“ANDHRA MAHABHARATAMU 
CRITICAL EDITION 


| Vol. 1 
Adi and Sabha Parvas 


ర్రిక్రి లాలీ 


ANDHRA MAHABHARATAMU 
(Critically edited for the first time) 


Editorial Board 


PRor. ము LAKSHMI RANJANAM (Chairman) 
PRoF. D. VENKATAVADHANI 


Advisory Board 


RALLAPALLI ANANTAKRISHNA SARMA 
VEMPARALA SURYANARAYANA SASTRY 
DEEPALA PITCHAIAH SASTRY 


|| 


Published with the financial assistance of the Govt. of India and 
the Govt. of Andhra Pradesh by the Department of Telugu, 
| Osmania University, Hyderabad-(India). 


1968. 


ANDHRA MAHABHARATAMU 


(Adi and Sabha Parvas) 
Vol. 1. 





Critically Edited by 


Prof. -K. Lakshmi Ranjanam. Dr. B. Rama Raju. 

Prof. D, Venkatavadhani. Dr. P. Madhava Sarma. 
Prof. N. Venkata Rao. Dr. M. Kulasckhara Rao. 
Prof. B. Lakshminarayana Rao, Shri A. Rajeswara Sarma. 
Dr. P. Durgaiah. Dr. K. V. Ramakoti Sastry. 


TELUGU DEPARTMENT 
Osmania University 
Hyderabad (India) 

1968. 


FirsT EDITION. 

Cores 3000. 

Price Rs. L5/- (Rupees Fifteen only). ( 
/ 


EC స C 


కాజూ 


త్‌ 
x 


Ea 


All rights reserved. 


Printed at the. Osmania University Press 
Osmania University, Hyderabad-7 (A. P.) 


ఆంధ్ర మహాభారతము 
సతో రుత ముద్రణ ము 


ప్రథమసంపుట్నము 


ఆంధ మహాభారతము 


మో. 
సంళోధిత ముద్రణము 





కార్యవర్గ సంపాదకులు 
ఆచార్య ఖండవల్లి లత్మీరంజనము (ఆధ్యశులు) 
ఆచార్య దివాకర్ల వెంకటావధాని 


సలహాస౦ఘము 
శ్రీ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ 
శ) వెంపరాల సూర్యనారాయణ శాస్తి) 
శ్రీ దీపాల పిచ్చయ్య శాస్తి 


భారత (పభుత్వ మ ఆంధ (ప్రభుత్వముల 
ధననహాయముతో ముదితము 
1968 


ఆంధ్ర మహాభారతము 


నంళోధిత ముద్రణము 





ఆచార్భోం ఖండవల్లి లశీజ్రరంవినము 


డాక్టరు వల్లా దుర్గయ్య డౌర్టడు వెటోఖండ మాధవళర్భ 
ఆఛార్శో భూవతి లక్షీ నారాయణరావు డాళ్టడు మణుల తలళేఖరరాళు 
అచార్భో నిడుదవోలు వోంకటరాళ్ర శ్రీ అవురేళం రాజేళంరకర్భ్ర 
శౌక్టిడు ఖిదదురాడా రామరాజు డౌక్టథు శేతవర్ళ్ర రామశకోటోకా (స్త్రీ 


ఆచార్భోం దివాకర పోంకోటొవోధాని 


(పథమ సంపుటము, ఆది-సభాపర్వములు 


_. తెలుగు శాఖ 
లక విశ్వవిద్యాలయము 
హైదరాబాదు 

1968. 


(పథమ ముద్రజము 
(ప్రతులు, 80000. 
వెల, రూ, ర) (పదిహేను రూపాయలు) 


సర్వన్వామ్యములు ఉస్మానియా 


విశ్వవిద్యాలయము నొరివి 


ము దాపకులు 
ఉస్మానియా విశ విద్యాలయ ముదణాలయము 
హైదరాబాదు 


1968 


పయది హృద్య మపూర్వం 

'బేయది యొధ్రాని వినిన నెలుక సమ్మగం 

_బి యుండు నఘనిబర్హణ 

మేయది యక్కథయ వినంగ నిన్టము మాకున్‌. 
(1-1-80). 


CONTENTS 


Benedictory Sloka of Nannaya Bhattu written in the 
hand of Dr. Sarvepalle Radhbakrishna, య్‌ ormer 
President of Indian Republic 1 

Foreword - Dr. D. ల Reddi, Vice-Chancellor 


Introduction (English) — 
Prof. K. Lakshmi Ranjanam 


Upodghatamu — Prof. D. Venkatavadhani 
Vishayasuchika of the Text 

Text of Andhra Mahabharata — 

Firstlne Index of the Text 

Appendix— I. Printed editions 


Appendix—II. List of Donors of palmleaf manu- 
scripts and printed editions Fo 


Page 


J 
81-158 
159 
1-725 
726-769 
769-777 


777-780 


శ్ర; వా ఆగి ఆజా) 67 లర దొద్ధాప్రగవాక్రైగాం 220 ౫ | 


ఖం. 
లో కనా అగ తీవూ౮లహాంతయిా నో పొం డ్రం 
: Dn 


పౌన్‌బా త్రయం వరింశ క్హాజుండ్రీ సురా 
. నం త్రూ 9 తొంతెంర్ర/ కై న చ 
ళ్‌ లా చలా 
Ny వాచం? ట్టాలోం ల త్తా రెర్హాం ఆ వై 
బాస క్రోతవం ద లా, జా /| 
ప! 
సాయ m7 ఉం ల, 
ను 
గుర్ల (403 


Benedictory sloka of Nannayg Bhattu written in the hand 01 
Dr. Sarvepalle Radhakrishna, former President of India. 


FOREWORD 


On the happy occasion of the Golden Jubilee of this Univer- 
sity, it gives me great pleasure and satisfaction to introduce to 
the scholarly world the first volume of the Andhra Mahabharata, 
critically edited by the members of the staff of the Department 
of Telugu, Osmania University. 


The Mahabharata is one of the greatest epics of the world, 
a perfect human document, and a store-house of knowledge and 
wisdom. The Andhra Mahabharata, which is a free translation 
of the Sanskrit original, has special appeal to Telugu scholars, 
being the first work of literature in Telugu and a masterpiece 
among the Telugu classics. The present edition is based on a 
critical study of a large number of palm-leaf manuscripts, collect- 
ed from different parts of the State and edited by a team of 
competent scholars in Telugu. 


I take this opportunity to thank the Government of India 
and the Andhra Pradesh Government for having provided funds 
for the preparation and publication of this work. I congratulate 
all the editors and their colleagues on their collaborative and 
successful scholarly venture. I hope they will strive to bring out 
the remaining volumes in quick succession. 


Hyderabad D. వ. ReDoi 
18th September, 1968 Vice-Chancellor 
Osmania University. 


భం కర్ణలిః శృణుయామ దేవాః | 
భ(దం సశ్యే మాక్షభి ర్యజతాః || 


నారాయణి నమస్తృత్య 
నరం చైవ నరో త్తమమ్‌ 
దేవీమ్‌ సరస్వతీమ్‌ చై వ 
తతోజయ ముదీరయేత్‌ I 





O 


CRITICAL EDITION 
OF 


ANDHRA MAHABHARATAMU 


0౮ 


PREFACE 


Tue Editorial Board of the Andhra Mahabharata Project, 
Osmania University has sincere pleasure in presenting to the 
Assemblies of learned men of Andhra the I Volume consisting 
of Adi and Sabha Parvas, of the Critical Edition of Telugu 
Bharatam. Nannaya Bhattu, the first great poet of Andhra, 
the first architect of ‘Telugu Bharatam pays homage to the 
assembles of wise men and calls them ‘the lotus lakes of good 
Men” (సత్సశాంతర నరసీవనంబుల ముదం బొనరం గొనియాడి వేడుకవ్‌ 1-1-24). 
Another Telugu poet Ketana seems tosay what the wise men 
smile upon is blessed. What they frown upon 15 irretrievably 
lost. Obeisance to the wise who are next only to the Gods. 











ANDHRAS AND MAHABHARATA 


Mahabharata is a national epic of India. Andhras also 
feel the same. They not only feel the Mahabharata but they 


1 1-1-24 represents Adi Parva, lst Aswasa, Verse 24. 


Future References to Andhra Mahabharata may be understood 
thus. 


891—B 


live the epic. Witness the great battle of Palnadu of the 12th 
Century A.D. The herces of Palnadu (Guntur District) re- 
enacted the episodes of Mahabharata in a quaint manner. 
The battle of Palnadu is a fight among cousins like the epic 
war. The Pandavas and Kauravas quarrelled over the dice, 
The Palnati heroes fell out over an exciting cock-fight. There 
is manda-potu (seizure ofthe herds) in the story of Palnadu to 
match the Ghoshayatra and Gograhana incidents in the anc ent 
epic. The greatest among the heroes of Palnadu mighty Si am 
Brahmanayudu—is hailed as Palnati Vishnu. The Kr da- 
bhiramamu, a work of the early 15th Century mentions that in 
the city of Orugallu (Warangal) there was a temple for Pandavas. 
Worship or Veneration for the Pandava hero Arjuna is indicated 
by Panini in his sutra “ వాను చేవార్డునా భ్యామ్‌వు౯ 4-9_98 ** Worship 
of warriors is common in Andhra. Heroes of Palnadu come 
under this category. The practice to set up stone images called 
Vira-gallulu (hero-stones) for mighty fighters, was much 
prevalent in Andhra during the muddle ages. 


The story of Mahabharata became so much an integral 
art of our national hfe that numerous Telugu proverbs are 
ased on it. “Ifyou lke to hear a story listen to Bharata. 
f you want a tasteful dish eat Garelu (a preparation of Udad) ; 
harata without Karna, Mana Duryodhana (a vertable 
uryodhana in self-respect); Saucha Gangeya (Bhishma in 

purity of character) 1 a favourite title of many a Telugu King 
and Chieftain in’ the inscriptions. Uttarakumara prajnalu 
(a derisive term). ‘There is a saying “ He blocked my path like 
Saindhava;’’ An Evil genius like Sakuni. ‘Do 1 not know 
the Pandavas—they are four in number like the four legs of the 
cot’ a humorous observation. Many more can be cited. It 
is not only the common people that are attached to the Maha- 
bharata. No less a person than King Rajar?a Narendra 
(1022-63) of the Eastern Chalukya Dynasty of ajabmundry 
declared to his learned courtiers “ These five are t e objects of 
my veneration and love—the respect of Brahmins ; the constant 
desire to hear the story of MahabrParata ; an intense love for 
the worship of Siva, lord of Parvat ; the desire for unceasing 
charity and a neverfailing desire fort 6 company of the wise and 
good men.” (1-1-12) To the question w yheliked the Mahabharata, 
his answer is “From the Moon, through Puru, Kuru and Pandavas, 


1. తింజచు గాంలు తినాలి. వింకు భారతము వినాలి ; కర్గుడు లేని భారతము, 
మాన దుర్యోధ నుడు( శాచగాంగేయ ఉత్తరకుమార[పజ్జలు, సైంధవుడిలా అడ్డు 


a 


పడ్డాడు. పంచపాండవుల్ని నేనెరగనా మంచం కోళ్ళలా నలుగురు. 


2 


our family i is descended.” (1-1-14) Rajaraja claims descent from 
the Lunar race, Pandavas belong to this race, hence he desires 
to listen to the story of his ancestors. 


MAHABHARATA— THE FIFTH VEDA 


That is the ostensible and personal reason. The better 
and more abiding reason is that Mahabharat is considered the 
Fifth Veda. Tt is as venerable as the Vedas. It is a mine of 
Dharma. It is 2 great poem. It is a store of philosophy, of 
political science, the great Itihasa and what not. These ideas 
have been well brought out by Nannaya Bhattu in the prologue 
to his work. (1-1-33.) He mentions again and again that the 
reading of Mahabharata is a meritorious act and that the wealth 
of Punya (virtue) acquired by the study of Vedas, by the per- 
formance of sacred sacrifices, by penance, by Brahmacharya 
(celibacy) yby charities—all this Punya is achieved by a constant 
study of the epic. 


'Tikkana Somaya]ji, the great successor of Nannaya Bhattu 
is more explicit in his claim for the authority of Veda to the 
Mahabharata. “whenever and wherever there is. a conflict 
of opinion between the Vedas, Smritis and the Puranas, the 
Mahabharata is the authority that reconciles these differences 
and lays down the law with regard to the four-fold duties of 
man” (4-1-4). Down to the most modern period Telugu 


poets and Telugu people retain this profound veneration for 
this ancient epic. 


Terucu BHARATAM— THE FOUNTAIN HEAD OF TELUGU LANGUAGE 


More practical and immediate reasons sustain the respect 
of Andhras for Telugu Bharatam. These are more mundane 
reasons (1) Andhra Mahabharata contains our earliest, highest 
and most popular poetry (2) It is the primary source of our 
classical grammar, our prosody and our lexicology. 


Taking these factors one by one, we will add a few remarks. 
Mahabharata is our earliest poetry in the field of pure poetry. 
There is evidence of versification down from the middle of the 
9th Century A.D., in the inscriptions of the Eastern Chalukya 
King, Vijayaditya IIl. Some claim even a much earlier origin 
to versification in Telugu. They trace it to the royal decrees 
of the Chola Princes of Renadu (the Cuddapah district) who 
are the early contemporaries of the Eastern Chalukyas. Some 


థి 


doubt whether these fragmentary records can be called poetry. 
However there is no dispute about the fact that Nannaya’s 
composition is the first worthy essay in aesthetic poetry. The 
opinion of yet a few writers that good Jaina poetry existed long 
before Nannaya and that it was destroyed by non-Jainas, is not 
50 far borne out by any evidence. It appears that Andhra 
Jainas did not find much favour in the land of their origin for 
the exercise of their literary talent. They seem to have migrated 
to more congenial regions and adopted the Kannada language 
as the vehicle of their poetic talent. The case of the * Ratna- 
traya,’ the three gems of ancient Kannada poetry, Pampa, 
Ponna and Ranna is mentioned in this connection. Adi Pampa 
is said to have flourished in the Vemulavada region, the modern 
Nizamabad-Karimnagar Districts. 


It is our highest poetry in the sense that two master minds 
of Telugu fashioned it and a third joined his genius to it. lt 
is true that the theme 1s not of Andhra Origin—not Desi in the 
strict sense of the term. That it is universally popular with 
Telugu people is an age-long fact. lt is freely read and under- 
‘stood in the villages even to the present day. It is justly popular 
by its ennobling themes, a natural, easy and dignified diction, 
by the avoidance of pedantry and vulgarity and by eschewing 
artificiality in all situations. Nannaya is highly economic in 
descriptions though his successor LTikkana showed a tendency to 
relax this restraint in his earlier Parvas. But he too returned to 
his exemplar’s path not only in the matter of theme but also in 
conciseness and compactness of expression. If the soul of wit 
is brevity, Andhra Mahabharata is the finest example of this in 
Telugu. 


SOURCE OF CLASSICAL GRAMMAR 


The place of Andhra Mahabharata in the field of our Clas- 
sical Grammar is supreme and unrivalled. The more liberal 
minded among our Grammarians held up the literary usage 
of Kavitraya—the three poets of Telugu Mahabharata (Nannaya, 
Tikkana and Yerrana) as standard and worthy of imitation. 
There. is a hard core among the grammarians who are unwilling 
to place even Tikkana and Yerrana on the pedestal, by the side 
of Nannaya. They hold that Nannaya’s literary usage alone 
ranks as ‘ Arsha”— classical, as far as Telugu is concerned. 
All subsequent poets have to look up to him for purity of literary 
expression. Where they differ from him, Nannaya must prevail. 
This is the dictum of an old poet, Kavi Rakshasa whose time 


i. Appakaviyamu. Introductory Verse No. 46. 
4 


is not clearly known. A late authority lke Ahobala Pandita, 
(close of the 17th Century) commentator on “ Andhra Sabda 
Chintamani’ endorsed this view. The greatest of Telugu 
poets including Tikkana, Allasani Peddana and Pingali Surana 
held Nannaya Bhattu in unquestionable veneration. They 
may have at the same time introduced minor changes in the 
poetic usage, consistent with the tastes of the learned men of 
their age. For a correct understanding of the classical grammar 
of Telugu, a Critical Edition of Andhra Mahabharata 1s essential. 


SOURCE OF TELUGU PROSODY 


Similarly Telugu Bharatham is the main source for a study 
of Telugu prosody. All works on Telugu prosody except Kavi- 
janasraya are subsequent to the Mahabharata. The Author- 
ship of Kavijanasraya is disputed. It may come nearer to 
the period of Nannaya but cannot precede it. One limiting 
factor is that the poets of Andhra Mahabharata did not ex- 
haust the gamut of purely Desi metres. A well known metre 
like Dwipada does not find a place in the Bharatam. The 
Saiva poets and later on Vaishnava poets employed this Dest 
metre in a masterly fashion and built up a separate and vast 
branch ef literature. The Ragada metre, with its alliterative 
numbers is not used in Mahabharata. The Prabandha poets 
are very fond of this in decribing the frolics of young damsels. 
Purely song metres also do not find a place in the high serious 
poetry of the epic. Non-the-less, Telugu Bharatam is the foun- 
tain-head for the study of Telugu prosody. Herein Nannaya 
Bhattu, though supposed to be the architect of the Marga style 
as against the Desi style, is more liberal in the use of native 
metres like Madhyakkara. Taruvoja, Layagrahi etc. besides 
the normal verses. His manipulation of the Sisa metre 15 pe- 
culiar to his poetry and forms interesting study by itself. Simi 
larly his employment of the Madhyakkara metre is nearer to 


the ancient models as found in the Bezwada inscription of Yud- 
dhamalla. 


The use of the Akhanda-vadi or Yati in the Caesura system 
has long been a sturdy bone of contention among Telugu 
writers on prosody. The earlier prosodists like Anantamatya 
(A.D. 1420) seem to approve of it. A purist like Appakavi 
(A.D. 1656) does not countenance it. Modern authorities like . 
Rao Saheb Gidugu Ramamurthy Panthulu take’ Appakavi to 
task for this. The Rao Saheb and others of his school accuse 
Pundits of having altered the readings of Mahabharata to con- 
form to their views on prosody. A Critical Edition of Andhra 


5 


Mahabharata—if satisfactorily done-must throw light on some 
of these disputed points. Telugu employs both Yati and Prasa 
schemes in its poetry. They serve as great restraining agents 
on enthusiasts who are tempted to refashion the poetry of master 
minds in order to make it conform to their motions of grammar 
and propriety or other considerations. 


To quote only one instance among many, how a prosodial 
scheme can sway scholars, we మజా refer to one verse” 
In the second line of this verse some have ta en 
the reading “Kapila Gaddamu” (Tawny beard). nis 
verse has ‘v’ in the Prasa theme. The word ‘Kapla’ 
falls in the Prasa Sthana. If this reading is accepted we have to 
agree that Nannaya rhymed ‘p’” and ‘v’ sounds. This is no 
doubt accepted for caesura but not for Prasa. There is yet 
another objection to this reading according 0 some. In the 
compound “ Kapila Gaddamu” a purely Te ugu word *' Gad- 
damu’ is brought into fusion with a purely anskrit adjective 
‘Kapila.’ This is not in consonance with cassical grammar 
or good usage. Will a poet of Nannaya’s stature, who 15 very 
careful about grammar, commit such a solecism? 


Scholars are much exercised over it. ‘They bring to bear 
all their ingenuity and all their erudition to save Nannaya, the 
Valmiki of Telugu Literature, from a charge of indifferent gram- 
mar. Paravastu Chinnaya Suri (mid 19th Century), the best 
authority on classical grammar in the modern period accepted 
the reading (Kapila Gaddamu) and explained it on the principle, 
of* * Anindya Gramya ’’ a solecism which we should accept with 
veneration as it pertains to the father of Telugu poetry. It is 
a highly sensible and peasing approach. Other scholars are 
not prepared to accept th s graceful explanation. They ransacked 
Telugu Vocabulary and ' fted up some obsolete words and tried 
to save Nannaya from the charge of grammatical and proso- 
dial solecism. One wonders whether Nantiaya really needed 
the help from self-styled champions or whether their advocacy 
improved his position as a most natural and pleasing poet. 
A critical edition of Andhra Mahabharata has to tackle such 
difficult issues. The present editors cannot vouchsafe satis- 
faction to all the contending schools. 


1. _మధ్యాక్కర: అవసరజ్జుండయి వ్యాసుం డేతెంచె నంత న త్తపసి 
క విలగడ్డంబును గవిలజడలును గవిలకన్నులును 
దవిన యన్నువ నల్లనై న దిర్హపుందనువును జూచి 
యువిదగన్నుం గవ మొగిచి ెజనకయుండె భయమున. (14254) 


2. Balavyakarana. Samjna Paricheda—Sutra—23. 


6 


MAINSTAY OF LEXICOGRAPHY 


In the field of lexicography also, Andhra Mahabharata 
enjoys the supreme position. When the meaning or form of 
a Telugu word has to be fixed with precision, grammarians 
and lexicographers quote the Mahabharata in support. Ga- 
napavarapu Venkata Kavi (A.D. 1676) seems to be the earliest 
authority who employed this method in his work, “ Andhra 
Prayoga Ratnakara.’ In support of his grammatical findings, 
he quotes Andhra Mahabharata. It was only in the 19th 
century that Telugu lexicography assumed the modern form. 
Charles Philip Brown quoted Mahabharata verses in his dic- 
tonary. This method was elaborated and systematized by 
tie author of Sabda Ratnakara, late Bahujanapalli Sitarama- 
c aryulu Garu and was followed up by the compilers of the 
Suryaraya Andhra Nighantuvu. A Critical Edition of Maha- 
bharata will stand our lexicography in good stead. 


There is a minor branch of ictionary-making which p ays 
an important role as far as the Te ugu Language of the class cal 
period is concerned. This is t e incidence of the “Sa ata 
Repha” popularly known as “ bandi ra,” the harder form of the 
trilled consonant. The ‘r’ sound in Telugu is ‘prono ced 
with a lighter touch and a harder touch. This distinc on is 
fundamental to Dravidian languages. Words carry a di తాలు? 
meaning with or without the Sakata Repha. The oppos te or 
the light triled sound is called Sad u Repha. As far s the 
classical language is concerned the istinction between akata 
Repha and Sadhu Repha is observ* with great care. ut as 
time passed on peo le became iu ifferent to the dist nctive 
utterance of two tri ed sounds and they got merged into one 
sound. 16 became ifficult even for poets to maintain this dis- 
tinction on any ratonal principle. Therefore compiling lists 
of words with Sakata Repha became a literary necessity. There 
were not Lakshanikas wanting who took to this meticulous task 
and composed special treatises on Sakata Repha. All standard 
writers fall back on the Andhra Mahabharata for a correct lead 
in this branch of lexicography. 


Chiefly they attach importance to the usage of Nannaya 
as the earliest authority. Owing to the obliteration of distinc- 
tion in pronunciation, some words assumed two forms, one with 
the Sakata and the other with Sadhu Repha. In such disputed 
points, the Mahabharata and particularly Nannaya is looked 
upon as the most reliable source. In this branch of compiling 
lists of words with Sakata Repha, the earliest attempt seems 


7 


to have been made by Tallapaka Peda Tirumalacharya, (A.D. 
1530) son of the famous saint-singer Annamacharya. Peda 
Tirumala compiled a small verse dictionary called—Repha 
Rakaramulu. He did not quote from Mahabharata for corro- 
boration. Appakavi (A.D. 1656) in his work Appa Kaviyamu 
Aswasa 11 collected some lists of words with both the ‘*r’ sounds. 
Herein he shows some words which contain the lighter and 
harsher sound of the trill. From this we have to infer that 
Telugu pronunciation as far as the ‘1’ sound is concerned under- 
went a change during the six centuries that elapsed between 
Nannaya and Appakavi. 


Others who wrote on the same subject ఓ the light ‘r’ 
and hard ‘r’ sounds are Bharatamu Lakshmipati SomayaJji 
with his book ‘ Sakata Repha Nirnayamu’ and Ogirala Ranga- 
natha Kavi, with his book ‘Dwirepha Varna Darpanamu’. 
The former claims that the lists of words collected hy him are 
based on the usages in Telugu Bharatam. He quotes many 
verses. from it. There is much justification for this claim for 
Lakshmipathi. Somayaji is the author of a commentary on the 
Telugu epic. More about this later on. 


There is yet another branch of our dictionaries—the Accha 
Tenugu Nighantuvu—dictionary of pure Telugu words. The 
early Saiva poets lke Nannechoda and Palkuriki Somanatha 
desired to revolutionise the Telugu poetic style. They felt 
some dissatisfaction with what they called Marga style which 
can be equated roughly with classical diction. Though they 
do not expressly mention Nannaya Bhattu or his Mahabharatam, 
they seem to imply Nannaya’s style by the Marga Paddhati. 
As a counter move to this they raised the slogan of the Desi 
style with Janu Tenugu. Now, Janu Tenugu is not clearly 
defined. However from a solitary verse of Palkuriki Somanatha, 
crities understand that it means Accha Telugu. This implies 
that part of the vocabulary of the Telugu language, excluding 
the Tatsama clement. Later in the 16th Century, whole Kavyas 
with Accha Telugu vocabulary were written. Keeping this 
in view one scholar of the modern period—late Kotra Lakshmi 
Narayana Sastry—compiled an Accha Tenugu dictionary. 
He also extracts quotations from Andhra Mahabharata. This 
dictionary seems to lean heavily on the extracts collected in 
Sabda Ratnakara. As it did not approach Mahabharat direct 
and is based on-secondary sources, it may not help us much 
in preparing the Grntcal Edition of Bharatam. 


8 


NEED FOR A CRITICAL EDITION FELT 


Such being the importance of Andhra Mahabharata in 
the field of Telugu Literature and language, scholars and savants 
of the last generation began to wish for a critical edition. After 

rinting became popular in Telugu numerous lovers of Telugu 
rinted and issued the Mahabharata, often in parts only and 
ome times in its entirety. Itis a huge under-taking and must 
ave taxed the resources of our early rinters. Andhra Maha- 
harata runs into 21,516 verses, and rose pieces, in the tradi- 
tional 18 parvas. It consists of 63 _ swasas corresponding to 
the Adhyayas of the Sanskrit epic. ihe Telugu epic mostly 
conforms to the classical epic in the division of the story into 
Parvas ఓ the story content ~ Adi Parva in Telugu corresponds 
to the story content of that arva in Sanskrit. But within the 
body of the Parva considerab e freedom is assumed by the three 
great poets of Telugu of  haratam. They often condensed 
the story, pruned or rejected the numerous upakhyanas, philo- 
sophical discussions and politico-economic disquisitions. So 
that Telugy Bharatam is compressed into a fifth in size of the 
Sanskrit epic. 


MAHABHARAT IN PALM ~ LEAF MANUSCRIPTS 


Before the prevalance of printing, Mahabharata was written 
and preserved in alm-leaf manuscripts only. We did not so 
far meet with an- paper manuscript of the Bharatam earlier 
than:the one prep red under the direction of C.P. Brown. Pre- 
paring a palm lea, manuscript must have involved much labour 
and expenditure. Only the rulers of principalities and the 
few wealthy citizens could afford this literary luxury. The 
scribes were not often equal to the task of copying a Maha- 
bharat manuscript as they lacked the scholarly equipment 
needed for it. Therefore they were prone to make mistakes. 
Occasionally we meet with intelligent scribes also. All of them 
make pathetic apologies for the errors they commit. We fully 
sympathize with them . The material which they write upon is 
such that it is not easy to erase what is once written. 


SPELLING PATTERNS 


Lhe spelling of the Manuscripts leaves much to be des- 
ribed. Apart from letters, similar in form getting conf" ed 
ke ‘the Telugu ‘n’ and ‘s’ the ‘p’ and ‘v’ ‘th’ and‘ bh’ 

Varnakrama or Orthography presents many peculiarit es, 
౮౬ instance scholars are very particular about the distinc on 


9 


between the soft కి and hard ‘r’ (what Caldwell calls the mel- 
linum and vallinum ‘r’ respectively). Lakshna Granthas 
have been written about them. But our manuscripts are al- 
most silent about it. They use only the symbol of the mellinum 
‘r’ for both. Another orthographical feature over which 
scholars are very particular and differ among themselves vehe- 
mently—the half nasal is conspicuous by its absence in the 
manuscripts. Strange indeed. Inorder to indicate the value 
of the full nasal and half or silent nasal a device was adopted. 
Where the full nasal sound is intended the Purna Anuswara 18 
written and the folowing consonant is doubled. For instance a 
word like ‘* Kumda’ (pot) will be written ‘ Kum-dda.”’ If 
the nasal sound is silent the Purna-anuswara will still be written 
but the succeeding consonant will not be doubled. Vandu—(he.) 
Certain conjunct consonants had a peculiar utterance, shifting 
away from their original sounds. For instance in the conjunct 
consonant ‘jna’ we have the palatal and nasal combination. 
But in common speech, perhaps it was rendered as ‘gna, 2 
guttural and nasal combination. Basing itself upon this speech 
habit, a new type of caesura was brought into vogue by poets. 
థి 


There are other peculiarities in spelling in the writing of 
manuscripts. For example the Druta consonant, the volatile 
‘“n’ takes the shape of a * polla nakara ’ viz the mute nasal with- 
out the help of vowel to enunciate it. This form without the en- 
unciative vowel has to occur at the end of certain verses. There 
the ‘polla nakara’ has to be written. But the manuscripts 
write itinits ‘Swatva’ form i.e. ‘nu’ with avowel ending. 
This will mar the prosodial requirements. Therefore a gramma- 
rian like! Chinnaya Surihad to frame a cautioning rule—there 


is no Swatva form at the end of a verse which ought to end in 
the long sound. + 


Another feature of manuscripts spelling is the use of “ vala- 
pali Gilaka” Valapali Gilaka is a device to represent the ‘r’ 
sound in conjunct consonants. This device is permitted when 
‘r’is the first member in the conjunct—as in the word Karma. 
action. But when the ‘r’ sound is the second member in the 
conjunct this device is not applicable—as in the word Amra, 
(mango). The consonant to which the “valapali gilaka” 15 
added is usually doubled in the manuscripts though rules of 
orthography do not require it. Yet another noteworthy point 
in the spelling of palm-leaf manuscripts is the use of the Purna 


1. గర్వవసాయి యగు వద్యంబు తుదను స్వత్వంబులేదు. బాల, వ్యా. 
సంది. 20. 


10 


% 


Anuswara (full nasal sound) before Sthira Varnas. In Telugu 
grammar letters other than Parusha (hard consonants) and 
Sarala (soft consonants) are called Sthira varnas. The nasals 
come under this class. The Purnanuswara is prohibited before 
them as it is redundant. In words like Anna (elder brother) 
amma, (mother) grammar prescribes that we should double 
the consonant and not write Anuswara before it . But the 
scribes of manuscripts usually commit this solecism. 


There is no doubt of a historical background to it. In 
the development of the Telugu Language this represents one 
stage. In pre-Nannaya language words changed their form 
due to assimilation. A village by name ‘* Kamburam-Cheruvu ” 
got assimilated into Kammari-Cheruvu. The anuswara was 
perfectly logical before the stage of assimilation. After the 
operation of assimilation it is superfluous. That is why the 
grammarians formulated a Sutra which states ‘that in Telugu 
the Anuswara occurs only before the Parusha and Sarala varnas.’ 
The scribes are not willing to give up their age-long way of spel- 
lng and writing. The grammarian does not exercise a sympa- 
thetic imagination and understand why the scribe insists on 
writing as he does. Its like the deaf and the dumb discoursing. 


THE SCRIBES 


Appakavi, the self-conscious Lakshanika comes down 
heavily upon the poor scribes and condemns them roundly. 
Ignorant scribes and readers have been responsible for 
changing the text in the kavyas of great writers like Nannaya 
and others. Persons with little learning made them worse by 
indiscriminate emendations. If Lakshanikas accept these per- 
verted readings as basis for laying down the law (with regard to 
grammar or prosody) will wise men accept such canons as 
sound rules. Allasani Peddana, the well known poet of the court 
of Sri Krishnadeva Raya referred to the ignorance of the scribes 


1.  నంన్మృతసమేతరములై న తెలుంగుశ్రములయందు. జరువ సరళంబు 
లకు ముందే బిందువు కానంబడు చున్నది. బాల. సంజ్ఞా. 16. 


2, నన్నయ ముఖ్య సత్కవిజనంబుల కావ్యములందు లేఖకుల్‌ 
కొన్నియు. బాఠకాధములు గొన్నియు. బోకడం బెట్ట దక్కువై. 
యున్నెడం గాంచి జానపదు లోడక దిద్దిన తప్పు[తోవ లె 
ల్లన్నిజ మంచు గైకొనిన లతశణవే త్తలు సమ్మకింతురే. అప్ప. 8. 202, 


ll 


in one of his! Chatu verses. Io one who asked for the com- 
position ofa Kavya on the spot he is said to have replied humo- 
rously “How can poems come to order—without solitude, 
without a hearty meal, and a perfumed Tambula sent by the 
dearest lady, without the cradle to swing, and finally without 
the presence of readers who are connoisseures in literature and 
scribes who can distinguish between the right and wrong. Ku- 
chimanchi Timmakavi (18th Century) also felt the same about 
scribes. When Appa Kavi rejected the claim of Bammera 
Potana’s* Bhagavata for being astandard work because Potana 
confused and mixed up the hard and soft ‘r’ sounds in matters 
of Yati and Prasa, Tinmmakavi answered the objection thus. 
“It must have been the mistake of lesser poets thatsuch errors crept 
into the Bhagavata. Otherwise can any one accuse the great 
poet Bammera Potana of ignorance about చలి rule regarding 
‘r” sound. The story goes that some portions of of Potana’s 
Bhagavaia were damaged by worms and that his friends and 
students filled up these gaps. 


INTERPOLATION 


That is how poets and Lakshanikas felt about the ignor- 
ance and vagaries of scribes. Some were bitter and some were 
humane in their approach. Sometime an ill-equipped but rash 
scribe tries to correct the author's text according to his lights. 
Yet another will indulge in the excusable pastime of composing 
one or two verses himself in the easy metres’and set up as a po- 
etaster. Fortunately the Andhra Mahabharata is not subject 
to serious interpolations unlike the Sanskrit epic. In Sanskrit 
the metre us d in Mahabharata can be easily manipulated. 
A poet of or inary talent can try his hand at composing some 
verses and nterpolate them into the main text without 
the danger o detection. Further, the ancient epic rolled down 


1 _ నిరువవాతిస్థలంబు రమణపియదూతిక శెచ్చి యిచ్చు క 
ప్పుర విడె మాత్మ కింపయినభోజన ముయ్యెలమంచ మొప్పుత 
ప్పరయురనజ్ఞలూవా తెలియంగల లేఖక పాఠకో _త్తముల్‌ 
దొరకిన గాక యూరక కృతుల్‌ రచియింపు మనంగ శక్యమే 
2 బమ్మెర పోతరాజ కృత భాగవతంబు సలక్షణంబుగా 
కిమ్ముహి నేమిటం గొదువ యెంతయు వారసి చూడంగాను శే 
ఫమ్ములు జాటునుం గలిసి (వానములైన కతంణునం గదా 
యిమ్ముల నాదిలాతుణికు లెల్లరు మాని రుదావాకింప(గన్‌ . అప్ప. ఏ-బిలిక, 
లి. నాన్యే షాం వై ధర్శ వము లఘ్వల ఘూనామ్‌ రయోనస్తు నిత్యం స్యాత్‌. 
ఆం. శ, చి, సంజ్ఞా, వలీ, 


12 


more than 25 centuries. No wonder that many a and, deft 
and otherwise worked into it. Not so the Telugu haratam. 
Its life is 10 centuries. The poets of the Telugu epc are the 
greatest masters of “Telugu poetry. It is not easy to 
imitate them without fear of exposure. Moreover from the 
ver - beginning it was universally respected both in the courts 
of -ings and the assemblies of villagers. Hence interpolation 
in ts case was not a thing in which small poets could indulge 
wit impunity. Though this applies to the poetical portions 
of the Mahabharata, the prose portions were not 50 immune 
from interference. As the restraining hand of metre does not 
operate here, scribes and minor poets were busy here, adding 
and subtract ng matter. Often they content themselves with 
verbal variat ons and synonyms. The prose passages of Telugu 
Bharatam dd suffer some emendation and elaboration. 


PROBLEMS OF TELUGU BHARATA 


If interpolation did not play a major role in the Andhra 
Mahabharata what are the issues that confront scholars in con- 
nection with this fundamental work. At this stage we wish 
to invite the attention of our learned audiénce to the aims of 
classical criticism as set forth by Dr. V. ఈ. Sukthankar, the mo- 
dern Vyasa of Sanskrit Mahabharata. He says “ the cannons 
of the classical philologist are four (1) Heuristics z.e. assembling 
and arranging the entire material consisting of manuscri ts 
and testimonia in the form of a geneological tree (2) Recen 10 
6. restoration of the text of the archtype (3) emendatio .e. 
restoration of the text of the author (4) Higher criticism .e. 
separation of the sources utilised by the author. As far as the 
Telugu epic is concerned emendatio and higher criticism seem 
to absorb more of our interest. We will return to the subject 
in due course. 


THe PRINTED EDITIONS 


The Christian Missionaries were the first to introduce prin- 
ting mt- Telugu. They chiefly brought out elugu translations 
of the ible or its parts. Missionaries like enjamin Schultze 
“.D. “ronzes took part in this work. GC. . Brown observes 
n his ielugu-English Dictionary that printing was introduced 
nto Telugu in 1806 but did not make much progress till 1830. 
rrose books needed for the Schools were much in vogue at the 


1. Prolegomena to the Critical Edition of Sanskrit Mahabharata 
Sukthankar Memorial Edition. Volume 1, page 97. 


18 


- beginning of the 19th century. Native Pundits like Ravipati 
Gu umurthy Sastry, Chief Telugu Pundit, Fort St. George 
Co ege, took to writing prose books. He brought out in easy 
Te ugu prose, the stories of King Vikramarka, published in 
18 9 and stories of Panchatantra, in 1834. 


Naturally the country looked forward for the publication 
of Andhra Mahabharata. We are not yet in a position to state 
definitely who first published t 6 Telugu epic. For sometime 
it appeared as though the ed tion of Mahabharata published 
by the scholar-enthusiast ri Ekamra Josyulu was the 
earliest. On the front page o this publication Saka year 1755 
is printed. Naturally this le to the impression that it was 
publshed in 1833 A.D. But the Cyclic year is given as— 
Paridhavi, Pushya Sudha Padyami—Somavaram which corres- 
ponds to Monday January 10, 1853. Therefore we have to 
finally accept the date 1853 for the London Edition, which we 
have accepted into our critical apparatus. 


That the date of the London Edition is * doubt was known long ago 
For want of definite information, it was allowe to be called the 1833 Edition. 
On further examination it is now fairly establehed that it 1s an edition con- 
temporaneous with the Karalapati Rangiah Ed nof 1952 


Some of the facts about the London Edition are interesting. ‘There is an 
introductory leaf to the portion of Maha Bharata beginning with the Bhishma 
Parva. Here itis narrated as follows ‘ Aluri Ekamara Josyulu garu is pious 
scholar, desirous of serving Telugu literature. In the month of Ani of Sadh- 
arana Samvatsara (corresponding to June 1850) he conceived the idea of 
printing of Andhra Mahabharata and formed a society of enthusiasts for 
undertaking this work. This body published Adi and Sabha Parvas. But 
unfortunately ' “ dAtheir head in this body and further work was 
suspended. 


Pandit Ekamra Josyulu not to be deflect.d from his excellent purposes 
of bringing out a scholarly edition of Andhra Mahabharata. He formed 
another Society of enthusiasts and launched upon its publication. In this 
second effort he sought and obtained the cooperation of Puvvada Venkat Rao 
proprietor of the Vartamana Tarangini press of Madras. Pandit Josyulu 
himself owned the Jyotisha Kalanidhi Press. This new body agreed to issue 
the work under the name of Durvasula Jagannadha Rao garu, perhaps 
a wealthy member of the Society. 


Perhaps there was an agrement to print and publish the entire Telugu 
Bharatam from the two printing establishments, Vartamana Tarangini and 
Jyotish Kalanidhi Press. There is no express statement to this effect from 
any of the parties. Itis asurmise. The India Office Edition (4, London 
Edition) isin two divisions, the Adi Panchaka or the first five Parvas and the 
portion beginning with Bhishma Parva and ending with Svargarohana Parva. 


14 


The first five parvas appear to be printed in the Vartamana Tarangini Press 
by Puvvada Venkat Rao. There is no regular front pages (Mukha Patra) 
to this part of the Book. There is no page of contents attached to this. There 
is one leaf with the seal of the Vartamana Tarangini Press. The year of 
publication is noted as 1851. 


The Bhishma Parva portion has a regular printed front page and also a 
table of contents of the story from Bhishma Parva to the end. Here it is stated 
that the Maha Bharata is issued for the benefit of the pious people from two 
presses. The Jyntisha Kalanidhi and Vartamana Tarangini. The date of 
publication is not noted here in the Christian Era but in the Salivahana Saka 
and the cyclic year. The Salivahana Saka is printed as 1755 which corres- 
ponds to 1833 A.D. * The mistake about the date of this Edition arose out of 
this recorded statement. We do not know how such a mistake appcared in 
print. The cyclic year is noted as Paridhavi, Pushya Sudha Padyami, Monday 
—which corresponds to January 10, 1853. 


I think that we have finally to reject the date of 1833 for the London 
Edition and accept the year 18583 for the later part of this edition t.e., Bhishma 
‘to Svargarohana Parvas. We have to reconcile all the available evidence 
with regard to this edition as follows. 


In the year Sadharana, month of Ani, z.e., June 1850 Pandit Aluri Ekamra 
Josyulu conceived the idea of publishing Andhra Mahabharata. He actually 
issued the Adi and Sabha Parvas. This venture failed at this siage. We do 
not know what happened to these two Parvas. Pandit Josyulu launched the 
second venture. Here in 1851 we come across with the Adi Panchaka of 
Puvvada Venkat Rao published in Vartamana Tarangini Press. We have 
to assume that this is a part of the overhaul scheme for the publication of the 
whole Bharatam, divided into convenient instalments between two presses. 
We do not possess the front page or table of contents of the first instalment. 
We do not know whether P. Venkat Rao was very enthusiastic about the 
partnership or the Joint venture. He is silent about the whole understanding. 
On the other hand Pandit Lkamra Josyulu is very informative and mentions 
both the presses on his front-page. 


There is one factor which supports the thesis of joint venture. The 
scholars who actually did the editing are thrre— మా. వెంక టక్ళస్ల మాచార్యులు; 
రా. పెంకటక్‌ వ ఖా చ్చి); తో. . విజయరాధువకవి. The names are printed 
on the front-page of Bhishma Parva. There is no mention of them on the 
Adi Panchaka issued by Vartamana Tarangini Press. Buta note to this 
effect is appended to the London Edition. Evidently this must have been 
done at a later date, when the whole edition was got rcady for preservation 
in the India Office Library. Similarly there is a noting on this part about 
the date. It is 1833. But this seems to be clearly an error. It was 
occasioned by the printed date Salivahana Saka 1755. There is yet ano- 
theritem of evidence which induces us to give up the date 1833. There is 
one printed leaf in the Bhishma Parva portion which serves as a brief introduc- 
tion to the publication. It is here that the laudable attempts of Pandit 
Ekamra Josyulu to publish Andhra Mahabharata are briefly set forth. In 
the end of this brief preface the compilers acknowledge their indebtedness to 
that distinguished English savant Charles Philip Brown. Browm’s services to 
Telugu Literature and his library are culogised. Evidently Mr. Josyulu 


15 


చి 


and others were aware of the efforts of Charles Brown to prepare what looks 
like a critical edition of Andhra Mahabharata by collating some palm-leaf 
manuscripts the mention of C. P. Brown in the London Edition clinches 
the issue. It must have been published between 1951-53. Thus it is con- 
temporaneous with the Karalapati Rangiah Edition and not anterior to it by 
almost a generation as we assumed ecarlier. 


Though the London Edition thus loses the glamour of being the earliest 
printed edition of Andhra Mahabharata it is nonetheless highly important 
to us, Firstly it is associated with the personality of that amiable scholar 
of the mid 19th century, Pandit Aluri Ekamra Josyulu. I feel that we must 
hence forward designate this Edition as the Ekamra Edition in honour of his 
name. Its scholarly set up is unmistakable. Three scholars werc cmployed to 
supervise its editing and publication. Not only that, this editing made use of 
the labours of Charles Philip Brown. Karalapati Rangiah does not mention 
hisindebtedness to Brown’s manuscripts. 


This is called the London Edition as we secured copy of 
it from the India Office Library, London. We are also aware 
of the edition brought forth by the scholar Karalapati Ran- 
gayya about 1852. Earlier to both these we hear of an edition 
of Adi Parva. This is issued as a prose version of the Adi 
- Parva by Vyakaranamu Ramanujacharyulu and Paravastu Chi- 
nnaya Suriin 1847. In spite of our best efforts we could not 
get at a copy of this. This publication is mentioned by Rao 
Saheb Gidugu Ramamurthy Pantulu in his’ Balakavi Saranyamu. 
Rao Saheb gives these details about the hook “It is named 
“Bharata Vachanamu Viyakaranam Ramanujacharyulu and 
- Chinnaya Suri edited the Adi Parva. Bharata Vachanamu is a 
prose rendering of the Adi Parva prepared by them. It was 
printed in 1847. Ramanujacharyulu was the Head Pandit for 
‘ Sanskrit and Telugu in the Pachayaippa Modali High School.” 


 HAYAGRIVA SASTRY EDITION 


Yet another unidentified version of Andhra Mahabharata 
has come to our notice. This is ascribed to the 19th Century 
scholar, Puranam Hayagriva Sastry and is mentioned by the 
Pundits (1) Chadaluvada Sundara Rama Sastry and (2) Dandi- 
gunta Suryanarayana Sastry. They published an annotated 
Edition of Virata Parva of Tikkana Somayaji, called Bharatha 
Samjivani in 1913. Subsequently they prepared and published 
an annotated edition -of Adi Parva of Nannaya Bhattu in 1915, 
also called Bharata Samjivani. ‘They are well read scholars and 
we used the Bharata Samjivani commentary of Adi Parva with 
advantage in preparing the Critical Edition. Now in the in- 





1. Balakavi Saranyamu (1933 Edition, pages 26 and 46). 


16 


troduction to their commentary, they mention that Puranam 
Hayagriva Sastry is the first to issue an edition of Mahabharata. 
This statement is supported by a similar observation by Dewan 
Bahadur-M. Adinarayana lyah of Madura, who wrote 2 pre- 
face in English to the Virata Parva commentary. The Dewan 
Bahadur was a Retired Settlement Deputy Commissioner, 
Madras. In his preface to Bharata Samjivani of Virata Parva 
dated 9-8-1913 he states as follows ‘“ There have been several 
editions of the Text of Sri Mahabharatam in Telugu. The 
earliest edition issued is that by the late Puranam Hayagriva “ 
Sastrulu, who was in his time Telugu Pundit of the Government 
Presidency College. ‘This edition was issued about 50 years 
ago.’ According to the date given by Adinarayana 20, 
the edition of Puranam Hayagriva Sastry goes back to 1863. 
We have information about several editions of Telugu Bharatam 
issued about 1860 in the British Museum Catalogue but nowhere 
is the name of Hayagriva Sastry 50 much as mentioned. 


It is strange that our information about Puranam Haya- 
griva Sastry who lived just a century back from now, is s0 vague 
and incomplete. He was a well known scholar of the first 
half of the 19th century. He was the proprietor of the Vive- 
kadarsha Printing Press in which a book on Geography and 
Astronomy’ ‘Bhubhagola Dipika’ was printed in 1843. The 
same writer informs us that* Hayagriva Sastry competed with 
Paravastu Chinnaya Suri for the Punditship in the Presidency 
College in 1847. Late Hayagriva Sastry was responsible for 
many publications in Telugu and Sanskrit. That he issued 
Andhra Bhagavatam about 1855 is well known. The Editors 
of the Telugu Bhagavata, issued by the Andhra Pradesh Sahitya 
Akademy mention Mr. Sastry’s Edition. Brown mentions an 
edition of Bhagavata Published in 1848. Whether it is the same 
or one different from Hayagriva Sastry’s Edition is not known. 
Rao Bahadur K. Veeresalingam Pantulu informs us in his 
account of* Karalapati Rangaiah (1814-63) that he (Rangiah) 
published for the first time the Telugu Bharata, bhagavata and 
Ramayana. Whether this edition of Bhagavata issued by 
Karalapati Rangaiah is the same as mentioned by Brown, we 
are not in a position to assert. 


1. Andhra Vachana Vangmayamu—N. Venkat Rao (Page 99). 
2. Chinnaya Suri Jivitamu —N. Venkat Rao (Page 3()). 
3, Andhra Kavula Charitra— Part IIl. 


గ 
391-€ 


Prof. P. P. S. Sastry in the introduction to his Sanskrit 
Mahabharata (Southern Recension) refers to Puranam Haya- 
griva Sastry. The Professor says గ Mahabharata in Sanskrit, 
printed in Telugu characters and published four times in Madras 
(a) 1850 by Venkataraya Sarma (b)* 1855-60 by Puranam - 
_Hayagriva Sastry, a relation of the proprietors of Vavilla Press, 
the present publishers (c) 1870 by Venkata Subba Sastry (d) 

1929 by V. Ramaswamy Sastrulu & Sons, publishers of this 
Edition”’ From this it is evident that Hayagriva Sastry was 
engaged in literary activity about 1860. But nowhere do we 
get 50 far any reference to the edition of Telugu Bharatam said 
to have been issued by him. Can it be that Mr. Adinarayana 
720 mistook the Sanskrit edition of Mahabharata issued bv 
Hayagriva Sastry for the Telugu Bharata ? It may not be so. 
For the annotators of Virata Parva also make the same statement. 
It appears that we have to search further for the Hayagriva 
Sastry Edition of Andhra Mahabharata. It may well have 
formed the basis for the Vavilla Edition of the Telugu Epic. 


1. Dueto diligent search by Shri N. వ. Sundcreswara Rao, Pundit of the 
project, the edtition of Sanskrit Mahabharata issued by Hayagriva Sastry is 
located in the collection of the Sri Krishnadevaraya Andhra Basha Nilayam, 
Hyderabad. This is in Telugu script. The Adi Panchaka lost its front page. 
The Yudha Panchaka portion retains this page. From this welearn that 
Puranam Hayagriva Sastry undertook the publication of Mahabharata as an 
act of service to propagate Dharma. Sastry believes that Mahabharata 
propounds the Adwaita Philosophy. The Telugu poet Tikkana Somayaji held 
a similar view. He calls Mahabharata the mainstay of Dharma and Adwauita. 


Puranam Hayagriva Sastry is the son of Venkata Narayana, the 
crest jewel of Scholars and Savitri, descended from Kausika Gotra. Her father 
was Venkatesha. Hayagriva Sastry 15 said to be proficient in all the branches 
of ancient learning. He is called Sarvatantra-swatantra. By the grace of his 
father he acquired the Hayagriva Mantra. The upasana of this sacred Mantra 
made him scholar of Sanskrit, Prakrit and Desi Bhasha. 


He scts forth his labours in publishing Mahabharata thus  Manus- 
cripts of the work are brought from various parts of the country. The com- 
_mentarnes of Vaisampyana and Nilakantha on Mahabharata are closely con- 

sulted. The slokas have been numbered. Where the meaning is obscure 
or doubtful Nilakantha Vyakhya is reproduced to dispel doubts. With regard 
to the Bhagavadgita, the commentary of Bhagavat Sankara is appended.” 


In this manner the Mahabharata is printed in the Vivekadarsha 
Printing Press of which he himself was the proprietor, in the year Rakshasa, 
Magha, on the full moon day. It falls in the year 1856. 


This establishes the fact that Puranam Hayagriva Sastry was a con- 
temporary of Chinnaya Suri, Karalapati Rangayya and Aluri Ekamra Josyulu. 


But our main quest about the Telugu Bharatam said to have been issued 
by hin isstill eluding pursuit.. 


[త్రీ 


Eorrions Prior to 1860 A.D. 


In our attempt to track down every well known worthy 
edition of Telugu Bharata to its sources we had to digress into 
the. literary activity of Puranam Hayagriva Sastry, strictly 
not relevant to our purpose. Summarising our inquiry into 
the older editions of Andhra Mahabharata prior to 1860 we 
. arrive at the following — 


1. Adi Parvam issued by Chinnaya Suri and Rama- 
nujacharyulu— 1847. 

2, Andhra Mahabharatamu—Yudha Panchakamu — 
Bhishma to Sauptika—1850 A.D. 


3. London Edition as we call it, issued by Aluri Ekarmra 
Josyulu—185 1-53. 


4. Karalapati Rangaiah Edition—1852. 


5. Puranam Hayagriva Sastry Edition (So far not 
traced). 


6. The paper manuscript Edition of Charles Philip 
Brown (Unpublished) 


About item 2 above, we have to add the following details. 
This is found in the India Office Library, London. The 
Library authorities furnished this note regarding the edition 
“ Telugu D-71. Yuddha Panchakamu Edited by R. Venkata 
Krishna Sastrulu. Jyotisha Kalanidhi Press. Saka 1772”. 
This corresponds to 1850. It may be noted that the scholar 
దయ Ekamra Josyulu was engaged in bringing out an edition 
of the Telugu Bharatam. యి 3 above represents the full 
fruition of his efforts. Even before that he was engaged in 
this task. R. Venkata Krishna Sastrulu, editor of Yuddha 
Panchaka is one among the three editors who prepared the 
full edition, represented by No. 3. The printing press, Jyo- 
tisha Kalanidhi is the same in both the cases. Ekamra Josyulu 
owned it. ‘The only point which is not clear to us here is whether 
Josyulu printed Yuddha Panchakamu for himself or for some 
other publishers. 


C. P. BROwN’s ACTiviry 


Further we have to add a few remarks about 6. ౨. Brown’s 
literary activity. In the introductory portion to his Telugu— 
English Dictionary, Brown informs us thus “A corrected Edition 
of Bhagavata was prepared at my expense in 1827. The Telugu 


19 


Bhagavatam was printed in quarto at Madrasin 1848.” Brown 
does not mention here his efforts to get a corrected edition 
of Mahabharata prepared, It may be that he did not think 
of this work seriously when he was engaged on his dictionary. 
But he seems to have actually set afoot this excellent venture. 
In the Government Oriental Manuscripts Library are pre- 
served two paper manuscripts containing the results of Brown's 
activity with the Telugu Mahabharata—Nos. 163 and 164. 
He wrote here * The mahabharata now first rendered to numecri- 
cal arrangement and copied in separate verses and lincs by 
the directions of Charles Philip Brown. The alterations made 
in this copy show the various readings found in somc copies by 
me.” 


T.e writer of this preface had the privilege of cxamining 
these rown Manuscripts in the Government Oriental Manus- 
cripts ibrary Madras on 17.9.1964 along the Sri. T Sridhara 
Sarma and Sri N. S. Sundereswara Rao. The paper manuscripts 
were badly injured. Insects made profuse holes into them. 
These manuscripts are actually registers. Readings are cntcrced 
in between the lines. It was found difficult to read them. At 
the same time the selected readings are entered in the page op- 
posite. Someone under Mr. Brown’s direction may have copicd 
the accepted readings on opposite pages. No. 163 manuscript 
contains Adi Parva upto 5th Aswasa, verse 190. No. 164 c n- 
tains Adi Parva from -191 to the end. There is yet anot 0 
manuscript No. 193 w ch seems to be a fair copy of Nos. 6 
and 164. In none o these manuscripts (Registers) wc «nr 
the use of the hard r’ (Sakata Repha) and the hall-nasa 
(Ardhanuswara). One interesting feature here is that reference 
is given to Sanskrit Mahabharata for the appropriate context. 
This may be a copy made ready for the printing press. In 
manuscript No. D. 201, we have Adi Parva upto IV Aswasa 
only. Here we see an effort to introduce the half nasal into 
the text. 


Brown’s work with Telugu Bharatam does not end with the 
Adi Parva registers mentioned above. There are 47 paper 
manuscripts having different ‘D’ numbers. They contain 
collations of all the Parvas except perhaps the very last two, 
the Mahaprasthana and Swargarohana. They — are very 
short Parvas. Itmay e that they are టే రండే in other bundles. 
It is evident that Char s Philip Brown ac ieved the stupendous 
task of getting the 18 arvas collated an a corrected text was 
prepared. Though he did not mention t 6 manuscripts which 


20 


he used for the comparison of the Adi Parva, he left better in- 
formation about some of the succeeding Parvas. Adi Parva 
was collated with 7 manuscripts. In the case of Virata Parva 
Udyoga Parva and others Brown took care to mention the 
manuscripts with which he compared and finalised the text. 
For Virata Parva he mentions the following manuscripts — 


1. Manuscript off Rao Brahmaj: Pantulu 

2 సక్‌ of Vemuri Subba Rao 

3 యా of Vaddiparti Venkayya—Samalkot 

4 ఖ్‌ of Gudimetta Pallayya—Jagannathapuram 

ర్‌ 11 of Tadigadapa Veeresalingam—Penugon- 
da 

6. i of Manne Kanakayya—Y anam 

7 of Vatsavayi Buchi Seethayya—Peddapu- 
ram 

8 ప్‌ of Ayyavaru of Pedapudli 

9, of Majeti Sarvesalingam—Y anam 

10. ఫ్‌ of the former village munsif of Mogaliturt. 


Parvas which are very popular like Virata, Udyoga, Santi 
660. could yicld many manuscripts. Elsewhere he furnishes a 
wealth of interesting details. For instance under! D No. 211 


అర ౯ ప ర్వ ము 
(బ్రౌను పరిష్క_రణకాలమా లిట్లు తెల్పి నాడు, 


I “విళంవినామ నంః॥ మార్షశిర శుద్ద ౧౫ ల్కు సరియెన ౧౮౩౮ సం॥, డీళంబరు 
నెల ౧ శేది అరణ్యవర్వం తీర్పు ఆరంభించి ఆ సంవత్సర పుష్య బ౧౪అు 
౧౮౩౭ సం; జనవరి నెల ౧౪ తేది వరకు ౧ ఆశ్వాసం సమా_ప్రం.” 

II “విళంబి సం॥। ఫాల్గుణ శుద్ధ ౧ ల్కు సరియైన ౧౮౩౭ సం॥। ఫి బవరి ౧౪ శెది 
వఠకు ౨ ఆశ్యాస్మ నమా స్తం,” 

II] “విళంబి నేం॥॥ ఖాల్లుణ ౫; ౮ ల్కు- సరియైన మార్చి నిల ౮ ఆేది వరకు 
3 అశ్వాసత సమాప్తం.” 

IV “వికారి సం|| చైత్ర శుద్ద ౧౩ అ్కు సరియెన మార్చి నెల ౨౭ తేది వరకు 
౪ ఆశ్వాసం సమాప్తం.” 

Vv “వికారి సల; వైశాఖ శుద్ద ౨ ల్కు సరియెన యే|పిల్‌ నిల ౧౫ తేది వరకు 
౫ ఆశ్వానం సమాప్తం.” 

VI “వికారి సం|| వైశాఖ బ. ౬ల్కు సరియెన మే నెల ౪ శేది వరకు ఆశ్వా 
సం సమౌా_ప్తం."” 

VIL “ఏరి సం॥ ఆదిక జ్యేష్ట శుద్ద ౧౪ ల్కు సరియైన మే నెల ౨౭ ది వరకు 
౨ అజ్వాసం సమొవ్తం, 


21 


Aranya Parva, it is noted Aswasa by Aswasa, how finalisation . 
of the text proceeded. Brown uses a very significant Telugu 
word for this. He does not use the Sanskrit word but calls 
it ‘ Tirpu’ which means judgement as done in a court of law. 
Brown was a District Judge for a long time The tirpu or fina- 
lisation of Aranya Parva was started on Ist December 1838 
and ended with 27th May 1839. Udyoga Parva was finalised 
. by July 23, 1840 and so on. There is a note at the Santi 
Parva. Here one Pundit seems to have been entrusted with 
the task of comparing the text with Sanskrit original and justify a 
particular reading. The Pundit notes in the course of the 
work “the reading has to be discussed with the Doragaru and 
finalised”. Dora was a term of respect used for Englishmen 
during the British rule. Here it means ‘ Brown Doragaru ’. 


Aluri Ekamra Josuylu in his introduction to the second 
volume beginning with Bhishma Parva bearing the date 1853, 
acknowledges in a nice manner that he utilised Brown’s col- 
lection and his library. Tt means that Brown’s corrected copy 
of Mahabharata has already taken shape. Karalapati Rangayya 
whose edition of Mahabharata belongs to the same period. 
16. 1852 does not mention Brown or his beneficent activity. 
Many a succeeding publishers undoubtedly used the readings 
of Mahabharata collected by Brown, with and without acknow- 
ledgement. The readings ot our Vulgate, the Vavilla edition- 
seem to be very near Brown’s readings. It is not know if Va- 
villa acknowledged their debt to this great disinterested Savant. 
Ekamra Josyulu set up a fine tradition for scholars. 


Posr 1860 EoDrrioNs—BRiTisH MUSEUM LIBRARY 


With regard to Editions of Andhra Mahabharata publi- 
shed after 16860 we have two sources of information. One 15 
the British Museum Catalogue which records a few important 
editions. Secondly we glean much information from the Office 
of the Registrar of Books, Madras. It appears that the ‘act 
regarding Registration of Books was passed in 1867. Hence 
books published after this date are preserved here. 


The authorities of the British Museum Library gave us 
very promptly on our request full information regarding the 
printed editions of Mahabharata preserved with them. We 
are indeed thankful to them. They gave us not merely a dry 
list but photograph copies of the front pages where available 
and one or two inner pages of the Text. We list them below : 


22 


1 Adi Parva No. 14174-L-12 Rudhirodgari, Madras. 
A.D. 1863. 


2. M .abharata complete in 3 Volumes No. 14174-L-16. 
by Vinjamuru Krishnamacharyulu, Madras. 
. Udyoga Parva—No. 14174-K-33-1864. 
Sabha Parva No. 14174-K. 23-1865. 
. Yuddha Panchakamu No. 14174-L-13-Madras. 1875. 


. Maha arata. 2 Volumes No. 14174-L-14. Edited 
by hadrachalam Tirumala Narasimha Charyulu, 
Ma ras. 1881. 


. Adiand Sabha No. 14174-K-57. Nellore. 1895-1896. 


8. Sabha Parva with notes by C. Janaki Ramayya-1899. 
No. 14174-K. 45. 


9. Udyoga Parva. With an English introduction by 
Panappakam Anandacharyulu 1900. 


10. Andhra Mahabharata with preface by Sataghantam 
Venkata Ranga Sastry. Edited 'by K. Veeresa- 
lingam and Rayadurgam Narasayya Sastry. 3 
Volumes. Madras. 1901. No. 14175-B-l. 


ll. Aranya Parva. Aswasa VI an VII Notes for F.A. 
Telugu Text. by Dandigunta uryanarayana Sastry 
and Chadalavada Sundara ama Sastry. 


12. Bharata Sara Rathanavali.* P. V. Subrahmanya 
Reddy—Madras 1885. 


౮) M1 te OO 


~~] 


*N.B.—TIt must be st ictly Kattamanchi Subrahmanya Reddy. 
He is the fat er of Dr. C. Ramalinga Reddy, former 
Vice-Chancel or, Andhra University. Item 11 above. 
These two sciolars are quite familiar to us with their 
valuable Bharata Samjivani. 


We are nierested in the 1864 edition of the Telugu Bhara- 
tam, edited y Vinjamuri Krishnamacharyulu as it represents 
a stage in t 6 march of our printed editions... The Britush 
Museum Library has agreed to supply us c¢ y. We could 
not yet take advantage of it. This Library is a' 0 in possession 
of a palm-leaf manuscripts of Adi Parva. 6 authorities 
sent us 2 photo-copy of the first and last pages oft is manuscript. 


23 


It begins with the benedictory sloka of Nannaya. There 
are the common mistakes and variations of readings in this 
single sloka. The gadya at the end of Adi Parva is given. 
After this there is a nothing by the scribe of the person for whom 
it was copied etc. It reads గ Written for the study of Banga- 
rayya, son of Mankaru Nayani varu, of Akshantala Gotra, 
resident of Nutka-puri, by Chokkalingam, son of Chevvandi 
Lingaiah Bheshaja (perhaps medical practitioner), resident 
Sedamangalam, in the year Viswavasu, Tula Masa (Month) 
Astami, Thursday. This corresponds to 23rd October '1845 
A.D. 


The Bharata-Sara-Ratnavali is of interest to us not as part 
of our critical apparatus but as it inspired an intellectual like 
Sir C. R. Reddy. ‘That Dr. Reddy with all his western orienta- 
tion became a lover and a devotee of the national epic of Andhra 
is due to the Bharata-Sara-Ratnavali and the austere training 
whuch he received at the hands of his father, Subrahmanya Reddy 
garu. The Bharata-Sara-Ratnavali and the Bhagvatha-Sara- 
Muktavali, compiled by his father were republished by Dr. C. ౬. 
Reddy in 1926. They were originally published in 1885. To 
this second edition, the distinguished son contributed a brief 
but devoted account about his father. The scholars, Seshadri 
Ramana Kavulu wrote an introduction to this . One point 
revealed by them here is of much interest to us. They state 
that the author collected the verses of Mahabharata from an 
Edition of the epic published in 1863 from the Vani-Niketana 
Printing Press. Madras. As the anthology of S. Reddy consisting 
of philosophical and didactical verses is drawn from all the 
Parvas of Mahabharata, the 1863 edition must have been a full 
edition. We did not come across this 50 far. One more point 
about the second edition of Bharata-Sara-Ratnavali is that 
the editors, Seshadri Ramana Kavulu, checked up the readings 
with the Ananda Edition of Telugu Bharatam and noted the 
readings. Thus the Ratnavali may have a distant usefulness 
to us as testimonia. 


InDlA OFFICE LIBRARY. LONDON 


Our indebtedness to the India Office Library, London 
is much closer for the authorities of this library obliged us by 
supplying at nominal cost an excellent photographic copy of 


24 


the 18 Parvas of Andhra Mahabharata. This forms an impor- 
tant item of our critical apparatus, known as the* London 
Edition. 


We list the collection of the India Office Library of Maha- 
bharata.. | 


1. TelD 67, 68 Edited by M. Venkata Krishnamachar- 
yulu; R. Venkata Krishna Sastri and T. Vijaya 
Raghava Kavi. Vol. 1 Adi to Udyoga Parvas. Jyotisha 
Kalaidhi Press. Saka 1759. 


Vol. I{ Bhishma Parva to end. Jyotisha Kalanidhi 
Press. Madras. Saka 1/05. 


2. Tel. D 71. Andhra Bharatamu. . Yuddha Pancha- 
kamu. Bhishma to Sauptika Parvas. Edited by 
R. Venkata Krishna Sastrulu. Jyotisha Kalanidhi 
Press. Saka 1772. 


3. Tel. D 83, 84. Andhra Bharat Kavyamu. Edited 
by Karalapati Rangayya. Two Volumes. Kala- 
రమ! Press. Madras. 1852. 


Prepared under directions of C. P. Brown and annotated 
in his handwriting. 


4. Tel. D 54. Harivamsa Purana by Sambhudasa Erra- 
pragada. Edited by Karalapati Rangayya.” In- 
complete. To Uttarabhagam Aswasa 4. Kala- 
nidhi Press-— Madras 1858. ల 


1. In an earlier section of the preface we wrote that the front page of 
Adi Parva of this edition is not available. This is true of the London copy. 
But subsequently we discovered copy of the Adi Panchaka of Aluri Ekamra 
Josyulu in the special collection of the Andhra University. This contains 
the front page which is exactly the same as found on the Bhishma Parva of the 
London Edition. The Jyotisha Kalanidhi and Vartamana Tarangini Presses 
are mentioned here also. Thus the account ofthis edition is complete. 


2. In an earlier section of the preface we furnished available informa- 
tion regarding Aluri Ekamra Josyulu. Here we take opportunity to furnish 
information regarding Karalapati Rangayya Garu. ‘Ihe reader is referred 
for details to the account about him in the Andhra Kavula Charitra Part III 
by late Veeresaslingam Pantulu. Karalapati Rangayya (1814-1863) belongs 
to the Vaisya Caste, Vaishavaite by faith. He is a poet also and wrote two 
Kavyas, the Bhutapuri Mahatmya and Kavijjana Manoharamu. He was 
Telugu and Sanskrit Pundit, in Pachaiyappa Mudali High School and Presi- 
dency High School. He also served as the Head Pundit in the Hindu Boys’ 
High School, Madras which is described as * Vani Mandapa,’ the audience 


25 


~ 


The India Office Library does not possess any manuscripts 
of the Telugu Mahabharata. 


మారాము PuBLic LIBRARY (U.S.A.) 


We could discover a palm-leaf manuscript of Andhra 
Mahabharata in the Public Library of the City of. Denver, 
Colorado U.S.A. We had preliminary correspondence with 
the authorities of ihis library. From the first description given 
about it, we infer that it relates to the Yuddha Panchaka. The 
. manuscript is about 120 years old, we are informed. It may 

not go beyond 1800 A.D. Further the manuscript seems to 
be split up into 3 parts and shared between the Denver Public 
Library ; Colorado State College in Greely and Colorado State 
University in Fort Collins. We fully appreciate the love for 


(Foot Note Contd. From page 25.) 


hall of the Goddess of learning. Veerasalingam mentions that Rangayya 
published Telugu Bharata, Bhagavata and Ramayana. From item 4 above 
we find that he edited Harivamsa also. Rao Bahadur thinks that Rangayya 
is the first to publish Bharata అయి having carefully edited these books by 
climinating the errors of scribes. This is partially correct for we know that 
Ekamra Josyulu contends the palm with Karalapati as far as the Maha- 


bharata at least is concerned. Both the «ditions emerged almost simul- 
taneously, 


_  Karalapati Rangayya does not appear to be beset with the financial 
hurdles encountered by Josyulu. The account which the later gives us of his 
difficulties makes pathetic reading. Rangayya had the backing of a rich 
person. Vilamduda Somasundaram Pillay. Rangayya pays homage to his 
patron in a few artistic verses, published on the front page of the Mahabharata. 
The father of Somasundaram Pillay is Muthaya Pilla, a wealthy merchant, 
who obtained the grace of God Vrishachaleswara. His wife is Minakshi, a plous 
lady. To them was born Somasundaram Pillay. He is of a chartitable 
disposition. Just as he repaired at his expense many a neglected tank, dila- 
pidated temple, rest gardens, drinking wells and summer water resorts, 50 
Mr. Pillay undertook to restore to its pristine glory the Andhra Mahabharat 
written by_.Great Poets like Nannaya, Tikkana and Sambudasa, by getting it 
thoroughly edited by scholars with a view to rid it of mistakrs committed by 
scribes. He printed the epic by the full moon day in Margasira of Paridhavi, 
Saka 1775. This date corresponds to December 26, 1852. Prior to the publi- 
cation of Mahabharata, Somasundaram Published the Bhaskara Ramayana 


and Uttara Ramayana. The printing of these books was done in the 
Kalanidhi Press of P. Kumarayya. 


It appears that the Kalanidhi, Jyotisha Kalanidhi, Vartarmana Taran- 
gini and Vivekadarsa were among the leading Printing establishments of this 
period, There was healthy rivalry among them to publish standard works 
and classics. Considering the early days of Printing in Telugu, in the mid 
19th century, we must heartily congratulate these pioneers. Their books are 
generally free from mistakes which we can scarcely claim for many books 
produced at the present day. 


26 


knowledge which induces these far off libraries to preserve 
with religious care and solicitude and old palm-leaf manuscript 
in an unknown script and language. We are amused at the 
eagerness which made them split up one manuscript and possess 
part of it. As we are busy at the present with the earlier books 


of Mahabharata, we did not actively pursue the history of this 
Manuscript. 


ప PRINTED EDiTIons AFTER 1900 


While we find that a number of publishers attempted to 
issue the Mahabharata in parts or the full complement during 
the period 1860-1900, either due to a veneration for the epic 
as the fifth Veda or out of commercial motives, we find that 
from the beginning of this century the number of such editions 
became fewer and fewer . This is as it should be. Two prin- 
ting establishments alone stand out prominent for their stan- 
dard editions of Mahabharata-the Vavilla and Ananda Pres- 
ses. It is not difficult to guess why this change came about. 
Firstly, when printing is introduced for the first time into the 
country, there will be a plethora of editions. A saturation 
point is soon reached. Secondly the novelty attached to a 
new experiment having disappeared, the public began to demand 
a high standard both in the scholarly and technical execution 
of the work. Powerful journals like the Amudrita Grandha 
Cintamani began to expose the shortcomings of ill-con- 
ceived and badly executed editions. It became quite a task 
to weather the storm of exacting criticism. Therefore many 
a smaller publisher felt it safe not to enter the arena for prin- 
ting a vast book like the Mahabharata. 


We have ganerally noticed some of the leading editions 
published between 1850-70. Under the Registration Act 
of 1867 it became necessary to record the publication of 
books with the Re istrar of Books. The Records office at 
Madras has entry o many of the editions of Mahabharata 1s- 
sued after 1867. ome of these editions are described and 

r some periods t ey are not described. They are simply 
lsted. We give available details regarding some of these edi- 
tons in appendix II. The law of the survival of the fittest 
has operaited here also. We are left with two editions the 
Vavilla and Ananda editions. They keenly contest the palm 
like for the scholarly editing and neatness of execution. 


27 


VAVILLA AND ANANDA EDITIONS 


The question now facing us is which of them is the earlier 
one. What is the history of its development and so on. We 
do not have indisputable evidence. As far as it goes we can 
proceed. We find mention of Vavilla Ramaswamy Sastry 
as joint publisher, with Saraswati Tiruvengalacharyulu, of the 
Adi Parva of Mahabharat in 1870.2 This is printed in the 
Hindu Bhasha Sanjivani Press. In the same year we find 
another entry under the name of the same authors 19/1.71 
1870. This time they published Udyoga Parva. It is not 
clear whether it is Udyoga alone. The number of pages is 
given as 470. It may be the whole Adi Panchaka. Now 
with regard to the Ananda edition issued by Vemuri Venkata 
Krishnamachetty & Sons. We hear of this firm in the Amu- 
రం Grandha Cintamani. In its issue of 1894, the editor 
Poondla Rama Krishnaiah writes appreciatively of the edition 
of Andhra Bhagavatamu issued by this firm and says “ we 
hope that Vemuri Venkata Krishnama Chetty & Sons will 
enhance their prestige by publishing the Andhra Mahabharata 
in the excellent manner they did the Bhagavata.” 


From this we infer that the Ananda Edition of Mahabha- 
rata came subsequent to the year 1894. Here we meet with 
the famous edition published by this firm in 1901 under the 
‘editorship of Rao Bahadur. K. Viresalingam Pantulu and 
‘Rayadurgam Narasayya Sastry Garu. This edition is justly 





1. Fora brief account of the life of the late scholar Vavilla Ramaswamy 
Sastry Garu (1832-1899) sce Saraswata Sarvaswamu (Volume 2 Samchika 2) 
Aswayuja, Raktakshi, Year 1924. Here it is stated that Ramaswamy Sastry 
was born in the Village of Dandigunta near Nellore. He studied in the 
traditional manner. Having known the difficulties faces by students with 
palm-.caf manuscripts, he thought of taking to printing. In 1853 he cstablished 
a small press and struggled throughout his life to print standard works with 
meticulous care. He won the appreciation of Maharajah Ananda Gajapathi 
of Vizianagaram, the Raja of Venkatagiri and other lading men. A story is 
narrated to illustrate the care which was taken to avoid Printers Devils.’ When 
a forme is ready for printing, it will be exhibited outside the Press. Any one 
who can discover a mistake in it will be paid at the rate of 8 as. per crror. 


2. Vide list of printed editions in Madras Records Office 47/4-71. 


3. _Rayadurgam Narasayya Sastry was one of the well known scholars 
of the last quarter of the 19th century. Lakshm Narasayya and Subba 
Lakshamma were his parents. He was Pundit in the Christian College, 
Madras. He translated Kalidasa's Sakuntalam into Telugu as carly as 
1894. Randukuri Viresalingam Pantulu translated Sakuntalam in 1883. 
Viresalingam’: translation is the most popular to this day with its style and 


28 


famous for the authorities associated with it. Since then the 
Ananda Press seems to have enlisted the co-operation of highly 
learned men lke Bukkapattanam Ramanujayya, Tanjanagaram 


Tevapperumallayya, Puranam Suryanarayana Tirthulu and 
others, 


The subsequent Ananda editions are descended from this. 
They made additions and subtractions here. For instance they 
do not seem to acknowledge the debt they owe to Viresalingam 
and Narasayya Sastry. Tanjanagaram Tevapperumallayya in 
lus preface to the 1907 edition does not refer to the editors of 
the 1909 edition. Puranam Suryanarayana Tirthulu slightly 
made amends to this in his edition of 1922. We have also to 
notice the improvement they effected. _Viresalingam. and 
Narasayya Sastry do not give reference to the manuscripts they 
consulted in fixing their text. Surely they must have consulted 
manuscripts. The subsequent editors of the Ananda edition 
have adopted a more scientific method. They indicate the 
manuscripts consulted by them by letter symbols. This is 
certainly an improvement as it enables the reader to check 
up the evidence and form his own conclusions. There is still 
further room for improvement here. The Ananda scholars 
also do not disclose the palm-leaf manuscripts which they used 
for the collation of the text, the principles on which they selected 
these particular manuscripts, their description and so on. 


CRITICAL TEXT OBJECTIVE-NOT SUBJECTIVE 


A truly critical edition must place the fullest available evi- 
dence bcfore the scholarly world and allow them to judge for 
themselves about the acceptability or otherwise of a particular 
reading. The critical text is an objcctive text as far as possible. 
The editor has no doubt his own choice of a particular reading 
but does not scek to impose his view on the reader. In selecting 
a reading for the constituted text, the present editors tried to 
give primary importance to the readings of alm-leaf manuscripts. 
It does not mean that they chose a readin by merely numerical 
count. A good reading even if available n a single manuscript 
is preferred to a host of inferior or fauty readings. Looked 


happy expression. MNarasayya Sastry may have undertaken a fresh translation 
in order to bring it as near as possible to the commentaries of the drama. It is 
sald that Narasiyya Sastr - was the first to use spoken dialect in the drama for 
inferior Characters. Lat r on Vedam Venkataraya Sastry tried this experi- 
ment successfully in his rama Pratapa Rudriyamu. Narasayya Sastry was 
intimately associated wit the literary publications of the Ananda Press. 


29 


at from this standpoint, the edition of Viresalingam and 
Narasayya Sastry is prescriptive and not descriptive. In fact 
all previous editions are prescriptive in a sense, whether it 18 
the edition of Ekamra Josyulu, Karalapati Rangayya or any 
other. Brown’s edition may have been perhaps a Critical 
Edition but it never got published. 


EMERGENCE OF THE IDEA OF A CRITICAL EDITION 


The idea of a Critical Edition of Andhra Mahabharata 
seems to have vaguely emerged about the beginning of this 
century. The epoch making controversy about the Grandhika 
Bhasha (literary language) and the Vyavaharika Bhasha (Spo- 
ken language) paved the way for the emergence of the conception 
of a critical edition. Rao Saheb Gidugu Ramamurthy Pantulu 
in his crusade for the spoken language took to an examination 
of former models of writing. In the course of his search for 
the use of the spoken dialect in older writings he began to ransack 
the manuscripts. ‘This revealed to him new vistas of informa- 
tion. He found that many a passage written in the spoken 
dialect was transformed into Grandhika Bhasha by the votaries 
of purism in language. Rao Saheb raised his voice of protest 
against this high-handed activity of the scholars. 


About the same time,; Ramamurthy Pantulu and his son 
Dr. G. V. Sitapati were engaged on the preparation of scholarly 
editions of our leading works on prosody like Appakaviyamu. 
To his astonishment Ramamurthy Pantulu discovered that 
Lakshanikas ike Appakavi altered the readings of Mahabharata 
to conform to their views and theories of Telugu prosody. Every- 
body accepted the authority of the Telugu Bharatam as a stan- 
dard work. If the readings in this authoritative text are made to 
answer to established theories, the theory gains sanctity. ‘In 
this process they failed to notice that they did a disservice to 
great authors like Nannaya and other poets of Mahabharata in 
making them appear what they were really not. The Akhanda 
Vadi (the caesura which alternately agrees with the vowel 
and the consonant) is an important instance. Having seen how 
the readings of famous authors were altered indiscriminately 
Rao Saheb came to the conclusion that the printed texts must 
be subjected to a close comparison with manuscripts which 
were undoubtedly earlier. This will establish the former shape 
of these works which is nearer to the original poets’ composition. 


30 


౧౮6౮ RAMAMURTHY PANTULU 


The Rao Saheb expressed himself on this subject thus. 
The Mahabharata of Nannaya stands as a monument of the 
fame of King Rajaraja Narendra. As this great work was 
written in Rajahmundry, it is but natural that the people of 
that are love it intensely. Not only that, the whole Telugu 
country olds it in great esteem. But it is the misfortune of 
telugu sc olarship that an edition of the Mahabharata which 
is author tative and trustworthy in its readings, has not come 
out so far, though the book itself is nine centuries old. The 
scholars of Andhra are guilty of not having undertaken this 
sacred task so far. They have not made any attempt to res- 
tore this venerable book to its pristine condition. If they do 
not take up this work even at this late stage, the love of Telugu 
men of letters for their language is indeed open to question. 
It will expose itself to the charge of pseudo sentiment. Res- 
ponsible men and men of action can achieve this objective 
quickly if they set forth on the task with tenacity. If the wave 
of patriotism and love of one’s own language that sweeps the 
country at the present time 15 really genuine, if it is not spurious-- 
surely, 1 hope, that those who launch upon this work will 
receive all support from the country” 2 


OSMANIA HEARD IHE CALL 


It is an unmistakable voice, a clarion call for a Critical 
Edition of Andhra Mahabharata. The prophetic bugle w 5 
sounded 46 years ago and we arc happy that it did not go utter y 
unheeded. We are in the midst of the stream. The ban 
are not yet visible. The Osmania University under the able 
leadership of Dr. D. ఏ. Reddi, Vice-Chancellor heard the call 
and became alert. We will core further to the subject. 


OTHER VOICES 


It is not necessary to multiply the opinions of scholars of 
the previous generation. Late Dr. C. R. Reddy was undoubted- 
ly a champion of the idea of a critical edition of Mahabharata. 
He was a lover of Mahabharat studies. We invite the attention 
of our readers to the opinion expressed by Dr. Reddy, com- 
mending the publication of* Sukthankar Memorial Volumes. 


1, Rajaraja Narendra Pattabhishcka Samchika-—Page 128. Pub- 
lished 1922. 


| 2. Sukthankar Memorial Edition. Volume Il. Analecta. Preface 
Rage VII. 


31 


He said “ Dr. V. 5. Sukthankar, whose early death was the most 
serious loss to Sanskritic and Oriental Learning generally that 
India sustained since the death of Dr. R. G. Bhandarkar, was a 
contemporary of mine at Cambridge. By far the greatest under- 
taking of modern India is the Critical Edition of the Mahabha- 
rata. It will be recalled that this Critical Edition has been 
under preparation for over 25 years. lmagination staggers at 
the volume of labour, comparative study and critical work 
involved.” Needless to say that Dr. Ramalinga Reddy would 
have welcomed a similar service to the Andhra Mahabharata. 


Rao Saheb Ramamurthy Pantulu was not merely content 
with giving the call for a Gntical Edition of Telugu Bharatam 
but set on foot the preliminary work on his own initiative. He 
seems to have begun the comparison of ihe Adi Parva of Nannaya 
Bhattu in order to obtain better and earlier readings. The 
results of hs efforts are contained in the volume which 
we admitte into our critical apparatus marked ‘gi’ 
This is the a0 Saheb’s personal copy of Adi Parva prescrved 
in the Andhra University Library. It is interleaved and Rama- 
murthy Pantulu noted the Readings which he collected in this 
copy. His books were presented to the Andhra Univursity 
after his death. ‘There is anote on 1115 personal copy indicating 
the sources of these readings. It is stated here “ Pantulu took 
the 1914 Vavilla Edition of Andhra Bharata as the basis for his 
comparison—something like our Vulgate. He compared this 
with (1) the Palm-leaf manuscripts of the Saraswati Mahal 
Library, Tanjore. The Tanjore readings are marked ‘gi’ 
in our critical repertory (2) The edition of Adi Parva issucd in 
1847— gil.’ 


N.B.:—This was printed in the Saraswati Pitha Mudrak- 
shara Sala in the year Saka 1769, Plavanga, Adhika Jycstha, 
the third Tithi, Monday. This edition is evidently the onc said 
to have been published by Chinnaya Suri. 


It means that the Rao Saheb selected onc old printed edition 
(1847) besides some palm-leaf manuscripts for the 
comparison of the text. Itis not known how many manuscripts 
he pressed into service, the principles on which hc selected these 
manuscripts and the collators who did the work for him. It 
may be that a small team heade " by his versatile son, Dr. G. V. 
Sitapati did this work for amamurthy Pantulu. Thesc 
readings are available for Adi arva only. The Sabha parva 
portion is empty of readings.  amamurthy Pantulu broke the 
ice. As an individual he coud not have done more with his 
limited resources. 


32 


PracTicAL WORK— JAYANTI RAMAYYA PANTULU 


It must have become evident very soon that sporadic work 

will not yield results in the case of a gigantic idea like the Critical 
Edition of Mahabharata, There must be a vast collection of 
palm-leaf manuscripts, a country-wide search for them and 
-~other old works. This is a work which an organisation with 
plenty of resources could attempt with some hope of success, 
Accordingly the Andhra Sahitya Parishat, Kakinada began a 
country wide collection of manuscripts. The genius behind 
this effort was late Jayanti Ramayya Pantulu Garu. The 
financial sinews must have been supplied by Andhra Bho}ja, 
late Rao Surya Rao Bahadur, Maharajah of Pithapuram. The 
Library of the* Sahitya Parishat Kakinada contains perhaps the 
largest collection of palm-leaf manuscripts of Andhra Maha- 
bharata. At any rate it is the only library that -has the distinc- 
tion of lending us its vast collection for use in the preparation 
of the Critical Edition. 


With the non-co-operation movement of Mahatma Gandhi 
there was a general revival in the country towards old values and 
hoary Indian Culture. In the field of letters it took the form of 
collection and preservation of palm-leaf manuscripts and old 
works. Many an organisation took interest in this work. It 
would have yielded abiding results if there was concerted action 
and a central library to preserve all the literary treasures col- 
lected. ‘This seemed to be lacking. So that individual libraries 


1. Jayanti Ramayya Pantulu (1860-1941) was one of the bulwarks of 
Grandhika Andhramu. While Gidugu Ramamurthy Pantulu waged a 
battle Royal for the introduction of Sista Vyavaharika Bhasha into lterature 
and the education system at all levels, Ramayya Pantulu stood like a rock for 
the Grandhika Bhasha or the traditional style for equally good reasons. His 
Defence of Literary Telugu is a powerful plea for the classical style. Tt is said 
that it was mainly due to his efforts that Literary Telugu stood its ground in the 
Universities. Ramayya Pantulu was equally proficient in Historical Research 
and Epigraphy. He edited a number of Inscriptions for the Government of 
India. The Andhra Sahitya Parishat and the Suryaraya Andhra Nighantuvu 
will make Ramayya Pantulu remembered by Telugu pcople for centuries. 


2, Weare thankful to the authorities of this venerable Parishat, parti- 
cularly its enlightened Sccretary Sri Dantu Bhaskar Rao Garu for placing 
at our disposal 26 manuscripts of Adi Parva, Shabha Parva. and Aranya 
Parva. The last mentioned parve is considered in-auspicious. Hence it 
is rarely copied. Its copies are few and far between. The Kakinada 
Parishat alone could lend us 13 manuscripts of this rare Parva. We hope to 
receive continued co-operation from this Parishat in our further work 
along with the blessings of Sivasri Bandaru Tammayya Garu, famous 
scholar and respected President of the Sahitya Parishat. 


33 
391—D 


collected a few manuscripts for themselves and they could not 

reserve them after the first flush of enthusiasm waned. 10 
needed much finance and continuous care of the manuscripts. 
By the time the Telugu Department Osmania University dc- 
cided upon publication of the Critical Edition of Andhra Maha- 
bharata about 1964 and set about collection of palm-leaf manus- 
cripts of the work, much damage was done in the field of manus-~ . 
cripts. Since printing was introduced into the country in an 
effective manner nearly 135 years ago, individual persons cea- 
sed to take interest in manuscripts. They almost began to forget 
this stage in our book-evolution process. 


MANUSCRIPT COLLECTIONS 


A few older libraries like the Gautami Grandhalaya, 
Rajahmundry preseived with difficulty some palm-leaf manus- 
cripts. This library was generous enough to lend us 1s manus 
cripts. The Andhra Historical Research Society of the same 
place possesses some manuscripts of Mahabharata. [ hey are 
not prepared to lend them outside. The Society published a 
descriptive catalogue of its manuscripts. Its needs improvement. 
The Suryaraya Vidyananda Pustaka Bhandagaram of Pi- 
thapuram owned a few manuscripts and they lent them to us. 
We hoped for a valuable collection with the palace of శ. 
as thelate Rao Surya Rao Bahadur was a great patron of learning 
but we were sadly disappointed. Either there was no response to 
our enquiry from any person in knowledge of Pithapuram allairs 
or we were left to a blind chase which ended in nothing. Here 
is a lesson about the state of affairs after the abolition of Aarnin. 
daries. One of the most serious losses and we are altraid it Inay 
prove a permanent loss—is the disappearance of the * Bharata 
Kulamkasha Vyakhya’ by the 19th century scholar Bharatarn 
Lakshmipati Somayaji. It is said that the Malarajah of 
Pithapuram got it copied for his library. Later on it was passed 
on to the office of the Suryaraya Andhra Nighantuvu—a standard 
Dictionary which the Maharajah planned. Somchow this 
inestimable book disappeared, it is said. We sent Our repre- 
sentative even to Chitrada—the home-town. of late Chelikani 
Lacha Rao, a well known litefary enthusiast and relation of the 
Pithapuram Family. To our regret it was all in vain. 


IN TELANGANA 


. Telangana also was aroused from its deep slumber of in- 
activity about 1922. The echoes of the Renaissance movement 
l. 1 remember with pleasure the efforts of a former stucdlent of ours 


Subba Rao (Sasanka) now Telugu Lecturer, in procuring this collec- 
on for us. | 


34 


were indistinctively heard here also. The Nizam Rashtra 
Andhra Mahasabha started some literary activity and sent 
round the scholars Seshadri Ramana Kav: lu for collection of 
manuscripts and inscriptions. Their colection formed the 
nucleus of the Lakshamanaraya Paris odhaka Mandal. 
This Mandali and the Andhra Saraswat arishat, Hyderabad 
which is a live instit tion, lent us some manuscripts. We hoped 
for much from an ol library like the Rajaraja Narendra Bhasha 
Nilayamu, Hanuma onda. This library did possess a ood 
collection but we faied to rouse the authorities to enthusi ము. 
Itis to the credit of Karimnagar that Sri వ. Venkatrama 20 


Chairman of the Library of the place gave us some manuscr pts 
of Mahabharata. 


Though it may sound repetition we wish to refer to the 
sad state of affairs of the libraries of some of our leading Sam- 
sthanams of the last generation. We say this Just to invite 

ttention of the authorities in succession to rescue what can still 
e rescued from the great library treasures of these courts. 
or instance we could get only some matted palmzleaves from a 
mous centre of learning like Gadwal. We were much grieved 
to hear that a similar fate overtook the valuable collection of 
the Rajahas of Venkatagiri. White ants the relentle 5 vandals 
are busy there and every where. The fort of Viz anagaram 
where that most loved and enlightened ruler, Mahar a Ananda 
Gajapathi held his court, could not offer any manuscripts. 


We add some details about the coll ction of palni-leaf rnsnuscripts 
and old printed Editions lodged in the library, ort Vizianagaram. Dr.M V, 
Satyanarayana of Andhra University collecte thus information for us. The 
fort Library will not lend its manuscripts or hoo s outside. 


Palm-leaf manuscripts of Bhishma, Drona, Karna, Salya, Stri and 


Santi Parvas 26 available but they are very badly damaged and cannot be 
handled. 


One peculiarity of this collection is that 1t contains paper manuscripts 
of Adi Parva (except Aswasas 2 and 8) and second Aswasa of Sabha Parva, 
Except Brown manuscripts we did not so far come across any paper manus- 
cripts. Adi and Sabha Parvas are written in note books. How old they are 
and what the exemplar 1s from which they arc copied, cannot be ascertained. 


We also find here an edition of Adi Parva printed in 1891, in the 
Saraswativilasaa Mudrakshara Sala, Madras. Another interesting possession 


1. 1 remember with pleasure the efforts of a former student of ముల 
Dr. రౌ. Koteswar Rao, now Telugu Lecturer, in securing this collection for us, 


35 


of' this library is the Amnaya Kalanidhi commentary for Stri, Santi and Anu- 
sasanmka Parvas, written by nelaturi Parthasarathl Iyengar. This is 
publshed in the years 1892—94 in the Sasirekha Printing Press, Madras. 


We received information that the 1915 Edition (Vavilla?) with 
Bharata Samjivani, commen ary is available mn the Maharajah’s College, 
Vizianagaram. How old is t 6 Bharata Samjivam Vyakhya we are not able 
to st te. The authos of ౪ s commentary D. Swuyanarayana Sastry and 
Ch. undara Rama astry ఆరు appear in the British Museum Library 
Cataogue. It hasst to be enquired which of these commentaries—Bharata 


Samj vanior Armnaya alanidhi appeared earlier. 


A few details regarding the author of Amnaya Kalanidhi have come 
to our knowledge. We consider it worthwhile to record them here. In the 
course of thus fairly long prefa 6, 1 tried to collect forgotten information con- 
cerning our literary men. It = not strictly relevant to our subject but since 
the sources of information ar¢ ast disappearing, 1 is felt necessary to preserve 
whatstill ramains in the hope t at other scholars will follow 1 up. 


థి 
The author of Amnaya Kalanidhi, Nelatun Parthasarathi lyengar 


is the second son of the pious parents, Raghava and Venkatambika. Nri- 
simha was his grand-father and Venkataraya was his grcai-grand-father. 
They belong to the Bharadwaja gotra. Niishunha Tatucharya, the preceptor 
of Parthas rath: Iyer aris sud to be a dcscendent of the famous Vaishnava 
Ac arya — _otikanya anam Taiacharya. _Parthasaracdti reccived instruction 
in astras omAnan 2 Saraswati. Our Commentator is a stauch Vaishnava 
an consi ered Adwa tins as Dushyas, perhaps herttics. This shows that even 
att 6 close of the last century intersect prejudices were still keen. 


Parshasaratdi belongs to Nellore accordug to his statement. He 

states he won the approk “learning by writing a Telugu Commen- 
ry to Manu mriti. Now 6 proposes to wiite a conunentary to Telugu 
haratam, T 6 Amnaya Ka anidhi was pulalshed in January 1894 at the 
di borough rnting Press o Kuppuswamy Settyin Madras. At this tne 
ar asarathi yengar was Te ugu Pundit in Hindu Theological High School, 
Ma ras. Subsequently he seenis to have shifted 1 the strict of his origin, 
Nelor District and he became Telugu Pundit in the Venkatagiri Rajah’s 


Hig School, 


Our information shows that the Kalanidhi commentary for Santi 
Parva is published once in Januar 1004 from the ‘dnborough Press and 
again in May 1894 from the Sasuwckl a Press. We do not know if our informa- 
mants committed an error or we lave to r concile these statrments thus. 
Santi Parva is onc of the most wi <ly read ‘arvas of Mahabharata, parti- 
cularly by religious minded elders because t contains Mosksha Dharma. 
A commentary for itis deservedly popular. F ence the need arose for Issuing 
Santi Parva with Amnaya Kalanmidhi Vyakhya twice 1 the course of one year. 


In RAYALASEEMA 


Our contacts with Rayalaseema did not extend far. The 
aged and respected patriot, Sri Kalluri Subba Rao Garu lent his 


36 


manuscripts to the Sarada Niketanam Library, Guntur. . The 
authorities of this place were silent when approached. We. 
tried at Karvetinagaram with no fruit. The Chittoor District 
alone exhibited the silver lining to the cloud. We could get 
some manuscripts of Mahabharata through the good offices 
of our friend Dr. Nanduri Ramakrishnamacharyulu. More 
interesting is the case of our acquisition of one copy of the whole 
Mahabharata except perhaps the Adi Parva, from the" Sn 
Kanyaka Parameswari Temple, Vayalpadu, Chittoor District. 


Among the regular Libraries where the manuscripts are 
maintained properly be mentioned the Tanjore Library, Govern- 
ment Oriental Manuscripts Library, Madras, the Theosophical 
Library, Adyar, the University Libraries of Andhra, Sri Venka- 
teewara and Osmania. We got selected manuscripts collated 
at these places, for us. The Andhra and Venkateswara మయా 
versities went further and have lent us two manuscripts at a 
time for collation purpose for which we are thankful to them. 


Numerous lovers of literature donated their palm-leaf 
manuscripts, and old printed editions of Mahabharata to the 
project and laid us under a debt of gratitude. A full list of these 
donors is appended separately. 


SCHOLARS AND MAHABHARATA READINGS 


Almost since literary journalism got establis 164 in the 
Telugu country, scholars used the forum of journa s to discuss 
the readings of Mahabharata. It took the shape 0 examining 


1. As it illustr tes a beautiful tendency, prevalent among a section of 
our cople we willg ve afew details. Nowinthe countryside, m nsophist- 
cate [lamiles, there s a custom to hold books lke Mahabharata, mayana 
and hagavata im rcigious veneration. Owncrs of these classics o *r them, 
Gan ha (Sandal) Malya (Garlands) ctc as they offer to house-h? deities. 
We came to know that the Kanyaka Parameswari Temple of ayalpadu 
possessed some manuscripts of Mahabharata. It was a guarded 
secret. Vaisyas, the last bastion of Hin" Ho with our 
women are the trustees of this excellent tmple. After prolonged corrcspon- 
dence the writer of this preface procetded in person to Vayalpadu in 1964. 
At a very touching ceremony the enlghter ed Trustees of this temple presented 
their jealous treasure, 6 Mahabharata bundles to us. Not cven sage Kanva 
could have felt 50 sad at the departure of Sakuntala as did the Trustees of 
the Vayalpadu Temple feel when the manuscripts of Mahabharata left their 
sacred precincts. 


I remember with plcasure the note of introduction given by 
Sri P. Thunma Reddy, now Minister for Agriculture, to the Trustces of the 
temple, in this behalf. 


/ 37 


the readings adopted in printed texts, with a view to their gram- 
matical correctness, prosody and appropriateness with regard 
to Rasa or sentiment. Often the deviations made by the authors 
of the Telugu Mahabharata from the Sanskrit text in the course 
of translation used to be discussed. Articles on the appreciation 
of the literary excellence of Mahabharat poets are innumerable. 
Articles of the former type, on grammar and prosody are not so 
numerous but they too are considerable. We tried to make 
a bibliography of these critical articles 50 that they may be of 
use to the editors in constituting the critical text. Though 
started in right earnest, it was given up in the middle. We 
feel handicapped. | 


Among the journals that devoted some space for these 
critical articles on Mahabharata mention may: be made chiefly 
of the “ Amudrita Grandha Cintamani’ whose editor Poondla 
Ramakrishnaiah was a fearless critic. Series of highly learned 
discussions would appear in this journal on points of grammar or 
prosody. Writers would accept the Andhra Sabda Chintamani 
ascribed to Nannya or the modern work Balavyakarana as 
the norm for grammatical discussion. To quote only one instance 
the following verse occasioned a lively controversy. 


కవదొనలును గాండీవము 
నవుల నిడం బనుపు ముంద రరదము డిగు మే 
ను విదప డిగియెద శుభకర 


మను నివ్విధ మట్లు సెయుమనుడు నతండున్‌. శల్య. 2..శిలిలి 


The context is Sri Krishna advising Arjuna in Salya Parva 
to come out of the chariot with baste and that he (Krishna) 
would get down next. In this verse there is a grammatical 
and prosodial peculiarity in the third line where the word 
, పిదవ* beginning with a hard consonant must become a soft 
consonant * విదవ” 28 it follows a Druta Prakritika. “వమ” 


“1” The first personal pronoun is considered a Druta ending 
word. Hard consonants following the Druta become softened. 
They become voiced consonants. If this rule is applied here 
and “2, becomes ‘b’ the Prasa or rhyme principle is infringed. 
Poet Tikkana author of this verse cannot be accused of such a 
solecism.. The alternative will be to assume that the labiodental 
‘Y rhymes with the soft consonant ‘b’ for which there is no wa- 
rrant. Thisisnot accepted by some even for Yati purposes. Appa- 
kavi, the Lakshanika quoted this verse (3-373) as an instance of 


38 


Sandhi-gata-prasa. He seems to think that the hard consonant 
‘p’ changes to the labio-dental ‘v’ in the context of prasa. 
He would have been justified in this assumption, if the preceding 
sound is a Kala and not a Druta. The first personal pronoun 
in the singular is read among the Druta Prakritikas. So the 
word following it must be changed to a soft consonant only. 


This prayoga of Tikkana Somayaji aroused a lvely contro- 
versy and remains unresolved to the satisfaction of al the scholars, 
A scholar of the 19th century, Mandapaka Parvat swara Sastry 
offered a clever explanation. He says “we have to make a 
distinction between the two forms of the first personal pronoun 
ఏను నేను. One begining with the vowel and another with the 


consonant. We have to treat the vowel-beginning form of the 
pronoun as a Kala word i.e. not having the nasal end ng. In 
that case the 6.౨౫౬౫౬6 of the letter ‘p’ into ‘v’ will e quite 
regular. Ingen ous as the explanation is, there is no 2515 for 
assuming that t e first personal pronoun is sometimes a Druta 
word and sometimes a Kala word. 


There are many such ticklish problems of grammar and 
prosody of tie Mahabharata. Scholars eagerly range themselves 
into contend ng camps and a literary battle rages with full heat. 
Sometimes t ere is less light in the controversy. Dr. C. R. 
Reddy who s credited with a ood sense of humour 1s reported 
to have observed once “ The 6 putations of scholars are parushas 
(hard consonants) and not aralas (soft consonants).” This 
is only by the way. The dscussions about the Prayogas of 
Mahabharata are really high performances. They are carr ed 
on with tenacity even to this day. The Amudrita Gran ha 
Cintamani disappeared long ago. It was a severe loss to h gh 
class literary journalism. Its place is taken by journals 1 ke 
Bharathi, Andhra Sahitya Parishat Patrika, Ugadi Sanchi as 
(Annual literary supplements of the Andhra Patrika) Pariso- 
dhana, etc. 


Such discussions find a place in the prefaces to the different 
editions of Mahabharata. We mention the introduction to 
the Vireshalingam Edition (1901) written by the Scholar 
Sataghantam Venkata Ranga Sastry where he raised many of 
these points at issue. Similarly late Malladi Suryanarayana 
Sastry Garu, who enjoys the title * Abhinava Vaganusasana 
(a modern counter part of Nannaya in Grammar) discusses 


[ధనంజయ పవరకరమ్ము. భారతి. 1960. పుటలు.2_0 


39 


f the readings of Mahabharata in his introduction to the 
ls Edition of Nlonabbarata (year of publication not known). 
Elsewhere in his essays Suryanarayana Sastry discusses some of 
the Prayogas of Nannaya regarding Sanskrit compounds. 
Under the caption:" నిరంకుశా 4 కవయః (poetic licence) he 


examines some of these readings. 


A serious attempt will have to be made to prepare a biblio- 
graphy of the articles on Mahabharata, chiefly of those that 
deal with grammar and prosody.’ 


Among those who began to think actively about a critical 
edition of Andhra Mahabharata we may mention the late scholar 
Korada Rama Krishnaiah Garu, sometime Head of the Telugu 
Department, Madras University. Ramakrishnaiah wrote a Cri- 
tical appreciaiion of the sublime poetry of Tikkana Somayaj1 
in his ‘Andhra Bharata Kavita Vimarsanamu.’ Apart from 
this Ramakrishnaiah published a highly thought provoking arti- 
cle with the caption ‘Andhra Bharata Patha Nirnaya Padhati.” “ 
This is a very sane and balanced approach to the problem. 
Ramakrishnaiah tried to throw more light on the discussion 
regarding readings by bringing in the evidence of contemporary 
Inscriptions to bear on a particular usage. We may not be able 
to agree with him in some of his findings. He thinks that Nan- 
naya had a rigid consistency in his Prayogas. We do not think 
that this will be fair to him. If Nannaya were the first regular 
poet of Telugu, as we all feel, it will be better to credit him with 
some flexibility in Prayoga than stern rigidity. For instance 
the Prasa called * Swa-vargaja Prasa’ may be rare in Nannaya. 
But we need not labour to deny him an occasional use of it as 
in-the verse of* Adi Parva. However we are happy to find 
that the method adopted by the present editors is not much 
removed from the sensible path chalked out by the unostenta- 
tious scholar, Ramakrishnaiah. 


. The writer of, this preface agrees with Ramakrishnaiah 
in using the language of contemporary inscriptions as ‘ testi- 
monia ’ for evaluating the Prayogas of the poets of Mahabharata, 





1.“ మల్లాది సూర్యనారాయణశాస్త్రి మష్టిపూర్హినంచిక. పుటలు. 801_815 


సం We are informed that the A.P. Sahitya Akademy commissioned 
the Bibliography of literary articles. 


3. Annals of Oriental Research of the University of Madras. Volume II 
1937-38. Part IL Page 1.16. K. Ramakrishnaiah and 5. Lakshmipati Sastry. 


4. కాదన కిట్టిపాటి యవకారము 1_1_124 


4 


chiefly Nannaya. Like the bibliogarphy of articles on Bharata, 
we could not so far implement this. To this extent we are 
handicapped. 


Much nearer to us is the scholar poet Rallapalli Ananta 
Krishna Sarma Garu, who is one of our senior men of letters and 
ouradviser. Helis one of the latest critics to give a call for critical 
editions of standard works including Mahabharata. In an 
article in Bharathi he pleads the need for a Critical Edition." 


DR. C. NARAYANA RAO—GARUDOPAKHYANA 


A more serious and sustained effort for laying down the 
tracks for a Critical Edition of Mahabharata was done by late - 
Dr. C. Narayan Rao, the talented pupil of Rao Saheb Gidugu 
Ramamurthy Pantulu. Dr. Narayan Rao undertook the spe- 
cimen editing of the story of Garutman in Adi Parva. For this 
purpose Narayan Rao selected 92 Palm-leaf manuscripts and two 
- printed editions. One of these printed editions is that of 1847, 
prepared by Chinnaya Suri and Ramanujacharya. The 
other is the Vavilla Edition in which Ramamurthy Pantulu 
made his notes. We have used this in our critical apparatus. 


He analysed his palm-leaf manuscripts on a rational basis, 
indicating the district from which a manuscript has been ob- 
tained, the person who acquired it etc. The details given by 
the scribe at the end of his laborious task are also noted. Nara- 
yana Rao’s manuscripts are mostly from the Sahitya Parishat, 
Kakinada. A handful are from the Gautami Library, Rajah- 
mundry. The districts of Nellore, Chittoor, Anantapur yielded 
many manuscripts. A few came from Godavari. Krishna 
and Guntur. The Doctor claims many from Dakshina Desa. 
What exactly this means is not clear. These manuscripts also 
are lodged in the Sahitya Parishat. Narayan Rao’s collection 
does not contain any manuscripts from Telangana. We are 
lucky in getting representation for this ancient area of the Telugu 
Country. ,Narayan Rao does not appear to have utilised the 
Brown paper. manuscripts, the palm-leaf manuscripts of the 
Oriental Library, Madras, the collections of our Universities 
etc. We are fortunate in having access to all these and we are 


1. శిమ్మావర్సుల వారి తెలుంగుమెలు(గులు. భారతి. నవంబత. 1960. 
Scholars Sri R. A. Krishna Sarma, Sri Vemparala Suryanarayana 


Sastry and Sri Dipala Pichayya Sastry are our external advisers and 
members of the Board. 


41 


utilising this privilege as far as practicable. Our critical ap- 
paratus is vaster and more varied. We will come back to 


this subject. 


With the creditable collection at his disposal Dr. Narayan 
Rao proceeded to specimen—edit the" Garudopakhyana, con- 
taining about 120 verses. What strikes the eye immediately 
is the attempt of Narayan Rao to retain the spelling of manus- 
cripts with all its peculiarities and oddities. The lay reader 
will only get confused and he will be scared away. It is true 
that the critical Edition is mean more for the scholar than the 
lay reader. But if a vast work ike Mahabharata is printed in 
the spelling that has gone out o vogue, it will serve no useful 
purpose. These vast tomes wil only serve to adorn an ante- 
quated library. Hence the present editors did not think it 
necessary to resucitate the scribal peculiarities of palm-leaf 
manuscripts. For the rest the principles adopted by Narayan 
Rao are the same as adopted in the present Critical Edition. 


Dr. Narayan Rao’s greatest contribution to the study of 
Nannaya is his extensive analysis of the language of the eleventh 
century, running over 200 pages. Itis a vast mine of informa- 
tion. He enhanced the value of this study by a similar exposi- 
tion about pre-Nannaya language. 


An equally instructive study of the language of the pre- 
Nannaya period and of Nannaya’s Bharata is made by Prof. 
G. J. Somayaji in his book Andhra Bhasha Vikasamu. We 
have a few more aids in the analysis of N annaya’s* language. 


(COMMENTARIES ON ANDHRA MAHABHARATA 


Among our testimonia, mention may be made of the com- 
mentaries on the Telugu Bharata. There was a time when 
Telugu was looked down as something -of the second or third 
order in literary estimation. The first poet of Telugu, Nannaya 
referred to this in an indirect way. This disdain for Telugu 
or anything Desi must have come from the high browed votarics 
of Sanskrit. The contrast between Telugu which was just 





l. History of Telugu Language. Volume Il. Pages. 1535-1570. 


2. Prang-Nannaya Yugamu and Nannya’s Bharata by Dr. D. Venkata- 
Avadhani one of the members of the Editorial Board. Nannaya Pada-Prayoga 


Suchika—Concordance for Nannaya’s Language, published by A. P. Sahitya 
Akademi 


42 


crawling on the ground in the eleventh century A.D. and Sans- 
krit which had reached its heights some centuries prior to that 
period, must have made hard-core Sanskritists to ridicule or 
at least to be sceptical about attempts to create serious literature 
in Telugu. The Andhra Sabda Cintamani, ascribed to Nan- 
naya, takes up a very reasonable attitude on this issue and argues" 
‘“ Wise men love their country, their language and their mode 
of dress, manners etc. They evince keen interest in Vaikrita 
Kavyas (i.e. Kavyas in Desa Bhasha) to the exclusion of others.” 
The others referred to here must be Sanskrit and Prakrit Kavyas 
—Jlanguages which have receded into the background. 


There is a’ verse in the prologue to Mahabharata in which 
Nannaya is said to indicate the opposition which he encountered 
in his attempt to translate Sanskrit Mahabharata and how he 
overcame it. He says ‘just as Narayana (Srikrishna) stood by 
Arjuna in the great war of Bharatas, 50 Narayana Bhattu, the 
master of literature, friend and co-student of Nannaya stood 
by him (in the battle for Telugu) and helped him in the great 
task,” The reference is unmistakable though very gentle and 
poetic. Nannaya was very careful about the susceptibilities of 
the wise among Sanskrit scholars and paid hearty homage’ to 
them as we showed at the beginning of this preface. 


A more explicit and trenchant protest against the superior 
airs of Sanskrit worshippers was voiced by Vinnakota Peddana, 
author of Kavyalamkara Cudamani. He belongs to the 
early 15th century. He exclaims “can any one devise any 
cure for the disease which spurns anything in the name of Telugu 
because it is Telugu, though it abounds in all the virtues of a 
Sanskrit Kavya, in matters of Rasa and Alankara and which 
has the added beauty of the caesura and Prasa.” (9-4) Since then 
centuries rolled on. Telugu came into its own. Telugu Kavyas 
like Vasucharitra began to be rendered into Sanskrit. Men 
of letters began to think that Telugu work like Mahabharata 
merited a learned commentary. 


It must have been in this mood that a scholar of the early 
19th century wrote the Bharata Kulamkasha Vyakhya. This 
1, న్వస్థాన వేష భాషా భఖిమశాస్సనో రస పలుబ్దధియః । లోకే బహుమన్యం లేవై కృత, 

కా వ్యాని చాన్యద వహాయ I సంజ్ఞ ర్‌. 


౨, పాయకపాకశాననికి. 11.95 


43 





scholar is Bharatam Lakshmipati Somayaji. The very surname 
indicates that this mily of learned men specialised in Maha- 
bharat studies. ey must have been respected Pauranikas 
of Mahabharata.” 0 far we could not get any authentic infor- 
mation about the life of this learned scholar. Besides the Bharata 
Kulamkasha Commentary, Lakshmipati Somayaji is the author 
ofa small work’ Sakata Repha Nirnaya. This decals with 
the words containing the hard ‘r’ and the soft ‘r’ sounds as 
gleaned from Mahabharata of Kavitraya. Lakshmipathi quotes 
for his authority the verses of the epic at each stage. 


The Bharata Kulakmkasha is a vaster and more sustained 
work. Lakshmipati does not explain every verse of the Telugu 
Bharata. It is a running commentary, sometimes in Sanskrit 
and sometimes in Telugu. He often quotes the original Maha- 
bharata in support of his commentary. Alamkaras are pointed 
out. Grammatical points are expounded. Lakshmipati is 
keen on following the story of Pandavas in a chronological 
manner. The ages of the Pandava borthers when they came to 
the court of Kauravas after the death of Pandu are worked out 
in detail. Subsequent events in their life like the sojourn at 
Varanasi and the conflagration in the lac-house are closely 
dated. Some of his interpretations are queer and far fetched. 


1. The book Sakata-Rcpha Nir va was published in 1900 by the 
Manjuvani Press, Ellore. It isa rprint ma periodical of the name. Itis 
stated on the fragment of front page av lable with us that the Sakata Rcepha 
Niryana ఏ edited by Raja M.Bhujanga a0, Zamindar wit! and 
criticism. The portion containmg the ntroduction 1s missing in ouf 6) 
It wll be a service to the memory of this «<a scholar if any lover of Tr umn 
ends us further particulars regarding Laks pati or at least a copy ౧ the 
ntroducton of Raja Bhujanga Rao. Iiwll ea greater service to "le ugu 

Suage if any lover of Telugu sends us t 6 ll complement of his Bharata 

wamasha Vyakhya or available portions of it. 


| We gwe the few details which we could coilcct from his Sakata Repha 
Nirnaya, Thy 25 dedicated to Lord Siva. The author says in a Sloka “ Oh 
Lord GCaunpati, hear the account of Sakata Rephas in Andhra Bhasha. You 
Se dream to compose this treatise. Since you commissioned 
స య wor క . Adhi Daiva and since you are the creator of 
J "2 Bhasha, it is but meet that you should hearken to this.” He 1e- 
peats the dedication of his work to Siva at the end of the work. 


The Sakata Repha Nirnava 1s composed in Sanskrit slokas. Telugu 


words contaimng ‘r’ and the hard ‘r’ are couched in Sanskrit 
| (ల చె 5055 seems to be added by the writer himself 
స వ a ' వ ప. have remained obscure and unintelligible Then 
“ of Mahabharata which contain the words with bot “ry? 

sounds. For example ( Contd next page) స 


44 


For instance he comments on the verse! of Tikkana 
that the poet lived like a Vaidika. He had no need to accept 
employment. He interprets the word ‘Vaidika’ literally as 
opposed Niyogika.’ Among the Telugu Brahmins one sect 
adopted service under the governments of the day and came to 
be known as ‘Niyogikas, those who accepted ‘Niyoga’ or 
employment. The other sect kn~*n as ‘ Vaidikas’ were more 
conservative They shunned se "6 under government and 
stuck to ther traditional way of lie with study of Vedas, per- 
formance o sacrifices etc. Laks mipati’s interpretation is 
matter of ct. What the poet really intended was that he 
combined t e path of Karma with the path of Bhakti. To 
these he joined literature as a mode of worship. 


Lakshmipati is keen on the exposition of points of Vedanta 
and Dharma. He appears to be well-versed in Dharma Sastra. 
Some of the texts which he quotes in support of points of Telugu 
grammar are not familiar. He sometimes cites himself as 
authority. ealng with the verse we were at a loss to know 
the source o this canon. We now know that this is found in 
his Sakata  epha Nirnaya (Verse 60). 


Altogether the Bharata Kulamkasha is a very learned and 
highly interesting running commentary on Telugu Bharata 
that Lakshmipati elevated the Telugu epic to a high literary 
status deserving a Sanskrit commentary is really commendable. 
This commentary deserves to be published in full. Late Eluru- 
pati Ramabhadra Chayanulu garu led the way by printing the 
Sabha Parva portion of the commentary of Lakshmipatl. 


We have already referred to the Bharata Samjivani com- 
mentary of the scholars Chadaluvada and Dandigunta. lt 


బుకారో రేఫఆాంయాలి కర్మధారయ మొత కే, 
క ఆరుషికుమారు గట్టిన 
చీరము లతిమృదులములు విచితములు మున్‌ 
వోరము లతని బృవాత్క-టి. 
ఇారన నందొక్క కనకప్ట్టము వేలువ్‌. శక. పుట.-- 119. 


“హానై్వైకారముఖం జ్ఞానం మాంసం వ్యాధోగరున్న తిః” జ్ఞైనం--. ఎయిక, 
ఉదావారణము. 


క; ఎయికగలవారిచరితలు; గణిచుచు సజ్జనుల గోస్ట్రీ గదలకధర్నం 
బెయింగుచు నెజీంగిన దానిని; మలటువ కనుష్ట్రించునది సమస్థి రబుద్ధిన్‌ 1.8208. 


1, వె_దికమార్గ నిష్టమగు, 4_1_15. 


45 


is available for Adi and Virata Parvas only. We are not aware, 
if they wrote the commentary for any more portions. As far 
as it goes it is a highly scholarly effort. They took care to fix 
up a good text for themselves and then wrote the commentary. 
The readings accepted by them appeared to us very sensible 
and well tested. We used this commentary in editing Adi 
Parva. We could not secure copy of Bharata Samjivani for 
the Virata Parva. This commentary is for each poem and 
prose passage. It proceeds by the method of Tika and Tatparya. 


Another commentary for the Telugu Bharata is styled 
‘Amnaya Kalanidhi’ written 0 Nelaturu Parthasarathi 
Ayyangar, Senior Telugu Pundit in the Rajah’s High School, 
Venkatagiri. He wrote commentaries according to him on 
Manusmriti and Santi Traya. The Amnaya Kalanidhi makes 
easy reading. The Tatparya portion brings out the ideas fairly 
well. In my opinion this commentary is no match for the 
Bharata Samjivani in the critical Text. The commentator 
did not exert himself to fix up a good text. The readings accep- 
ted by him are not well tested. Hence it falls short of the high 
standard of Bharata Samjivani. Tt is curious that in a text 
published in 1925, the verses are not numbered. We quote the . 
comparative text! of Vavilla and Amnaya Kalanidhi to illustarte 
the point. 


The readers will appreciate the difference in the readings 
accepted by each. The force of the simile is lost in the Amnaya. 
There are other instances of this nature. 


1. మ ధృత రాస్ట్రుండును బు(తులున్‌ వనము కుంశినందనుల్‌ సింవాముల్‌ 
మతి నూహింప నసింహమెన వనమున్‌ మర్దింతు శెందున్‌ వనా 
వృత వృ త్తంబులు గాని సింవాములకున్‌ వేగంబ శేటొందు(గా 
న తగం బొందుట కార్య మీ యుభ [(యమున్నం తుష్టిమె నున్మికిన్‌ 
ఉద్యోగ 1_868. ] 


ఆమ్నా యక ళానిధి 
మతశినూహింవ నసవ్యా మైన వనమున్‌ మర్దింతురెందున్‌. 


We appeal to the scholars and libraries of Andhra to lend us thi. 
copy of Virata Parva commentary, if available with them. 


46 


Another scholar, late Akondi Vyasa Murthy Sastri Garu 
wrote a commentary for the Adi Parva, known as Bharata 
Phakki. This is more an eagle-eyed view of the method. of 
Nannaya’s translation than a regular annotation. The pas- 
sages of the original Mahabharata are put in juxtaposition with 
Nannaya’s rendering. Such a method may not yield results, 
for the poets of Andhra Mahabharata never attempted a literal 
translation ofthe original. Their’s is the method of a masterly 
swimmer who cannot be tied down to ordinary conventions. 


Vyasa Murthy Sastry is not a critic who can be easily 
brushed aside. He is said to have attempted a full translation 
of the Mahabharata in the modern era. One portion of it, the 
Adi Dhara alone saw the light of day. The credit of having 
translated the whole of Mahabharata single handed goes to a 
contemporary of Vyasa Murthy Sastry. He is Mahamahopadh- 
yaya Sripada Krishna Murthy Sastry. This version is called 
Sri Krishna Bharata. Marathon, though the labour of Krishna 
Murthy Sastry has been in translating this stupendous epic, 
in the realm of aesthetic poetry it can approach the work of 
Kavitraya from a respectable distance only. The twin aims of 
Nannaya ‘ prasanna-katha-kalitartha yukti ’ a story-telling which 
is perspicuous and ‘akshara ramyata’ a pleasing style made 
the Kavitraya Bharata a poem of sublime poetry. Mere trans- 
lation cannot rise to these heights. 


The famous poets Tirupathi Venkata Kavulu, who are also 
great scholars wrote 2 small booklet—ారత విశేషములు. ॥n which 


1. Itis said that in the modern period three scholars attempted a full 
translation of Mahabharata (1) Akondi Vyasa Murthy Sastry (1860-1916), 
(2) Sripada Krishna Murthy Sastry and Taduri Lakshmi Narasinham 
Pantulu (1856-1936). One of them, late Krishna Murthy Sastry alone 
succceded in translating the full Mahabharata, 18 Parvas. Taduri Lakshmi 
Narasimham Pantulu is said to have attempted the translation of Virata 
and Udyoga Parvas only. No portion of this is published. Vyasa Murthy 
Sastry succeeded in rewriting 13 Parvas of Mahabharata, out of which the Adi 
Parva portion called Adi Dhara was published in 1939 at Pithapuram. Vyasa 
Murthy Sastry was a well known scholar of Sanskrit and Tclugu in his time. 
He was the Senior Pundit for Telugu and Sanskrit in the Government Arts 
College, Rajahmundry. He wrote several other books. He was considered 
an incarnation of Veda Vyasa Maharshi. 


The diction of Vyasa Murthy Sastry is terse though meaningful. It is 
more scholarly than popular. Adi Dhara contains the stories of Adi Parva. 
Unlike Nannaya, Vyasa Murthy Sastry introduced the Brahma—Ganapati 
incident into the story. 


47 


they seem to answer some of the objections raised by Vyasa 
Murthy Sastry in his Bharata Phakki. 


We are aware of a small handy edition of the Mahabharata 
issued by the harata Grandhamala. These volumes are ably 
annotated by ri Palle Purna rajnacharya of Guntur. We 
do not know i the whole Maha harata is issued in this series. 
It is like the Verity edition of 5 akespeare, brief but standard. 


Andhra Mahabharata is invariably prescribed as a book 
of study in the Universities and lower levels of education. The 
University of Madras issued various portions of this epic, as a 
part of its selections. Able scholars were entrusted with the 
task of editing these portions. As such they may prove of some 
help in checking up readings. 


ORIGINS OF THE SCHEME IN THE OSMANIA UNIVERSITY 


Here we quote one or two paragraphs from a previous 
report. 


On August 12, 1959, Dr. N. V. Subba Rao, the then 
Co-ordinating Officer, University Grants Commission Unit, 
Osmania University, invited proposals with financial estimates 
about Development schemes for implementation in the 111 
Plan period. వే (K. Lakshmi Ranjanam then Prof. & Head 
of the Telugu Dept) consulted the members of the Telugu 
Dept. and discussed the m tter with late Kuruganti Seeth- 
arama Bhattacharya of he anskrit Academy, Osmania Uni- 
versity. He and I consi ere the proposal for a book in Tel- 
ugu on the lines of the nglsh Publication “OXFORD CO- 
MPANION TO CLASSIAL LITERATURE.” But my mind 
was set on something more substantial-something, which in 
the words of Milton ‘ Our country men will not willingly let 
forget”. LIsaid to Prof. Seetharamaiah “Let us attempt the 
publica on of the CRITICAL EDITION OF ANDHRA 
MAHA HARATA, a scheme about which our great men drea- 
med—_ ants like Sir C. R. Reddy, Gdugu Ramamurthy Pan- 
tulu, Jayanti Ramayya Pantulu, Vetur Prabhakara Sastry and 
other stalwarts. Surely it would have een an ideal publication 
if they undertook it. Perhaps they le. it to this generation to 
attain bless dness by the services of Mahabharata. Did not 
Bammera otaraju feel that great nets like Nannaya and 
Tikkana le over the translation of ha.Bhagavata to enable 
him toatta blessedness by writing it. We will earn Dharma 


and some me to boot, if we serve t e great national epic of 
Andhra.” 


48 


Bhattacharya was impressed and encouraged me whole- 
heartedly to proceed with the idea. Even at the outset we 
wished to plan the project on the lines a opted by the Bhandarkar 
Oriental Research Institute, Poona in t eir monumental scheme 
for the Critical Edition of Sanskrit Ma abharata. We planned 
about five volumes including the Index Volume with an esti- 
mate of Rs. Two lakhs and I forwarded the scheme to Dr. Subba 
Rao on 31-8-1959. 


A Committee examined the proposals and after pruning 
them to Rs. 1,36,000 sent up the scheme with its recommenda- 
tion. The Senate of the Osmania University considered it at 
meeting held on February 25, 1961. But the Mahabharata 
Project was assigned to the second priority schemes. Financial 
assistance was sought from the University Grants Commission. 
When Dr. D. వ. Kothari, the learned Chairman of the University 
Grants Commission visited Osmania University, this writer 
ventured to mention the project to him. Dr. Kotharr’s words 
of encouragement are memorable ‘It is a great attempt. No 
worthy scheme ever suffered for lack of finance in this country. 
Please go ahead with self-help.” The U.G.C. advised the Uni- 
versity to approach in the first instance, the Ministry of Scientific 
Research and Cultural Affairs, Government of India, for finan- 
cial assistance for the Mahabharata Project. 


Accordingly application was made with a revised estimate 
to t= Government of India and the Government of Andhra 
Pra for financial assistance. At the State Government 
leve , ri M. మ. Appa Rao, the then Minster for Cultural Affairs 
and fC ri L. N. Gupta, Secretary took interest in the matter. 
The overnment of Andhra Pradesh agreed to bear 50% of 
the cost of the project (Total estimate Rs. 1,75,000). Sub- 
sequently, the Government of India also sanctioned 50% of 
expenditure on the project. This went up into the years 1964-65. 


Dr. D. . Reddi, Vice-Chancellor took interest in the Maha- 
bharata P ectfrom the beginning. Like Willam the Silent, 
he speaks 5 and believes more in concrete act on. He could 
gradually rng t e University to make a prelim nary allotment 
of Rs. 6,500. Sr B. P. R. Vithal, the then Reg strar helped in 
this decision. T happened im 1963. 


INAUGURATION 


Meanwhile the sponsor was anxious to launch the scheme 
as early as possible for the following reasons : 


49 
391~—E 


1; Time is the essence of a good. act. Dharma brooks 
no delay lke Adharma. 


2, The Telugu Department of the Osmania University 
rose to its proper heights by the inttoduction of 
the Ph.D. Degree in Telugu. The Department 
must make its marks in the field of research pub- 
lications. The Critical Edition of Andhra Maha- 
bharata will be the fittest beginning for it. 


3. This writer desired that the name Dr. D. S. Reddi 
should be associated with the national epic of 
Andhra. Reddi kings of old did yeomen service 
to the cause of Telugu Literature. Sri Dinnepati 
Sadasiva Reddy Garu carved out a worthy place 

.- for Osmania University in the comity of progressive 
Universities of India. 


Without further waiting for external help and relying on 
the message of self-help given by Dr. D. S. Kothari, the Telugu 
Department, launched the scheme in a token manner on 17th 
July 1961. A few donations* were collected for preliminary 
expenditure and work was begun. - 


It is matter for deep pride and satisfaction that the students 
of the Telugu Department of the Osmania University made 
themselves very useful in the different stages. of the project. 
At the very outset our pupils Kumari B. Vijaya Bharati, T. 
Suseela, J. Hemalata and Seeta prepared the Index of first 
lines of Adi and Sabha Parvas, An Index Volume was in 
our mind from the beginning. Subsequently this index was 
prepared for the whole Mahabharata. 


Several of the Telugu Lecturers of the Osmania University, 
constitutent and affiliated colleges came forward to help volun- 
tarily in the different processes connected with the project. 
Not only this, some Telugu Pundits of the High Schools also 


1. SriKkK. Lakshmi Ranjanam .. క .. Rs 116.00 
Sri C. Rangacharyulu సె స్టే స మో 116.00 
శన త Durgaiah .. జ వ స్ట! 116.00 
Sri Vangapalli Nilakantham on behalf of the Sada- 

chara Nibandhini Parishat, Secunderabad ఫలి 101.00 
Prof. G. Lakshmi Kantiah .. oe 45.00 


Rs. 494.00 


50 


came to our help. We are thankful to all of them, specially 
to Sri P. Krishnamurti Sastry, Sri T. Venkateswara Sarma, 
and Sri M. Chandrasekhara Sarma. 


PATTERN OF WORK 


Even at the inception it was agreed to mo el the Critical 
Edition on the lines of the Critical Edition of anskrit Maha- 
bharata, published by the Bhandarkar Orienta Research In- 
stitute, Poona. There will be some variations according to the 
needs of the Telugu work. Inordertoget first hand knowledge 
of the scientific methods adopted at the handarkar Institute, 
Sri C. Rangacharyulu, Reader, Telugu 'epartment was sent 
to Poona in 1963 and, he received traimnng under Dr. P. L. 
Vaidya, Head of the Mahabharat Department of the Institute. 


STAGES OF WORK 


1. Printed appeals wer issued for palm-leaf manuscripts 
of Andhra Mahabharata an the older printed e itions. We 
will only mention the first gi.. This is a palm-lea manuscript 
of Udyoga Parva presented y Sri V. Narasimha eddy, now 
Lecturer. Other donations and loans of manuscripts and books 
600. are mentioned in Appendix. 


2. There are collections of Palm-leaf manuscripts in 
Institutions which will not lend their manuscripts outside. 
orkers were sent there to prepare descriptive sheets of 
manuscripts. Such sheets were prepared for also the manus- 
cripts in our custody. 


3. Parva-wise indices of manuscripts were prepared s0 
that, we know at a glance where copies of a particular Parva 
are located and their condition. The date where available 
was worked out with the help of the Indian Ephemeris. 


4. ‘The manuscripts were analysed with a view to secure 
due representation to the three Cultural regions of Andhra- 
Telangana, Rayalaseema and Coastal districts. This pre- 
sented some difficulties. 


5. After this winnowing we selected some pa m-leaf manus- 
cripts to form the basis for collation. A manuscr pt was admit- 
ted on the basis of its age, freedom from scriba mistakes and 
condition fit for handling. 


ర్‌! 


6. Another vast effort which we set on foot as early as 
1962 was to collect references to Andhra Mahabharata con- 
taine in works of prosody, grammar and dictionaries. We 
expl= ned earlier how the Telugu Bharatam forms the basis 
for t e study of our Classical dialect. Writers on prosody, 
grammar and lexico raphy often give quotations from Maha- 
bharata. Such quot tions will undoubtedly reveal the condi- 
tions of the text in t e earlier periods. There is one limiting 
factor here. Some oi these works of prosody and grammar జాం 
brought out in print. In this process they were edited by modcrn 
scholars. It is feared that thev altered. the readings of these 
manuscripts according to the l.erary canons which they held 
in esteem. Thus the purity of t.ese texts on prosody and gram- 
mar is questioned by some. T e right thing will therefore be 
according to them to go to the original manuscripts. This will 
entail preparation of Critical Editions for the Lakshna Granthas, 
a task which is much beyond the purview of our work and which 
we do not feel absolutely necessary. Therefore we collected the 
Mahabharata quotations from the printed versions of Lakshana 
Granthas. 


COLLECTION OF MAHABHARAT QUOTATIONS 


Quotations were collected from the following prosodial 
wor : (1) Appakaviyamu (2) Ananda Rangarat Chandamu 
(3) avi Samjivani (4) Kavi Samsaya Vichhedamu (5) Sarva 
Laks anasara Sangrahamu (6) Andhra Prayoga Ratnakaramu 
(7) ubandamu (8) Sarva Lakshana Saramu (9) Sarasandhra 
Vritta Ratnakaramu (10) Lakshana Dipika (11) Virabhu- 
paliyamu (12) Sakata Repha Nirnayamu (13) Dwirepha Varna 
Darpanamu. We are informed that there are a few more pro- 
we works to be laid under contribution. We could not get 
at them. 


Books OF GRAMMAR 


(1) Guptartha Prakasika (2) Praudha Vyakarana (3) 
Andhra Bhashanusasanamu (4) Andhra Vyakarana Samhita 
Sarvasvamu (5) Balakavi Saranyamu (6) Ahobala Panditiyamu. 
We are told that Andhra Kaumudi also contains quotations of 
Mahabharata. We could not get at it. 


DICTIONARIES 


(1) C. P. Brown's Telugu-English Dictionary (2) Sabda 
Ratnakaramu (3) Suryaraya Andhra N ighantuvu. 


52 


ANTHOLOGIES 


Sakalaniti Sammatamu by Madiki Singana (early 15th 
century). We hear of further anthologies like (a) Prabhanda 
Ratnakaramu of Pedapati Jagannatha Kavi (b) Prabhanda 
Manibhushanamu (c) Udaharana Padyamulu published in 
Andhra Sahitya Parishat Patrika. We could reach only the 


Sakala Niti Sammatamu. Other books were not available 
to us. 


COMMENTARIES 


Under this head we mentioned (1) Bharata Kulamkasha 


and (2) Bharatha Samjivani. We utilised them as far as avail- 
able. 


Dr. న. RADHAKRISHNA’S BLESSINGS 


One of the most fortunate happenings for the progress of 
the scheme was the blessings which we received from Dr. Sarve- 
pall Radhakrishnayya Garu, the former President of the Indian 
Republic. His Excellency was camping at Rashtrapati Bhavan, 
Secunderabad in the summer of 1963. On 4th August 1963, 
His Excellency was pleased to grant audience to K. Lakshmi 
Ranjanam and Sri C. Rangacharyulu. The President heard 
about the scheme and wrote with his own hand the benedictory 
sloka written by Nannayya Bhattu in a register as a signal for 
the inauguration of the project. 


SPECIMEN EDITING 


Having fairly settled t:e Critical apparatus we proceeded 
t edit a small portion of A 1 Parva as a specimen. We treated 
ఓ 6 Prastavana portion ar the story of Udanka on Critical 
nes and sent it to reput scholars all over Andhra to elicit 
t లు opinions. There was wide response from scholars and it 
was generally favourable. Valuable suggestions were made by 
some of them and these were kept in view in the further stages 
of the work. One of the important suggestions was to give 
reference to the readings of manuscripts where they answered 
t e ordinary tests of grammar and prosody and another sugges- 
on was to indicate the source of the accepted reading if it 
ifferred from the vulgate. 


53 


COLLATION 


Collation proved to be a vast and long drawn process, 
In the earlier stages the teaching staff did the collation of manu- 
scripts available in 6 project repertory. It was found that 
a more extensive 6 ort was required. Accordingly during 
1965-66 a number o collators were recruited and engaged on" 
collation work in the University. Though this speeded up the 
work, something was left to be desired in precision as some of the 
collators were raw-hands. It was partly set right by revision 
of the collation of Adi Parva. Some of our workers were sent 
to the 5 aswati Mahal Library, Tanjore for collat ng selected 
Palm-le manuscripts. With regard to manuscr pts of the 
Andhra "'niversity, Pundit మ. Jogayya Sarma did t collation 
for us. Later on the Andhra University and Sri Venkateswara 
University agreed to lend us two manuscripts at a time. Thus 
their collation is done locally. At Madras, we arran ed for 
collation in two centres, the Government Oriental "“anus- 
cripts Library and the. Adyar Theoso hical Library. e లట 
perienced scholar, Pundit Bulusu Ve .axataramanayya the 
collation for us at Madras for some tme. Now Sri K. rya- 
narayana, Telugu Lecturer of a loca college is carrying on 
this work. It will be remembered that the Brown Paper 
Manuscripts are lodged in the Government Oriental Manus- 
cripts Library. Since the Andhra Sahitya Parishat, Kakinada 
Gautami Library Rajahmundry, Andhra Saraswat Parishat 
and Lakshmanaraya Parisodhaka Mandali, Hyderabad were 
all good enough to lend their manuscripts to us, the bulk of 
of collation was done in the University itself. 


It is a matter for sincere pleasure for me to note that our 
former students Kumari M. Deenavathi, M.A., B. Jyotirmayi, 
I. Kanta Lakshmi, M.A., and D. Vidyeswari M.A., were steady 
and intelligent collators. The first mentioned Kumari Mana- 
pragada Deenavathi has worked with us consistently for nearly 
five years and has become a small expert on manuscripts. 


In collation we followed the pattern of the Bhandarkar 
Institute. Collation sheets are specially prepared. One sheet 
is used for one line of verse or prose. The readings of palm-leaf 
manuscripts and old printed editions are noted horizontally 
one after the other. Each manuscript is given a letter symbol. 


The Critical apparatus with their symbols is separately des- 
cribed. 


54 


EDiTING—GUIDING PRINCIPLES 


The Critical Edition of Andhra Mahabharata is not under- 
taken to disprove what earlier scholars did for it. Undoubtedly 
they did a lot for it. Our aim has been only to supplement what 
former generations of scholars contributed to it. The Critical 
Edition is inspired by the motive to apply the principles of 
scientific tex ual criticism to the Andhra Mahabharata. That 
the Telugu haratamu occupies a place of honour among the 
versions in t e provincial languages of India is mentioned by 
Dr. V.S.S thankar. He says in his prolegomena “ as testi- 
monia or a. s of a partial or subsidiary character, there are 
available bes des the numerous commentaries, the following 
three important epitomes of the eleventh century (1) the 
Javanese adaptation Bharata (A.D. 1000) య the Telugu 
adaptation, Andhra Bharatamu by the Telugu poet Nannaya 
Bhatta (A.D. 1025) (iu) the Sanskrit adaptation, Bharatia 
Manjari—by the Kashmiri Poct Kshemendra (A.D. 1050” 


Sukthankar goes on to observe “ Nannaya’s version 15 
valuable for the light it throws on the condition of the Southern 
recension or strictly speaki g of the Telugu version in the ఆటలా 
venth century of the Christ an era, espccially in view ol the fact 
that Nannaya has include in his pocm an accurate rendering 
of the Parva Sangraha giv ng the number of slokas in cach of 
the Parvams of his Mahabharaia. There are numerous other 
vernacular abstracts of the Mahabharata besides the Telugu 
abstract mentioned above but most of them arc of later date. 
Moreover they are all far too free to be of much use in reconstruc- 
ting the Text of the Mahabharata.” ; 


That the Telugu Bharatam was not subjected to Critical 
examination on the vast scale done in the present attempt 
is its justification. Others did t 6 work on a very m nor scale. 
Interesting results are obtained f not extraordinary ‘scoverlies. 
As already indicated the prob ems of Sanskrit Ma abharata 
are quite different from the problems of Telugu Bharatam. 


We did not set out to disown or own the vulgate and other 
previous printed editions. In each case a reading is subjected 
to thorough examination in the light of the vast evidence stored 
by us.If the reading of the vulgate stood 1.6 test it is boldly 
retained. If the manuscripts and other ed tions gave a better 
reading it was changed. Often the Sanskr t original was con- 
sulted to pitch upon the appropriate read ng. At each stage 


55 


the editors gave reference to the Sanskrit Mahabharata, Parva 
and Adhyaya to indicate the source of the Telugu portions. 
Existing principles of grammar were no doubt kept in view but 
no attempt was made to reduce the text to conformity with 
Balavyakarana or any gramamtical manual. A wealth of 
readings is provided at each stage and the reader is left free to 
make his own choice ofa happy reading. Thereadings of manus- 
cripts were given due primacy in all situations. 


CRITICAL APPARATUS 


Our Critical apparatus for the Adi Parva is briefly des- 
cribed below. Telugu letters represent the symbol given to 
each -manuscript. The figures represent the serial number in 
our registers : 0. U. is Osmania University. All our manus: 
cripts are palm-leaf manuscripts only. Manuscripts marked 
with O. U. number are collated in the project. 


1. అ. O. U. No. 5 contains Adi, Sabha, Virata Parvas 
complete and Udyoga Parva upto Aswasa 4, verse 
370. Palm-leaf. Size 18%" x14”. 403 leaves. 
Condition good. Slightly damaged. May be 200 
years old. Collected from Domakonda Village, 
Nizamabad District. Presented by Sri A. Rajes- 
wara Sarma Telugu Dept. O.U, 


౨. ఆ. O. U. No. 7 Adi and Sabha Parvas complete. Size 
17x14". 310 leaves. Condition good. Slightly 
injured. Writing good. Presented by Sri M. Vee- 
resalingam. Manuscript may belong to Telangana. 


3 ఇ. O. U. No. 19 Adi Parva. (incomplete).- Available 
from the beginning to the end of 4th Aswasa. A 
portion of the V Aswas also is found. Size 16 ౫% 
1§/—110 leaves. Corsderably old and damaged. 
Writing very good. ails from Gadwal. Mabha- 
boobnagar District. T e important verse 1-1-25 
(పాయక పాకశాసనికి) Nn w 'Ch Nannaya refers to his 
co-student, Narayana Bhattu is not found in this 
manuscript. 


4. ఈ. O. U. No. 32. Adi Parva. Complete. 2701 Leaves. 
Condition good. At the beginning of the VI 
Aswasa there is mention of date in a Sanskrit Sloka. 


56 


The Cyclic year Angirasa—Chaitra, l4th day of the 
dark-half of the month. Week day is not mentioned. 
There is another noting of date on the first page 


 Ashadha Suddha Trayodasi friday. Copied at 


the instance of Singararya. 


5, ఉ O. U. No. 33. Adi Parva. Complete. 137 leaves. 


Condition good. Contains a few leaves from Drona 
Parva. also. Leaves bearing numbers 34, 79, 82, 
83, 84, 89—95 are missing. 


6. బు, O. U. No. 63. Adi Parva. Incomplete. Begins 


10. 


. &, 


ల్‌ 


రా 


from 4th leaf. Size 15"x1¥/. 179 leaves. 
Writing is good. Written for వళ Venkayya 
by Sivapurapu Srisailapati. Obeisance is done 
by the scribe to God Vireswara of Yenamadala. 
Also to Goddess Bhramaramba and God Chenna 
Malleswara. Date. Angirasa, Margasira, Bahula 
Dasami Sunday. Presented by Sri A. Rajesawara 
Sarma. 


O. U. No. 74. Adi Parva. Incomplete. From be- 


ginning to 8th Aswasa. Verse 144. Condition good. 
Lent by Andhra Sahitya Parishat—Kakinada. 


O. U. No. 75. Adi Parva. Complete. Condition. 


good... Date. Pingala, Sravana Suddha Chaturdasi. 
Week day is not mentioned. Andhra Sahitya 
Parishat. Kakinada. 


O. U. No. 76. Adi, Sabha, Aranya Parvas. Some 


portions. are missing. Contains Virata Parva also 
upto IV Aswasa. Condition good. There are 
scribal mistakes. Date Sarvari, Vaisakha Suddha 
Saturday, May 6th 1780. Scribe Vipperla Balara- 
mulu copied Virata Parva as found in the manus- 
cript of Chintalapudijvaru. Andhra Sahitya Parishat. 
Kakinada. 


O. U. No. 80 Adi Parva. Complete. Size 17736 


1.3.” 193 leaves. Condition good. The name 
of the scribe is mentioned ina Telugu verse. He 
is Sanjiva Kavi... The verse 1-1-25 (పాయక 
పాకశాననికి) 15 00 found int his manuscript. Andhra 
Sahitya Parishat. Kakinada. 


57 


11 ఒ O. U. No. 91. Adi Parva. Complete. Size 18. 8/ 
1.80. Leaves 195. Writing is not quite good. 
Andhra Sahitya Parishat Kakinada. 


19, ఓ O.U. No. 95. Adi Parva. Complete. Size 17" x 
1.5:. Leaves 180. Writing very good. Date 
Jaya Sravana Suddha 10 Friday (14th July 1654) 
Written by scribe (name not given) according to 
the copy of Bhuliveti Timmappa. 
Andhra Sahitya Parishat—Kakinada. 


13. జె. O. U. No. 96. Adi Parva. Complete. Condition 
fair. Many scribal mistakes. Written in big hand. 
Writing is ood. Manuscript belongs to Sitara- 
mudu son ౦ Subb rayudu in Kuntipura Agrahara. 
Can Kuntrura e Pithapuram, East Godavari 
District ? here 2 temple here dedicated to 
Kunti-—Ma hava wamy. Andhra Sahitya Pari- 
shat—Kakinada. 


14. ఈ. O.U.No.99 Adi Parva. Complete. Condition fair. 
Corrections are noted in the margin. Writing 
good. Note regarding date. On the 18th leaf. 
Vikari ma varamu (week day) First Aswasa of Adi 
Parva c mpleted by the morning. On leaf 180. 
Vikari, ushya Suddha. On the last leaf. Vikari, 
Pushya uddha Dasami, Monday. (17th January 
1780 A.v.). Papayya (Scribe) copied the book 
Adi Parva for Kilabbika (Kilambi1 Ramaswami). 
Andhra Sahitya Parishat—Kakinada. 


15. చ. O. U. No. 110. Adi Parva. Complete. Condition 
ood. Size 17" x 14". Le ves 189. Scribe. 
haskarappa, son of Paranan i Venkata Krishna 
hattu of Tankallu, Belongng to Vadhulasa 

Gotra. Date. Krodhana Pus ya Bahula Chatu- 
rhi Saturday (4th January 174 ). Andhra Sahitya 
Parishat—Kakinada. 


16. ౪. O. U. No. 112. Adi Parva. Complete. Manus 
cript is in very good condition. Size 16x13! 
Leaves 246. Scribe apologises for mistakes in 
asmall verse.  Gavuravaram Polamaraju copied 


58 


Adi Parva in full from an exemplar. Date Nala. 
Magha Suddha Saptami Saturday. The month 
of Tai26th (4th February 1797). Presented by 
Nattam Subrahmanyam to Andhra Sahitya Parishat 
Kakinada. 


17.*. O. U. No. 119. Adi Parva. Incomplete. Avail- 


18. ప. 


శ 


19. గ, 


20. జ. 


able from the beginning to Verse lll in the 7th 
Aswasa. Condition quite good. Size 174/x1.2", 
Leaves 205. Writing is good. The scribe offers 
obeisance to guru (perhaps his preceptor) Rama- 
Bhadra. Dedicated to Goddess Minakshi and God 
Somasundara. It appears to be a southern manus- 


cript. Presented by Nudurupati Ramaswamayya 
“to Andhra Sahitya. Parishat—Kakinada. 


O. U. No. 126. Adi Parva. Incomplete. Available 


from the beginning to verse 151 in Aswasa 8. 
Condition very good Leaves 197. | 


Presented by Nudurupati Ramaswamayya Garu 
as No. 119 above. Contains a laudatory Telugu 
verse on Vedavyasa in the style with Antyanu- 
prasa of Bammera Potana. 

క. హారిదానున్‌ వనవాసున్‌ 

పరిచితవర మోవవాను శానురవోనున్‌ 
నిరుపమనిగమాభ్యాసున్‌ 
విరచిత కాశీనివాను వేద వ్యాసున్‌. 


Andhra Sahitya Parishat—Kakinada. " 


O. U. 143. Adi Parva. Complete. Damaged by 


worms. Still it is fairly readable. Size 17§/"x1.3". 
Leaves 165. It is stated that this manuscript was 
acquired by Jayanti Ramayya Pantulu from the 
Karvetinagaram estate. Andhra Sahitya Parishat— 
Kakinada. 


O. U. No. 197. Adi Parva. Complete. Condition 


good. Size 18" x 13" Leaves 150. This is acquired in 
the Chittoor District by Dr. N. V. Ramakrishnama- 
charyulu and Sri Tekumalla Kameswara Rao and 
was presented to the Mahabharat project. 


59 


Date: (1) Bangarayya son of Kottinti Natha- 
munulu copied the Adi Parva by Viswavasu, Asha- 
dha, Suddha Shasthi Thursday. (2) Copied by 
Kothinti Bangarayya for Chirrama Setty, son of 
Karnakandi Chinnanna on the l5th day, An 
month. Viswavasu year. This works out to lOth. 
July 1840. 


21. 4. 0. U. No. 198. Adi Parva. Complete. Condition 
good. Size 17.8/x1¥”. Leaves 188. This 15 ac- 
quired in the Chittoor District by Dr. N. V. Rama- 
krishnamacharyulu and Sri Tekumalla Kameswara 
Rao and was presented to the Mahabharat Project 
as No. 197 above. Date : Copied by Kondanna, 
son of Buse Dasanna for Venkata Dasu Chetty 
son of Tumkuru Narayana Chetty, on the auspi- 
cious day of Saturday, Vidiya in the bright half of 
the month Chaitra of the cyclic year Jaya. This 
corresponds to 6th March 1714. 


22, ద. O, U. No. 200. Adi Parva. Complete. Damaged 
by worms but fairly readable. Size 18/౫4 1.4. 
Leaves 195. Acquisition and presentation as above 
in the case of manuscripts 197 and 198. 


23. అ O.U.201. AdiParva. Incomplete. Available up- 
to 8th Aswasa, 214th verse. Condition fair. The 
manuscript has become brittle. Size 17§¥'x1.4. 
Leaves 215. Slightly damaged by worms. Ac- 
quisition and presentation as above in the case of 
manuscripts 197, 198 and 200. 


N.B.—Some of the palm-leaf manuscripts generously lent 
to the project by the Andhra Sahitya ‘ Parishat, 
Kakinada were returned to the Parishat after the 
Adi Parva was edited. Hence it. has not been 
possible to note details like size etc. in the case of 
manuscripts 32, 33, 74, 75, 76, 96, 99 and 126. 


Some of our manuscripts are sufficiently old 


Osmania University 95 14th July 1654 ఇ 
Osmania University 198 6th March 1714 
Osmania University 110 _ 4th January 1746 
Osmania University 76 May 6, 1780 


60 


94. 


25. 


26. 


27. 


28. 


య, 


532/S. Located in Sanskrit Academy, Osmania 
University (Now in the General Library) Adi, 
Sabha and Aranya Parvas. Adi and Sabha Parvas 
are complete except for a few leaves lost, here and 
there. In Aranya Parva the text is lost after the 
4th Aswasa. Size 18x13. Leaves 302. At the 
end of Adi Parva there is a noting by the scribe— 
Palavayi Challayya copied Adi Parva for Lakshmi 
Narusu, younger brother of Gajam Acchanna. 
Copied as found in the exemplar, by the afternoon 
of Friday, the 13th tithi of Bhadrapada Bahula, 
in the year Sobhakrit. This seems to correspond 
to the years 1722, 1782 and 1842. A.D. 1782 
is accepted Collated in the University. 


Andhra University No. 354. Palm-leaf. Contains 
Adi, Aranya, Mahaprasthana and Swargarohana 
Parvas. Granthas 12780. Leaves 426. The four 
Parvas are complete. Handwriting good and set- 
tled. Noting by -scribe at the end—Vellaachni 
Appayya copied Adi, Aranya, Mahaprasthana and 
Swargarohana Parvas for Rajasri Sitaramachandra 
Ranga Rao Bahadur Garu and submitted to his 
grace. No date is available. Adi Parva collated 
by Pundit K. Jogayya Sarma, Andhra University. 


Andhra University. T 1111/N—18, 1. Adi Parva. 


Incomplete. Available from the beginning to verse 
197 mn 8th Aswasa. Damaged by worms. Very 
old manuscript. Writing good. 45x 134 యు. 
Leaves 178 Granthas 4984. Collated by Sri K. 
Jogayya Sarma, Andhra University. 


Adyar Library 74758 Adi Parva. Complete. Writ- 
ing is good. Condition fair. Collated at Adyar 
by Sri K. Suryanarayana. 


Adyar Library No. 75067. Adi Parva. Complete. 
Condition good. Scribe—Korrapati Gangaraju. 
Two notings regarding date. At the end of 3rd 


. Aswasa it is stated—Pardhiva, Margasira Bahula 


3 Jayavaramu. At the end of the 8th Aswasa 
Pardhiva; Vaisakha Bahula 8 Monday. It is not 
known why an earlier date is given for the copying 
of later Aswasas. Collated at Adyar by Sri మ. 
Suryanarayana. 


థ1 


99, గీ. Printed Edition. Adi and Sabha Parvas. Readings 
noted by Rao Saheb Gidugu Ramamurthy Pantulu. 
“Gi’ represents the readings which were collected 
for him from the Palm-leaf Manuscripts of the 
Saraswati Mahal Library, ‘Tanjore. 


30. గ్మి. Asabove. Readings"collected by Ramamurthy Pan- 
| tulu from the 1847 Printed Edition, issued by 
Paravastu Chinnaya Suri. ‘A’ and ‘A are 


described in an earlier part of the preface. 


31. అ. Ci. P. Brown’s paper manuscr pts lodged in the Gov- 
ernment Oriental Manuscr pts Library, Madras. 
Collated at Madras by Pun it B. Venkata Rama- 
nayya. 


32, వ. Browns aper manuscripts as above. Contains read- 
ings c ected by other Scholars which Brown 
admitte into his Manuscript. Collated at Madras 
by Pun it B. Venkata Ramanayya No. ౩1 and 32 
are described already in an earlier part of the pre- 
face. 


33. తాం Vavilla Printed edition of Andhra Maha harata 
which we accepted as the Vulgate. We d cussed 
this edition earlier. Gidugu Ramamurthy antulu 
is said to have taken the 1914 edition of Vavilla 
for the basis of comparison. Dr. C. Narayan Rao 

150 seems to have accepted this version చ vulgate 
n the preparation of the Critical Text of arudo 2- 
hyana. The Vavilla edition is the o y editon 
eely available of late. That a good deal of sc o- 
arlv attention was bestowed on its preparat on 
s enerally accepted. The Vulgate itself need 
not ea Critical Edition. We could utilise editions 
of t s published in 1950 and afterwards. 


34. S. Edition published by Vemuri Venkata Krishnama 
Chetty and Sons in 1901, in 3 Volumes. This 


l. Vulgate. In common use as a version of the Bible. Forming the 
common or usual version of a literary work. The old Italic Version of the 
Bible, preceding that of St. Jerome. The Latin Version of the Bible made 
by St. Jerome—The shorter Oxford English Dictionary. 


62 


ఏర, శః 


37. న. 


39. ళు. 


was edited by Rao Bahadur Kandukuri Veeresa- 
lingam Pantulu and Rayadurgam Narasayya Sas- 
try. This reached us late. Already described. 


Edition published about 1851 by Aluri Ekamra 
Josyulu. Photograph copy obtained from the India 
Office Library. There are a few printing mistakes 
here and there. Some latitude is taken in the use 
of the Sakata repha. Already described. 


Karalapati Rangayya Edition. Published in 1852. 
Greater Scholarly attention seems to have been 
bestowed, on this edition than in the case of the 
Josyulu edition. Karalapati Rangayya was a Unt- 
versity Teacher himself. Already described. 


We have taken the foot notes of the Vavilla Edition 
into account in constituting the text. Vavilla 
scholars may have accepted a different reading for 
their constituted text. Still they exhibit the read- 
ings which they collected in the foot-notes. We 
somctimes accepted these readings for the Critical 
Text. Hence we gave a separate symbol for the 
readings of foot-notes, 


This is the Ananda edition. This edition is pre- 
ferred by some as il comes nearer to the principles 
of a Critical Edition. It is not freely available of 
late. The Mahabharata and some other classics 
are published under the general caption గ్‌ Anan- 
dasrama Grandha Ratnamala.’” ‘The proprietors 
of this series were Vemuri Venkaia Krishnama 
Chetty; A. Kannan Chetty and Co. and finally! 
Rama & Co. Eluru. The problem of Ananda 
Edition was already discussed. 


# 


This represents Ananda foot-notes. Asin the case 
of the foot-notes of the Vavilla edition, we gave a 


1. Our publishers are not consistent in indicating the year of publication 


of any edition. 


If they took care to do this they will be doing a service to the 


cause of higher literary criticism. Without the ycar of printing we are unable 
to trace the history of these editions. For instance Rama and Co., published 
Santi Parva in 1946 but they do not give any year of the volume containing 
Bhishma and Drona Parvas. 


63 


symbol to the foot-notes of the Ananda edition. 
We took these readings sometimes for the constituted 
text. 


TESTIMONIA AND ADs 


We stated already that we took into account the readings 
taken from various subsidiary sources. They are noticed below :- 


Works on Prosody : 


1. ౪5. Appakaviyamu:— This work was written by Ap- 
pakavi in 1656 A.D. This is an oft quoted work and subject of 
much controversy. - ppakavi started to write a commentary 
on the grammar An hra Sabda Cintamani in Telugu verse 
and prose. He made t mainly an authoritative work on Telugu 
prosody. In illustrating the points of prosody Appakavi quotes 
. often from Mahabharata. 


9, అవత. Ananda Rangarat Chandamu:— Published by Va- 
villa in 1922. Kasturi Ranga Kavi (A.D. 1750) is the Author. 
He dedicated his work to Ananda Rangam Pillay who was 
Dubasi to Dupliex, the French statesman. Ranga Kavi men- 
tions many personalities who are contemporaries to Dupliex. 
He recounts the names of several writers on Lakshanikas whose 
works he consulted. Some of these writers and 0౧ ks are mere 
names to us. Ranga Kavi gives quotations from ahabharata. 
He did not mention Appakavi though he preceded మ by more 
than half a century. Or he confuses him with t e author of 
Andhra Prayoga Ratnakara. This book is ascribed to Gana- 
pavarapu Venkatakavi. Ranga Kavi wrote also the Samba 
Nighantuvu. 


3, కవి. Kavi Sanjwani:— Published by Vavilla in 1930. 
The Author is Muddaraju Ramanna alias Ramabhadra son of 
Ganapayamatya. The brother of Ramabhadra is Pedarama. 
He wrote a commentary on Raghava Pandaviya of Pingali 
Surana. Kavi Samjivani contains quotations from ancient 
works chiefly Mahabharata. It is in 3 Chapters or Tarangas. 
The writer may be assigned to the end of the l6th- Century. 


4. ®. Sarva Lakshana Sara Sangrahamu:— — This is written 
by the well known poet, Kuchimanchi Timmakavi. He flouri- 
shed in the first half of the 18th century. He may have lived 


64 


upto 1760. He belongs to the Villages of Kandarada and 
Chandrampalem near Pithapur in the East Godavari District. 
Timmakavi was a profuse writer. Rasika Jana Manobhiram- 
amu, Nilasundari Parinayamu, Acha Telugu Ramayanamu 
are prominent among his works. Sarva Lakshanasara Sangra- 
hamu is a manual on grammar, prosody etc. This is published 
by N. Chalapathi Rao, at the Manjuvani Press, Eluru in 1927. 


Timma Kavi quotes from Mahabharata and other standard 
works in support of the principles of grammar and prosody 
enunciated by him. In the last chapter of his book, Timma 
Kavi deals with words containing the Sadhu Repha and Sakata 
Repha. A knowledge of this branch is considered very vital 
for the fame of a poet. Appakavi and earlier Lakshanikas laid 
a stigma on Bammera Potaraju, the immortal poet of Andhra 
Bhagavata, that he mixed up Sadhu and Sakata Rephas. 
Timmakavi denounces this charge and enters an enthusiastic 
plea in defence of the great poetry of Potaraju. 


5. కసం. Kavi Samsaya Vicchedamu:— — This is written by 
Adidamu Surakavi of the 18th Century. He tried many forms 
of literature among which the prabandha, Kavijana Mano- 
ranjanamu is prominent. Surakavi belonged to the village 
of Ramachandrapuram, in the Chipurupalli Tq. of Visakha- 
patnam District. He lived between 1/720-1/85. It is said 
that Veeresalngam Pantulu collected the works of Surakavi 
and published them in 1899. Kavisamaya Vicchedamu is pub- 
shed by Vavilla and Paravastu more than once. We used the 1955 
Edition of Vavilla. It deals with special points of Grammar 
and usage and illustrates the prayogas by quotations from 
Mahabharata and other works. Surakavi devotes some space 
to deal with words having the Sadhu and Sakata Rephas. By 
far the best part of the work is considered to be the portion 
dealing with Tadbhava words of Telugu. 


6. Mn. Andhra Prayoga Rainakaramu. This appears to be part 
ofthe larger work Sarva Lakshana Siromani by Ganapavarapu 
Venkata Kavi. He belongs to the court of Muddalagiri, brother 
of Vijaya Ranga Chokkanatha of madura. Venkata Kavis date 
may be A.D. 1674. Sarva Lakshana Siromani treats with the 
necessary aspects of poetry like grammar, prosody and dictionary. 
. Prayoga Ratnakaramu deals with the prosodial aspects. The gram- 


65 
391—F 


inar part of this omnibus treatise appears to have been pub- 
lished as Andhra Kaumudi. The prosody part is not published. 


This is noticed in “A Descriptive Catalogue of Telugu 
Manuscripts” in the Saraswati Mahal Library, Tanjore as 
695-696 at pages 290-291. Copies of the -Telugu Manus- 
cripts of the Tanjore Library are preserved in the Andhra Uni- 
versity. We are obliged to Dr. M. V. Satyanarayana for taking 
pains to collect Mahabharat quotations from 6 of these manu- 
scripts (1) Andhra Prayoga Ratnakaramu (2) Chandamu(3) 
Sarva Lakshana Saramu (4) Sarasandhara Vritha Ratna- 
karamu (5) Veerabhupaleeyamu (6) Lakshana Dipika. The 
last three are from the Government Oriental Manuscripts Lib- 
rary, Madras. 


Venkata Kavi claims to have drawn illustrations from 
older Lakshanikas and added his own contribution. 


7. శ Chandamu:— This unpublished work of prosody of un- 
known authorship is noticed in the Tanjore Catalogue as 705-712 
at page 295. Itis a compilation of illustrative verses from 56 
veral works including Mahabharata. The author lays down 
canons and illustrates them from the usage of famous poets. 


8. అనా. Sarva Lakshana Saramu:-—. An unpublished work 
of prosody noticed in the Tanjore Catalogue as No. 714 at 
page 297. The name of the author is Rangaya. His time is 
not known.- Several of these writers on prosody expatiate much 
on the mystic significance of syllables, the good and evil effects 
that flow from the use of a particular syllable in a given position 
in the verse. The author of this work devotes some attention 
to the words containing Sadhu and Sakata Rephas. 


9, వీర. Virabhupaliyamu:— This unpublished paper manus- 
cript is lodged in the Government Oriental Manuscripts Lib- 
rary, Madras bearing No. 1319, (Vide Descriptive Catalogue of 
Telugu Manuscripts Volume V Grammar, Prosody, Lexico- 
graphy.) Virabhupaliyamu is like Appakaviyamu and sets about 
to explain the Andhra Sabda Cintamani. It is dedicated to 
Kaluve Viraraju, the general of Mysore. Viraraju is the author 
of Vachana Bharatam. Virabhupaliyamu contains some quo- 
tations from Mahabharata. 


10. వృ Sarasandhara Vritta Rainakaramu:— This unpublished 
paper_ manuscript is lodged in Government Oriental Manus- 
cripts Library, Madras, bearing No. 1320. (Vide Descriptive 


66 


Catalogue). The author is Vellaturi Lingana, son Vengana 
matya. He was a devotee of God Nrisimha Swamy of Mal- 
yadri. Malyadri is Malekonda in the Kandukur Talk of 
Nellore District. Therefore it is sometimes called Ma "జయ! 
Chandamu. The book deals with Vrittas, Yati and rasa. 
It has 5 Aswasas but the last one is incomplete. There s also 
a palm-leaf manuscript of this book which may have been the 
original for the paper manuscript. 


11. ఘు. 26% na Deepika:— This unpublished paper ma- 
muscript is lo ged n the Government Oriental Manuscripts 
Library, Ma ras, earing No. 1329 (Vide Descriptive 
Catalogue). noug the name of the author 15 not mentioned 
in he book it is surmised that the au hor is Vartakavi Ra hu- 
nat ayya. The writer gives a long “st of the subjects ealt 
wit init. Grammar, prosody, and r etorics also find a n ace 
in and make it comprehensive. uch space is devot. to 
the emergence of speech sounds, their benevolent and evil qua- 
lities etc. It refers to dramatic technique also briefly. Repha 
and Sakata Repha are considered. ‘There are quotations from 
works like Mahabharata. 


There is another work noticed in the Descriptive Catalogue 
of books in the Government Ori ntal Manuscripts Library, 
Madras, bearing No. 1254. Iltissa to be a paper manuscript. 
The book has a long title Repha-  kara-vat-chabda-jnapaka- 
Lokopakara-kamu, a book that seminates knowledge of 
words having the Sadhu and Sakata Rephas in Telugu. The 
author’s name is not known. This gives verses from Maha- 
bharata and other classics to illustrate the use of the two kinds 
of Rephas. We could not secure tlus book. 


12. +. Sakata-Repha-Nirnayamu:— This book was printed 
long agoint 6 Manjuvani Press, Eluru. The author is Bharatam 
Lakshmipat who is also the writer of the Bharata Kulamkasha 
Vyakhya. ౨ trying to cite examples of words with the two 
kinds of Rephas in Telugu, Lakshmipati quotes the verses 
of Mahabharata profusely. 


13. * Dwirepha Varna Darpanamu:— As the name indli- 
cates, the ook deals with the tw fold use of the ‘r’ sound in 
Telugu.  heauthor is Ogirala anganatha Kavi (lst half of 
19th Century). The book is 6 ted and printed in 1903 by 
that famous critic Poondla Rama rishnayya. Rangnatha Kavi 
belongs to the Village of Nilapalli in the East Godavari District. 


67 


Like many other writers before him, Ranganatha attaches 
great importance to the incidence of the Repha in words and. 
tries to illustrate its usage from various classical writers. Some 
confusion arises out of the use of the same symbol letter for diffe- 
rent works * Bha ” is used for Bharatha, Bhagavatha and Bha- 
skara Ramayana. Apart from this, like experts in any other field 
the writers on this subject of Sadhu and Sakata Rephas in Telugu 
do not agree among themselves as to its occurance in a particular 
word. So that the same verse is quoted by one for Sadhu Repha 
whereas another quotes it for Sakata Repha. Thus confusion 
is created in the mind of the learner and reader. 


Tallapaka Peda Tirumalacharya son of the saint singer 
Annamacharya also dealt with this subject of Rephas. He too 
gives words and phrases from Mahabharata containing the two 
kinds of ‘*r’ sounds. But we could not make use of this book 
as full verses are not quoted. 


COMMENTARIES 


14, భాకూ- Bharata Kulamkasha:~— by Bharatam Lakshmipati 
is already noticed. 


15. శాస. Bharata Sanjivani:— by Dandigunta Suryanara- 
yana Sastry and Chadaluvada Sundararama Sastry has already 
been noticed. 


GRAMMARS వ 


16. ౪. Adhobala Panditiyamu:~—  Thisis also known as 
Kavisirobhushanamu. Latest publication of the. book is by 
the Andhra Writers’ Association, Hyderabad in 1965. Ahobala 
Pandita flourished in the last quarter of the 17th Century. 
Kavisirobhushanamu is a Sanskrit Commentary on Andhra 
Sabda Cintamani which is itself in Sanskrit. The Atharvana 
Karikavali is also commented by Ahobala in the course of Cin- 
tamani. He belongs to the school that considers Nannaya, 
the first poet as the primary standard for poets in the matter of 
Prayoga. Even poets like Tikkana Somayaji rank next to 
Nannaya in purity of expression. He quotes often from Nannaya 
and occasionally from other standard poets. 


17. గు Guptartha Prakasika:— 1015 2 learned commentary 
on the Balavyakarana written by Kalluri Venkatrama Sastry 
(1857-1928) Pundit, Arts College, Rajahmundry. The place 


68 


of honour occupied by Andhra Sabda Cintamani in the classical 
period is occupied in the modern period by Bala Vyakarana, 
written by Paravastu Chinnaya Suri. There is more than one 
good commentary on Bala Vyakarana but none that can excel 
Guptartha Prakasika. Venkatarama Sastry is a well known 
Scholar of Sanskrit and Telugu. He enjoyed the title “ Maho- 
padhyaya.’”’ He did a disservice to his great exposition of Bala- 
vyakarana by questioning the originality of Chinnaya Suri in 
composing Balavyakarana. Venkatrama Sastry contended that 
Balavyakarana is a translation or imitation of Hari Karikavali 
of Sistu Krishna Murthy Sastry. No other scholar of repute 
endorsed this view. The Guptartha Prakasika quotes from 
Mahabharata. These readings must have been mostly taken 
from prevailing printed Editions. This commentary was pub- 
lished earlier than 1908. 


18. (స. Proudha Vyakaranamu:~—  Itis a Grammar written 
by the author of Sabda Ratnakara, B. Seetharamacharyulu 
(1827-91). In the course of his vast analysis of classics for the 
compilation of the dictionary, the author noted numerous 
Prayogas by poets which he pressed into service in Proudha 
Vyakarana. This stands to Balavyakarana in the relation of 
a Sesha Grandha as Atharvana Karikavali was to Andhra 
Sabda Cintamani. As Chinnaya Suri covered the vast field 
of usage in Telugu, Seetharamacharyulu had to confine himself 
to visesha or special prayogas. The felicity which Suri enjoyed 
in the chiselling of his Sutras could not be attained by his suc- 
cessor. However, Proudha Vyakarana is a substantial grammar, 
enjoying high reputation. It merited one or two good com- 
mentaries. 


19. ఆం. Andhra Bhashanu Sasanamu :— Agraminar written by 
late Malladi Suryanarayana Sastry, Sanskrit and Telugu Pundit, 
Andhra University. Sri Sastry wrote many works and is a 
well known grammarian. His distinctive service to Telugu 
grammar is the adoption of the ancient saying that “all gram- 
mar is based on the Prayogas of poets.’ Earlier grammarians 
like Chinnaya Suri were very conservative in their approach to 
the language of poets. He would particularly accept as standard 
the Prayogas of the three poets of Mahabharata. Others are 
treated as moderners, who can stand in the second rank only. 


Suryanarayana Sastry broke this ring and admitted all 
good poets, ancient or mediaeval for purposes of his grammar 
and helped to liberalise the field of Prayoga. This helped to 


69 


extend the arena of poets in matiers of acceptable usage. An- 
dhra Bhashanu Sasanamu is a deservedly popular grammar. 


20. So. Andhra Vyakarana Samhita Sarvaswamu:— It 15 an 
encyclopaedic work on Telugu Grammar writte by V. China 
Sitarama Swamy Sastry, former Pundit, And .ra University. 
Sastry is a massive writer on grammatical sub ects. There 15 
an unresolved controversy about Nannaya beng the author 
of Andhra Sabda Cintamani. Sitarama Swamy Sastry 1s a 
firm believer in Nannaya’s authorship of Cintamani. He 
wrote a number of standard works on Telugu Grammar. Val- 
yakarana Parijatamu, Cintamani Vishaya Parisodhanamu 
are prominent wo "5 in the field. Sastry comments on Sabda 
Cintamani, Kari «vali, Balavyakarana in one batch, tries to 
bring out their di erent approaches and reconcile them finally. 
In the course of t 6 commentary Sastry quotes profusely from 
Mahabharata. He states that he consulted the palm-leaf 
manuscripts also where doubt arose. 


21. వా. Bala Kavi Saranamu:— This is a critical examina- 
tion of the views of Pundits on existing grammar and Grandhika 
Bhasha (standard correct speech). The author, Rao Saheb 
G. Ramamurthy Pantulu is a powerful crusader in the cause 
of a liberal approach to usage, Prayoga. This movement 13 
called the Vyavaharika Bhasha Vadamu. Ramamurthy Pan- 
tulu contends that risi g young writers are scared away by the 
regulations and inhibit ons of conservative scholars. The genius 
of writers must be free from meaningless subservience to a rigid 
grammar. Language s changing through centuries and poets 
have been following t e changed beauties of language. It is 
only the so called grammarians that are trying to withstand 
this mighty current of spoken language and are swept away. 


They are also subject to the force of current speech without 
recognising 1౬. 


The very name ‘Bala Kavi Saranyamu’ indicates its pur- 
pose. Ramamurthy Pantulu sets forth the great wealth of 
liberal usage of language by Telugu poets. He examines nume- 
rous Prayogas and sets the pace for drawing sustenance from the 
vast current of contemporary speech. 


DICTIONARIES 


We laid under contribution three important dictionaries 


for collecting quotations of Mahabharata. In the order of 
chronology they are: 


70 


22, లె Browns Telugu English Dictionary:— First published 
in 1853. Reprinted by The A.P. Sahitya Akademy in 1966. 
We already set forth Browns activity with Andhra Mabha- 
bharata. Curiously enough the chronogoly of Telugu poets 
was not well known in the time of Brown. For he states that 
Telugu Bharatam was composed about 1120. Now we know 
definitely that the date of Nannaya goes back by one century 
i.e... A.D. 1020. Brown indicates Bharata by the letter. గి. 
Parva, Aswasa and Verse are indicated by numbers. _ There 
is difficulty in identifying his references in the modern printed 
texts. According to his own statement, Brown was the first to 
reduce Mahabharata to numerical order. The text must have 
undergone additions and subtractions. To give ore 
example. The compound word “ఓవాతిసావారి' 18 explained 10 
mean Pell mell. In a rout. Backwards and for- 
wards. Then Brown cites a verse of Mahabharata. M. 4 
3. 157. It means Virata Parva Aswasa 3, Verse 157. Today 
we find this expression in 4-3-165. We close with an inter- 
esting statement made by! Brown regarding his acquisition 
of knowledge of Telugu Language. 


23, శర. Sabdarainakaramu First printed 1885 by the Madras 
School Book and Literature Society. It is a Telugu-Telugu 
Dictionary, compiled by the famous scholar Bahujanapalli 
Sitaramacharyulu Garu. Undoubtedly it is the cream of Telugu 
dictionaries so far published. All succeeding lexicons are 
deeply indebted to Sabda Ratnakara. He states that he work- 
ed for 25 years at the dictionary. Sitaramacharyulu quotes 
amply from Mahabharata. His readings are generally well 
tested. Ratnakaramu gives only Parva and Aswasa. It does 
not give the verse number and leaves something to be desired. 


24, నూ. Suryaraya Andhra Nighantuvu :— This 1s an extensive 
dictionary in about 8 Volumes (7 only are so far published) 
compiled under the auspices of the Andhra Sahitya Parishat, 
Kakinada, since 1936. Jayanti Ramayya Pantulu, architect 


1, ILwastaught Tclugu alphabet in 1817. In 1822 Ttalked it with 
6250. In 1824 T began to study Telugu poctry. In 1824 I began writing 
Telugu—English Dictionary and continued it with little intermission for 
more than 10 years. 


| In 1832 1 began to reverse my Telugu-English Dictionary forming 
an English—Telugu Dictionary. This was completed on 2lst July 1832. 


(A descriptivelCatalogue of Telugu Manuscripts in the Government Oriental 
Manuscripts Library, Madras. Volume V. Page 1713.) 


71 


l 1106 The 
ishat, edited Volumes 1 & II of the dictionary. 
ee ae was patronised by the Maharajah of Pithapuram. 


Suryaraya Nighantuvu is an improvement in some ప 
on Sabda Ratnakara in that it gives cognates to Telugu wor 
from Tamil and Kannada. Examples from Mahabharata anc 
other standard works are given in abundance. Ramayya 
Pantulu claims that illustrations are drawn not only from printed 
works but also from current usage and from ancient Inscriptions. 
This dictionary gives Parva, Aswasa and verse number also 
and makes reference easy. 


ANTHOLOGIES 


25, So. Sakalanitt Sammatamu :— by Madiki Singana. 
This poet wrote  Padmapurana also. The date of 
this Kavya as given by the poet is Saka 1342 or AD. 1420. 
Sakalaniti Sammatamu was edited by Manavalli Ramakrishna 
Kavi under his “ Forgotten Poets Series No. X” and was pub- 
lished by the Andhra Patrika Printing Works in 1923. Madiki 
Singana collected verses on Rajaniti from various pocts and works 
like Mahabharata and compiled them into the present work. 
Sakalaniti Sammatamu presents to us many rare and old works. 
Some of them are lost for ever. Ramakrishna Kavi wrote 
a valuable introduction to Niti Sammatamu. Singana 
draws his political maxims from various sources like Kaman- 
dakamu, Nitisaramu, Panchatantri; Mudramatyamu, Maha- 
bharatamu, Baddena Niti etc. The Mahabharata verses are 
often from Sabha Parva and Santi Parva where principles of 
state-craft come up for treatment. 


26. కాఫ్‌. Bharata Phakki~—Akandi Vyasamurty Sastry. 
This is already described. 


SABHA PARVA ) 


Our Critical apparatus of the Sabha Parva is described 
hereunder, 


ఓ. ౪ —O.U.No. Same as No. 5 described at Adi Parva. 
Sabha Parva is complete in two Aswasas, యా 
tending over leaves 162-201. 


.2.%. —O. U. No. 7. Same as No. 7 described at Adi 
Parva. Sabha Parva is complete in two As- 
wasas extending over leaves 236-310. 


72 


3.89. —O. U. No. 8. (Contains Aswamedha, Asramavasa, 


10. 


7 


Mousala, Maha Prasthana, Swargarohana, Sa- 
uptika and Sabha Parvas. Completé. The 
Sabha Parva comes at the end of the manuscript 
and extends over leaves 161-206. Condition 
good. Size 17J' x 1.3". Leaves 206. The 
owner of the manuscript must have got the 
Parvas copied according to the order of his need. 


—0O. U. No. 33. Contains Sabha Parva Complete. 
Leaves 42. There is a noting regarding date. 
Virodhi, Bhadrapada Bahula Chaturdasi. Week 
day is not mentioned. 


-—O. U. No. 127. Sabha Parva complete. Con- 


dition good. 
Leaves 26. Andhra Sahitya Parishat-Kakinada. 


—O. U. No. 156. Sabha Parva complete. Condi- 
tion very good. Leaves 42. Presented by Sa- 
jra Ramaiah to Andhra Sahitya Parishat-Kaki- 
nada. 


* ల. U. No. 161. Contains Sabha, Sauptika, Karna 


and Salya Parvas. Complete. Condition good. 
Sabha Parva extends over leaves 213-262. 
Andhra Sahitya Parishat-Kakinada. 


* —O. U. No. 162. Sabha Parva Complete. Con- 


dition good. Slightly damaged by worms. 
Size l7!x1.4'. Leaves 44. Andhra Sahitya 
Parishat-Kakinada. 


- —O. U. No. 163. Sabha Parva complete. Con- 


dition very good. Size l14¥/'x1.2". Leaves 
78. Date Rakshasa, Adhika Ashadha, Bahula, 
Saptami, Friday, July 6th, 1855. Scribe is 
Vyaghri, Second son of Jonnalagadda Vyasulu. 
Andhra Sahitya Parishat-Kakinada. 


* 0. U. No. 167. Sabha Parva. Complete. Size 


17" x1l.3" Leaves 63. Badly damaged. If care- 
fully handled it can be made use of. Tottiyam 
Sitaramaiah presented to Andhra Sahitya Pari- 
shat-Kakinaca. 


73 


( 


13. 


14. 


జ 


క 


ఖు. 


.—O. U. No. 171. Sabha Parva. Incomplete. 


Condition good. Leaves 42. Available from the 
beginning upto Verse 181 in Aswasa 2. 


_ Andhra Sahitya Parishat—Kakinada. 
‘—0O. U. No. 172. Sabha Parva. Complete. Con- 


dition good. Leaves 59. Scribe Sambasivudu 
copied Sabha Parva complete for Seshayya son 
of Gudimetta Timmaraju by Sunday, Marga-~ 
sira Suddha Saptami in the cyclic year Raudri. 
This corresponds to November 23, 1800. Ac- 
quired at the Village Gummaditurra, Nand- 
gama Tq. Andhra Sahitya Parishat-Kakinada. 


—O. U. No. 204. Sabha Parva. Complete. 


Leaves 90. Condition good. At the end of 
the Ist Aswasa it is noted copied by Purnima, 
Kartika Suddha, year Siddharthi. At the end 
of the Second Aswasa it is noted “ Akula Ranga- 
nayakulu copied this by Saturday, Dasami, 
Margasira Suddha, in the year Siddharthi 10th, 
November 1610 Gautami  Grandhalayamu. 
Rajahmundry.” 


—O. U. No. 205. Contains Sabha sd Aranya 


Parvas. Complete. Condition good. Leaves 
264. Sabha Parva extends over leaves 1-53. 
Loan from Gautami Grandhalaya-Rajahmundry. 
Scribe has given full details of the period taken 
for copying Sabha and Aranya Parvas. Dataru 
Narasinga Rao copied for personal use the first 
Aswasa of Sabha Parva beginning on Friday, 
Dasami, Ashadha Bahula, Cyclic year Plavanga 
and completing at 8 P.M. (two ghadiyas) on 
Friday, Tritiya (3) Sravana Suddha, in the 
year Plavanga. At the end of the second 
Aiswasa of Sabha Parva he again notes “ Having 
begun on friday, Ashadha Bahula Dasami in 
the year Plavanga, Dataru Narasingarayudu 
copied both the Aswasas of Sabha Parva by 
midday on Wednesday, Bhadrapada Bahula 
Panchami (presumably in the same year).” 
This works out to 29th September 1847. From 
the above statement we can make out an in- 
teresting point. The scribe could copy first 


7 


15. గంటా . 


16. ఘ- --0. 


17. చ. —O. 


Aswasa consisting of 295 poetry and prose pieces 
in about 9 days which gives an average of 33 
verses for a day. We may infer that a scribe 
writing at ease could copy 30-40 verses in a 
day. The scribe Dataru Narasinga Rao ap- 
pears to be a man of culture. He copied 
Mahabharata for himself. It also shows a 
disinterested attachment to the Telugu Bharata. 
Rarely do people get Aranya Parva copied, as a 
sort ofodium attaches toitas an inauspicious 
Parva. That is why we come across with very 
few palm-leaf manuscripts of Aranya Parva. 
Narasinga Rayudu took pains to copy for him- 
self this long and sometimes tedious Parva. 
The scribe states that he copied these Parvas 
from the exemplars of Mangipudi Suryanara- 
yanudu and Tumarada Ankanna. 


U. No. 207. Sabha Parva. Complete. Con- 
dition good. Date Narasanna, son of Kakula- 
a Peda Viranna copied Sabha Parva Aswasa 
as per exemplar, by midday on Saturday, 
Phalguna Suddha Tritiya (3) in the year Jaya. 
This works out to 4th March 1775. At the 
end of the Second Aswasa he again notes—Fri- 
day, Jyeshtha Suddha Panchmi, in the year 
Manmatha. Gautami Grandhalayanmu—Raja- 
hmundry. 
U. No. 908/S. Manuscript belongs to Osmania 
University Sanskrit Academy. Sabha Parva 
complete. Condition good. Leaves 72. 
The scribe adds a sloka which says “ As the ex- 
emplar—so is my copy. Right or wrong, it 
is no fault of mine.’ Gannamaraju Kommaji 
copied Sabha Parva by Thursday, Chaitra 
Bahula Saptami, in the year Durmukhi. Lt 
corresponds to April 11 1776 A.D. 


U. No. 532/S. (Same as serial No. 24 Adi 
Parva). Manuscript belongs to Sanskrit Aca- 
demy, Osmania University, Adi, Sabha and 
Aranya Parvas complete. Condition good. 
Size 18x 1¥'. Leaves 302. Sabha Parva ex- 
tends over leaves 129-159. Palavayi Challayya 
copied this for Lakshmi Narsu, younger brother 


159 


of Gajam Acchanna, by the after noon of Friday, 
Bhadrapada Bahula Trayodasi, in the year 
Sobhakrit. This is taken for 1782 A.D. 


18. 4. —T. M. 40. Sabha Parva. Complete Manuscript 


lodged in the T.M.S.S.M. Library, Tanjore. 
Condition good. Size 15x13. Leaves 54. 
Grandhas 1000. 


N.B.—Here we may add a few words about collation. 


19. 


A large part of it is done in the University. In 
cases where manuscripts are not lent outside, we 
sent out our workers. We generally select two 
manuscripts for external collation. Tanjore manus- 
cripts for Adi Parva were not separately cal- 
lated as we had the readings collected by Rao 
Saheb Gidugu Ramamurthy Pantulu from Tanjore. 
For other జాం Tanjore Manuscripts 
readings are secured. 


జ —TM. 37. Sabha Parva complete. Condition 


good. Size 18/x1}/ Leaves 74. Grandhas 
1000. Manuscript lodged in the T.M.S.S.M. 
Library, Tanjore. 


NB.—Dr. A. Rama athi Rao, Telugu Lecturer, New 


20. యు, 


New Sciene College Hyderabad and Sri T. 
Prabhakar eddy collated the 5010666064 palm- 
leaf manusc pts of all Parvas except Adi Parva 
at the Saraswati Mahal Library. They were 
deputed by the project to go to Tanjore for 
this purpose. 


— No. 74843, Sabha, Virata and Udyoga Parv: s 


dyoga Parvas complete. Condition go 

Manuscript lodged in the Adyar Library, Mar - 
ras. Sabha Parva extends over 16276 --1-4 , 
There are two notings regarding date Rakshasa, 
Margali 9th and First Date, Peratasi in the 
year Nala. Probable year 1804 It appears to be 
a southern manuscript. Collated at Adyar 
Library by Sri ౬ Suryanarayana. 


21. & No, 43. Andhra University. Sabha Parva com- 


plete. Very old manuscript. Writin d 
Leaves 142._ Grandhas 1258. Date us 
ribe Neteti Lachanna copied Sabha Parva in 


76 


22 


23 


24, 
25. 
26. 
27. 
28. 
29: 
30. 
31. 
92 


33 


34. 
వద; 


స 


full from exemplar by Wednesday, Ashadha 
Suddha Panchmiin t eyear Manmadha,. This 
corresponds to 3rd uly 1527? Collated by 
Pundit K. Jogayya arma. 


. 4. — No. 7/INI1/N! -6. Andhra University. Sab a 
Parva. Comp ete. Condition old. I jured Si e 
45x11 Cm. eaves 78. Grandhas 657. W - 
ting good. 266 etc. Scribe Remel~ Gonayya 
copied Sabha Parva complete by Sun ay, Bhad- 
rapada Bahula Daami, in the year arabhava. 
This corresponds to 4th August 14 0? Col. 
lated by Pundit K. Jogayya Sarma. 


. తీ. —No. 75066. Adyar Library. Sabha and Aranya 
Parvas complete. Condition fair. Leaves 264. 
Sabha Parva extends over leaves 1-43. There 
are two entries regarding date. Scribe Mana- 
౪70111 Kantayya wrote (this copy) 1. by Wednes- 
day, Visakha Bahula Panchami in the year 
Akshaya May 7,180. (2) by Sunday (Ravi- 
varmu) Aswayuja. uddha Ashtami (8) in 
the year Akshaya. -“ ollated at Adyar by Sri 
K. Suryanarayana. 

అ _—_Brown’s paper Manuscripts. 

S—_other readings in Brown’s Manuscripts. 

వమ—_Vavilla Edition—the Vulgate. 

వీ _Veeresalingam Edition 1901. 

శ —London Edition. 

హ__Karalapati Rangayya Edition 1852. 

S-—-Foot notes of Vavilla Edition. 

¥—_Ananda Edition. 

¥ — Foot notes of Ananda Edition. 


. *ళ.Kavisiro-bhushanamu also known as Ahobala 
Pandityamu. 


ఛం__Same as Chandamu at Adi Parva. 
సల __Sarvalakshana Saramu same as at Adi Parva. 


N.B.—Nos. 26 to 32 are printed Editions. They are the 


same as described in connection with Adi Parva. 
Nos. 33-35 also are already described at Adi 
Parva under Testimonia. 


7] 


COMMITTEES 


One of the interesting features of the Mahabharat Project 
is that editing is done by committees of Scholars and not by 
individual effort. It has both advantages and some disadvan- 
tages. Individual editors in charge of one or more Parvas 
may accelerate the pace of work. A team of Editors brings a 
larger pool of experience and thought to bear upon editorial 
work. There is healthy discussion and common agreement. 
This may occasion some delay but the gain is distinctive. So 
far we edited the Adi, Sabha and Aranya, Parvas. Work 
on Virata Parva is in progress. The following scholars partici- 
pated in the editing for longer or shorter periods. 


. Prof. ము Lakshmi Ranjanam 

. Prof. D. Venkatavadhani 

. Prof. N. Venkat Rao 

. Prof. B. Lakshmi Narayan Rao 
. Dr. వ. Durgaiah 

. Dr. B. Ramaraju 

. Dr. P. Madhava Sarma 

. Dr. M. Kulasekhara Rao 


. Sri A, Rajeswara Sarma 


©0440 Uy LEWD [1 ౪౯ 


ఫశ 
న్‌ 


. Dr. ము. Ramakoti Sastry 


Recently Sri C. Rangacharyulu, Dr. B. V. Kutumba Rao 
and Dr. మ. Suprasanna are drafied into work. 


The _roject has the benefit of the association of some of 
our ripe sc olars as advisers. They are Sri R. Anantha Krishna 
Sarma, Sr Vemparala Suryanarayana Sastry and Sri Deepala 
Pichaiah astry. Afte opinions were received from scholars 
on the pecimen edite portion, the larger editorial board with 
extern* advisers met r some days and laid down guide lines 
for furt er editing. T e three Parvas so far edited were revised 
in the ght of the suggestions of scholars. 


The executive part of the project is simple. There is an 
Executive Officer who implements the decisions of the Editorial 
Board. Financial matters are submitted to the Vice-Chancellor 


78 


for his approval. The steering Committee of the project enjoyed 
the benefit of the advice of Dr. B. Gopala Reddy, President, 
Andhra Pradesh Sahitya Academy. Sri N. Narotham Reddy, 
M. P. and Sri D. Ramanuja Rao, Secretary, A.P. Sahitya Aca- 
demy have evinced active interest in the project. The former 
co-ordinating Officer of the U.G.C. Unmt Sn D. Hanmanta 
Rao was a watchful custodian of the affairs of the project. Sri 
B. Lakshmi Narayan Rao, N. Venkat Rao, Dr. B. Ramaraju & 
K. Lakshmi Ranjanam worked as Executive Officers in succession. 


The Critical Edition is printed in the Osmania University 
Printing Press. Ihough the press has no background of sub- 
stantial printing in Telugu, it rose to the occasion and maintained 
sufficient speed in the work. The Director and his staff deserve 
congratulations. It appears that there is considerable room for 
improving the quality of printing and get up. Proof reading 
can be more meticulous. 


Among the office staff Sri N. S. Sundereswara Rao, Pundit 
has continuously worked in the project. He helped me much 
in looking up the necessary references for writing the preface. 
He is generally well posted with information about manuscript 
libraries, rare publications etc, | 


CONCLUSION 


From August 1959 when the Critical Edition was first 
mooted, to July 1968 when the first volume consisting of Adi 
and Sabha Parvas is ready for release, it is nine years. The 
Osmania University which has sponsored it, the Governments 
who have provided the financial sinews may feel that the progress 
is slow. The weighty nature of the work partly justifies it. 
Rishis have defined the very name of Mahabharata as—the 
work which is vast and one which is very heavy (మవాశ్వావ 
భాతత-శ్వాచ్చ మవాభారతముచ్యతీీ. It needs utmost caution to pro- 
ceed in a field already heavily mined with the attention of former 
gains in scholarship. At least half of the 9 years that elapsed 
was spent in expectation of finance. ‘Then there was the difficul- 
ty to collect a tolerable library of palm-leaf manuscripts and 
older printed editions. Collation of a vast text like Andhra 
Mahabharat with 21013 (nearly a lakh of lines) verses and 
prose passages needed a few years. 


There are no full time editorial committees working on the 
sroject. Teachers of the University do the editing in their 
eisure hours. The project was originally conceived to provide 


79 


opportunity for the teachers and students of the Telugu Depart- 
ment of the Osmania University to do a big thing by team work. 
Allowance has to be made for human frailties, the discount 
between ideals and execution. Altogether the result is not 
discouraging. The path for future work is well laid out. It 
needs a greater number of st ady workers, working round the 
year. We are told that the B andarkar Institute is engaged on 
the Critical Edition of Sans it Mahabharata for nearly 40 
years. Telugu ababharata s not so vast and its problerns are 
not 50 varied. ence a team of steady workers may successfully 
complete the ritical Edition in three-to-five years hence. 


_ May the wisemen of Telugu Country witness in the Critical 
Edition of Andhra Mahabharata, a fitting monument for the 
great poets Nannaya, Tikkana and Yerrapragada. 


Hyderabad—71. 
6-6-1968. KHANDAVALLI LAKSHMI RANJANAM 


పాపాన 0 | ——— 


80 ' 


భ(దం కర్ణేభిః శృణుయామ దేవాః 
భ్మదం పే మాక్షభి ర్యజ(త్రాః 


నారాయణం నమస్కృత్య నరంఛై వ నరోత్తమమ్‌ 
దేవీం సరస్వతీంచై వ తతో జయ ముదీరయేత్‌. 


అ్రమదాంథ మహాభారత సంళభోధిత ముదంణము 


ఉపొద్దాతము 


ఉస్మానియా విశ్వవిద్యాలయమం దలి అం[ధమహేభారత సంపాదక వర్గమునకు, 
జెందిన మేమాంధ విద్వత్సంఘముల కాదిసభాపర్వములతొ6 గూడిన ఆంధ మహో 
భారత సంళోధిత ము[దణముయొక్క యీపథమ సంపుటము నందిచ్చుట శెంతయో 
సంతసించుచున్నాము. ఆం|ధమవేక వుల కాద్యుండును, ఆం[ధమహోాభారత సౌధని రాణ 
(పథమశిల్సియు నైన నన్నయభట్టారకుండు మహాభారత రచనారంభమున 'సత్సభాంతర 
సరసీవనంబుల ముదంబోనరం'ి గో నియాడియుం డెను. శేతనకఫ్‌యు. దన యాం|ధ ఖాషా 
భూషణమున , 


(కొత్తగ నాం|ధభాషకును గొండొక లవణ మిట్లు చెస్పెనే 
యు _త్తమబుద్ది వీండ యని యోరలుపోవక విన్న మేలు, మీ 
రొ త్తిన మీకు మాజుకొని యు త్తరమిచ్చుట చాలవేంగు, మీ 
చి త్తమునందు న న్నెరవు సేయకుండీ కవులార |మొగ్కెదన్‌. 


(ఆ 0ధ భాషా భూషణము. 10.) 
| 


అని కవులకు (మొక్కీయుం డెను. వారియడుగుజాడల ననుసరించి యీ యుపోర్హ్రాతము 
నకు మొదట మేమును విజ్ఞాననిధులై న విద్వద్వర్యులకు వినతిశతము లర్చించుచున్నా ము. 


ఆంధ్రులు _ మహాభారతము 


మవోభారతము భారత చేశ జాతీయేతివోనము. ఆంధులుకూడ దాని నశ్తు*భావిం 
తురు. వారు దానినట్లు భావించుటయే కాక తమజీవితమునంగూడ ననునంధింతురు. 
ggi—G 


|. ₹. 12వ శశాబ్దియందలి పల్నాటి యుద్ధమును బరికించిన నీవిషయము సేట తెల్ల 
మగును. పల్నాటివీరులు మవోభారతమందలి నన్నివేశముల నొకవిధముగాం దిరిగి 
నటించిరా యనిపించును. మహాభారతయుద్ధమువలెనే వల్నాటియుద్ధము కూడ 
దాయాదులనడును జరిగియుండెను. కౌరవపాండవులు ద్యూత కారణముగా, బోరు 
సాంగిండ పల్నాటివీరులు కోడిపంచెము మూలమున నాల మాచరించియుండిరి. పల్నాటి 
యుద్ధమందలి మందపోటును మవోభారత కథయందలి ఖోషయా తా గో[గహణము 
లతో సరిపోల్చవచ్చును. పల్నాటివీరులలో న|గగణ్యు(డైన గలం ద్రవ్మానాయు (డు 
పల్నాటి విష్ణువుగా స్తుతింపంబడుచున్నాండు. క్రీ శ. 15వ శశాద్ది యారంభనుందలి 
క్రీడాభిరామము ఓరుగల్లునగరమున పాండవుల కొొకగుడి నిర్భింప(బడినట్టు చెవు 
చున్నది. పాణిని “వాసుచేవార్దునాభ్యాం వుల అను సూ[తమున పాండనముధ్యుముం 
డైన అర్జునుని యెడంగల గౌరవమును సూచించియున్నా(డు. అంధమున వీరపుజ 
సర్వసామాన్యము. పల్నాటివీరు లట్టి వీరవర్గమునకు( శెందినవారే. మవనీరులకు 
“వీరగల్లు "లని పిలువంబడు శిలావి[గవాములను స్థాపించి పూజచేయుట సుధ్యయుగ మం 
దొం(ధ దేశమున మిక్కిలి [పచురముగా నుండెను. 


మహాథారతకథ జాతీయ జీవితమున నొకభాగమె పోవుటచే దాని ననుసరించి 
చెక్కు. లోకోక్తులుకూడ నేర్పడినవి. “తింశు గారెలుతినాలి, వింశు భారతం వినాలి; 
కర్టుడు లేని భారతం; మానదుర్యోధనుడు; శాచగా౭గేయుడు; ఉ త్రరకుమార (దులు; 
నె_ంధవుడిలా అడ్డు పడ్డాడు; శర5కునిమామ; పంచవాండవుల్ని 'నేసెరుగ స: ముంచంక్‌ళ్ళులా 
నలువురు మున్నగున విందుకు? దార్కాణములు. ఆం|ధమున భారతము నెడ గ"రబ* 
దరము లుండుట సామానగజనులకు మాత మే కాదు. పూర్వచాళుక్యవంశజుండైన "౮*జ 
రాజన రేర్మదుని (1022_85) వంటి చకవ ర్తికూడం దనకొలువునందలి నభాసపులతో, 


ఇవి యేనుకా సతతంబు నాయొడం గరం బిష్టంబు లై యుండు, బా 
యవు, భూదేవకులాభిత ర్పణమహీయః [పీతియుళ భారత 
(శ్రవణానక్తియు., వార్వతీవతి పదాబ్బ ధ్యాన పూజా మహో 
త్సవముకా, సంతతదానశీలతయు, శశ్వశ్సాధుసాంగత్యమున్‌ , 


అని నుడివియుం డెను. మణియయును “హిమకరు( దొట్టిపూరు భర తేళకురు[పథు పాండు 
భూపతుల్‌ (కమమున వంశక ర్త లన(గా మహినొప్పిన ”' యన్వయమున పొండవులవ లనే 
యతండును ఉద్భవించియుం డెను. అట్టి వంశమున, దివితులై పరమ నకుణళోఖితుబ న 
పాండవో త్తముల చరిత సతతము వినవలెనను నభిలావ తనకుమిక్కుట ముగా నుండు 
నని యతండు తెల్చియుంజెను. తమ పూర్వుల పవి[తచర్మిత వినవలెనను కుతూవాల 
మెవరి కుండదు? 


మహాభారతము. పంచమ వేదము 


మవోభారత [శవణాఖభిలామ కాతండు చెని పేర్కొన్నది వ్య క్రిగతమైన కార 
ణము అంతకంటెను |పముఖతరము నుచితతరము ఒనెన కారణము మహాభారతము 


82 


పంచమ వేద మగుట. అది వేదేమువలె గౌతవపాతమైనదే కాక ధళ్శశా(న్రము. మవో 
కావ్యము. వేదాంతము. రాజనీతివిధాశము. మహేతివోసము. ఆది కానిదేది? నన్నయ 
భట్టు మవహాభారతావ శారికలో ధర్మత త్వజ్జులు భర్మశా(న్రంబని” యమ సద్యమున 
(1-188) మవోభారత మహా_త్త్వమును జక్కగా నిరూపించి యున్నా(డు. ఆతండు 
మవోఖారతపఠనమువలన నపాతమైన పుణ్యము కలుగుననియు నది వేదాధ్యయన, 
యజ్ఞాచరణ, తపో, (బహ్మాచర్య, దానధళ్భాదులవఅన. గలుగు పుణ్యనంపద శెన 
యనియు. బిక్కుసారులు శెప్పియున్నాండు. 


నన్నయ తరువాత ఇారతరచన కావించిన తిక్కనసోమయాజి మహోశాతతము 
యొక్క వేదనమత్యమును, 


వేదములకు నఖిలన్మృతి 

వాదములకు బహుపురాణ వర్గంబులకున్‌ 

వాదై వచోటులను దా 

మూదల ధర్మార్థకామ మోతస్థి తికి౯. వి, 1_4 


అనువర్యమున మజకీంత విశదముగా నూచించియున్నాండు. ఆరధునికళాలమువఆకు 


నాంధకవులును ఆంధధపజలును మవోఖారతమునెడ నట్టి యరధికగారనశావమునే 
(పదర్శించుచున్నారు. 


ఆంధ భారతము - ఆంధ భాషకు మూల నిధానము 


బువోఖారత మాం|ధుల గౌరవాదరముల నాకర్సించుటకు మజికొన్ని షాూతువు 
లుమ గలవు. అవి లెకికములెనఏ. ఆంధ మహాళారత మతిపుతాతవమును, ఉదాత్త 
మును, జనసమ్మతమునెన కవిత్వమునకు నిధాన మగుటయు, అది సాంపోదాయిక 
వ్యాక రణమునకును, ఛందమృనకును, పద పఫపయోగమునకును మూల పథభవమగుటయు 
నందు ముఖ్యము లైనవి. ఈ విషయములమ బుతస్కరించుకొని ఛాళతతమునుగూర్చి కొన్ని 
యం౭శములు చెప్పవలసి యున్నది. మహాభారత మాం|ధమున నాదిళావ్యము. కీ.శ. 
థివ శశాబ్ది మధ్యశాలమాన నుండిన తూర్పు చాళుక్య రాజగు తృతీయ విజయాదిత్యుని 
శాసనముల నా(టి నుండియు నాంధ్రమున( బద్యరచనకు దృష్టాంతనులు శానవచ్చు 
చున్నవి. కొండ ఆంతకు( బూర్వమునుఆడియు, ఆన(గా తూర్పు చాళుక్యులకు ముందు 
"రివాడు (కడప మండలము) పరిపాలించిన కేనాటి చోళుల కాలమునుండియు., చెను, 
గున బద్యరచన కలదని చెప్పుచున్నారు. ఆస్పటిశాసనము అందలి యాస్వల్ప భాగము 
లను గవిత్వ మన వచ్చువా యని కొందు సందేహించుచున్నారు. ఏది యొట్టున్నమ 
నన్నయభారతఖాగ మే ఆనుంగునందలి యుదాత్తమైన [పథమ రసవత్కవితా రచన 
యని చెప్పుటకు సంబేహింప నక్కజలేదు. నన్నయకు. బూర్వము కొండలు జై నకవు 
లొం[ధమున6 గవిత్వము వెలయించి కనియు, చానిని జై వేతరులు రూపుమాపి రనియు. 
ఇప్పు వారి య భి పాయములను నిరూపించుట కాభాతములు లఖీంపకున్నవి. ఆం(థ 


88 


తే నులు కొందణు తమ కెక్కువ యనుకూలముగా నుండిన కన్న శదేశమునకు వలస 
పోయి తము కవితా |పతిభను కన్నడ భావ ద్వారా వెల్లడించినట్లు కనిపించును. కన్నడ 
వాబ్బ్యయమున రత్న|తయమని చేరుగాంచిన పంప, పొన్న, రన్న యనువారిట్టివా శే. 


అదిపంపండు |పస్తుత నిజామాజాద కరీంనగర మండలము లున్న వేములవాడ పాింత 
మున నివసించినట్లు చెప్పుదురు. 


ఆంధ్రథారతము నాంధకవితా పరాకాష్టగా బేర్కొనుట కిరువురు మవోక వులు 
దానిని రూపొందింప మూ(డవమహాకవి దానిని (బతిభాసంపన్నముగాం బూర్హిచేయు 
టయే కారణము. మహోభారతమునందలి వస్తువు యథార్థముగా బరిశీలించినచో 
'దేశీయము కానిమాట వా స్థవమే, కాని తెలు.గు[పజలు దానిని విశ్వజనీనబుద్దితోం బరి 
కింతురనుట చిరకాలసత్యము. ఆం|ధ్రదేశము నందలి [గామములలో దాని నిప్పటికిని 
విరివిగా. బిలచి యానందించుచుందురు ఉదా త్తమెన వస్తువు, సవాజనులభ నుయ్యు 
శక్తిమంత మైన ౩ లి, పదాడంబరానౌచిత్యరాహిత్యము, కృూతిమములు కాని సన్ని వేశ 
ములు నిండారియుండుటతచే దానికట్టి విశ్వజనీనత యు జనసమ్మతత్వమును గలుగుటలో 
వింత లేదు. నన్నయ వర్షనాదులలో( బరిమితత్వవును బాటించును. తిక్కన యారంభ 
వర్వములలో వర్గనవిషయమున గొంత న్వతం[తముగా వివారించినను దరువాత 
వస్తువునం చేకాక సంక ప్రత యందును వ కీకరణ పాలవమునందును నన్నయ మార్గ 
మునే యవలంభించెను. విజ్ఞతకు సంతి తయే యాత్మయగుచో. చెలు(గున మవో 
భారతమును దానికి. బర మోదాహరణ ని చెప్పవచ్చును, 


భారతను -- వ్యాకరణము 


సాంప్రదాయిక వ్యాక రణవిషయమున నాంధధమవోభారత మునకు(గల స్థాన 
ముదా త్తమును అద్వితీయమునై నది. మనవై యాకరణులలో విశాల దృస్టీకలవారు 
కవి తయము వారందజి [ప్రయోగములు (బాెమాణికములును అనుకరణా ర్హ ములు 
నని భావించిరి కాని య;ీవిషయమున నన్నయ (పక్కతిక్కన యెజ్జనలనుగూడ నిల్ప 
నంగీకరింపని వీర వై యాకరణులు కొంద ఖున్నారు తెలుగుభాషకు నంబంధించినంత 
వజకు నన్నయగారి (పయోగములే ఆర్థములును |జామాణికములు నని వారి యభి 
[పాయము. ఆం|ధకవు లెల్లరును ళష్టశుద్దికిని, [గాంథికవ్య క్రకరణమునకును నన్నయ నే 
యాదర్శముగా [గహింపవలయు ననియు, నన్నయతో వారు భేదించు సందర్భముల 


నన్నయనే (ప్రమాణముగా స్వీకరింపవలయు ననియు కవిరాకనుండను [పాచిన కవి 
యొకడు నియమము కావించినా.డు. 


ఊఉ. ఆదిని శబశాసనమహాకవి చెప్పిన భారతంబులో 
నేది వచింపంగాంబడియెు నందును దానినె కాని సూత్రసం 
పౌాదనలేమి చే. 'దెనుంగుసల్కు మతొక్కటి గూర్చిచెప్పంగా 
రాదని దక్షవాటి కవిరాక్షసు,. డీ నియమంబుం. జేసినన్‌, 


 అస్పకవీయము .. అవతారిక 46, 


84 


క్రీ. శ. 17 వ కతాబ్టియంతమున నివనించినవాండును.  ఆం(ధళబ్రచింకామణి వై. 
(జామాణిక వ్యాఖ్య రచించిన వాండునగు నహోబలపండితు.,డు కూడ. బై యభిి పాయ 
మును బలపణిచెను. తమకాలమునందలి శిష్షంల య భిరుచులకును వ్యవవహారమునకును 
అనుగుణముగా పద(పయోగమునం గొల(ది మార్పులు (ప వళ పెట్టి యుండినను తిక్కన, 
పెద్దన, నూరన మున్నగు నాంధధమపహోకవు లందజును నన్నయ యెడ న|పతిమానమెన 
గొరవమును (బదర్శించి యుండినవా గే ఆం|ధ భాషకు నంబంధిం చిన సాం|పదాయిక 
వ్యాకరణమును సరిగా నెణుంగుటకు మవోభారత సంళోధితము[ దణ మత్యంతావళ్య 
కము. 


భారతము. ఆం(ధచ్చందస్సు 


వ్యాకరణమునకు వలెనే మవోఖారత మాంధచ్చృంద। పరిజ్టానమునకు గూడ 
మూలాధారమెనది. కవిజనాశ్రయము తప్ప మిగిలిన యాం[ధచ్భంద్మోగంథము 
లన్నియు భారతము తరువాత వెలువడినవే. కవిజనాళయ  కర్తృత్వము వివాదా 
స్పద మైనది. అది నన్నయ కాలమునకు నమీపముననే రచింపబడినను అతనికి, బూర్వ 
ముదై యుండదని కొందణి యభ్మిపాయము. ఆంధమవోభారతనున ద్విపద. రగడ, 
గేయము మున్నగునవి కనిపింపక పోయినను అది ఆం|ధచ్చంద। పరిశీలనమునకు మూల 
[పభవమని చెప్పుటకు సంబేహేంప నవనరములిదు. నన్నయభట్టు మార్గపద్దతి పవ ర్హకు, 
డనుట నిజమే కాని సామాన్యవృ త్తములతో పాటు మధ్యాక్కర, తరువోజ, లయ 
(గాహి మున్నగు దేశీయవృత్తములను గూడ వాడుటలో విశాలదృష్టి (పదర్శించెను. 
అత(డు వాడిన సీనభేదములు పరిశీలనా ర్లములు. అశ్లే అతని మధ్యాక్కరల లక్షణము 
యుద్దమల్లుని బెజవాడ శాసనమునందు. గనవచ్చు (పాచీన మధ్యాక్కరల లతణమునకు 
సన్నిహితతరముగా గోచరించును. 


అఖండయతివిషయ మాంధచ్చందోరచయితల యందు చిరకాలము నుండి 
వివాదాస్పద మై యున్నది. అనంతామాత్యుండు (క్రీ). *. 1420) మున్నగు (పాచీన 
చృందో[గంథక రలు దాని నంగీకరించినట్టు కన్చించును. మార్చు నిచ్చగింపని వాండగు 
టచే అప్పకవి (1656) దానికి నసమ్మతిచూపియుండ లేదు. రా. సా. గిడుగు. వెంకటరామ 
మూర్తి పంతులుగారు మున్నగు నాధునికవిద్వాంను లీవిషయమున నతని విమర్శించి 
యుండిరి. (శ్రీపంతులుగారును వారిమతమునకు(. జెందిన మజీకొందలును ఛందో 
విషమయమున6 దమకు(గల యభి| పాయముల కనుగుణముగా( బండితంలు మవొభారత 
మందలి పాఠములను మార్చి వేసిరని యభి పాయవడియుండిరి. మహాభారత నంళోధిత 
ముుదణము సక్రమముగా నిర్వహింపంబడుచి వివాదాస్పదములై న యిట్టి యంళ 
ములవవై వెలుగు (పనరింపం జేయవచ్చును. తెలు(గుక విత్వమున యతి [పాసలు రెండును 
గాన(బడును. వ్యాక రణమును గూర్చియు, ఇ” చిత్యమును గూర్చియు దమకు(గల 
యాళశయముల కనుగుణముగా నుండునట్లు చేయుటకై మహాకవుల రచనలందలి [పయో 
గములను దిద్ది వేయ యత్నించు నుళశ్చ్సావావరుల నరికట్టుట కీ యతి పానలు కొంతవటికు( 
దోడ్పడంజాలును. 


రఫ్‌ 


పద్యకావ్యములందలి ఛందోవిధానము విద్వాంసుల నెట్లాందోళితప( జేయునో 
సూచించుట కాదిపత్వ చతుర్ధాశ్వాసమందలి యీ కింది పద్యము నుదావారింప వచ్చును, 


మధ్యాక్కర. అవసరజ్ఞుండయి వ్యానుండే తెంచె నంత న త్తపసి 
5 విలగడ్డంబును గవిలజడలును గవిలకన్నులును 
దవినయన్నువనల్లనై న దీర్హపుందనువును జూచి 
యువిద గన్నుంగవ మొగిచి ఆజవకయుం డె భయమున, 


ఆది_ 4.2654. 


ఇందలి రెండవపాదమునందలి కవిలగడ్డంబునకు బదులు కొంద౪టు 'కపిలగడ్డం' ఖను పార 
మును (గహించిరి. ఈ పాఠము నంగీకరించుచో నన్నయ పవలకు. (బానే సెనని చెప్ప 
వలసి వచ్చును వవలకు యశియేశాని |పానమును లావణికు లంగీకరిఆచి యుండలేదు. 
మతీయు కపిలగడ్డమను పాఠము విషయమున నింకొక యా చేపము కూత నున్నది, ఈ 
నమానమున గడ్డమను తెలుంగు పదము కపిల అను సంస్కృృతపదముళతోం గూర్ప(జడినది. 
ఇది వ్యాకరణ “సమ్మత మైన మ కాదు. వ్యాక రణ పిషయమున నత్యంత।|కద్ద 
వహించు నన్నయవంటి విద్వత్కవీ యి “ నియమశ్రంగమున కొడిగట్టువనా! ఆం|ధ వాల్మీకి 
యన (దగిన నశ్నయను వ్యాక రణవిరు (వయోగముచేసెనను నపకీ ర్తి నుండి కాపాడు 
టకై పండితులు తమ (పతిభా పొండి ్యములను, చెలివిశేటలను వేయివిధముల నుపయో 
గించి యుండిరి. ఆధునికయుగమున నాంధవ్యాకరణమునకు మార్గదర్శి యెన పరవన్తు 
చిన్నయసూరి (19 వ శతాబ్ది) కపిలగడ్డమను పకాత సహిత పారమువే [గహించి యది 
యనిం ద్య గామ్య మనియు నార్యజన దృష్టంబులు (గావ్యాంబులనియు. దెల్చి దానిని 
సమర్జి* చెను అది మిక్కిలి సరసమును ఉచితమునునై న విధానము. కాని యితత వండి 
తులు సమంజసమైన యీ నమర్థనము నంగీకరింపక, 4 ఆం[ధనిఘంటువుల నన్నిటిని వెదకి, 
కొన్ని (పౌ(తవడ్డ మాటలను వెలికి. దీసి నన్నయను వ్యాకరణభంగదొ వము నుండి 
రతీంప యత్నించి యుండిగి. ఇదంతయు. జూడ మవోకవి యళోరతణ పరాయణులై న 
యీ పండితుల సాహాయ్యము నిజముగా నన్నయకుం గావలయునా? వారి సమర్థనము 
వలన సహాజవిద్వత్కవిమయైన నన్నయ గెఠవమున శెట్టి వన్నెయైనం జేకూరెనా? యని 
యాళ్ళర్యమ. కలుగక మానదు. అం[ధమవోభారత నంళోధిత ము[దణ మిట్టి క్లష్టసమన్య 
లను బరిష్కురింత వలయును కానీ ఈ ము దణము వివాదతత్పరులైన యన్నివ్‌వముల 
వాతికిని సంతృప్తి నొసంగుట కవకాశము లేదు, 


మహాభారతము. నిఘుంటురచన 


నిఘంటుత చనా విషయమున (గూడ నాం(ధమవోభారతమున కుత్మ్భష్ష మైన 
(ప్రభావము కలదు. ఏడైన నొకశెలుంగుపదము యొక్క యర్థమును సరిగా నిర్ణయింవ 
వలసి వచ్చినప్పుడు నిఘంటుకారులును వెయాకరణులును భారత | పయోగమునగు 
[(బమాణముగా నుద్ధరింతురు. గణపవరపు వెంకటకవి (16076) తశ పయోగరతశ్నాకర 
మున మొట్టమొదట నీవద్దతి నవఆంబించినట్లు కనిపించును. శాను బరికీలించిన వ్యాక 
రణవిశేవముల ఘనా నతడు మీవే భారత మునుండి (ప్రయోగములు చూపి 


86 


యుండెను, ఆంధనిఘంటు రచన యాధునికరూపము నందినది కీ. ఈ. 19వ కళళాబ్టి 
లోనే. ఛార్దెస్‌ ఫిలిప్‌ | బౌనుగారు తనునిఘంటువులో మవోశారత [పయోగముల నుద్ధ 
రించి యున్నారు. ఈప తి శబ్దరశ్నాకరకర్శలైన (శ్రీ బవుజనపల్లి సీతారామా 
చార్యుల వారిచే నవి రమును నృక్రమమును గావింపంబడి తరువాత శీ సూర్య 
రాయాం[ధనిఘంటు ౦పాదకులశే ననునరింవంబడినది. మవోశారత నంళోధిత 
ముదణ మాంధ నిగుంటు రచనారంగమున నెన్ని యోవిధములం దోడ్పడంజూలును. 


పాిచీనాం[ధ భాషా విషయమునం [కాముఖ్యము వహించు. నిఘంటు రచనోవ 
శాఖా కమ మీంకొకటి యున్నది. ఇది సాధారణముగా "లండి ఆ' యనంబడు శకట 
రేఫము (పయోగమునకు సంబంధించినది. తెలు(గున 'ర* యను ధ్వని లఘువుగను 
గురువుగను గూడ నుచ్చరింపంబడును. (చావిడభామలలో నీభేదము మౌలిక మెనది. 
శకట రేఫ సహితరహిత పదముల కర్లమున భేదము కనిపించును. దీనికి భిన్నమైన లఘు 
రకారమును సొధురేఫమందురు. [పాలినభామలో నీ సాధుశళట రేఫలకుంగల సార్థక్య 
మును మిక్కిలి [శద్దగా. బాటింతురు కాని కాలక మమున నీరెండింటిని వేణు వేలుగా 
నుచ్చరించు విషయమున జను లుపేఠ వహించుటచే నాధ్వను లొండొంటిలో నంత 
ర్భవించి పోయినవి. వాని సార్దక్యమును న క్రమముగా బాటీించుట కవులకుగూడ 
వసాధ్య మైనది. అందుచే శకట రేఫ సహితపదముల పట్టికలు తయారుచేయుట కావళ్యక 
మేర్చడినది. ఈకార్యము నత్యంతజాగరూకతతో నిర్వహింప(బూనిన లాతణికులు లేక 
పోలేదు. వాకు శకట రేఫ నిర్లయమును గూర్చి పత్యేక [గ్రంథములు రచించిరి. ఈ శాఖకు 
సంజంధించిన నిఘంటు రచనమున( (ామాణికులైన [గ్రంథకర్త లందటును మవోఖార 
తము వె నే యాధారపడవఅయును. నన్నయ యాం[ధమున( ట్రథమ [పామాణికకని 
యగుటచే చారు [వథానముగా నన్నయ[వయోగములకే యధికమైన |పాముఖ్య 
మొసంగుదురు. ఉచ్చారణ సార్థక్యమందలి వ్యత్యాసముచేం గొన్నిపదములకు శకట 
సాధురేఫములు శెండింటితో( గూడిన రూపములు కలుగుట సంభవించినది. అట్టి వివా 
దాస్పదాంశముఅతో మహాభారతము. అందును నన్నయ రచన. మిక్కిలి విశ్వాస 
పాతమును |శామాణికమునై న యాధారముగా( ఇరిగణింవ(బడు చున్నది. శకట రేఫ 
సహిత పదముల పట్టికలు సిద్ధముశేసినవారిలో ను ప్రసిద్ధ వాగ్గేయ కారకుండ్రైన అన్న 
మాచార్యుని తనయు(డు పెదతిరుమలాచార్యు('తు (1580) (ప్మవధముండుగా. గనిపిం 
చును. అత(డు నేఫ- బికారములను “పేఠనొక చిన్నపద్యనిఘంటువును నిర్భించెను. 
అత (తు లత్యునిరూవణమున క్రై మవోఖారతమునుండి [వయోగముల నుద్దరిం చీ యుండ . 
లేదు, అప్పకవి తన అప్పక వీయ ద్వితీయాశ్వానమున నుభయ రే ఫధ్వమలతో. గూడిన 
వదముల పట్టికల నొనంగియుం డెను. ఇందతండు గురులఘు రేఫోచ్చారణములు 36 
డును గల కొన్ని పదములు నూచించియుండెను దీనినిబట్టి నన్నయకును అప్పకవికిని 
నడుమ నుండిన ఆజుశ శతాబ్దుల కాలమున లేఫధ్వనికి సంబంధించిన యుచ్చారణము 
నలదు6 గొంతమార్పు కలి7నని తెలినికొనవచ్చును. 


ధు 


గురులఘుశేఫధ్వనులను గూర్చి వ్రాయంబడిన యితర (గంథములలో భారతము 
లశ్రీపతి సోమయాజిగారి శకట కేఫనిర్ణ యమును, ఓగిరాల రంగనాథకవిగారి ద్విలేఫ 
నర్లదర్పణమును ముఖ్యము లై నవి. లమ్మీపతి సోమయాజి ఆాను సిద్ధము చేసిన పద 


87 


పట్టికలకు మవోభారత మందలి [పయోగములే యాధారములని తెల్పి యందుండి 
పెక్కు పద్యముల నుదాహారించి యుండెను. అతడు మవో భారతమునకు వ్యాఖ్యా 
నము కూడ [వాని యుండుటచే నతండు చెప్పినది యథార్థమే మైయుండును. ఈ 
వ్యాఖ్యానము విషయము ముందు వివరింప(జడును. 


తెలుంగు నిఘంటువులలో అచ్చశెలు(గు నిఘంటువులకు సంబంధించిన యిం 
కొర్ర శాఖ యున్నది. నన్నె చోడుండు, పాల్కురికి సోమనాధుడు మున్నగు శెవకవు 
లాం ధ్రకవితాశ్రైలియందు. బరివర్హనము కలిగింప నభిలషించిరి. ఉదాత్త సాంస్కృతిక 
ఇ లతో గొంచె మీంచుమించుగా 'సమానమె మార్షవద్ధతి యన(బడు శైలి వారికనం 
గ. కలిగించెను. నన్నయభట్టును గాని యతని భారతమును గాని 'పశ్యేకముగాం 
బేరొ-నక పోయినను మార్గవద్దతి యను నప్పుడు వారు నన్నయ శైలినే మనసునం 
దుంచుకొని యుందురు. దీనికి వ్యతిరేకముగా వారు జానుతెనుంగుతోం గూడిన దేశి 
పద్దతిని (బళంసించి యుండిరి. జాను తెనుంగున కింతవజ కెవ్వరును నరియైన నిర్వచన 
మునంగి యుండలేదు. కాని 'బలుపొడతోలు సీరయుి నిళ్యాదిగాంగల వృషాధిప 
శతకమందలి పాల్కురికి సోమనాథుని యేేకెక పద్యమును బట్టి విమర్శకులు జాను 
ఆను గన(గా నచ్చ తెను6గని యే యభి పాయ పడుచున్నారు. అచ్చ తెలుంగన6గా. 
దత్సమ పదములు లేని తెలుంగు భావ. తరువాత 16 వ శళతాల్దిలో నచ్చతెలుంగు 
భాషలో సమ్మ గశకాన్య మే రచింప బడెను. ఇది దృష్టిలో నుంచుకొని యాధునిక 
విద్వాంసులలో నొకరగు కొట లకీ నారాయణ శాస్త్రిగా రచ్చతెనుంగు నిఘంటు 
వును నిర్మించిరి. వారు కూడ నాంధ్రమవో భారతమునుండి లత్యుముల నుదాహరించి 
యుండిరి ఈ నిఘంటువు శబ్దరళ్నాకరమున 'సేకరింపంబడిన యుదావారణముల 
వెనే యధికముగా నాధారపడి యుండినట్లు కనిపించును. ఇది (పత్యవముగాం గాక 
యిత రాధారములద్యారా వరోతముగా మవో భారతము నుపయోగించుకొన్నదగుటశే 
సంళోధితము[ దణ నిర్భాణమున నంత గాం దోడ్పడం జాలదు. 


సంశోధిత ముద్రణమున కావళ్యకము 


ఆంధ్ర భామా సారస్వతములందు మవొభారతమున కింత ప్రాధాన్య ముండుటచే 
గతళ తాబ్ది యందలి విచ్వాంసులును ఆం ధృభాషాభిమానులును మవోభారత సంళోధిత 
ము[దణమున క్రై యభిలషింపవ దొడంగిరి. _ తెలుంగున ముదణ సౌకర్యము లేర్చడిన 
తరువాత నాం ధృభాషాభిమానులు కొంద జేకదేళముగను గొందటు సంపూర్ణ ము 
గను మవోభారతమును |బచురించిరి నిజమున కది చాల పెద్ద్దపయత్న మగుటచే 
నారంభము దా, పకులకు బహువిధముల( గ్రైళము. కలిగించి యుండును, ఆం|ధమహో 
భారత మునందలి (పధానమ్ము లెన పదు శెనిమిది పర్వములలో 21, 516 గద్య పద్యములును 
68 అశ్వాసములును ఉన్నవ్ని కథను బర్వములుగా విభజించుటలో నాంధృభారతము 
సంస్కృత భారతము నే యనుసరించుచున్నది. అనంగా నాది నథాద్యష్టాదళ పర్వము 
లందలి కధాథాగములు నంస్కృశాంధ్రభారతము లందు సమానములుగానే యుం 
డును. కాని పర్వములందలి క థావర్ష నాదులను సంతరించుటలో మాత మాంధ,భారత 
కవు లధెకమైన స్వాతం[త్యము (పదర్శించిరి. వారు తజుచుగా. గథను సం జపించి 


88 


యుండిరి; వె క్కుపాఖ్యానములను, తా త్రీ షక చర్చలను, ఆర్థిక రాజకీయ [పనంగము 
లను సం్యగహంచుట యో పరివారించుటయో కావించి యుండిరి. ఈ కారణముచే 
నాం ధ్ర భారతము నంన్మ్బృత భారతములో? గొొంచె మించుగా నగమునకుం దగ్గుట 
సంభవించినది. 


మహాభారత తాళ ప్యత్ర(ప్రతులు 

ము[ దణమునకు( బూర్వము మవోభారతము తాళవ[తములలో మాత మే లిఖిత 
మైయుండెను. ని, పి. (జౌనుగారి యాచేశమున సిద్ధము చేయంబడిన దాని కన్న 
ముందు (వాయ బడిన కాగితపు లిఖిత[పళి మా కింతవజుకుం గనంబడ లేదు. తాళవ్యత 
(పతిని రిఖంచుట బవాం వ్యయ[పయానలతో- గూడిన వని. జమీందారులును నంపన్ను 
లైన పౌరులును మాతమే వానిని వాయించుటఓకు సమర్హులె యుండిరి. తగిన పాండితీ 
[పకర్షఅేని కారణమున లేఖకులు మవో భారత లిఖిత్మవతిని జూచి [(వాయుటను సరిగా 
జేయ. జాలకుండిరి. వారి (వ్కాంతలలో, జక్క తప్పులు దొరలు చుండును. అక్కు 
డక్కడ బుద్దిమంతు లెన లేఖకులు కూడ. గనిపింతురు. వారందటును దామొనర్చు 
దోషములకు కమావణము చెప్పుకొనుచుందురు. తాళప[తములం దొకసా రి (వాసిన 
దానిని ఇజీపీవేసీి సవరించి వ్రాయుటకు వీలులేకపోవుటచే మనము వారియెడ సాను 
భూతి వహింప వలయును 


వర్ల[క్రమ విధానములు 
అ 


లెజ్లుత్ర (పతులందలి వద రకమ విధానమును గూర్చి యించుక వివరింప వలసి 
యున్నది. ఒకే విధముగా నుండుటచే భ్రాంతి కలిగించు తెలుంగునందలి నన, పవ, ధధ 
మున్నగు వర్ణముల మాట యటుండ లిఖర వతు లందలి ర్ల కమ ఏధానమున( బెక్కు 
విశేషములు గోచరించును. పండితులు శాక శవల్‌ మెల్లినమ్‌ వల్లినమ రాలని పేర్కొను 
సాధుళకట రేఫములను గూర్చి మిక్కిలి పట్టుదల వహించి యుందురు. వాని సార్ధక్య 
మును నూచించుట క్రై (ప త్యేక లవణ గ్రంధములే (వాయ (బడినవి, కాని మన నిఖిత 
(పతు కీ విషయమున సంపూర్ణ మైన యువేక వహించును. వానిలో సాధుళకట రేఫ 
ములు శెండింటికెని బదులు సాధుశేఫమే ( మెల్లినమ్‌ ర యే) గోచరించును. పండితులు 
మిక్కిలి పట్టుదల వహించి వివాదము చేయుచుండు మజియొక వర్షవిశేష మర్దాను 
స్వారము. క. తాళపత (వతులలో, గానరామి వింతగా నుండును" కాని అస్ధాను 
స్వార పూర్ణానుస్వారములను నూచించుట కొక పద్ధతి యవలంబింప6 బడినది. అను 
నాసిక ధ్వని "పూర్ణముగా నుద్దిఫ్ట మైనప్పుడు కవు పూర్ణానుస్వారమును (వాసి తరు 
వాతి హల్లును ద్విత్వయుక ప సూచింతురు ఉదావారణమునకు కుండ యనుపదము 
కంండ్ల యనునట్లు [వాయ (బడును. అనునాసిక ధ్వని య ([కుతముగా నుండున ప్పుడు 
కూడే వూ ర్లానుస్వారమునే [వాయుదురు కాని తరువాతి వాల్లును ద్విత్వయుక్తము 
కావింపరు. వాండు. కొన్ని సంయుకాతరములు తమకు సవొజము ఒలెన ధ్వ్రనులకన్న 
భిన్నముగా నుచ్చరింవంబడు చుండును. ఉదావారణమునకు జ్జ యను నంయుకాతరమున 
తాల వ్యాను నాసి కాధ్వని సంయోగ మున్నది. కాని సాధారణ శాషణమున నది 


89 


కంఅ్యామ నాసీశాధ్వని నంయోగముళతో, గూడిన గ్న వల నుచ్చరిం ప(బడుట వినుచుం 
దుము. ఈ శాషణ సం|పదాయము నాధారముగా( వేసికొని కొందణు కవు లొక 
(కొత్మయతికి( దావొనంగి యున్నారు. 


తాళప్యత (పతులందలి లేఖనమున నింకను గొన్ని వర్ల క్రమ విశేషములు కనిపిం 
చును. ఉదాహారణమునకు [దుతము కొన్ని యెడల స్వరవిరహిత మైన నకారపుపొల్లు 
రూపమును గూడ! బొందుచుండును, ఓకొ్కాకళాపు డది కొన్నిపద్యముల చివర వచ్చు 
చుండును, అట్టియెడల నిజమునకు నకారపు పొల్లునే (న్‌ ) |(వాయవలయుమ.. కాని 
శాళప్యత |పతులం దది స్వరవిశిష్టమైన స్వత్వ రూవముతో (వాయం బడుచుండును. 
ఇట్లు [వాయుటశచే గణభంగము వాటిల్లును. అందుచే చిన్నయసూరి తన బాలవ్యాక 
రణమున (సంధి-20) 'గుర్య్వవసాయి యగు పద్యంబు తుదను (|[దుతమునకు) 
స్వత్వంబు లేదని పాచ్చరిక శానించి యుండెను, 


ఆాళ పత (పతులందలి వర్ణకమ విశేషములలో వలపలి గిలక మజొకటి. రేప 
సంయుకాక్షరములలో శేఫమును సూచించుటకు [వాయు గుర్తు నలపలి గిలక, సంయు 
కామరములలో శేఫము |[పథమాంగమైనప్పుడు డాని బదులు వలపలి గిఅకను వాడు 
దురు. ఉదా: కమడా. కాని "రేఫధ్వని ద్వితీయాంగ మెవప్పు డిది యంగీకార్యము కాదు, 
ఉదా:_ ఆ|మము. తాళపత్ర పతులలో నలపలి గిలకకు వెనుక నున్న వాల్లును వర్ణ 
[కమము వనుసరించి యవసరము లేకున్నను, ద్విత్వరూపమున (వాయుచుందురు. అను 
వాసిశాతురముతఆకు వెనుక. బూశ్లానుస్వాతమును [(వాయుట ఆాళప్యత | పతులందలి 
మజియొక లేఖన విశేషము. అన్న, అమ్మ మొదలగు శబ్దములను [అంన, అంమ |] అనున 
నట్టు పూర్ణానుస్వార యుక్త ములుగా. గాక ద్విత్యయు కృములుగా (వాయుట యిప్పటి 
పరిపాటి. శాని శాళవ్యత [వతుల లేఖకులు తబుచుగా( బూర్జానుస్వారయు క్తరూపము 
లనే (వాయుచుందురు. దీనికి గొంత చారి[తకవూర్వ రంగము లేకపోలేదు. ఆం|ధ 
భాపా పరిణామమున నిదియొక దశను సూచించును [పాజ్నన్నయ యుగమున. గొన్ని 
పదములు సమీకరణ విధానము ననుసరించి మార్చు చెందెను. కంబుశామ్‌ చెజువను 
నొక [గామ నామము కమ్మరి చెటు వనునట్లుగా సమీక్ళత మయ్యెను. సమీకఠరణము 
నకు ముం దా పదమున ననుస్వార ముండుట యుక్త మె. కాని యది జరిగిన పిమ్మట 
ననుస్వార మనవనరము. అందుచేత నే ఆంధ వై యాకరణులు “సంస్కృత స మేతతము 
లయిన తెలుంగు ళబ్టముఅ యందు ఖరుడు సతళములకు ముందే ఐిందువు కానంబడు 
చున్న"దను న్యూతము (బా. వ్యా. సంజ్ఞా ౧౬) నేర్చజిచిరి.. -కాని లేఖకులు చిరకా 
లాగతమైన వర్ల [క్రమ లేఖన పద్దతిని విడువ నంగీకరింపరు. వై యాకరణులు చారోళ్లు 
యెందుకు [వాయుచుందురో [గహీంచి సానుభూతి వహింప యత్నింపరు. 


“లేఖకులు 


ఆత్మ్మపత్యయనంవన్నుండును లావణికోత్తముండునైన అప్పకవి అమాయకు 
లైన యీ లేఖకులను 


90 


నన్నయముఖ్యసత్కవి జనంబుల కావ్యములందు లేఖకుల్‌ 
గొన్నియుంకాఠశాధములు కొన్నియు. బోకడ( బెట్టం దక్కుువె 
యు న్నెడం గాంచి జానపదు లోడక దిద్దినతప్పు[తోవలె 

ల్లి న్నిజమంచు. గై కొనిన లకణవే_త్తలు సమ్మలింతు గే. 


అప్ప. 3.90౨ 


అని నికితముగా విమర్శించి యున్నా (డు. [శీకృవ్ల దేవరాయల భువనవిజయనభయందలి 
యష్ట్రదిగఇములలో న|గేసరు(డైన అల్లపానీ పెద్దన యీ,కింది చాటు వద్యమునం గృతి 
రచన కావశ్యకమైన సాధన సామ గిలో లేఖక పొఠకోత ములను గూడ( బేర్కొ నెను. 


నిరువవాతిస్థలంబు' రమణీ పియదూతిక తెచ్చి యిచ్చు క 

ప్పుర విడ మాతృకింపయిన భోజన ముయ్యెల మంచ మొప్పు త 
ప్పరయు రనజ్ఞు లూవా శెలియంగల లేఖక పాఠకోత్త ముల్‌ 
దెరకినం గాక యూరక కృతుల్‌ శచియింపు మనంగ శక్యమే. 


లేఖకులును బాఠకులు నుత ములు కానిచో, గృతికి లాఘవ మేక్పడు నను ఖాన మిందు 
స్ఫురించు చున్నది. కీ. శు 18 వ శశాద్దికి( జెందిన కూచిమంచి తిమ్మకవి కూడ లేఖ 
కుల మూలమున. బూర్వకవుల కావ్యములలో దోషములు చొచ్చిన వని తెల్చియు 
న్నాండు. బమ్మెరపోతన ఆంధ మవోభాగవతమందు యతి (పానల విషయమున 
సాధు శకట రేఫములను గలపిన కతమున అప్పకవి యాదిలాశణికు లెల్లరు నాతని 
(తామాణిక కవిగా |గహించి యతని [గంథము నుండి యుచావారణము లీయమానిరని 
యాశేపింప తిమ్మకవి యిట్లు సమాధానము చెప్పియున్నాండు. 


సీ. ఘనుండు పోతనమం।[తి మును భాగవతముర 
చించి చకకికి సమర్పించు నెడల 
సర్వజ్ఞ సింగయ ఇ్మూనతుండది దన 
కమ్మని వేడిన నిడకయున్న 
నలగి యాపుసన్త కం బతని జాతించిన 
జిశీకి యందొడ కొలత శిథిఅమయ్యు 
[(గమ్మర నదీ వెలిగందల నారప 
రాజును మతి బొప్పరాజు గంగ 


రాజు మొదలగు కవి వరుక్లజ మెసనంగ 
చెప్పి రా (గంథముల యంటబె తప్పులొదవె 
గాని పోతకవీం|దుని కవిత యతదు 
లవణం బిందు దప్పుదు దతసహాతణ. 


సర్వ.సా. న. 8ీ_.266. 


91 


పోతన ఆంధ మహో భాగవతము పూర్తిగా రచింప నందు! (గిమిదస్ట్రము లై కొన్ని 


భాగములు శిథిలము లయ్యెొననియు వాస్‌ నతని మితు”లును కిష్యులును బూళించి రనియు 
నౌక కథ కలదు. 


వకవ ములు 


లేఖకుల యజ్ఞ తా లేఖన వె వైెలతణ్యములను గూర్చి కవులును లాతణికులును 
ఇ విధమున భావించిరీ. విమర్శించు నెడ( గొందటు తీవతను గొందఖు సానుభూతిని 
(బదర్శించిరి. ఒకొ్కాక్కాప్పుడు జాండిత్యహీనులును సావానులును ఎనెన లేఖకులు కవి 
పాఠములను దమ భావముల కనుకూలముగా దిద్దుచుందురు కొందటు వేడుక శై సులభ 
చృందములలో నొండు రెండు పద్యములను దాము రచించి కవి పద్యముల “నడుమ. 
జొప్పింతురు. ఇట్టి వానిని [దికెవపము లందురు. అద్భష్ట వశమున సంస్కృత మూలము 
నలె నాం[ధ మహాభారత మెక్కువగా నట్టి |పకేపములకు గుజియై యుండలేదు. 
సంస్కృత భారతమున వాడబడిన యనుష్టుప్పులు సులభముగా (వాయందగిన వగుటచే 
నల్ప |పతిభ గల కవులు కూడ నట్టివి కొన్ని రచించి గుర్తించుట కవశాశము లేకుండ 
(గంధమున( (బమెపించుటకు పిలున్నది, అదియును న... సంస్కృత భారతము సుమా 
రిరువది మైదు శతాబ్దుళ కాలము నుండి పరంపరగా వచ్చుచున్నది. అందుచే నందు. 
| కొజ్జుల యో య, పాజ్డులయో చేయిపడి యుంజె ననుటలో నాశ్చ్ళర్యము లేదు. ఆం|ధ 
మహాభారత విషయ మట్లు కాదు. ఇంతవజకు దాని జీవితము పదిశ తాబ్దులు మా[తము, 
అదియును గాక ఆంధ భారత కవితయమువారు మహాకవి శేఖరులు. బయలుపడకుండ 
వారి ననుకరించుట నులభము కాదు. మజియు నారంభము నుండియు నది రాజనభ 
లందును జానపద సంఘము లందును గూడ నిరవచవాదముగా. బరమగొరవము నందు 
చుండెను. అందుచె నల్చులైన కవు లందు స్వేచ్చగా. |బకేపములను జొప్పించుట కవ 
కాశము లేదు. కాని పద్య భాగముల విషయమున నిది యథార్థ మె యైనను గదంభాగ 
ములు కొన్ని |పశేపములకు గుజి కాకుండ లేదు ఛందోనియమము ఏ లేని కారణమున 
లేఖకులును జిన్నకవులును గూడ వీనియందుం గొన్ని చేర్పు మార్పు లొనరింప 
యత్నించి యుండిరి. వారు చేయు మార్పులు సాధారణముగా. బద భేదములయు'. 
బర్యాయపదములయు రూపమున నుండును ఈ విధముగ్నానెన నాంధ మవోభారత 
మందలి గద్య భాగములు కూర్చు చేర్పులకు గుజిరైనవని చెప్పక తప్పదు. 


ఆం[ధమహాభారత మునకు సంబంధించిన సమస్యలు 


ఆం(ధధమవోభారత మున పకి ప్తములంత యధికముగా లేనిచో నింక దానివిషయ 
మున. జఒనిచేయు విద్వాంనుల నెదుక్కొను నమన్యలేవి? ఈ ద సంస్కృత 
ఇారతమునుగూర్చి యపారసరిశమ కావించిన శీ). డా. సు క్షంకరుగారు నిరూపించిన 
పూర్వగంథవిమర్శ్భన లత్యుములవంకకు విద్వత్నాఠకులు ps (పసరింపంజేయ 
"వేండుచున్నాము “సాం పదాయిక భాపూఇా ద్రవ్య శ అనుసరించు సాధారణ సూత 
ములు నాలుగు: 1. (HeUrst16s) లిఖత|పతుల తోడను సాజ్యుములతళోడనుగూడిన 
వస్తు సామ[గినంతను సేకరించి వంశవృవమురూపమున సమకూర్చుట 2. (షెంంలుకు) 


92 


(సధానవర్గమునకు జెందిన (గంథమును పునరుగ్దరించుట 3. (Emendati0) |గంథ 
కర్త పొఠములతో( గూడిన |గంథమును పునరుద్దరించుట 4. (Higher Criticism) 
(గంథక ర్త వినియోగించుకొన్న మూలముల6 బృథక్కరించుట” అని చారు చెప్పి 
యున్నారు. తెలుంగు భారతమునకు నం బంధించినంతవ అకు బై వానిలో. జివరి రెం 
a మన కెక్కువ యావశ్యకములుగా గోచరించును వానిని గూర్చి తరువాత బరి 
లింతము, 


| 


ముద్రిత ప్రతులు 


తెలుంగున మొ్మొమొదట ముదిణమును బ్రవేశచెట్టినణారు కై 9న్తవమత 
పచారకులు. వారు ముఖ్యముగా చె బులు యొక్కయు, దద్భాగముల యొక్కయు 
ననువాదములను [(బచురించిరి. బెంజమికా స్టూల్‌ ట్స్‌, పడ గాన్‌ వంటి మత|[వచా 
రకు లీపనియందు? జాల్గొనిరి, తెలు(గు-ఇంగృీషు నిఘంటువులో సి.పి కౌనుగారు 
"క, శ, 1806తో తెలుగున ముదణ మారంభఖింవ( బడెను గాని యది [కీ శ, 1830 
వణకు నంతగా నభివృద్ది నంద లేద”ని చెప్పియున్నారు. కీ9 శ. 19వ శశావ్ది యారంభ 
మున బారశాలలకుం గావలసిన వచన్యగంథము లెక్కువ (పచారములో నుండెను. 
సెంట్‌ జార్జికోట కళాశాలలో, [బధానాం[ధవండితులుగా నుండిన రావిపాటి గురు 
మూ ర్రిశాన్ర్రగారు వికమార్కుని కథలను పంచతం[తకథలను సులభవచన శైలిలో 
రచించిరి. అందు మొదటిది [కీ ళ. 1819 లోను ఇండవది 1584లోను [బచురింపం 
బడినవి. 


అట్టియెడ ఆంధదేళ మవేభారత | పచురణమునకై_ - చెదురుచూచుట నవా 
జమే, దానిని మొబ్టమొదటః (బచురించిన వాశెవ్వరో చెప్పుటకింకను ఆధారములు 
లభింపకున్న వి. విద్వాంసులు ఉత్సాహవంతులు వైన ఆలూరి పశా|మజోస్యుల వార్ముపచు 
రించిన మవోథారతమే (లండను [పతి మొట్టమొదటి ము దణమని మేము కొంత కాలము 
భావించితిమి, 


లండను ప్రతికాలము చాలా కాలమునుండి నందేహాస్సదమై యున్న ది, స్పష్ష 
ములె న వివరములు తెలియని కారణమున నది 1508వ సంవత్సరపు ముచణమరి 
పిలువంబిడినది అధికమైన పరిశీలన చేయంగా నది 1రిల్‌? వ సంవత్సరమందలి 
కరాలపాటి రంగయ్యగారి ముద్రణముతో సమకాలీనమని తేలినది. 


అండను ముదణమునకు సంబంధించిన కొన్నివిషయము లిచ్చట( జెప్పుట యు _క్రమాగా 
నుండదు ఖీష్మపర్వముతో నారంభించు మవోభారత భాగమునకు ముం దుపోడ్దాత రూస 
మైన యొకపత్రమున్నది. అందిట్లు చెప్పబడినది, ఆలూరి ఏక్నామజోస్ఫ్యులు 
గారాంధవాజ్మయ"సేవా తత్సరు లైన శోతియవిద్వాంసులు. సాధారణ సంవత్సర 
మందలి ఆణిమాసమాన (జూను, 1880) వారాంధ్రమహాభారశమును ముద్రింపవలె 
నని సంకల్పించి తన్నిర్వహణమున_కె యుక్సాహవంతులతో. గూడిన యొక సంఘమా 
నేర్పజిచిరి. ఈ సంఘ -మాదిసభాసర్వమాలను (బచురించెను. కాని దురదృష్తవశ 


9g 


మున నాసంఘవమందు వనఃస్పర్ధలు తలచూపుటచే. చరువాతిపని యాగిపోవుట సుభ 
వించెను, 


కాని మహాభారత విద్వన్ము.దణమఃను వెలువరింపవలెనను ను త్రశుసంక ల్పమూ 
విషయమున ఏకా మజోన్యులవారు నిరుత్స్నాహపడి యుండలేదు. వారుత్సాహ 
వంతులతోం గూడిన మతొక సంఘమా నేర్చటిచి తతృ్ప్ర్రచురణమున కారంభించిరి. ఈ 
ద్వితీయయత్నమున వారు మవరాసునందలి వర్త్రమానతరంగిణీ మ(ద్రణాలయాధి 
సతులైన పువ్వాడ వెంకటరావుగారి సహకారము పొందియుండిరి. జోస్యుల 
గారికింగూడ జ్యోతిషకళానిధి మాచణాలయమనునొక స్వంతము[ దణాలయముం డెను. 
ఈ [కొత్త సంఘమువారు బహుశః అందలి సంవన్నసభ్యులలో నొక రైన దూర్వా 
సుల జగన్నాథరావుగారిపేర భారత మ వెల్వరింప నంగీకరించిరి. 


వ ర్రమానత రంగిణీ జ్యోతి షకళానిధి ముదణాలయములు రెండింటినుండి ఆంధ 
నవోభారత మును బూర్హిగా ముదించి ప్రచురింపవలనని వారు తలంచి యుందురు. 
ఇట్లని యేపక్షమావారును స్పష్టమఃగాం జెప్పియుండలేదు. ఇది యూహమాత్రమే. 
ఇండియా ఆఫీసుమ అము (లండనుపితి) రెండుభాగమాలుగా నున్నది, ఆదిపంచ 
రము, భీష్మపర్వాది రారో హణ పర్యంత మైన భాగమా. అదిపంచకవణ పువ్వాడ 
వెంకటరావుగారిచే _ర్రమానతరంగిణీ వర ణణాలయమన మూద్రింపం బడినట్లు 
కనిపించుచున్నది, ఈభాగవజనకు ముఖపత్రము కాని విషయసూచిక కానిలేదు. వర్త 
మానత రంగి ణీ మూ ద్రణాలయ ముద్రతో, గూడిన యొకపుటమా త్రమాన్నది. మదణ 
సంవత్సరము 1851 అని పేర్కొనబడి యున్నది. 


భీష్మపర్వాదియైన భాగమునందు మఖప్యతమును, ఖీష్మపర్వమునుండి తుదివజ 
కునుగల కథాభాగములను సూచించు విషయసూచికయును గలవు. ఇందు మహాభార 
తము మముకువుల లాభముకొటికు జ్యోతి షకళానిధి, వర్తమాన తరంగిణీ అను 
రెండుము ఏ ణాలయములనుండి వెలువరింప( బడినట్లు తెల్పంబడి యున్నది, ము[దణ 
సంవత్సరమిచ్చట (క్రీస్తుశకమునంగా క శాలివాహనశకమునందును చాంద్రమానా 
బ్రమునందును సూచిత మై యున్నది. ఆ శాలివాహనశకము (క్రీ. శ, 1888నకు సమాన 
మైన 1750. ఈ ముద్రిత నూచనమూలమననే యీ ము[దణము (పచురింపంబడిన 
పంవత్సరమునకు సంబంధించిన పొరపాచేర్చడినది. ఆబ్టీపొరపాటు ముద్రణమున 
కె-టైక్కి_నదో తెలియదు, ఇచ్చట సూచింపంబడిన చాం|దమానకాలము పరీధావి పుష్య 
కు పాడ్యమీ సోమవారము. ఇది 1శ58 జనవరి 10వతేదికి సమానము, 


చివరికి మనము లండను| పతికి 1888వ సంవత్సరమును విడిచి యందలి భీష్మ 
పర్వమునుండి స్వర్గారో హణపర్వమః వరకును గల యుత్తర భాగమునకు 11808 వ 
సంవత్సరము నంగీకరింప వలయును. ఈ ముదణమునకు సంబంధించిన సాక్ష్యము 
నంతను మన మీ (క్రిందవిధమున సమన్వయింపవచ్చును. 


సాధరణ సంవత్సరము ఆణిమాసమాన (జూన్‌ 1850) ఆలూరి ఏకా(మజోేన్యుల 
వారి కొం ధమహోభారత మాను (ప్రచురింపవలెనను భావ మదయించెను, అప్పుడు 


94 


వో రాదిసభాపర్వములను వెలువరించిరి అంతటితో నాప్రయత్న మాగిపోయెను, ఆ 
రెండుపర్వములు నేమయ్యెనో మనకు. దెలియదు ఏకా మజొస్యులవారు రెండవ 
యత్న మారంభించిరి క్రీ శ. 1861 వ సంవత్సరమున పువ్వాడ వెంకటరావు 
గారిచే వ ర్హమానత రంగిణీ మ్య వణాలయమున ఆదిపంచకము (ప్రచురింప బడినది. 
మసాభారతమును పూర్తిగా రెండు ముద్రాలయముల ద్వారా (పచురింపవ లెనను 
సమ(గ ప్రకాశిక యందలి యేక దేశమిది. ఇందు ముఖపత్రము కొని విషయ సూచిక 
కానిలేవు. వెంకటరావుగారి కీ భాగస్వామ్యము విషయమునంగాని సంయుక్త వ్యాపా 
రమున(గాని యెక్కువ యుత్సాహముండెనో లేదో తెలియదు. ఈ సర్వప్రయత్న 
మును గుజించియు వారు మౌనము వహించిరి, కాని ఏకామజోస్యుల వారు 
మాత్రము చాలవిషయమఃలను తెల్పుటయే కాక ముఖప|త్రమునందు రెండు ముద్రణా 
లయముల “పేర్లుకూడ నొసంగిరి. 


సంయు క్ర వ్యాపారమును బలపజుచు నంశ మొకటున్నది. సంపాదన కార్యమును 
నిజముగా నిర్వహించిన వారు 1. మా, హ్‌ న స న, రా వెంకట 
క షళొత్రి ఏ తో విజయరామఘవరవి అను ముగ్గురు పండితులు. ఈ మూడు 
పీర్తును భీష్మ పర్వపుముఖసత్ర మునందు ముద్రితములై నవి, వర్హమానతరంగిణీ 
ము ద్రాలయముచే, [బచురింపంబడిన ఆదిపంచకమునందు వారి (ప్రసక్తి లేదు. కాని 
యీ విషయమునకు సంబంధించిన సూచనయొకటి అండను పతికి జేర్చం బడినది 
ఇండియాఅఆఫీసు (గంథాలయమున భ(ద్రవయిచుటకు, బూ ten స్ఫ్‌మః, 
చేయబడిన తరువాతికాలమున నిది జరిగియుండవలెనసి స్పష్ట మగుచున్నది, 
ఈ భాగమున: గాలమును గూర్చికూడ నొక సూచన యున్నది. ఆ కాలము 1843, 
కాని యిది పొరపాటని సృ ముగా దెలియుచున్నది. ముద్రింపంబడిన కాలము శాలి 
వాహనశకము 1/05 అని యుండుటయే యందుకు. గారణము. 1098వ సంవత్సర 
మును విడిచిపెట్టుటకు మతొక సొక్ష్యముకూడ నున్నది, భీష్మపర్వాది భాగమునందు 
సం్యగహోపోద్దాతమని చెప్పదగిన యొకము[ద్రితపట యున్నది, ఇచ్చటనే ఏకా 
జోస్యులవారి మహాభారతము గణ (ప్రయత్నములు సంగ్రహముగా దెల్బం బడినవి. 
ఈ సంగహోపో తము చివర సంపాదకులు సుప్రసిద్ధుడైన ఛార్లెస్‌ ఫిలిప్‌ 
(బౌనుగారికి, గత తీలు తల్చియుండదిరి, అందు [బౌ నుదొరగారు తెలుంగు వాజ్మయ 
మునకు: జేసిన సే యు వారి [గ౦థాలయమును, D5 తః దీనిని బిట్టి తాళ 
_ య. సరిచూచి (బౌనుదొరగారు మవోభాగత సంప్‌ ఫోధితము గణ మనందగిన 
యొక ప్రతిని షస చేయుటకై యత్ని చుచుండి నట్లు జోసు స్యులవారును ఇతరులును 
ఎటీ(గి యుండినట్లు న స్ప స్టమగుచున్నది లండను ప్రతి లో సీ పి, (బౌనుగారు పేర్కొన 
బడుట దీనిని రూడిచేయచున్న ది. అది 1851.69 సంవత్సరముల నడుమ ముదిత మై 
యుండును. ఈవిధముగా నది కరాలపాటి రంగయ్యగారి ముచణముతో సమ 
కాలీన మగుచున్న దే కొని మనము ముందు భావించినట్టు దానికొక తరము పూర్వ 
ముదై యుండదు, 


లండనుస9తి యిట్లు మహాభారత (ప్రథమ ముద్రిత (పతియను ప్రాముఖ్యమును 
గోల్ఫోవుచున్నను అది మనకు చాల ముఖ్యమైనదే, కీ. ఈ, 10 వ శ లౌబ్టి మధ్య 


95 


భాగమున నివసీంచిన ప్రసిర్ణవివ్వన్మణీ ఆలూరి ఏకామజోస్యుల వారి పేరుతో 
నది సంబామై తుండు యిందుకు, గారణము. ఈ ప్రతిని వారియంవలి గౌరవ 
మును సూచించుట కై ఏకా మము నణము లేక జోస్యుల ముచణము అని పేరిడుట 
యుచితముగా నుండునని నా యభిప్రాయము, దాని పెం గల విద్వ తాము నిర్వి 
వాదమెనది. దాని సంపాదకత్వమును (బచురణమును బరిశీలించుటకు ముగ్గురు పండి 
తులు సయోగింపంబడిరి. ఇంతేకాక యీ మువణమునకు ఛార్లెస్‌ ఫిలిప్‌ (బౌనుదొర 
గారి పరిశమలఫలితముకూడ లభించినది. కరాలపాటి రంగయ్యగారు (బౌను 
గారి లిఖిత ప్రతుల యెడ గృత జ్ఞాత ను దెల్చియుండలేదు 


ఈ ము[దణము యొక్క ముఖప్మ్యతముమీంద 17/55 శకవత్సరము ముదితమై 
యున్నది. దినిని బట్టి అది (1/55- 8) 1888వ సంవత్సరమున |బచురింపం బడెనని 
యనుకొంటిమి. కాని పరీధావి నామ సంవత్సర పుష్యుకుద్ధ పాడ్యమీ సోమవారమని 
తెలుంగు శేదీకూడ నీయంబడినద్ది, ఇది (క్రీ.శ. 1858వ సంవత్సరము జనవరి 10వ శేదీకి. 
నమానమగును. అందుచే మేము చివరికి మా విమర్శన సాధనసామ[గిలో నొకటిగా 
నంగీకరించిన లండన్‌ పతికి 1858 వ సంవత్సరమే |పచురణకాలముగా [గహింపవలసి 
వచ్చినది. దీని|పతిని మేము లండన్‌ నందలి ఇండియాఆఫిసు [గంథాలయమునుండి సంపా 
దించి యుండుటచే దీనిని లండన్నుపతియని పేర్కొంటిమి. క్రి. శ. 1852 సంవత్సరము 
పాింతమున కరాలపాటి రంగయ్యగారిచేం (బచురింపంబడిన |ప్రతినిగూడ మే మెయి 
గుదుము. ఈ రెండింటికిని ముందాదిపర్వపు ము[దణమొక్కటి వెలువడి యుండెనని 
శలియుచున్నది. ఇది చైయాకరణచు రామానుజాచార్వులవారిచేతను పరవస్తు 
చిన్నయ సూరిగారిచేతను సంపాదింపంబడి వచనముతో(గూడ 1547వ సంవత్సరమున. 
వెలువరింపం బడినది. ఎంత (పయత్నముచేసినను దీని పతి మాకు లభింపలేదు. రావు 
బహాదరు గిడుగు వేంకట రామమూ రి పంతులుగారు దీనిని తమ జాలకవి శరణ్యములో 
'జేర్కొాని యుండిరి. వారు దానినిగూర్చి యీ క్రింది వివరములొసంగియున్నారు. అది 
భారత వచనమని పేర్కొనబడినది. '“వెయాకరణము రామానుజా చార్యులుగారును, 
పరవస్తు చిన్నయసూరిగారును ఆదివర్వమును సంపాదించియుండిరి. భారత వచనము 
వారు సిద్దముచేసిన ఆదిపర్వమునకు వచనీకరణము. అది 1847లో ముదిత మైనది. 


రామానుళాచార్యులుగారు పచ్చయప్పమొదలి ఉన్నతపాఠశాలలో సంస్కృతాం|ధ 
పండితులుగా నుండిరి.'' 


పహయ్యశగీవళాస్త్రగారి ముద9ణము 
వివరములు తెలియని మజటొక ఆం[ధమవో భరత (పతీకూడ మావరిశీలఅనములో 
గానవచ్చినది. ఇది 19వశతాబ్దిలో జీవించిన పురాణం వాయ[గీవ ళాస్తు ల వారి పేర 


నున్నది. దీనిని చదలువాడ సుందరరామశొస్తు)లవారును దండిగుంట సూర 
నారాయణశాస్తులవారును బేర్కొనియుండిరి. వారు 191కి లో భారత సంజీవనియను 


l; బాలక విశరణ్యము (1988 ము ద్రణము) 26, 46 పృటలు, 


96 


టీకతో6 గూడ తిక్కన సోమయాజి విరాటపర్వమును [బచురిందిరి. తరువాత 1915లో 
నన్నయభట్టు ఆదిపర్వమునుగూడ ఆ పేరుతోడనే టీకాసహితముగాం (విచురించి యుం 
డిరి, వారికువురును ను[పనిద్ద విద్వాంనులు. ఈసంళోధిత ముడణమునందలి ఆదిపర్వ 
మును సిద్ధము చేయునప్పుడు మాకు వారి టీక పెక్కు విధముల నుపయోగపడి యుండెను, 
వారు తనుటీళకు (వాసిన యుపోద్దాతములో MRR మొదట 
ిచురించినవారు పురాణం వాయ।గీవశా స్తులుగారని పేర్కాని యుండిరి. విరాట 
పర్వ టీక కాంగ్గమున తోలివలుకు వాయుచు మధురానివానులై న దివాక బహద్దరు 
యమ్‌. ఆదినాశాయణయ్యగారు కావించిన యొకనూచనకూడ నీ యభి, పాయమును 
బలపణుచుచున్నది. ఈ దివాకాబవాద్దరుగారు మదరాసులో సెటిల్‌ మెంటు డివ్యూటీ 
కమీషనరుగా. బనిచేసి విశాంతివహించిరి. విరాటపర్వ భారతసంజీవని తొలిపలుకులో 
(9-8-1918) వారిట్లు |చవాసిరి, తెలుగున (శీ మహాభారత ముదణము లనేకము 
లున్నవి, అందు నుదరాసుప%భుత్వ రాజ ధానిక ళాశాలలో నాం[ధపండితుబుగా 
నుండిన పురా. వాయ గీవశాస్తులుగారు (ప్రచురించినది మొట్టమొదటిది ఈ ముద 
ణము సునూా రేజదియేంగ్ల! కింద ద్రిచురింప(బడినది. ఆదినా రాయణయ్యగారు చెప్పిన 
ఛాఅమును బట్టి చూచినచో నా (పతి 168 (ప్రాంతమున ముదింప(బడి యుండును. 
1860 (ప్రాంతమున వెలువరింప(బడిన పెక్కు అతెలుంగుభారత ము[దణములను విటిషు 

మ్యూజియమ్‌ కాటలాగు పేర్కొనుచున్నది కాని యం దెచ్చటను హయ[గీవశాస్తు9లు 
వారి పేరు కానవచ్చుట లేదు, 


ఇస్పటికొక శశాబ్దిపూర్వము మా(త మే నివసించిన పాయ[గవ శాస్తు లవాకి విష 
యమే యింత అన్నఫ్థముగను ఆసంపూ ర్హముగను = దెలియవచ్చుట వింతగానుండును. 
19 వ శళార్టి పూర్వార్థమున నుండిన న ప్రసిద్ద విద్వాంసులలో వారొక్కరు. వారు 
వి వేశాదర్శమను ము దణాలయమున కధిపతులుగా నుండిరి అందులో భూగోళదీపిక 
యను భూగోళఖగోళ శా(స్త్రములకు సంబంధించిన |గంథ మొకటి [పకటింపం బడినది. 
1847 తో రాజధానికళాశాలయందరి వండితపదపికి హాయ గీవశాన్తు 9లవారు వర 
వస్తు చిన్నయనూరిగారితో పోటీచేనియుండిరని తెలియుచున్నది?. వాయ।గీవశాన్తు9లు 
గారు సంస్కృ శాం[ధములందు. 'బెక్కు [(గంథములను (బచురించి యుండిరిి, చారు 


1. ఆంధ్రవచన వాజ్మయము. పు. 99 శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు. 
2, చిన్నయసూరి జీవితవణ పు, $9. (శ్రీ నిడుదవోలు వేంక టరావుగారు, . 


8. మాసంస్థలో పండితులుగా. బనిచేయుచున్న (క్రీ) నిడుదవోలు సుందరేశ్వరరావుగారు 
శ్రస్టతో వెదకి హై హేదరాబాదునందలి శ్రీర్భష్ణ స దేవరాయ (గంథాలయమువారు సేకరించిన సంస్కృత 
ముద్రిత ప్రతులలో హయ। గీవ శా స్రీ గారిబేం (బచురింపంబడి డిన సంస్కృత భారత (ప్రతిని 
గు ర్రించిరి, ఇది తెలుంగు లిపిలోనున్నది. ఆదిపంచకమునందలి ముఖపత్ర నహ సష్ట మైనది. 
యుస్టపంచకము నకు మాత్రము మాఖపత్రమాన్న ది, దీనినిబట్టి పురాణం హయగ్రీవళాస్తుంలు 
న ధర్మప్రచార సే బవార్డ మై మహాభారత ప్రచురణమునకు( బూనిర ని తెలియుచున్నది. మహో 
భారత మది దె్యత వేదాంతమును బోధించునని ఇాస్తు9లవారి నమ్మకము, ఏద్వ చ్చూడామణీమైన 

97 
391—H 


1855 లో ఆంధ భాగవతమును [బచురించుట స్ముప్రనిద్ధమే. ఆంధ |పదేశ సాహిత్య 
అకాడమీచారు (పచురించిన ఆంధ భాగవతమున సంపాదకులు హాయ [గీశాస్తు గలవారి 
ముదణమును బేర్కొనియుండిరి. 1848 లో బచురింప6 బడిన భాగవత వతి నొకదానిని 
[(బౌను దొరగారు వేర్కొనియుండిరి. శానియిది వెని పేర్కొనంబడినరే యగునో 
తద్భిన్న మో శెలియడు. రాపుబవాద్దరు కందుకూరి వీచేశలింగము పంతులుగారు కరాల 
పాటి రంగయ్య గారిని గూర్చి (వాయుచు ఆం[ధకవులచరి త తృతీయ భాగమున 
వారు తలుంగున భారత భాగవత రామాయణము లను (దై పథమమున( (బచురించి 
యుండినట్లు శెల్చియుండిరి. కరాలపాటి తంగయ్యగారు (పచురించిన భాగవతమునే 
[బ్రౌను దొరగారు చేరొ,నియుండిరాయను విషయమును నిర్ణయించుట కాభార 
ములు లేవు. 


ఆచార్య పి పి, యస్‌ . శాస్త్రిగారు తమ మవోభారత దాతీణాత్య ముద 
ణము యొక్క యుపోద్దాతమున పురాణం వాయ గీవశా(స్త్రిగారిని బేర్కొని యుం 
డిరి, ““మదరానునగరమున సంస్కృత మహాభారతము తెలుంగులిపిలో నాలుగు 
మార్లు ముదింపంబడినది. 1. 1550 లో వెంకటరాయ శ ర్మగారిచే, 2. 185560 
సంవత్సరముల నడుమ ఈము [ దణమునకుం (బచురణక ర్హలై న వావిళ్ళ ము[దాలయాథి 
పతులకు _ బంధువులైన పురాణం వాయగీ వళాన్తు లవారిచే 8 1870 లో 
వెంక టనుబ్బశాస్త్రిగారిచే. 4. 1929 లో నీముదణమునకుం. (బచురణకర్తలైన 
వావిళ్ల రామస్వామిళాన్తు ఏలు అండ్‌ నన్స్‌వారిచే.'” అని వారు |వాసియుండిరి. దీనిని ఒట్టి 


వేంకటనారాయణగారును కౌశికగోత్రో వృవమైన సావిత్రమ్మగారును హయ [గ్లీవళాస్త్రిగారి 
మాతా పితరులు, సొవిత్రమ్మగారు వేంకట శేషయ్యగారి కుమా రై. హయగీవళాన్తి గారు 
ప్రాచిన విద్యాశాఖలన్నిటియందును నిష్టాతులై యుండిరి, హారిక. సర్వ్యతంత్ర స్వతంతులను 
"పీరుండెను. తండ్రిగారి దయవలన వారో హయ గీవమంత్రమును బడసి దాని నుపాసించు 
టచే వారు సంస్కృత ప్రాకృతములందును దేశభాష యందును నుహాపండి కులై రి 


మహాభారత (ప్రచురణ విషయమున. దాముపొందిన శ్రమను వారిట్లు వివరించిరి, 
“తాళపత్ర ప్రతులు దేశమునందలి వివిధ ప్రాంతములనుండి తేబండినవి వైశంపాయన నీల 
కంరుల వ్యాఖ్యానములు (శ్వతోం బరిశీలింపంబడినవి. శోక సంఖ్య వేయంబడినది. అర్ధము 
గూఢమును సందేహాన్న “మునై నప్పుడు సం దెహనివృ కె సీలక ౦ఠవ్యాఖ్య యుర్హరింపం 
బడినది, భగవద్గీక విన యమున ( శంకర భగవత్సా న వ్యాఖ్యానము చేర్చంబడినది' స 


పంట మహాభారతము వారిచే స్వకీయ వివేకాదర్శ ముద్రణాలయమున రాక్షస 
టా. య పూర్ణిమనాడు ముద్రింప.బడినది. ఆ సంవత్సరనుః కీస్తుశ రము 
1808 అయినది, 


దీనినిబట్టి పురాణం హయ [గీవళాస్తు )లుగారు చిన్న యసూరిగారికిని కరాలపాటి 
రంగయ్య గారికి) ఆలూరి ఏకామజోస్యు 'లగారికిని సమకొలికులని నిర్తీతమగుచున్నది. కాని 
వారిచే (బ్రచురింపంబడెనని తెలియుచున్న తెలు(గుభారత మునకు సంబింధిరచిన యన్వేషణ 
మింకను అనిశ్చితఫలముగ నే యుండిపోయినది. 


98 


[క్రీ శ. 1860 (పాంతమున హయ[గీవళశా స్త్రిగారు సారస్వత కార్యకలాపమున 
నిమగ్నులై యుండినట్లు స్పష్టమగుచున్నది. కావి వారు పగిచురించివట్లు చెప్పంబడు 
చున్న తెలుంగుఖారతమునకు నిశ మెచ్చటను గానవచ్చుటలేదు. హయగీ9వశానన్తి, 
గారు (ప్రచురించిన సంస్కృత ఖభారత మునే ఆదినారాయణయ్యగా రాంధభారతమని 
(భాంతిపడి యుందురా? అట్లయియుండదు, ఏలయన సపీరాటపర్వీ టీకాకారులు కూడ 
వది తెలుంగుభారత మేయని ఇల్పియుండిరి. దీనినిబట్టి హాయ గీవశా(స్త్రిగారి తెలుంగు 
భారతముకొఆకు మనమింకను వెదకవలసియున్నదని తోచుచున్నది. అది వావిళ్ళవారి 
యాం ధఖారత ము దణమునకు నూలమైయుండును. 


క్రీ. శ. 1860వ సంవత్సరమునకు. బూర్య్వమున్న ముద్రణములు 


1860 3 సంవత్సరమునకు, బూర్వముండిన ఆం|ధమవాోభాభత (పతుల పరిథీఅశము 
వలన. చేరిన సారాంశమీది. 


1. చిన్నయనూరిగారిచేతను రానూనుజాచార్యులుగారిచేతను వెల్వరింప( బడిన ఆది 
వర్వము 1847 


ని. ఆలూరి ఏకామజోన్ఫ్య్యుల వారి చే. దిచురింవ( బడి మము లండను[పతి అనని 
పేర్కొన్న ము దణము, 1881 . 69. 


లీ. కరాలపాటి రంగయ్య గారి ముదణము, 1852, 
4 పురాణం వాయ[గీవళా స్త్రిగారి ము[దణము దీని వివరములు తెలియలేదు. 
De ed (బౌతుగారి కాగితపు లిఖత్మ వతి (ఆ సకటితము),. 


వె వానిలో నన ఉానినిగూర్చి లండనునఆతలి ఇండియాఆఫీను ఆధికారు లీసూచ 
నను వాసి పంపియుండిరి. “తెలు(గుది - 7, యుద్ద పంచకము. ఆర్‌. వెంకట క్భోప్ట 
శాస్తులుగారిచే సఆపాదిద మైనది. జోతిమక శానిధి ము దణాలయము. 1772 శక సంవ 
తృళము” ఈ సంవత్సతఠము (శ్రీ. శ, 1080 తో సమానము. 


మూడవది ఆలూరి పకా మజోస్యులవారి [పయత్నముల నమ్మ గఫల మైన ముద 
ణము. దీనిని సిద్దముచేసిన ముగ్గురు సంవాదకులలో వై యుద్ద్ధపంచక మునకు సంపాదకు 
లైన ఆర్‌. వెంకటకృష్ణశాస్తుంలు గారుకూడ నొక్కారు. ఈ రెండు (పతులును 
జ్యోతిషక శానిధి ము దణాలయమందే ము[దింపంబడినవి. దాని యజమానులు 
ఆలూరి ఏకా[మజోన్ఫ్యులవారు. వారు 1858వ నంవత్సరముననేకాక 1కిక0వ సంవత్సర 
మున. గూడ నొక యుద్ధ వంచక మును |బచురించి యుండిరాయను విషయము సందిగ్ద 
ముగా నున్నది. 


సీ, పి, బొ9నుదొర గారి కృషి 


స _బ'నుగారి సారస్వత కృషిని' గూర్చి యిచట(6 గొంత చెప్పవలసి 
యున్నది. తమ తెలుంగు -_ ఇంగ్నీషు నిఘంటువు నుపోద్ధాతము నందు | బౌనుగా 


99 


రీట్లు [(వాసియున్నారు. “1827వ సంవత్సరము నా ధనముతో శాగవత పరిష్కృత 
(పతియొకటి సిద్ధము చేయ. బడినది. మదరాసులో తెలుంగు కాగవతము 1040వ 
సంవత్సరమున ము దింప బడినది.” చవారిందు తాను మహోశారత పరిష్కూత (పతిని 
సిద్ధము చేయించినట్లు తెళిపియుండలేదు. ఆ నిఘంటు కార్యమున వ్యాపృతు లై యుండి 
నప్పుడు వారు జవొుళ। దానిని గూర్చి గాఢముగా నాలోచించుచుండక పోవచ్చును. కాని 
తరువాత వారా (పశంసనీయ మైన కార్యము నారంభించి యుందురు. శెలు(గు మవో 
ఇారతమునకు సంబంధించిన వారి కృషికి ఫలిత మైన మహాభారతము యొక్క కాగితపు 
(పతులు [సం. 168 - 164] ముడత రాను [పభుత్వ (పాచ్యలిఖత భాండాగారమున భద 
పఠణుప( జడి యున్నవి. అందు వారిట్టు (వాసిరి:ి “మహాభారత మిప్పుడు ఛార్లెను 
ఫిలివ్‌ | బౌనుగారి నిస్షశము ననుసరించి మొట్టమొదటిసారి సంఖ్యా కమానుసారము గాథ 
గూర్చుంబడి వేటు వేటు పంక్తులుగాను బద్యములుగాను [(వాయింప( బడినది. ఈ|పతిలో 
కావింపః బడిన మార్పులు నేను సేకరించిన |పతులలో( గానంబడు భిన్న పాఠములు.” 


(బౌనుగారు [వాయించిన కాగితపు (పతులు మంచి స్థితిలో లేవు, [క్రిములందు 
బాల రం[ధము లొనరించినవి. పాఠములు పంకికి( బంకికి నడుమను (వాయ బడినవి. 
వానిని జదువుట మిక్కిలి కష్టము, ఎన్నుకొనంబడిన పాఠములు (పక గ్రాపుటలలో (వాయ. 
బడినవి. [బెనుగారి నిర్రేశము ననునరిం చి యంగీకృతములై న పాఠముల నెవరో 
(పక్క పుటలలో (వాసి యుందురు. 168 వ సంఖ్య గల [వతిలో మొదటి నుండి పంచ 
మాశ్వాన మందలి 180వ పద్యము వజకును, 164 న సంఖ్య గల దానిలో వంచమాశ్వా 
సము నందలి 101వ పద్యము నుండి తుది వఆఅకును [వాయంబడియున్నది. 108వ సంఖ్య 
గల యింకొక [పతి 1688, 164 సంఖ్యలు గల వాని భుద్ద పతి వ లెం గానవచ్చుచున్నది. 
ఈ లిఖత[పతులలో వేనియందును. శకట ఫములు కాని అఅసున్నలు కాని కానరావు. 
ఇందలి |పధానవిషయ మేవమన నాయా సందర్భములకు( దగినట్లు సంస్కృత ఖాదతము 
నుండి నిర్రేశము లొనంగం బడినవి. బహుశః ఇది మ్ముదణమున కై సిద్ధము చేయబడిన 
(పతి కావచ్చును. 201ది సంఖ్య గల (పతిలో ఆది పర్యమునందలి చతుర్ధాశ్వానము 
వణుకు మాత్రమే కలదు. ఇంద ర్రానుస్వార ములు పెట్టుటకు, [బయత్నము చేయ (జడి 
నది.! 


ఆంధ శారతము విషయమున జౌనుదొరగారు కావించిన కృషి వెని 
పర్కొనంబడిన ఆరిసర్వపు [(పతులతో ముగిసి యుండలేదు. భిన్నములెన ౦ సంఖ్యలు 
గల 47 కాగితపు [పతులున్నవి. చివరి మవ్మోపస్థాన స్వర్గారోహణ పర్వములు తప్ప 
మిగిలిన యన్నీ పర్మములకు సంబంధించిన పాఠాంతరములు నందు గలవు. అవి ౦ 
డును మిక్కిలి చిన్న పర్వములు. బహుశః అవి యితరములైన కట్టఅలో( గట్ట 
కట్ట6 బడీ యుండును. ఖాను దొరవారు పదునెన్నిది పర్వములను ఆాళపత (పతు 
అతో సరి చూపించి పాఠాంతములు [వాయించి వరిమ్మృతమైన (పతిని సిద్ధము 


1. 17.964 వ తేదీని ఆచార్య ఖండవల్లి లత్ష్మీరంజనముగారు థ్రీ టి. శ్రీ ధరశర్మ 
గారితోడను శ్రీ నిడువవోలు సుందరేశ్వరరావు గారితోడను గలవి మదరాసు పభుత్వ (ప్రాచ్య 
లిభిళ భాండాగారమందలి (బ్రౌనుదొరవారి లిఖిత (ప్రతులను బరిశీలించి యుండిరి. 


100 


చేయించి యుండుళని స్పష్టమగుచున్నది. ఆదిపర్వమునకు సంబంధించి నంత వణకు, 
దాము సరిచూచుట కుపయోగించిన తాళవ్యత (పతులమగూర్చి వారేమియు [వాయక 
పోయినను తరువాతి కొన్ని పర్వములకు సంబంధించిన విషయము శెల్పియున్నారు. 
ఆదిపర్వమును  ఆాళప్యత (వతులతో సరిచూచి యుళడిరి. విరాటోద్యోగాధి పర్వ 
ముల విషయమున తాము పరిష్కృతవతిని సిద్ధము చేయుటకై. నరిచూచిన కాళపత 
(పతులను గూర్చి వారు [వాసియుండిరి. విరాటపర్వమును వారీ [క్రింది అతాళప[త [పతు 
లతో సరిచూచినట్లు తెల్పి యున్నారు. 
1. రావు (బవ్మాజీ పంతులుగారి తాళప(తము, 


2. వేమూరి నుబ్బారావుగారి 


* 4 


ర శాన్‌ 


లి వద్దిపర్తి వెంకయ్య (సామర్లకోట)గారి 
4. గుడి మ్య పల్గ్లయ్య గారి (జగన్నాథపురము) 
ర్‌,  శాడిగడవ వీలేశరింగము [| వెనుగొండ | 
6, మన్నె కనకయ్య (ఏనాము) గారి 
5 =) ఆర 
7. వత్సవాయి బుచ్చిసితయ్య గారి |] పెద్దాపురము | 
8. పెద్దపూడి అయ్యవారి 
9. మాజేటి సర్వేశలింగము (పనాము)గారి 
10. మొగలితు ర్తి (గామముశసబు [మాజి] 
విరాటము, ఉద్యోగము, శాంతి మున్నగు అవు పచారముగల పర్వ ముల శెక్కున 
సంఖ్యగల శాళష[త సతులు లభించెడిపి, ఇతర స్థలముల (బెనుదొరవారు వెక్కుముఖ్య 


ములై న విషయములను సమకూర్చియున్నారు. డి. నెం. 211 ఆరణ్యపర్వము [కింద 
ఆశ్వాసశమమున [గంథపరిష్కరణ మెట్టు జరిగెనో వారు సూచించియుండిరి. 


ఆరణ్యసప ర్వ ము 
(బ్రౌను సరిష్క_రణకాలమా లిట్లు తెర్పినాండు. 


1 “విళంబినామ సం॥ మార్గశిర శుద్ధ ౧౫ ల్కు పరియైన ౧౮౩౮ సం।, డిశంబరు 
నెల ౧ శేది ఆరణ్యపర్వం తీర్చు ఆరంభించి ఆ సంవత్సర పుష్య బ ౧౪ తు 
౧౮౩౭ సం! జనవరి నెల ౧౪ తేది వరకు ౧ ఆశ్వావం సమా పం. 


If “విళంబి స॥! ఖాల్లుణ శుద్ధ ౧ల్కు సరియైన ౧౮౩౭ సం॥! ఫి బవరి ౧౪ కది 
వతకు ౨ ఆశ్వాసం సమాప్తం.” 


10] 


11 “విళంబి సం|| ఫాల్గుణ ఇ; ౮ ల్కు సరియైన మార్చి నెల ౮ తేది వరకు 
౩ ఆశ్వాసత సమాప్తం.” 


IV “వికారి సత; చైత శుద్ద ౧౩ క్కు సరియైన మార్చి నెల ౨౭ శేది వతకు 
౪ ఆశ్వాపం వమాషప్తం”' 


V “వికారి సల॥। వై శాఖ శుద్ద ౨ ల్కు సరియెన యేపిల్‌ నెల ౧౫ శేడి వరకు 
౫ ఆశ్యానఆ సమాప్తం,” 


VI “వికారి సం।। వైశాఖ బ. ౬ ల్కు సరియైన మే వెల ౪ తేది వరకు ఆశా 
నం సమాప్తం,” 


VII“drTe సం।। ఆధిక క్వేష్ష శుద్ద ౧౪ అక్కు సరియెన మే నెల ౨౭ తేది 
వఠకు ౨ ఆశ్వాపం నమొా_్తం.” 


[బౌనుగా రీశార్యమునకు సంస్కృతపదమైన పరిష్క్టరణమునకు బదులు న్యాయ 
స్థానములందు చాడ(జడు 'తీర్చు' అనుపదమును వాడియుండిరి. వారు చాలళాలము 
మండఅ వ్యాయాధికాకులుగా నుండిరి ఆరణ్యపర్వముయొక్క పరిష్కరణము లేక 
తీక్చు 1598 డిసెంబరు 1వశేడీ నారంభింపంబడి 1090 మే2ి7వ తేదీని ముగినెను. 
1840 జూలై 20 నాంటి కుద్య్యోగ పర్వ పరిష్కురణము ముగి నెను ఇళ యితర 
పర్వములు శీర్చు విషయముల కూడ చారు వా9సి యుండిరి. శాంతి పర్వ 
పరిష్కరణ సంద శ్ళమున [ప ళ్యేకమైన యొకపారమును సమర్థించుటకై డతెలు(గు 
శారతమును సలస్కృత మూలముతొ సరిచూచు కార్యమున కొక పండితుడు నియ 
మింపం బడిశట్లు కనిపించును. ఆ వండితు(డు మధ్య నొకచోట “ఈపాఠమును దొర 
గారితోం జరిపించి నిశ్చయింవవలె”నని (వాసియుండెమ; అంగ్రేయ పరిపాలనశాలమున 
దొర యగుపద మాంగ్లేయుని సూచించుటకు వాజ(బడుచుండెను. ఇచ్చట దొరగాత 
నంగా (_బౌను దొరగారని యర్థము, 


ఆలూరి పకా[మజోస్యులచారు 1858 వ సంవత్సరమునందతి ఫీష్మపర్వాది 
యైన భారత ద్విశియసంపుటమున కుపోర్దాతము |(వాయుచు దాము | బౌనుగారి 
[గంథనంచయమును (గంభాలయమును వినియోగించుకొన్న ట్లు కృతజ్ఞ తాపూర్వ 
ముగ్యా చెల్పియున్నారు. దీనినిబట్టి (బౌనుగారి పశిమ్కృత [పతి యప్పటికి 
రూపొందియుండినట్లు తెలియుచున్నది. 15689 వ సంవత్సరము నందలి శమ ముద 
అముళో కరాలపాటి తంగయుగారు బ్రైనుదొఠగారిని కాని చారి పరిషత 
(పతిని గాని పర్కొని యుండలేదు. శెలిపియో తెలువకయో తరువాతి భాతత (ప్రచు 
శగాకర్శలు పలువురు బ్రౌకుగారి (పతిని పాఠములను వాడుకొని యుందురు. 
మేము మూలముగా నుపయోగించిన వావిళ్ళ ముదిణము [| బౌనుదొరగారి పాఠ 
ములకు సన్నిహితముగా నున్నది. వావిళ్ళవారు స్వార్థరహితముగా సారస్వత సేవ 
యొనరించిన యా దొరగారికి. గృతజ్ఞత శెల్పిరో లేదో తెలియదు. ఏకామ 
జోన్యులవారు మాతము పండితులకు అక్కని సం|పదాయము నేర్పటీచి యుండిరి. 


102 


1860 తరువాతి పతులు - బిటిమ మ్యూజియము 
(గంథాలయము = మాసు రికార్డు ఆఫీసు 


1860 తరువాత మ్చ[దింపంబడిన ఆం [ధమహోఖారత (పతులను గూర్చి తెలిసికొను 
టకు మనకు 'ర8 డాధాఠములున్నవి. L; కొన్ని ముఖ్యము లై న ము[దణముఆను ల. 
(బిటిషు మ్య్యూజియము [(గఆథ పట్టిక. 9. 1867 వ rE రిజి స్టే, మము 
చట్టము ననునరించి (గంథ [వచురణముఅను 'రిజిషారు అఫ్‌ బుక్సు* ఆను తార 
కార్యాలయమున న మోజు చేయవలసిన యావశ్యక మేర్చడెను. అవృటి నుండియు. 
(బచురింప( బడిన [గంధముల (వతు లచ్చట భద పయిపంబడి యున్నవి, 


1667 తరువాత ము[దింప(ఐడిన మవో భారత పతుల ఆరోపములు కనంబడు చున్నవి, 


ఆందులో. గొన్ని వర్తితములె నవి; కొన్ని వర్లనము తేకుండ నూరక వట్లికలోం జేర్చం 
డినవి స నై ల 
డు ॥ 


(బిటిషు మ్య్యూూజియము [గం ఛాలయాధి కారులు మే మడిగిన వెంటనే తమయొద్ద 
భ|[దపటువ( బడిన నువోజారత (పతులకు నంబంధించిన సర్వవిషయములును మాకు 
చెల్పియుండిరి. వారికి మా కృతజ్ఞతలు. వారు వట్ట పట్టిక యే “కాళ యున్నచోట 
ముఖపతముల యొక్కయు నొండు రెండాంతర పత్రముల యొక్కయు ఛాయా పట 
ములను గూత( బంపి యుండిరి వాని వివరము [కింద నొనంగ(బడుచున్నటది. 


1. ఆదిపర్వము సం. 14174 L _ 12 రుధిరోఛ్గారి. మదరాసు [కీళ. 1868. 


ద, మూండు నంపుటములుగా నున్న సంపూర్ణ మవోఖారత (పతి, సం. 14174_ 1 _. 
16. వీంజమూరి కృష్ణమాచార్య సంపొదితము. వముదరాను 1864, 


లి. ఉద్యోగపర్వము _ సం. 14174 K - 88 _ 18648. 
4. సభావర్వము సం. 14174 Kk 28 _ 1805. 
ర్‌. యుద్ద పంచకము సం, 14174 1, — 18 _ మదరాసు. 1875, 


6, మవోభారతము _ రెండు సంపుటములు _ నం. 14174 L,— 14. భ|చాచలం తిరు 
మల నరసింవోచార్యుల వారిచే సంపాదితము _ నుదరాను 1881. 


7. ఆదిసశాపర్వములు. సం. 14174 క _ 57 నెల్లూరు _ 1896. 
8. సభాపత్వము. సి . జానకిరామయ్యగారి i - 1899 సం, 141714 —_K — 46. 


9. ఉద్యోగపర్వము. పనప్పాకం అనందాచార్యులవారి ఆంగ్లో పొర్దాతముతో- గూడి 
- 1900. 


108 


10. మవోశారతము శతఘంటం వేంకట రంగ శాొ(న్సీ, గారి తొలి పలుకుతో. గూడి 
నది. రావు బహార్దరు కందుకూరి వీ రేశలింగముగారి చేతను రాయదుర్లము నర 
సయ్యకా(స్త్రిగారిచేతను సంపాదింప బడినది. కీ సంపుటములు మదశాను, 1901 
సం. 14175. ౨-1. 

11. ఆరణ్య పర్వము. షష్ట సవ్మమాశ్వాసములు -- 1. గీ పాఠ్య (గంథమునకు (శ్రీ 


జీ 


దండిగుంట సూర్యనారాయణ శాస్త్రిగారి చేతను [వాయంబడిన టీక, 
12, భారతసార తళ్నావళి. పి.వి, సు బహ్మణ్య రెడ్డి మదరాసు _ 1655. 


వింజమూరి కృష్ణమాచార్యుల వారిచే సంపాదితమైన 1864 వ సంవత్సరపు 
ఆ*[ధమవోఖారత ము[దణము మనము దితపతుల పురోగతిలో నొక దశను నూచిం 
చును గావున మనకు, బరిశీలనార్హ్మ మైనట్టిది. ిటిషుమ్యూ జియము గంఛాలయము 
వారు దాని [పతిని సమకూర్చుట కంగీకరించిరి. కాని దాని నింతవజకుం చెప్పించుకొన 
లేకపోతిమి, ఈ [గంథాలయమున ఆదిపర్వమునకు సంబంధించిన యింకొక తాళపతి 
[వతి కూడ నున్నది. ఈ శాళసత| పలి యందలి మొదటి తుదిషతముల ఛాయా |పతు 
లను గ9౦ థాలయాధికారులు మాకు బంసియుండిరి. 


అది నన్నయగారి యాశళీర్వచన శ్లోకముతో చారంభించుచున్నది. ఈ యొక్క శ్లోక 
మునంగూడ సామాన్యదోవములును బాళాంతర భేదములును గలవు. ఆది పర్వాంత 
మున గద్య మొసంగంబడినది. దాని తరువాత దానిని |వాయించుకొన్న వారినీ గూర్చి 
లేఖకుడు (వాసిన నూచన యున్నది “విశ్వావసునామ నంవత్సర తులామాసాష్టమీ 
గురువారమునా,డు (ఇది బిల. 10. 1845కు సమానము) నుట్కపురి నివాసులును, 
అతఆతల గో[తులును, మన్కరు నాయనివారి కుమారులునై న బంగారయ్యగారు 
చదువుకొనుటకు సెదమంగళం నివాసియు చెవ్వంది లింగయ్య భేమజని |[బవాుశః 
వెద్యు(డై యుండును] కుమారు(డునై న చొళ్ళలింగముచే [వాయ (బడినది? '. 


డా. కట్టమంచి రామలింగా రెడ్డిగారి జనకులు ను బహృణ్య రెడ్డిగారు భారతము 
నుండియు భాగవతము నుండియు నీతిత త్వ్య్వమయములై న పద్యముల నేరి 16866 వ 
సంవత్సరమున భారతసార రత్నావళి, శాగవతసార రత్నావళి యను పేర్లతో రెండు 
గంతములను |బచురించిరి. వానిని 1926 వ సంవత్సరమున రామలింగారెడ్డి గారు 
మరల ముది9ంచి యందు. దమ తం|డిగారిని గూర్చి నంగముగాం ెల్పియుండిరి. 
విద్వత్కవుల్లైన శషాదిిరమణళవులు దాని కుపోధ్ధాతము రచించిరి. వారందు 
ను బవ్మాణ్య రెడ్డిగారు భారత పద్యములను [808 వ సంవత్సరమున మదశాను వాణీ 
నికేతన ముదణాలయమునందు( |బచురింపంబడిన (పతినుండి సం|గహించిరని శెల్సి 
యుండిరి ఆ నంకలనమున మహాభారతము నందలి యన్ని పళ్వములకును సంబఠధించిన 
పద్యములుండుటచే 1868వ సంవత్సరపు (పతి సంపూర్ణ పతియే యని యూహింప 


1. కట్టమంచి సుబవ్మాణ్య రెడ్డిగారని యుండ(దగును. వీరు ఆంధ విశ్వవిద్యాల 
యమున కుపాధ్యతులుగా నుండిన డా. కట్టమంచి రామలింగా రెడ్డిగారి జనకులు. 


104 


పచ్చును. ఈ (పతి మాకింకను లభించి యుండలేదు శేషా దిరమణకవులు భాతత 
సార రఆ్నా వళి ద్వితీయ ము దణమందలి పద్యములను ఆనందము[ ద ణాలయము వారి 
భారత (పతితో సరిచూచి పాఠములను గుర్తించియుండిరి. ఈ విధముగా భారత సార 
రత్నావళి యూ సంళోధిత ము దణమునకు. బరంపరగాం దోడడవచ్చును, 


/ 


ఇండియా ఆఫిసు [గంథాలయము 


అండనునందథి ఇండియా కా ర్యాలయ [గత థాలయపు ఆధికారులు మేమడిగి 
నంతనే చాల తక్కువ వ్యయముతో మవోభారతమందలి పదునెన్నిది పర్వములకును 
జక్కని ఛాయ్మాపతిని దీసి పంపియుండుటచే వారికి మేమెక్కువగా బుణపడి 
యున్నాము. లండను ముదణమని* పేర్కొనంబడిన యీ[పతి మూవిమర్శ సాధన 
సామగి9లో మిక్కిలి ముఖ్య మైనది. | 


ఇండియా కార్యాలయ గంథాలయ నుందలి ముదిత (పతుల పట్టిక, 


1, తెలుగు డి. 67, 65. యం, బేంక టక్ళష్ట మాచార్యులు, ఆర్‌ వెంక టకృప్ల శాస్తి, 
టి. విజయరాఘమఘవకవి అనువారిచే సంపాదింప[ బడినది. ఆదిపర్వము నుండి 
ఉద్యోగ పర్వము వజికు. (పథమ సంపుటము, జ్యోతిషక శానిధి ముద ణాల 
యము; మాసు. శక, 1/55. 


ద్వితీయ నంపుటము, భీష్మపర్వమునుండి తుదివజికు. జ్య్యోతిషకళానిధి ముద 
జాలయము, మదరాసు, శక 1755. 


2, తెలు(గు డి 71. ఆం[ధభారతము. యుద్ద పంచకము. భీష్మపర్వమునుండి సౌప్తిక 
పర్వము వణకు ఆర్‌ వెంకటకృష్ణ శౌ సగ సంపాదితము. జో్యోతిషకళా 


నిధి ముదణాలయము, శక, 1772, WO JD 


IN : 
౨. అలుంగు, డి. 88,84 ఆంధ భారత కావ్యము, కచాలపాటి రంగయ్య గారిచే 
నంపాదితము, రెండు సంపుటవులు కళానిధి ము ద ₹ఇళాలయము. నుద రాను 


1862. ల్రా రగా 
సి, పి. (టౌనుగారి నిగ్థేశ మున పిద్దము చేయంబడినది. దీనికి వారు న్వవా_స్తముతో 


టీక | వాసియుండిరి. cc సంగా. (ఆరెడఓ 


1. ఈ ముదణమందలి ఆదివర్వముతో నారంభించు మొదటిసంపుటమున ముఖ 
షృత్రము లేదని యిదివజకు (వాసియుంటిమి. లండను[పళతిలో నదిలేనిమాట 
నిజమే. తరువాత ఆంధ విశ్వవిద్యాలయమువారి [వ శ్యక సళతచయమున 
ఆలూరి ఏకా్యమ జోన్యులవారి ఆదిపంచకము లభించినది. అందు ముఖసత 
మున్నది. అది నరిగా లండను పఠతియందలి భీమ్మపర్వాది యగు ద్వితీయ సంపు 
టము మొదట నున్నదానివలెనే యున్నది, జ్యూతిషకళానిధి వర్తమాన తరం 
గిణీ ముద ₹కాలయ ముల "పేర్ణందుంగూడ ( బేర్కొన(బడినవి. 


106 


అను. 


4. తెలుగు డి. ళఉ హరివంశ పురాణము శంభుదాసు(డై న ఎక్లా[వెగడ. రచించి 
నది. కరాలపాటి రంగయ్యగారిచే! సంపాదితము అనంపూర్ణము ఉత్తర 
భాగము శీ ఆశ్యాసముత వలకు కళానిధి ముద్ర ణాలయము. మత రాను. 1825, 


ఇండియా శార్యాలయ [గం థాలయమున కాగితపు లిఖిత పతు లేవియు లేవు, 


1. కరాలపాటి రంగయ్యగారిని గూర్చి వివరములను వీరేశలింగము వంతులు 
గారి ఆంధకవుల చరితం ___ తృతీయ భాగమునుండి [గహింపవచ్చును. 


కరాలపాటి రంగయ్యగారు (1814 1868) వై జ వవ మతావలంజులై న 
వైశ్యగ్రేములు. వారు కవుళై భూతవురిమావోత్మము. ల విజనమనోహరము 
అను రండు కావ్యములను రచించియుండిరి. వారు పచ్చయ్యప్ప మొదలి 
ఉన్న త పాఠ శాలయందును, రాజధాని ఉన్నత పాఠశాల యందును ఆంధ 
సంస్కృత పండితులుగా బనిచేసే యుండిరి. వాణీమండపమని వర్థిఠంవ(బడు 
మద ళాసునందలి హిందూ శాలికోన్నతపారశాలలో(ం గూడ వారు [పథాన 
పండితులుగా బనిచేసరి రంగయ్వగా రాం|ధ భారత భాగవత రామాయణము 
లను బ్రచుగ్రించునట్లు వీశేశలింగము పంతులుగారు తల్పియుండిరి. వై నొనంగం 
బడిన పట్టిక నుబట్టి వారు వారివంశమును గూడ నంపాదించి ప9చురిం చినట్లు 
తెలియుచున్నది. లేఖక [పమాదములను దొలంగించి యాం|ధభార శాది (గంథ 
ములను (బ్రచురించిన వారిలో రంగయ్యగాలే [పధములని వీరేశలింగము 
పంతులుగారి య భి|పాయము, మహాభారతమునకు సంబంధించినంత వబకు 
ఏకా[మ జోస్యుల చారి (వపయత్నముకూడ( గనవచ్చుచుండుటచే వారి యభి 
[పాయము కొంతవజకు మాత్రమే నిజమై యుండును. రంగయ్యగారియు 
జోన్యులయు ముదణములు "రండును సకాథమున వలువరింప6 బడినవి, 


జోస్యులవారికివ లె ప లాం "కార్జీక శ్లేశమంతగా లేనట్లు కనిపించును. 
జోన్యుల'వారు శెల్సిన ఆ క శైశములను “ జదువునప్పుడు హృదయము విషణ్ణ 
మగును. రంగయ్య గారికి వి (విలందూడ') నీ సోమనుందరం పిశ్లిగారను సంపన్నుల 
సావాోయ్య ముండెను. మవోభారత ముఖపతమున( (బక టింప6బడిన కొన్ని 
వాద్యములైన పద్యములలో రంగయ్యగారు వారికి గృతజ్షత వెల్లడించి యుం 
డిరి. సోమసుందరం పిశ్లెగారి జనకులై న ముత తృయ్య పిళ్లై గారు నృద్దాచలేశ్వరుని 
యను[గహమును బడసి ) యుండిరి. "శ్రీమతి మీనాక్షి వారి ధర్మపత్ని. ఆ వవిత 
దంవతులకు సోమసుందరం పి శ్రైగారు జన్మించిరి, వా రుదార వాదయులై_ రిధిలము 
లె న తటాకములను, తహ పజల. ఆరామములను, నూతులను, (గీమ్మకాల 
జలారారయములను బాగు చేయించిన కై సోమసుందరం పిళ్లై గారు కవితయము 
వారివే రచింపబడిన స. మవాభారతమును లేఖక (ప పమొదములు లేకుండ పండి 
తులచే( బరిష్కరింపం జేసి నిర్దుష్టముగ ను[దించుటకుంబూని 1852 డిసెంబరు 26 వ 
"తేదీకి సమాన మైన పరీధావినామ నంవత్సర మార్గశీర్ష పూర్చిమనాండు (శక 177 
ము[దణమును? బూర్తి చయించిరి. జంత క్షు ముందు "సోమసుందరంగారు భాస్కర 
రామాయణమును, ఉత రరామాయణమును గూడ; [దిచురించిరి. ఇవీ పి, కుమా 
రయ్యగారి క భానిధి ము దణాలయమున ముదింప( బడినవి. 


106 


ఈకాలమున కళానిధి, జ్యోతివక ళానిధి, నర్తమాన తరంగిణీ వివేకా 
దర్శ ముద )ళాలయములు నాలుగుమా(త మే యాళాలమునందలి (పముఖ 
ము దణాలయములుగా గన(బడుచున్న వి. [బామాణిక (గ్రంథ [పచురణవిషయ 
మున నవి యొండొంటితో స్పర్థనహిలచు చుండెను. ముడణ శార్యమారబ్ద మైన 
యా తొలినాళ్ళలో నవి కావించిన కృషికెంతయు.  (బళంసింప వలనియున్నది. 
ఈ దినములతో ము[దితములగు (గంథములకంచుంగూడ నవి నిర్హష్టత రములుగా 
నుండుట గమనింప(దగిన విషయము. 


డెన్వరు పంజా (గ్రంథాలయము 
(ఆమెరికా సంయుక్ష రాష్ట్రములు 


అమెరికా సంయుక్త రాష్ట్రములందలి కొలొ శేడోలోని 'డెన్వరు నగరమందున్న 
(పజా [గం థఖాలయమున నొక ఆంధ మహాభారత తాళపత (పకి యున్నట్లు మాకు? 
'దెలిసినది. ఆ (గంథాలయాధి శాకులతో నుత్తర (పత్యుత్త్వరములు జరిపితిమి. దానిని 
గూర్చి యీయ (బడిన (పథమ వర్షనను బట్టి యది యుద్ద పంచకమునకు సంబంధిం చినదని 
యూహించితిమి. ఆది 120 నంవత్సరముఅ [కిందటిదనియు, [కిళ. 1800 కంశుం బ్రాచీన 
తరము శాదనీయు వారు శిల్పియుండిరి. నుజీయు నా ఆాళవ్మత( వతి మూండుఖాగ 
ములుగా విభజీంప:(బడినది, ఆ మూడు కాగములను ఉన్రరు నగరమందలి (ప్రజా (గం 
ఛాఆయమును, [గ వాయందలి కొల లేడో రాస క శాశాలయు, ఫోర్టుకాలిన్సు నందలి 
కొల రేడో రా ఫ్ట్రవిశ్వవిద్యాలయమును బంచుకొన్నవి. తనుకు. దెలియని లిపిలోను జావ 
లోను [వాయంబడిన (వాత తాళప్మత పతిని మిక్కిలి జాగరూకతతో. భ| దపటుచునట్లు 
చేసిన దూరగతములై న యా |గంథాలయముల విజ్ఞానతృవ్ల యెంతయు మెచ్చుకొనం 
దగియున్నది. అవి యా తాళషత (పతిని మూ(డు భాగములుచేసి పంచుకొనుట కూడ 
మా కాశ్చర్యక రముగ నున్నది. (పస్తుళము మే మారంఖథవర్వముల సంపాదన కాళ్ళ 
మున నిమగ్నుఅమై యుండుటచే. జై తాళపత[వతి చరిత్ర నెబుంగుట కింకను గాఢ 
[చయత్న మొనరించి యుండలేదు, 


1900 తరువాతి ముదిత (పతులు, 


1860 నుండి 1900 వటకును బంచమ వేదమందలి గౌరవము చేతనో, వ్యాపార 
దృష్టి చేతనో పలువురు [ప్రచురణకర్త లు మవోఖారతము నేక చేశముగనో సమ్మగము 
గనో ముదించుటకు యత్నములు కావించినమ తరువాత నట్టి మ్ముదణముల సంఖ్య 
[కమముగా? దగ్గిపోయెను. ఆనండ వావిళ్ళ ము|దణాలయములు రెండు మొతమే 
మహాభారత (వబామాణిళ ము దణముల, (బచురించు విషయమున బాముఖ్యము వహిం 
చెను. ఈ మార్చునకు( గారణము నూహించుట సులభమే. సాధారణముగ నే దేళ 
మునవైన ము[దణ వ్యాపారము మొదట నారంభింవ( బడినప్పుడు ము[దణము లసం 
ఖ్యాక ములుగా నుండును. తరువాత నూత్న (పయోగమునకు పంబంధించిన నవ్యత 
నడలిపోవుటచేం (బజలు పాండితీ సాం శతిక నిర్వవాణములు రెండింట నున్నత [(పమాణ 
ములను వాంఛింప( దొడ.గిరి. అపరిష్యుతములును ఆసుందరములు వైన ము దణము 


అందలి లోపములను అముదిత[గంథ చింతామణివంటి యుత్తమ ప్మతికలు తీవముగా 
విమర్శింప సాగెను. ఈతీవ విమత్స [సవావాముల నడ్డుకొనుట క్ల ప్టకార్యమయ్యెను, 
ఆందుచే చిన్న [పచురణకర్శలు నుహాశారతమువంటి *యుద్గరింథములను (బచురించు 
వనికి: బూనుట సులభము కాదని (గహించి యా రంగము నుండి తప్పుకొనిరి. 


ఈ ముదణములళో. గొన్నింటినీ గూర్చి లథ్యముల్రై న వివరముల ననుబంధ 
ములో నొనంగాదము.  మనకింక ఆనంద వావిళ్ల ము[దణములు శెండుము మిగిలినవి, 


విద్వత్సంపాదకత్వ నుందర ముదణముల విషయమున నీ రెండు |వతులును సమము 
గనే పోటీచేయుచున్న వి. 


వావిళ్ళ, ఆనంద ము(దణములు 


వీనిలో నేది మొదటిది యను సమస్య మనల నెదుర్కొనుచున్నరి. వీని పరిణామ 
చరిత మున్నగు విషయములను వివరించుటకు నిర్వివాద మైన సాత్యములు లేవు. ఆభించు 
సాత్యుములతోనే తృప్పిపడవలయును. 1870న నంవత్సరమునందలి మవో భారతాది 
పఠర్యమునకు సరస్వతి rss సంయుక కృ పకాళకులుగా వావిళ్ళ 
రామస్వామి శాన్హులవారి పేరు కూడ కన(బడుచున్నది*. ఇది హిందూ ఖాపానంజీవనీ 
ముదణాలయమున ము|దింప(బడినది. ఈ సంవత్సరముననే ఈ [గంథకర్తల పేరు 
మీంద నేనుణీయొక [గంథముగూడ గానవచ్చుచున్నది |[19/1.71—1870]. ఈమాబు 
వారుద్యోగవర్వమును [వచురించిరి. 


ఆది ఉద్యోగ మొక్క శు యగునా యను విషయము స్పష్టముగా. చెలియదు. పుటల 
సంఖ్య 470. అని యీయంబడినది. బహు*ళః అది ఆదిపంచక మంతయు. గావచ్చును. 
ఇంక వేమూరి వేంకట కృష్ణ య్య చెట్టి అండ్‌ సన్సువారిచే. (బచురింపంబడిన ఆనంద 


1 క్రీ, శ. వావిళ్ళరామస్వామి శాన్తులుగారి జీవిశనం|గవామునకు (188299) 
రణాత్‌ సంవత్సర ఆశ్వయుజ మాసపు (1924) సారస్వత సర్వస్వము 
(నంపు౨ నంచిక౨) చూడు(డు. వావిళ్ళ రామస్వామి శాస్త్రిగారు నెల్లూరు 
నకు నమీవమందలి దండిగుంటయను [గామమున జన్మించిరి, వారు సాం(ప 
దాయిక విధమున విద్యాభ్యాసము కావించిరి. విద్వాంసులు తాళపత (ప్రతుఅతో 
వడు కేశముల నితించి వారు ము దణ వ్యాపారము నవలంబింప నిశ్చయించిరి. 
కీ. శ 185ళిలో "వారొక చిన్నము[ద ణాలయము ను స్థాపించి (షౌమాణిక 
[గంథ ముల నత్యంత | శద్దతో ము[దించుటకు వారు జీవిత లమంతయు. గృపి. 
చేసిరి. వాకు విజయనగరమవోరాజులై న ఆనందగజవతి రాజు గారియొక్కయు 
వెంక టగిరిమహో-రాజుల యొక్కయు. [(బశంసల నందుకొని యుండిరి. ము[దణ 
స్థాలిత్యము అను దొల(గించుటకై వార వలంబించిన విధానమునుగూర్చి యొక కథ 
చెప్పుదురు. ము దణమునకు సిద్దముచేయంబడిన ఫారమును వారు ముదళణా 
లయము బయట? (బదర్శించి ఆందేచై నోమును గని పెట్టిన యొవ్వరికై_ నను 
వారు దోవము "కి 0 అణాలచొప్పున నిచ్చుచుం జెడివారంట. 


108 


ముదణము.ను గూర్చి పరిశీలింతము. ఆముదిత|గంథచింతానుణిలో నీవ్యాపారనంస్థ 
చేరు వినవచ్చుచున్నడి. 1894 న సంవత్సరపు సంపుటములో దాని సం పాదకు లైన 
పూండ్ల రామక్ళ స్లయ్యగారీ వ్యాపారనంస్థచే. |బచురింపంబడిన యాం, భాగవత 
మును గూర్చి |పశంసాపూర్వక ముగా (వాయుచు “వేమూరి వెంకటక్ళ య్య చె. 
అండ్‌ సన్ఫువారు భాగవతమును వలెనే ఆంధ మహాభారత మునుగూడ న వ్రంత|పశ 


“ల ద -09 కన 
ను. (బచురించి వారి (పలిస్ట్రను (బ్‌ న్‌ సకొళటార్‌ యాళించుచున్నా మని వ్రా 
అలో అ. 


దీనినిబట్టి మహాభారతము యొక్క ఆనందము[దణము 1894 తరువాత నే వెలు 
వ డెనని తెలినికొనవచ్చును, ఈ సందర్భమున నే యీ సంస్థవారిచేతనే 1901వ సంవత్స 
రమున రావుబవార్దరు వీర లింగంపంతులుగారును. రాయదుర్గం నరసయ్య శా (స్త్రి) 
గారును1 సంవాద కులుగా6|బచురింపంబడిన (పసిద్ద మహాభారత ము దణమునుగూర్చి చెప్ప 
వలసి యున్నది. ఈ ముదణము యొక్క |వతీష్టకు |పామాణిక విద్వాంసులతో దానికి 
గల సంబంధమే కారణము. అప్పటినుండయు అనంద ము[ దణాలయ మువారు 
బుక్కపట్టణం రామానుజయ్యగారు, తంజనగరం లేవ ప్పెరుమాళ్ళయ్యగారు. పురాణం 
సూర్యనా రాయణ తీర్టులుగారు మున్నగు పండిత పకాండుల నహ కారమును బడయు 
చుతడినట్లు గోచరించును. 


తరువాత వెలువడిన ఆనందము[దణము లన్నియు నించుక శేర్పు మార్చుఅతో 
దీని పు[తీకలే. శాని అవి యొవ్వియును వీశేశలింగము పంశులుగారికిం గాని, 
నరసయ్య శా స్త్రి,గారికిం గాని కృతజ్ఞతలు (పకటించినట్లు కనబడదు 1907 వ నంవ 
త్సరపు ముదణమునందలి తొలి పలుకులో తంజనగరం అవ వ్పెరుమాళ్ళయగారు 
1901 సంవత్సరపు ముద ాలయము యొక్క నంపాదకులను గూర్చి యేమియు; జెప్పి 
యుండలేదు. 'పురాణం నూర్యనారాయణ శీర్ణులవారు తమ 1992 వ సంవత్స 


1. రాయదుర్గం నరనయ్యశాస్త్రుల వారు 19 వ శతాని చరమ పాద 
మున నివసించిన న్నుపసిద్ధ విద్వాంనులలో నొకరు. సుబ్బలవ్బాంబా అలమ్మ్బీనర 
సార్యులు వారితలివం(డడులు చారు మదరాసునందలి శై స్తవ కళాశాలలో 
పండితులుగా నుండిరి. వారు 1894 వ సంవత్సరముననే కాళిదాసుని అభిజ్ఞాన 
శాకుంతలము నాంగథీక రించిరి. కందుకూరి వీరేశలింగంపంతులుగారి యనువా 
తము 1008వ సంవత్సరముననే జెలువడెను. నులకమెన  .లిచేతను, 
మనోవార మైన భావ వ్యక్తికరణము చేతను వీరేశలింగం పంతులుగారి యను 
వాద  మిప్పటికిని అధికమైన జనాదరముం బడయుచున్నది. నరసయ్య 
శాస్త్రిగారు నాటక వ్యాఖ్యాతలకు సాధ్యమైనంత సన్నీహితముగా నుండవలె 
నను నుద్దెళముతో కొ 9 త్తయనువాదము వారంభించి యుందురు, నాటక మున 
నీచపా తలకు వ్యావహారిక భామను వాడిన వారితో నరసయ్య్వగారే 
(పథములని చెప్పవచ్చును. తరువాత వేదం వేంక[టాయశాస్త్రిగారు తమ 
[పశాపరుదీయనాటకమున నీ [ప్రయోగమును జయ్యపదముగ నిర్వహించి 
యుండిరి. అనంద ముదణాలయమువారి సారస్వత  (పచురణములతో 
నరసయ్యశా స్త్రిగారికి సన్న్‌హిత సంబంధము కలదు. 


109 


రపు ముద్రణతో దీని కించుక వరివోరము శావించిరి, వారిందు( గూర్చివ మెటుంగులను 
కూడ మనము పరిశిలింప వలెను. వీళేశలింగంగారును, నరనయ్యుగారును తాము 
(గ్రహించిన పారములను సర సతుచుబ క్రై పరిశీలింలిన తాళపత[పతులను బేర్కొని 
యుండలేదు. 

కాని వారేవో కొన్ని తాళప్మత పతులను పరిశీలించి యుందు రనుటకు సతదే 
వాము లేదు. ఆనంద మ్నుదణనున తరువాశీ పంపాదకులంతకొంకు చెక్కువశా స్త్రీయ 
మైన పద్ధతి నవల*భించి యుండిరి. చారు కాము పరికిలిం చిన తాళప[త [వతుల నతర 
సంజ్ఞ లచే సూచించి యుండిరి. దీనివలన పాఠకు లాయ కాళవత |సతులను బరి 
లించి స్వీయాఖి పాయముల నేర్పలుచుకొనుట కవకాశముండుటచే నిది వెనుకటివాని 
కంచు నుత్తమమెన వద్దతి. కాని యింతకంకును మెటుంగులు తీర్చిదిర్దుటకు వీలున్నది. 
ఆవందము[దణపు విద్వాంసులు కూడ తాము సిచూచుట కై ఉపయోాగిం చిన తాళప[త 
[పతులను గాని, యా [పతుఆనే తారు (పశ్యేకముగా నెన్నుకొనుట కవఅంధిం చిన 
నూత ములను గాని, యా పతుల వర్ల నాదులుగాని శెలిసియుండ లేదు. 


సంళోధిత ము[ద్రణము యొక్క తటస్థ స్వభావము. 


నిజమైన వంళోధిత ముదణము లకశ్యములైన సాత్యముఅన్నియు విద్వత్సంఘ 
ముల ముందుంచి (ప త్యేకములై న పాళముల నంగికరించుటో, తిరస్కలితఛుటో వారు 
స్వయముగా నీర్ణయించికొశుట కవకాళ మొసంగవలయును. సనసంళోధిత ము దణము 
సాధ్య మెనంతవటికు తటస్థముగా నుండవలయును. సంపాదకుండు తన కిష్టము వచ్చిన 
పాఠము నెన్నుకొన వచ్చుననుటలో సందేహము లేదు శానిియత (డు తన యభి|పాయ 
ములచేం వాఠకులను |పఖావితుల నొనకించుటకు యత్నింప కాదు. సంళోధిత ముడి 
ణము నందతి పొఠములను నిర్ణయించుటలో (పస్తుతసంపాదకులు కాళపత|పతులందలి 
పాఠముల శే [పథమ [పాధాన్యము నొసంగి యుండిరి. కేవల సంఖ్యను బట్టియే వారు 
పాఠములను నిర్హయించిరని దీని యర్థము కాదు. ఉత్తమ పాఠ మేకెక తాళప[త 
[(పవిలో మా|తము అభించినను దోవ భూయిష్ట్థములుమ నల్చ్పములునై న పెక్కితర పార 
ముల కంచె దానికే [పాధాశ్యము నొనంగిరి. ఈ దృష్టితో, జూచినచో వీళేశలింగం 
గారియు నరసయ్యశా స్త్రిగారియు ముుదణము పరంపరా పాప్త మైనదే కాని వర్ణ తా 
తృళ మైనది కాదు. నిజమునకు పూర్వపు ముడణములన్నియు పకా మజోస్యుల 
వారిదై నను, కరాలపాటి రంగయ్యగారి దై నను, తదితరుల దెనమ నొక విధముగా 
పరంపరా పాప్త ములై నట్టివే. బహుశః [బెనుదొఠ గారి ముదణము సంళోధ వాత్మక 
మెయుండి యుండును, కాని అది [పచుశితము కాలేదు, 


సంశోధితము[దణభావోదయము 


మవోభాతతమునకు సంళోధిత ముధణము శావలినను భావమీ శ తాబ్రియా 
రంభమునంజే యుదడయి+*చిను. [గాంధిక వ్యావవోరికః భాషావాదము మహోథారత 
సలశోధిత మురణ భావోదయమునకు చారి చూపెను, కి. శే. రావు సాహేబు 
గిడుగు రామమూర్తి హంతుతుగారు వ్యావహారిక శాసా (పచారమునక్రై వాదము 


& 110 


చేయు సందర్భమున. బూర్యనున్న అఖన విరానముల నన్నిటిని బరీ&లవ.: దొడంగిరి. 
[పొచీన లేఖనముల లో వ్యావవోరిక జావ [వయోగింప(బడిన దే మో పరిశీతించుట కె 
వారు [పాత లిఖిత [పతుఆనన్నిటిని గాలించిరి. దీనివలన. గొన్ని నూతన విషయ 
ముజు వెలు(గునకు వచ్చెను. భాపా పాఠివుద్ధ్యిము వాంఛించువారిచే వ్యానవోరిక 
శాషలో [(వాయంబడిన సెక్కు. భాగములు [గాంథిక శాషగా పరివర్తనము పొందింపం 
బడినవని వారు కనుగొనిరి. పండితుల యీ విరంకుశచర్యను వాకు తీవముగా 
నిరసించిరి, 


ఈ సమయముననే రామమూర్తి. పంతులుగారును చారి కుమారులైన 
డా. నసీశాపతిగారును ఆప్పకవీయము వంటి [పముఖచ్చందో లతణ [గంథముఅకు విద్వ 
న్నుదణములను సిద్దము చేయుట యందు వ్యాపృతులే_ యుండిరి. అప్పకవివంటి 
లాతణికులు ఆం[ధచ్చందస్సును గూర్చి తమళంగల యభి బాయముల క నుగుణముగా 
మవోఖారతము నందలి పాఠములను మార్చివేసిరని [గహించి వారాళ్చక్య చకితులై ర. 
ఆం|ధ మవహోాభాఠతము యొక్క [పామాణికత్వము చెల్లలు నంగీకరించిరి. ఈ [పామా 
(రిక (గంథము నందలి పారములు దిర్మపతిప్టి తములై న సిర్ధాంతముల క నుగుణముగా 
జేయ(బడినచో నా సిద్ధాంతిముల వెక్కువ (పాముఖ్యమును పొవ్మిత్యమును గలుగును. 
ఈ విధానము వలన నన్న ంయునితర భారతకవులును గావించిన [వయోగముఅను 
యథాతథముగ( గాక యింకొక రూపమున. గనంబడునట్లుచేసి తాము వారి నెంతో 
యన్యాయముచేనినట్లు పండితులు [గహింపలేకపోయిరి. ఈ సందర్భమున అచ్చునకును 
వాల్లునక.ను యతిమై తి పాటించుటకు వీలున్న అఖండయవిని ముభ్యోదాహరణముగా 
[గహింవవచ్చును. [పసిృమవొః వుల పారములు విచతణతావిహీనముగ మార్చి 
వేయ(అడుట గాంచి పంతులుగారు ముదిత (గంథముల నంతకంచుం బూర్వతరము 
లైన లిఖత| పతులతో( బోల్బి చూడవలసిన యవసరమెంతో యున్నదను నిశ్చయము 
నకు వచ్చిరి. అట్టు చేయుట వలన కవుల మూలరచనకు సన్నిహితముగా నుండు 
[గంథముఅ తో లటిరూపము _పతిస్టళమగుట శవే-కాశ వంఅడును, 


శ) గిడుగు రామమూ రి పంతులుగారు 


గిడుగు రామమూర్తి వంతులుగా రీ విషయమున దమ యభిిపాయము నిట్లు 
వెల్లడం చిరి 


“రాజరాజ నరేందుని కీర్తికి పళమాధారముగా నన్నయ రచించిన భారత 
మున్నది. ఇది రాజమహేం[తవరమందు వెలసినదవుటచేత దీనియందు అక్కడివారికి 
అత్యంత గౌరవముండుట ఉచితమే. వారితోపాటు తెలుగు వాతందరున్ను దానిని 
అదరిస్తున్నారు. అయితే తెలుగు పాండిత్యము యొక్క దురద్భృష్టముచేత, నన్నయ 
భారతము పుట్టి తొమ్మిది శజాబ్బములయినా, నిర్జువ్హమె విశ్వసనీయమైన పాఠములు 
గఅ [గంథము దొరకదుగదా. ఇంఠవరకున్ను తగిన ఉద్యమముచేసి ఈ సవిిత్మగంథభము 


రాజరాజన రేంద్ర పట్టాభిషేక సంచిక, పుట. 128. ప్రచురణ _ 1928, 


111 


య ధాస్టితి లోనికి ఉద్ధరించక ఉపేక్షించి భాషాభిమానులు దోషమలయినారు ఇకనెనా 
ఆ వనికి పూనుకోకపోళతే తెలుగువారి భాపాభిమానము మిధ ఆని తెలుగు వారికి 
అపకీర్తి కలుగుతుంది, మహానుభావులు, కార్యదయలు పట్టుదలతో పనిచేస్తే శీ సుము 
గానే ఉద్దేశము నెరవేరుతుంది. ఇప్పుడు విజృంభించిన దెశాభిమానమున్ను వా_స్హవ 
మయి శే ఈ కార్యము చేయబూనుకొన్న వారికి కావలసిన సాయము చొరకళపోదని 
నమ్ముతున్నాను." 


మహాభారత సంకోధిత ముదణము కావలెననుట కిదియొక గంభీరమైన శంఖ 
ధ్వ్యనియని చెప్పవచ్చును. సుమారు నలువది యాఖేండ్ల [కిందట చేయంబడిన యీ 
ధ్వని యు పేకితమై వృధాగా పోలేదని సంతోషించుచున్నాము, 


డాక్టరు డి. యస్‌. శెడ్డిగారి నమర్హమైన యాధ్యత్యుమున ముందంజ వేయు 
చున్న ఉస్మానియా విశ్వవిద్యాలయ మా ధ్వని నాలకించి దానికి కార్యరూప మొనంగ 
నాయితమ య్యేను. మేమిప్పుడా (ప్రవాహము యొక్క మధ్యభాగమున నున్నాము 
కూలము లింకను కన్నులకు గోచరించుటలేదు. 


మహాభారత సంళోధిత ము|దణమును గూర్చి కడచిన తరమునందలి విద్వాంసుల 
యభ్మిపాయముల నెక్కువగా చెప్పవలసిన యవనరములేదు కీ. శే. డా. సి. ఆర్‌. 
శెక్టిగారు కూడ మహాభారత సంళోధిత ము దణము శావలెనన్న యుద్దెశము నభిమా 
నించిన చారితోనొకరు. మవోభారత మన్న వారికి? బరమ పీతి, 


నుక్తాంకరు స్మారక సంచికల |బచురణమును [బళంసించుచు వారు వ్యక్తము 
చేసిన యభి[పాయ మీ|కింద నొనంగ(బడుచున్నది. 


“డాక్టరు ఆర్‌ .జి. భండార్కరుగారి మరణానంతరము సంస్కృత |పాచ్యభాషా 
విజ్ఞానము విషయమున భారతదేశమునకు కలిగిన అపారనష్ట్రములలో డా. వ. యస్‌, 
నుక్తాంకరుగారి అకస్మిక మరణము మిక్కిలి తీవ మైనది. వారు కేంటబిస్టైలో నాకు సమ 
కాలికులు. ఆధునిక భారత దేశమున నిర్వహింషం బడుచున్న మహాకార్యములలో సం 
స్మృృత మహాభారత నంళోధిత ము[దణము నుమారిరువది యేండ్రనుండి సాగుచున్నది. 
ఈ కాళ్యమునను గావలసి నయపారపరిశమయు, తులనాత $8 పరిశీలనమును. విమర్శన 
సామర్థ్యమును ఊహకందనట్టివి ” డా, రామలింగా రెజ్టగారు ఆం|ధమవోభారత మునకు 
గూడ నిట్టి సెవ జరుగుటకెంత యో వాంఛించిరని వేలుగా పృనవనరములేదు, 


రామమూ రి పంతులుగారు ఆంధమవోఖారత సంళోధిత ము[దణముకావలె 
నని చెప్పుటతో నూరకుండక దానిని కార్యరూసమున నుంచుటకు,గూడ నారంభ మొన 
రింపం దొడంగిడి. ఉత్తమములగు |పాచినతరములునై న పారములు బడయుట క్రై 
వారాదిపర్వమును లిఖతి[వతులతో( చూచుట కారంఖించినట్లు కన్చించును. వారి పరి 
గ్రమలఫలము మేము సాధనసామగిగా (గహించిన గ. గి అను పాఠముఅతో, 


సుక్రంకర్‌ స్మారక. సంచిక సం. తొలిపలుకు పుట _ ?. 


112 


గూడిన సంపుటములో గోచరించును. ఇది ఆంధ నిశ్వవిద్యాలయ గం ఛాలఅలయములో 
భ|దవణుప(బడిన రామమూర్తి పంతులుగారి hes మధ్యమధ్య శతెల్పికాగిత 
ములు వేసికుట్టి రామమూర్తి పంతులుగారు ఆాము సేకరించిన ష్‌ సట వందు 
గుర్మించిరి. వోరి మరణానంతరము వార్మిగంథము లాంధ విశ్వవిద్యాల యిమునకు 
బహూకరింపంబడినవీ. వారు సేకరించిన పాఠముల కాధారములను నిస్రైశితచుచు 
నందొక సూచనయున్నది. వంతులుగారు 1914 వ నంవత్సరపు వావిళ్ళవారి 
ఆం ధఖారత ముదణమును తమ తులనాత్మక పరిశీలనమునకు మూలముగా [గహిం 
చిరి, కొంచెమించుగా మే ముపయోగించిన [పతియునది యే, దీనిని వారు తంజావూరు 
నందలి సరస్వతీమవాలు [గంథఖాలయవు తాళష[త |పతులలోడను, 1847వ సంవత్సత 
"మున [(పచురింపంబడిన ఆదిపర్వముతోడను నరిపోల్సియుండిరి. ఇందు మొదటిదానికి గి, 

అనియు, శెండవదానికి గి యనియు మేము "పెట్టిన గుర్తులు. దీనిని బట్టి పశతులు 
గారు పాఠములను నరిచూచుటకొక ముదిత వతితోపాటు (1847వాటి ముదణము), 
కొన్ని అాశవ్యత్యపతులను గూడ నెన్నుకొని యుండిరని తెలియుచున్నది. వాన్ని 
తాళపత్రపితులను (గహించిరో, ఏ సూత్రముల ననుసరించి వాని నెన్ను కొనియులడిరొ, 
వారినూచనల ననుసరించి పనిచేసిన పరిశీలకులెన్వరో మనకు తెలియదు. ఈపాఠము లాడి 
సర్వమునకు మాతమే లభించుచున్నవి, నభాపర్వథాగము పాఠళూన్యమై యున్నది, 
ఈవిధముగా మవోభారత నంళోధిత ముదణమునకు రామమూ ర్షివంతులుగారు తాందీ 
వాక్యమును బఠించిరి. వ్యక్తిగతముగా తమకున్న పరిమిత ధనసౌకర్యముతో వారింత 
కంశు నధికము చేయయటజాలక పోయిరి. 


జయంతి రామయ్య సంతులు గారు 


మవోఖారత సంళశోధీతము[ దణమను ఘనకార్యమున నిటి న 
మభిలపిచిన ఫలము నీయ, జూాలదని తెలియ వచ్చినది. దానికి దేశమంతయు. వెంకి సేక 
రించిన తాళపత్ర (ప్రతులునుు, కొన్ని [పాచినములును నుండవలయును. ఈ 
కార్యము ధననంపద పుష్క్మలముగా నున్న యొక పెద్దసంస్థ చేపట్టినంగాని జయ పథము 
కానేరదు. కాకినాడయందలి ఆంధ)సాహిత్యవరిషత్తువారు దేశమంతయుందిరిగి "కాళ 


1. జయంతి రామయ్యపంతులు గారు (1880-1841) (గాంథికౌం ధ భాషా వాదమునకు 
మూల స్తంభము వంటివారు. గిడుగు రామమూ ర్తి పంతులుగారు సారస్వత ము నందే 
కొక విద్యావిధానమున నన్నిదశలందునుగూడ శిష్ట వ్యవహారభాష ప్రవేశ పెట్టవలె నని 
పోరుసాగించుచుండ రామయ్యపంతులు గారు (గాంధిక భాషనే బలపజుచుచు సర్వతవమః 
నల స్టిరముగా నిల(బడిరి, వారి (గాంధికాం ధ్ర భాషావా దమా (గాంధీక శై లి యావశ్య 
కమును నిరూపించు శ _క్రిమంత మైన (ప్రయత్నము. (ప్రధానముగా వారి (పయత్న వణ 
మూలమున నే విశ్వవిద్యాల యములలో గాంధికాం(ధ్రభాష నీలువ6 జాలినది. 
రామయ పంతులుగారు చరిత్రపరిశోధనయందును, శాసన పరిశీలనమునందును గూడ 
నిపణు యుండిరి. వారు భారత (పభుత్వ పక్షమున పెక్కుళాసనములను సంపాదిరిచి 
యుండి , ఆం ధసాహిత్యపరిషత్తును, నూర్యరాయాం[ఢ నిఘంటువును తామయ్య 
పంతులుగారి నామధియము నాంధులకు శాశ్వత స్మరణీయమునరించును, 


118 
ఏ0 1-1 


పత [పతులు సేకరించుట శారఆభించిరి. ఈ మవోకార్యమునకు సూతధారుఅని చెప్ప 
దగినజారు కీ, శ. జయంతి రామయ్యపంతులుగారు. దీనికికా వలసిన యార్థిక సావా 
య్యమును ఆంధ భోజ విరుదాంకితులును పిఠాపురము మవోరాజులునునె న కీ. శీ. రావు 
సూర్యారావు బవాద్లరువారు సముకూల్చియుండిరి కాకినాడయందలి ఆం|ధ సాహిత్య 
వరిషత్తు [గంఇాలయమందే బసుళ। మవోఖారతమునకు సంబంధించిన తాళశపత(పతు 
అధిక సంఖ్యాక ముగా గలవు. మవోళారత నంళోధిత ము[దణమును సిద్దముచేయు 
సందర్భమున నీగంఛాలయము నుండియు మేము పెక్కు శాశళపషత్ర[పతుఅను తెప్పించు 
కొని యుంటిమి. 


మవోళ్మాగాంధిగారి సవోయనిరాక రణోద్యనుముతో దేశమునందు |పా(తవిలు 
వలను ఖారతీయ సంస్కృతిని పునరుజ్జీవింప(కేయు కోరిక పొడసూపినది. వాజ్మయ 
రఆగమున నది శాళవ్యత్మపతులను |పాచీన|గంభములను సేకరించి శ|[దపణుచు 
రూపము నొందినది. పెక్కుసంస్థలీ కార్యమునల దాదరము వహిలచినవి. ఐకమత్య 
ముతో. గూడిన |పయత్నమును, సేకరించిన సారన్వతకోశములను భ(దపటిచు కేంద 
[గంఖథాఅయమును ఉండినచో ఆ [పయత్నమధికముగా ఫలవంత మైయుండినది. కాని 
ఆరెండును లేకపోయినవి. అందుచే గొన్ని [గం థాలయములు తమంతతాము, కొన్ని 
అాళస్యత్యపతులను సేకరించినను ఆరంభమందలి ఉత్సాహమించుక తగ్గిన పిమ్మట 
వావిని సరిగా భ(దపటువ( “జూలకపోయినవి. అందు కార్ధికసోమత యేకాకళ అపార 
మైన [శద్ధకూడ నుండవలెను. ఉస్మానియా విశ్వవిద్యాలయాం[ధశాఖవారు 1961 లో 
మవోఖభారత నసంళోధిత ము[దణ పచురణమును సిద్దముచేయ నిశ్చయించి తాళపత్ర 
పతులను సేకరించుట కారంభించునా(టికి వానిలో. బెక్కు శిథిలములై పోవుట నంఖభ 
వించినది. దేశమున సరియైన ముదణవ్యాపారము సుమారు [శిర యేండ్లకుంబూర్వ కే 
(వ వేశంబెట్టంబడియుండుటచే ప త్యకవ్యక్తులు తాళపత[పతుల విషయమున (శద్ధవహిం 
చుట మానివేసి గగంథ పరిణామ విధానమునందలి యీదళను వారు పూర్తిగా విన్న 
రింప నారంభించిరి, 


1, ఈ పరిషత్తున కధికారులకును, ముఖ్యముగా దానికి కార్యదర్శులై న శ్రీ దంటు భాస్కర 
రావు గారికి __ ఆదిపర్వమునకు సంబంధించిన 127 తాశసత ప్రతులను సభా 
సర్వమునకు సంబంధించిన 17 (ప్రతులను, ఆరణ్యపర్వమునకు సంబంధించిన 18(ప్రతు 
లను మాకు. బింపినందుకు మేమెంతయు. గృతజ్ఞులము. ఆరణ్యసర్వము అవభ ప్రద 
ముగా సరిగణింప( బడుటచే దానిప్రతులు వ్రాయుటకు ఎక్కువమంది ప్రయత్నించెడి 
వారుకారు. అందుచే వానిసంఖ్య తక్కువగానున్నది. ఒక్క కాకినాడ పరిషత్తువారే 
ఈ సర్వమునకు సంబంధించిన 198 తాళపత్ర పతులను మాకొసంగ(జాలిరి, ణే 
ముందుముందుకూడ సీపరిషత్తువారు విద్వాంసులును, పరిషదధ్యతులునై న శివ (శ్రీ 
బండారు తమ్మయగారి ఆశీస్పులతోపాటు సంపూర్ణసహకారముగూడ నొసంగుదురని 
విశ్వషించుచున్నా మా 


114 


తాళపథత పతి సం[గహణము 


రాజమహపాం[దవతము నందలి గౌతమీ (గంథాలయమువంటి కొన్ని _పాంత 
[గంఖాజయములు ఆకారప్యత [సతుల నతి కష్టముమీంద భ[ద పఆువ( గల్లినవి. గాతమీ 
(గంథాలయముచారు మేమడిగినంతనే తమ యొడ్డనున్న తాళపత్ర పతుఅను దయతో 
మాకు; బంపియుండిలి. రాజను హేం[దవరమునందలి ఆఆ ధచేళ_చరి[త_ పరిశోధన 
సంఘము వారియొద్ద ( గూడం గొన్ని కాళపత|[పతు లున్నవి. కాని వానీని బయటి 
వారి కిచ్చుట వారి కభిమతము కారు. వారు తమ యొద్ద నున్న తాళపత[పతుల 
వర్గ నాత్మక పట్టికను [వచురించిరి. పిళాపురమునందలి (శ్రీ సూర్యరాయ విద్యానంద 
పుస్తక భాండాగారము వారు తమ యొద్ద నున్న తాళష్మత[ వతుఅ నుపయోగించు 
శొనుటకై మా కిచ్చియుండిరి. కీ. శే. రావు సూర్యారావు బవాద్దరునారు గొప్ప 
విజాంపోవకులగుటచే పిళాపురరాజసౌధమున నమూల్యములైన తాళపత్ర పతు 
లెన్నో యుండునని మే మాళించితిమి. శాని నిరాశ పొందవలసి వచ్చినది. పార్థచా 
పూర్వకములై న మా లేఖలకు, (బత్యు_త్తరములు రాలేదు. జమీందారీలు ఠఈ 'చేయ. 
బడిన పిమ్మట నచ్చటంగల పరిస్థితుల కిదియొక మంచి దృష్టాంతము. క్రీ. + 19వ 
శ శాదిలో నివసించిన భారతము లమ్మీపతి సోమయాజిగారి భారత కూలంకషపా వ్యాఖ్య 
శానరాకపోవుట తీరని నష్టములలో నొకటి. (శ్రీ పిళాపుర మవోరాజులుంగారు తమ 
(గళ ఫాలయము కొకు దానిని [(వాయించియుండిరని చెప్పుదురు. తరువాత నది 
మవోరాజుగారు సిద్దము చేయించుచున్న సూర్యరాయాంధ నిఘంటువు కారాాలయము 
నకు బంప(బడినది. పిమ్మట నమూల్య మైన యా[గంథమద్భృళ్యమై పోయినదని చెప్ప 
చున్నారు, సుపసిద్ధ సారన్వ ళా భిమానులును, పిఠాపుర రాజవంశమునకు వన్నీ హిత 
బంధువులునై న (శ్రీ చెలికాని లచ్చారావుగారి నివాన (గామమైన చి_కాడకు మా (పతి 
నిధిని బంపియుంటిమి. శాని యాపయత్న మేవిధముగను ఫలించి యుండలేదు. 


తెల౦గాణము 


ఈ 


1922 వ సంవత్సరమున తెలంగాణము కూడ గాఢన్నిద శుండి మల్కొల్చ. 
బడినది. పునరుజ్లీవనోద్యను |ప్రతిధ్వను లిక్కడ, గూడ నస్పష్టముగా వినంబడినవి. 
నిజామురాస్ట్రాధ మవోసభవారు సారస్వత సేవచేయుట కారలభించి సుప్రసిద్ధ విద్య 
త్కవులు శేష్మాదిరమణ కవులను తాళకవ్యత(పతులను, శాసనములను 'సేకరించు 
టకై. బేళమునందలి యన్నిభాగముఅకు. బంపియుండిరి. వారు సంగ్రహించిన తాళ 
పత పతుళే (శీ లశుణ రాయ పరిళోధశ మండలికి మూలఆవనీజములు. ఈ మండలివారుము 


పాదరాబారు నందలి సారస్వత సంస్థలలో (వముఖమైన ఆంధసారస్వత పరిషత్తు వాతును 


1. మా పూర్వవిద్యార్థియం బిస్తుతమః నాన్మక్రామ్‌ భగవాన్‌దాస్‌ కళాశాలలో వాంధ్రోవ 
న్యాసకు(డు నైన (థ్రీ వి. సుబ్బారావు (శశాంక) గారీ కాశషత్ర ప్రతులను మాకు 
సంపాడించుటలో( గావించిన [పయత్నమాల నిచట సంతో షకృత జ్ఞత లతో స్మరించు 
చున్నాము, ' 


116 


మాకు కొన్ని శాళసషత|పతుల నిచ్చియుండిరి. ఇంతకం'్చటు [పాచీనమైన వానుమ 
కొంత యందతి రాజరాజనరేందఖాషానిలయము నుండి మేమెక్కువ సావోయ్యము 
వాళించితిమి. ఆ (గం భాలయమునం గాన్ని మంచి తాళపత (పతులున్నమాట 
వా_న్తవమే, కాని దురద్భష్టవశమున మేము వానిని బడయ( జాలమైతిమి. కరీంనగర 
[(గంథాలయ మున కధ్యతులై న శ) వేంక|టామారావుగారు మాకు కొన్ని మహాభారత 
శాళపత|పతుల నొసంగియుండిరి. కడచినతరమునందలి కొన్ని [పముఖ సంస్థానముల 
లోని [గంథాలయముల శోచనీయ పరిస్థితులనిట చెప్పవలసియున్నది. ఈ సంస్థాన 
[గంథాలయ నిధానముఆ నుండి అవశిష్ట గంథములనై న వెదకిరతీంపవలయునని 
త త్రదధి కారులకు విన్నవించుటకే యీ "వాక్యములు (వాయుచున్నాము. గద్వాల 
వంటి (వసిద్ధ విద్యా కేం[దము నుండి ఆట్టక ట్ట కొనిపోయిన కొన్ని తాళప[త [పతులను 
మ్మాతమే మేము ఫొంద(జాలిశిమి. (శ్ర వేంకటగిరి మవోరాజులుంగారి అమూల్య 
శాళపత[గంథ సంగవామునకు గూడ నిట్టిగతియే పట్టినదని విని మేము చాల విచా 
రించుచున్నాము. అచ్చటను తదితర స్థలములందును గూడ చెదపురుగులు తాళపత 
[వతులకు చాల నష్టము కలిగించినవి, జనాదరపా[తులును విద్వత్చరి పాలకులునై న 
ఆనందగజపతి మవోరాజుగారు కొలువుతీర్చియుండిన విజయనగర _ దుర్గమునుండి 
మేముక్క. తాళప[త (పతినైన పొంద(జాలక పోతిమి. 


విజయనగర డదుర్గమునందలి గంథాలయములో నుంచ(బడిన తాళపత్ర ప్రతులను 
గూర్చియు ప్రాచినముద్రిత | గంథములను గూర్చియు కొన్ని వివరములిచ్చట చెప్ప, 
బడుచున్న వి. ఆంధ్రవిశ్వవిద్యాలయములో, బనిచేయుచున్న శ్రీ యం. వి. సత్యనా 
రాయణగారు నూకీ వివరములను దెల్సిరి. కోటయందలి గంంధాలయమువారు తాళవటత 
ప్రతులనుగాస, [గ్రంథములను గాని బయటివారి కొనంగరు. భీష్మ ద్రోణ కర్ణ శల్య త్రీ 
శాంతి సర్వములకు సంబంధించిన తాళపత్ర పతు లచ్చటం గలవు. కౌని యవి శిథిలా 
వస్టలో నుండుటచే నుపయోగించుటకు వీలులేనస్టి3 లో నున్నవి. 


ఒకవింత విషయమెమనంగా నిచ్చట ఆదిపర్వమునందలి ద్వితీయాగామాశ్వా స 
ములు తప్ప మిగిలిన యాశ్వాసములును సభాపర్వమునందలి ద్వితీయాశ్వాసమును 
మాత్రమాగల కౌగితప్ప లిభితపితులున్నవి. (బోను లిఖితప్రతులుతప్ప మాకు లిఖిత 
మాలై న మటియేకాగితపు (ప్రతులును లభింపలేదు. ఆదిసభాపర్వములు చిన్న నోటు 
పుస్తకములలో (వాయంబడినవి. అవి యేకాలమునకు చెందినవో ఏమూ౭మునుండి 
(వ్రాయంబడినవో తెలపికౌనుట కవకాశములేదు. 


1881వ సంవత్సరమున మవరాను సరస్వతీవిలాస ము[దాక్ష రశాలలో ముదింప( 
బడిన యొక ఆదిపర్వపు ్రతిగూడ నిచ్చటనున్నది. నేలటూరి పార్టసారథి 
ఆయ్యంగారితే (వాయంబడిన శాంత్యనుశాసనికపర్యములకు సంబంధించిన 
ఆమ్నాయకళానిధి వ్యాక్యానముకూడ సీ/గంథాలయమునగల అమూల్య ([గంథములలో 
నొకటి. ఇది 1892,94 సంవత్సరముల నడుమ మవరాసునం వలి శశిరేథా ముకణా 
లయమున ముద్రింపంబడినది. భారత సంజీవనీ వ్యాఖ్యతోంగూడిన 1815 వ సంవత్స 
రపు ముద్రణము (వావిళ్ళవారిదా?) విజయనగరమ౦దలి మహారాజావారి కళాశాలలో 


116 


నున్నదని మాకుతెలిసినది. భారత సంజీవని వ్యాఖ్య యెంత ప్రాచీనమైనదో వ్రస్తుతమః 
చెప్పంజాలము. 


ఈవ్యాఖ్యాన కర్భలె న దండిగుంట rn నుందరరామ 
శా(స్తులవారును బిటిష్‌మ్యూజియమ్‌ గ్రంధాలయ పట్టికలో. బేర్కొనంబడియున్నారు. 
భారత సంజీవని ఆమ్నాయకళానిధి అను నీశెండు" వ్యాఖ్యానమలలో నేదిమందు 
వెల్వరింపంబడినదో తెలిసికొనవలసి యున్నది. 


ఆమ్నాయక ళానిధి వ్యాఖ్యానక గ్రనుగూర్చి మాకు తెలియవచ్చిన విషయములు 
కొన్నియిట వివరించెదను. ఈవ్యాఖ్యానక ర్హ ర్తయెన నేలటూరి పార్గసారధిఆయ్యంగారు 
వెంక టాంబికారాఘవులను పవిత్రదంసతుల "ద్వితీయకుమారులు' వారితాత నరసిం 
హుండు. ముత్తాత వెంకటరాయండు వారిది భారద్వాజ గోత్రము. పార్గసారథి 
ఆయ్యంగారి గురువులై న నరసింహతాతాచార్యులవారు. ప్రస్సివెష్షవాచార్యులై న కోటి 
కన్యాదానం తాతాచార్యులవారి సంతతికి చెందినవారని చెప్పుదురు “పార్దసారథి అయ్యం 
గారు ఆనందసరస్వుతి గారి యొ శాస్తాగభ్యా సము కావించిరి వారు కీర వె నవ్వులె లె 
అదై తులను దూష్యులుగా భావించెడివారు. దీనిని బట్టి గత శతాబ్ది చివరిభాగమున 
గూడ నంతశ్శాఖాభెవములు (పబలియుండెనని తెలియుచున్నది. 


పార్థసారథి అయ్యంగారు వారి[వ్రాంత లనుబబ్టి నెల్లూరువాసులని తెలియుచున్నది. 
తాము మనుస్మృతికాంధ్రటీక రచించి పండితుల ప్రశంసల బొందినట్లు వారు తెల్పి 
యున్నారు వారామ్నాయ కళానిధి వ్యాథ్యానమును రచించిరి. ఆది 1894 జనవరిలో 
మదరాసునందలి కుప్పుస్వామి చెట్టిగారి ఎడింబరో ముదణాలయమున ము(ర్రింస, 
బడినది. అప్పుడు పార్గసారథి అయ్యంగారు మదరాసునందలి హిందూ థీయలాజికల్‌ 
ఉన్నత పాఠశాలలో ఆం|ధపండితులుగా( బనిచేయుచుండిరి,. తరువాత వారు తమ 
సొంత జిల్లాయెన నెల్లూరికరిగి వెంకటగిరిరాజావారి ఉన్నతపాఠళాలలో ఆంధ పండిత 
పదవి నిర్వహించిరి. 


ఆమ్నాయకశళానిధి వ్యాఖ్యానము 1894 జనవరిలో ఎడింబరో ము[దణాలయమా 
నందేకాక. 189! మేలో మరల శశిరేఖా ముర ణాలయా్ల్మున(గూడ మదింపంబడి 
నట్లు మాకు తెలిసినసంగతులనుబ నె అనుకొనపలసి వచ్చుచున్నది. మాకొసంగతులు 
తెలిపినవారు పొరపాటు ప డియుండవచ్చును లేదా మనమావిషయవణ౨ట్లు సమున్వ 
యంచుకొనవలసి వచ్చును, మత వృష్టిగలవారిచే మికి_లి తయుచుగా తు 
చుండు మహాభారతపర్వములలో శాంతిపర్వ మొక్కటి మోక్షధర్మములందు వివరింప. 
ఐడియుండుట అందుకు.గారణము,. అందుచే దాని పె (వాయ(బడిన టీకమికిిలి 
జన్మప్రచారము పొందియుండును, ఆ కారణమున నొక సంవత్సరములోసలనే ఆమ్నాయ 
కళానిధి వ్యాఖ్యతోంగూడ శాంతిపర్వమును రెండుసార్లు ప్రచురింపవలసిన యావశ్యక 
మేర్పడి యుండవచ్చును. 


ఈ సందర్భమున రాయలసీమతో మాకు గల సంబంధమంత యధిక మైనది కాదు , 
వ యోవిజ్ఞానము లందు వృద్దులును, దేశథక్తాగగణ్యులును నై న వద్శ (శ్రీ) 5 కల్లూరి 


117 


సుజ్బారావుగారు తమ దగ్గర నున్న తాళపత్ర |పతులను గుంటూరున నున్న శారచానిశే 
శన [గంథాలయమున కొసంగిరి., మేము కార్వేటి నగరమున గూడ యత్నించితిమి 
గాని లాథము లేళపోయినది. చిత్తూరుమండలము నుండి మతము మా మితులైన 
డాక్టరు నండూరి రామక్ళష్టమాచార్యుల వారిద్వారా కొన్ని తాళవ్యత [గంథములను 
పొంద(జాలితిమి. చిత్తూరు జిల్లా లోని వాయలపాడునందలి 1 శ్రీ) కన్యకాపరమేశ్వరీ 
శేవాఆయము నుండి ఒక్క ఆదిపర్వము తప్ప మిగిలిన వర్వము అన్నియు. గల యొక 
మవోభారత (పతిని సంపొదింప6 గలిగితిమి. 


శాళప్యత[పతులమ _ నుచితరీతిని థ(దపజుచుచున్న |గంథాలయములతో 
తంజావూరునందళి సరన్వతీమవాలు [గంథాఅయమును, మదరాసునందలి [పభుత్వ 
(పాచ్య లిఖత[గంధాలయమును. అడయారునందలి దిన్యజ్ఞూన సమాజ (గంధాలయ 
మును, ఆం(థ వేంక శేళ్వర విశ్వవిద్యాలయ (గం శాలయములును ముఖ్యము లై కవి, 
మేమచ్చట మాళొఆకు కొన్ని ముఖ్యములై న తాళసత పతులు పరిశీలింపం శేసితిమి, 
ఆంధ వేంక జేశ్వర విశ్వవిద్యాలయముల వారు మా సరిశీలనమున కె యొకొక్కసారి 


రెండేసి తాళపత[వతుల చొప్పున దయతో నొసంగు చున్నారు, వారికి మేమెం 
తయు కృతజ్ఞులము. 


సారస్వళాభిమానులు పలువురు తమ దగ్గర నున్న తాళపత[పతులను |పౌచీన 
ముదిత పతులను మాకొసంగి మమ్ముక్ళతజ్ఞ తా బద్ధుల నొనరించిరి. నమగమైన 
వానివేట్టిక బాతల వేరులతో(గూడ వేటుచోట నొసంగంబడి యున్నది. 


1. (గామములలో కొన్నిపటుంబమిలయందు మహాభారతము, రామాయణము, భాగ 
వతమానంటి (గంథములను వళ గౌరవముతో పూజించు నాచారమున్నది. ఆ కుటుంబ 
ముల వారు వానికి గృవాదెవతములకువలె గంధమాల్యాదులతో. గూడిన షోడళోప 
చార పూజ చేయుచుందురు. వాయలపాడునందలి కన్యకాపర మేశ్వరీ దేవాలయములో 
కొన్ని మహాభారత తాళపత్ర ప్రతులున్నట్లు మాకు తెలిపినది, కొందరు వై శ్యకిభామణులా 
యుత్తమ దేవాలయమునకు ధర్మకర్శలుగా నుండిరి, కొంతకాలము త్తర ప్రత్యుత్తర 
మలు జరిగివపిమ్మట 1964 వ సంవత్పరమున ఆచార్య (శ్రీ లక్మి రంజనము గారు 
స్వయముగా వాయల్పాడు (గామమూన కరిగిరి. ఆ (గామాలయ ధర్మకర్తలు తామొక 
మహానిధానమాగా భోవించుచున్న మహాభారత తాళపత్ర (ప్రతుల కట్టలను వారి కర్పించిన 
పరివ్రితులు హృదయ్మదావకవాలుగా నుండును, ఆ తాళపుత్రప్రతులు తమ దేవాలయా 
వరణకీనుండి" బయటికి పోవువప్పు డాధర్మకర్హలు పొందిన వియోగ డు;ఖము 
శకుంత లను పంపునప్పుడు కణ్వవమహరగ్షికూడ పొందియుండలేదు. ఈ సందర్భమున ఆ 
దేవాలయ ధర్మకర్తలకు (ప్రస్తుతము వ్యవసాయశాభామాత్యులుగా నున్న గౌ. శ్రీ పి 
తిమ్మారెడిగా రిచ్చిన ఉపోద్దాత లేఖను కృతజ్ఞతతో వ్మరించుచున్నామణ, 


118 


పండితులు _ మహాభారత పాఠములు. 


తెలుగు దేశమున సారస్వత ప్మఠికలు వెలువడుచుండి నవృటినుండియు పండితులు 
వానిలో మహాఖారతపాఠములను గూర్చి చర్చించుచునే యున్నారు. వారి చర్చలు 
సాధారణముగా వ్యాకరణ చృందః పారికుద్ద్యము ననుసరించియు, రసౌ చిత్యము ననుస 
శించియు ము|దిత|పతుల యందలి పొఠములను పరిశ్స్షించుట రూపమున నుండెడివి. అనువ 
దించు సందర్భమున కవిత్రయము వారు సంస్కృత భారతముతో భేదించిన ఘట్టములను 
గూర్చి కూడ వారు తలుచుగ చర్చలు సాగిశచుచుండిరి. కవి|తయము వారి సారస్వత 
[వతిభను (బళంసించుచు [(వాయంబడిన వ్యాసము ల సంఖ్యాక ములుగా నున్నవి. వ్యాక 
రణచ్చంద సృంబంధి వ్యాసములంత యసంఖ్యాకములు గాక పోయినను నవి కూడ అధి 
క్రముగానే యున్నవి. 


సంళోధితము[దణమునందలి పాఠములను నిర్ణయించుట కుపయోగపడు నను 
నుద్దేశముళతో చై విమర్శ వ్యాసముల అనుకమణికను తయారుచేయుటక్రై మేము 
[పయత్నించితిమి. మొదట నీయుద్యోగమును చాల పట్టుదలతోనే ఆరంభించినను 
నడుమ దానిని విడిచి చేయవలసివచ్చినది. 


మహాభఖారతమునకు సంబంధించిన విమర్శవ్యాసములకు తావొసంగిన పతికలతళో 
అముదిత |గంథచింతామణి ముందు సపేర్కొనందగినది తత్సంపాదకులై న పూండ్ల 
రామక్ళృప్ట్రయగారు వెజపులేని విమర్శకులు. వ్యాకరణచ్చ్భందో విషయములనుగూర్చి 
యాపత్రికలో సెక్కు వైదువ్యపూరితములై న చర్చలు సాగుచుండెడివి. నన్నయ 
తచనగా భావింప(బడుచున్న ఆం|ధశబ్ల చింతామణిని గాని, చిన్నయసూరి బాలవ్యాకరణ 
మును గాని, వ్యాకరణమునకు సంబంధించిన చర్చలలో వ్యానక ర్త లాదర్శముగా 
[గహించుచుండిరి. 


ఈక [కింది పద్యమొక మనోజ్ఞ మైన కుచాదమునకు దారి చూపినది. 


క. కవదొనలును గాండీవము 
నవలనిడం బనుపు ముంద అరదము డిగు మే 
న(ను)విదప డిగియెద శుభకర 
మవు నివ్విధమట్లు చేయు మనుడు నతండున్‌. 
9_2 _ లికి5, 


ఈ పద్యము శల్యపర్వమున కృష్ణు, డద్దునునితో “నీవు ముందు తొందరగా రథము 
డిగుము. నేను తరువాత ది7ద”నని చెప్పు సందర్భము లోనిది. ఇందలి మూ,డవ 
పాదమున నొక వ్యాకరణ విశేష మున్నది. 'పని అను పదము ,(దుత వకృతికము 
గావున దాని తరువాత వచ్చిన “పిదపియను పదమునందలి “పి యను పరువము 'బి' 
యను సరళముగా మాజణవలయును, “ఫి” స్థానమున 'బి యని (వాసినచో [పాస తప్పి 
పోవును. ఈ పద్యము రచించిన తిక్కన యట్టి దోషమును కావించునని భావించుటకు 


119 


వీలు లేదు. అందుచే ప, వలకు పాసమై తి కలదని చెప్పవలసి వచ్చును. కొందణు 
లావణికులు వానికి యతిమై|తినే యంగీకరింప లేదని చెప్పినచో [పాసమైతి సంగతి 
వేరుగా చెప్ప నవసరము లేదు. అప్పకవి సంధిగత |పానమునకు లక్యుముగా నీ పద్య 
మొసంగి యున్నాండు $._8'8. “పిదప అను పదమునకు పూర్వ మొక కళ యుండినచో 
నాత(డు చెప్పినది సమంజసముగానే యుండును. కాని ఉత్తమ పురుమెక వచన సర్వ 
నామమైన 'పను* | దుత్యపకృళికములలో గణింప( బడుటచే దాని తరువాత వచ్చిన 
వరుషము సరళముగా మొటి తీరవలయును. 


తిక్కన సోమయాజి కావించిన యీ |పయోగము పండితులలో. దీవమైన వివా 
దమున కవకాళ మొసంగినది. అది యిప్పటికిని అపరిష్మృతముగానే యుండిపోయి 


నది. 19వ శశాల్దిలో నివసించిన మండపాక పార్వతీశ్వర శాస్త్రీ గారు దానిని నీవిధ 
ముగా నమక్థించిరి. 


“'ఉత్మమ పురుమెక వచనమందలి సర్వనామ రూపముతై న ఏను, నేను, అను 
వాని కించుక భేదమున్నది. ఒకటి అజాది. శండవది వాలాది. అజాది మొన 'ఏను' 
ఆను దానిని మనము కళగా భావింప వలయును. అప్పుడు గనడదవా దేశ సంధిని బట్టి 
'పి 'వి గా మాబుట సమంజసమే యగును” ఈ సమర్ధనము చమత్కారవంతము 
గానే యున్నను ఉత్తమ పురుపైక వచన సర్వనామ మొక ప్పుడుదుతమును నొకప్పుడు 
కళయును నగు ననుట కాధారము లేదు. 


మహాభారతమున వ్యాకరణచ్చందములకు సంబంధించిన యిట్టి క్లిష్ట సమస్య లెన్నో 
యున్నవి. వాని విషయమున పండితు లిరు పకములుగా తీరి తీవమైన సారస్వత 


సంగామము నొనరించు చుందురు. కొన్ని సందర్భములలోన ఈ వివాదములు శుమ్మ 
(పాయములుగా నుం డెను, 


వోన్య చమళ్కార భాషణమునం బేరువడిన డా, సి, ఆర్‌. రెడ్డిగా రొకప్పుడు 
''ఈ పండితుల వాదములు పరువముళే కాని సరళములు కా”వని ద్వ్యర్థిగా బర్కి 
యుండిరంట. కాని కొన్ని అతి హృద్యము లై న వివాదములును గలవు మహాభారత 
(పయోగములకు సంబంధించిన చర్చలు" మిక్కిలి వినోదక రముశౌ లై నవి. ఇప్పటికిని అట్టివి 
పట్టుదలతో కొనసాగింప( బడుచునే యున్నవి. అము[దిత[గంథ చింతామణి చిరశా 
లము [కిందట నే ఆ(గిపోయినది, ఉదాత్తమైన సారస్వత విమర్శ కది తీరని లోటని 
చెప్పవచ్చును. ఇప్పుడు శారతి ఆంధ సాహిత్య పరిషత్త్రృత్తిక, ఉగాది సంచికలు 
పరిశోధన (ఇదియు నా(గ పోయినది) మున్నగునవి దాని స్థానము నాకమించినవి, 


మవాఖభారత భిన్న ము[దణముల యుపోచ్చాతములలో, గూడ నట్టి వివాదములు 

తావు చేసికొనుచుండెను. 1801! వ సంవత్సరపు, విశేశలింగముగార ముదణము 
నలదలి యుపోచ్చ్దూతములో విద్వద్వర్యులై న శతఘంటం వేంకట రంగశాన్తిగా రిట్టి 
యంశముబ శెన్నిటినో సూచించిరి. అక్తు అభినవవాగనుశానన బిరుదాంకితులై న 


1. ధనంజయ (ప్రవరకరవణ. భారతి, నవంబరు 1960. పుటలు. 2, 


120 


మల్లాది సూర్యనారాయణ ఇాస్టులవారు వావిళ్ళవారు (పచురించిన మవోఖారత ము[దణ 
మునకు (ప్రచురణ నంవత్సరమా తెలియదు ఉపోద్దాత ము [వాయుచు కొన్ని పాఠముల 
సామంజస్యమును గూర్చి చర్చ సాగించిరి. వేళలుదోట్ల నితర వ్యాన ములలో కూడ వారు 
నన్నయగారి సంస్క్భృత సమాస పయోగ వైచి తినిగూర్చి చర్చించి యుండిరి. తమ షష్టి 
పూరి నంచిక యందలి 'నిరంకుళాః కవయః' ఆను వ్యానమునందు నైతము వారట్టి 
[వయోగములను పరిశీలించి యుండిరి. (పుటలు 801 _ 815). మవోభారతమునకు నంబం 
ధించిన విమర్శ వ్యాసముల, ముఖ్యముగా వ్యాక రణచ్చంద సృంబంధి వ్యాసముల, అను 
[కమణిక తయారు చేయనలసిన యావళ్యక మెంతైన నున్నది", 


మహోథారత సంళోధితము[దణమును గూర్చి గాఢముగా నాలోచించిన వారిలో 
మదరాసు  విశ్వవిద్యాలయాం ధ శాఖాధ్యతులుగా నుండిన కోరాడ రాబుక్ళస్తయ 
గారొకరు. వారు “ఆంధ భారత కవితా విమర్శనిమను [గంథ మున తిక్కన సోను 
యాజి కవిశాకౌశలమును గూర్చి విశదీకరించి యుండిరి. ఆదికాక వారు (శ్రీపాద 
లవ్మీపతి ఇాస్తు )౨లవారితో( గలసి మదశాను విశ్వవిద్యాలయ  [పాచ్య పరిశోధన 
పకిక వవ నంపుటములో (1987 _ 38) “అంధ భారత వాఠ నిర్దయ పద్దతి ' అనునొక 
ఉత్తమ వ్యానమును (పకటించి యుండిరి. రామక్ళస్లయ్యగారు _సమశాలీనశాస 
నముల నాత్యుమును గొనివచ్చి పారములకు గంబంధించిన వివాదమును బరిమ్మరింప 
యత్నించిరి. వారు నూచించిన మార్లము నమంజనమె మొనను వారు చెప్పిన కొన్ని 
యంశములతో మనమేకీభవింపంజాలము. |పయోగముల విషయమున నన్నయ తీవ 
వాదియని వారి యభ్మిపాయము. నన్నయ ఆదికవి యగుటచే నతండు [వయోగ వివ 
యమున సంకుచిత దృష్టి గాక విశాల దృష్టి వహించెనని భావించుట యే యుచితము. 
నన్నయలో స్వవర్గజ[పాసము తఅుచుగాం గానరాకున్నది. కాని యెక్కడనో “కాదన 
కిట్టి పాటి యవ కారము' (1_1._1విళ అను వద్యమునందువలె నవనర మైనచోట్ల నతడు 
దాని వాడి యుండెనని భావించుటలో దొనంగు లేదు. రామకృవ్ణయగారు సూచించిన 
పద్ధతి 803 ఈ సంశోధిత ము[దణపు నంపాదకు అవలంబించిన పద్ధతి అంత భిన్న మైనది 
కాదని చెప్పుటకు సంతోషించు చున్నాము. మహాభారత కవుల యొక్క, ముఖ్యముగా 
నన్నయయొక్క, [పయోగములను పరీక్షించు చున్న యెడ సమకాలీన శాననము లందలి 
భాషనాదర్శముగా [గహింపవ లెనను రామకృన్టయగారి యభిపాయము నర్యాంగీ కార 
యోగ్యమైనది. భారతమునకు నంబంధించిన వ్యాసముల పట్టికను సిద్ధముచేయుటవ లెనే 
భారత కాలమునా(టి శాసనములందలి [పయోగములను వద్షికరించు నుర్తేశము గూడ 
మేము కాఠ్యరూపమున( బజెక్టింజాలక పోతిమి, 


ఆధునికులును, మవోభారత సంళోధిత ము దణిమునకు సంబంధించిన నలవో సం 
ఘము నందలి సభ్యులును అయిన (శ్రీ రాళ్ళపల్లి అనంతక్ళస్ణ శర్మగారు మహో భారత 
ముతో నితర (పామాణిక (గంథములకుం గూడ, సంశోధిళముదణములు సిద్ధము 
చేయుట యావశ్యకమని తలంచి యుండిరి. ఆ విషయమును గూర్చి ఖారతి పతికతో 
వారొక వ్యాసమును( దక టించి యుండిరి, 


le ఆం౦(ధ(ప్రదేశ సాహిత్య ఎకౌడమీవారు సారస్వతవ్యాసౌను క్రమణికను స్ట్‌ము చేయించు 
చున్న ట్లు తెలియుచున్నది. 


121 


డా. చిలుకూరి నారాయణరావుగారు _ గరుడోపాఖ్యానము, 


ఓ. శ. గిడుగు వేంకటరామమూ ర్తి పంతులుగారి శిష్యులైన డా. చిలుకూకి 
నారాయణరావుగారు మవోఖారత సంళోధితము[ దణమునకు మార్గదర్శకమని చెవ్వ. 
దగిన యొక యుత్తమపయత్న మొనరించియున్నారు. చవాళాదిపర్టమునందలి 
గరుడొపాఖ్యానమును సంపాదించి తమ ఆం|ధథాషాచరి[త|గంథమున( [బకటించిరి. 
ఆ కార్యమునకు వారు 92 శాళషత[పతులను లెండు ముదిత పతులను ఎన్నుకొని 
యుండిరి. ఈ రెండు ముదిత పతులలో 1847 వ సంవత్సరమున చిన్నయనూరిగారును 
రామానుజాచార్యులుగారును సిద్ధముచేసిన దొకటి. రెండవది గిడుగు రామమూర్తి 
పంతులుగారు విశేషములు (వాసికొన్న వావిళ్ళ ము[దణము. దీనిని మేమును 
మా విమర్శన సామ[గిలో [గహించితిమి. 


నారాయణ రావుగారు శాళపత|పతులను, ఏమండలము నుండి సేకరింప( 
బడినవి, ఎవరు సేకరించికి మున్నగు వివరములను సూచించుచు సయు_క్రిక మైన పద్ద 
తితో విథబించి యుండిరి. లేఖకులు తమ పరిశ్రమ ముగిసిన పిమ్మట నొసంగిన వివ 
రములను గూడ వారు సూచించియుండిరి. వా రువయోగించిన తాళప త వతులలో। 
బిక్కు కాకినాడ యందలి యాం[ధసాహిత్యపరిషత్తునందలివి. కొన్ని రాజమహాం[ ద 
వరము నందలి గెతమీ [గంథాలయము నుండి [గహింపంబడినవి మిగిలిన వానిలో. 
గొన్ని నెల్లూరు, చిత్తూరు, అనంతపురము జిల్లాలకును గొన్ని గోదావరి జిల్లాలకును 
సంబంధించినవి. వారు తాళషక్ర|పతు లనేకములు దజిణదేశమునకు సం ఖంధించిన 
వని శెల్పియుండిరి, దవీణదేశమనంగా చారిభావమేమో సరిగా' దెలియదు, ఆ 
శాళపత |పతులన్నియు ఆంసాహిత్యపరిషత్తున భ[దపలుప( బడినవి. చారి 
శాళపత [వతులలో తెలంగాణమునకు సంబంధించినవి లేవు.  శెలుంగు చేశపు, 
(శాచీనఖాగ మైన తెలంగాణము నుండి కూడం గొన్ని తాళప్మతపతులను సేకరింపం 
గల యచ్చష్టము మాకు( గలిగినది (బొనుదొరగారి కాగితపు. పతులను గాని, 
మద రాను పా%చ్య లిఖతపు స్తక భాండాగారము నందలి తాళష[త|పతులను గాని, 
విశ్వవిద్యాలయము లందలి వానిని గాని నాశాయణరావుగా రుపయోగించినట్లు రన 
బడదు. ఇవన్నియు మా కందుపాటులో నుండుటచే వాని నన్నిటిని సాధ్య మైనంతవఅ 
కుప యోగించుకో. గలిగిన యవళకాశము మాకు లభించినది. మా విమర్శన సాధనసామగి 
విశాలతరమును వెవిధ్యశోభితమును 


తమకు లభించిన స్తుత్య తాళష్మత్ర[పతుల సంచయము సావాయ ముతో 
నారాయణరావుగారు 120 గద్యపద్యములతో గూడిన గరుడోపాఖ్యానమును 
సంపాదింపం దొడంగిరి, ఆ గరుడోపాఖ్యానమును జూచినంతనే నారాయణరావు 
గారు తాళపత్ర (పశులందలి వర్ష్మకమమునందలి యన్నివింతలతో వై లవణ్యములతో 
నకు యుంచి వేయుటకు యత్నించినట్లు కన్నులకు గోచరించును. సామాన్య పాఠకు లది 
చూచి కలంతనొంది వెంటనే దానిని జదువుయత్న మునుండి విరమింతురు. ఆ సంళోధిత 
ము దణము విద్వాంనులకొొటికే కాని సామాన్య పారకుల కొణి కుద్దిష్ట ము శాలేదన్న 
మాట వా సవమే కాని మవోశారతమువంటి యుద్ద ంథము (పన్తుతము [పచారమున 
లేని వర్ణ క్రమ విధానముతో ముదిత మైనచో శెట్టి ప యోజనమును నిర్వహిం ప(జాలదు. 


122 


అట్టి ముదణములు [పొచీన |గంఛాలయముల నలంళరించుటకు మొతము పనికివచ్చును. 
ఆందుచే నీ సంశోధితము[ దణపు సంపాదకులు తాళవ్యత | పతులందలి వర్ణ [కమవి శేష 
ముల నశ్లే యుంచుట యావళ్యకమని తలంచి యుండలేదు. మిగిలిన విషయములలో 
నారాయణరావుగా రనలంబించిన పద్దతికిని మేమవలంబించిన దానికిని ఆంత భేదము లేదు. 


నన్నయభారత పఠనమునకు నారాయణరావు గారొనరించిన గొప్ప యుప 
కృతి వారు రెండువందలకు( ఖై (బడిన పుటలలో డీ: శ 11వ శత్రాబ్దియందలి యాం|ధ 
భాషకు నంజంధించిన విశేషములను వివరించుట. అది నూత్న భాషా జ్ఞానమునకొక 
చెన్ని ధానము. [పొజ్బన్నయ యుగమునందలి భాషావిశేషములను గూడ వివరించి 
వారు దానికి మజింత విలువ చేకూర్చినారు. 


ఆచార్య (క్రీగంటి జోగిసోమయాజిగారుకూడ తమ ఆం|ధ భాపావికానమున 
పాిజ్నన్నయ యుగమునందలియు, నన్నయభారతమునందలియు భాషావిశేషములను 
గూర్చి చెక్కుమూల్యములై న విషయములను విశదీకరించి యున్నారు. నన్నయ థాషా 
విశేషములను వివరించు |గంథములు మణికొన్ని కూడ నున్నవి. 


ఆంధిమహాభారత వ్యాఖ్యలు 


నంళోధిత ము|దణమాను నిద్దముచేయుటకై_ మే ముపయోగించిన సాధన సామ 
గి)లో ఆం|ధమవోభారత 'వ్యాఖ్యలనుగూడం  బేర్కొనవచ్చును. సారస్వత్మపళస్తి 
విషయమున శెలు(గును నెండవతరగతికో మూండవతరగతికో చెందినదానినిగా6 గణించి 
దిన్నచూపుచూచిన శాల మొకప్పుడుం డెను. ఆదికవి నన్నయ యీవిషయమును బరోశ 
ముగా వ్యకము చేసియున్నా(డు. తెలుంగునుగాని దేశిమార్గమునకు( జెందిన దేనినిగాని 
లాఘవముతో( జూచుటకు6 గొమ్ములు తిరిగిన సంస్కృత విద్వాంసులు కొందటు కార 
ఇణఇమె యుందురు. కీ, శ, 11వ శతాబ్దిలో నప్పుడే తప్పుటడుగులు వేయ నారంభించు 
చుండిన తెలు(గునకును అంతకు కొన్నిశ శతాబ్దుల పూర్వమే సారస్వతవరాకాష్ట నందిన 
సంస్మ్భత మునకునుగల వ్యత్యాసనమున్గుగాంచి కొంద అలి నంన్క్బృ తాభిమానులు ఇలు 
గును గలి సేయుటకో యం దుదాత్త సారస్వత మును సృష్టించుటకుంజేయు [పయత్న 
ముల నపహసించుటకో కడంగియుందురు నన్నయ కర్హ్భకమని భావింవం బడుచున్న 
ఆం|[ధశబ్ద చింతామణి యీ విషయమును జక్కంగా బరిశీలించి “స్వస్టాన వేషభాషాభి 
మానులును రస పలుబ్బథికులు నై న పండితులు లోకమున నన్యములవిడిచి వైకృత కావ్య 
ములను బహుమానింతు”రని చెప్పియున్నది? ఇందలి యన్యము అప్పటికప్పుడే పచార 
విషయమున వెనుకంజ వేయుచున్న సంస్కృత పొకృతములయియుండును. 


1. నేను రచించిన ప్రాజ్నిన్నయ యుగము, నన్నయభారతమః అన్నుగంథములు. 
ఆం: ప. సాహిత్య అకాడమివారు (పచురించిన నన్నయ పదపయోగకోశము. 


న స్వస్థాన వేషభాషాభివాతాస్సంతో రస ప్రలుబ్బధియః లో కేబహుమన్యంతే వె కృతకౌవ్యాని 
చాన్య దసహాయ ఆం, శ, చిం. నూ. ర్‌, 


128 


ఆం ధమవోభారశాది పర్యపుటవశారిక లో నన్నయభార తాం ధిక రణ (పయత్న 


మున దన్నెదుర్కొన్న శ్లేశములను వానిని దానుత రించిన విధమును. 
౧m అన 


"మ్‌. 


పాయక పాకశాననికి భాతతమఘేోరరణంబు నందు నా 

రాయణునట్లు వానసధ రామరవంశ విభూపషణంబు నా 

రాయణభట్టు వాబ్బయధురంధరుఃడున్‌ దనకిష్టు(డున్‌ సనో 

ధ్యాయుండు నైన వా డఖిమతస్థితి. దోడయి నిర్వహింపంగన్‌. (1-1-28) 


ఆనుపద్యమున సూచించెనని చెప్పుదురు. మృదువును గవితోచిశమునై యున్నను 
ఇందాధ్వని శలదనుటలో సంచేవాములేదు. నన్నయ యానా (టి సంస్కృత విద్వత్ప) కాం 
డుల భావపికారముఅను జాగరూకతతో గమనించి యారంభమున వినములడె వారి 
వినతిళతము లర్పించి యుండెను 


యు 


(కీ. శ. 15 వ శశాబ్ది యారంభమందుండిన విన్నకోట పెద్దన కావ్యాలంకార 
చూడామణిలోని య్యీకిందిపద్యమున సంస్కృ శాభిమానుల యాధిక్యభావము నింత 


కంశును విస్పస్థతరముగా నధి ఇెపించియున్నాండు 
యు 


విలసద్భావరసా ద్యలంకృశులచే విప్పారి గీ ర్వాణభా 
షల కబ్బంబుల శకెన్ని మంచితనము ల్ఫంధెల్లు నాచందమె 
వళియుం (జాసము నంత కగలములె వరిలు సత్యా వ్యముల 
nm ౬ శం 
'దెలు(గంచుం జెవింబెట్టలేమి యుడుపం దే(గల్లునే మందిలకా. (9-4) 


(క మముగా అవ్పటినుండియు, గొన్ని శ తాబ్దులు గడచిపోయిను, తెలు(గు (పాము 
ఖ్యము [పాపించెను. వనుచరి[త వంటి శతెలు(గుకావ్యములు సంస్కృ తవణలోని కనువ 


దింప(బడినవి. ఏద్యాంనులు మహాభారతమువంటి తెలుంగు (గంథములు వ్యాఖ్యానము 
రచింప(దగినవని భావించిరి. 


ఇట్టి భావముతోడ నే కీ) శ, 1లివళ తాబ్టి యారంభమునందుండిన భారతము లక్షీ 
పతి సోమయాజియను విద్వాంసుడు కారతకూలంకష వ్యా ఖ్యానమును రచించెను, 
'వారియింటి పేశే యాకుటుంబమునందలి విద్వాంనులు భారత పరిశీలనమున( [బత్యక 
పావీణ్యము గడించిరని చెప్పక చెప్పుచున్నది. వారు మహాకారతమును బురాణముగా, 
శెప్పుటయందు( | బఖ్యాశివహించియుందురు. ఇంతవటికీ విద్వద్వరేణ్యుని జీవిత విశేష 
ములను గూర్చి యేమియు నకిగాడెలియవచ్చుట లేదు. భారతకూలంకష వ్యాఖ్య చే 
కాక లమ్మీపతి సోమయాజి శకట రఫనిర్ద యమనుే మజొక్యగంథమునుగూడ రచించి 
యుండెను. ఇది శకటశరేఫసనహితములు సాధుశేఫవహితములునై పదములను గూర్చి. 


1. శకటరేఫ నిర్ణయమను [గంధము ఏలూరునందలి మంజువాణీ ముదాలయమున 
ము[దింపంబడినది. అది మంజువాణియను పేరుగల పత్రికనుండి పునర్ము దింపం 
దిడినట్లు కనిపించును మాయొగనున్న ముఖపత్రపు భాగమునలన నది రాజా మంత్రి 
(పగడ భుజంగరావు జమీందారుగారిచే ఏమర్శనో పో ద్దాత పూర్వకముగా సంపాదింప 
బడినట్లు తెలియుచున్నది. ఉ హోద్దాతభాగము మాయొస్టనున్న ప్రతిలో, గానవచ్చుట 


124 


పీవరించును. లమ్మీపతి సోమయాజి యిందు పలుచోట్ల కవితయభారకతమునుండి పద్య 
ములను(| బమాణముగా నుద్దరించియుం డను. 


ఇారతకూలంకష యంతకంచు విస్ఫృతరమునుః |బముఖతరమునై_ న రచన. 
లవ్మీపతి సోమయాజిగా రందు థారశములోని [పతిపద్యమును వివరించియుండ 
లేరు. చారు కొంత సంస్క్భతమునను గొంత తెలుంగునను దానిని గచ్చద్వా ర్రఖ్యగా 
వా )సియుండిరి. శా మొసంగిన యర్థమును సమర్థించుటకై. వారు తటుచుగా 
సంస్కృత భారతము నుండి శ్లోక ముల నుద్దరించుటయే కాక Do వా౧క 
రణ విశేషములను గూడ వివరిం చియుండిద్‌. వారు పొండవుల కథను" గాలక్రమాను 
గుణముగా శనునరించుటకు యత్నించి పాండురాజు మరణానంతరము పాండవులు 


లేదు. ఎవ్వరై న లక్ష్మీపతి సోమయాజిగారివగూర్చిన 'వివరములనుగాని అధమవణ 
రాజా భుజంగరావుగారి యుపోద్దాతమునుగాని సమకూర్చు జాలినచో నావిద్వ 
ద్వర్వుని స్మృతి కర్గ మో మన సేవ శావించినట్లగును అే భారత కూలంకష వ్యాఖ్యను 
సంపూర్ణమాగ. గాని ర్‌ దేశముగంగాని మాకు బంపంగల్లినచోం దెలు(గుభాషకంత 
కంశును అధిక మైన క కావించినట్ల గును 


వారు రచించిన శకటరెఫనిర్ణయమునుండి సేకరింప(గల్లిన స్వల్పవిన రమల 
నిచ్చట నిచ్చుచున్నాము 


వారు తమ్మ గంథమును శివునికంకితము చేసిన భాగమును [గం థాంతమున, బున 
రుక్తము గావించియున్నారు. 


వక మి శకటాన్‌ రెఫాన్‌ శృణుష్య్యం(ధే (వ్రన ర్తితాన్‌ | 
గౌరీపతేయతస్వ ప్నే ప్రవష్తం మామ చూచుద। | (1) 


పీంణీహి గిరిజాజానే జానీపొమం పునీహిమాం | 
యానీహీ తాన్య హంత్వ తో మానీహిత్యం దివౌకసామ్‌ || (€8.) 


శకటేఫ నిర్ణయములలో రచింపంబడినది సాధుశకట రేఫ నహితములైన 
తెలు(గుపదములందు సంస్కృ తీకరింవం బడినవి. చానికొకవిధమైన టీక [గంథకర్తయె 
[వాసినట్లు కనిపించును లేనిచో నది నిగూఢ మును అశ్రేయమును (నెయుండును. తరు 
వాత వా రుభయ కేఫధ్వనులతో గూడిన మహాభారత పద్యముల నుద్దరించి యున్నారు. 
ఉదావారణమునకీ |క్రిందిళ్లోక మును బరికింప వచ్చును. 


“వాన్వైకారముఖం జ్ఞాన మాంనం'వ్యాథో గరున్నలి॥" 
జ్లానం- ఎలుక. ఉదానాతణము, 


ఎటుకగలవారి చరితలు, గటిచుచునజ్జనుల గోష్టి. గదలక ధర్మం 
బెజు( గుచు నెలి(గినదానిని, మణవ కినుష్టించు నది నసమస్థిరబుద్ధి౯. 


(1౮-820 8) 


125 


కౌరవుల కోలువున కరుదెంచునప్పటి యాసోదరుల వయస్సులను విశదముగా నిర్ణ 
యించిరి. వారణాసి నివాసము, లాజాగృహదవానము మున్నగు తరువాతి సంఘ 
టనల కాలమును సన్నిహితముగా( బరిశీలించిరి. వారు కావించిన కొన్ని వివరణములు 
వింతగాను దూశానేయముగాను ఉన్నవి. ఉదావారణమునకు విరాటపర్వారంథము 
నందలి "వై దెకమార్గనిష్టమగు వ _ర్తనముందగ' నిర్వహించుచు౯”* అను పద్యమునందలి 
వె దికశబ్రమునకువారు అని యోగికి ఖిన్ను(డగు వైదికుండను నర్థము శెప్పియుండిరి. 
వ “| జావ్మాణులలో? గొంది పభుత్వోదో్యగము లందు నియేక్తు లగుటచనే నియో 
గికులని పిలువ(బదుచుండిరి, నియోగికులన(గా నియాగమును "గహించినవారని 

యర్థము. రెండవశెగవాశైన వైదికులు పూర్వాచారపరాయణు లై [వభుత్వోద్యోగము 
లందాస కి వహింపక, “వేదాధ్యయన యజ్ఞాచరణాదులతో గూడిన సాంపదాయిక 
జీవిశ పద్దతి నవలం బించియుండిరి, లవ్మీవతి గారొసంగిన యర్థము మామూలు 
వాడుకలో నున్నట్టిది. తను వేదోదితములై న కర్మ్శ్మముల నాచరించుచుది వైక 
మారాను గుణమైన జీవితము పుచ్చుచుం జెనని కవీభావము. అం కేకాని "నేను నియోగి 
కునికంశు భిన్నుండై న వై దికుండ'' నని చెప్పుకొనుట యతని యభిపాయము గాదు, 


లమ్మీపతిగారు ధర్మ వేదాంతములకు సంబంధించిన యంశములను వివరించుట 
యందు. జాల ళద్ద వహింతురు. వారు ధర్భళా।న్ర్రృమున నిష్టాతులుగా( గనిపింతురు. 
అలుగు వ్యాక రణాంశములను సమర్థించుట క్రై వారుదాహారించు [గంథములు కొన్ని 
మన కపరిచితములు. ఒక్కొక్కప్పుడు వారు తమ్మే [ప్రమాణముగా నుద్ద్ధరించుకొను 
చుందురు, 


ఆ రుషి కుమారు గట్టిన, చీరలు నతిమృదులములు విచి|తములు మున 
వోరము లతని బృవాత్కటిం, బారననందొక్క- కనకపట్టము వేలున్‌ 
(8-8-104) 


అను పద్యమును వ్యాఖ్యానించుచు వారు "'బుకారో రేఫ తాం యాతి కర్మధారయ 
మాత కే" యను సూత్రము నుద్ధరించిరి. ఇది యెచ్చటిదో శెలిసికొనుట కష్టము. 
అది వారి శకట శేఫనిర్ల యమునందలిదని యిస్పుడు తెలియవచ్చినది. (బ్లో. 60) 


మొ_శముమీంద ఖభారతకూలంకమ తెలుంగు భారతమునకు విజ్జునపూరితమును, 
వాద్యమును నై న సంగ హవ్యాఖ్య. వారు తెలు(గు ఛారతమునకు సంన్మ్భత 
వ్యాఖ్యానమున కర్శ మెనదను సారన్యత గారవము కల్పించుట మిక్కిలి (పశంనా 
పాత్రము. ఈ వ్య్యాఖ్యసంపూ స ర్ధముగా. |బచురించుటకు( దగినట్టిది. కీ ఇ, ఏలూరు 
పాటి రామభ|ద చయనులు గారు సళావర్వమునకు సంబంధించినంత వల కా వ్యాఖ్యను 
దమ పారస్వతనర్వన్వమునః (బచురించి మార్గమును జాపి యుండిరి. 


చదలువాడ సుందర రామశాస్తు 9లుగారును, దండిగుంట సూర్యనారాయణ 
శాన్తు 9౨లుగారును రచించిన భారతసంజీవనీ వ్యాఖ్యనిదివణకు( బేర్కొనియుంటిమి. 
అది ఆదివిరాటపర్వములకు మాతమే లభించుచున్నది. వారితరపర్వములకు. గూడ 
నావ్యాఖ్య రచించియుండి కేమో శలియదు. వారు ముందుచితపాఠములతో గూడిన 


126 


[గంథము నిర్ణ యించుకొని తరువాత వ్యాఖ్యానము రచించిరి. వారు [గహీంచిన పాఠ 
ములు పెక్కు. సుపరతీతముబును, యు క్తములునని మాకుం దోంచినది. ఆది పర్వమును 
బరిమ్యరించునప్పుడు మెము వారి వ్యాఖ్వను వినియోగించుకొని యుంటిమి. విరాట 
సద్వమునకు సంబంధించివ భారతనంజీవని మాకు లభింవలేదు. 1 ఈ వ్యాఖ్యలో (బలి 
పద్యమునకును గద్యమునకును టీకాతాత్సర్యము లొసంగల బడినవి. 


తెలుంగు భారతమునకు( గల వ్యాఖ్యానములలో వెంకటగిరి యందలి మవోశాజా 
వారి యున్నత పాఠశాలలో. (బఛానాంథ పండితులైన (శీ, నేలటూరు పార్థసారథి 
అయ్యంగారు రచించిన దొకటి. దానికి “ఆమ్మాయక ళానిధి యని పేరు. వారు మమ 
నృతికిని శాంతి తయమునకును గూడ వ్యా ఖ్యర చించినట్లు తెల్పియున్నారు. ఆమ్నాయ 
కశానిధి నులథముగా నున్నది. ఇందలి తాత్పర్య భాగము మూలభావములను జక్కగా 
'వెల్లడించుచున్నది. కాని వ్యాఖ్యాత వ్యాఖ్యాన రచన మునకు( బూర్వము భారతసంజిీ 
వనీ వ్యాఖ్యాతవలె నుచితపాఠ పరిష్కూరమునకై [వయత్నించినట్లు కన్చింపదు. 
వారు [గహీంచిన పాఠములు కొన్ని సుపరీక్షితములు కావు. 1925 వ సంవత్సరమున 
ము దింపంబడినను ఈ [గంథమున, బద్యగద్యముల సంఖ్య యొనంగ6 బడలేదు, వావిళ్ళ 
ముదణమునందలి పాఠములతో( బోల్చి చూచినచో నామ్నాయకళానిధి (గహించిన 
పాఠముల స్థితి తెలియవచ్చును 


ధృత రాస్ట్ర్రండును బుతులు£ వనము కుంతీనందనుల్‌ సింహముల్‌ 
మతినూహింప నసింవా మైన వనమున్‌ మర్షింతు రెందున్‌ వనా 
వృత వృ_త్తంబులు గాని సింవాములకున్‌ వేగంబ చశేటొందుం.గా 
న తగం బొందుట కార్యమీ యుభయము న్ఫంతుష్టిమొ నున్కికిన్‌. 


5__1_858. 


'మతళీనూహింప నసవ్యామైన ననమున్‌ మర్దింతు రెందున్‌” అనునది ఆమ్నాయ కళానిధి 
పాఠమునందు(గల భేదము నువిదితమే. ఆమ్నాయకళానిధి పాఠమున నుసమానము 
సమ గముగా లేదు, ఇట్టివింకను మణికొన్ని గలవు. 


కీ శే. 2 ఆకొండి వ్యానమూర్తిశా స్త్రి గారాదివర్వమునకు భారత ఫక్కియను 
వ్యాభ్యానమనుటకంకు నన్నయగారి ఆఅనువాదపర్ధతి పరిశీలనమనుట యుక్తముగా 
నుండును. అందు సంస్కృత భారతమునందలి భాగములు నన్నయగారి పద్యగద్యముల 
కెదురుగా ము దింప(బడినవి, కవి తయమువారు మూలఖభారతమును యథాతథముగా 
ననువదించుటకు.6 గూడ( బూనినట్లు కన్చీంచును. అందలి అదిధారయను భాగము 


1. విద్వాంసులు కాని (గ్రంథాలయములు కాని తవ యొ విరాటపర్యమనకు సంబం 
దించిన భారత సంజీవనీ వ్యాక్యానముయున్న చో మాకు(బంపవేడుకొనుచున్నాము. ఆధు 
నికయుగమున 2. ఆకొండి వ్యాసమూరి ళా స్ర్రిగారు (1860__1818), (శ్రీపాద కృష్ణ 
మూర్తిశాస్త్రిగారు, తాడూరి లక్షీనరిసి.హం పంతులుగారు అను మువ్వురు పండి 
తులు మహాభారతమును సమ[గముగా ననువదించుటకు యత్నించినట్లు తెలియుచున్నది, 


ట్ల? 


నూతము ముదిత మైనది. సంస్కృత భారతమునంతను నిన్స్నహాయముగా ననువదీంప. 
గల్గిన గెరవము వ్యాసమూ ర్హిశా(స్త్రిగారికి దక్కినది. వారి యనువాదమునకు 
(శ్రీకృష్ణ భారతమని పేరు. నన్నయగారు |ప్రనన్నకవిశార్థయు క్రియు, నకరరమ్య 
తయు, నొనారుచిరార్థ సూక్తి నిధిత్వమును వెలయునట్లుగా సంస్కృత భారతము 
నాంధీికరించి యుండిరి. కేవలానువాదమున నట్టియు త్తమాదర్శములకు సాఫల్యము 
కల్పించుట దువ్ము_రము. 


విద్వత్కవిశేఖరులై న తిరుపతి వేంకశుశ్వరకవులు తాము రచించిన భారత 
విశేషములను చిన్నగంథమున వ్యాసమూ ర్రిగారు భారత ఫక్కిలో( గావించిన కొన్ని 
యా షపములకు సమాధానము లొనంగ (పయత్నించి యుండిరి. 


భారత [గంథమాలవారు హస్తానుకూల పరిమాణముతో' బిచురించిన మహో 
భారత సంపుటములు కొన్నికలవు, ఇందు (శ్రీ పళ్ల పూర్ణ పజ్జాచార్యుల వారు, రచి 
చిన టీకకలదు. భారతమంతయు నొరూవముగా. అచురింప(బడినదో లేదో తెలియదు 


ఆంధధమహాభారతమునందలి భాగములు విశ్వవిద్యాలయములందేకాక చిన్న 
తరగతులలో. గూడ( దప్పక పాఠ్యములుగా నియమింపం బడుచుండును. మదరాసు 
విశ్వవిద్యాలయము వారు కొన్ని మహాభారత భాగములనుగూడ. దమ పార్య భాగ 
సంకలన గంథములో( 'జేర్చియుండిరి ఈ భాగములను బరిష్కరించు కార్యము వారు 
సమర్థ్ములెన విద్వాంసుల కొప్పం జెప్పియుండిరి. అందుచే నవి పాఠ పరిశీలనమున( గొంత 
వజకు'( దోడ్పడవచ్చును. 


ఉస్మానియా విశ్వవిద్యాలయము _ సంళోధిత . 
ము[దణపణాళికారంభము 


1959 ఆగస్ట్ర 12వ తేదీని న. యూనివర్సిటీ [గాంట్సుకమీషన్‌ యూనిట్‌ 
కోఆర్హి నేటింగు ఆఫీనరుగానుండిన (శ్రీ డా. యన్‌. వి. సుబ్బారావుగారు తృ తియ 


వారితో కృస్తమూ_ ర్తిశాప్రీగారొక్క_రే పదునెస్మిది పర్వములను సంపూర్ణముగా 
ననువడింసం శాలిరి, తాడూరి లక్ష్మీనరసింహం పంతులుగారు విరాటోద్యోగ 
పర్వములు 'రెండింటినే యనువదింప యత్నించినట్లు చెప్పుదురు. అందేదియు 
ముద్రితము కాలేదు. వ్యాసమూర్శిశాస్ర్రీణారు 18 పర్వములు రచింప జాలిరి. 
కౌని యందాదిధారయను నాదిపర్వభాగము మాత్రమె 10888 వ సంవత్సరమున 
పిఠాపరములో (ప్రచురింపంబడినది. వ్యాసమూ ర్హిళొ స్త్రిగారు సంస్కృృతాం[ధము 
లందు. బేరెన్నికగన్న విద్వాంసులై రాజమహేంద్రనగరమందలి (పభుత్వకళాశాలలో, 
దిధానాం[ ధపండితులుగా. బనిచేపియుండిరి. _ వారితర (గంధములు కూడ రచించిరి. 
వారికి వేదవ్యాసుని యపరావతారమని ప్రసిన్ధి. వారిశై లియర్గ గంఖిరమైనను గ్లిష్టమై 
నట్టిది. అది విద్వదేకవేవ్యము. అదిభారయందాదిపర్వమునందలి " కథలున్నవి. 
వ్యాసమూ ర్తిశాన్తిగారు కథయందు నన్నయవిడిచిన [బ్రహ్మ _ గణపతి వృత్తాంత 
మును జొప్పించి యుండిరి. 


128 


(ప్రణాళికా కాలమున గార్యరూపమునొ4దించుట కుం దగినయకి వృద్ధి పత్రకముల కార్ధి 
క పుటంచనాలతో(గూడ( (ఇతిపాదనలు పంపవఖినని యావ్యూనించి యుండిరి. అప్పు 
డాం ధళాఖాధ్యతులుగా కుండిన ఆచార్య (శ్రీ ఖండనల్సి లత్మీరశజనను గాళాం ధశాఖ 
యందలి యితఠ సభ్యులతో శాలోచించి, సంన్మృతఅకాడమీతో నప్పుడు పనిచేయు 
చుండిన కురుగంటి సీతారామ భట్టాచార్యులవారితో నా విషయమును గూర్చి 
చర్చించుచు. “(శ్రీ డా. కట్టమంచి రామలింగా రెడ్డిగారు, రా. సా. గొడుగు వేంకటరామ 
మూ ర్తి పంతులుగారు, జయంతి రాశుయ్య పంతులుగారు, వేటూరి [పళాకరశాష్తు)అు 
గారు మొదలైన మవానీయుజు కలజుగాంచిన మవోఖాతత సంళోధిత ముదణము 
సిద్ధ ముచేయుటకు యత్నింతము. వాలే యీ (వయత్నముం గావించయుండినచో మిక్కి శి 
యాదర్శపాయముగా నుండెడిది. జాళతమున కిట్టి సేన గావించి యీ తశమువారు 
ధన్యతగాంతురను నుద్దేశముతో వారు దానివి విడిచియుళదురు. నన్నయ తిక్క నారి 
మవోళవులు ఇజారజాదుల ననువదించియు భాగవతము నేంక ద్భష్టి సారింపళ దానిని 
దనకు విడుచుట తన్ను థన్యునిగా. కేయు నుద్దేశముతోడనే యని బమ్మెర పోశవగారు 
భావించియుండ లేదా? అల|ధమున(గల యీజా శీయేతి పాపమునకు సేశచేసినచో మనకు 
ధర్మమేకాక యించుక యశస్సును జేకూరు”నని సీశారామయ్య్య గారికి సూచిఆచిరి, 
వారాయలిపాయమును మిక్కిలి |(ప్రళంసిఆచి వృాదయపూర్వక ముగాం [బోత్స 
హపించరి. 


ఆరంభముననే మేము పూనాయదలి భండారు త ప్రాచ్యపరిళోధన పంస్థవారు 
సంస్కృత మవోఖారత సంళోధిత ము[దణమును సిద్ధము శేయుటలో నమపరిఃచిన 
పద్ధతులనే యీ సంళోధిత ము[దణము విషయమున, గూడ నమసరింప వభిలపించితిమి. 
మవోశారత మునంతను అను కమణికాసంపుటముతోం గూడ నై దునంపుటములుగా 
ము; దించుటకు సుమారు శెండు లతఅ రూపాయలు శావఅసియుండునని యంచనా వేసి 
81_6_1959 వ శేదీని (పతిపాఠనమును (శ్రీ) డా. సుక్బారావుగారికిం బంపితిమి, దాని 
నొక సంఘము చారు జాగుగాం లరిశీలించి, వ్యయమును కూ. 1,86 000 లకు. 
దగ్గించి (ప్రణాళికను బలపజిచి యుండిరి. 25-2_ 1961 వ శేదీని జరిగిన సమావేశ 
ములో ఉస్మానియా విశ్వవిద్యాలయ నెనేటునభచారు దానివి బరిశీలించిరి కాని దానిని 
ద్వితీయ | పాధఛాన్యముగఅ (వణాళికా వర్గములో ( 'జేర్చిరి. అర్థిక సాహాయ్యమున్నకె 
విశ్వవిద్యాలయ విరాళ సంఘము వారికభ్యర్థన వంసంబణడెను. ఆ సళఘమున కధ్యతు 
లైన (శ్రీ డా. డి. యస్‌. కొళారిగారు ఉప్మానియా విశ్వవిద్యాలయమును డర్శింస 
నరు దెంచినప్పుడు శ) లఅకీరంజఇనఆగారు వారికీ (ప్రణాళిక విషయము విన్నవించిరి 
(శ్రీ డా. కొళారిగారు “ఇది చాఅ ఘనమైన [పయత్నము. ఈ దేశమున యోగ్య 
మైన యే పయత్న మును ధచాభానముచే. గుఠటువడీయుండ తేదు. స్వయఆ సావో 
య్యముతో ముందంజవేయుం' డని తగిన [పోశ్చావామొనంగికి. యు.జి.సి, వారు 
మవోశారత [పణాళిక గార్భికసహాయ్యమొనర్చ ఇారత పభుత్వ వైజ్ఞానిక పరిశోధన 
సాంస్కృతిక వ్యవవోరమం తిత్వశాఖ వారిని మొదట: గోరవలనని విశ్వవిద్యాలయ ము 


' వారికి నూచించిరి. తదను గుణముగా నంచనాను జునఃపరిశీఅనము గావించి యాక్థిక 


సాహాయ్యమునక్రై భారత | పభుత్వమునకును, ఆంధ |పభుత్వమువకును గూడ విశ 
విద్యాలయ ము వారు దరఖాస్తు సంఫీయుందడిరి. రాట (పథుక్వమునకు సంబంధోొంచి 


129 
39g1—J 


నంత వజశప్పుడు సాంవ్య్భృతిక వ్యవవారామాత్యులుగా నుండిన (క్రీ గౌ. యం. ఆర్‌. 
అప్పారావుగారును, కార్యదర్శులుగా నుండిన (క్రీ యల్‌ ,యన్‌. గుప్తగారును ఈ 
విషయమున. జూల [శ్రద్ధ వహించిరి. రాస్ట్ర్య |పభుత్వము మొత్తము వ్యయములో 
(మొత్తము అంచనా రూ. 1,5.000 లు) సగము థరించుట కంగీకరించెను. తరువాత 
భారత పభుత్వము కూడ మిగిలిన సగము వ్యయమును మంజూరుచెనిను. ఇదంతయు 
196465 పంవత్సరములలో జరిగను. 


ఉస్మానియా విశ్వవిద్యాలయోపాధ్యమలై న (శ్రీ డా. డి. యస్‌. రెడ్డిగారు 
'మొదటినుండియు నీ మవోఖారత నంళోధిత ము[దణము విషయమున [శద్దాసాను 
భూతులు (ఫదర్శించుచుండిరి. వారు మాటలయిందు. గంచుంజేంతల యందధికమెైన 
విశ్వానము కలవారు, వారు విశ్వ విద్యాలయముచే మొదటి వాయిదాగా రూ, 
రీఠ00 లిప్పించిరి. ఈ విషయమున నప్పుడు రిజిస్ట్రారుగా నుండిన (క్రీ బి. పి. ఆర్‌ 
విఠల్‌ గారు చాల దోడ్పడియుండిరి ఇది 1968 వ సంవత్సరమున జరిగను. 


పారంభము 


(శ్రీ లత్నీరంజనంగా రీ కింది కశారణములచే నంళోధిత ఇకారతము[ దణ [పయత్న 
మునకు (శ్రీ కారముచుట్ట వ లెనని య్యాతపడుచుండిరీ. 


1. ఇది చాల ధర్మ రాము నుత్తమమునెన "కార్యము. ధర్హోమధ ర్మమువ లె నాలస్యము 
నోర్వ(జాలదు. 


ఏ, ఉస్మానియా విశ్వవిద్యాలయమందలి యాం[ధళాఖలో వి. పాచ్‌, డి. పట్టమునశ్రై 
పరిశోధనలు జరుపుట కవకాశములు కల్పింపంబడినవి. పరిళోధన గంఢ [ప్రచురణ 
మున దెలుంగుశాఖ ముందంజ వేయవలసి యున్నది. మవోభారత నంళోధితము[దణ 
మందు కర్రృాయైన యారంఖథము కా(జాలును, 


8. విశ్వవిద్యాలయోపాధ్యతులై న (శ్రీ) డా.డి. యస్‌. కెడ్డిగారి నాను మీజాతీయేతి 
వోస పిచురణముతో సంబద్ధమై యుండుట యుచితముగా నుండును, పూర్వము 
రె రాజు లాంధధవాజ్బ్యయమున కపారమైనసేవ కావించియుండిరి. (శీ సదాశివ 
రె గా రభ్యుదయమందుచున్న విశ్వవిద్యాలయముల నమూవాములో ఉస్మానియా 
వి ప్వవిద్యాలయమున కుచిత మైన స్థానము క ల్పించియున్నారు. 


బావ్యూ మైన సావోయ్యముకొ అకు వేచియుండక శ) డా. కోశారిగా రొనంగిన 
స్వయంసావోయ్య సంబదేశమువై నాధారపడి ఆంధశాఖవారు 1/-/_1908! శదీని 
మవోభారత నంశోధితము[ దణపణాళిక కు పిఘ్నుశళ్వరపూజ గావించిరి, ఆరంభ వ్యయ 
మునకై కొన్నివిరాళముఅు వసూలుచేసి వారు పనిచేయుట కారంభించిరి. 

క్ట ఈ[పళాళికకు సంబంధించిన వివిధదళలలో ఉస్మానియా విశ్వవిద్యాలయం [ధ 
ఇఛాఖయందలీి విద్యార్థులు చాల ఉపయోగవపడియుండిరని చెప్పుట కెంతయు సఆతసించు 


180 


చున్నామ. మొదటనే కుమాకశి బీ. విజయఖారతి, టి. సుశీల, సీత, (శ్రీమతి ఇ. హేమ 
లత ఆను విద్యార్థినులు భాత'తాది సళాపర్వములఅందీలి పద్యముల [పథమపాదామ్మకమ 
ణిళలను సిద్ధముగావించిరి. అమ్మకమణికా సంపుటమొకటి యుండవలెనని మేము 
మొదటినుండియు నాసించుచునే యుంటిమి. తరువాత మవోఖారతమునందలి యితర 
పర్వములకుంగూడ నట్టియను[కమణిళ సిద్ధముశేయ బడినది, 


ఈపణాళికకు సంబంధించిన వివిధ విధానములతో ఉస్మానియా విశ్వవిద్యాలయ 
తదనుబంధ కళాశాలలందలి యాం[ధోపవ్యాసకులు పలువురు దమంత! దాముచ్చాహా 
ముతో. దోడ్పడియుండిరి. వారేకాక నగరమునందలి ఉన్నతపారశాలలోని యాం[థ 
పండితులుకూడ మాకు సావోయ్యమందిచ్చిరి. వాజికందటికిని, ముఖ్యముగా (శ్రీ) 
పరాయిశం కృష్ణమూర్తి, (శ్రీ టి. వేంక శుశ్వరశర్శ, | క్రీ) మూలంపల్లి చంద శేఖత 
శర్నగార్లకును, మా కృతజ్ఞతలు. 


కార్యవిధానము 


మొట్ట మొదటే యీ పంళోధిత ము[దణనిర్మాణ కార్యమున పూనాయందలి 
థండార్కరు [పాచ్యపరిళోధన సం వారి సంస్కృృతమవోభారశ నంశోధితము[దణము 
నాదర్శముగా [గహించవలెనని ని యించితిమి. భండార్కరు పాచ్యపరిళోధన సంస్థ 
వా రవలంబించిన శ్యాస్త్రీయవిధా ముల లెస్సగా నెటుంగుటశై_ 1968వ సంవత్సరమున 
(శ్రీమాన్‌ చెలమచర్ల రంగాచార్యులుగారిని విశ్వవిద్యాల యముచారు పూనా నగరము 
నకు6 బంపియుండిరి. వారాసంస్థ యందలి మహాభారతశాఖ కధ్యమలైన (శ్రీ డా. పి, 
యన్‌. వైద్యగారియొద్ద శితణము పొందివచ్చిరి. 


కార్యదశలు 


1. మొదట నాంధ్రమపహోభారతమునకు సంబంధించిన తాశళష్మతపతుల కొటకును, 
పాగచీన ముదితప౦తులకొణకును ముది తవిజ్ఞ్ఞస్రులు పంపియుంటిమి. ఇచ్చట మాకు 
మొట్టమొదటి తాళ పతి పతిని చ్చినవారిని మాతిమే వెర్కొందును. వారు [పొ 
తము ఓరుగల్లుకళాశాలలో నాంధోపన్యాసకులుగానున్న (శ్రీ వి. నరసింవోరె 
గారు. వారిచ్చిన తాళపత్ర పతిలో ఉద్యోగపర్వమొక్కటి మాతమే యున్న , 
ఇతరములై న విరాళనులును, (గంథచానములును అనుబంధ మున వివరింవంబడును. 


బ్‌ తాళస[త[పతిఆ సంచయములున్న కొన్నీసంస్థలవారు తమయొద్ద నున్న (పతులను 
ఖయటివారికీయ నంగీళరింపరు కావున నట్టిచోట్లకు [పతులవర్ష నాత్మక పట్టికలను 
సిద్ధముచేయుట కై కొందజిని బంపియుంటిమి. మాయథినముననున్న తాళపత్ర 
(పతులకుంగూడ నట్టివ ర్థవాత్మక పట్టికలను సిద్ధము చేయించితిమి, 


8, దర్శనమా తముననే యేపర్వపు, [బతు లెచ్చటనున్నవో వానిస్థితియెట్లున్నదో తెలిసి 
కొనుటకనువుగా( దాళపతవితుల వర్యాను గుణానుక్రమశణికలను సిద్ధముశేయించి 


\ 
18! 


తిమి. ఉన్నచోట కాళమును ఇండియన్‌ ఎఫిమెరిస్‌ సావోయ్యమునం. బరిశీలించి 
నిక్టయించితిమి 


4. ఆం|థ దేశమందున్న తెలంగాణము, రాయలసీమ, తీరమండలనులు అను మూండు 
సాంస్కృతిక |పొంతములకును దగిన |పాతినిధ్యమొనంగు నుద్దేశముతో( దాళప|త 
(పతుఆ నన్నింటిని జృధక్కరించితిమి. ఈపని చేయుట యంతసులభ మెనదిశాదు. 


క. పి విధముగాం దాళవ్యత | పతులను సిద్దముచేసి యందుండి సరిచూచుటకు. ఎనికి 
వచ్చువాని నెన్నీయుంటిమి_ కాలము, లేఖక (వమాతరాహిత్యము, చదవుటకు( 
దగిన నుస్థితి ఆనువిషయములను చానినెన్నిశళ చేయుటలో దృష్టియందుంచుకొని 
యుంటిమి. 


రి. సంపాదించిన విజ్వాంసుల [పామాణికత్వమును బురస్కరించుళకొని కొన్ని ముదిత 
పతుఅనుగూడ విమర్శన పాథనపామగింలో. జేర్చియుంటిమి. 


మహాభారత లక్ష్యములను సేకరించుట 


ఛందో వ్యాకరణ (గశ౭థములతడును నిఘంటువుఅందుమను ఉద్ధ్భ్భృతము_ల్తైెయుండిన 
మవోఖారత లక్యుములను సేకరించుటకు 1962 న సంవత్సరము నుండియు. [బయ 
త్నము చేయుచునే యుంటిమి. (గాంథిశాం|ధ శావకు మహాభారత మెట్లు మూలాధార 
భూత మో ముందే కెల్సియుంటిమి. వ్యాక రణచ్భందోనిఘంటు |గంథముల రచయితలు 
మవోఖారత ముమండి అత్యుముఅ నుద్దరించుచుండుట పర్మసాధారణము. ఆయుద్ద రణ 
ములు |ప్రాచీనకాజమున నుహాభారతమునందలి పాఠములెట్టులుం డెనో విన్న ముచేయం 
జాలును. కొన్నీవ్యాకరణచ్చందో[గంథముఅు ముదితములైనవి ముదణ సం 
దర్భమున నాధునిక విడ్వాంమలు వానిని తమకుందోంచినట్లు వరిష్కరిం యుండిరి. 
వారు తమక భీమాన పాతములైన సారస్వతసిద్దాంతముల ననుసరించి వానిలోని పాఠ 
ములవ మూర్చియు+డి క మోయను ననుమానముకఅదు అందుచే నీఛందో వ్యాకరణ 
(గంథముఆ పారిశుద్ధ్యము నందేవోన్నదమనీ కొందటి యభిప్రాయము. వారియఖి[ పా 
యము ననుసరించి వానికి మూలములై న జాళపత(పతులనే మనము పరిశీలింపవలని 
యున్నది. అనంగా నాలతణ [గంథములన్నింటికిని సంళోధిత్మపతులను సిద్ధముచేయవ తే 
నన్న నూట. ఆదియంత సులభముగ ఉవపయోగశళముగను గానిపింవక పోవుటచే మేము 


ము[దితములైన లతణ[గంధముఅనుండియే మవోఖారతోద్ధ రణములను సేకరించి 
యుంటిమి. 


ఈ [కింది ఛశదో జ్యాక త గాది (గంథములనుండి మేము మవోభారతోద్ధరణము 
అను సేకరించియుంటిమి. 


ఛం దో(గంథములు 


1. అప్పశ వీయము. 2. ఆనందరంగళాటృ్ళందము. లీ, కవిసఆజీవని, 4 కవిసం 
శయ వపిచ్చేడము, 5. సర్వఆతణసార సఆ|గవాము. రీ ఆంధ వయోగ రత్నాకరము 


182 


7. ఛంతము. ర. సర్వలక్షణసాళము, 9. పరసాం[భశ్ళత్త తక్నాకరము. 10. లతా 
డీపిక. 11. వీరథూపాలీయము. 12. శకట శేఫనిర్ణయము. 18, ద్వి రేఫవర్లదర్పణము. 
ఇంకను మటికొన్ని ఛందో[గంథములున్నట్లు తెలియవచ్చినది. కాని అయ్యవి మాకు 
లభింవలేదు. 


వ్యాకరణ (గంధములు 


[. గుప్తార్థ[పశాశిక. 2, పౌోఢవ్యాకతణము. శ ఆంధ భాషానుశాసనము. 
4. ఆం|ధచ్యాక రణ సంహిళా సర్వస్వము. 0. బాలక విశరణ్యము. 6, అహోబల పండి 
తీయము. ఆంధ కౌముదిలో(గూడ మవోథారతోద్ధ తణముఆు కలవని శెలియవచ్చిశది. 
కాని దానిని సేక రింవ(జాలక పోయితిమి, 


సీ మార ము వు లు 


wt (బౌమదొత వారి అం|ధా౭గ్ల్గనిఘుంటువు ఏ. శబర శ్నూకరము, 
వ్‌, సూర్య రాయా ధనిఘంటువు. 


సంకలన[గ౦థములు 


[కీళశ. 16 వ శశాన్ది పూర్వార్ణమున నివసించిన మడికిసింగనక విచే సంకలిత మైన 
సకఅనీతి నమ్మత మొక్కటిమా త మే మాకులభించినది. పెడపాటి జగచ్నాథకవిచే సంక 
తిశమెన [వబంధరజ్నాకరము, (పబంధమణిభూపణము, ఆం|ధసాహిత్య పరిషత్ప| తి 
కలో [పచురింప(బడిన ఉదావారణపత్యములు మాకు అభింపలేడు, 


వ్యాథ్యానములు 


ఆదినబికుం బేర్కొనంబడిన, 1. భారత కూలఆకపను, 2 శాతతసంబీవనిని మేము 
లభ్యమెనంతనటికు వినియోగించు కొంటిమి. 


డాకరు సర్వేపలి రాధాకృష్షగారి ఆశీస్సులు 
శ గా ౬ 


ఈ|పణాళిక అభ్యుదయముశకు దోవాదమొసంగిన అడ్భష్టకర సన్ని వేశములలో 
భూతపూర్వ థారత రాష్ట్ర ఏవతులై న శ) డా. సర్వేపల్లి రాళాళ్ళస్ల య్యగారి యాళీ 
స్సుల నందుకొవంజాలుట అగగణ్యమెనరి. 1968వ సంవత్సరపు వేపంగిలో (శ్రీజారు 
సికిం దొ జాదుశంత లి రాష్ట్రపతి థవనమున విడిసియుండితీ. 19639 అగస్టు 4వ ేదీని 
(శ్రీవారు (శ్రీ కె. అత్నరంజనంగారికిని, (శ్రీమాన్‌ (శ్రీరంగాచార్యుఅగారికిని దర్శన 
మొపంగ నంగీశరించిరి. తతువాత వారీ పాణాళకనుగూర్చి పంపూర్షముగా విని దావి 
ఆరతభేత్సవమునకు సూచనగా పుస్తళమున నన్నయతట్టు రచించిత '( శ్రీవాణి గిరి 
జాళ్చిరా యె”ఇ్యాశీ లోకమును తను స్వహ_స్తముఅతో లిఖంచియుండిరి 


188 


ఆదర్శనంపాదనము 


విమర్శననసాధన సామ[గినంళను నిర్ణయించుకొన్న పిమ్మట నోదిపర్వ్యము నందలి 
న్వల్ప ఖాగతు నాదర్శముగా సంపాదింప నారంఖించితిమి, మేమాదివర్వమునందలి 
(వస్తావనను ఉదంకోపాఖ్యానమును సంశోధన పూర్వకముగా సంపాదించి యాఖాగము 
నాంధ దేశమునందతి (ప్రసిద్ధ విద్యా౭సులు పలువురికి పంపియుంటిమి. వబారందఆును 
అనుకూలములై న యభిప్రాయము లొసంగుటయేకాక కొన్ని యమూల్యములైన 
సూచనలుకూడ కావించిరి. తరువాత కొనసాగించిన పంపాదనకార్యమున మేము 
వాని నన్నింటిని దృష్టిలో నుంచుకొని యుంటిమి. సామాన్య వ్యాకరణచ్చందోనియమ 
ముల శనుగుణముగా నున్నప్పుడు అాళపత[పతుఅయందలి పాఠముల "కే (పొధాన్య 
మొసంగ వఠయుననియు, వావిళ్ళ పతిలోని పాఠమునకంశు భిన్న మైనపాఠమును 
(గహించినప్పుడు దానిశాధారమైన [ప్రతీయేదో సూచింపవ లెననియు వారు కావించిన 
సూచనలలో ముఖ్యములై నవి. 


తాళసడత్ర పతులతోనరిచూచుట 


వావిళ్ళ (పఠతి పాఠములను తాళ షుత|[పతుల పాఠములతో సరిచూచు వని 
యతివి వృత మై దీర్భ కాలము కొనసానను. తొలుం దొల నా పని నాంధశాఖ 
యందఠథి యుపన్యానీకులే చేసియుండిరి. కాని యట్లు చేసినచో “శాళప్యత (పతులను 
నరిచూచు. పనికి చాలకాలము పట్టునని శెలియవచ్చెను. అందుచే 1965-66 
సంవత్సరమున నా పని నిర్వహించుటకు సుమారు పది మంది పరిశీలకులు నియమింప. 
బడిరి. అందువలన వని తొందరగానే సాగను గాని కోందణు పరిశీలకులా వనికి సరి 
(కొత్త వారగుటచే( గొంత పునః పరిశీలనము కావలసివచ్చెను. ఈ విధముగా నాది 
పర్వమునకు సంబంధించిన పనినంతను బునఃపరిశీలనముచే సంత ప్రీకరము కావిలచితిమి. 
తకువాళ తంజావూరు నరన్వతీ మవాలు లోని ముఖ్య తాళప[త (పతులను సరిచూచు 
టకై కొందణు పండితుల నచ్చటికి పంపీయుండిమి. ఆం|ధ విశ్వవిద్యాలయమునందలి 
తాళప త పతులను శ పండిత కొమ్నునమంచి జోగయ్య శర్శగారు మా కొబకై_ 
పరిశీలించి యుండిరి. పిమ్మట ఆంధ్ర (శ్రీ) వేంకశుశ్వర విశ్వవిద్యాలయముల వారు 
మాకు తడవకు రెండేసి తాళ పత (పతులవంతున( బంపుటకు సమ్మతించిరి. అందుచే 

నా (పతులను స్థ సానికముగనే వరిరీలించుట కవకాశము లఅభించెను. మదరాసున (వాచ్య 
లిఖత పత సట అటు య; అడయారు దివ్యజ్ఞానపమి తీ [గం థాలయము ఆను రెండు 
కేం దవజలలో పరిశీలన కార్యము జరుగుట శేర్పాట్లు కావించితిమి అనుభవశాలు 
లైన విద్వాంసులు శ) బులును వెంకలు రమణయ్యగారు శొాంతకాలము మా కొటకు 
పరిశీలన కార్యమును నిర్వహించి యుండిరి. ఇప్పుడాపనిని స్థానిక కళాశాలలో నుప 
న్యానకులుగా నున్న (శ్రీ శె. సూర్వనారాయణగారు చేయుచున్నారు. (శ్రీ (బౌను 
దొరగారి కాగితపు లిఖత | పతులు మద రానునందలి (పభుత్వ (బాచ్య లిఖతపు _స్పక' 
అాండగారమున నున్న సంగతి యిదివలేకే తెల్పియుంటిమి, కాకినాడయందలి ఆం|ధ 
సాహిత్యపరిషత్తు వారును. రాజనముపాం[దవరము నందలి "గాతమీ (గంఛాలయము 
వారును, పహ్రైదరాళాదు నందలి ఆంధసారస్వత పరిషల్లత్మణరాయ పరిశోధక 


184 


మండలులవారును దమయొద్ద మన్న శాళపష్మత |వతుల నెరవిచ్చుట కంగీకరించి 
యుండుటశే వానిని బరిశీలించు పనియంతయు మా విశ్వవిద్యాఅయము నందే జరిగి 
యుండెను, 


మాయుద్ద నే ఎం. ఏ చదివి యాపరీతలో ను త్తీర్ణులై న కునూరి యం దీనావతి. 
ది, జో్యోతిర్శయి. ఐవి. కాంతలటత్మ. డీ, వి ద్యేశ్వరి ఆను పూ ర్వవిద్యార్థి నులు స్థిరముగా 
నుండి నీపుణాముగా( దాళప్యత | పతుఅను సరి మాచియుండిరని చెప్పుట కేంతయు నంత 
సించుచున్నాము వారిలో కుమారి మానా పెగడ దీనావతి సుమారైై చేండ్రనుండి మాతో 
యవిచ్చిన్నముగా పనిచేయుచుండుటచే: చాశషతముల విషయమున. గొంత | వామాణిక 
పరిజ్ఞానము సంపాదింపంజూలినది. 


శాళప్మత |పతులను సరిచూచుటలో మేము థండార్కరు పరిళోధన సంస్థవారి 
విధానమునే యవలంబించితిమి. సరిచూచుటకుపయు క్రములగు ప్మతములు (పత్యేక 
ముగా సిద్ద ముచేయ (బడినవి. పద్యగద్యము లందొకొ్కక్క్యా వంక్రి (పాదమున) 
కొకొక్కప[త మువ యోాగింప బడి నది (పతి పత్రమునకును మొదట శాళప్యత 
(పతులందలియు (పాచీన ముదిత పతులంచలియు, బారములు నిలువుగా నొకదాని 
తరువాత నొకటి చొప్పున నీయంబడినవి. పతి తాళప్యత |పతికిని, ముద్రిత పతికిని 
నొక్కొక్క యతురసంజ్ఞ నొనంగియుంటిమి. ఆ సంజ లతో. గూడిన విమర్శపాధన 
సామగి వివరములు వేణుగా నొనంగంబడినవి. 


సంపాదన కార్య మున నవలంవింపంబడిన సూ(తములు పూర్వపు విద్వాంసులు 
మువోభారత విషయమున నొనర్చిన సేవను నిరసించుటకు( గాని యందలి లోపములను 
వెల్లడించుటకు( గాని మేమీ సంళోధితము దణ కార్యము నారంభించి యుండలేదు. 
ఆమహనీయుతు మహాభారత మునకు( జేసిన సేవ చాలమవా శ్లర మైనది పూర్వవిద్వాంను 
లొనర్చిన యాసేవను యధాళ క్తిగాం బూరింపయత్నించుట మాత మే మా యుర్ధశము 
మజఉీయు శా మీయపాఠవిమర్శన సిద్ధాంత ముల నాం [ధమవోభారత ము దణము విష 
యమున సమన్వయింపవలెననియు మేము శావించితిమి. భారతదేశము నందలి 
(పాంతీయభాస లన్నిటిలో౬గల భారతములం దాం ధమవోభారతగు గెరవస్థానము 
న్నాళకమించునని డా. సు క్షంకరుగారు. తెల్చియున్నారు అసంఖ్యాకములై న 
వ్యాఖ్యలు కాక సాక్యుములుగను నహాయములు.౫ను, పదకొండవ శ తాన్టీలోని రవ 
[కింది మూడు (గంథములును లభించుచున్నవి. .1. జవానీయుల భారతము. 
2. ఆంధధకవి నన్నయభ్టకృత మైన ఆంధథారతము. 1. కాళ్మీరకవి పుశగవు(డై న 
కమేం[దుని భారతమంజరి (కీ. శ. 1050); నన్నయభట్టు తన శావ్యమున శాను 
జూచిన సంస్కృత భారతమునందలి (పతి పర్వములో( గల ల్లోకముల సంఖ్య నొనంగు 
పర్వసం|గవామును సరిగా ననువదించి యుండుట చె నతని [గంధము పదకొండవ శతాబ్ది 
యందలి దాక ణాత్యము| దణము యొక్క - ముఖ్యముగా తెలుంగు ము దణము 
యొక్క _ పరిస్థితి నెఖుంగుట కెంతో సహకారిగా నుండంగలదు. ఆం|ధాను వాద మే 
కాక యింకను దేశభావమలలో శేయంబడిన శారతాను వాదము లున్నవి కాని వానిలో 
చెక్కు తరువాతి కాలమునకు చెందినట్టివి. అదియును గాక అవి అతిస్వతంతము 
లగుటచే మవాశారత [గ్రంథ పునర్ని ర్మాణామున కొంతగా నుపయోగపడ(జాలపవు' 


186 


ఆదర్శసంపాదనము 


విమర్శనసాధన సాను|గినంతను నిర్ణయించుకొన్న పిమ్మట నాదిపర్వము నందలి 
స్వల్పథాగము నాదర్శముగా సంపాదింప నారంభించితిమి. మెమాదిపర్వమునందలి 
(వస్తావనను ఉదంకోపాఖ్యానమును సంళోధన పూర్వకముగా సంపాదించి యాఇాగము 
నాంధదేశమునందతి (ప్రసిద్ధ విద్వాంసులు పలువురికి పంపియుంటిమి. వారలదథును 
అనుకూలములై న యభిప్రాయము లొనంగుటయేకాక కొన్ని యమూల్యములైన 
నూచనలుకూడ కావించిరి. తరువాత కొనసాగించిన సంపాదనశార్యమున మేము 
వానీ నన్నింటిని దృష్టిలో నుంచుకొని యుంటిమి. సామాన్య వ్యాక రణచ్చందోనియమ 
ముల శమగుణజముగా నున్నప్పుడు అతాళపత పతుఅయందలి పాఠములే (పాధాన్య 
మొసంగ వళయుననియు, వావిళ్ళపతిలోని పొళమునకం:చ భిన్న మైనపాఠమును 
[గహించినప్పుడు దానికాధారమైన |పతీయేదో సూచింపవలెననియు వారు కావించిన 
సూచనఠిలో ముఖ్యము౨ై నవి, 


తాళపత్ర ప్రతులతోసరిచూచుట 


వావిళ్ళ [పఠతి పాఠములను ఆతాళపత పతుల పాఠములతో సరిచూచు పని 
యకివిసృృతమై దీర్భ కాలము కొనసా”గను. తోలు. దొల్హ్ల నా పని నాంధ శాఖ 
యందలి యుపళ్యానేకులే చే చేసియుండిరి. కాని యట్లు చేసినచో “అాళప్యత (వతులను 
నరిచూచు పనికి చాలకాలము పట్టునని శెలియవచ్చెను. అందుచే 1966_66 
నంవత్సరమున నా పని నిర్వహించుటకు నుమారు వది మంది పరిశీలకులు నియమింప, 
బడిరి అందువలన పని తొందరగానే సాను గాని కోందజు పరిశీలకులా వనికి సరి 
[కొత్త వారగుటచే గొంత పునః పరిశీలనము కావలసివచ్చెను. ఈవిధముగా నాది 
పర్వమునకు సంబంధించిన పనినంతను బునఃపరిశీలనముచే సంత్భ ప్తికరము కావిలచితిమి. 
తతువాత తంజావూరు నరన్వత్తీ మవాలు లోని ముఖ్య తాళప్మ్యత |వతులను నరిచూచు 
ట్రై కొందటు పండితుల నచ్చటికి సంపియుండిమి, ఆంధ విశ్వవిద్యాలయమునందలి 
ఆాళప్మత ప్రతులను (శ్రీ పండిత కొమ్మనమంచి జోగయ శర్మగారు మా కొణకె 
వదిశీలించి యుండిరి. విమ్మట ఆంధ (శ్రీ వెంక శుశ్వర విళక్వవిద్యాలయముల చూ... 
మాకు తడవకు రెండేసి తాళపత్ర [పతురివంతున( బంపుటకు నమ్మలతించిరి. అందుచే 
నా పతులను స్థ పానికముగనే పరిలీలించుట కవకాశము లభించెను. మదరాసున (పాచ్య 
లిఖతసత [గంథాలయము, అడయారు దివ్యజ్ఞాన సమితి [గం థాలయము ఆను రెండు 
కేం దవజలలో పరిశీలన కార్యము జరుగుట శేరాట్లు కావించితిమి ఆనుభవశాలు 
లైన విద్వాంసులు (శ్రీ బులుసు వెంకట రమణయ్య గారు కౌంతకాలము మా కొటకు 
పరిశీలన కార్యమును నిర్వహించి యుండిరి. ఇష్పుడాపనిని స్థానిక కళాశాలలో నుప 
న్యాసకులుగా నున్న (శ్రీ కె. నూర్యనారాయణగారు చేయుచున్నారు. (క్రీ కాను 
దొరగారి కాగితపు లిఖిత[పతులు మదరాసునందలి [పభుత్వ |పాచ్య లిఖితపు_స్హక' 
ఇశాండగారమున నున్న సంగతి యిదివఅకే తెల్పియుంటిమి. కాకినాడయందలి ఆం|ధ 
సాహిత్యపరిషత్తు వారును, రాజమహేం[ దవరము నందలి గౌతమీ (గంధాలయము 
వారును, పాదరాజాదు నందలి ఆంధసారస్వత పరిమల్ల కృణ రాయ వరిళోధళ 


14 


if 


మండలుల చబారును దమయొద్ద నున్న అాళప[త (వతుల నెరవిచ్చుట కంగీకోరించి 
యుండుటశే వానిని బరిశిలించు పనియంతయు మా విశ్వ విద్యాఅయము వందే జరిగి 
యుండెను. 


మాయొద్దనే ఎం. ఏ చదివి యాపరీతలో ను క్తీష్థలై న కుమారి యం. దీనావతి. 
బి జో్యోతిర్శయి- ఐ. కాంత లజ్మి. డి. విద్యేళ్వరి ఆను పూర్వవిద్యార్థినుతు స్థిరముగా 
నుండి నిపుణముగా. దాళవ్యత పతుఠను సరి మూచియుండిరని చెప్పుట కెంతయు నంత 
సించుచున్నాము వారిలో కుమారి మానా పెగడ దీనావతి నుమా రై దేండ్రనుండి మాతో 
యవిచ్చిన్న ముగా పనిచేయుచుండుటచే; దాశవ్యతముల విషయమున. గొంత పామాణిక 
పరిజ్ఞానము సంపాదింపంజాలినది 


శాళషత (ప్రతులను సరిచూచుటలో మేము థండార్కరు పరిశోధన సంస్థవారి 
విధానమునే యవలంబించితిమి. సరిచూచుటకుపయు_క్రములగు వ్యతములు (పత్యేక 
ముగా నిద్ధముచేయంబడినవి పద్యగద్యము లందొక్కౌక్క వం_కి (పొదమున) 
కొకొ్క్కాక్క-ప్మత ముప యోగింప(బడినది. (వతి ప్మృతమునకును మొదట తాళపత 
(పతులందలియు (పాచీన ముదిత పతులందలియు. జాఠములు నిలువుగా నొకదాని 
తరువాత నొకటి చొప్పున నీయంబడినవి. (పతి శాళవ్యత |పతికిని, ముద్రిత పతికిని 
నొక్కాక్కా యమరసంజ్ఞ నొనంగియుంటిమి. ఆ సంజ్ఞ లతో గూడిన విమర్శపాధన 
సామి వివరములు పేజ.గా నొనంగంబడినవి. 


సంపాదన కార్యమున నవలంవింప(బడిన సూతములు పూర్వపు విద్వాంసులు 
నువోభారత విషయమున నొనర్చిన సేవను నిరసించుటకు( గాని యందలి లోపములను 
వెల్లడించుటకుం గాని మేమీ సంళోధితముదణ కార్యము నారంభించి యుండలేదు. 
ఆమహానీయుళలు మహాభారతమునకు( జేసిన సేవ చాలమవా శ్తర మెనది. పూర్వ్ణవిద్వాంను 
లొనర్చిన యా సేవను యశాళ క్రి గా. బూరింవయత్నించుట మాగతమే మా యుధ్రేళము 
మణియు శా స్త్రీయపాఠవిమర్శన సిధాంతముల నాం|ధమవోభారత ము[దణము విష 
యమున సమన్యయింపవలెననియు మేను శావించితిమి. భారతదేశము నందలి 
పొంతీయభాష. లన్నిటిలోంగల భారతములం దాం[ధమవోభారత ము గౌరవస్థానము 
నా|కమించునని డా నుర్హంకరుగారు తెల్పియున్నారు అసంఖ్యాకములై న 
వ్యాఖ్యలు కాక సొవ్యములుగను సహాయములు౫ను, పదకొండవ శతాబ్దిలోని యీ 
[కింది మూ(డు (గంథములును లభించుచున్నవి. 1. జవానీయుల భారతము. 
2. ఆం[ధకవి నన్నయభట్టకృత మైన ఆం|ధథారతము. లి. కాళ్ళీరకవి పుఃగవుండైన 
శే. మేందుని భారశమంజరి (కీ. శ. 1050); నన్నయభట్టు తన కావ్యమున 'శాను 
జూచిన సంస్కృత భారతమునందలి [పతి పర్వములోం గల శ్లోకముల సంఖ్య నొసంగు 
పర్వసం[గహమును సరిగా ననువదించి యుంకుట దె నతని [గంథము పదకొండవ శతాబ్ది 
యందలి దాక జాత్యము[దణము యొక్క - ముఖ్యముగా తెలుంగు ము దణము 
యొక్క _ పరిస్థితి నెఖుంగుట కెంతో సవాకారిగా నుండంగలదు ఆం(థాను వాదమె 
కాక యింకను దేశభాషలలో చేయబడిన జారతాను వాదము లున్నవి కాని వానిలో 
సెక్కు. తరువాతి కాలమునకు చెందినట్టివి. అదియును గాక అవి అతిస్వతం[ తము 
లగుటచే మవిథారళ |గంథ పునర్నిర్మాణమున కంతగా నుపయోగపడంజాలవు' 


185 


ఇంతకుపూర్వము అలు;(గుఖారతను మేమివ్పుడు చేయుచున్నట్లుగా పవిమర్శ 
మైన పరిశీఅనమునకు గురిచేయ. బడక పోవుటయే, మేమీసంళోధితము[దణము నారం 
భించుటకు సమర్థనము. ఇతరులు కొందటిట్లుచేసిరి గాని మిక్కితి స్వల్పవరిమాణములో 
నొనరించియుండిరి, మేమొవర్చివ సంళోశనమున వసాధారణ విషయముల౦కగా6 గన. 
బడకపోయినను నుశ్చావాకశతములై న కొన్ని ఫలితములు లభించినవి. 


ఇగీవజకు ఆల్పివట్లు ఆం[ధమహాఖాళత సమవ్యలకును సంస్కృత మవోథారత 
సమస్యఆకును చాల ఖేదముక లదు. మేమేపకియండలి పాఠముఅనుగాని సమర్థించుటకో, 
నిశసించుటకో వూనికొనియుండలేదు. నూకులశ్యములై న వినృతములన యాధార 
ములను తృష్టీయందుంచుకొని |వతిపాఠమును గాఢముగా పరిశీతించియుంటిమి . మేము 
(పధానముగా |గహించిన వావిళ్ళ వతియండలి పాఠము పరీతకునిలిచినచో దానినే 
థె ర్యముగా నుంచి వసితిమి. తిఖత పతులు కాని యిశతము[దణములు కాని అంతకంు 
నుత్తమమైవ పొళము నొనంగియుండినచో నున్నదానిని మాక్పుటకు యతశ్నించితిమి. 
ఉచిత మైనపాఠ మేదియని విశ్రయించువపుతు వంస్కృృత మూలముమగూడ శరిశీలించి 
యుఃటిమి. ఆనవక మైనచోట్ల అధ్యాయపత్వల్లోక సతఖ్యఅతే(గూత మూలభాగముల 
నొనంగియుంటిమి. (పస్తుతము [వచారముళోనున్న వ్యాకరణసూ[ తములను దృష్టిలో 
నుంచుకొన్నమ ఇారతమునంతలి పారములు జాఅజ్యాకరణమునకో, మణి యేవ్యాక 
రణ|గంథమునకో ఆమగుణముగా నుండునట్లు (పయళ్నముమాతను శేయలేదు. పాఠ 
భేదముఅున్నచోట్ల నెల్ల పాఠకులు తమకువచ్చివ పాఠములకడు స్వేచ్చగా |గహించుటక 
వీలుగా అక్యముశై వ పొఠవిశవములన్నియు నొపంగియుంటిమి. అన్ని పరిస్థితులలోను 
(వా(త(పతుల పాత నముఆకు తగిన పాముఖ్యము నౌ నంగింముంటిమి, 


వఏమర్శన-సాధన సామ గి 


మేమాదిపర్కము విషయమున |గహించిన విమళ్ళన సాధనసామ[గి యిట సంగ 
వాముగా వర్షింప(బడుచువ్నది. మేమిచ్చిన తెలుగుఆతరములు ఒక్కొక్క (వాత (పతి 
కొప౭గ(బటిన సంజ్ఞలు. సంఖ్యలు మూాఠికిస్తక్షలోని కమసంఖ్యను సూచించును. ఉ. వి, 
అనగా ఉస్మానియా ఏశ్వవిద్యాఅయము., మా [ఛాత|[పతులన్నియు శాళపత|వతులే. 
ఉ. వి ఖని నూచింప(బడిన శాళవత|వతులలో ఈకింది వానిని మేము పాఠములను 
నకిచూచుటకు వినియో గించియుఃటిమి. 


1. అ.ఉ వి, సంఖ్య 5. ఇందు ఆదిసళా.-విరాటపళ్వములు సంపూక్షముగను, మద్యోగ 
వర్వము శాల్లన ఆఫ్వాపమునందు కి75్‌ గద్య వద్య్యములుమ కలవు. ఇళిదు 403 
పత ములున్న వి పరిమాణము 18ిన్నరో౫ 1వ్నే రి”. అత్పటచ్చట కొల.దిగా 
సాతయినమ సతి జాగుగానున్నది. బవుళ। 200 ఏండ్లకు పూత్చోముది కావచ్చును. 
నిజామాజాదు మండలమునద'లి దోమకొండ[గామ నుండి |గహింప(ఇడినది. 
దీనిని క 4, ఆ. రా జేశ్వరళర్మగారు జఇహూకరించిరి. 


2. ఆ.ఉ.వీ. సంఖ్య 7 ఆదిసళాపక్వములు పూర్తిగశున్నవి. పరిమాణము 17 1న్నళ” 
9.0 కమ్మలు. కొద్దిగా శిథిలమైనను [వతి మంచిస్థితిలోనున్నది, (జాతచక్కలనిది, 


188 


\ 


YU తం. వీరేశతింగంగారు జవువతిగా నొనంగిరి తెలంగాణము నుండి 
నచ్చిన |పతియె యుండనోపు. 


a5 


. ఇ.ఉవి సంఖ్య 19. ఆదిపర్వము, అవల పూర్ణము శన ఆశ్వాసమువలఅకు పూర్తిగతు, 
5వ ఆశ్వానములోని కొంత ఖాగమును ల పరిమాణము 16" న్నర”. 
110 కమ్మలు (పతి షౌాతది. శిథిలము (వాత చిక్కంనిది. గద్వాల |పాంతము. 
“పాయక పాకశాననికి' (1_1_25) అను పద్యమిందులేదు. 


4. ఈ.ఉ వి. సంఖ్య 2. ఆదిపర్వము వూర్తిగనున్నది. 279 శమ్ములు. మచిస్థితి రవ 
ఆశ్వావము [పారంథమున తేదీ నంస్కృృతమున గలదు. ఆంగీరస చై[త బ।| 
చతుళ్లశి వారమిందుచెప్ప(బడీ యుండలేదు. మొదటిశమ్మవై  మటియొకతది 


ఆషాడ ళు (తయోతళి (శుక్రవారము) ఆని కఆదు. సింగరార్యుని కోర్కెవై 
[వాయంఖడినరి. 


ర్‌. ఉఉవి. సంఖ $8. ఆదివర్వము పూర్తిగనున్నది. 17 కమ్మలు. [(పతిమంచిస్థితితో 


నున్నది. దోణపర్వపు కమ్మలు కొన్నిగలవు కమ్మ అళోే 84,79,82,89,04,80,96 
సంఖ్యలు అవి లేవు. 


ర. బు ఉ.వి సంఖ్య 6ఏ. ఆదిపత్వము అసంపూ ర్హ పతి శీవ కమ్మనుండి గలదు. పఠిమా 
"ణము 1క"% 1న్నత” 170 కమ్మలు |(వాశమంచిది శివపురపు UE లపతి 
ఏలూరి వెంకయ్య నిమి త్రము వా సెను, “ఎనమదఅ వీరేశ్వరా నీవేకలవు" (శ్రమ 
రాంబా చెన్న మల్లి కేళ్వరా నీవేకలవు” అని గంఛారంథమున(గలదు. "తేరీ అంగీ 
రన మార్గశీర్ష బ।| దశమీ ఆదివారము (శ్రీఅమరేశం రాజేశ్వరశర్శగారు 

౧ యి 

హూకరఠించిరి, 


7. ఊ.ఉ వి. సంఖ్య 74. ఆదిపర్వము అసమగిము అష్టమాశ్వాసములోని 144వ 
పద్యమువ అకు గదు, మళచిస్థితి, ఆం|ధసాహిత్య పరిషత్తు కాకీబాడ, 


ర. ఎఉవి నంఖ్య 7క్‌ ఆదివర్వము. సంపూర్ణము స్థితిమంచిది. పింగళిశామ సంవత్సర 
శా9వణ శు|। చతుర్దశి వాళమిందులేదు ఆం[ధసాహిత్యపరిషత్తు కాకినాడ. 


రః రి; సంఖ్య 76. ఆది, నఖా;, ఆరణ్యపక్వములు కొన్ని భాగములు లేవు. విరాట 
పరఇము $ వ ఆళ్యాపమువణకు కలదు. స్థితిమంచిడీ. వా(తలో తప్పులున్నవి. 
ఛాత్వకి వైశాఖ శు॥ విదియ శనివారం (661780) చింతలపూడి వారి 
(ప్రతిలో నున్న పశారను విప్పర్ల బలరాములు వా9సినది. ఆంధ్రసాహిత్య పరి 
వళ్ళు కాకినాడ. 


10. ఐ.ఉ వి, సంఖ్య 80. ఆదిపర్వము సమ్మగము పరిమాణము 17౦618. 198 
కమ్మలు. మంచిస్థితి. (వాయసగాని పేరు... సఆజీవకవి. ఈవిషయ మొక పద్యములో 
చెప్పబడినది. 'పాయకపాకళాననీకి 1_1_.26 అనుపద్యమిందు. గానరాదు, 
ఆ.సావ కాకినాడ. 


187 


tiered: సంఖ్య 91. ఆదిపర్వము నమ్మగమ. పరిమాణము 18568" ౫41 8ి* 195 ఆకులు 
| వాంత తీరంత గ్రోష్టముగాళేదు, ఆసా ప, కాకినాడ, 


12.4 ఉ.d. సంఖ్య 94. ఆదిపర్వము సమ్మగము పరిమాణము 17615" 180 
క న్ములు, వాత చక నిది జయ శానణకశు।|దశమీ కుక వారము ws 71654) 
పులి వేట తిమ్మప్ప (పశిన ననుసరించి (వాయంబడినది. [వాయనగాని "ఫేరిందుకాన 
రాదు ఆసా స. కాకినాడ, 


18. జా.ఉ.వి నంఖ్య 96. ఆదిపర్వము సమ్మగము (ప్రతిమంచిదే కాని చేతప్పులధికము. 
[వాలు పెద్దవి చక్కనివి. కుంతీపురా గహారమునందలి సుక్కారాయని కుమా 
రుడు సీళారాముకి. జెందినది. (ఈకుంతీపురా[గవోశతము తూర్పు గోదావరి 
మండలములోని పిళాపురము కాందగునా? అచ్చట కుంతీమూధవుని అలయము 
గలదు). ఆ, సా,ప కాకినాడ, 


14.5 ఉవి. సంఖ్య 99. ఆదిపర్వము సమ్మగము. [పతిమంచిస్థితిలో నున్నది. కమ 
కొకవెపు దిద్దుబాట్లుకలవు. [వాంతమంచిది. వికారి పుష్య ళు! దశమీ సోమ 
వారము (1711780) థీ ఫోంబి రామస్వామికి పాపయ్య యనునాత డు (వాసి 
యిచ్చినది, ఆసాప. కాకినాడ 


15, చఉ.వి. సంఖ 110 ఆదిపర్వము సమ్మగము (పతిస్థతి మంచిది పరిమాణము 
ల 189 కమ్మలు వాధూలస గో తుండు తణకొల్లు వా _న్తవ్యుండు 
వైన చేరనంది వేంకటకృష్ణ శట్టు తనయుడు శాస్క్రరప్ప వానినది. [కోధన 

పువ్య బ. చతుర్దశ శనివారము [4 l= 1746 ] ఆ సా ప “కాకినాడ, 


16. ట.ఉ.వి. సంఖ్య 112. ఆదిపర్వము సమ్మగము (పతిమంచిస్థితిలో నున్నది పరిమా 
ణము 16*' ౫1న్నర” 246 కమ్మలు. తనతప్పులను తమింపుండని వెడుకొనుచు 
(వాయసగాండు (వాసినపద్యముగలదు. NOD పోలమరాజాదిపర్వము 
నేదోమాత్ళకనుండి పూర్తిగ | వాసికొ చెను. నల మాఘ శు, స్తమీశనిజారను 
[4-2-1197] (నష్టం ను[బహ్మణ్యముగారు ఆ. సా. ప. న కొసంగినది ) 


17. త. ఉ, వీ. సంఖ్య 119 ఆదిపత్యము అసమ గము న_ప్రమాశ్వాసమున Ill 
పద్యము వణుకును గలదు స్థితి మంచిది. పరిమాణము 17 న్నర” ౫1,2" 
265 కమ్మలు వాతమంచిది. వాీయనగా(డు మీనాకీ సోమసనుశదరులను, 
తన as రామభదుని స్తు సుతించినా(డు. నుదురువాటి రామ స్వామత్య్వుగారు 
ఆ సా. ప. కొసంగినది.  దకిణబేశమంరలి (వతిశానోపు. 


1కి కడ, లి: సంఖ్య 126 ఆదిపర్వము అసమగము అష్ట మాశ్వానము లోని 181 వ 
పద్యము వఅకు( గలదు 197 కమ్మలు స్థితి మంచిది. ఇదియును శై దాని 
వలె నుషురుపాటి రామస్వామయ్యగారు ఆ సా.ప. న కొసంగినరే |గంథా 
రంభ మున, 


138 


20 


బె 


.డ 


ఎ బి 


వారిదానున్‌ వననవాసున్‌ 

పరిచిత పర మోవపవాను శానురవోనున్‌ 
నిరుపమ నిగమాఖ్యాసున్‌ 

విరచిత కాశీనిచాను వేద వ్యానున్‌ 


అను [వాయన గానీ పద్యము బమ్మెర పోతనామాత్యుని అం త్యాను. పాసము 
అను జీవికి! 'దెచ్చుచున్నది, 


. ఉని. సంఖ్య 145 ఆదిపర్వము సమ్మగము [కిమీదస్ట్టమెనది కాని చదువుటకు 


వీలగును పరిమాణము 17 న్నర”ొ3418ొ 105 శమ్మలు నం. 
సంస్థానము నుండి జయంతి రామయ్యా పంతులుగారు నంపాదించినదీ, ఆ.సా.వ 
కాకినాడ. 


ఉ. వి. సంఖ్య 197. ఆదిపర్వము సమ్మగము స్టితిమంచిది. పరిమాణము 
18% 1న్నర” 150 కమ్మలు. (శ్రీయుతులు నంజ కం లు 
గాకు, "చుకుమళ్ల కామేశ్వరరావుగారు చి చిత్తూరు మండలము నుండి సేకరిఆచి 
మవేఖారత కార్యాలయము వారికి బహుమతిగా నొనంగినది. విశ్వావసు 
ఆణినెల 15 వ దినము, (10-7-1645) (కొత్తింటి నాథమునుల కుమారుడు 
బం గారయ్య (వాసినది. 


ఉ. వి సంఖ్య 198 ఆదిపర్వము సమగము మంచిస్థితి పరిమాణము 
17 8" ఏ4 1న్నఠ” 168 కమ్మలు. ఇదియును శై చానివలనే (శ్రీయుతులు 
నండూరి హ్‌ స సట "పేకుమళ్ల కామేశ్వరరావుగారు 
చిత్తూరుముండ లము నుండి సేకరించి మహాభారత సంస్థవారికి బహుమతిగా 
నొనంగినది జయసంవత్సర చైత్ర శు॥ విదియా శనివారం (68.1714) 
నాటికి బూసె దానన్న కుమారు(డు కొండన్న తుంకూరి నారాయణచెట్టి 
కుమారు(డై న వేంకటడానుచెట్టికి (వాసియిచ్చినది. 


. ఉ వి. సంఖ్య 200 ఆదిపర్వము సమ్మగము |క్రిమిదష్ట్ర మైనను చదువుటకు వీలున్న 


(పతి పరిమాణము 15౫1.4" 1005 కొమ్మలు ఇదియును వై విధముగ మవో 
భారత సంస్థకు చేకూకినరే. 


ఉ వి. నంఖ్య 201 ఆదిపర్వము అనమ[గము అష్టమాశ్వానపు ౨4వ పద్యము 
వఅకు( గలదు పతిస్థితి మంచి దైనను కమ్మలు “వెళు సెక్కినవి. పరిమాణము 
1'/న్నర” 641 4. 215 కమ్మలు. ఇదియును చె విధముగ మహాభారత సంస్థకు 
చేరినదే. (ఆదిపర్వ పరిస రణానంతరము తాళ ప్యత(పతులలోం గొన్నింటిని కాకి 
నాడ ఆంధ సాహిత్య పరిషత్తు వారికి పంపివేయుటచే, 92, 88, 74, 75, 76, 96, 
99, 126 (సతుల విశేష వివరము లిచ్చుటకు వీలులేక పోయినది.) 


189 


మా దగ్గర నున్న తాళవ్మత (పతులు -- కొన్ని మిక్కిలి |పాచీవము లై నవి. 


En: సంఖ్య 9s 1471654 
క .» 198 6_8_1714 
న సస... శం 11746 
ల 6 6__5.__1700 


24. ఖ. 532/వ్ర. ఉస్మానియా విశ్వవిద్యాలయము లోని సంస్కృత అకాడమీ చారివి. 
(|పస్తుతము విశ్వవిద్యాలయ [గంథభాలయము నందున్న వి.) ఆది, సభా ఆరణ్య 
పర్వములు. ఏ కొలకి ఆకులో తప్ప ఆది, సభాపక్వములు పూ ర్తిగను, 
అశణ౧పర్మము ఈ వ అశాశ్రసనముఃవేజకును గఅవు. పరిమాణము 18" ౫ 1వ్నత”' 
802 ఇొమ్మళు. శోథకృృన్నామ సంవచ్చత 2. ఐ|; కుక్రతారము నాటికి 
గ అచ్చన్న తమ్ముడా న లమ్మ్‌నరమనకు ప వటచాయి చెలియ (వాసియిచ్చినది. 
ఈ తేది 1722, 1782, 1642 సంశత్సరములతో సంవదించుచున్నను 1782 సంవ 
త్సరమే (పతి లేలనపు కేడీగా (గహింపంబడివది. 


విక్‌. న, ఆంధ విశ్వవిద్యాలయము వార్తే ళు సంఖ్య కీధ్‌4 ఆది, ఆరణ్య, మహో వస్థాన, 
న్వర్షారోవాణ పశ్యములు నమ్మ గములు. శ26 కమ్మలు 12780 |గంథములు 
(8 ఆతరము లొక గంథము) (వాంతచక్కనిది కుదురై వరి. మహారాజ 
రాజకీ) సీశారామచం[రతంగారావు ఐవాద్దతుగాతికి వెల్లా అచ్చి అప్పయ్య 
(వాపి దాఖజుచేసినరి, (వాయవగాండు శరీ మాపుట లేదు. (వండిత 
(శీ) కొమ్మన మంచి జోగయ్య శర్శగారుపాఠ భేదములు గుర్షించి యిచ్చిలి.) 


26. మ. ఆల్మళ విశ్వవిద్యాలయము. TF. 1111/N_18.1. ఆదిపర్వము. ఆపమ్మగము 
అష్టమాళ్వానములో 187 వ పద్యము వఅకే కలదు. [పాంతటప్రతి శిథిలము. 
(వాత చక్క-నది. శక ఏ(14ఉ సి యం. 178 కమ్మలు. 4984 (గంథ ములు, పఠిడిత 
కొమ్మన మంచి జోగయ్య శర్మగారు పాఠ భేదములు గుర్షించిరి. 


ది7.య,. అడయారు |గంఛాలయము. నసంఖకి 7*/5కి అదివరళము, వమ గము. 
| సీ వి oi 
(వాంతచక్కనిది. (పతి మంచిస్థితిలొ నున్నది. (శ్రీ) కాళిదాసు సూత్యనారాయణ 
గారు (మద కాసు పాఠ ఖేదములు గు ర్తించిరి + 


558. త, అడయాతు [గం ఛాలయము., సంఖ్య. 76067. ఆదెవథ్వము సమ్మగము మంచిస్థితి 
కొజ్టపోటి గంగరాజు (వాసినది. శేదీలు రెండు విధములుగా నున్నవి. మొదటిది 
సరీధ్ధావి తూక్ల్షళిళ ఐ 8 జఇయవారము. రెండవరి. (అష్టమాశ్వాసము చివళ) 
పార్థివ వైశాఖ ఐ॥| తృతీయా శనివారము రెండవ తేది పంవత్సరమ. వనుసరించి 
మొదటనే రావఅని యుండెను | వాయవేకాడిట్లు ఇచ్చుటకు శారణము దురూ 
వ్యాము (క్రీ కాళిదాను నూర్యనాశాయణ గాదు పాఠ భేదములుగు ర్లించిరి 


29. గ. ముడిత (పతి ఆదిసకాపర్వములు రావుసాహాబు గితుగు రామమూ రి వంతులు 
గాళు గుర్తితచిన పొఠములు గి తలజావూరి సరస్వతీ మవాలు [గంధాలయ 
(వతుల నుండి వారికొజకు సెకఠింపంజడిన పాఠములు. 


140 


80. గ్మి వైదానివలెవే (క్రీ చామమూ ర్తి పంతుటుగారు 1847 తో (క్రీ) పళవస్తు చిన్న 
యనూరిగారిచే (జచురింప(బడిశ |పతినుండి నేకతించిన పాఠములు (గి.గ్ని 
(పతుల విమయ మీ ఉపోర్తాతమణ నందు ముందే చెప్ప(జడినది.) 


ఏ1 అ. ఇది మద్రాసు (ప్రాచ్య లిఖతపు స్పక్‌శాఆలో నున్నది, (ల"నుదొర గాథ పరిమ్మ 
రించి సిద్ధ ముచేసిన కాగితపు (బతి పండిత బులుసు వేంకట రమణయ్యగారు 
పాఠ భేదముజు గు ర్తిలచిరి 

శ్రి2 వ. వె | బెశుదొరగారి (పతిళో నున్న అన్యపారముజు. ఇదిదొళ వారితర (సతులనుడి 
[గహిశచిన పాఠములు పండితబులును వేంకట రమణయ్యగారు వాఠభేదములు 
గుర్తించిరి. (_బౌనురొఠవారి (పతుల వివరములు పీరికలో నొనంగ( బడినవి.) 


8లి వా, మేము |వళానాథాతముగా[గహించిన వావిళ్ళవారి ము[దిత పతి (Vulgate) 
గిడుగు రామమూర్తి పంతులుగారు పాఠభేద వరిరీఆనకు 1914 వావిళ్ళ ము[దణ 
మును [గహించిళంట. డా. చిలుకూరి నారాయణరావుగారు సంష్కరించిన 
నన్నయకృత నువోఖారశాంతర్గతమగు గరుడొపాఖ్యానమునకుం గూడ (పాతి 
వదిక వావిళ్ళ ము[దణమే 
« 

వావిళ్ళ ముదణ మొక ఖలు ఈమధ్య ఛారాళముగా అభించుచున్నడి విద్యాం 
సులు పెక్కుమంది వావిళ్ళ ముదిణము పైనే దృష్టి వితిపిరమట నిర్వివాదము 
1960 సంవత్సరపు ముడ్రణమును, తకువాతి వావిళ్ళము[ఠణమును మేము విని 
యోగించితీమి, 


డీ. వీ. కావుబవాద్రరు $6కుకూరి వీరేళతింగం వంతుతుగారి చేతను, రాయదు మ 
నరసయ్య శాస్తు)ల వారిచేతను వరిష్కకింప(బడి, వేమూరి వేంకటక్ళ మ 
చెట్టి అం౧ సన్ఫువారిజే 1901లో [పక టిత మైన ముదిత పతి. మూండు ౦పు 
ఓటములు. ఇది ఈనడుమునే మాకుచేరినది. దీనినిగూర్చి పూర్వమే వివరించితిమి. 


లీక. శ. ఆలూరి పక్యామజోన్యులవారిచే 1851వ సంవత్సరము [పొంతమున [పచురిత 
మైన ముదిత(పతి. ఇంటియాఆఫిను ఛై|అరీ [(లండను] మండి మాకుచేరిన 
ఛాయాచిత (పతి. అచ్చుతప్పు లచ్చటచ్చ్నటంగలవు ముదిత (వతిలో శకట 
రేఫముము విఢిగా పొటింపంబడి యుండలేదు. 


రికీ న, విశ్వ వద్యాలయో పాధ్యాయు లెన కరాలపాటి రంగయ్యగారిచే 1852 లో సంస్క_రింప। 
బడీ ముద్రిత మెన (పతి దీ నిపరిష్క_రణ పాండిడీ స్ఫోరకముగా నున్నది. ఇది 
ఏక్నామజోస్యుల (ప్రతి కంటి శ్రేన్షమెనది, 


87. స. పాఠనిర్ణయము చేయునపుడు మేమ వావిళ్ళ. ముద్ర ఇమునందలి అధోజ్ఞాపికలలోని 
పాఠభేధములనుగూడం బరిశీలించి యుంటిమి, వా ఎళ్ళ భార్షత పరిష్క ర్హలు (గంథమున 
వేలుషాఠమును (గహించినహ దాము చూచిన యితరపాళఠముల నధోజ్ఞాషికలలో 
నొపంగియు౦డిరి. 


141 


Ug 


28. ₹. 


89. 7. 


అక 


ఇది సంశోధిత ముద్రణసూతములకు సన్నిహితముగా నుండుటచే. గొందలు మిగీ 
లిన వారికన్న దీవికధిక ప్రాధాన్యమొసంగుచున్నారు. ఇటీవల నిది సులముగా దొర 
కుట లేదు. 


' “ఆనందాశన గ్రంథమాల” యనెడు శీర్షికతో మహాభారత, భాగవతాది పూర్వ 
కవి (ప్రణీత (గంథమాలు కొన్ని వెలువడినవి. ఈ గ9ింధమాలాధికౌరులు మొదట 
వేమూరి వేంకటకృషస్ణమచెబ్టి, ఏ కన్నన్‌చెగ్దిగార్లు తరువాత రామాఅండ్‌ కంపెసీ 
(ఏలూరు) వారు. ఆనందమ(వణమును గూర్చి యిదివటికు నుడువ(బడినది 


1 ఆనంద ముదణమునంనలి అధోజ్డా పికల లోని పాఠభేవములు వావిళ్ళ ముద్రణమః 
లోని పాఠాంళతరముల కిచ్చినట్లుగనే దీనికి నొక సంకేతాక్షరమ నొసంగితిమి. 
ఇతరాధార (గ్రంథములు ఇతరాధారవణిల. నుండియు సహాయ (గంధముల నుండియు; 
గూడం మేవజ పాఠాంత రమాలను (గ్రహించినట్లు చెప్పియుంటిమి వాం నిచ్చట 
నిచ్చుచున్నాము. “ 


1. కీ శ, 1866 లో రచితమైన లక్షణ (ఛందో) (గంధము కౌకునూరి ఆస్పకవి దీ కి 


త్త రం లక్షణ (గ్రంధములలో నిది బహుళ (ప్రచారము గలది యగుటయే గాక వివాద 
గ్‌ స్థమెసది కూడను, అంధ్ర శేద్ది చంతామణియను వ్యాకరణ (గంధమునకు పద్య 
గద్యరూపమగు వ్యాక్యానగంధమే నను, అప్పకవి దీఎని (ప్రధానముగా నం ప్ర 
ణికచ్చందో (గంథముగా( బిరిణమింప( చేసినాడు ఛందోవిషయములకు లక్ష్యము 
లొసంగుటకై అస్పకవి ఆంధమహాభారత మందలి పద్యము లెన్నో యింద్వురించి 
యున్నా(డు 


ఆనం. 2. ఆనందరంగ రాట్బంచము, (క్రీ.శ. 1750 (పాంతమున కస్తూరిరంగ కవిచే రచింప. 


బడినది, ఆనాండు దక్షిణభారతమున (ఫెంచి రాజకీయవేత్తగా పేరొందిన డూస్లే 
యను దొరయొప్ప దుబాసిగా పనిచేసిన ఆనంచరంగ పిళ్ళకిది యంకితము చేయంబడినది. 
డూ సమకాలికులు పెక, గాండ్రను రంగకవి తన అవతారికలో బేర్కొనియున్నాండు. 
తనకు మందు వెలసిన లక్షణచే తలను, వారి లక్షణ (గంధములను పేర్కానియు 
నితండేలకో ఆస్పకవి నామమును విస్మరించియున్నాండు రంగకవి పేర్కొనిన 
(గంధములు కొన్ని నేండు నామమా|శత్రావశి ములు సాందినిఘంటు వీతని కృతంత 
రము ఇత(డును మహాభారతము నుండి పెక్కు ర నుదాహరించి యున్నా(డు. 


= కవినంజీవవి. ముస్తరాజు గణపాత్యుని కుమారుందై న రామన దీనిక ర్త. ఇది 1080 లో 


వావిళ్ళవారిచే ము ద్రైతము. రామభ్రుం సోవరుండగు పెవరామనయె సూరన రాఘవ 


1. మవ[గ్రంథముదాపకులు ముదణ సంవత్సరము నిచ్చుటలో నొక నియమము ననుస 
రించి యుండలేదు. ఈవిషయమున వారు తగినంత శ్ర సదూపినచో, ఉన్నత సాహిత్య 


విమర్శకు పేవచేపిన వారగుదురు. (గంథముద్రణకాలము లేకపోవుటచే మహాభారత 
ము ఏ్రణజములచరిత్ర తెలిసికొనుట దుష్కరమగుచున్నది. ఉదాహరణకు రానూ ఆండ్‌ 
కంపెనీవారు 1818 లో శాంతిపర్వము వెలయించిరి. కాని భీష్మ ద్రోణపర్వముల యందు 
మువణకొలము నొసగరై రి, 


142 


పాండవీయ వ్యాఖ్యాత, పాచీవ (గంధశణల నాండియు హుఖ్వవజ గా మహోఇి+రళ వ 
నుండియు. రామన పెక్కుపవ్యవణలను లక్షములుగా నుదాహరించి యున్నాడు, 
ఇందు మూండు అధ్యాయములు లేక తరంగములు గలవు. 16 న శ తద్ది చివర 
సీకవి వెలసి యుండవచ్చును, 


_ 4. సర్వలక్షణ సారసం[గహము: క్రి శ. 18వ శ లౌట్టి పూర్వార్థమున జీవించిన 
సుప్రసిస్దుండై న కూచిమంచి తిమ్మకవి దీనిని రచించెను. అత (డు తూర్పుగోదావరి 
మం దలమున పిరాషరమునకు సమీపమున నున్న కందరాడ, చందంపాలెము అను 
(గానమములకు( జెందినవాండు తిమ్మకవి పెక్కు[గంధములు రచించెను. వానిలో 
రసిక జనమనో విరామము, నీలాసుందరీ వరిణయము, అచ్చ తెనుంగు రామాయణ ను 
అనునని ముఖ్యము లె లనవి సర్వలక్షణసార సం[గ్రహమున ఛందోవ్యాక రణొది విష 
యములు చెప్పంబడినవి దీని శ్రీ నందివాడ చలపతిరావుగారు మంజువాణి ముద్ర 
కాలయమున 1927 వ సంవత్సరము నందు న(దించిరి. తిమ్మకవి తాను జెప్పిన 
ఛందోవ్యాక రణాంశములను సమర్దించుట కై మహాభారతము మున్నగు [పప్రమాణగంథ 
ముల నుండి (ప్రయోగముల న్వురించియుండెను చివరి అ ధ్యాయమున నత (డు సాధు 
శకట రేఫములతో( గూడిన పవములను గూర్చి వివరించియుండెను ఆ రోజులలో, 
గవుల ప్రవిద్ధికీ సాధుశకటరేఫ విజ్ఞానము (పముఖముగా భావింపంబడుదుండెను. 
నుహాక వి బమ్మెరపోతరాజు యితి[ప్రాసలలో రేఫ శరట రేఫములను గలిపివ కారణ 
మున అప్పక వయ మఠికొంవణు లాక్షణికులును అతనిని ప్రామాణికవిగా( బరిగ 
ణీంప సరారరించిరి, తిమ్మకవి వారి నిరసనమును విమర్శించి పోతరాజు క వితామాధుర్య 
మహ త్త్వముల నుత్సాహపూరితుడై (ప్రశంసించి యుండెను 


కసం. 5. కవి సంశయ విచ్చేశము దీనిని 18 వ శతాబ్దియందుండిన (1720_1785) అడి 
చమూ సూరరవి రచించను. ఆతడు బహూ|గంథ క ర. అతని రచనలలో కవిజవ 
వ. ప్రబంధవణ (ప్రముఖమెనది. అత,డు విశాఖపట్రణ మండల మందలి 
పప్ప రుపల్లి తాలూకాలోని Bs so (గ్రామమున నివసించెను. శీ) వీరేశలింగం 
nos సూరకవి (గ్రంథములను సేకరించి 1899 వ సంవత్సర మున (ప్రచురించి 
నట్లు తెలియుచున్నది. కవిసంశయ నిచ్చే;ము వావిళ్ళ వారిచేతను (శ్రీ పరవస్తు వారి 
చేతను శెంతు మూడు పర్యాయములు (ప్రుటింపంబడినది. మేము 1855 వ సంవత్స 
రమున ముద్రింష(బిదిన ఐ వావిళ్ళ వారి (పతి నుపయోగించియుంకమి. అందు సూరకవి 
వ్యా: రణమునకును ప్రయోగములకును సంబంధించిన (ప్రత్యేకాంశములను వివరించి 
ఫపపరము నుండియు నితర్మగంధముల నుండియు అక్ష్యముల నుదాహరించి 
యుండెను, అతండు రేఫ శకట రేఫములతో. గూన పవముల విషయము కూడ 
నొక్క_చో విశదీకరించి యుండెను. తెలుంగునంవలి తదృవపదములను గూర్చి వివ 
రించు నీ (గంథమంనలి భాగము మిక్కిలి (ప్రశ స్తమెైనవని విద్వాంసుల యభిప్రాయము. 


గణ. శీ. ఆం|ధప్రయోగ రత్నారరము. ఇది మధుర విజయరంగ చొక్కునాధథుని సోదరు(డై న 
హగళగిరి 5 కొలువున నుండిన గణవవరప్త వేంంటకవి వి (1674 రచించిన సర్వలక్షణ 
శిరో మణియను బృహ న్గ9ంథమంలి ఏక దేశముగా గనిపించును. సర్వఆక్షణ శిరో 
మణి యందు గావ్యమనకు సంబంధించిన న్యాకరణవణ, ఛంచస్సు, నిఘంటువు 


148 


మొదలె సవి కలవు, అంమయ ప్రయోగరత్నా కరము ఛందోవిషయమూలను ఏవరించును 
సర్వలక్షణ శిరోమణి యందలి వ్యాకరణభాగ మే ఆం్యధకొముదియను పేరం (ఎంటింపల 
బడివేటు కనిపించును. ఛందోశాగమింతవబకును [ది“టితము కాలేదు. 

త్‌ 


ఆంధ(ప్రమోగ రత్నాకరము తోంశావూరు సరన్య కీమహలు (గంథాలయనుందలి 
అంధ లిఖిత గంధముల వర్ణనాత్మక పట్టికలో 290, 29! పుటలందు 600, 686 సంఖ్య 
లతో. గానవచ్చుచున్నది. తంజావూరు (గంథాలయమంచలి యాంధ్ర లిధిత (గ ంథమల 
(పతలాంధ్ర విక్ణవిద్యాలంయమున భ|దపజుపబవిడియున్న వి, 1, ఆంధ(ప్రయోగ 
రత్నాకరనూ, 2, ఛందము. కీ. సర్వలక్షణ సారము, శీ సరసాం(ధ్ర సృత్తరత్నా 
కరము, 5. వీరభూపాలీయము క. లక్షణదీపిర అనునాణు లిఖిత గంథములనుండి 
మహా భారతోద్ధరణములను సేకరించి సంపిన శ్రీ) డా. యమ్‌. వి. సత్యనారాయణ 
గారికి మేమెతయు కృతజ్ఞులము ఇందలి తుది మూడు (గంథములును మదరాసు 
(ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారము నుండి (గహింనబడినవి, వెంరటరవి 
కొన్ని యుదాహరణములు తాను ప్రాచీనలాక్షణికులనుండి (గ్రహించినట్లును, కొన్ని 
టిని తాను స్వయముగ సేకరించివట్లను, జెస్పుకొనియున్నాడు. 


ఛ. 7. ఛందము, _ అజ్ఞాతక ర్భకమైన యీయ[వ్రక ధచ్చందో[గ్రంథము తంజాపుర (గ్రం థపట్టి 
కలో 285 పుటయందు 7కీర్‌ నుండి 712 సంఖ్యలతో. గానవచ్చుచున్నది. ఇది మహా 
భారశమునుండియే శొక సెక్కి_త ర (గ్రంధముల నుండియు (గ్రపింపంబడిన యుదా 
హరణపద్యముల సంకలనము. కవి కొన్ని సిన్థాంతనులను జెప్పి (పస్యారవుల 
[పయోగములనుండి వానికి లక్ష్యము నొవంగుచుండును. 


ల.సా. క. సర్వలక్షణసారము_ అప్రకటిత మైన యీ ఛందోగ్రంథము తంజాపుర (గంథ పట్టి 
కలో 27 పటయందు 714 సంఖ్యతో గావ వచ్చుచున్నది. ట్రప్‌ రచించినవాండు 
రంగయ, అకనికాలఘు తెలియదు. సాధారణముగా ఫలువురు ఛందో (గంథర లు 
వర్గముల తాంత్రిక [వాధాన్యమును గూర్చియు, పద్యమున ప్రత్యేకవ ము 
లను ప్రత్యేకస్టానములలో వాడుట వలన గలుగు సదసద్భలితములను గూ యు 
వివరించి చెప్పుచుందురు. పర్వలక్షణసారమున [గ్రంధకర్త రేఫ శకటరేఫములతో. 
గూడిన వదములను కూర్చి కూడ కొంత చర్చ కావించియుం డెను 


పీఠ, 9. వీరభూషాలీయము అ|పకటితమైన యీ కాగితపు లిఖిత [పతి మదరాను 
నంత శతి (పళుత్య (ప్రాచ్యకిఖిత (గంథశా౭డాగాశమున 1319 సంఖ్యతో గాన 
వచ్చుచున్నధడి. (చూడు. ఆంధ లిఖత [గ్రంథముల వర్ష నాత్మక పట్టక ధన సంపు 
టము --- వ్యాళళ జచ్చందో నిఘంటువులు) వీశభూపాలీయము అప్పకవీయము 
వల ఆ*[ధళబ్ద చింశానుణి యందలి న్యూతనుఆను వివరించు (గంథము, ఇది 
వచవశథారశ కర్తయు, నునూకు దండవాథుండునై న కళువె వీఠరాఖున కంకి 


తము చేయ(జడినది. వీశశూా పాలీయమున మవోభారతమునుండి యుదరింప. 
బడిన అయమ్యములు కొన్నిక అవు. న 


144 


వృ. 10. సళసాం ధవృల్త రత్నాకరము -__ అ[పకటిత మైన యీ కాగితపు (పతి మద 


రఘు. 11: 


శక, 12, 


18. 


_ రాను నందలి (పభుత్వ (పాచ్యలిఖిత ఛాండాగారమున 1820 సంఖ్యలో గాన 


వచ్చుచున్నది. దీనిని తచించినవాండు వెంగ నామాత్యుని పుతు(డును, 
మల్యా! కి నృసింవా స్వామి భక్తుడునై న వెల్లటూరి లింగనమం రతి. మల్యాదది 
నెల్లూరు మండలమునందలి కంరుకూరు తాలూకాలోని నూలకొండ. అందుశే 
నీ [గంధము నొళ్ళొ_క్కప్పుడు మల్యాదిచ్చందమనియు. జేర్కొనుచుందురు. 
ఇందు వృత్తములు యతి(పాసలు వివరింప. బడినవి. [గ్రంథకర్త యొదా 
శ్వాసములు రోచించెనుగాని చివకియాశ్వాన మగంపూర్షముగా నున్నది. 
ఈ |గంథమునకు సంబంధించిన ఆతాళవ(త(సలికూడ నొకటియున్నది. కాగి 
తపు (పతికిదే మూలమై యుండవచ్చును. 


లతణరదీపిక_ అ| పకటిత మెన యీకాగితపు లిఖత[ పతి మదరాసు (పాచ్య 
లిఖత ఛభాండాగాతమున 1029 (1829?) సంఖ్యతో? గానవచ్చుచున్నది. (గంభ 
క_ర్త'వేరు గింథమున( జేర్కొనంబడక పోయినను ఈ [గంథముమ రచించిన 
వాడు వారాకవి రఘు నాథ య్య అని యూహింపవ బడుచున్నది. ఇంద నేక 
విషయములు వివరింప( బడియున్నవి. వ్యాకరణచ్చందోఒలంశార శాస్త్ర 
విషయములుకూడ నిండుట చోటుచేసికొని [గంధమునకు సమ[గత్వము 
కల్పించు చున్నది. ఇందువ ర్థములు. ధ్వమలు-- వాని యావిర్భావము, వాని 
సదనల్ల తణములు మున్న గువానికొఅకు చాలస్థలము వినియోాగింప( బడినది, 
ఇందు రూపకలతణములుకూడ సం|గవాముగ నొవంగంబడినవి. "రేఫ శకట 
రేఫముల చర్చకలదు. మవోభారతమువంటి [గంధములనుండి (ప్రయోగము 
లుద్ద్భృతము లై నవి, 


మద రానునంరలి (పభుత్వ (పాచ్యలిఖత [(గంఖాలయపు వర్గ నాశక 
పట్టికలో 1254 నంఖ్యతోంగూడిన కాగితము మజియొకటి యున్నది. కేఫ 
ఠ-కారవ చృద్దిజ్ఞాపక లోకోపకారకము ___ అని య్యాగంథ మునకు చేరు, 
[గంథక _ర్లసేరు తెలియదు. ఇది ఇటితెజంగుల రేఫముల [పయోగము లుదా 
హరించుటకు మవోఖారతనము నుండియు, ఇతర (సమాణ (గఅశథముల 
నుండియు పద్యముల నుద్దరించియున్నది. 


శకట రేఫని ర్ల యము. ఇది చాల కాలము కింద ఏలూరు మంబువాణీ ముద 
ఇణశాలయమున ము దిత మైనది. ఖారత హాలంకవ. వ్యాఖ్య రచించిన భార 
తము లమ్మీపతి సోబుయాజియే దినినికూడ రచించెను. రేఫ శకటరేభ నహి 
తములైన పదముల యుజావారణములకు. జాపుటశకై  యతండు మవో 
ఇఛారతమునుండి యవేక పద్యమ.ల నుద్ధఠించి యుం ఉను. 


ద్విరేఫ వర్ణ దర్పణము జేరు సూచించు చున్నట్ల గంథము "'కేఫళకట రేఫ 
ధ్వనుల వ)యోజనమును గూర్చి వివరించును. దీవిని తచించినవా(డు 
19 శశాది పూర్వార్ణమున నివసించినవాండును, తూర్పుగోదావరి మండ 
అమునందరి నీలపల్లి నివాసియునగు ఓగిరాల తంగనాథకవి, ఈ [గంథము 


iA 


39k 


(శ్రీ పూండ్ల శామళ్ళప్పయ్యగారిచే నంపాదితమై 1905 వ సంవత్సరమున 
(ప్రకటింప: బడినది. తనకు. బూర్వముండిన పెక్కురు లాతణికుఅనలెనే 
రంగవాధక వియు రేఫ శకటశేఫ సహిత పతముల నుద్ధరించుట యందధిక 
[శద్దచూపి వివిధ [పామాణిక [గంధముళంనుండి (ప్రయోగము లొసంగి 
యుండెను. ఇందు భారతము, భాగవతము థాస్కతశ రామాయణము 
మున్నగు [గంధములన్నిటికిని ఖా... యను నంజ్ఞ్లయె వాడంజడి యుండుటచే 
నేపయోగ మెచ్చటిది యను విషయమున పాఠకులకు; గొంత ్లేశము 
కలుగును. అదియటుండ నితర రంగములందలి పండితులనలనే తెలుగున 
సాధుశకట రేఫముఅను గూర్చి వివరించిన విద్వాంసులలో. గూడ నేపదమున 
నేరేఫయున్నది యను విషయమున నభిపాయభఖీేదములు కనిపించును, 
అందుచే నొకరు సాధుశేఫమున కుదాహరించిన పద్యమువే వేటజొకరు శకట 
రేఫమున కుదావారించు చుందురు. ఈ కారణముచే పాఠకుల మనస్సులలో, 
గొంత కలత కలుగుచుండును. శాళపాక అన్నమాచార్యుని కుమారు, 
డైన పెదతిరుమలాచార్యుండు కూడ నేఫళకట రేఫ నిరయమును గూర్చి 
యొక (గంధము (వాసియుం డెను. అతండుకూడ నుహోఖారతము నుండి 
రేఫ శకట లేఫధ్యమలుగల పదములను పదబంధముఅను నూచించి యుండెను. 
పద్యములు సమ్మగముగా నీయంబడని కారణమున నీగింధము మనకంతగా 
నుపయోగ పడజాఅదు. 


వ్యాఖ్య లు. 


భా. కూ. 14. భారతము అమ్మీపతి సోమయాజి రచించిన యీ [గళథమును గూర్చి యిది 
వటకు( జెప్పంబడినది. 


ఛా. సం. 15. భారత సంజీవని _ దంజిగుంట సూర్యనారాయణ శాస్తు ఇ ఆచారును, 


చదలువాడ సుందరరావు శా స్త్రులవారును రచించిన యీ[గంథ మిదివఠకు 
పేర్కొన. బడినట్టి దే. 


వ్యాకరణములు 


ఆ. వం. 16. అహోజల పండిలరీయము ___- దీనీకి కవిశరోభూపణమని చామాంతరము, 
పైదరాబాదు నందలి ఆంధ రచయితల నంఘమువారు దీనిని 1065 తో, 
(బకటించి యుండిరి, అవోోబల పండితుండు 17వ శతాబ్ది చరమపాదమున 
నివసించి యుండెను, కవిశిరోభూపషణము సంస్కృత భాషలో రచింప(బడిన 
ఆం|ధ శబ్ద చించామణయ్‌ యను ఆంధ్ర, వ్యాకరణమునకు సంస్కృత వ్యాఖ్యా 
నము. చింశామణి సూత్రములను వ్యాఖ్యావించుచు నహోేబలుం డచ్చ 
టచ్చట నధర్వణకారికఅను. గూడ వివరించి యుండెను, |పయోగవిషయ 
మున కవులందలికిని ఆదికవియైన నన్నయయే పరమ పమాణమని భావించు 
వారి కోవకు. ఇందిన వాడీ యహోబలుండు. వ్య దక్తీక రణ పారిశుద్ద్యమున 


14€ 


తిక్కన వంటి మవోకవులు గూడ నన్నయకు ద్వితీయులేయని యూతనియభి 
[పాయము. ఆత(డు నన్నయ పద్యములకు తటయిచుగను ఇతర (వామాణిక 
కవుల పద్యములను క్వాచిత్కముగను నుదావారించు చుండును 


గు. 17 — గుప్రార్థ[పళాశిక__ఇది రాజమహేం|దవరమునందలి [వభుత్వ కళాశాలలో 


(పౌ. 18. 


19 


నాంధ పండితుడుగా నుండిన కల్లూరి వెంః[టామ శాస్త్రి గారిచే 
(18517 Ea 1988) రచింప. బడిన బాలవ్యాకరణ వ్యాఖ్య. (పొచీశ కాలమున 
నాం|ధశబ్లచిం తామణి య్మాక్రమించిన గారవస్థానమును ఆధునిక కాలమున 
పరవస్తు చిన్న యనూరి రచిత మెన అాలవ్యార రణ మాక మిఆచు చున్న ది. 
జాలవ్యాకరణము పై మంచి వ్యాఖ్యానములు మూ(డు నాలుగువ్న వి కాని 
యం దేదియు గుప్తార్థ్మపకాశికను మీంచం జాలదు వెంక[టామ శాస్తి, 
గారు ఆంధ్ర్య,నంస్క్టృతములఅం దుద్దండ వండితులు వారికి మహో పాఖ్యాయ 
బిరుదము కలదు. శారు వాల వ్యాకరణము లిస్టు కృష్ణమూర్తిగారు 
రచించిన వారికారి కావ ళీకి యనువాద మో యనుళతణమో యని ఇానించి 
యుండితి. ఇతర పం౭డితు లెవ్వరు నీ యభి పాయ మును బలపటిచి యుఆడ 
లేదు. గువ్తార్ధ (పకాళీకలో మహాభారతము నుండి యుద్ధరింప, బడిన పద్య 
ములు పెక్కు గఅవు. అవి అప్పటికి ము[దితములై న కారత [పతులనుండి 
(గ్రహింప బడి యుండును. ఈ వ్యాఖ్య 1908 వ సంసత్సరమునకుం బూర్వమే 
(పచురింప బడినది. 


అ (పౌఢ వ్యాకరణము -- ఇది శబ్దరశ్నాళర నిఘంటుకర్శలెన బహు 
జనపల్లి సీశారామాచార్యుల వారిచే (1827-91) శచిం ప(జడిన వాక రణము, 
వారు నిఘంటువును నిర్మించునపుడు బహు [పాచీన [గంథములను పకిశీలించి 
యుండుటచే నందలి పెక్కు[ప్రయోగములను సేశరించి (పౌఢవ్యాక రణమున 
నుచిత స్థఆముల అశ్యములుగా నొసంగి యున్నారు అం (ధశజచించాముణిక 
ధర్వణ కాతికావళి వలె దీనిని జాలవ్యాకరణమునకు శ్లేష [గంథమని చెప్ప 
వచ్చును. చిన్న్మయనూరిగాకు తమ జాల వ్యాకరణమున నాం|ధము నందలి 
"పెక్కు [పయోగములకు లతణము( జెప్పి యున్నారు సీశారాతమా 
చార్యుల వారు (పౌఢవ్యాకరణమున వారు సాథింవని (పశ్యక [(వయోగము 
లతు సూ(తములు రచించి యుత్నారు. నూత నిర్మాణ [క్రమమున నాల 
(పౌఢ వ్యాక రణములకు( బోలికయే లేదు. చిన్నయనూరివలె న్యూతములు 
నిర్మించు శక్తి తరువాతిచా రెవ్వరికిని అభించియుండ లేదు. శాలన్య్యాకతణ 
మునకు వలెనే పొఢ వ్యాక శణమునకును నాఠధపండితలోశమున నధిక పసిద్ధి 
యున్నది. దానికి రెండుమూ(తు మంచి 'వ్యాఖ్యానములు గూడ రచింప( 
అడ నవి. 


ఆం[ధ భాపానుళా సనము జ కలీ ఆఆ(ధ విశ్వవిద్యాలయ మున సాం(ధ 
సంన్క్భృత వండితులుగా( బనిచేసిన మల్లాది సూత్యచా కాయణ శాస్తు)ల 
వారిచే రచింపబడిన వ్యాకళణ [గంథము. వారు సు పపిద్ద వెయాకతయణు 
లగుట యే గాక సెక్కు గద్య పద్య కావ్యములు కూడ శచించి యుండిరి. 


147 


"వయోగళశరణమ్‌ వ్యాక రణమ్మ'ను (పాచీన సిద్రాంతమున కనుగుణముగా 
చారు వ్యాక రణమును రచించి యుండిరి. చిన్నయనూరి మొదలైన పూర్వ 
వెయాకరణులు భాషా విషయమున నాంధ్ర క వీంద్రుల నంది టీని (పామాణి 
కులుగా [గహింపక కవితయము వారిని మాత మే యధికముగా గాఠరవించి 
యుండిరి. ఇతరులను వారాధునికులుగా భావించి ద్వితీయ (శేణికిం జేర్చి 
యుండిరి. సూర్యనారాయణ శాస్తు9లవారీ [పాత సంప్రదాయము 
నుల్హి లంఘించి (పాచీన మధ్య యుగములందున్న మవో కవులందీని (వామాణి 
కులుగా [గహెంచి వారి (పయోగముల ననుసరించి వ్యాకరణము రచించిరి 
ఈ విధముగా వారి వ్యాక రణము కొంత విశాలతరమగుట యొ శాక ఆంధ 
దేశమున నధిక (పచారమును గూడ పొందినది, 


సు త ఆం ధవ్యాకరణ సంహితా సర్వున్వము _ ఇది నిజముగా నాం వ్యాక 


బా. 21 


రణ నర్వన్వమ. ఆంధ విశ్వవిద్యాలయమున నాం ధ్ర పండితులుగా నుండిన 
వజ్జ్హల చిన సీశారామన్వామిశా స్త్రిగారు దీనిని రచించిరి. చారు వైయా 
కరణ సార్వ భెములై వ్యాకరణ విషయములను గూర్చి చెక్కు వ్యాసములు, 
(గంఢథములు రచించియుండిరి. ఆం|ధశబ్ద చింతానుణి కర్ఫ్భత్వ విషయమున 
లోకమున మత భేదములున్నవి. ఆది నన్నయ కర్భ్ళక మే యని విశ్వసించు 
వారిలో శాస్తులశారొకరు. వైయారణ పారిజాతము, చింతామణి 
విషయ వరిళోధనవ:, జాల వ్యాక రణొదో్యోతము, [దావిడఖాపాసామ్యములు 
మున్నగునవి వారు రచించిన [ప్రముఖ వ్యాకరణ (గంథములు, వారు ఆంధ్ర 
ళబ్ద చింతామణి, అధర్వణ కారికావశి, బాలవ్యాక రణము అను మూడింటి 
యందలి నూత కారికలను వ్యాఖ్యానించుచు వానికి సామరన్యము కల్చింప 
యత్నించి యుండిరి. వా ఖాన నందర్భమున వారు మవోభారతము నుండి 
యనేక |పయోగములను రించి యుండిరి సందేవాము గలిగినపుడు తాము 
తాళపత (పతులనుగూ పరిశీలించినట్లు వారు తెలిపియుండిరి. 


: గాలికి శరణ్యము ---- కది అవ్చటికున్న వ్యాకరణములను గూర్చియు 


(గాంథిక భాషను గూర్చియు పండితులకు గల యాశయములకు సవిమర్శ 
ముగా పరిశీలించు [గంథము. దినిని రచించినవారు రావుసా పాబు గిడుగు 
వెంకట రామమూర్తి వంతులవారు. భాషా పయోగ ఏిషయమున విశాల 
తరమైన దృష్టి వహింప వలెనని వాదించిన వారిలో వారు (పముఖులు. 
వారి వాదమునకు వ్యావవోరిక భాపాజాదమని పరు. సం|పదాయాను 
సారులె న విద్వాంసుల య'నావళ్యక నియమములు యువరచయితలకు వెజిపు 
గొలుపుచున్నవనియు, అర్థములేని వ్యాకరణదాస్యము నుండి విముక్తులె 
వారు రచనలు సాగింపవ లెననియు, వేవద్భాషలు చెక్కు శతాబ్దుల నుండి 
మారుచు వచ్చుచుండగా కవులు వాని యందలి (క్‌త్త సౌందర్యము ననుస 
రించుచునే యున్నారనియు, వ్యాక రణవేత్తలు మ్మాతమే శక్తిమత్తర మైన 
వ్యావవోరిక భాషా(పవానవాము కడ్డగించి దానిలో. బడి కొట్టుకొని పోను 
చున్నారనియు, అజ్జూతముగా_నినవారు వాడుక ఖాషమయొక్క్క (పశావము 
నకు గుజికాక తప్పదనియు వారి యభి| పాయము. 


148 


బాలకవి శరణ్యమను చేరే అది యే (పయోగములతో రచింవ( బడినదో 
తెలుపుచున్నది. రామమూర్తి వంతులుగాతు అలుగు కవులు స్వతం|త 
దృష్టితో గావించిన [వయోగ నంపదను సేకరించి వానిని జాగుగా పరిశీ 
లించి వ్యావవోరిక భాషా (పవావామే వాని కన్నిటికి నాధారమని నికూ 
వీంచి యుండిరి. 


సిఘ౦టువులు 
మవోశారతోద్దరణములను సేకరించుటకు మేము మూండు ముఖ్యములైన 
నిఘంటువులను ఐరిశిలించి యుంటిమి. ఆవి కాల కమానుగుణముగా నిట వివరింప బడు 
చున్నవి. 


(బౌ. 22. 'జౌంనుదొరవారి ఆ౦గ్భాంధ నిఘంటువు' ఇది మొదట 1852వ నంవత్సర 
మున: |బచురింవంబది [9 36లో ఆం|ధ|పదేళ సాహిత్య అశాడమి వారిచే. 
బునర్ము|[దింవ( బడినడి. మవో భారత విషయమున (బెనుదొర గారు కావిం 
చిన కృషి యిదివణకు. బేర్కొనంబడినది. వారినా(టి కాం(ధకవుఆ కాలము 
లింకను బూరిిగా నిశ్చయింప బడియుండ లేదని తోచును. ఏలయన వాడు 
తెలుంగు భారతము నుమారు 1120 [పొంత మున రచింప బడెనని (వాసి 
యుండిరి. నన్నయభట్టు అప్పటికొక శ తాలి పూర్వమే నివసించి యుండి నట్లు 
మనకిపుడు నిళ్చితముగాం చెలియును (భౌనుదొరవారు మవోథారత 
మును "M’' అను అతరముతోడను పర్వా శ్వాసపద్యములను సం ఖ్యఅతోడను 
సూచించుచుందురు. ఇపుడు లభించుచున్న ముదిత |వపతుఆలో వారొసంగిన 
నిరేశములను గుర్తించుట శ్రళకరముగా నుండును. మవోఖారతమును 
మొట్టమొదట నంఖ్యా కమమునకు, చెచ్చినచారు జొనుదొతవాశేయని 
వారి (వా(తలవలన చెలియుచున్నది. ఈ సందర్భమున వారు నువోళార 
తము నందు కొన్ని చేర్పుమార్పులను జేసియుండిలి. ఉదావారణమునకు 
“ఓవారి సావారి' _ అను సమాసమునకు వారు ఆంగ్లమున నర్థమును నన 
దించి మవోభారశమునుండి M 4-9-157 పద్యమును లశ్యముగా నుడ్ణ రించి 
యున్నారు వారు కావించిన సూచనను బట్టి యా పద్యము విరాట వఠ్వము 
నందలి తృతీయాశ్వాసము నందు 1కొత పద్యమె యుండనలయును. ఇప్పటి 
ముదిత్మపతులలో నది 1685వ పద్యముగాః గన్పడుచున్నది (బౌను దొర 
వారు కాము తెలుంగు ఖామయందు జ్ఞానము సంపాదించిన విధమునొక్కచో 
వివరించి యున్నారు. 


1 నేను 1817లో ఆం[ధ్రాక్షరములను నేర్చుకొంటిని 1822 లో దానిని సులభముగా 
మాట్లాడ (గర్లితిని, 1824లో తెలుగు క విశ్వమును చదువనారంభించితిని ఆ సంవత్స 
రము నందే ఆంధాంగా నిఘంటువు రచించుట కారంభఖించి స్వల్య వ్యవ ధానముతో 
దానిని పదేండ్లకు పెగా కొనసాగించితిని. 1830 వ సంవత్సరమున ఆంగ్లాంధ సిఘం 
టువును రచింప నారంభించి 21_7_18892 వ తేదిం ముగించితిని.'' _ మదరాసునందలి 
(ప్రభుత్వ (ప్రాచ్య లిఖిత ఖభాండాగారమునంచలి ఆం(ధలిఖిత [గ్రంధముల నర్షనాత్మక 
సట్టిక సంపుటము ర. పుట 118 


149 


శ.త, లీక. శబ్దరత్నాకరము. ఇది శెలుగుపతములకు తెలు(గర్భములొసంగుచు స్నుపసిద్ధ 


సూ. 24 


సీఆ, 20 


పండితులగు బవహుజనప సీశారామాచార్యుల వారు రచించిన 
[గంథము. దీనిని మొ మొదట మడశాను స్కూలుబుక్‌ అండ్‌ లిట 
'రేచర్‌ సొసైటీవారు 18 లో ముదించి యుండిరి. ఇంతనటికు ముదింప 
బడిన తెలుశునిఘంటువుల కెళ్ళి తలమానిక మైనది. తరువాత వెలువడిన 
నిఘంటువు కెల్ల వీని ననుపరించి నట్టి వే. దీనిని రచించుటకిరువది మె దెండ్లు 
పస్టైనని (శ్రీమదాచార్యులవారు (వాసియున్నారు. వారు మవోఖారతము 
నుండి చెక్కులక్యుముల నుద్ధరించిరి. వారి పాఠములు సాధారణముగా 
సువరీతితములై యుండును చారు పర్వాశ్వాసముల సంఖ్యలే కాని పద్య 
సంఖ్యల నొసఆగరు. ఆవికూడ నిచ్చినచో పాఠకులు లత్యములను మూల 
గంథములందు పరిశీలించుట కవకాశము హాచ్చుగా నుండెడిది. 


సూర్యారాయాం[ ధ నిఘంటువు. ఇది ర సంపుటములుగా [(వాయంబడిన 
విస్త్శృతతర మైన నిఘంటువు. ఇంతనరకేడు సంపుటములు మాత్రమే ముదిత 
మైనవి. ఇది కాకివాడయందలి ఆం|ధ సాహిత్య పరిషత్తు నతమఘున 1986 వ 
సం, నుండి (పచురింప( బడుచున్నది. పరిషత్తునకు రూపుదిద్దిన జయంతి 
శామయ్య పంతులుగారి పంపాదకత్వముననే మొదటి రెండు సంపుటము 
లును వెలువడినవి. ఈ [పణాళికను శ) పిళాపుర మవోశాజుగారు పోషించి 
యుండిరి. సూర్యరాయాం[ధ నీఘంటువు తెలుగువదములకు సమానము 
లైన తమిళ కన్నడ పదముల నిచ్చియుండుటచే నది శబరత్నాకరమునకు 
మెజుంగులు దిర్డినడని చెప్పనచ్చును. ఇందు మవోభారతమునుండియు నితర 
[పమాణ [గ్రంథముల నుండియు లశ్యములు విరివిగా నొసంగ(బశియున్నవి. 
కొన్ని లత్యములు ఇనవ్యవవారము నుండియు, (పాచీన శాసనముల 
నుండియుకూడ [గహింపంబడినట్లు తో(చును., ఇందు వర్వాశ్వాస పద్యసంఖ్యలు 
కూడ నొసంగ( బడియుండుట చే మూల|గంథములందు ఆ పద్యముఅను వెదకు 
టకు క్రేశపడవలసిన యనసరములేదు. 


సంకలనములు 


మడికి సింగన _ నకలనీతినమృ్మతము. ఈ సింగన పద్మపురాణమును కూడ 
రచించెను. అతతు సకఠఅనీతి సమ్మతమును శ. 1842 (1420) సం న, కూర్చి 
నట్లు చెప్పియున్నా (డు. మానవల్లి రామక్ళవన్లకవిగారు సకలనీతి న” తమును 
విస్త్రృశకవి వరంవరలో ౫ సంఖ్యగా 1928 వ సంపత్సరమున ఆం| పతికా 
ము[ద ణాలయమున ముదించియున్నారు మడికిసింగన వివిధ కవుల 'ండియు 
మవోఖారతాది [గంథముఅ నుండియు రాజనీతికి సంబంధించిన పద్యములు 
[గ్రహించి యీ |గశథ రూపమున సంక లనము కావించెను, ఇంద అభ్యములు 
[పొచీనములు నగు పెక్కు (గంథములనుండి పద్యము లుదావాతములై నవి. 
అందు. గొన్ని శాశ్వతముగా నష్టములే యయిపోయినవి. (శీఠామళక్ళస్ట్యకవి 
గారు సకలనీతిస మృత మునకు నమూల్య మైన యుపోచ్దాతము రచించి 


150 


యున్నారు అందు (పబంభమణిభూషణమను [గంథముకూడ. బేర్కొవ, 
బడినది. సింగన రాజనీతి సిద్ధాంతములను కామందకము, నీతిపారము, పంచ 
తంతి, ము[దామాత్యము, మవోఖారతము, బైన వీతి మున్నగు మూల [గల 
శముల నుండి సేకరించి యుండెను. మవోశారతమందు రాజనీతి (పన క్తి యధి 
కముగాం గల శాంతి సభాపర్వములనుండి యే యత. జెక్కువ వద్యముల నుడ్ధ 
రించి యుంగణను 


ప్రకిర్హ ములు 


ఇా.ఫ.26. శారతఫక్కి. దీని నాకొండి వ్యాసమూ ర్తి శాస్త్రిగారు రచించిరి. దీనినిగూర్చి 
యిదివణకు వివరింప. బడినది. 


సఖా పర్వము 


సఖాపర్వ విషయమున మేము (గ్రహించిన విమర్శన సాధన సామి [కింద వివ 
రితిప( ఖడు చున్న ది. 


1. అ. ఉ.వి. సం, 5. ఆదిపర్వ నందర్భమున( జేర్కొన్న కవ నంఖ్యగల తాళవుత 
పతియే, ఇందు 162 నుండి 201 వఆికుంగల వ[తములలో సభాపర్వము నందలి 
శరెండాశ్వ్యాసములును నంపూర్ణముగా నున్నవి. 


2 ఆ. ఉ, వి, నం. 7. ఆదిపర్వ నందర్భమునం బేర్కొన్న "వ నంఖ్యగల తాళశపత 
(పతి యే. ఇందు 282 నుండి 801 వఅకునుగల ప్యతములలో నఖాపర్వమునందలి 
రెండా క్యానములును సంపూర్ణముగా నున్నవి. 


ల. ఇ. ఉ వి. సం. ర. ఇందశ్వమేధ్యాశమవాస మౌసల మహాపస్థాన స్వరారోవాణ 
సౌప్తిక సభాపర్వములున్నవి. ఇందు నభాపర్వము చివర 161నుండి 206 వజ 
కును గల వత్రములలో నున్నది స్థితి కాగుగానున్నది పరిమాణము 17న్న ఠి” ౫ 
1 8” కమ్మలు 206. ఈ శాళవ[త|పతి యజమానుడు తనయవసర (కమము 
ననుసరించి భారత మునందలి యాయాపర్యములను [వాయించుకొని యుండును. 


4. ఈ, ఉ.వి. సం. లిలి. ఇందు సజఖాపర్యము సంపూర్ణముగా నున్నది. 42 కమ్మలు, 
కాలము పేర్కొనబడినది. విరోధి భాదపద బహుశ చతుర్దశి వారము అదు. 


ఫి ఆం చు ౨: నలు 12 /. నఖాపర్వము సంపూర్ణము. స్థితి బాగున్నది 26 కమ్మలు ఆంధ 
సాహిత్య పరిషత్తు కాకినాడ, 


6.4%. ఉ. వి వం. 1రరీ, స భాపర్యము సలపూర్లము. స్థితీ చాలకాగుగా మన్నది. 
42, కమ్మలు. కాకినాడయందలి. ఆంధ సాహిత్య పరిషత్తు వారికి స| జా 
రామయ్యగారు బహూాకరించిది 


151 


7. ఎ. ఉ. వి. సం. 161. సఖా, సౌప్తిక, కర్త, శల్యపర్వములు. సంపూ శ్రముగా 
నున్నది. స్థితిబాగున్నది. నభాపర్వము 218 నుండి 260 ప తమువజకు నున్నది 
ఆం|ధిసాహిత్యపరిషత్తు. కాకినాడ 


ర. ఏ. ఉ. వి. సం. 162. నభాపర్వము. సమ్మగము స్థితిబాగున్నది. |కిములచ్చటచ్చట 
కొంచెము కొట్టి వేసినవి. పరినూణము. 7 xl.4 44. కమ్మలు. ఆం|ధ సాహిత్య 
పరిషత్తు. కాకినాడ. 


ల. ఐ. ఉ. వి. సం. సభాపర్వము, సమ్మగము, స్థితి చాలబాగున్నది. పరిమాణము 
14న్నత ౫ 1.2 ; "59 కమ్మలు. శది. రాతన అఆరధిశాపాడ బహుళస మీ శుక 
వారము. జూలై 6. 15855 లేఖకుడు జొన్నలగడ్డ వ్యాసులుగారి ద్వితీయ 
కుమారుడు వ్యాఘ్ర. ఆంధనాహిత్య పరిషత్తు కాకినాడ, 


10. ఒ. ఉ. వి. సం. 167. నళభాపర్వము. నమ్మగము. పరిమాణము 17౫1కి జ 
6కి కమ్మలు చాలశిథిల మైనది. డీనిని చాల జాగరూకతతో నుపయోగించ వల 
యును. తోటియం సీ శారామయ్యగారు కాకినాడ యందలి అంధ సాహిత్య పరి 
మత్తు వాళికి రీనిని బహూకరించిరి. 


11. ఓ. ఉ. వి. సం. 171. సళాపర్వము అసంపూర్ణము. స్థితి బాగున్నది. 42 కమ్మలు. 
ఆదినుండి ద్వితయాశ్వావమునందలి 181! వద్యమువబికు నున్నది అంధసాహిత్య 
పరిషత్తు కాకినాడ, 


గ NOYES సభాపర్యము. సమ్మగము. స్థితిబాగున్నది. భళీ కమ్మలు సాంబ 
శివుడను లేఖకుడు గుడిమెట్ల తిమ్మరాజుగారి కుమారుడైన ఇషయ్యగారి 
కొలతకు, "5% దినామ సంవత్సేర మార్గశీర్ష శు సప్తమీ సోమవారమునాటికి 
సభాపర్వము నంపూర్ణ ముగా [వాసియిచ్చెను. ఈ కాలము 28 నవంబరు 1800 
సంవత్సరమునకు నమానము, ఇది నందిగామ తాలూకా యందలి గుమ్మడితు జ్ఞ 
(గామమున సంపాదింపంబడినది. ఆం ధసాహిత్యపరివత్తు. కాకినాడ. 


18. క, ఉ. వి. సం. 204. నథాపర్వము సంపూ రము, 90 కమ్మలు. స్థితివబాగున్నది. [పథ 
మాశ్వాసము చివరసిర్రాక్థినామ సం।, కా “రక శు పూర్ణి మనాటికి (వాయంబడినదని 
యున్నది. ద్వితీయాశ్వాసము చివర సిద్దార్థ నామ నంః। (10. 11 1810) మార్గ 
శిర శు దశమీ శనివాతమునాటికి ఆకుల రంగ నాయకులే (వాయ (జడినదని 
యున్నది. రాజమహేంద్రవరము నందలి గౌతమీ |గంభాలయము. 


14. ఇఖ. ఉ. వి. సం. 208. సభారణ్యపర్వములు సంపూర్ణ ములుగా నున్నవి, స్థితిబాగున్నది. 
264 కమ్మలు సభాపద్వము 1 నుండి కలి ప|తముల వబకు నున్నది. రాజ 
మహేందవఠము నందలి గౌతమీ (గంశాలయము నుండి యెరవు శెచ్చు 
కొన్నది. లేఖకులు సభారణ్యపర్వముతు (వాయుటకు పట్టినకాలమును గూర్చి 
వివరము లొనంగియున్నారు. సభాపర్వమునందలి [పథమాశ్వాసమును దతారు 


15వ 


నఠసింవోరావు స్వోపయోగమునక్సై నవ్లవంగనామ నం. ఆషాడ బ దశమీ కుక 
వారమునా-డు చాొయుట కారలభించి ప్రవంగనామ be శు తృతీయా 
శుక వారమునాండు రాతి 8 గంటలకు (శెండు గడియలు) పూ ర్తిచేసిను సభా 
సర్వ ద్వితీయాళశ్వానము చివల యతడు మరలి దశారు నరసింగ రాయడు 
పవంగనామ సఆనత్సర ఆమాడ బ దశమీ కు కవారమునాడు ఆరలఖించి నభా 
పర్వమందలి రెండాశ్వానములను భ్యాదవద బ పంచమి (ప్లవంగనాను నం॥ మే 
ఆయి ఉండును) బుధవారము మ ధ్యావ్నాము వరకు పూ 5 గావించెను.” " ఇది 
29_9_.1847 తరీకి సమానము. దీనినిబట్టి లేఖకుండు 295 గద ద్యపద్యములతో 
గూడిన |పథమాశ్వానమును నరానరి రోజు 1కి 88 వద్యగద్యముల చొవ్పున 9 
రోజులలో పూర్ధిచేసినట్లు తెలియుచున్నది లేఖకులు రోజునకు ల80 నుండి 40 పద్య 
గద్యములవణకు. కతత యాన [వాయగలరని [గహింపవచ్చును. దజారు నర 
సింవారావు అను లేఖకుడు స్వోపయోగము కొటశై మవోఖథారతము 
_వానికొని యుండుటచే కొంతనంస్కా రము కలవాండుగా కాన్చించుచున్నా (డు. 
ఇది అతనికి ఖారతము నెడగల స్వార్ధరహిత మైన ఆన క్తినిగూడ వ్యక్తము చేయు 
చున్నది, ఆర ణ్యపర్వము అశుభ[పదమను అభివాయ ముండుటచే పజలు దానీ 
నరుదుగ [(వాయించుకొనుచుండిరి. అందుచేత నే మనకు ఆరణ్యపర్వముయొక్క 
లిఖత పతులు చాల తక్కువగ కానవచ్చుచున్నవి నరసింగరాయుడు మాత్రము 
దీర్చ మును కొన్ని యెడల వినువు కలిగించునదియునగు నీవర్వము నంతను తన 
రొలఅకు (శ్రమపడి (వాసికొనియుం డెను. ఆతడు తాను మంగిపూడి నూర 
నారాయణగారి యొక్కయు తుమురాడ అనంతన్న గారి యొక్కయు మొతృ 
కలనుండి ఆవర్యములను చూచి | వానికొన్నట్లు తెలిపియున్నా (డు. 


16. గ. ఉ. వి, నం. 0 సభాపర్వము సంపూర్ణము, స్థితి బాగున్నది. జయనతవత్సర 
ఖాల్గున శుద్ద తృతీయా శనివారము మఛ్య్యావ్నా మునకు మాత్భక ననుసరించి 
నళాపర్వ (వథమాశ్వాసము కాకులపాటి పెదవీరన్న కుమారుడైన సంప. 
(వాయంబడినది. ఇది 175వ సంవత్సరము మార్చి 4వ శేదీకి సమానము. ద్వితి 
యాశ్వ్యానము చివర మరల మన్మథ నామ సంవత్సర క్యష్టకుద్ద పంచమీ కుడ 
వారమని వపేర్కొనంబడినది శాజమహేం[దవరమునందలి గౌతమీ [గంఖా 
లయము. 


16. ఘ. ఉ వి. 908/5 ఈ [వాంశ(పతి ఉస్మానియా విశ్వవిద్యాలయమందలి నంస్కృ్బృత 
అకాడమికి చెందినది. సభాపర్వము సంపూర్ణము స్థితిబాగున్నది. కమ్మలు "౨. లేఖ 
కుడు (వాసిన ఒకళ్లోకములో మాతృకవలెనే చను (వాసన పతి యనియున్నది 
తనను జమవ్చెనను నాదోవ మేదియు లేదని తెల్పంబడినది, దుర్మతి నామ నం 
వత్సర చె చె[త బహుళ న వ్తమీ గురువారమునా.6టికి గన్నమరాజు కొమ్మాణీ 
సభావర్వవును చూచి [(వాసియుం డెను ఇది 1111776 శేదీకి నమానము. 


1/.చ. ఉవి నం. 58/5 (24 వరుస సంఖ్యగల ఆదిపర్వముతో నమానము) ఈ వాంత 
(పతి ఉన్భానియా విశ్వవిద్యాలయ మందలి సంస్కృత అకాడమ్‌కి చెందినది, ఆది 


158 


సఖారణ్యపర్వములు సంపూ ర్రములు. పత శాగుగానున్నది. పరినూణము 
18" x 1న్నరి' కమ్మలు 902. సభాపర్యము 129 నుండి 1క్‌9న పతము వటికు 
నున్నది. ళోళకృత్సంవత్సర ఇా(ద్రపద బహుళ [తయోదకశి అపరాన్టమునకు 
గజం అచ్చన్నగారి తమ్ముడైన లమ్మీనరునసుగారి వైపలవాయి చెలయ్య దీనిని 


[వాసియుం డెను ఈ కాలము కీ. శ 1502వ సంవత్సరమునకు సమానము 


18. ఛ. టి. యమ్‌. 40 సభావర్వము నంపూర్ణము. ఈ|వా(త|పతి తంజావూరు సరస్వతీ 
మవాలు [గం థాలయమున నున్నది స్థితి బాగుగా నున్నది. పరిమాణము 
151 88 64 ష|తములు 1000 [గంథములు 


ఇచ్చట (వాంత్మపతులతో మేము (గహించిన ముదిత పతులను సరిచూచు 
టను గూర్చి యించుక వివరింపవలయును. అందు చాలశాగము విశ్వవిద్యాలయ 
మం దే చేయబడినది. [వాంత్యపతులను బయటివారికిచ్చుట కంగీకరింపనిచోట్లకు 
మాయొద్ద పనిచేయు పండితులను బంపితిమి. బయటనుండి సరిచూచుటకు 
మేము పాధారణముగా శెం జేసి వాత పతులను మాతమే యెన్నియుంటిమి 
రావు సాపాబు గిడుగు వెంకట రామమూర్తి వంతులుగారు తంజావూరు 
[గంథాలయమునుండి పౌరములను సేళరించి యుండుటచే మేమందలి వాగిత 
[పతులను వేటుగా సరిచూచి యుండశేదు. ఇతర పర్యములకు తంజావూరు 
[గంథాలయ పాఠములను సంపాదిఆచి యుంటిమి. 


19. జ టి. యమ్‌ న? సభాసర్వము సంపూర్ణము స్థితి జాగుగానున్నది పరిమాణము 
15'')6 1న్నరి' పష్మృతములు 74, (గంథములు 1000. ఈ[వా(త(పతి తంజా 
వూరు సరస్వతీ |గంథాలయమున నున్నది. 


వౌదరాశాదునండలి న్యూనైన్సు క శాశాలలో ఆంధోపన్యాసకులుగా నున్న 
డా. ఏ రమావతిరావుగారును, గద్వాల [పభుత్వ కశాశాలలో బోధకులుగా 
నున్న (శ్రీ టి [పశాకరరెడ్డిగారును తంజావూరు సరస్వతీ [గంథాలయము 
నందుండి యన్నుకొన్న [వాంత(పతులతో ఆదిపర్వము తప్ప మిగిలిన వర్వముల 
నన్నిటిని సరిచూచి యుండిరి మా సంఘమువారీ [ప్రయోజనమునకై వారిని 
(వ త్యకముగా తంజావూరు పంపియుండిరి 


ఏ0.రు. సం 74808. సఖావిరాటోద్యోగ పత్వములు సంపూ ర్హములు. స్థితి బాగుగా 
నున్నది, అందు సశాపర్యము 1 నుండి 48వ పత మువలికు నున్నది. అందు 
రెండు శేరీలు సూచింపంబడివవి. రాతస సంసత్సర మార్గళి 9. నల సంవత్సర పెళ 
టాసి 1. ఇది బహుళ; 1804వ సంవత్సరమై యుండవచ్చును. ఇది దాత 7కాశ్య 
మైవ (వా(త పతిగా గనిపించుచున్నది. దీనిని (క్రీ) కె. నూర్యనారాయణగారు 
అడయారు గగ థాలయమున సరిచూచి యుండిరి. 


ని]. ట. ఆం|ధ్ర విశ్వవిద్యాలయము సశాపత్వము నంపూర్ణము చాల (పాంత [వాత 
(పతి. [వాత కాగుగానున్నది. 142 కమ్మలు. 1278 (గంథములు. మన్మధ నాను 


isi 


సంవత్స రాషాఢ కుద్ధ పంచమీ బుధవారము నా,టికి నథా వక్వమంతయు 
నేశేటి లచ్చన్నచే [వాయంజడినది. ఇది శి7_1527 శేదీకి సమానమై యుండ 
వచ్చును. 


నీనిని (శ్రీ క జోగయ్య శత్శగారు నరిచూచి యుండదిఠి. 


౨2, డ. నం 1/1111/N18—86 ఆంధ విశ్వవిద్యాలయము సఖాపర్వము సంపూర్ణము. 


(పాంతది. అచ్చట చ్చట (కిములచే గొట్టి వేయం బడినతి. పరిమాణము 45 ఏ6 11 
నెం. మీ. కమ్ముళు 78. 1667 (గంథములు [జాత కాగుగానున్నది నరాథవ 
నామ నంవత్సడ ఇా[దపదబవాుళ దశమీ ఇశానువారమునాంటికి సభావర్వ 
మంతయు రామెళ్ళ గోనయ్యచే చూచి. [వాయంబడినది. ఇది 46.1420? 
తేదీకి నమానము. 


దీనినికూడ శ) కె. జోగయ్యళర్శగాశే నరిచూచియుతడిరి. 


సం. 75066. ఆడయాకు (గంఛాలయము. స శారణ్యపర్వములు సంపూర్ణముతు, 
స్థితి ఒకమాదిరిగా నున్నది. 26క ప|తములు. నఖాపక్వము 1 గుండి శీశివస|త్రము 
వటకు నున్నది 


దీనిలేఖన కాలమునుగూర్చి రెండు సూచనలున్నవి. ఈ పతిని మాన వెల్లి 
కాంతయ్య (వానీయుండెను 1. అతయవామ నంవత్సర విశాఖజఖసుళ పంచమీ 
బుధచాఠము +._5.1806 (2) అతయనామసంవ "ర ఆశ్వయుజ శుద్ధ అష్టమీ 
భానువారము. 


దినిని అఆడయారుతో శ) “కె, సూర్యనారాయణగారు వరిచూచి యుండిరి. 


24_ల_ (బ"నుదొరవారి కాగితపు (వా(త [పతులు 
2h పా (బౌనుదొరవారి (వాత పతులందలి యితళ పాఠములు, 
వా. వావిళ్ళ ముదజము. మేము మూఅముగా [గహించినది 
ST వీరేశలింగఆగారి ముదణము 1901 
థ్‌ లండను (పతి. 
స్‌ కరాలపొటి రంగయ్య గారి వతి 1882. 
సం. వావిళ్ళము[దణమంద బి అధసన్ఫూచికలు. 
ఏ1. ళ, ఆనంద ము[దణము 
ఖ్‌ ఆనందము [ దణమందలి అధన్ఫూచిళతు. 
లీ. 8.భూ. కవిశిరోభూషణము. దీనిశే అహోబలపండి తీయమని నామాంతశము. 
94. ఛం. ఆదిపర్యమునకు సంబంధించిన 'ఛందముతో సమానము. 
కర. న. ల నర్వలతణసారము. ఆదిపర్వమునకు సంబంధించిన అ సాతో 
ప మాన మస 


155 


౨6 నుండి క2 నఆకునుగల సంఖ్యలతో గూడినవి మ్ముదిత[వతులు., అవి ఆదిపర్వ 
సందత్భమున వ్థితమ్ములెన వానితో నమానములు. 388 నుండి రెకీ వబకును గల 
సంఖ్యలతో గూడినవి కూడ ఆదిపర్వ నందక్భమున [వాంతవశుల వరుసలో వర్థింప( 
బడినవి. 


ము ములు 


ఈమవో భారత సంళోధిత |పతిపాదనము వ్యక్తులచెం గాక పండిత సంఘములతే. 
"జేయంబడుచున్నది. అట్లు చేయుటవలన మేళ్ళును గిళ్ళును గూడంగలవు. సంపాదకులు 
వ్యక్తులై నచో6 బనిని వేగముగా జేయుట కవళాళశమున్నది. సలఘములద్వారా నంపా 
దనము జరిగినచో బహువ్యక్తుల ఆనుభవాలోచనల వలని లాభము 
కతుగుట కవకాశమున్నది. కూలంకపషమంగా( జళ్చించి వారొక యంగీకారమునకు 
వత్తురు. దీనివలన గొ ంతఆలస్యము కలుగుట నిజమేమయైనను లాభముకూడ విరివిగా 
నుండును ఇంతనటికు ఆరిస ఫాత ణ్య సర్వముల నంపాదనము జరిగినది. విరాటపర్వ 
సంపాదన్రము జరుగుచున్నది. ఈక్రింది విద్వాంనులలో( గొంద జధికళాలము గొంద రల్బ 
కాలమును నంపాదన కార్యము బాల్గొనియుండిగి 


ఆచార్య ఖండవలి లమ్మీరంజనము 
డా. దివాకర్ల వేంకటావధాని. 
ఆచాత్య నీడుదనోలు వేంకటరావు. 
ఆచార్య వి, లమ్మీనారాయణరావు. 
డా. పల్లా దుర్గయ్య. 

డా. బిరుదురాజు రామరాజు 

డా. పాటిఒండ మూధవశర్శ, 

డా. మడుపు కులశేఖర రావు. 

(శ్రీ అమరేశం రా జేశ్వరళర్మ. 


అయ -1౩రఈా లా తా ఈ రం. ౯ 


అ) 


డా. శేతవరపు రామకోటిశా స్త్రి. 


కటీవలచే (శ్రీ చెలమచర్ల రంగాచార్యులుగారును, డా. వి. వి. కుటుంబరావు 


గారును డా. శె సువనన్నాచార్యులుగారును సంపాదన కార్యమున నియోాగింప( 
బడిరి. 


(శ్రీమాన్‌ రాళ్ళపల్లి అనంతకృవ్లశర్భ్శగారు, (శ్రీ వెంపరాల సూర్యనారాయణ 
శాస్త్రిగారు, (శ్రీ దీపాల పీచ్చయ్య శాస్త్ర స్రీగారు ఆను పరిణతుల్రై న వీద్వద్వర్యుల సలహా 
సవాకారము తీ పణాళికకు లభించినవి. ఆదర్శ సంపాదిత విభాగమునుగూర్చి విద్వాం 
సులనుండి అభిిపాయములు వచ్చిన తరువాత నలవోదారులతో0గూడిన విస్తృత సంపా 
దకవర్గము కొన్నిరోజులు నమావేశమై భావి సంపాదన శార్యవిథానమును నిర్ణయించి 
నది. ఆ విద్వాంను లిచ్చిన సూచనల ననునరించి యంతవజకును సంపాదితములై న భాగ 
ముల వునఃపతిశిలనము కావింప: జదీనది. 


156 


ఈ|వణాళిక కార్యనీర్వవాణ విధానము చాల నరళమైనది నఠిపాదకవర్గము 
నిర్ణయముల నొక కార్యనిర్వహణోద్యోగి కార్యరూపము నొందించును. ఆర్థిక విషయ 
ములు విశ్వవిద్యాల యో పాధ్యచుల అఆంగికారమనకుం బంవంజడును, శార్యనిర్లయ 
నంఘ మాంధ(పదేళ సాహిత్య అకాడమి అధ్యశులును, ఉత్తర పదేళ రాజ్యపాలకులు 
వైన మాన్య (శ్రీ డా. బెజవాడ గోపాల రెడ్డిగారి సలవో లాభమును బొంత (జాలినది. 
భారత శాసనసభా సభ్యులైన (శ్రీ నూశల నరో త్తమ రెడ్డిగారును, ఆం (పు సాహిత్య 
అకాడమి శాఠ్యదర్శులై న (శ్రీ దేవులపల్లి రామానుజరావుగారును ఆదినుండియు 
(ప్రణాళిక యెడ వత్యంఆాభిమానమును [పదర్శించుచున్నారు. పూర్వము విశ్వవిద్యా 
లయ విరాళ సంఘము వతుమున సమీక రణోద్యోగులుగా నుండిన (శ్రీ డి. హనుమంత 
రావుగారు ప్రణాళిక విషయముల నత్యంత|శద్ధతో( బరిశీలించుచు ననవరత మైన సవా 
కాధ మొసంగి యుండిరి శ) బి, లక్ష్మ నారాయణరావు, (శ్రీనిడుదవోలు వెంక ట రావు, 
డా. వి, రామరాజు, ఆచార్య 3 లకీరంజనముగార్దు వరుసగా కార్యనిర్వవాణో 
దోోగులుగా, బనిచేసియుండిరి. 


నంళోధిత మ-[దణము ఉస్మానియా విశ్వవిద్యాలయ ము[దాలయమునంకే 
ముదింపం బడుచున్నది. తెలుగులో భారతమువంటి యుగ్గ9ింథ మును ము. దించుటకు, 
దగిన సాధనసామ(గి పూర్తిగా లేక పోయినను ము దాలయమావళ్యక మున బట్టి సాధన 
మును నిర్వహింప. జాలినది. ము[దాలయ వంచాలకులకును, ఆందలి యుదో్యోగులకును 
మాఅభివందనములు. ముదఎ౨విథానమునకును, (గంథధబంధనాదులకును ఇంతకంళి 
మెజుంగులు తీర్చుట కనకాశమున్నట్లు కనిపించును. (పూఫులు చదువుట ఇంతకం కును 
నిరుష్టతరముగా జదువవలసి యున్న ది. 


మా కార్యాలయమున పండితులుగా బనిచేయుచున్న (శ్రీ నిడుదవోలు శివ 
సుంద రేశ్వుర రావుగారు (వళాళికా కార్యమున నిరంతరముగా. బని చేయుచున్నారు, 
ఈ ఉపా ధ్హ్రైతము (వాయునవ్పుడు కావలసిన ఉద్ధరణముల నన్నిటిని సమకూర్చి వారు 
మాకు చాల సాయమొనరించిరి. లిఖిత గంఛాలయములను గూర్చియు, అపూర్వ [గ్రంథ 
[పచురణములను గూర్చియు వారు చాలవిమయములను సేకరించి యున్నారు. 


ఊఉ వ స ల హు ర అచ 


మవోాభారశ సంళోధిత ము[దణవిషయము మొదట తలపెట్టిసది. 1969వ సంవ 
త్సఠపు ఆగస్టుమానమున అప్పటినుండి ఆది సభాపర్వములతో గూడిన |పథమసంపుటము 
ముదదితమగువజకు అనగా 196కి ఆగస్టు మాసమునజకు తొమ్మిదిసంవత్సరము లె నరి. 
ఈ పణాళికను [పోత్సహించుచున్న ఉస్మానియా విశ్వవిద్యాలయమువారును, దీనికి 
గావలనిన ఆర్థిక సావహాయ్య మొన ( గూర్చుచున్న (పభుత్వములును ఈకార్యము చాలమతఆద 
ముగా జరిగినదని భావించవచ్చును కాని భారవంత మైన యీ కార్యము స్వఖావమును 
సమర్థింప(ఇజాలును ''మవా త్వాచ్చ మవాథారత ముచ్యతే” యని బుషులు మవో భాళ 
తమును నిర్వచించి యుండిరి. అదియునుగాక పూర్వపు విద్వత్వ రేణ్యులెందరో |శద్ధతో 
పరిశీలనచేసి విడిచిన యీ రంగమున బనిచేయుట కత్యధికమైన జాగరూకత కావల 


1ల్‌ 


యును. పై తొమ్మిది వత్సరములలో సగము కాలమార్థిక సాహాయ్యమునరీక్తై అల్టులు 
చాచుటలో నే కడచిపోయినది. తరువాత (ప్రాచీనములైన తాళప్మత పతులను, ముదిత 
(ప్రతులను సంపాదించుట కస్టసాధ్యమైనది. నుమారొక లక్ష. పాదముతో, గూడిన 
(21018 పద్యగద్యముళలు) మవోభారతము వంటి [గంథమును తాళష్మత|పతులతో సరి 
చూచుటకు. జాలకాలము పట్టినది. 


ఈ|పణాళికలో గాలనుంతయు దీనికొజకే వినియోగించు సంపాదకవర్గముళే దు 
విశ్వవిద్యాలయాం[ధ భాపాలోధకులే తమకు విశాంతి యున్నప్పుడు సంపాదన కార్యము 
సాగించుచుందురు. మొట్టమొతట విశ్వవిద్యాలయాం|ధ్ర శాఖాబోభకులును విద్యార్థు 
లును గలసి పరస్పర సవాశారముతో నీ కార్యము [గహింపవలెనని యూహింప( బడి 
నది. కాని మానవులకు సవాజ సి ములైన లోపములకును, ఆదర్శ ములకును అను 
కొన్నట్లు చేయుటకును గల వైతు మునకుమ గొంత యవకాశ మొసంగవలసి యుం 
డును. అయినను ఫలితమంత నిరా జనకముగా లేదు భావికార్య మునకు ద్భఢ మైన 
పునాది వేయ(బడినది. సంవత్సరము పొడుగునను స్థిరముగను, నమర్థకు గను బనిచేయు 
విద్యాంనులు కావలయును. పూనాయఆదలి శండార్కరు పాచ్యసంస్థచాకతికి సంస్కృత 
భాతత సంళోధిత (పతిని సిద్ధ ము చేయుటకు సుమారు నలువది యేండ్లు పట్టినది. ఆంధ 
మవో భారతమంత విసృత మెనదికాదు ; దానికి సంబంధించిన సమస్య లంత వై విధ్య 
ము తోం గూడినవికావు. అందుచే స్థిరముగను |శద్దగను పనిచేయు విద్వాంసులు దానిని 
నాఖుగ్లై కేండ్లలోం బూర్హిచేయవచ్చును. 


అంధ దేశము నందలి శిష్టజను లీమహాభారత సంళోధిత ము దణమున నన్నయ, 
తిక్కన, ఎల్జనలను మువ్వురు మవోకవులకు6 దగిన సృృతిచిహ్నామును బరికించి యానం 
దింతురు గాక. 


పాదరాశాదు, 


౮ ౪ wee 
826 1068 దివాకర్ల అంరటావథాని 


168 


షయ సూచిక 
ఆదిపర్వము 


[ప్రథమా శ్వాసము 


సంస్కృత 
విషయము మూలము 
ఆన కారిక 
శారతకథా (పస్తావన 1-10 
పర్వాను[కమణిక 1_2_84 
పత్వనం[గవాము 1271 
1.1.68 


భారత సంహితా నిర్మాణ వశంన 
శమంతపంచకా చొహీణీ సంఖ్యాక థనము 
సరమ వృ తాంతము _ జనమేజయుని 

పురోహిత వఠణము 
ఉదంకుండు పౌష్యుమవో దేవికుండలంబులం దేంబోవుట 
తథకుండు కుండలఅంబు లపవారించుట 
లత ఉకుండు కుండలంబులం దెచ్చి యుదంకున కిచ్చుట 
ఉదంకుండు జన మేజయునకు సర్పయాగ బుద్ది 

గొలిగించుట 

భృగువంశ కీర్తనము _ భృగువగ్నికి శాప మొసంగుట 
చ్యవనునివలనం బుళోముండను రాతసుండు చచ్చుట 
[ప్రమద్వర సత్పదపష్పయె చచ్చి మర్ల (బదుకుట 
సవానవాదుని వృత్తాంతము 


ద్వితీయా శ్వాసము 


క[దూవినత అు పుత్తుంలంగోరి పడయుట 
అనూరుండు జనించి వినతకు శావమిచ్చుట 
దేవానురు లమృతమును బడయం.గోరి సము దమును 
మధించుట 
'దేవదానవుల యుద్ధము 
క|దూవినత లువై[ళ్ళవమును జూచి పందెములు 
సఆచుట 


ల. 


1-_8_1 
1_9_86 
1_.3_136 
19-166 


1_9_177 
1-5-5 


19-11 
1_10_6 


1_14_5 
1_14__14 


115.5 
l=11=10 


11 రిలే 


81 
88 
88 
88 


41 
48 
14 
47 
49 


ఫలి 
64 


$b 
ర్‌దీ 


ఏనతకు గరుడుండు జనీయించుట 1_20_4 
గరుత్మంతు( డమృతంబు( చెచ్చుటకు( దల్లియనుమకి( 
గానుట 1_24_1 
గజకచ్చపముల వృత్తాంతము 1_25_10 
గరుడం డమృత వార అార్థం బెగయుట వాలఖిల్యుల 
వృత్తాంతము 1_26_837, 1_27_4 

గరుడ: డమృతరవకులతో యుద్దము సేయుట 1.28.1 
(శ్రీమన్నారాయణుండు గరుడునకుం | బనన్ను,డగుట- 

ఇం(దుండు వానితో స్నేహించుట 1_29_.12 
(బహ్మాయనుజ్ఞ వలని శేషుండు భూఖారంబు 


దాల్చుట l-92=2 
వాసుకితల్లి శాపంబునకు వగచుట oda! 
జర శ్కారుండు వివావాంబు చేసికొనంయబూనుట 1.42_9 


జన మే జ యునకు( బరీ&తు శాపకారణంబు మం|తులు 

చెప్పుట 1_లిర_0 
కశ్యపునకుం దతకుండు గోరిన థనం బిచ్చి మరల్చుట 1-88-8] 
తతుక విపాగ్నిచే. బరీతితుండు వార్మ గ్రంబుతోడ 


దగ్తుం డగుట 1_39_19 
జన మేజయమవో రాజు సర్పయాగము "సీయుట 1_46_6. 1_16_283 
ఆస్తీకుడు సర్పయాగము నివారించుట 1_49_17 


తృతీయా శ్వాసము 


వ్యాను (డు జన మేజయునకు ఖారతకథం దెలుప 

వె శంపాయను నియోగించుట ]1-_54_]1 
కాత మహిమము 
పాండవ ధా ర్ల రాష్ట్రల భేదకారణ సం|గవాము 1_65_6 


ఉపరిచరవసుమవోరాజు వృత్తాంతము tbr 
మత్స్యగంధి వృత్తాంతము 1_57_50 
శీ వేద వ్యానమునీందుని యవతారము 1-57-710 


భీప్యాది వీరులు చెవదాన వాదుల యంశంబువలన( 
బుట్టుట 1.588 


దేవదానవ[ పముఖుల యుత త్తి క్రమము 1_69_9 
చేవదాన వాద్యంశ ము లశే భూమియందు. 

బుట్టిన వారి[కమము 1_57_84 
కాఠవవంశ వివరణము 1_70_10 
యయాతీమహారాజు చరిత యు l= lls 


కచుండు దానవహతుం డై మృత సంజీవనిచే బదుకుట జు! జు 
యయాతి నూతంబడిన దేవయాని నుద్ధరించుట 118.14 


160 


62 


66 
68 


లా 


74 


81 
82 
88 


92 
97 


100 
101 
107 


118 
1105 
116 
1a0 
124 
(26 


127 
180 


186 
141 
144 
147 
152 


శర్మిష్టదాసిమై 'దేవయానిం గొలుచుట 
యయాతిమవోరాజు దేవయానిని వివావా౭బగుట 
యయాతి శర్చిష్టుకుం బు|తదానంబు చేయుట 
శుకుడు యయాతికి శావం బిచ్చుట 
యయాతి యదు[పముఖులకు శాపం బిచ్చుట 
యయాతి పూరునకు బోధించిన నీతులు 
కం[దుండు యయాతిని స్వర్గలోక భష్టుని. "జేయుట 
యయాతి యస కాదు లడిగిన (వళ్నలకు నం చప 
రూవంబున నమాధానళబు లెనంగుట 


చతురా శ్వాసము 
థి 


పూరువంళ [భమము 

దుస్యుంతు(డు వేట కరుగుట 

క ణ్వా(మవర్ణన 

శకుంతల దుష్యంతునకు. దన జన్య [కమం బెణ్‌ీంగించుళు 

దుష్యంతుండు శకుంతలను వివావాంబు సేసికొన( గోరుట 

భరతుని జననము 

క ణ్వమవోమునీ శకుంతలను దుష్యంతువాలికిం దింపుట 

దుష్యంతుండు శకుంతలను నిరాకరించుట 

కుపిత యైన శకుంతల దుష్యంతునకు ధర్మ[పబోధ 
మొనరించుట 

దివ్యవాణి నాళ ర్థించి దుష్యంతుడు శకుంతలను 
(గహించుట 

శరత వంశ|క్రమము 

గంగావసువుల సమయము 

తన పుత్రునకు థార్యవగుమని (పతీవుండు గంగ కుప దేళించుట 

గంగాళంతనుల నమయము 

గంగ శంతనునకు వసువుల నృశ్తాంతమును చెలుపుట 

గంగ చెవవతునించెచ్చి శంతనున కిచ్చుట 

శంతనుడు నత్యవతిని శార్య గాం గోరి (వతివాత 
మనోరథు. తగుట 

గాంగేయుడు ద్రవ్మాచర్య [వతంబుం బూని భీష్మం డగుట 

చిళాంగద విచ్శిత వీర్యుల వృ శాంతము 

ఫీమ్ముండు కాశీరాజు కూంతుల స్వయంవరమున కరుగుట 

సాళ్వు(తు భీమ్మునితో యుద్ధంబు సేయుట 

విచి త వీళ్యుని వివాపాము ; మరణము 

సత్యవతి భీష్ముని వివాహావమాడుమని కోరుట 

దీర తముని వృత్తాంతము 


10! 
ఏఈ 1-1. 


నా. 
1_76_8 
12/10 
1_78_24 
a9] 
1_89_6 
| _రిలి_లి 


1_84_8 


l=90—1l (1_89_4) 


1_683_1! 
1_64_8 
1_65__14 
1-87-1 
'అరరీ షా! 
1_68_10 
1-68-18 


1_68_22 


1_69__28 
1_90_84 
dll 

1_92_1 

1_92_26 
1_29_49 
1_94_11 


1_94_41 
1_94_థ్‌ 4 
1_0$_.]. 
1_96_4 
1_96_27 
1_96_52 
1..97_4 
1.98_6 


186 
167 
161 
166 
167 
171 
172 


174 


179 
182 
183 
188 
192 
195 
197 
199 


200 


206 
207 
వ్ర[ వి 
వి[1థ్ర్‌ 
217 
220 
222 


బి2ర్‌ 
226 
280 
291 
తీపి 
285 
286 
288 


సత్యవతి ఖీష్మునియనుమ తంబున 'వ్యాసునిసోద ర 
శేత్రముఆ యశదు సంతానమును ఐడయుమని 

నీయోగించుట 
ధృత రా వ పొండుతాబ విదురుల జననము 
మాండ బ్ర శ్యానము 


పంచమా శ్వాసము 


ధృత రాష్ట వాండుకుమారులు పెరుగుట 

ధృత రాష్ట్రుడు గాంఛారిని వివాహాంబు నేసీకొనుట 
కుంతి చరితము 

కర్ణుడు జనియించి సూతగ్భవాంబు సేరుట 
పాండురాజు వివాహమై దిగ్విజయము సేయుట 
పాండురాజు నత్క్భృత్యములు 

వెంటకు. బోయిన పొండురాజునకు శాపంబు గలుగుట 
పాండురాజు శౌతశ్ళంగంబున తపోవృ శ్రీ నుండుట 
వురపమీదాశుగండను ముని వృత్తాంతము 


శ్వత కేతుండు (స్త్రీ పురుషుల విమయంబున గావించిన కడి 


కుంతీదేవి యందు ధఠత్మరాజు జననము 

గాంధారి ఉదరతాడనంబు గావించుకొనుట 

దుర్యోఢ నాదుల జనన ము 

ఫీముని శరెరదార్హ్యము 

ఇం[ద్మపనాదంబున, గుంత్‌ కర్జును( డుదయించుట 

మాదికి నకుల నవాదేవులు పుట్టుట 

వసంత వర్ణనము . 

పాండురాజు మఠతణము 

మాది సవాగమనము చేయుట 

మునులు పొండవులను హస్ఫిపుశతంబునకుం గొనివచ్చి 
ధృత రాస్ట్రున కొవుగించుట 

కురువాండుకుమారుల బాల క్రీడలు 

దుర్యోధనుయ భీముని. జంపింప దివురుట 

క్ట బాచార్యుఅ జ వృత్తాంతము 

[(దోణాచార్యుల జ వృత్తాంతము 

[దోణుండు [దుపదు" నవమానితు( డగుట 

[దోణుండు వా_్యపురంఒునకు వచ్చుట 

భీష్ముడు కురుపొండుకుమారులకు (దోణుని 
గురువుగా నియమించుట 

పకలవ్యుం డనువాండు [దోణు నారాధించి 
విలువిద్య గ అచుట 


1_99-_1 
1 100—& 
altel 


ree) 
1_108_.10 
1_104_1 
ఆ బా 0 
1] 05._1 
1_108_! 
105025 
వ 
1_119__7 
1_118_1 
11140 
la[07=8 
1-107-24 
ఆ సజు! 
11415 
హాక్‌! 
1_116__1 
11184 
111625 


జరీ 
రాస 
111998 
11202 
1_121_9 
lle 
1_122_ 14 


1_122_40 


1_128_ 10 


241 
245 
248 


263 
266 
259 
21 
262 
26 4 
265 
270 
215 
ప 
279 
290 
352 
284 
994 
వం 
290 
291 
292 


318 


సత్యవతి ఫీష్మునియనుమతంబున వ్యానునిసోదర 
శేత్రముఆ యందు సంతానమును ఐడయుమని 

నియోగించుట 
ధృతరా వ పాండుశాజ పిదురుల జననము 
మాండ భాఖ్య్యానము 


సంచమా శ్వాసము 


ధృత రాష్ట్ర పాండుకుమారులు పెరుగుట 

ధృత రాష్ట్రుడు గాంఛారిని వివావాంబు చేసికొనుట 
కుంతి చరితము 

కర్ణుడు జనియించి నూతగ్భవాంబు సేరుట 
పాండురాజు వివావామై. రిగ్విజయము సేయుట 
పాండురాజు నత్య్భృత్యములు 

వేటకు బోయిన పొండురాజునకు శాపంబు గలుగుట 
పాండురాజు శతశ్ళంగంబున తపోవృ శ్తీ నుండుట 
వ్యుషిదాశ్యుండను ముని వృత్తాంతము 


శ్వేత కేతుండు (స్త్రీ పురుషుల విషయంబున గావించిన కడి 


కుంతీదేవి యందు ధత్మరాజు జననము 

గాంధారి ఉదరతాడనంబు గావించుకొనుట 

దుర్యోఢ నాదుల జననము 

ఫీముని శరీరదార్హ్యము 

ఇం|ద(పసాదంబున( గుంతి కర్ణునుః డుదయించుట 

మాదికి నకుల సనవాదేవులు పుట్టుట 

వసంత వర్ణనము 

పాండురాజు మతణము 

మాది నవాగమనము చేయుట 

మునులు పాండవులను హ నస్షిపుతంబునకుం గొనివచ్చి 
ధృతరాష్ట్రన కొప్పగించుట 

కురుపాండుకుమారుల బాల|కీడలు 

దుర్యోధను (డు భీముని జంపింప దివురుట 

కృబాచార్యుల జ వృత్తాంతము 

[దోణాచార్యుల జ వృత్తాంతము 

[(దోణుండు (దుపదు"” నవమానితు( డగుట 

[దోణుండు వాస్తిపురంబునకు వచ్చుట 

భీష్ముండు కురుపాండుతుమారులకు (దోణుని 
గురువుగా నియమించుట 

పకలవ్యుం డనువాండు [(దోణు నారాధించి 
విలువిద్య గ అచుట 


160 


1_99_1 
1.100_& 
మా 


1_102_1 
1_108_10 
1_104_1 
1_104_10 
1105—1 
herd 
1_109_5 
alll 
ము క 
యు! 
111408 
1-107-8 
1_107—24 
ల!!! 
111415 
ముం! 
1118] 
11164 
111625 


సలల 
1 129.18 
ఆరి 
1_120_2 
1_121_9 
l=189.2 
1_122_ 14 


1_122._40 


1-128 10 


2&1 
245 
248 


253 
266 
259 
201 
విరివి 
20 4 
ఖరీఫ్‌ 
270 
275 
ప 
౨0 
290 
౫62 
264 
ఏ4 
వ్ర 
290) 
291 
292 


$ీమ సేన పెడింకాసురుల యుద్ధము 
థఖీము(డు తల్లియనుమతంబున హీడింబను 
పర్మిగహించుట 
పాండవులకు వ్యాసుండు హితోపదేశము చేయుట 
హిడింబయందు ఘటోత్కుచుండు పుట్టుట 
పాండవులు ఏక్రిచ్మక పురంబున వివగ్భ హంబున 
నుండుట 
బకున కాహాఠరముగా. బోవుటనుగూర్చి |[బాహ్మాణ 
కుటుంబము విచారించుట 
కుంతీదేవి! (శాహ్మణుండు తన దుఃఖ కార 
ఇ౦బును దెలుపుట 
బకుని, జంప ఖీముని( బంపుటకు( గుంతి నిశ్సయించుట 
కుంతీ ధర్మజునకు, బరదుఃఖనీ హారణము పరమ 
పుణ్యం బని ఇఅలుపుట 
భీముడు బకాసురుని. జంపంబోవుట 
ఖీము సేనుడు బకానురుం జంవుట 


సప్తమాశ్వాసము 


ధృష్టద్యుమ్న (చెొపదుల యుత త్రి వృకాంతము 
(చౌపదీ వివావా[పయత్నము 
పొండవులు పొంచాలపుఠంబునకు బయలు 
చేరుట 
పాండవులు (దుపదుపురంబున కరుగుచు వ్యాన 
మహార్షిం గనుట 
అర్జును డంగార వరుని జయించుట 
అంగారపర్జుం డర్జునునితో సఖ్యము సేయుట 
అంగారవర్గు(డు కౌరవులకు బురోహితుని( 
బురనస్కరింపుండని చెప్పుట 
తవతీసంపరణోపాఖ్యానము 
సంవరణుండు దపతిం జూచి మోహించుట 
వసిష్టుడు త పతిని. గొనితెచ్చి సంవరణునకు 
వివావాంబు సేయించుట 
అంగార పర్దు( డర్జునునకు వసిష్టుమహిమ సెప్పుట 
శ క మహాముని కల్మాషపాదుని శపియించుట 


1_141_ 15 


1_148_1 
1_144_1 
1_148_27 


1_145_1 
1_145_20 


1_148_1 
i_149__18 


1 —150.20 
1_1lbl_1 
ల్‌ ఆల 


(జ ల్‌లీ జు! 


1_156_2 


క వ. 
1_159._9 
1 193__8క 
ఇ కే! 


1-160-8 
1160-85 


|. 16212 
1_165_2 
1166.7 


పుత్త)ళోకమున వనిష్టం(డు ఆత్మవాత్యకుం (బయత్నించుట 1166-40 


వసిషువలన( గల్మాష పాదుండు శావవిము క్రిం జెందుట 


1__168_5 


వసిష్ట పసాదంబున( గల్మాపపాదు(డు పు త్త ఏవంతుండగుట 1.1681 


ఇార్గవుం డయిన జ“ర్ఫ్యుని జననము 


164 


1186920 


873 


979 
880 
882 


9888 
386 


889 
892 


894 
896 
9897 


408 


409 
410 
415 


416 
41 
418 


421 
424 
428 
430 
482 
498 
485 


పిత్ళ దేవత లౌర్వుని శాంతచిత్తునిం జేయుట 


పరాశరు(డు రాతసవినా శార్థ్రంబు న|త్రయాగంబు సేయుట |! 


పాండవులు ధ"మ్యున్‌6 బురోహతు.గా వరియించుట 
| చెపదీస్వయంవరము 
రాజపుత్తు9లు మత్స్య్యయం[తమును భేదింప(బోయి 
ఖంగపడుట 
అర్జునుడు మత్స్య్వయం తంబు చెగంనేయుట 
| చెపది యర్జునుని వరించుట 
ఆ "నుండు క ర్పునితో యుద్ధ లబు సేసి జయించుట 
అ "నుండు (చౌపదిని దెచ్చి తల్లికి నివేదించుట 
er కర్టత్త బల రాములు ధర్మరాజాదుల, జూడవచ్చుట 
పాండవుల వంశాదికము నెణీంగిరమ్మని [దుపదుండు 
దృష్టద్యుమ్నుం బనుచుట 
పొండనవ్వులు [దువదమవోరాజు గృహంబునకు6 
బోవుట 
వ్యానమవోముని [దుపరుని యొద్దకువచ్చుట 
(దుపదునకు వ్యానుండు ఇం|ద నేనయను 
పతి వతకథ నెప్పుట 
[దుపదునకు వ్యానుండు పం చెందోపాఖ్య్యానంబు 
సెప్పుట 
| చెపదీవివాహమహోత్సవము 


అష మాళ్వ్యాసము 
జ 


పాండవులు [దుపద రాజుపురంబున నిష్ట ప 
భోగింబు లనుభవించుచు నుఖంబుండుట 
చారులవలన పొండవుల యభ్యుద మును 
విని దుర్యోధనుడు నిర్వేదించుట 
దుర్యోధనుడు. తం|డితో( బాండనపాంచాల 
విభేదనోపాయంబు నాలోచించుట 
ఖీష్మ| దోణులు దురో వ్రధనునకు బుద్ది సెప్పుట 
పాండవులను దో 4 డర ధృత రాష్ట్రండు విదురుని 
బంచుట 
పొండవులు వా స్రొపురంబునకు వచ్చుట 
విశ్వక ర్శ యింద వస్థ్రపట్టణమును నిర్మించుట 
సుందోపనుందో పాఫ నము 
సుందోపనుందు లొండురులలోే(బోరి చచ్చుట 
Ee పాండవులు నమయము 
సేయుట 


165 


1-170-14 
జా. (2 
1_ 174.6 
lel B=] 


lal T7229 
halt 
kal(9=22 
1181.8 
1_182_1 
1_183_2 


1.184_8 


11852526 
1_86_38 


1_100_60 


tel90=5 
1_190_8 


1_190_25 


lull 


1-1లిజి- 205 
1_195_1 


1-198-9 
109.0 
1_ 199.20 
1-౨01-1 


1_204_27 


4836 
498 
440 
442 


444 
446 
448 
400 
455 
454 


శీరర్‌ 


459 
462 


464 


467 
471 


475 


477 


479 
483 


488 
489 
49! 
497 
600 


501 


సమయభంగ కారణమున నర్జునుండు తీర్థ 
యాతకుం జనుట 
ఉలూచి యర్జునుని గామించుట 
అర్జునుడు పంచ తీర్థందు లం దస్సరసలను 
శాపవిము క్తల నొనరించుట 
అర్జునుండు ద్వార కానగరంబునకు6 జనుట 
అర్జునుండు యతిరూవంబున క న్యాపురంబున 
నుండుట 
ఆర్జునుండు నుభ దను వివావాంబగుట 
అర్జును(డు సుళ|దాసహితుంగై యిం|ర|వస్థ 
పురలబునకు( జనుట 
(క్రక్ళప్వ బల దేవాదులు పాండవులకు. గానుకలు 
తెచ్చియిచ్చుట 
అభిమన్యు [పభృతుల జననము 
అగ్ని దేవుండు ఖాండవనమీపమున వివారించుచున్న 
కృ ప్లార్డునుల కడకు వచ్చుట 
శ్వేత కియను రాజర్షి వృత్తాఆతము 
అగ్ని బేపుండు కృ స్టైర్జునులకు. జక కార్చు 
శాదు లొసంగుట 
కృప్లార్డును లగ్నిహో గునిచే కా౦0డవంసు 
దహింప జేయుట 
ఇ0(దుండు కృ స్తార్దునులతో. బోరుట 
మద పాలో పాభ్యానము 
ఇందుం డర్జునునకు నాగ్నేయ వారు 
వాయవ్యాాది దిన్యబాణంబు లిచ్చుట 


real 


ఆ రా 


isis 504 
1౨0618 505 
1_208-1 509 
iad 514 
అను 1._114_64 పం క్రి 517 
ఆను 1_114_270 పం క్రి గజ 1 
12118 594 
1_౨215.29 ర్‌ బర్‌ 
1-21. 568 ర్‌బై? 
121429 550 


la2'Ball (అను 118) ర్ట్‌ప్‌ 11 


1_2156__12 స్ట్‌ ఫత్మీ 
(జల! దితికి” 136 
1౨1813 ఫ్ట్‌ప 

ట్ట | 543 
1_925__7 049 


సభాపర్వము _-పధమాశ్వాసము | 


విషయము 


మయిుం డొక్క సథను నిర్మించి ధ ర్మజున కిచ్చుట 

ధర్మరాజు నథ్యావ వేళము కావించుట 

నారదుడు వాండవుల యొద్దకు వచ్చుట 

నారదుండు ధర్మ రాజును రాజనీతి విషయముల 
గౌన్నిటి నడుగుట 

ఇట్టి నభ నెచ్చట్మ వైన బాచితరా యని ధర్మరాజు 
నాఠదు నడుగుట 


166 


మూలము పుట 
dele ర్‌ర్‌ఏ 
2_4_1 గరి 
ల_ 5__92 లీల 
యా! 560 
2_6_8 566 


ఇందనభావ నము ఎ! 


యమనఖావ నము Dbl 
వరుణసళా న నము 2_9_ 1 
కుబేరనభా వ నము క. 
(బవ్మానథా వ సను - వు 
హరిశ్చం[దుమవోత్మ్యము ల 1146 
నారదు.దు పొఠడురాజు వచనంబులు ధర్మజుని 

"కెజీంగించ్లుట 2.11.68 
ధర్మరాజు నారద వచన |[పబోధితుఆ డె రాజసూయ 
యజ్ఞ ౦బు చేయుటకు నాళోచించుట dala] 
కష్టం డం|ద|పస్ట పురంబునకు వచ్చుట 2_ 18.80 
కసిష్టం(డు ధర్మజు నికి జరాసంధుని సామర్ధ్యము 

సజీి(గించుట కు! 
ఖీమ సేనార్జునులు ధర్మరాజున కుక్సాహంబు గబ్లించుట ల! 


కృష్ణుడు ధర్మజ నకు జరా? ంధుని ఎనన 3 మ మెజీ(గించుట 2_!6_ 12 
జరయను రావని బాలక నిం దెచ్చి బృప+*|దథుని కొనంగుట 213.80 


జరాఎంధుని యొప్పి కు జండ క”శొకుండు వచ్చుట నే ఆర 
కష (డు ఫీమార్జునులను దనతో( బంపుమని | 
ధర్మజు నడుగుట 2_.17__28 
క్భష్ట ఫీవుపార్టులు జ రానంధు6 జంవంబోవుట Bald 96 
eg కృష్ణ ప సనార్జునుల కెదుతువచ్చుట 2_19_29 
ఊ రా సంధు(యడు యుద్ద మునకు [ముని గోరుకెనుట ఏ_20._25 
ఫీము సేన న మల్ల యుద్ద ము 2_291_10 
శీముడు జరాసంధుని సంహారిం' చుట 2_.22_8 
సవాదేవు నభిషిక్తు( గావించి కృస్హుదు భీమార్జునుల తో 
నిఎద్మపస్థమున కిదుగుట 2_22_40 
కృృమ్ణుండు ద్వాత కానగరమున క ర్తుగుట 1_28_౪8 
ఆర్జునుండు గర దిగ్విజయంబు చేయుట 9.22.7 
ఫీనుేే పనుండదు పూర్వదిగ్విజయంబు సేయుట 2_26_| 
సవా దేవుండు దక్షిణదిగ్విజయంబు సేయుట ని_25_1 
ఆగ్ని సవాచెవు సేవ మై (బచండ శిఖలు కప్పుటకు( 
గారణము 2_28 _16 
సవా దేవుడు దఊణదిబ్బ్మహిొపతులచే( 
గప్పంబులు గొనుట we! 
నకులుడు వళ్చిమదిగ్విజయంబు సేయుట బి__2లై__బి 


రాజసూయము సేయుమని ధర్మజున కతని యాప్పులు 
సెప్పుట 2_80_8 
కషష్టు(డు ద్వారక నుండి వచ్చుట 2_90_9 


567 
509 
E70 
న్‌ 1 
572 
574 


57 


577 
578 


680 
654 
థ్‌ఏ 
690 
92 


5993 


586 
599 
603 
608 
606 


608 
610 
611 
615 
617 


618 


68! 
628 


625 
627 


ధత్మ రాజు రాజనూయంబు సేయ నాఠంభించుట 
రాజనూయమునకు ఖీష్మూదులరు దెంచుట 
ధర్హజుండు యజ్ఞాయతనము (పవేశించుట 


280.17 
2_81_4 
వ లల] 


ద్వితీయా శ్వాసము 


ధర్మ్శజుండు కృష్ణున కృర్ధ్యం బిచ్చుట 

శిళుపాఅుందు ధర్మరాజు నాశేపించుట 

భీష్ముండు శికుపాఆాని నిందించుట 

శిశుపాలు(డు భీష్సునీ. దూలనాడుట 

భీమునకు భీష్ముండు శిశుపాలుని వృత్తాంతంబు సెప్పుట 

చ[కాయుధముచే శిశుపాలుండు చచ్చుట 

పాండన సభా మహిమకు దురోధనుండు అజ్జితుండగుట 

దుర్యోధనుని దురాలో చనము 

విదురుడు ధృత రామ్టు9నితో జూదమాడ( దగదని చెప్పుట 

విదురుడు ధర్శకాజుం దోడ్కొని వచ్చుట 

ధర్భరాజు శకునితో జూదంబాడుట 

ధర్భరాజు తమ్ముఅను (దెౌవదిని జూద మునందొడ్తి యోడుట 

(పాతిశామి | దౌవదిని సభకు దోడ్కొని వచ్చుట 

దుశ్శావనుండు | దౌపదిని నభలోని కీడ్చి తెచ్చుట 

దుశ్శాననుండు ద 'పదికట్టనపుట్టం బొలుచుట 

విరోచనసుధన్వుల నృ తాలతము 

ధృత రాష్టు9ండు |కౌవదిగోరినవతంబు లిచ్చుట 

ధర్మరాజు శకునితో రెండవమాటు జూదంతాడుట 

విదురు(డు ధృత రాష్ట “నకు. బాండవు లడవికిం 
బోయినరీతి సెప్పుట 


మూలమనగా భండార్మతు సంస్థ వారి సంస్కృత భారత పతి 


ఆను _ వె (పతిలోని అనుబశధ ములు, 


168 


2_§89.__10 
బీ_లి4_ | 
2_95_6 
2_89_1| 
బి40] 
2_42_21| 
2.481 
2_48_19 
2_51_28 
2.521 
2__§9_|8 


2_60_9 


2_31_40 


2.68.27. 


౨6/8! 


2__ 71.9 


629 
681 
692 


697 
689 
642 
646 
630 
రిర్‌ఉ 
669 
661 
671 
677 
682 
658 
691 
694 
698 
701 
706 
718 


719 


శిమదాంద్రమహాభారతము 


ప్రకా? 


౨ఎద్రిపర్పవు _ ప్రథమాశ్వాసము 
లీ వాణీగిరిజా ఇ్చిరాయ దధతో వవోముఖాశ్రేము యే 
లోకానాం స్థితి "మావవా_్యవి వాతాం స్ర్రీపుంన యోగోద్భ వాం 
తె వెదతయమూర్రయ (స్ప్రిపురుషా స్స్పంపూజితా వ స్సుర్రై 
ర్య్ఫూయాను; పురుషో త్త మామ్బుజభవ (శ్రీకన్ల రా (శయనే, 
౨న ఈ తార ల్‌ 


. అని సకలభువనరవణ' _పభువులై *యాద్యులై న *వారిహరహిరణ్యగర్భ 


పద్యోమావాణీపతుల *స్తుతియించి *త తృసాదన మాసాదితనిత్య 6 పవర్షమాన 
"మహా కినుహీ “ రాజ్యవి భవుండును 10నిజభుజవి[ కమ!విజి తారాతి రాజనివహుం 
డును 12నిఖల 13జగ " జైగీయమాన 5 నానాగుణరత్నరశ్నా కరుండును ఏ. 
17వరగుచున్న రాజరాజన రేందదుండు. 


] మావవా న్తివిహి తాం_అ.ఉ,4ఓ.జ.ట,డ,ద.న 5 a: మావవా నృరనిహి తాం-చు, 
మౌావవా న్తిజగ తాం-చీ. 


1. వవణుల్లై-ఈ.మ;ః |పవణులై న వారివార_-ర ; (పముఖులై - అ.ఉ ఊ.ఏ ఓ.జౌ, 
ద హుపుము:3 పభథులై వ; (పళస్తులై న, 2 యాధథ్యులై న--అ,.ఈ,ఉ,ఊ, 
పోపు మూవ 8, వారివారహి రణ్యగర్భుల, పద్భోమావాణీవతుల._అని భారత 
ఫక్కియు ; హారిహరహిరణ్యగ ర్భపద్భోమా వాణీ నతుల__ అని వేదం వేంకటా్యంయ 
శఛాన్సిగారును ( మదాను విళశగవిదాగలయమువారి తెలుంగు సెలక న్ను.) నూచించిన 
న ప een శ gs సంసు తించిము; _— 
'స్తుతియించి” రూపము |గావ్యాము కాదని కొందజి యభి పాయము. 'స్తుతి' 
కృదంతరూపమగుటచె దీని మీద 'ఇయుడాగమము' రాదని వారి వాదము. అత౧దిక 
సంఖ్యాక (పతులలో 'స్తుతియించి” యను పాఠమే కలదు. “క్షణియించి” (11100) 
మున్నగు నియుడాగమనహాతరూపములు నన్నయథారతమున( గలవు. ర్‌, తత్చసా 
దంబుననిత్య-ఉః;త | త్పృనాదెత-__పఏ క .మ;తతృసాదానాదిత -అ ఆబ ఈ.ఐ.ఒ గ టయ, 
6. (పవ ర్హమాన_గే. 7. మవారాజ్య. అ.ఈ,ఉ.బా.య,న, రీ. మహీ_"వెక్కు[ఫతులలో 
కదు సుల కూటు 9; రాజ్యవిభుండును--కు. 10. నిజభుజనివవహుండును.... కే.చా. 
పతులలోలేదు. 11. నిర్జిత-ఊ. 12. అఖిల-అ ఇ.ఎ.ఐ ఒ,జా,క.గ,గి.చ.జ త.ల,వ శ,షః 
సకల-ఏ, 18. జన జేగీ.___అ.ఇ.ఖె, జగజ్జన జేగ ఆ. ఈ, 14. జేగియ చాత ప్రతుల 
లేఖన సం|పదాయము. 15. నామానగుణసుగుణ--న; నానానూన_._ ఈ,ఊ ఐ.ఒ.కీ, ; 
మానానూన-చే.వొ.మ. 16. నునగుచున్న_4. 'డ' ప్రతిలో 'మవోధర్మ 
పరుండునునైై' అను నధికపాథము గలదు. 17. సరంగుచున్న-వా, 


fr 


ఆదిపర్వము___ [ప్రధమాశ్వా సము 


రాజకు లె క భూపణు6డు రాజమనోవారు( డన్య రాజే 
జోజయశాలిశౌర్యు(డు విళుద్దయశశ్ళరదిందుచం దికా 

రాజిత సర్వలోకు( డప రాజితభూ రి భుజాకృ పాణ ధా 
రా'జలశాంతశా తవపరాగు,డు రాజీమ'హేందు. డున్నతిన్‌. 


| 1విమలాదిత్యతనూజు:డు 2నిను లవి చారు(డు గుమారవిచ్యాోధరు( డు 


తృమచాళుక్యుండు వివి ధాగమీవిజితీ శము(డు తుహినకరు. డురుకాంతిన్‌. 


. ఘనదురితా నుబంధకలికాలజదోష తుషమార!సంహాతిం 


దన యుదయ[పభోవమున “దవ్వుగ! *జోపి జగజ్జనానురం 
జని మగు రాజ్యసంతత వసంతని తాంతవిభూతి చెంతయుం 
Gx 7 8 

దనరు. జళుక్యమన్నధుండు ధర్న నిబద్ద స. యె. 


'ఆ|శితపోషణంబున ననంత*విలానమున౯ 3మనిపీవి 


ద్యా క్రమత త్త్వవి త్త్వ్వమున దానగుణాభిరతి౯ సమస్తవ 
స్తైశమధర్మరకణమహామ హిమ౯్‌ మహి నొవ్వు సర్వలో 
"కా శ్రయు( డాదిరాజనిభు( డత్యక లంక “చరి| తసంపదన్‌ . 


1. జితసర్వ--మ; ౨. నరేం[దుడు-_ఊ టో.ద. 


1. ఈ పద్యము బోర [పతులలో లేదు. 2, విమలాణారుడు._న ; విమల 
విచారుండు, వినుత విద్యాధరుడు_చో; విమలవిచారుండు దానవిద్యాధరుడు-టో. 
8, విదుడు_దఏ.ేక ఓ. విహితఎాబంగుగి.చ.జున.యయ.ర.వ. బాము ; విదిత__మ; 
విజిత-స. మున్నగు (పతులు. ల్‌. క్ల ముడు_వ ; [కముడు.ఐ ; గొవుడు..ఈ. 


1. సంవ్వాతి లేఖన సం[పదాయము, 2. తనదుదయ.__ట.బ. లి. దవ్వుల-న. 
ఓ, జొన్చి_ఒ.కే.టో.త.వ; దోలి_న ఏ; జొంపి-క. ల. ముగ_మృ.శ స. 6. తనరు 


చళుక్య--అ. ఆ.ఇ.ఒ.ఓ.ట జత డ.బ 7 దయార్ధని బద్ధ - _20 [వతులలో నిట్టున్నది. 
(త) ౪ య౧ 
8, దయార్థ.చ.ట.న.బ, 


1. 'ఈి (ప్రతిలో నీ పద్యము లేదు. ౨. విలాసము నమ్మనీపి_చే. లి. మనీష-కి.కు. 
కెకం.న.య ; మనీషి విద్యాళమత త్త్వవి త్తమున _ చెక్కు [పతులు 5 మనీషివిదా 
శ్రయత త్త్వవి త్త్రమున_చా చే; మనీష విద్యాళయ తత్వ విత్తమున - కె.కం. ఉ. “శి 
స్థానమున “చే (వాయుట సం|పదాయము. చెం|దిక, చెరిత. 


7 సీ, 


6 వ, 


శ్రీ మదాం_ధ మహాభారతము 1 


నిజమహీమండల।పజ( (బీతి. 1 బెంచుచు(6 బరమండలంిబుల ధరణిపతుల 
నదిమి కప్పంబుల కిముదముతోరగానుచును బలిమి్‌ నియ్యని భూమివలయపతుల 
నుక్కుడగించుచు దిక్కుల. దనయాజ్జ * వెలు(గించుచును విపకులము నెల్లం 
[బోచుచు శరణన్న? గాచుచు భీతుల న|గజన్నులకు ననుగవామున( 


. జారుతరమహో[గవోరంబు లిచ్చుచు చేవభోగముల మహావిభూతి( 


దనర6 జేయు 7చిట్లు మనుమార్షుండగు విష్టువర్హనుండు వంళ వర్ష నుండు. 


అఖిలజలధి వేలా!వలయిత వనుమశీవనిళావిభూషణం ఇ న _ 2వేంగిదేళంబునకు 
నాయకరత్నరిబునుంబోని రాజమ హేం[దపురంబునందు మ పాందమహిమ 
తో. బరమానందంబున ననవరతమవో ము రాజ్యనుఖంబు *లనుభ వించుచు 
సకలభువన లమ్మ్‌విలాసోని వానంబయిన "రమ్యవార్శ్యరతలంబున మం|తిపురో 
హిత సేనాపతి గీదండ నాయక ిడావారిక మహా[పధా!!న సామంత! ఏలాసినీ 
వరివృత. (ఢయి యపారళబ్ద!2 శా స్త్రృపారగులై న 1 వె యాకరణులును 
భారత రామాయ "ణా నేక 15 పురాణ[ పవీణులై న హౌ రాశికులును 


1. జెంపుచు-_ఉ,ఊ.ఎ పఏ.ఐ.ఓ జ.డ.న.బ.ర.వ; సెనుచుచు-_ఇ. 2, బెలు..అ. 
9. ముద మొప్పగొంచును-కు,చే. కీ. గొంచును-జొ,క.డ.వ ; ల. నీననినభూవలయ_ 
మ్‌! నియ్యని - ఇ.ఊ ఎ.ఓఒ.క గిిచ.జ.డ.త.న,బయ,వమ; మైమనినభూవలయ._ 
జాని; మైనీని_ కే; చనెయ్యమున భూవలయ-_టి; నీయని చి.నూ. పాఠము; 
[పయోగాంతరము నన్నయలో లేదు. 6. వెలుగించుచు... అ.ఇ.ఊ.ఐ.ఒ.ఓ.క.కె.చా, 


చొె.డ.త.బ; వెలిగించుచు_వా. 7. నిట్లుఅ. ఈ. ఉ.ప.కూ. చా. చే.ట ము 3 
చుండు.-కు కం. ౧. పుణ్య--చె 


1. వలయనలయిత _-- పెక్కు (పతులు. 2. వేంగి-_ఈ,ఉ.ఎ.ఏ,ఐ.జ ట,త.న.ల. వీ. 
కొన్ని వతులలో 'వెగీ' అనియు కలదు. వేంగీచేశంబు-వా. లి. బైన రాజమహేందద 
పురంబు తనకు రాజధానిగా-టో. 4. లనుభవింపుచు- చెక్కు[వపతులు. 
5, విలాస_లేని| పతులు. ఉ.జా .కు. కె. కే,కం.టి శు. 6. భాసురం-ఓ. 7. రమ్యభ ర్శ- 
కొన్నింట ; రమ్యవార్శ ితలంబున..అ.ఈ.జా .వీ. మొదలగు (పతులు. 8. కొన్నింట 
లేదు. 9. దవ్వారిక-_లేఖన సం[పదాయము 10. నానంత_-కొన్నింట. 11. వర 
విలానినీ-ఎ.ఓ; వారవిలాసినీ__ఐ.ల. 12, శానన_అ.కీ.చొ.టో. 1కి. వయ్యాక రణ. 
లేఖన సం పదాయము. 14. ణాద్యనేక_కొన్నింట ౩ ఇానేక_వెక్కు (పతులు. 
15. పురాణేతిహాస చాతురీధురీణులై నన; పురాణపుణ్యక భాకథన[పవీణుళై న-ఎ.ఏ. 


౭9 


ఆదిసర్య ము స్రధమాశ్వా సము 


15మ్చుదు మధురరన భావథానుర 17న వార్థవచనరచనావి శారదులయిన మహో 
కవులును వివిధ'తర్క విగాహిత నమస్త న్త శావ్ర్ర్రిసాగరగరీయః వతిళులై. న 
తార్శి_కులు?ను_ నాదిగా(గలుగు విద్వజ్ఞనంబులు పరివేష్టించి 21 కొలుచు 
చుండ విద్యాి?విలానగోఏ సుఖ వవిష్టుండయి యిష్టక థావినోదంబు*ోలనుండి 
యొక్క-నా(డు, 


- తన కుల బాహ్మణు ననురక్తు *నవిరతజపహోమతత్పరు వేవిపులశ్ల 


శానను *సంహి తా భ్యాను [బహ్మోాండారినానాపు రాణీ విజ్ఞాన నిరతు+ 

బాతు నాప స్తంబీసూ స్తూతు Mae సర్విను తావదాతచరితు 
8 

లోకజ్ఞు నుభయభఖాషా కావ్యర చనాభి భితు స|త్పతి భాభి యోగ్యు 


. నిత్యసత్యవచను "మత్యమరాధిపాచార్యు సుజను నన్న పార్యుం జూచి 


పరమధర్మవిదుండు వరచళుక్యాన్వయాభరణు డిట్టులనియె. గరుణతోడ. 


16, న. మక సర రా మృ దుమధురరనభావ భాసురనవరసార్థ _ 
చూ; నవరసార్థ_చే ; మధురసం భావనభాసురనానార్థరచనా_టా ; వచనం తేఫీవి 
27 (పతులు: నోవార్థ వచన--లేనివి కొన్ని (పతులు; బతి స సర నవరనభావ భాసుర 
కవిశారచనావిశారదులై న_-స. lt నానార్థ__ఆ.ఈ.ఏ.ఐ.క,టా.డ.మ,య.వ ; 
సమర్థ-కీ ; రచనావిశారదునై న--ఆ.ఈ.ఉయ ర. 18. విశతర్మ--ఊ.ఎ.ప.ఐ.ఒ.క.చ, 
జ.ట డ.త.న.ప,బ.-య.ల. 19. సాగరసారగరీయః_కొన్ని[ పతులు ; సాగరగరీయః[ పతి 
భులు- అ.ఊ.క.వీ మున్నగు [పతులు 5 (పతిభాభాసితులైన-వ. 20.ను వైణిక 
గాయకులును _ ఎ.గ.ద.వా, ఇది లేనివి పెక్కు (వతులు. 21, కొలున విదా _- 
ఆ,ఇ.ఈ ఊ.ఎ.క గ చ.జట.డ త.ద.బ; కొలిచియుండ - ఏ.జా. లికి, విలానుం 


డును నుఖోపవిష్టుండునునై _  ఆ.ఈ.ఊ.ఎ.వ.ఐ.ఓ.టె.క.జ.ట.డ.త పబమయ. 
28. లం దగిలి..లె. కే. . 


1. తను_ఈ ఏకో; నను_అ 2&2. నవిరళ_అ.ఆ.ఇ.ఉ.ఎ.పఏ.ఐ.ఒ.ఓ.జొ.క.గ.చ.జ,డ 
ద.బ.య.ల.వ.వాళ,.షవా, నవిరత__ఈ.ఊ.కీ. కే. శు. లీ. విపుల శబ్దశాసన 
సంహి శాభ్యాస | బహ్నాండాది-- కూ.య 4. సంహ్విత ; లేఖనము రీ  విగ్గాన, విగాన a 
లేఖనము. 6 సూ[త-_ఐ.ట,.డ.త.బ. 7. గోతు చతుర _ కు. వ 8. శోభి 
నిజ వతిభా--అ.ఇ.ఉ ఊం ప బింబ టీ గజ. .న,ప.బుమయ లస. 9, మర్హ్వ్యామరా 
ధిపా_కీ. సెక్కు |వతులలో మ _ర్వ-అనియే కలదు. ఇది లేఖక [పమాదము 
కావచ్చును. మర్హ్యామశరాధిపా_(పాన యతి సంప్రదాయము చర్చింపందగినది, 


10 


18 


ll 


శ్రీమదాం(ధథమహాభారతము శ 


. విమలమతిం బురాణములు వింటి ననేకము "అర్థధర్మ శా 


(న్రుముల తెలం గెణింగితి నుచా త్తరసాన్విత కావ్యనాటక 
[కమములు చెక్కు. సూచితి జగత్సరిపూజ్యములై న యీశ్వరా 
గమములయందు నిల్సితిం |బకాశముగా హృదయంబు *భ క్రితోన్‌. 


. అయినను నాకు ననవరతంబును (శ్రీమహా భార తంబు”నందుల కోయఖి [పొ 


యంబు 'ెద్దయమొ యుండు. 


. ఇవి *యేను౯ా సతతంబు నా*యెడ6 గరం విష్టంబు లె యుండు( జా 


యవు భూ చేవకులాభితర్పణఎ మహి యః | పీతియు౯ భారత 
[శవణాసక్షియు. చార్వతీవతిపచాబ్ద ధ్యాన పూజా మహో 
తృవము౯ సంతతదానకిలతయు శశ్వ అఇాధుసాంగత్యమున్‌ . 


. 'మటణి *యదియునుంగాక, 


1. తై నవేద__వ ; లేను-అ,పం. 2, నుదార-టి.ర. తి. వూర్ల్ణము_వ, 4. నెమ్మి 
తోన్‌ _అ.చా టో.త.మ. 


l. నాహృదయం౦బున-_౪, ఇ ప.గి.ట.మ.ల, వాం బి. నందలి._.వా. మజీకొన్నివతులు; 
నందుల_ఎ.ఏ.ఒ.జొ కీ.కు కం.చే.చొ.టో 'ఇందుల' అనురూపము యతి స్థానమునందు 
కన్చించుటచే 'అ౦దులి అనురూపము [గహించుట యు కాము. 

“ఇందుల జీవన మేల నమ్ము-.దురుతశ్వ్వువిదుల్‌' (16.248 

'ఇందులకున్‌ వచ్చితిమి దుష్టి_దూవణబుద్దిన్‌ ' (21188) 
ప్‌, యభ్మిపాయంబు విననభిలాప _ చ.చె.జ.టి.టు.డా ద.వా కష; లేని (పతులు _- 
అ.ఇ.ఉ.ఊ ఎ.ఏ.ఏ.ఒ,ఓ.జౌ.గ,ట.డ త.ప.బ.వ వ; యభి[ప్రాయంబు విననర్ధి - జౌ.కూ. 
వ. యఖి పాయంబు విననర్థిత్వంబు- జ. ౩.2 క్ట యభి[వాయంబు ఏన.వెడ (జనః 


1. యొల్లన్‌ __అ. కే. ప.టో. ర. ముదల యెద యాలి యుత లఖన పద్దతి ; 
హృది-గి. లి. మవోర్య__మ. 


1. ఈ వచనము లెని (పతులు౫9.ఒ, బి. యట్లుంగాక -అ.ఈ,ఏప.ఐ.జా.గ.జ.ట.డ, 
త,న,ప.బయ,ర, 


15 


1ల్‌ 


16 


17 


ఆదిపర్వము..__[ప్రథమాశ్వా సము 


| హిమకరు(దొట్టి పూరు*భర శేళకురు| పభుపాండుభూపతుల్‌ 


[క్రమమున వంళక ర్త లనంగా మహి నొప్పిన యస్మదీయవం 
శోమున( దిసిద్దు లె తెనిముల సద్దుణకోభిత్సులై న పాండవో 
తృముల చరిత నాకు సతతంబు వినంగ నభీష్ట *మెంతయు౯. 


1అమలనువర్ల శృంగఖుక మై కోపిలంబగు గోశతంబు ను 


తృి”మబవు వేదవిపులకు దానము సేసిన తత్సలంబు త 
థ్యమ నమకూరు భారతకథా|శవణాభిర తి౯ా మదియచి 
తృము ననిళంబు భారతక థా[శవణేప్రవణంబ కావునన్‌. 


. “జననుతక్ళప్లదె ్వపాయన మునివృషథాభిహితి మహో భారతబ 


ద్దనిరూపిశార్థ మర్పడ( చెను'గున రచియింపు మధికే*ేధీయు క్తి మెయిన్‌. 


. బిహుభాషల బహువిభముల బహుజనములవలన వినుచు భారత బద్ద 


స్పృహా లగు! వారికి నెప్పుడు బహుియాగంబులభఫలంబు వరమార్థి మిలన్‌ 


. అని యానతిచ్చిన కళా యక్కొవివరుం డిటనియె, 
ap 


1 తొంటి _ఊ ఎ,ప.జెొ క,.గచచాచొజటటీ.డత.వ.బ దీనికి “మొదలుకొని” 
అను నర్గము శ ర. లో లేదు. 2. భరతే కుకుల_-చ.ట.టీ, లీ. విపుల___ఊ.వ. 


4, మెమ్మెయిన్‌ __ఊ.ఎ.ప.జౌ.ద.వా ; మంతయున్‌__అ.ఆ.ఇ, ఈ.ఓ.ఐ.ఒ.ఓ.క.గ. 
చే,జుటుడ త.వ.బ వి.శ వ, 


1. అమర-ర సూ. ఈ పద్యము కొన్ని |పతులలో లేదు. 2. ములగు-ఛచ.ప.వీ. 
లి. సేసిన,దతృలంబు--న ; సేసిన సతృలంబు___న. పూర్వ ము[దణము. 4. [పవ 
ణంబుఐ .గి.త.ర .వీ.ప.న. 


1. ఈ పద్యము కప (పతిలో లేదు; అనఘుడు.కు కం. 2. మత__ల. లి, మవో 
ఛారత కబ్దనిరూపిశార్థ బలు ధీశ క్తి_ఉ.సూ. 


1. వారల కెప్పుడు---అ. ఈ.ఐ.ఒ.డ,మ. 2. యాగఫలంబులగుట పరమార్థ మిలన్‌ ఏ. 
లీ. మగున్‌ _-కఇ.జె.గిజ.న;వంవవా, 


1. 'విని” లెని |వపతులు_౪ఆ.ఇ,ఈ,ఒ.క,జ.డ.త,ఐ, 


శ్రీ మదాం ధమహాభారత ము 7 


19 చ. *అమలినతారకానముదయంబుల నెన్నను నర్వవేదశా 
(స్రుముల యశేషిసారము ముదంబున( బొందను బుద్ది బాహువి 
[కమమున దుర్గ్షమార్ధజల గౌరవ భారతి భారతీసము 
[దము దజియంగ నీ(దను *విధాతృనక్రై నను నేరం బోలునే, 


వ.) వ. అయినను దేవా నీయనుమతంబున విద్వజ్ఞనంబుల యను[గవాంబునం జేని 
నానేర్చు విధంబున 1నిక్కావ్యంబు రచియించెద*నని. 


21 *“తరలము. వారివా రాజగజాననార్కషడాన్య*మాతృనరన్వతీ 
గిరిసు తాదిక దెవళాతతికి౯ణ నమస్క్యృతి సేసి దు 
ర్భరతపోవిభ వాధికు౯ గురు. బద్యవిద్యకు *నాద్యు నం 
బురువాగర్భనిభుం 6 బచెతనుపుత్తు?) భక్తిం దలంచుచుక౯ా, 


బిల ఉ. భారత ఖారతీశుభగభ _స్పిచయంబుల. జేసి భోరనం 
సారవి కార నంతమ సజాల!విజ్బంభము. 2చ్రాచి సూరిచే 
తోరుచి రాబ్బబోధనరతుండగు ఎదివ్యుం బరాశ రాత్మజాం 
భోరువామి[తు( *గొల్చి మునిపూజితు భూరియళోవిరాజితున్‌ . 


19 1. అమరిన__._ఆ.న.వ. 2. పారముకూ.కే.కొ ; భారము._-టో. లి. వాహిని. 
SINS . విధాతకునై నను__ఊ.కీ.గి ట.పమ 

20 1. 'నిక్కావ్యంబు' లేని [వతులు__అ. ఇ.ఈ.ఉ.ఊ.ఎ.ఏ ఐ ఒ జౌ.కీకు.కూ. కే.చే చొ. 
ట.టి.మే.టో.త,ప.మ.య. ఉన్న [పతులు ఉ.గ.చ జ.డ.ద,బళమ. 2. నని 
తొడంగి.అ.గి.ద.వ.వా.ష. 

21 J. [ధువకోకిల__గి; ఏ, మార__అను పారనము మేము చూచిన (పతులందు కానరా 


లేదు. ఇతర్యత కలదని కొందటిందురు. లి. నిర్భర__కు కీ, గురుపద్య ___ "గి! లో 
తస్ప అన్ని|పతులలోను ; గురుబద్యగద్య-జొ.కుకూటో; గురుబద్య--అను 
పారము గల (పతులు--అ.ఇ.ఉ.కు,కూ. కె కే.కొ.కం.ట.టి.టీ.శు.టో. ల్‌, నా ఢ్యు- 
ఉ.కం.చే, 6. ్మపచేతసపుతు--కొన్ని [పతులు రూపము విఛార్యము. 


22 kh విజృంభణ__ఊ .ప. టు విజ్బంభ ౧౩ బాచి. అ,ఆ.ఇ.ఉ.ఊ. 
ఎ.ఐ.ఒ.టొ.క.జ.ట.డ .ప;విజ్బంభణ మెడల్చి-_. చె. లే. దివంపరాళశ రూ._ఆ, ఉ.గి చ.ట. 
Rt et CO దివ్యుబరాళ రా__అ.ఇ.ఐ.ఒ.వీ. మొదలగునవి. 4 గొల్తు-- 
సెక్కు. (పతులు. 


బల్‌ 


24 


బలి 


24 


2D 


26 


ఆదీపర్వము __ ప్రృథమాళ్యా సము 


. *మజీయును, 


1పరమవి వేక సౌర భవి భాసితసద్గ్దుణపుంజవారి జో 


త్కరరుచిరంబులై సకలగమ్యనుతీర్ణములై మహామనో 
వారనుచరి తపావనపయఃపరిపూర్ణము లై న *నత్సభాం 
తరసరసవనంబుల ముదం 3బొనరం గొనియాడి వేడుకన్‌ 


. పాయక పాకళాననికి భారతిఘోరరణంబుూనందు నా 


రాయణూనట్లు 5-వాననధ రామరవ౦శవి భూవణుండు నా 
రాయణిభట్టు వాజ్బ్బయధురంధరు(7డుం దన కిష్టుండు౯ సహో 
ధ్యాయు(డు నైనవాం కడభిమతంబుగ6 దోడయి నిర్వహింప(గన్‌ . 


. సారమతిం గవీం(ద్రులు |పనన్నకథా"కవితార్గ%ియు కిలో 


నారసి *మేలునా నితరు "లక్షరరమ్యత నాదరింప నా 
నారుచిరార్థనూ _క్తినిధి నన్నయభట్టు తెనుంగునకా మవో 
ఛభారతసంహితారచన బంధురు.€ డయ్యె జగద్దితంబుగన్‌ | 


1. ఎ.ఒ.జొ,బ.వా. (పతులలొం దప్ప తక్కిన వానిలో నీ వచనము లేదు. 


1 


!. 'ఒ' వతిలో నీ పద్యము లేదు. 2, తత్సథాంతర.__కొన్నిటంగలదు. 8. బలరక౯- 
కేేట.య, 

1, ఈ పద్యము లేనివి _ఆ,ఇ.ఊ.ఎ .ఐ .ఓ.బొ కు.చే.చెొ.టి.కు.త.బ. ఈ పద్యము 
'సారమతిం' అను పద్యము తరువాత కల |పతులు_ ఈ,ఉ.ఒ.క.గి.చ.జ,ట డ.ళ.మ. 
కాని అన్యయమగుటలేదు. ఏ, వీర__కీ. భార, అ, ఈ.ఒ.క.కం.జ.ట.టో.డ.వ. లి. 
నాటిల.కి, 4. డట్టు--య.న. క్‌, వా(ణ)నస__ఉన్న (పతులు---అ. ఈ.ఏ.కూ, శు; 
వాసిగ-__ ద.వ.వా ; బాణస..__చు ఏ తానును-_క.గి.చ.వీ.ళ.ష.ళ .అప్ప,క ; దాను 
వనుధామర-...కే.ట.య. 6, భట్టు__కీ.కూ.కే.కం చా.టో. 7. డిద్ధ విచారుడున్‌ -- 
జడ; డై తనకాప్రుడుం__మ,. ర. ఢభఖిమతగ్భితి నా. సెక్కు[పతులు ; అభిమతం 
బుగ---ఉ.క.చ.వీ. మొదశై నవి, 


1. కలిశాగి.ద.న,ను.య.ల.వ వా; కవిశార్థయు క్రి తో__వీ. ఇది 29 (వతులలో 
గల పారము; వివిధార్థయు క్షి (కొన్ని పతులు) 3 కథాక థి తార్థ- కౌ రః 
కవిశార్గత త్వ మొప్పారసిటీ. 2. తత్వ్వమున్నారసి__ఉ.ర ; యుక్తితో 
అ ఇ.ఎవ ఓ జె క.చ.జ,ట,డ.వ.బ.య.వ,.శ.న. లి. లోతారసిఅ.ఈ.ఎ ఏ.ఐ.ఒ, 
4. మేలనా--అ.ఆ.ఈ.ఉ.ఊ ఎ.ఓ,కంబ. 5. అవతనాదము---చొ, 6. జగ్యతృసిర్ధి 
గన్‌ _వ.ర, 


2! 
28 


29 


80 


28 


29 


ల్‌ 


am 


(శ్రీ మాదాం(ధమహాభారతము 9 
జక భారతతథా(వనానన నా 


నం. 1_1_$8 


. 'తత్మ_ థా |పారంభం బెట్టి దనిన. 
. నైమిశారణ్యపుణ్య! వేేత్రమునం గులవతి శౌానకుండను పరమేమౌని 


[బవ్మార్షి గణనముపానితుండై నర్వలోకహిార్థంబు లోకేనుతుండు 
చ్వాదళశవార్షి కో _త్తమస| తయాగంబు 'మొగింజేయుచున్న నమ్ము నులేకడకు 
వచ్చి తా నుుగ్యశవనుండను నూతు(డు రొమహార్షణి సుపొ రాణికుండు 


. పరమభ కితోడం [బణమిల్లి యున్న గనక్కథకువలన మునినికాయ మెల్ల 
—0 య లు 


వివిధపుణ్యకథలు 6విన్సువేడ్శ నతని. బూజించి రపరిమిత వి శేష విధుల. 


. అక్కుధకుండు వెండియు నమ్ముని"సంఘంబు నకు నమస్కారంబు చేసి 


“యే ననేక పురాణపుణ్యకథాకథనేదశుండ వ్యాసళిష్యుండై న రోమహా ర్ర 
ణఉంనకు( “బుతు ౦ఢడ నావలన నెక్క_థ విన వలతు రనిన నమ్మును లతని కిట్లనిరి. 


lr, 2 శ 3 
. 'ఓయది “వాద్య మపూర్వం బేయది యెద్దాని *వినిన నెజుక సమ్మగం 


బై యుండు నఘనిబర్హ్యణ మేయది యక్కథయ శ*ేవినంగ నిష్టము మాకున్‌. 


1. త[క్చారంభం ౪ .ఇ,ఉ,ఏ.ఐ ఓ క ట,న.య , తక్క కమ్మంవ. 


| తె[తమున కులపతి_ఓ. య. 2. మునియు అ ఇ.ఈ.ఉ.ఉఊ.ఎ ఏ.ఐ.ద.ఓ.జొ, 
క,గి జట.డ.త.ద ప,మ.య.ర. లి హతుడు--ఉకీ.వా.మ. 4 నభథకు.__-అ ఇ.ఈ. 
ఒ గి.త.మ.ల. ల్‌. యక్కథకు--ఏప ; యక్కథికు - వెక్కు తాళవ్మత (సతులు, 
6. వినవేడ్య వీ శ,.వ, 

1. నికాయంబునకు_వ; సంతతికి ఊ. 2. యేవ __ఊ; యనేక_ఈఊ.ఐ.జ. 
(పతులలో తప్ప లి. దశుండగు_శె; దజుండును వ్యానశిష్యుండును_చొ ; 
దముండ నైన వ్యాన కిష్యుండ_--టి. 4, నూనుండ_వఎ. 

1. అ.ఆ.ఇ.ఈ.ఉ గి. [పతులలో తప్ప తక్కిన అన్నింటను--ఎయ్యరి, జెయ్యది, 
బయ్యుండు, మెయ్యది_ అని [కమముగా నాలుగు పాదములందును గలదు. అనేక 
(వతులలో పద్యము యకానరాదిగ నున్నది. 'అద్యః[కియాసు భూ-తార్డ ద్యోలిన 
మావ్యగం వినా నర్వః' అను చింతామణి సూత కారము పదాది “యెి తము 
నన్నయకు అంగీ కారముగా తో(చినను'నర్వ|తా౭ జ్య తా-ర్యం జైయం యస్య దుత 
సక్ళతి కేభ్యః' అను సూతముచే పదాది యకారమునకు అజ్వద్భావము విధింప(బడి 
యుండుటచేతను అనంతర సంప్రదాయ వకారము వదాది యశారము అనంగీకార 
మగుటచేతను, ఇచ్చట పదాదిని “ఎ' అను రితిని అచ్చే [గహింపం బడిన 
ద్ర పుణ్య-_కు DOSED DES hd నభిష్టము---ప, 


10 


ల 


నడ 


81 


వ్రజ 


on 


ఆదిపర్వము. [ప్రథమాశ్వాసము 


. అనిన న్నుగ్మశ్రవసుం డేని మీకు నభిమతంబెన పుణ్యకథ( జెస్పెద 


ద తావధానులరై వినుండని శాన కాదిమహోమునుల కక్రిట్లని చెప్పంేదొడం గ 
కృష్ణ దె ృ్రపాయనుండను బవ్మా రి తొల్లి వేదంబు లేకీభూతంబు లై యేర్చడ 
ప అ య a__ 
కున్న బుగ్యజుస్సామాథర్వంబులుగా విభాగించి తనశిష్యులయిన సెల 
6వై శంపాయనసుమంతుశై మినులం బంచి |క్రమంబున( జతు ర్వేదసూ తం 
బుల6 వేయించి వేదవ్యాసుం డై నిజతపోమహా_త్త్యంబునం చేసి [బవ్మాచేత 
ననుజాతుంజె యషోదళ”పు రాణంబులును కనీతిధర్మ” శాస్త్రార్లత తంబు లును 
షై జై టి థ్‌ - 
జతు ర్వేద వేచాం తాభి పాయంబులును 1“జతుర్వర్గవ ధా నుబంధబంధురక థతి 
వోసంబులును 2 జతుర్యుగ “*మపహార్షి 13 రాజవంశచరితంబు లును జతుర్వర్హా 
[(శమధర్మ కమంబులును జతుర్ము ఖప్రముఖనిఖలసురముని *గణ]15పూజితుం 
దైన (శ్రీకృష్ణుని మాహాత్మ్యంబును జబాండవాదిభారతవీరులమవో గుణంబు 
లును దన విమలజ్ఞానమయం బె న వాగ్గర్పణంబునం 16 దేర్చడి వెలుంగు చుండ. 


. ధర్మత _త్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని య ధ్యాత్మ విదులు వేదాంత మనియు 


నీర్రివిచవణుల్‌ నీతిశా స్తం బని కవివృషభులు మహో కావ్య మనియు 
లాతుణికులు సర్వ"లత్యునం|గవా మని యెతివోసికు లితిపోన మనియు. 
బరమహౌ రాణికుల్‌ బహుపురాణనముచ్చయంబని మహి. గొనియాడుచుండ, 


1. డిట్లనియె__ఊ వయ. 2. సావధానులై _కు.టో. లి. కుజెప్పం --- ఎ.ఏ.ఐ, 
ఓ దె .క.గి.గి.చ.జ,ట.డ.త బష.ల. ఉ దొడంగా నాదియుగంబునందు__ఆ.ఇ.ఈ, 
ఉ,గి.చ.ట.ద య.ర.ల.వ.వా .శ.ష. ర్‌, ధర్వణంబులు ---- ఊ.ఎ.ఏ.ఐ.ఒ.జౌ.చ.జ.డ. 
త,ప.బ.ళ,వమ ఇంకను పెక్కు (పతులు. 6. _వెశంపాయన శుకసుమంతు ___ 
ఉజా.త.న. 7 పురాణధర్శశాస్తాఫర్ణఉ.ఎ.ఏ.ఐ.ఒ జా.గ.బ.ర.ల.ష.రి, 'నీతి లేని 
(పతులు ఓ క.కూ.కెచజడత కు! 9. శా నృంబులు__ఊ .ఐ.ఓ.ఓ.క. 
జ,తే.ట; శా స్రుతత్తవంబులు---ఎ.ప.బా. 10, జతుర్వర్గ వంశాను కథిత బంధుర 
చెచే; జతుర్వర్గ సనానుబంధుర-_టీ ; జతుర్వశ్గానుబంధుర ---చి.టూ కొన్ని 
పతులలో నిది లేదు. 11. జతుర్యుగ్మపసిద్ద __ ఎ.వ జా.క,చ.జ ట.డ బమ.రల, 
1. “వునా * లేని [పతి6. 18 రాజవంశానుచరితంబులును _ శె.కొ రాజ 
వంశాను కీ నంబులును_ కూ. కం. 14. “గణి లేని పతులు -_--ఉ టన చుర, 
జ.డ.త. 1 కీర్తితుండైన---ఎ.ఏ.ఒ.క.జ.ట.డ.మ.ల.న; సేవితుండయిన--ర. 
16, దేర్చడ-.ఆ.ఇ. ఈ,ఉ,.ఒ.ద.ర అ.వ.వా.శ.సు, 


1 లవణనిధియని__ఉ.ర.వ ; లక్షణంబనియు.__ఒ.బజొ ,జ.న,వ.వి.శళ,ష, 


లికి 


_శ్రుమదాం[ధమహాభారతము 11 


వివిధ వేదత త్ల వేది వేదవ్యాను( డాదిముని పరాళరాత్మజుండు 


విష్ణుసన్ని భుండు విశ్వజనీన మె పరగుచుండం జేసె భారతంబు. 


_/వర్వ్యానుత్ర ము జీత 
సం. 1_2_84 


* అదియునుం బే"మ్యంబు పాలోమం బా_స్తీకం జాదివంశావ తారంబు నంభవ 


పర్యంబు జతుగ్భవాదావాంబు పాడింబంబు బకవధ వై (తరథంబు (చౌపది 
స్వయంవరంబు వె వాహికంబు విదురాగమనంబు రాజ్యార్హలాభం బర్జున 
తీర్థయా త సుభ దాకల్యాణంబు వారణవోరిక ఖాండవదవానంబు మయ 
దర్శనంబు సభాపర్వంబు మం|తపర్వంబు జరాసంధవధ దిగ్విజయం౦బు రాజ 
సూయం బర్య్వాభఖిహారణంబు చిళు పాలవధ చ్యూతం బనుద్యూతం బారణరంటు 
కిమ్మీరవధ క్రై రాతం బిందలో కాఖిగమనము ధర్భజతీర్థయా।త జటానుర 
వధ యత్షయుద్దం చాజగరంబు మార్క_ండేయోపాభఖ్యానంబు సత్యా 
| దౌపదీ సంవాదంబు ఘేవమయా త (పా యోపవేశంబు (వహి దోణకాఖ్యా 
నంబు [వారల కుండలావారణం చారణోయంబు వై రాటంబు 
కీచకవధ గ్‌ ౯ గవాణం బఖిమన్యువివాహాం బుద్యోగంబు సంజయయానంబు 
ధృత రాష్ట్ర? పజాగరణంబు సానత్సుజాతంబు యానసంధి భగవద్యానంబు 
సేనానిర్యా[త యులూకదూశా భి గమనంబు సమర థాతిరథసంఖ్యానంబు 


రి. తత్త్వ వేదవెది_ ఎడ బమవ ; ధర్మతక్త్వ్వబేది.-ఉ మ. లి, విశ్వసంజనక మె_. 
J పిశ్వసంజనన మై___కొ, 


భండార్కరు ప్రతి మున్నగు మూలసంస్కృత్మపతులందు పర్వాను కమణికలో 
'సర్వాన్ముక్రమణీ - పర్వనంగహః' అను రెండును చేర్చబడినవి. _ వీనితో 
కలిపి మొత్తము శతవర్వము లగుచున్నవి. 'పర్వానుకమణీ పూర్వమ్‌ ద్వితీయ; 
పర్వునం గహ '_ చిత శాలాపతి. పుట 26. ఆదిపర్వము. భండార్కరు (పతిలో_ 
మయదర్శనము. ఇం[దకిలాఖిగమన ము —- శాంతిపర్వము- ఇవి విడిగా పరిగ 
ణింపంబడ లేదు. ఇం|దకీలా ఖిగమనము చై_రాత వర్యమునందు అంతర్భూత 
మెనది. 'కశ్వరార్థునయోర్యుద్ధమ్‌ _. పర్వనై. రాత నంజ్ఞితమ్‌'. మయ దర్శన 
మును గూర్చి 'తతః శం త(తై_వ మయదర్శనమ్‌' అని యున్నది. 
మ గూర్చి 'శాంతీపర్వతతో య (త రాజధ ర్మానుకీ ర్త రనమ్‌'. మూల 
అతత" ఇం|దలోశకాధిగవునము' అధికముగా నున్నది. కిట్లు పర్యాను 
[కమణీ, _ పఠ్వనం[గవా, ఇం్యదలోకాభిగమన ౬ పర్వములతో గూడ కత పర్వ 
సంఖ్య నిర్రెశింప(బడినది. 


12 - 


॥ ఆదిపర్వము. ప్రథమాశ్వాసము 


కర్తఖీవ్మవివాదం బంబోపాఖ్యానంబు జంబూఖండ వినిర్మాణంబు భూమి 
పర్వంబు భీ ప్మూభి షే కంబు భగవద్గీత ఫీష్మవధ [దోణాభి పె కంబు సంశ_వక 
వధ యభిమన్యువధ |వతిజ్ఞాపర్వంబు జయ దథవధ ఘటోత్క_చవధ [దోణ 
నధ నారాయణ్నాస్త్ర [పయోగంబు క ర్షపర్వంబు శల్యపర్వంబు (వాదవవే 
శంబు గచాయుద్దంబు సార స్వతంబు 'సౌప్రికపర్వం బై పీకంబు జల్నపచా 
నంబు స్ర్రీపర్వంబు (శాద్రపర్వంబు రాజ్యాఖి షెకంబు చార్వాకనిగవాంబు 
గృవా పవిభాగంబు శాంతిపర్వంబు రాజధర్మానుకీ_ర్షనం ఇాపద్దర్శంబు 
మోవధర్మం జాను శాననీకంబు ఖీష్మస్వశారోవాణం బాశ మేధికం బనుగీత 
యా శమవానస౦బు పు|త్రసందర్భనంబు నారదాగమనంబు మౌనలంబు 
మహో పస్థానికంబు న్వశాఃరో వాణంబు వారివంశంబు భవిష్యత్పర్వంబు నను 
శతపర్వంబులు గలిగి. 


న. 


తెలు(గు కాళవత[వతులను, లండను పతిని, కరాలపాటి రంగయ్య గారి (పతిని, 
వావిళ్ళ, ఆనంద మున్నగు (ప్రతులను సమీకరించి సంళేధిత పతియందును 
శతపర్వములు పరిగణింపనైై నవి, “మయదర్శనము -- ఇం దకీలాభిగమనము, 
శాంతిపర్వము' తెనుంగు పతులలో వేరుగా పరిగణితములై నవి. వీనిలో దేని 
యందును 'ఇం[దలోకాభిగమన పర్వము లేకుండుట లోసముగా తోంచినది. 
ఈ పర్వము ఊర్వశీశాపవృత్తాంతమునకు |పొతిపదిక కాందగియున్నది. కావున 
ఈారిని. ము (గహించినాము ఇం |దకీలా ఖిగమనము కె రాతమునందలి భాగమే 
కాన దానినీ విడిగా వరిగణించలేదు. ఇట్లు శత సర్వసంఖ్య నిర్ణయింపనైై నది. 

భండార్కరు | పతిలో మొదట “అన్నుకమణీవర్వ' 'వర్వనం[గహాసర్వ' అని 
శెండధిక ముగ గలవు. కొన్ని శాళషత|పతులలో ఉవవర్వములతో బాటు పర్వ 
సంగవామునందలి యంశములు కూడ _ పర్వములుగా గణింవంబడియున్నవి. 
అట్లు గణింపంబడిన వానిలో. వంచేం|దోపొఖ్యానము, ఉలూచి సమాగమము, 
గాండీవ దివ్యరథాళశ్వలాభము, మయభుజంగ మోక్షణము, మందపాలోపాఖా 
సమత కృష్ణ్టపొంచాలాఖిగమనము, సొంభకాఖ్యానము, నలో పాఖ్యానము, 
(శ్రీరామ చరిత్రము, సావి త్యుపాఖ్యానము_ అనునవి ముఖ్యములు. 

ద, (ప్రతిలో పర్వాను|క్రమణికయందు ఒక్కొక్క [పధానపర్వమున ఎన్నెన్ని 
యుపపర్వములు గలవో సంఖ్యలతో విశదముగ చూపంబడియున్నవి ఈ యుప 
వర్వుముల సంఖ్య నన్నయ వర్వనం|గవామును వీవరించుచు ఒకొక్క. (పథాన 
పర్వమున కలవని చెప్పిన యువవర్వముల నంఖ్యతో సరిపోవుచున్నది. 

'ఇం(ద్రకీలాఖిగమన' పర్వమును విడిచి, "కై శాతము” తర్వాత 'ఇం[దలోకాఖి 
గనున' వర్వమును ఈపతిమామే సూచించుచున్నది. ఇది సంస్కృత భారతము 
భం. తో సంవరించు చున్నది. ఇట్టుండుట యే యుచితము, 


84 


లక 


లకీ 


శ్రీ మదడాం(ధమహాభారతము 18 


సీ ఆయురరులకు దీిరాయురవా? పీయు నరారులకు విపులారములును 
ఢి ఖు ఆన్‌ థె థి థి 


ధర్మార్గులకు నిత్యధర్మసం పా_ప్రియు వినయార్థులకు 'మహావినయమతియు. 
బుశ్తా “రులకు బహుపు త్త సమృద్దియు నంపదరుల కిషసంపదలును 

— /@ తా రా థి ఈ 
గావించు నెప్పుడు భావించి వినుచుండు వారికి నిమ్మవో భారతంబు 


. భ క్రియుక్తులై న *భాగవతులకు (శ్రీ వల్లభుండు భ_క్రవత్సలుండు 
_ భవభయంబు లెల్ల "బాచి యిష్టార్ధసంసిద్ది. గరుణతొడ6 జేయునట్లు. 


-ఎఐవర్న్శంన౦0 (గ వాయు ౫ 
Sou l=] 


. మణీయు( బొ”ప్యోదంక మావోత్శ్యంబును భృగువంళకీ ర్తనంబును నాగ 


గరుడసంభవంబును సము[దమధనంబు నుచ్చైళ్ళవోజన్మంబును సౌపర్లో 
పాఖ్యానంబును "నా స్తుకచరితంబును జన మేజయనర్పయాగంబున్ను శ) 
మహా భార తకథా|శవణ।|వవ్భ_త్తియు వ్యానజన్మంబును చెవదై_త్వచానవ 
ముని యశతవపతిగంధర్వాది నానావిధభూతసంభవంబును దద౦శావ 
తారంబును రాజవంశానుకీరనంబును యయాతిచరితంబును భారత 
వంశానుకీ ర్లనంబును గంగాశంతనుసమాగమంబును వనూత్స_త్తియు స్వర్గ 
గమనంబును దదంశనంఘాతంబున గాంగేయజన్మంబును ద|దాజ్య 
నివర్తనంబును (బహ్మ “చర్య (పతిజ్ఞావరిపాలనంబును సత్యవతివివావాంబును 


1 మవోవిమలమతియు__చె. 2 'కావించునెప్పుడు భావించి వినుచుండు' దినివై 
ఛారత ఫక్కిలోని చర్చ _ "ఈ పద్యము నర్వయతి సీనము_ కాని చై పాఠము 
[గహించినచో ఆ నియమము చెడును. కావున ఈ [కింది నవరణ నూచింవనై నది. 
'కావించు నెప్పుడు కామించి వినుచుండ. వారల కిమ్మువోభారతంబు'..అ భేదయతి”” 
లీ, వారలకిమ్మవో___ఊ.జౌ ,క.గి.చ,న.మ య.వ.వా.ళ ష.ళ. 4, భాగ్యవంతులకు-_ 
చ,వా.శ.ళ. (పతులలో తప్ప అన్నిటియందును 5. బాపి_వా, బాచి.__ఆ.ఊ.వ.ఒ. 
క,గ.డ.బ. 6. చుండు __ అఆ ఇ.ఈ.ప.ఐ.ఒ.ఓ.క గ గి చజట.డ.న.బ వమ.య .ర. 
అ.వ.ళ.స.వీ; [బీతి._._ఊ.జొ.ప. 

1. ఆస్తిక చరితంబును__ వీ.శ.ష మున్నగు [పతులు 2. చర్య [వత పతిజ్ఞా_వీ.శ ప. 
మున్నగు (పతులు. 

భండార్యరు |వతిలోను, వి.పి యన్‌ శాస్తి (వతిలోను పర్వసం|గవాము 
చాలవికు నమానముగ నున్నది నన్నయ పర్వ్యనం|గవామునందు పేర్కొన్న 
వివఠములకంశును ఈ మూలములందలి వివరములు తక్కువ ఐనను ఆదివర్వము 
నందలి ఉపపర్వములు పదునెనిమిది యనియే నన్నయయు చెప్పియున్నాండు. 
తెలుంగు. లిపిలొని నంస్కృతభారతములో (వావిళ్ళపతీ పర్వసంగహము 
నందు శకుంత లో పాఖ్యానము చెప్ఫుంబడనది. ఇది తక్కినవానిలో లేదు. దీనిలో 


ఆదిపర్వము___ ప్రథమాశ్వాసము 


జ తాంగద విచితపిర్య జన్మంబును జ్మితాంగద రాజ్యూభిషే కంబును జి ఆం 
గద మరణానంతరంబున భీష్ణండు విచిత్ర వీర్యుం గ రవ రాజ్యంబున నభిషిక్తుం 
జేయుటయు వాని పరోతంబున( గృన్ల రై వ్రపాయనమునివలన ధృతరాష్ట్ర 
పొాండులాజుల జన్మంబు నాణిమాండవో్యోపాఖ్యానంబును ధర్ముండు మాం 
డవ్య శాపంబున ళూ ద యోనియందు విదురుం డై పుట్టుటయును ధృత 
రాష్ట్ర్రపాండు రాజుల వివాపాంబును శాండవగా _ర్హరాష్ట్ర) సంభవం 
బును శాండునిర్యాణంబును గృష|దోణజ న్మకథనంబును గుమారా(స్త్ర 
పిద్యా గహణంబును గుమారా స్త్రనందర్భ నంబును గర్లార్పునుల పరస్పర 
[కోధంబును [దుపదగవాణ మోతణంబును యుధి రు యౌావరాజ్యాభిపి. కుం 
'వేయుటయు దుర్యోధను దుర్శం| తంబును వారణావతయా[ తయు జతు 
గృహాదావాంబును విదురోపదిష్ట ద్వారంబున, బాండ చాష| కమణంబును 
హిడించాదర్శనంబును హిడింబువధయును ఘటోత్మ_చసంభవంబును 
బాండవుల కికేకచ [క పురంబు న వివగ్భ హంబున నజ్ఞాత చర్యయు బకవధయు 
ధృష్టద్యుమ్న | చౌపదిజన్న్మకధనంబును గృష్షదై పపాయన సందర్భనంబును 
గంగాతీరంబున నంగార పర్జు నర్జునుండు జయించుటయు. దాపత్యవసి హైర్వో 
పాఖ్యానంబును చాండవులు పాంచాల దేశంబునకుం జనుటయు (చౌపదీ 
స్వయంవరంబును బం చేందో )పాఖ్యానంబును చాపదీవివావాంబును 
విదు రాగమనంబును గృవ్షసందర్భనంబును రాజ్వార్లలా భంబును ఖాండవ 
(వస్థని వాసంబును సుందోపసుందోపాఖ్యానంబును నారదువచనంబున 
| దౌపదియందు సమయ ।క్రియయును నర్జును తీర్థాథిగమ నం౦బును నులూపీ 


నిచ్చిన క్ల శోక సంఖ్య 6884. భం. (పతిలోని శ్లో ష్ట్ర సంఖ్య 7984. పి పి.ఎస్‌, శా) 
|పతిలో శ్ర “కోక సంఖ్య 0804 అని చెప్పబడినది. “నన్నయ చెప్పిన శోక సంఖ్య 9984, 
ఐ. (ప్రతిలో ఆదిపర్వ శ్లొాకసంఖ్య 11984 గా నున్నది. యయాతి చరిత భారత 
వంశానుకీ ర్రనము గంగాళంతను సమాగమము నత్వవతీ వివావాము చి శాంగద 
విచితవీర్య జన్మము - ఈ ఐదంశములును మూలమున లేవు, అ. అ. ఇ. ఈ.ఉ ఊ 
ఎ. ఏ. ఐ.జొ.క.ట డ. ప. బ (పతులయందును లేవు, 


“వంచానా rs విమర్శో [దుపదస్య చి __ అను మూలమునందలి 
య౦శము ఆ.ప.ద [పతులలొ, గలదు. 


ర, మూలమునందు “పకచ। కాపురము” అని కలదు, 


ద్రామదాంధ్రమహాభారతము 15 


నమాగమం౦ంబును జి తాంగదయందు బ|భువావాను జన్మంబును చ్యారకా 
గమనంబును వానుదేవానుమతంబున నర్హును (డు సుభ ద విచాపాంబగు 
టయు సుభ|చాహారణంబును హారణహేో రికయు నభిమన్ఫుసనంభవంబును 
గాండవదేవద_త్త దివ్యరథాళ్వలాభంబును ఖాండవదవానంబు నగ్ని భయంబు 
వలన మయభుజంగ మోతణంబును మందపాలోపాఖ్యానంబును నను 


వృ త్రాంతంబుల నొప్పి తొమ్మి దివేలుందొమ్మన్నూట యమెనుబదినాలుగు 
శ్లోకం బులు గలిగి, 


లర క. మదిం బౌవ్యవపర్వమాదిగ6 బదునెనిమిది పర్వములను బర్వి మనః పీ 


తి'దమగుచు నాదిపర్వం బది వినంగా నొప్పు భారతాద్యం బగుచున్‌. 


పీ? వ. మజియు ధర్మ రాజునకు నభా వాయు. గింకరదర్శనంబును నారదు 


86 


ల్‌ 


వలన లోకపాల సభా శవణంబును రాజగూయ మహాధ్వరారంభంబును జరా 
సంధవధ యును గిరి వజనిరుదులె న రాజుల: గృషమ్టుండు పడిపించుటయును 
దిగ్విజయంబును రాజనూయంబు నర్హ్యాభి వారణంబును శిశుపాలవధయును 
రాజసూయవిభూతికి దుఃఖితుండై సధథాస్థలితుండై యున్న 1దుర్యోధనుం 
జూచి (చౌపదీ ఫీమసేనులు నగుటయును దత్కారణంబున జూదం భాడు 
టయు నందు శకుని కై తవంబున ధర్భ రాజప రాజయంబును ద్యూూతదుఃఖా 
రృవమగ్ను లైన బాండవులం చాంచాలి యుద్దరించుటయును బునర్జ్యూూత 
పరాజితులే పాండవులు వనవానసగతు లగుటయునను వృత్రాంతంబుల నొప్పి 
2నాలుగువేలుకా మున్నూటపదునొకండు ఖ్లోకంబులు గలిగి. 


ఆణిమాండవో్యోపాఖ్యానము ధృత రాష్ట్ర పాండు రాజుల వివాహాము కుమారా, స్త్ర 
విద్యాగవహాణము  కర్ణార్దునుల. పరస్పర (క్రోధము [దువదగహాణ మోతణము 
ఈ అంశములు నంన్కృృ తమూలమునలేవు. అ ఆ ఉ.ఎ.ప,క,జ ద.ప.బ. |పతులందును 
లేవు. 


1. దనరును__ ఊ 


1. దుర్యోధనుంజూచి | కౌపదీ ఖీమ'సేనులు నగుటయు ___ అను నంళము నన్న 
యలో కలదు. సంస్కృత మూలమున _దౌవది నప్వినట్టు లేదు. అ ఆ ఇ. బొ, 
త.ల (పతులందును లేదు. 2, భం, (పతి 2511 ఖోకములనియు వహ్‌, (వతి 
4511 శ్లోగకములనియు నీలకంర [పతి 25:1 ళోకములనియు ేర్కొనుచున్నవి. 


వి 


ఫ్‌ 


ఆదిసర్వము.._ ప్రధమాళ్వా సము 


/ 


. పర్వి నభా వభృతిగ నవవర్వములను వి_న్తరిల్లి పండితచేతో 


నిరృతి జేయుచు “రెండవ వర్వమునా రమ్యమగు సభాపర్వమిలకా. 


, మజియు మహారణ్యంబునందు( గిమ్మీరవధయును గృష్హపాంచాలాగమ 


నంబును 'సౌభ కాఖ్యానంబును యుధిస్టిరఖీమ సేననం వాదంబును గురూప 
దేశంబున నర్జునుండు దివ్యాన్త్రృంబులు వడయ(  దపశ్చరగణంబు 
సేయుటయు _నీశ్వరుతోడి యుద్దంబును లోకపాలసందర్భ నంబును 
దివ్యా(స్త్రృలాభంబును స్వర్షగమన౦బును నిట బృ వాదశ్వుండను మహా 
మునిం గాంచుటయు యుధిఫ్టి రాదుల పరి చేవనంబును నలోపాఖ్యానంబును 
దమయంతిపతివ్రతాస్తుతియు యుధిప్పిరాదులకు నర్జునకుళల వార్త 
రోమశుండు  నెప్పుటయును ధర్శజు _ తీశ్టాభిగమనంబును జటా 
సురవధయును తాంచాలీనియుక్తుండై ఖీముండు సౌగంధికపుష్నావార 
గకార్గంబు గంధమాదనంబునందలి కొలనికిం జని యందు మణిమంతు(డు 
మొదలుగాగల యతరావనసులం జంపుటయు నాజగరంబు న గన్త్యా 
పాఖ్యానంబును వాతావీభకణంబు నపత్యార్థం బగ_స్ట్యమహాముని లోపా 
ముద నభిగమించుటయు శ్యనకపోతంబులై న యిం దాగ్నులు శిబి 
మాంనంబు  గొనుటయు బువ్యళ్చంగు చరితంబును బరశళు రామ చరి 
తంబును గా_ర్హవీర్వవథయును మాంధాతృజన్మంబును సొక న్యాఖ్యా 
నంబును ఖభార్గవుండయిన చ్యవనుండు శ ర్యాతి య జైంబున నాశ్వినుల 
సోమవీథులం జేసి వారిచేత జవ్వనంబు వడయుటయు జంతూపాఖ్యా 
నంబును యృజ్ఞపుత్తుండై న సోమకుండు బహుపుత్తా 9ర్హంబు యజ్ఞ ౦బు 


1. (పభృతిక__ఎ 2 శఅెండగు-స. 


Kk DR కొన్ని పతులు పర్వళ్లోక సంఖ్య మూలమున భం. పి: పి 
ఎన్‌ , నీలకంర (పతుల ననుసరించి 11664 నన్నయ ననునరించి 18064 మూలము 
కంచు నధికముగా నన్నయలో కన్సట్టు అంశములు దివ్యా(న్త్రలాభము మున్నగు 
నవి నీలకంఠుడు అనుసరించిన మూల మున(గలవు నన్నయభథారతమునందు కంశు 
నధికాంశములు నీలకంఠ (పతిలో గలవు, ద. (పతిలో మా[తము 11684 శ్లోకము 
లనియే కలదు. సౌగంధికావృత్తాంతమున మందార పుప్పమని a (పతీలోను, 
ప స. (పతిలోను కలదు. నీలకంరో ప. సౌగంధిక మని యున్నది. 
మందార పుష్పమని ఈ ఉ.ఊ ఎప. ఒ.ఓె.క.ట,త న,ప.బ-ర ల (పతులలో వాడంబడి 


40 క, 


40 


g9g1—2 


శ్రీ మదాం(ధమహాధారతము 17 


సేసి పుత్తగకతంబును బడయుటయు వంద్యష్తావకుల వివాదంబును సము 
(దంబును జయించి తితి రియను మహర్షి తనతం|డిం బడ యుటయు దివ్యా స్త్రం 
బులు వడసి యర్జునుండు హిరణ్యపురని వాసులయిన పౌలోమకాలకేయ 
నివాత కవచాదులం జంపుటయు గంధమాదనంబున కందటుం * గూడవచ్చు 
టయు మార్కండేయబహువిధోపాఖ్యానంబును గృవ్హ్వసం వర్భనంబును 
సత్యా దొపదినంవావంబును ఘోవమయాతయు( జిత సేనాది గంధర్వుల. 
బెక్కం[డ జయించి దుర్యోధనుని విడిపించుటయు దుర్యోధనుని | పాయోవ 
వేళంబును వ్వీహిద్రోణకాఖ్యానంబును గలియుగధర్మంబును వామ్యాళ్వ 
పహారణంబును నిందద్యు మో వాఖ్యానంబును సరన్వతీగీతయు దురఘు మారు 
చరితంబును జయ ।దధు( డా|క్రమాంతరంబున చెొవది నపహారించుట యు 
కీముండు వానిం బరిభవించుటయు నుద్దాలకోపాఖ్యానంబును వెన్యో 
పాఖ్యానంబును (శ రామాయణకథయును సావి త్యుపాఖ్యానంబును 
బాండవులు [(కమ్మజీ చె వ్రతవనంబునకు వచ్చుటయు( గర్లుకవచకుండ లంబు 
లిందుండు గొనుట యు నార ణ యోపాఖ్యానంబును యముండు ధర్మజు 
ననుశాసించుటయు యమువలన వరంబులు వడసి పాండవులు పశళ్చిమదిక్కు 
నకుం జనుటయు ననువృత్ర్తాంతంబు లనొ ప్పి పదుమూ(డువేలు నాటునూట 
యటలువదినాలుగు శో కంబులు గలిగి, 


ఆరణ్యపర్వమన6గా నారణ్య "పి ముఖపోఢ కాంత8”పర్యా 
ఛారమయి సక లనూరిన భారమ్యంబగు తృతీయీవర్వము వెలయుకా, 


యున్నది మహారణ్యపయాతులగు పొండవులంజూచి పౌరులు నిర్వేదించుటయు, 
ధామ్యాపచెళంబున ధర్మజునకు సూర్య వసాదంబుచే నన్నసంభవంబును నట విదుర 
(పవానంబును, మైజేయ శాఫపోత్సర్లము అను నంళములు నంన్మృతమూలాను 
సరణమ.గా ఊపమ (పశులలొ గలవు. 
ఆద రి జగ క 

వౌ రానుక౦ంపా Gs ధర్మరాజస్య ధర్మతః 

ధా మ్యోవదేశాత్‌ తిగ్మాంశు [పసాదా దన్న సంభవః 

మై కేయ శాపోత్సర్గశ్చ విదురస్య [పవాననమ్‌, ॥ 
అని పి.పి.ఎస్‌. పతి. ఇది నన్నయలో లేదు 
* సమాగమళ్చ పార్థ స్య ్యభాతృభి గ్గంధమాదనే _ భం, 


1. వభృతి-మ. 2 వర్వోదారమయి-డ. లి. రంజనమగు-ఈ.ఒ గ.జ,డ. 4. పర్వం 
బలరున్‌ -ట; పర్వంబమరున్‌ జొ గః సర్వంబగుచున్‌ _ చె. 


18 


41" 


42 


49 


41 


42 


48 


ఆదిపర్వము___ప్ర ధమాశ్వాసము 


వ. మజీయు విరాటనగరంబునకుం జనుచుండి తత్సమీపశమీవృతంబున 


బాండవులు తమ యాయుధంబులు ని కేపించి త మ్మెవ్వరు నెటుంగకుండ 
విరాటుం గొలిచి యునికియు నందు ఖీముండు సింవాబలుం దొట్టి నకల 
కీచకుల వధించుటయు గోగి వాణంబున( గురుబలంబుల నెల్ల నొక్కు 
రుండ జయించి ధనంజయుండు గోగణంబుల. గమ్మణించుటయు 
విరాటరాజపుత్రి)యెన యుత్తర నభిమన్యుండు వివాహం బగుటయు 
నను వృశ్తాంతంబుల నొప్పి మూండు వేలు నేనూటు శ్లోకంబులు గలిగి. 


. వర్వుచు వై రాటాదిక పర్వచతుష్ట్రయమునను "న భారంజన మై 


సర్వమనోజ్ఞ ము *నాలగు వర్వమునా(దగి విరాటోవర్వము వెలయు౯. 


. నుణియు భారత రణోద్యోగులెన పాండవు లువప్టావ్యంబున విడియు 


టంయు నర్షున దుర్యోధనులు ద్వారకా నగరంబునకుం జని శ్రీకృష్లునిం 
st | tet 
గని సహాయత్వంబు నకుం బా రించుటయు  నారాయణుండు వారి 
70 || 
నాశ్యానించి నారాయణ గోపాల బలంబుల నిరూపించి వారలం గోరికొం 
డనుటయు నారాయణ గోపాల బలంబుల దుర్యోధ నుండు గరికను 
టయు నారాయణుని నొక్కని నర్జునుండు గోరికొనుటయు ధృతరా 
ష్టుంండు కువ నుపళమనార్గం బుపస్లావ్యంబు న సంజయుండు పాండవుల 
కడకుం బోవుటయు వాసుదేవ నహితులెన పాండవుల రణ(పారంభంబు 
ఖ్‌ ధృత రాష్టు౦డు ని దా హోరంబులు విడిచి చింతాకాంతుం డగు 
టయు హీతవచనుండైన విదురు పల్కులు వినమియు ధృత రాష్ట్ర నకు 
మనసాపోపశమనంబుగా సనత్సుజాతుం డ ధ్యాత్మ కథలు సెప్పుటయు 


విరాట పర్వళ్లోక నంఖ్య భం+ నీలకంఠ (ప్రతుల (పకారము 2050, వీ పి. ఎస్‌ 
(పతియందు — 8500. నన్నయ 8500 తాళపత (పతులలో శ్లోకనంఖ్య కొన్నింట 
7900 అనియు, మజికొన్నింట 2900 అనియు కలదు, 


క నభారమ్యం బె -జె.స. 2. నాలవ _ చెక్కు (పతులు, నాలగు ఉత, లీ, 
పర్వంబెప్పున్‌ _ న; పర్వంబమరున్‌ _డ స, 


శ్లోక సంఖ్య -- భం, నీలకంర _ 66968, వి. పి. ఎన్‌ 79988 నన్నయ 6998 
అర్ధరథులలోనం గలయం దన్నెన్నిన నలిగి కర్టుండు ఖీష్ము పది దినంబులు నమర 
పరాజ్ముఖుండగుటయు సం (కందనోపాఖ్యానము - అను నంళములు సంస్కృత 


44 


45 


44 


45. 


శ్రీ మదాంధ్రమహాభారతము 19 


వాసుదే వార్టునుల యత్యంత సాంగత్యం జెటింగి వచ్చి సంబయు డు నకల 
రాజనమకంబున విన్తరించుటయు సర్వభూతహితుండైన (శ్రీ కృష్ణుండు 
పాండవ ఛథార్హరాష్త్రులకు సంధి గావింపం దలంచి - వాస్తిపురం 
బునకుం జని యందు. గర్లాది దుష్ట్రశికితుండెన ధురోధను దుర్శం| తం 
బెటింగి _ విశ్వర్లూవంబుం జూపుటయు: గృమ్షుండు కర్టునిం దన రథం 
'బెక్కించుకొని యుపాయంబున ననునయించి యొడంబలుప నేరక కర్లు 
చేతం (బళ్యాఖ్యాతుండయి కమ్మణి వచ్చుటయు బలాతిబల సంఖ్యానంబు 
నెల్లి యుద్దంబు సేయవలయునని కురుపతి వనువ నులూకుండను దూత 
పాండవుల పాలికి వచ్చి పరుసంబులు పలుకుటంయయు సమర థాతిరథ సంఖ్యా 
నంబు నర్గరథులలోనం గలయం దన్నెన్నిన నలిగి కర్లుండు ఖీష్ము పదిదినం 
బులు నమరవ రాజ్ముఖుండగుటయు రామభీమ్ములయు ద్ద కీర నంబు నంబో 
పాఖారనంబును సం|కందనోపాఖ్యానంబు ను శతా భి షేకంబు నను 
వృత్తాంతంబుల నొప్నియాయి వేలుం దొమ్మన్న్నూట తొంబది యునిమిది 
శ్లోకంబులు గలిగి, 


 విదితంచై యుద్య|ోగము మొదలుగం బదు'నొక(డు వర్వముల నెంతయు*నొ 


స్పిదమై *యేనగు వర్వం బిదినా నుద్యోగ పర్వ మిమ్మగు నభలక౯ా. 


. మణియు 1జంబూఖండవిని ర్మాణంబు సంజయుండు ధృత రాష్ట్రునకుం 


ఇప్ప్పటయు భూవిసారంబును ఏ మ్మూభి'షేకంబును బాండవ మధ్యమ విషూ 
దంబును వాను బేవుండు మోవదర్శన 'హేతువులం ఇప్పి యర్జును మోవా 


మూలమున లెవు, శ్వేశాగిపేకము అనునంళము పి. పీ. ఎస్‌. లో కలదు. 
సంక ందన"పాఖ "నము లేని పతులు ఆ.ఖ ఈ ఐబఒ.వ,ద.మ, "శ్వ-తా థిపేకము లేని 
పతులు ఎ ఆ,ల్ష,ర, 


k Sree ID CD OOS WD ను ల రొరడు అంజి. బెం సిలపాజదపినాతః 
i శ న శ లు జ ఇ wets! = 

మున్నగు) వర్కు కతులలోో గలరూ లి; మేన వ__ ఇ ఈ, ఒ,ఓ.కో .గి.గ్మి,.చనుుయ.ర, 
నవ,నా.ళ, మ, 


1. జంబూవండ-_అని తేలుగు! పతు లన్నియు, భూవిసారంబును ఫీష్మూఖి మేకంబును 
అను నంళములు సంన్మ్భతమూలమున లేవు. గి.గ్ని.చ,మ.వ, లలో తప్ప తక్కిన 
(వతు లన్నిటి.యంగును వాంగ మధ్యమ విషాదంబును అనుటకు బదులు ఫాండవ 


46 


4&7 


46 


రీ 


ఆదిసర్వము__ ప్రథమాళ్యా సము 


ఎ 


|థాంతి( జెణుచుటయు శిఖండిం బురస్కరించుకొని యర్జునుండు భీష్ముని 
వధియించుటయు నను వృత్తాంత౦ంబుల నొప్పి యెదువేలు నెనమన్నూట 
యెనుబది నాలుగు శ్రోగీకంబులు గలిగి, 


. జంబూఖండవిని ర్మాణం బాదిగ వాదయ! రోచనములగు నేన్స 


- ర్వంబులను ఖీష్మ పర్వము పంటి వినం బొలుచు షష్టపర్వం బగుచున్‌ . 


వ. 


మణి యు (దోణాఖి వే మకంబును స౦ళశ ప్తకు లర్హునుం బాపికొనిపోయి యేక 
తంబు యుద్దంబు సేయుటయు ర్డును చేత ను|వతీక గజంబు తోడన భగ 
దత్తు చావును [దోణ కర్ల్ణాదులు వెక్కుం[డు గూడు కొని యధర్మయుద్దం 
బున నభిమన్యుం జంపుటయు నర్హును (పతిజ్ఞ యు నభిమన్యు వధకుం 
(గుర్దుండ్రై యర్హునుం "డేడ తాహిణుల బలంబుల నొక్కరుండ చంపి సె ౦ధ 
వుం దునుముటయును దొమ్మిడి కోట్లు నంళప్తకుల నర్జునుండు నిశళ్ళే 
పంబు సేయుటయు నలంబస (శుకాయు జలనంభ !సోమదతభూరిళవో 
వాహ్లీక విరాట [దుపద ఘటోత్కచ ఛార్శరాష్ట్ర) నారాయణ గోపా 
లాది వధయును (దోణవధయు నశ్వశామ నారాయణాగ్నయా[న్త 
కీర నంబును గృష్లారునుల మాహాోత్త బ్రంబును ననువృత్తాంతంబుల నొప్పి 
మ్‌ వ్‌ ఈ ద 

పదివేలుం దొముగ్నాట పందొమ్మిది శ్లోకంబులు గలిగి. 


నైన్యవిమోదంబును అనీ యున్నది. “"“యతయాధిస్టిరం చె నేన్యం విషాద మగమత్చ 
రమ్‌' అని మూలము. కొన్ని తెలుంగు (పతులలో విషాదము అనుటకు మారుగా 
వివాదము అని యున్నది. మూలమున జంబూ ఖండ అని యున్నది. నన్నయలో 
జంబూ షండ అనీ [(పయుక్ష్త్మ ము. నన్నయ యిచ్చిన శ్లొ కోక సంఖ్య 55804. ఇది మూల 
సంఖ్యతో సరిపడుచున్నది. 


1. రంజన _ ఇ గి.చ ద.బ.వీ.ళ స.ళ ; తోవణ__ జ; మోవాన ___ న; శోభన__ 
ఈ.ఉ.ఎ,గ,ట.ద ప.మ.ర; శోభనములగు నవపర్వుంబులను ___ చె 


1. సోమదశ, న స, (ప్రతులలో లేదు 


సంస్కృత మూలము ననుసరించి శ్లోక సంఖ్య 8909, నన్నయ - 10919. కొన్ని 
“తెలుంగు మ. 9909 అనియు, కొన్నింట 10909 అనియు కల్లను, 
అర్జును [ప్రతిజ్ఞ [దోణవధ అను నంళములు మూలమున లేవు. కృ స్టార్దున 
మావోత్మ్యము అను నంశము నీలకంఠ [(పతిలో(గలదు, 


48 


49 


రి) 


51 


48 


49 


ర0) 


ఫ్‌! 


శ్రీ మదాంధ్రమహాభారతము 2 


. విన !నేడగు పర్వము మేలనంగా [దోణాభి'మీక మాదిగం గల య 


య్యెనిమిది పర్వములను నత్యనుపమమెై (ద్రోణపర్య మమరున్‌ నభలన్‌. 


. మటియు' గశ్తాభి 2 ఘకంబును గర్భునకు రధంబు గడప *ళల్యుం బూన్సు 


టంయు( దిపురదవానోపాఖ్యానం౦బును కర్లశల్యుల పరస్పరవివాదంబును 
హంన కాకీ యోపాభ్యానంబును యుధిషి రార్జునుల పరస్సరకోధవచ 
నంబులు నర్దునానునయంబును వృషసెను వధయును దుశ్శాసనుం జంపి 


'భీముండు తద్వజోరక్తం భాస్వాదించుటయు విపశాప నిమిత్తంబున. 


గర్జ్రు రధచ కంబు భూమియందు. [గుంగుటయు నాగాన్రుళయంబున 
నర్జును రథంబు శ్రికృష్లుండు భూమియందు! జొనపుటయు నిందాది 
తుల పరస్సరసం వాదంబును గర్లువధయును నను వృ తాంతంబుల 
నొప్పి నాలుగు వేలుం దొమ్మన్నూ లు శ్లోకంబులు గలిగి. 


అనువమబలులగు కశ్హార్దునవిరుల శార్భమహిమ 'శోథిల్లంగా 
నెనిమిదియగు పరం విది యనం బరగుం గర పర్వ మతిహృద్యంబె 
ae న్‌ా 


. మటియు భారతబవీరు లెల్ల బరలోకగతులె న శల్యుండు రణ భారంబు 


పూనుటయు6 గురుకుమారవధయును ధర్మజు రోషంబున శట్యు మరణం 
బును గురుముఖ్యుల వధయును నవాదేవునిచెత నపుత్రకుండెన శకుని 


1 నిడవు య సెడవ యిక ఈడ టను 


1, శల్య్వు పు కాశ నుటయుు: బు స్వ పలి తలో కు: పుట్‌; [వతిలోను, శ్లోకనంఖ్య 
4900. నీలకంఠ (వతిలో 4964. అర్జునాను నయము, se +. ఆస్వా 
దించుట అను నంశములు నీలక ౦ఠ | పతిలో, గలవు. వృష నను వధ విప శ౭పనిమి 
త్తంబున . . (కుంగుట నాగాస్త్ర భయంబున ,.. జొనుపుట = అను నంశములు భం. 
(పతిలో మ Ne గుర్హింప(బడినఖి 


] శోభిల్లు చుం దానెనిమిది యగు మర్వమ మేలనంగ. బరంగు సన; నెనిమిదవ 
దైన పర్వం బన బరగుచు గర్లపర్వ మతివృద్యంజై. - ద, 


కురు కుమార వధ అను నంశము అగి గ్మి.చ.జ.పుమ.ల.వ, (వతులలో తప్ప 
తక్కిన తాళప్యత [వతులలో లేదు. నంజయ [గహణ మోవణము మూలమున 
లేదు. సవొదేవునిచేత .., శకుని చావు (పాద(వ పేళము భం, (పతిలో 


22 


ల్‌ 


గలి 


ర్‌2 


లి 


వ, 


ఆదిపర్వము.___ప్రధమాశ్వాసము 


చావును సంజయ[గవాణ మోకతణంబును (వహాదపవేశంబును ఖఫీమదుర్యోధ 
నుల గదాయుద్దంబును సరస్వ త్యారిపుణ్య తీర్ధ కీర నంబు ననువృ త్తాంతంబుల 
నొప్పి మూండు వేలు నిన్నూట యిరువది క్లోకంబులు గలిగి. 


, సభల వి నరిరలి ళలా్య్యాదిక ము లన నాలుపర్యముల వినంగ( జాలి 
—_ ఆం యా గి 


నవమపర్వ!మన6గ నవ్యార్థరమణీయమగుచు శల్యపర్వ మతిశయిల్లు. 


మజియు భీము గచాభిఘాతంబున దురోధనుండు తొడలు విణీగి పడిన 
బాండవులు రణం బువనంవారించి చనిన నాటి రాతి కృవకృతవ ర్మాళ్వ 
జ్ఞామలు పెండవశివిరంబుపయిం  జనుటయు నందళ్వ జ్ఞామ కోపోద్దిపి 
తుండై తన |పతిజ్ఞ దీఅ _ధృష్టద్యుమ్నపురోగము లెన సర్వపాంచాలు 
రను (బతివింధ్యాది చెపచెయులను బాండ వామాత్యులను సుఖనసువ్వు 
లయిన చారీ వధంచుటయు నందు శ్రీకృష్ణ వసాదంబున. బాండవు 
లవురు సాత్యకియుం దప్పటయు( బు త్ర భాతృవధదుఃఖత యె పాంచాలి 
యనళనంబు సంకల్సించుకొనుటయు దద్వచనంబున భీముం డశ్వజ్ఞామ 
పియుందం జనుటయు  ఖీమసేనభయార్తుండయి యశ్వశ్రామ యపాండవం 
బయ్యెడ మని శరమోకణంబు సేయుటయు నట్టు గాకుంజెడమని (శ్రీ) 
కృష్ణుండు దానిం బగివారించుటయు దానిం దునియ నర్జునుండు తన దివ్య 


' చాణంబున నేయుటయు వ్యాసాశ్వ జ్ఞానుల యన్యోన్య శాపంబులు నళ్వ 


శ్రామ శిరోరత్నంబు. బాండవులు గొనుటయు నను వృశ్తాంతంబుల నొప్పి 
"రెండు వెలు నెనవన్నూట డెబ్బది శ్లోకంబులు గలిగి. 


పొరాంతరములుగం గలవు నన్నయ యిచ్చిన శ్లోక సంఖ్య భం. (పతితో సరిపడు 
౧ 
చున్నది 


l, మయ్యె జ శయిల్లి న్‌ 


శాళిషక్ర ప్రతులలో శ్‌ సంఖ్య 2370 అనియున్నది. సంస్కృత మూలమున $870 
అని యున్నది ద |వతిలో మా[ళము ఎనమన్నూట డెబ్బది శో కంబులు అని 
మూలానునరణముగ నున్నది. అశ్వశ్ణాను శిరోరత్నంబును పాండవులు గొనుట 
అను నం౩ము నీల$ ంర|ప్రతిలోC గలదు. ఈయంశము లెని (పతులు _- ఆ,ఇ.ఈ, 
ఉ.ఊ ఎ ఐ.ఒ,వె.ట.డ,ద ప, 


శ్రీమదాంధ్ర మహాభారత ము 23 


రీ క. నుతసౌ ప్తికాది వర్వతితయంబునం దనరి వనుమతీనురవరస 


వర్‌ 


56 


గద 


§6 


వ, 


aa 


మ్మత మె సౌ _ప్టికపర్యము [పతిభ వినం బొలుచు దళమపర్వం బగుచుక. 


మణియు వీరపత్నీ విలాపంబును గాంధారీధ్భత రాష్ట్ర” ల కోప పంసా 
దంబులును ధర్మజుండు రణనివాతులై న పితృపితామవా భాతృపు త్త 
భృ ఆ్యామాశ్యమాతులాచార్య మి తాదులం బరీశించి యథావిధి నంన్క 
రింపం దగువారలం బంచుటయు భారతవీరుల కుదకచానంబు సేయు 
టయు. దత్సమయంబున. గుంతీదేవి పాండవులకు. గర్లుండు గూఢో' 
వ యెణింగించుటయు ధర్మ జువిలా పంబును ధర్మజురాజ్యాభి 
1కంబును చా ర్వాక ని|గవాంబును గృహ|పవి భాగంబును ననువృత్తాం 
తంబుల నొప్పి వేయునేడునూట డెబ్బది యెదు శోకంబులు గలిగి. 


. వర్వుచు (స్త్రీపర్వాదిక పర్వంబు'ల నేనిటం *గ్భ పా యుతమె (స్త్రీ 


పర్వంబు వదునొకండగు పర్వము నా వెలయు నుకవి వండితనభలన్‌ 


సంన్క్బృత మూలమున | । పర్వము నంవలి గో శ్ర ఆ సంఖ్య 775 ద. (ప్రతిలో మూలాను 
సిరణముగ 776 అనియ యున్నది. ధిర్భజు విలాపము అను నంశము తరువాత 
ధర్మజు రాజస్య.) ష్‌ చార్య్యా॥ నిగవాము, గృవా|పవి భాగము అను 
మూండంళములు (న్నీ వర్వములో పరింపంబడినవి ఇట్లు వీనిని (సీ పర్వాంతర్షత 
ముగ చెప్పినవి __ |, సంస్కృతి భారత పర్వాను[ కమణిక, ఈ [కంది భారత 
తాళవత్ర[పతులు., అల. ఈ. ఉ టు.ఎ.ఐ.బొంగి చ.ట.తి.బ,ర.ల.శో మ, ముదిత పతులు, 
దీనికి భిన్న ను గానుండి 3 నుండు శిరి కలను శాంతిప Sere పరించినవి 
1. నాళ, ముదిత (పతులు. 2 మావ లభించినవానిలో మిగిలిన తాళప్మత్ర 
(పతులు, నం"లభాదతము పర్వాను[కమణికలో సై సు ముూంయంళము లున్నను పర్వ 
సం|గవామునంది (సఅర్వమునంగాని శాం తిపర్వమునంగాని యివి పఠథింపంబడలేదు 
తిక్కన సోమయా. రచనయందు ఇ మూ"ండు 9ిగ్గికలు ధర్మజు రాజ్యాఖి పక ము 
SOS గృహా ప్రవిభాగము Fe శాంతీసర్వము నందు స స 
గుంటి "త్ప్సన్న స్య చ పో 0 కర్ణస్య పిథశయి" తన: అనునట్లు రు స పః 
aa పర్వనసం[గహవున గలదు, నీలకంఠ స తిలో నిది స్రీ సర్వమున 
పేరి %్కాన. బడినది. ఈ యంళమును "వర్కొన్న (పతులు-- అ.ఇ.ఈఉ .ఊ, ఎట, 
జ.ట,డ.త,ప,బ, 


1. ల నెనిమిదింట భాసురమై __ చూ ; లెనిమీదిటం__జొె ; పర్వంబుల నెనిమి 
దిట — అని పెక్కు [పతులలో గలదు. 2 కృపాయత ___ అ.ఇ.ఎ.వ.క.కా 
కే,గ.చ చి,చె.జ,ట.టో.డ.ద బ,శ.వ; రృపాయిత __- వా,వీ.ళ. ఈ పారము 
మారు లభించిన తాళపషత (సతులలో నెచ్చటను కానరాలేదు, క పాయుత పై 
ఆఅర.ఉ,ఊటయిుటు కషి చు,చె.చో .టి, ప్‌ నొప్పు __ అ.ఏ.ఐ,వ.జ; బరగు __ జఉ; 
నెగడు = న; నమరు _ ఎ.త; నొనరు = య, 


ఆదిసర్వము __(పధమాళ్వాసము 


/ 


57 వ, మజియు బంధువర్గంబు నెల్ల వధియించి పరమనిక్వేదనవరుండై కృష్ణువచ 


రర 


ల్‌ 


నంబుల శాంతుండ యున్న ధర్మజునకు కరతల్పగతుం_డెన ఫీష్ముండు ధర్భ 


విదులయిన రాజుల కెల్ల హితంబుగా రాజధర్మంబులు నాపద్దర్శంబులు నేవాని 


. నెజింగిన సర్యజ్ఞానసంవన్ను లగుదు రటి మోక్షథర్మంబులు( జెపుటయు 
షు ల 


నను వృశ్తాంతంబుల నొప్పి పదునాలుగు వెలు నేనూట యిరువది యెదు 
శ్లోకం౦బులు గలిగి, 


. సకలహితం బై శాంత్యాదిక"పర్వచతువ్కు_మున విదితమై నమబు 


ద్దికి( “బం డెండగు పర్వంంబ కడుకా మేలన6గ శాంతీపర్వము వెాలయుక. 


. మజియు6 బితామహుండగు గాం7యువలన  సక్వధర్శనిశ్చయంబును 
_ చానవిధులును నాచారవిధులును ధర్మరా జెణుంగుటయు ( బు'త్హా)ను 


సాసనంబును ఫఏష్మస్వనారో వాణంబు నను వృత్వాంతంబుల నొప్పి పం్యడెండు 
వెల శోకంబులు గలిగి. 


౧0 క. *ఒనరు. (ద యోదశపర్వం బన(గా ననుశాస నాద్యమగు పర్వయుగం 


ర్‌/ 


ర్‌ 


59 


60 


_బున మెలై విబుధ శేశినుతం చై *యానుశాసనికపర్వ మిలకా. 


భం. పీ.పి. ఎన్‌ శొక సంఖ్య --- 14525, నీలకంఠ (పతి శ్లోక నంఖ్య 14782. ధర్మజు 
రాజ్యాభి షెకంబును అను మాట మూలమున లేదు, కృష్ట వచనంబుల 
గృహా పవిభాగంబు_అను భాగము ల (వతిలో లేదు. 


1. పర్వచతుష్ట్రయము _ అ ఓ.జౌ.క గ గి.గ్నిచ డ,న.పృ్యయ.ల.వ.వా.ళ.ష.ళ,పర్వా 
ష్టకమున ___ కీ; పర్వచతుష్కుమున న, 2. బం డెండవ ఇ ఉ.ఎ,ఒ.క,గ.గి, 
గ్యిచట.జనయలవ.ళ ప.ళ; బం డెండగు పర్వము |వకటముగా సభల శాంతీ 


పర్వము వెలయున్‌__న._ కి. ఇచ్చట యతిని అఖండయతిగాంగాని, ఉభయయతిగా, 
గాని సమన్వయించుకొన వలెను 


3 5 


పీ. పి. ఎన్‌ శ్లోక సంఖ్య. 12000 భం, కోక సంఖ్య 6700 నీలకంఠ, 8000 పుత్ర 
అను మాడు భం. (వతిలోని పారాంతరమున గలదు. 


1. ఒనర,, శాననిక మిల వెలయున్‌ ___ఐ; ౭, యానుశాననిక మది వెలయున్‌ ౬, 


6] 


69 


శ్రీ మదాం(ధ్రమహాభారతము 25 


మణీయయు నళ్వమేధారంభంబును సంవ ర్హ మరు _త్తీయోపాఖ్యా నంబును 
న్వర్హకోశనం| పా _ప్తియు ను_త్తరగర్భంబున నళ్వళ్రామా (స్ర్రదగ్గుం డై @) 
కృష్ణుచేత _సంజీవితుండయిన _ పరీతీతుని జన్మంబు నర్జును నశ్వాను 
సరణంబు నెడనెడ రాజులతోడి యుద్ధంబును జతాంగదప్వుత్తుండై న 
బభుచావహానుం డాహావంబున నర్జునుం బరిభవించుటయు నళ్వమేధ మహా 
యజ్ఞంబునందు నకులొపాఖ్యానంబును ననుగీతయు (బాహ్మణగీతయు 
గురుశివ్యసంవాదంబును నను వృత్తాంతంబుల నొప్పి నాల్లు వేలు నన్నూట 
యిరువది శ్లోకంబులు గలిగి. 


. అభధి'మతంబగు నళ్వ మె ధాదిక ద్విపర్వయుత మై చతుర్ద్షళపర్వ 2మన(గ 


నాళ్వ మేధిక పర్వ మత్యంతినివిడవస్తు 'విస్తారమె బుధవరుల సభల. 


మజణీయు ధృత రాష్ట్రండును గాంధారియు శాజ్యంబు విడిచి విదుర 


సంజయసపాతంబుగా నా|శమవాసంబునకు( జనుటయు నకల రాజ్య 
భారథారేయులై న కొడుకుల విడిచి కుంక్షీదేవి గురుకు ళూషావర 
యయి వారి పిజుందన పోవుటయు సమరనివాతులై న పు త్త౦ పత్తుల 
నెల్ల ధృత రాస్త్ర)ండు వ్యాసవర్మ పసాదంబున( గాంచి విగతళోకుండయి 
జ. కుంతీ నిదుర నంజయులతో, బరమసిద్దికిం జనుటయు. బాండ 
వులు నారదువలన నిఖలయాదవవ్యననం న నను షృకాం 
తంబుల నొప్పి వెయునూటయాణు శో కంబులు గలిగి, 


పి. ఎస్‌, జడ. శ్లోక సంఖ్య, 4120. భం _ నీలకంఠ సెక్కు తెలుంగు -తాళవ, శ 
ప 3820, అశ్యమేధారంభము న గీత గురు శిష్య సంచా 
దము ఈ యంశములు మూలమున లేవు. ౦. (పతిలోని పొ రాంతరములలో, 
గలవు. ఏ. (పతిలో నీయంశములు లేవు, 


1. నుతంబుగ _ అ,ఆ.ఇ.ఓి; మతంబుగ = ము.ఒ.క.జ,డ.నయ. వి, మగుచు _ 
ఆ.ద.న. లే. వివిధ __ ఆ.ఇ,ఈ ఊఉ. ఊ.లఎ.ఐ.ఓ.జి,క.గ.గి. గ్మిచ,ఐ. ఉ. డత ప. బ, 
భా శ ఎ మవ విమల పః నిబిడ. జాయిన్‌. విభవ ఆనం టీ వీస్తరమగూ __ ఈ, 
ఊ.ఎ.ఏ,ఐ.టౌ.క.గి, గ్నిచ.డ.ప,బయయ,ర.ళ,మ,ళ 


ఖం. శ్లోక నంఖ్య 1506; పి. పి ఎస్‌, 1906. నీలకంఠ (వతీ 1111 వ్యాఖ్యలో 
1100 అనియున్నది. పాండవులు నారదువఠలన నీఖలయాద వవ్యసనం బియింగు6ట 
వృ్యనాం అనుటకు బదులుగా గురూణాం అను పాఠాంతరమును భం. లో కలవు. 


26 


ఆదిసర్వము_ ప్రథమాశ్వాసము 


64 క, అమి శార్భయు క్తితో *1నా శమవాసాది (తిపర్వనహాతంబయి యా 


ర్‌ల్‌ 


64 


6B 


వ, 


(శమవాసపర్వ మత్యు త్తమ “కథలను వెలయు: బంచదళపర్వం బె . 


మజటీయు యాదవు లెల్ల మది రావానపరవళు లయి శఛాపనిమి_త్తంబున 
సము దతీరంబునః దమలోంబోరి పొడిచికొని పరలోకగతు లగుటయు 
దానీ సెజీంగి రామకృ్ళ న్దాదియాదవ విరహితంబయిన ద్వారవతి కర్దునుం 
డరిగి విమజ్ఞచిత్తుండయి. వనుదేవాది యాదవులనెల సంస్కరించి 
యాదవకళ(త్రంబుల నెల్లం దోడొ్మని వచ్చుచో గాండివదివ్యజాణంబుల 
శక్తి దలి(గిన వనచరభయంబువలన( దత్కళతంబుల రకింపనోపమియు 
నర్దునుండు ధర రాజుకడకు వచ్చి వ్యాస వాక్య పబోధితుం డై సన్న్యసిం 
చుటయు నను వృత్తాంతంబుల నొప్పి మున్నూజు ళ్లోకంబులు గలిగి పది 
యాజవ పర్వంబై మౌనలపర్వంబునా. బరౌ మజియు:. బరీకి దా 
జ్యాభి చుకంబును రాజ్యవరిత్యాగము సేసి పాండవు లేవురు | చొపదిసహిత్నులె 
పరమసిద్దికీం జనుటయునను వృ ఆతాంతంబుల నొప్పు నూటయిరువది 
శోరంబులు గలిగి పదియేడవ పర్వం'బె మహో పస్థానికంబు నా. బర ౧. 


తే 


1 నా ళమవాసాదిక (తీపర్వసంయుత్‌ మై — మ; ఈ పాఠము ననునరించి 
(తిపర్వను తేల్చి వలుకవశిను,. 2 సభలను __ అ.ఈ ఐ.బొ.క,గ.జ.డ.వ ర.వ. 


మౌనల పర్వ ల్లోకసంఖ్య. భం. పి, పి. ఎస్‌. 800; నీలకంఠ - 920; మహో పస్థానిక 
పర్వళ్ల్‌ క సంఖ్య — భం. వీ ఎ. ఎస్‌. 120; నీలకంఠ వా౧ఖ౧ _. 128, వరీతి 
[(దాజ్యాభిపెకము మూలమున లేదు. తెలుంగున చ (పతిలో మాత మే కలదు. 
స్వన్గారోహణపర్వ శ్లోక సంఖ్య - భం. వి. పి. ఎస్‌, 200, నీలకంఠ 209. కొర్టు నరక 
(పాప్పియు. దన్నోతణంబును, న్వర్గంబున భారతవీరుల సంగమంబును, గర్భ పరిపా 
కోవ భాగంబు ననెడి _ నన్నయ పేర్కొన్న యంశములు భం. ఏ.పి ఎస్‌. (వతు 
లలో లేవు. భం, (వతిలోని పొఠాంతరములలో. గలవు. మూలమునందు 
EEA ఖల పర్వములగు వారివంశ భ విష్యుత్పర్వముల (పశంన నన్నయలో 
లేదు. తెలుంగు ప. (పతిమాశము భవిష్యత్సర్యమును బేర్కొన్నది. ఈ వచనము 
తరువాత కం. ప్రతిలో ఈ పద్య మున్నది. 


క్‌ కమ్మగు నస్టాదశ పర్వమ్ముల గల (గంథ సంఖ్య వర్ణింప నహా 
(సమ్ములు తొంబది తొమ్మిదియుం బదు నేబదియు నారునేడును నయ్యెన్‌. 


ఈ పద్యము ఉత్త రార్థము టీ. [ప్రతిలో నిట్టున్నది. 


శ్రీ మదాంధ్రమహాభారతము 27 


మటియు( గర్టు నరక్మపా_ప్రియు. దన్నోతణంబును స్వర్గంబున భారతవీరుల 
సంగమంబును  గర్భపరిపాకోవభోగంబునను వృత్తాంతంబుల నొప్పి 
యిన్నూు శ్లోకంబులు గలిగి పదునెనిమిదవ పర్వంభబై న్వర్గారోవా 
అంబునా( బరగె నిట్టైైదళ పర్వంబులు గలిగి, 
-: భారత నంహీతా చిర్భాణ (వళొంన :. 
సం. 1_1_63 


66 మ, అమి తాఖ్యానక ఇశాఖలం1*బొలిచి 2వచార్థామలచాయమై 


67 


66 


67 


3 ఇల అ అం 

సుమవాద్వర్గ చతుష్కపుష్పవితతి౯ శోభిల్లి కృష్ణార్లునో 
తమ నానాగుణ కీర్హనార్థఫలమై రై ఏపాయనోద్యాన జా 
తశమహో భారత పారిజాత *మమరుక౯ ఛా (తినుర పార్గ్యమె. 


. ఇట్టి మవో భారతంబు నవైకపిద పదార్థ [పపంచ నంచితంబు నుపపర్వ 


మహాపర్వూప ళోభితంబు నుపద్విప మవోద్వీప సంభృతంబయిన భువనం 
బజుండు నిర్మించినట్టు కృవ్లదె వపాయనుండు నిఖలలొక హి తార్థంబు 
'దత్తావ ధానుండై. నంవత్సర్మతయంబు “నిర్మించి దాని చేవలోకంబునందు 
వక్కాణింవ నారదుం బనిచెం వితృలాకంబున వక్కాణింవ నసితుండై న 
చేవలుం బనివె గరుడగంధర్వ యక్షరాతన లోకంబులందు వక్కాణింప 
శుకుం బనిచె 'నాగలోకంబునందు వక్కాణింప సుమంతుం బనిచె 
మనుష్యలోకంబున 5న మేజయునకు వక్కాణంప వె ళంవాయనునిం 
బనిచె నేనా వై శంపాయనమహోమునివలన విని వచ్చితి. దొల్లి కృత్య తేతావ 
సాన నమయంబుల చెవానుర రామరావణ యుద్దంబులునుం బోలె చావ 
గాంతంబునం బాండన ధార్త రాష్ట్ర లకు మహాఘోరయుద్ధం బయ్యె నందు. 


(సమ్ములు అ"౦భైఅ "మిది 

యి్బిమై దళశతము మీద నేనును నయ్యన్‌. 
1, దివి = బ; గలిగి _ నస. 2. వేదాంతామల _ ఉ. 8. సుమవాద్వర్గ్ల _ అని 
"పెక్కు తాళపత్ర (వతులు, 3.మ,భా,నం, (పతులును. సుమహావర్ష_వా, 4, నీయ... 
అ,ఉ; నార్గ - అ.ఉ.కే.డీ.ర. తప్ప మిగిలిన (పతులు; నాత్త _ గి; నాద్య - టొ; 
నార - కే 5. మెనగుళా _- అ,ఇ,. ఊ.ఎ.ట, ఐ. బొ,గ, గి. జ.డ, ప. ర; మెన 
గున్‌ ధా|తీన్‌ సుర పార్ధ్య మై - న 
kL దత్తావనదనుండె.- న. ర్డి, నిర్మిం చిన దాని_ ఈ,ఉ.ఊ.బు.ఐ.ట.పౌ.ళ,జ.ద,ప.బి 
మ.ర.ల. వీ. ళకునింబనివె- న. మూలమునం దిట్టి సరు ఈ సందర్భమున: గనంబడదు, 
'గంధర్వయమరయింసి | శావయామాస ల శుకః.! 4. ఈ వాక౦ంము పెక్కు (వాత 
[పత.లలోను ము"*లమునను లేదు. 5. 'జనమేజయునకు' _ లేని (పతులు _ 
ఎ,ఏఎ,గ.ద,ప.బి,మ, 


ఆదీసర్వము__ ప్రథమాశ్వాసము 


88 తరలము. *వదిదినంబులు భీష్మ డావావభారకుండు గురుండు పం 


69 


70 


క... 


69 


69 


70 
71 


౭? 


“చదివసంబులు గర్జుండుకా దివనద్వయంబు దినార్గమం 
దుదితి తేజుండు శలుర్ధ( “డత్యధికో [గ వీరగ దారణం 
బది దినార్గముగా(గ నిట్లు మహాభయంకరే.వృ త్తితో౯. 


. ఏీడతాహిణు లన్న బాండవబలం బే కాదశాకాహిణుల్‌ 


“రూఢిం గౌరవసై న్య మీ యుభయముకా రోషావాతాన్యోన్యమె 
యీడంబోవక పిక మె. బొడువ(గా *నేపారు మభోరాజి న 
ల్లాడె౯ా ఛాతీ శమంతపంచకమునం దష్రైదశావాంబులుక. 


| ఇట్టి మహాభారతంబు కృన్లదె ఇసాయన మవోముని విరచితం“ బై (వవ 


రి లుచుండు. 
ఎవం 


: ఇమ్మ హో భారతం బిమ్ముల( బాయక విహితావధానులై ఏనుచునుండు 


వారికి విపులధర్మారంభ సంసిద్ది యగు బరమార్థం"బ య|శమమున 
వేదముల్‌ నాలుగు నాదిపురాణముల్‌ వదునెనిమిదియు( “దత్పమితధర్మ 
శా(న్త్రంబులును మోతశా(స్త్ర త_త్తృంబులు నెణీ(గిన ఫలమగు నెల్ల పొద్దు 


. దానములను బహువిధ | క తుహుతజప బ హ్మాచర్యములను బడయ.(బడిన 


పుణ్యఫలము. బడయ.ంబోలు నశేషపాపక్షయంబు నగు శశథంబు. *ఇరుంగు. 


i. (పతిలో 68, 69 సద్యములు లేవు. 2 చదినముల్‌ మరి_న లి, శార్యుడు- 
అ.ఆ 4. డట్లు సుయోధనోగగదా_డ.ద శ. లీలతోన్‌ _ఊ.బా.నవ ఈ పద్యము 
తరువాత పదిదినములై దుపొద్దులు బదపడి రెన్నాళ్ళు నొక్కు పగలున్‌ రేయున్‌ 
*మదమున రణమొనరించిరి నదినుత గురుక క్షళ ల్యనాగపురీళుల్‌ . 

అను కందపద్యము చ. [ప్రతిలో తప్ప త్కకిన [వాత (పతులలో లేదు ఇది 
వేములవాడ భీమకవి భారతములోనిదని యొక (పతిలోనున్నట్లు న చెప్పుచున్నది. 
ఇది యధర్వణ భారతములోనిదని తి. లో నున్నది. పూర్వ తరలమే యీ యర్థ 
మును చెప్పుచున్నది. కాన నిది (పతీస్త్వమై యుండునని పలువురు భావించిరి, తిమ్మ 
కవి సర్వ. సా నం, [281] తో 'మదమున రణ మొనరించిరి” అనుటకు 'కదనంబు 
జెసి మడిసిరి” అని పొరాంతరము, 
1 “అతోహిణి' యను రూవము పెక్కు [వాంతపతులందును,తి.మ.ర.ల.శ. లందును 
కలదు, 2, రూడికా-.తి.వీ.ళ; కూడన్‌ ... కోపావాత-_అ,ఆ,న; కూడన్‌ ... (కోథా 
వాత. చో. 8. తో _ పెక్కు (పతులు. 4, నేపారె _ అ.ఈ.జా; నేపార _ ఒప, 
1. కృష్ణ ద్వెపాయన _ లేని (ప్రతులు న.మ, 2. బై, తేజరిల్లి. మర. 
1 బు న్మశ్రమమున _ గి.గ్ని చ.బ.మ.న.ళ అను వీనిలో తప్ప తక్కినవానిలో నీ 


పాఠము కలదు. 2. దత్సణుత _ ఆ.ఊ.ద; దత్సిథిత _ మ. కి చయము- 
అ ఈ,ఊ,బు.ఐ.ఏ.ఒ,ద. ఉ గలుగు - ద,వ.న, 


72 


78 


74 


"బ్‌ 


76 


[a 


77 


శ్రీమదాం(ధమహాభారతము 29 


డ్‌ సాత్యవతెయవి పదసంభవ మై విబు ధేశ్వ రాబ్టికం 


గత్యుపళోభితంబయి 1జగద్విదితంబగు భారతీయ భా 

రత్యమ రాప గెమము నిరంతర సంతత పుణ్యనంప దు 

న్నత్యభివృద్ది సేయు వినినం గొనియాడిన నెల్ల వారికిన్‌ . 
' (స) ౧౧ 


వ. అనిన విని శెనకాది మహామునులు (శీ మహో భారతక థాళశవణ ' కుతూహల 


పరులయి య*ేక్కథకున కిట్లనిరి. ' 
_౨ ముంత వంబభకాక్షొపాణీ నంథ్యాతోభనము = 
సరం 1-921 


. అనఘా 'మున్ను శమంతపంచకము నయ్య కా హిణీనంఖ్య యున్‌ 


వినగా మా కెశణి(గించి భారతక ఛావిర్భూతికిం గారణం 
బును దద్భారతవి స్తరో_క్హివిభవంబుం బాండవాడంబరం 
బును భీప్మాదికురుప్రపీర చరితంబుం జెప్పు ముద్యన్మతి౯. 


. అనిన విని రోమవా ర్లణతనయుం డమ్మునుల కోతిముదంబున వినయా 


వనతు(డయి గురుల దన పృాద్వనజంబున నిలిపి కొలిచి వాగ్గణపతుల౯ా. 


. 'ఇంబుగ నర్వలోకజను లెవ్వనియేని ముఖామృతాంశుబిం 


బంబున నుద్భవంబయిన భారత వాగమృతం౦బు కర్ష్వరం 
[(ధంబను నంజలిం దవిలి (తావుదు రట్రి *మునీంద్రలోక వం 
ద్యుం బరముం బరాశరసుతుం [బణమిల్లి కరంబు భ_క్రీతోకా, 


. అమ్మును అడిగిన కథ యథా|క మంబున 2నవి స్తరంబుగా. 'ఇప్పందొడం గ. 


జగద్వినుతం - క. క్‌ నిర్మల పంచ, 


1: 
1. 'కుతూహాలి లేని (పతులు - ఓ.చ వీ.శ. 2. క్కథికునకు _ చెక్కు. పతులు, 
lau 

1 


ఇమ్ముల —లఇ.ఎ.ఏ ఓ వగణ; ఇమ్ముగ - చి.చు. టు.టం; ఇమ్ముగ = బం బమ్మ్యున- 
రం|ధమ్మను - వంద్యుమ్ముని జ “నో ఇఠతటుగ BE EDS, 2; 
మునీం|దు= కు కే కొ.చే, + 


ky కథానూ[తంబు విస్తరించి _ ఆజఊః, క ఛభా|కమంబు విస్తరించి - అఇ ఏ.ఐ.ఓ.త. 
పయ, లి. విస్తరించి _ అ.ఆ.ఇ ఈ ఊ ఎ.ఏ.ఐ.ఒ,ఓ.త.పమ,య, 


30 


78 ఇ 


79 వః 


pm 


80 


"ర _ 


T9 


80 


ఆదిపర్వము |ప్రధమాశ్యా సము 


కేశా ద్వాపర సంధి నుద్దత మదాంగీభూత! విద్వేషిజే 


మూతో | గళ్వసనుండు రాము. డలుకన్‌ ముయ్యేడుమాలుల్‌ రణ 
|పీతికా వె రిధ రాత లేళ్వరుల. జం పెం బల్వురన్‌ ధి ర్లని 
గాత కూరకుశారలూన నిఖిల కత్తా )రుకాంశారు(డై . 


అప్పరశళు రాముండు నిజనిశితకు లారధా రావిదళిత సకలకు త్తగ"రుధిరా పూర్ణం 
బులుగా నేను మడుంగులు గావించి త దుధిరజలంబుల బితృతర్చుణంబు 
ఏ 2 ౮ అగ 2 జర 
సేసి తత్పితృగణ పార్ధన నుపళమిత కోధుం డ య్యొ దానన చేసి తత్సమీప 
(పదేశంబు శమంతపంచకంబునా( బలగ మణి  యతూహిణీ సంఖ్య 
ఐనుండు. 


. వరరథ మొక్టండు వారణ మొక్ష_౦డు తురగముల్‌ మూ(డు!కాల్ఫురును నెను 


రను సంఖ్యగలయది యగు ( 2బ తి యది వ తిగుణంబై న సేనాముఖంబు దీని 
|తిగుణంబు గుల్మంబు దీని *ముమ్మృడు(గగు గణము తద్గణము (తిగుణితమెన 
వాహినియగు చాని వడి మూట గుణియింప. బృతననా( బరగు( దత్స్భతన 
మూట 


. గుణితమైన( జమువగుక౯ మజి దాని ముమ్మడుం గనీకినీన మాఖ్య నొనరు 


నదియు(బదిమడుంగులై న న జౌహిణి యౌ నిరంతర 65 పమాను సంఖ్య 


L, విద్విష్ట -- అ,ఆ.కఇ.ఈ.ఉ,బు.ఎ ఏఐ ఓ.జె.జ,త.ద.ననవయ ర. 


1. రుధిరెఘపరి _ ర; రుధిరాధారా..న; రుధిరొద్ధారా _ న. 2. నంతర్చితసితృ_ 
ఆ,ద.న; తర్చీతపితృ - ఇ ఊఈబు.ఎ,ఒ ఓ గ.జ.త.ర. 


1, కాల్పురుషులేవురు_బు జెమయ 2, పజ్తీ--కీ టు; పంకిి -_కుచి.టం.వీ; 
బంతిచే.చే. 8. (తిగుణింప _ న. 4. ముమ్మడియగు -_ ఉబ్బు ఓక. ర్‌, యనగ 
నొప్పు తత్సమాజ సంఖ్య - టం, 8. [కమానునంఖ ae. త? ప్రమాణ అను 
పాఠము కొన్ని పతులలోను, [పాచీన ముద్రిత[పతులలోను కలవు అది |పాసయతి 
యగును. "పి (ప్రతిలో నీ కింది పద్య మధికముగా నున్నది. 


క. అరదము లంబర ముని వను ధరణీకర సంఖ్య సమము త త్రిగుణంబున్‌ 
శరగుణితంబును గుంజర హరివీర |పముఖు లొక్క యమోీహిణికిన్‌ 


ద్ర] 


62 


శ్రీమదాంగధ్రనహాభారతము «8 


వ. ఇరువది యొక్క వేయు నెనమన్నూ టడెబ్బది రథంబులు నన్ని యేనుంగులు 


నలువ దేనువేలు నాజటునూటవది గుజ్తంబులు లక్షయుం దొమ్మిది వేలున్‌ 
మున్నూటయే(బండు ఏరభటులును గలయది యొక్క యశకాహిణి 
యయ్యె నట్టి య తూహిణులు వదునెనిమిదింట సన్నద్దులె కురుపాండవులు 
యుద్దంబు సేయుటం ' బేసి యా శమంతపంచకంబు కురు చే తంబునా. బర 
నట్టి కురుమ తంబు నందు. 


= 


; [పతిహాతశ[తువి|కము'డు వారణ వపరళ వివర నుండు ను 
ల) 


[వతుండు పరీ&ీ దాత్మజుం. !'డవద్యవిదూరు( డుదార కీర్తి ని 
రిత వివిభధాధ్వరుండు జన మేజయుండన్‌ జనపాలు( డుత్తమ 
స్తుతమతి ధిర్హనత్త మజితుం డొనరించె శు భాభి శాంతి యె. 

= నరము వృల్తాంతొోము __ వానవేవియని వురోపొలొ నరణము :_ 


శల స. 


88 వ. 1ఆ|పదేశంబునకు సరమయను  దేవశుని కొడుకు సారమేయుండను 


2కుర్కుర కుమారుండు [కీడార్థంబు వచ్చి [క్రుమ్మురుచున్న నలిగి జనమే 
జయు తమ్ములు క శుతసేనుండును నీముేనుండతును నుగనేనుండును నను 
వార లాసారమేయు నడిచిన నది యజుచుచుం “బెంచి 'త్రనతల్రికిం 
జెప్పిన నాసరమయు _ నతికోపాోన్వితయై జన మేజయు”నొద్దకు వచ్చి 
యిట్లనియె. 


kg 


64 క. &తినాథ కడు *నకరుణాన్వితులై. నీతమ్ము అతి వివేకివిదూరుల్‌ 


రవి 


88 


84 


మతి దల(పక నా పుత్త)కు నతిబాలకు *ననవరాధు నడిచిరి వెలుచన్‌. 


J డవంద్య ఇప అలం నుత BSE, Di లావి. యై _ ఆ.బు.వ.జొ,జ.డ; 
కాంతుడై -- ఉత,వ, 


1. తత్స దెళంబునకు - కొ; అట్టియవనరంబునకు - న. 2. కుక్కుురయను రూవము 
కొన్నింట( గలదు. లి. (కుత నేన, ఉగ సేన, ఖీమనేన, అనునది మూలమునందలి 
కమము. 4, బరచి_కొ. ర్‌, తమ-=కొన్ని పతులు, గ్ర, న్వితచితయె _. కె.ల, 1, 
పాలికి .. ఈ.బు ఐ,ఒ,డె ,.కూ,.గ.డ.న,య; కడకు _ శె. 


1. నధర్మాన్వితులై _ జౌ క.గ్ని.జ,ట బళ స 8. నిహీనుల్‌ త, ఏ, ననవరాధి _ 


చా 


అడ ఎ ఏ.ఐ.న.వ, 


రిరి 


87 


88 


నిల్‌ 


66 


వ్‌ 


88 


ఆదిసర్వము __ ప్రథమాశ్వాసము 


. శేతగునీది తగదని 2*యొదలో వగవక సాధులకు( బేదివారల శెగ్గుల్‌ 


'మొగింజేయు దుర్వినీతుల కగుోననిమితాగమంబులయిన భయంబుల్‌. 


. అని సరమ యదృశ్యయెన నతివిస్థితుండై జన మేజయుండు కొన్ని 


దినంబులకు దిర్చన(త్తంబు నమా ప్రంబుసేసి హా నస్తిపురంబునకుం జని యందు 
సుఖంబుండి యొక్కనాండు దేవకునీవచన [పతికా రార్థంబు శాంతిక 
పౌష్టిక క్రియలు నిర్వర్తింప ననురూవ పురోహితు నన్వేషించుచు ననేక 
*మునిగణ్యాళమంబులకుం జని యొక్క “మునిపల్లెం గని యందు |శుత|శవ 
సుండను మహామునిం గని నమస్కరించి యిట్లనియె. 


. కరుణించి యిండు నాకుం 1బురోహితు:డు గాంగ మీ*ేనుపుత్తు) -బవి తుం 


బరమతపోనై ఫికు భాసురయమనియీమాభిరాము సోమ |శవసు౯. 


. అని యడిగి *వాని యనుమతంబున సోమ|శవనుం దనకుం బురోహితుం 


*గావించుకొని వాని నఖీష్టన త్కారంబుల సంతుష్టునిం జేసి తదుపదేశంబున. 


ఆయతకీ ర్రితో వివిధయాగము!'ల౯ సురధాకుణీసురా . 
మ్నాయము *నాహి తాహుతి సమంచితదకిణ లిచ్చి తన్నుచుం 
'జేయుచునుండె రాజ్యము విశిష్టజనస్తుతేవరమానల 

శ్రీయుతు డు త్తముండు జనమేజయు( డాదిన రేం దమార్షుండై_. 


1. తగునిది తగవిది యెడలో _ కొన్ని (పతులు. 2 మనమున _- ఆఇఉఎటఓ బౌ. 
త,.మ; మదిలో _ కీ, $ వారికి నెగ్గుల్‌ _కొన్ని పతులు. 4. ననిమిత్తాగతంబు - 
అఆ.క ఈ ఐ.ఓ.జౌ గ.త.ద.ప.ళ; న నిమి తంబు లెన కష్ట్రచయంబుల్‌. జ నటే 
చ. వతిలొ నీ పద్యమిట్లున్న ది 

క, తగునిది తగవిది యని యెడ వగవక సాధులకు పెద్దవారికి నెగుల్‌ 

మొగి జేయు దుర్వినీతుల బగి నుండగ వచ్చు ఘోరపాపభయంబుల్‌ 

|! యదృళ్యం_బెన- ఆ.ఇ.ఉ బు ఎ ఏ ఐ.ఓ జాౌ.క.గ ట.డ.త.ద పంబ లి. మునిజనా(క, 
మంబు _ కొ. లి. మునిపల్లియం గని _ కె 
1 బురోహితుని_అ.ఇ ఎ ఐ.ఓ.ఓ కొక చటద.వబవాశ.షనం ళ ; బురోహితుతు 
గాగ.అ.ఉ బు.ఏ.గ,ద.స ళ, 2 నుప్పుతుని భా(త్రున్‌ - బ ళీ మాదినియతు-మ 
1. వారి యను[గహంబు వడసి _ కె. 2. గాబడసి _ ఈ,బు వ ఒ గ.డన.న 
1. లొప్పుగ జేసి భూసురా - య. 2. లన్‌ హిశాహుతి-మ; నాహముతాహుతి-ట. ఏ, 


వ్‌, ధర్మమూర్తి -_ బ 


శ 


90 పః 


91 క. 


ల్రిలి క్ర, 


9౪5 వ, 


90 
91 


92 


99 


94 
391—3 


శ్రీమదాం(ధ్రమహాభారత 33 


ఇట్టనవరత  శాంతిక పౌష్టిక క్రియలు నిర్వ_ర్తించుచు 'గుకుదేన వహీదేవ 
తర్పణాభిరతుండై యుండునంత. 


౫ ఉదంవండు వొవ్యూమవోదోటి కుండలంభణఖులం దోయలోలవ్రటి = 


సం. 1_9_86 
పంక జభ వనన్ని భు: డఘవంక జూ ళనమవోతపన్సఠిలు6 డనా 
తంకమతి వెలశిష్యుం 1డుదంకుండను మునివరుండు 2దద్దయు భ కిన్‌, 


గురుకులమునందు గురులకు( బరిచర్య 1లొనర్చి తా నపరిమితనిషమా 
పరు(డై జ్ఞానము వడసెను గురుదయ నణిమాదికాష్టగుణములతోడన్‌. 
అయ్యుదంకుండు గురుహితశకార్యధురంధరుండ!యి _ గురుపత్నీ నియో 
గంబునం బొష్ముండేనురాజుదేవి కుండలంబులం (బత గహించి తేరంబూని 
వనంబులో నొక్క_రుండ చనువా( డెదుర నొక్క మహోక్షంబు నెక్కి చను 
దెంచు'వాని నొక్క దివ్యపురుషుం గని వాని*పన్నిన వృషభగోమయ 
భక్షణంబు సేసి యీమ్మహాత్తు ననుగ్రహంబు వడసి యతిత్వరితగతిం జని 
పౌవ్యమహో రాజుం గాంచి దీవించి గృహీతసళత్కారుం డై యి ట్లనియె, 


. ఏను గుర్వర్ష మర్జినై మాన!వేశ కడగి వచ్చితి నిపుడు నీకడకు వేడ్క 


వ 2 అయ అడ 
ద౦డితా రాతి నీ దేవికుండలమ్ము లిము నా"పూన్కి. యిది సఫలమ్ము గాంగ. 


1. గురుమునిచేవ _ కొన్ని (పతులు. 
1 ఉతంకుడు - శా వీ. 2. దద్దయు[లీతిన్‌ _ ఇ.గ్మి.చ.త.ప.శ ల. 


1. లొనర్చి మున్న పరిమిత _ అ,ప; లొనర్చుచు న్నవరిమిత _ ఈ,ఎ.ట.మ; యొనర్చు 
ఫాంను నవ సమిత్‌ కరర న. 


1. యి, యొక్క నాడు _ ఆ.ఉ.ఐ ఒ.గ,జ డ.ద.న.బ లి. ను మవోరాజు-- ఆ.ఈ, 
ఉ.ఊ.ఎ.ఓ క.గ.జ.ట.డ.మ.ర.ల; ను రాజు దేవిక్మతియ _ క, లీ వచ్చువాని - 
ఇల. 4. వాని నొక్క పురుషు మవోలేజస్విం గని అతని పంచిన కూ. లీ. 
పనిచిన _ అ,గ.న; పంపున _ ఆ.ఏ. 6, మవోత్ముననుష్ణ వడసీ ౨౨ కూ 


Rk వేంద _ అ,ఊం.బా.జ.ట.డ.:ద. 8. పూనికిది _ జ.ద.బ.( బౌ. 


94 


95 


96 


97 


98 


97 


వ. 


ఆదిపర్యము_(పధమాక్యాసము 


. అనినం 'లౌసష్యుం డిల్లి నవహాత్ఫున క్రీ. 2గాంచితి. గృతార్జుండ నెతి కినని 


*సంతసిక్సొ యుదంకున కి ట్లనియె నయ్యా మదీయధర్మపత్ని యక్కుండ 
లంబులు దొడిగి యున్నయది మద్వచనంబున వాని నిష్పించు”కొమ్మనిన 
నుదంకుం డంతఃపురమునకు౯ జని పౌమ్యుమవిో దేవిం గానక క కమ్మటి 
పౌష్య ఎాలికి వచ్చి నీదేవి ”నందులంీగాన నీవ యక్కండలంబులు 
చెప్పించి యిమ్మని!*న( చౌష్మ్యుం డిట్లనియె. 


. భూవినుత నిన్ను6 (దిభువననవావను నళు చివని యెట్లు పలుక(గ నగు న 


దైవి 1వవి|త పతి|వత గావున నళుచులకు( To దనవద్యా ! 


అనిన విని యుదంకుం డప్పుడు దలంచి యావృషభగోమయ' భక్షణానం 
తరంబున *నాచమింపమీనై. న నాయశుచిభావంబున. *గాశకేమి యప్పరమ 
పతీ [వత మదీయదృష్టి గోచర " 'గాకున్న దయ్యెనని పూ ర్వాభఖిముఖుండయి 
శుద్లోదకంబులం [బశాళిత పాణిపాదవద నుండయి యాచమీంిచి పాపను 
మశంబున న రైవి 6 యొద్దకుం "జనిన *నదియును నమ్మహామునికి నమన్క 
80౨ కుండ లము లిచ్చి యిట్లని యె, 


1. బౌష్యుండు నియట్టి సత్చాాతున _ అ.ఆ.ఇ,ఈ,ఎ.ఐ.ఒ ఓ.క,గ.జ.ట.త న.ప,బ. 
యల, వీ. గాంచి _ అ.ఆ,ఇ ఈ.ఉ.ఎ.ఐ.జ,డ.త.బ. లి. నని మనంబున_అ ఆ,ఉ. 
ఊ.బు ఎ వి.క.చ.జ.ట.త.ద,ప.మ.వ.శ వష.ళ. 4. నంతోపించి _ ఆ.ఉక.మ. ర్‌ 
దొడుగ నవసరంబై - బు.చ.వా శ వళ; దాల్చి బి. 6. వాని నొప్పించు 
కొమ్మనిన వు. (ఒప్పగిం చుకొమ్ము _- అని అర్ధ ము) 7. కొనుమని _ కొన్ని 
(పతులు; కదల. పర; [కమర - ఈట.క. ౪9. చెందును _ ఇఉ ఊఊ. 
బు.ఒ.ఓ.క.చ ట త.ద.వ.బ.వా.ళశ.వమళ; నందుంగాన __-కూ. 10. గానక యిట 
వచ్చితి నీవ _ వీశమ,న. 11. న, నుదంకునకు _ అ.బు.క.చ.త.ళ.వ 

1. యు బరమ _ అజా; పతి వత శుచియగు == ఉమ, ల, గాన గాదనవ ౦ద్యా? - 
కొన్నీ [పతులు, 

1. భమ నంత రంబున్ననెననాయశుచి _-- అ, ఈ.ఉ బు ఐ.ఓ.ద.లర; భతణంబున 
వైన - ఆ, ఊ.చ.ప.బ వోం సు తట ౨, నాచమింవమినైననా _ ఎ.జి 
మణీయు నిది "అనీ | ఖలు మయాతు భతితమ్‌ నోప స్పృక్ట్రమాగచ్చ కేతి వ 
అను మూలమునకు పి. పి యస్‌, శాస్త్రీ (పతి 1-8.119 అనుగుణముగా 
నున్నది. ల$. గాదె మ, bh గాదయ్యె - ఇ.బు.ఊ.ఎ.ప ప.ఐ ఒ.ఓ.దా.క.గ. 
ట.డ.తదన,బయ.రల.స. ర చి, శుచియె _ అ.జా.త.మ. 6 పాలికిం-ఈ 
జొ.డ,త చ.బ.య, యున్నెడ కుం - ఇ.ల; కడకుంబోయిన- అ. 7, బోయిన-- 
ఆ.ఉ.ఎ ౨ ఐ.ఓ.ట,జ.బ,మ, ర, నమ్మహాపతి[వత మమ? 


లర 


99 


100 


10] 


99 


[01 


శ్రీ మదాం(ధమ సోభధారతము రల 


క. తకకు( డీకుండలము లపేతించుచు నుండు వా( డ భద్యుండు మాయా 


దతుండు వానివలన నురతితముగ6 జేసి చనుము రవబినిభతేజూ |! 


. అనిన నుదంకుం డట్ల చేయుదు నని యవి ఏడ్కొని *పౌష్యుపాలికిం 


బోయిన నతం డయ్యా నీ వతిథివి అ గృతభోజనుండవై. 

పొమ్మని *వణియించ్చిన నొడంబడి యుదంకుండు గుడుచుచోో నన్నంభు. 
శేశదుష్టంటై న రోసి కరం బలిగి *యి ట్రపరీితంటై నీయశుద్ధాన్నంబు 
7ెట్టినవాండ వంధుండ వగ్గు మని శాపం బిచ్చిన నల్లి యలృదోషంబున 
నాకు శాపం బిచ్చినవాండవు నీ వనపత్యుండ వగు మని | పతి శాపం. బిచ్చిన 
నుదంకుండు నే ననపత్యుండం గా దోప దిని౪ (గ్రమ్మణింపు మనిన. 

బే"షృ్యుం డిట్లనియె. 


. నిండునునంబు నవ్యనవనీత సమానము పల్కు. a శ 


ఖండలశ(స్త్రృతుల్యము జగన్నుత పి పులయందు నిక్కుమీ 
"రెండును రాజులందు వివరీతము గావున వీపు. వం చన 
పం డతిళశాంతు. డయ్యు నరపాలుండు ' శాపము [గమ్మఅింపంగన్‌ 


_ లేశ్ల్షీతుండు తండలంభఖు అవవారించుల న . | 
సం. 15.186 


. “కావున నా కశక్యంబు *నీయిచ్చిన శాపంబు [గమృజింపు మనిన నుదంకుం 


డేని కఫీక్రు నల్పకాలంబున శాపమోవం *బగ్స నని సౌమ్యునకు నన్నుగ 


హించి *మగుడి 6నేండ పోయి గురుపత్నికి. గుండలంబు లీ. గంటినని 


గ్గ 


1. వారి వీడ్కొనీ రాబోయిన పౌష్యుండంయా -చి,టం. 2, రాబిెెష్యుం 
డయ్యాా - కొన్ని|పతులు, రాబోయిన పౌష్యుండయ్యా -_ కొన్ని ప్రతులు. 
ల. నాయందు _ ఈ.ఉ.ఊ.బు.ఎ.ఐ.జెక టత.బ, 4. మణంబిచ్చిన _ య; 
నియమించిన _ అ; యనునయించిన _. ట. రీ. ఇట్ల పవి|తం బై నయన్నంబు--ప. 
6, .యశుద్ద _ కొన్ని ఫతులలో లేదు. 7: పెట్టి నాండవు = వా.ళ. మటీకొన్ని 
(పతులు. 8. నీయిచ్చిన శాపంబు _ ఆ,వ, య్‌ 


i 1. శావున__కొన్ని ప్రతులలో లేదు 2. నీవ నీయి కర కె; నీవయిచ్చిన-కూ . 
8 అల్బ్పదోవంబు చేసినవాడవు గావున నల్పకాలంబున_కె. 4, బగు నోడకుండు 
నుని పౌష్యు ననుగహించి మగుడి సడ పోయన ప ర్‌ంమగుడి లో వుగెడ 
గి.గ్వ్‌ద,వా శ ష,ళ , రి. నేడ మగుడిపోయి._కు.శె, 


36 


102 


108 


104 


[08 


102 
108 
104 


106 


చ, 


ఆదిపర్వ ము. ప్రధమా శ్వా సము 


"నంతోషించి చనువా( డెదుర నొక్క జలాశయంబు గని శుచి (ప్రదే 
శంబున( దనచేతి కుండలంబులు వెట్టి యాచమించుచున్న ౦త( 8దనతోడన 
వచ్చి తకకుండు నగ్న వేవషధరుండై యక్షుండలంబులు గొని పాటణిన 
నుదంకుండును వాని పిఖుందన పాతి పట్టిీకొనుడు. 


. విడిచి దిగంబర వేషము విడువక మణికుండలములు విషధరవతి యే 


ర్పడ నిజరూపముతో నవ్వుడ యహిలోకమున ]కరిగె భూవివరమునన్‌. 


. ఉదంకుండును వానితోడన తగిలి యవ్వివరంబున నురగలోకంబున కరిగి 


2నాగవతుల నెల నిటని నుతియించె. 
కో, ఇదు శాలి 


. బహువనపాదపాబ్లికులపర్వత పూర్ణ సరస్సరస్వతీ 


సహితమవో*మహీథభర మజ్యనసవా[నఫణాళిం దాల్చి దు 

సృవాతరమూర్రికి౯ జలధిశాయికి. బాయక శయ్య యిన య 

య్యహిపతి దుష్ట్రళాంతకు. డనంతుండు మాకు. 2 బనన్ను( డయ్యెడున్‌ . 
VY 5) 


*అరిది తపోవిభూతి నమరారుల *జాధలు వొందకుండంగా 

నురగుల నెల్లం గాచిన మహోరగనాయకు( డానమత్సురా 
సురనముకుటా|గరత్నరుచిళోభితపాదున కద్రినందనే 

శ్వరునకు భూషణం బయిన వానుకి మాకు( షబసన్ను 6 డయ్యెడున్‌. 


7. సంతసిల్లి_ ఇ.ఈ,.ఉ.ఊ.బు.ఎ.ఏ.ఐ.ఒ.గ.జ.ట.డ.మ.య . 8. తనతోడన-__- 
కూ. కొ,, పతులలో లేరు, తన __ లేన్మిపతులు ఎ... అ,ఈ.ఉ.ఊ.బు, 
ఎ.ఏ.ది.ఒ,ఓ.క.గ.జ.ట.డ.ర.బ. 9. వేచివచ్చి --- అ.ఆ.ఇ.ఈ.ఉ.ఊ,ఎ.ఏ,జె,క. 
జ.ట,డ.త.ద.న.వ.బ.యయ. 10. కొనుడు తళ్హ్రణంబ ప్త 


1. కేక్‌, 

1. తగిలి_కొన్ని [పతులలో లేదు. 2, యురగ__ సెక్కు. (పతులు. 

1. మహీధుర __ స; క. (బనన్నమర్యెడున్‌_ఆ.ఉ.ఒ.త.న.బ.య. 

1. ఈ పద్యము 'కొ' ప్రతిలో అేదు. 2. బాధలబొంద..కూ శె. కి, నందనా 


వరునకు_ టం. న.స.శకం 4. (బనన్నమయ్యుడున్‌_ ఉ.ఒ.ఓ ద.మ ; మయ్యెడన్‌_ 
చొ, మొదలై నవి. 


106 


107 


108 


106 


107 


108 


శ్రీమదాంధ్రమహాభారతము ర్ట 


: 'దేవమనుష్యులోకముల( [దిమ్మరుచుకా విపుల పతాపసం 


ఛావితళ క్రి శార్యులు నపారవిషోత్కటకోపవిస్ఫుర 
*త్రావకో తావి తాఖిలవిపకులు నెన మవోనుఖావు లె 
రావతకోటిఘోరఫణి రాజులు మాకు( (బసన్ను లయ్యెడున్‌. 


1గే|తమవోమహీధరనికుంజముల౯ా విపినంబులం గురు 

జేత్రమునం 2 బకామగతిఖేలన నొప్పి *సవోశ్వసేను(డై 

ధా|తి( బర్మిభమించు బలదర్చ*వరా[కమదమః! డీతణ 

(శో తవిభుండు తవకుండు శూరు(డు మాకు శ బసన్ను6 డయ్యెడున్‌ . 


. అని యి ట్లురగపతుల నెల్ల *న్తుతియించి యందు సిశాసితతంతు *నంతాన 


పటంబు ననువయించుచున్నవారి నిద్దణ (స్త్రీలను ద్వాదశారచ [కంబుం 
బరేవ_ర్రించు చున్న వారి "నార్వురం గుమారుల నతిపమాణీతురంగంబు 
నెక్కినవాని మవో లేజస్వి నొక్క దివ్యపురుషుం గని విపులార్థవంతంబు 
లెన “మంతంబుల నతిభ_క్రియుక్తుండె స్తుశియించినం |బనన్నుండై 
యద్దివ్యపురువుం డయ్యుదంకున క్రి ట్రని యె. 


1. ఈ పద్యము లేని పైతులు-అ.క.య 2. (ప్రసార సెంభావిత భ క్తసొఖ్యులు- 
ఉ,ఊ.ప,ర.ల; భ కృ సొౌమ్యులు--ఇ. 5 సొ ఖ్యులు--అ కటు మును. శం పావన 
శాపిశాకుల_ర. ర్‌. వీడిళా.ర6. 


1. ఈ పద్యము ఆని (సతులు_అ ఊ.క.ర, 2. | బకాళశ__అ,ఉ.బు ఏ.ఓ.టె.జ,ట. 
ఉ.త,ద న.ప.బయ.వ.న ; (బకామగతిఖేలత-. కూ.టు. 8 మవోళ్వసేనుడై _ 
రిటు, 4 సనమ గుడు-వ, ర్‌, |(బనన్నమ య్యొుడున్‌ _ఆ. ఈ 


1. యిటు నాగకులంబు_అ ఎ.ఐ.చ.ప.బ.శ.ష.వా.ళ; యిట్లు నాగకులంబు నెల్ల - 
కొన్ని (ప్రతులలో లేదు. 2. స్తుతించి-ఒ. లి. సంతానంబు పటంబునం బెట్టి 
పటంబు-ప. 4. వర్తింపించుచున్న-వా.ళ.నూ. మజీకొన్ని (పతులు , పరివే 
ఖించి వర్హించుచున్నవారి-టు, ద్‌, నార్వురు-కు. కె, 6, తురగారూధ్యుడైన 
వాని_అ.బ. 7. స్తుతుల- అ ఆ-ఉబు*ఎ,ప,ఐ,ఒఓ+క'గ-జ'డద'ప*బ, సూక్తుల -ఇ; 
సూ క్రంబుల- ఓ; నుతుల.. ఈ.ఉ,' 


క 


"ట్ట 


_ క 


"ఆదీ పర్వ ము ప్రథమాశ్వాసము 


109 క. 'మితవచన నీ యధార్థస్తుతుల కతి పీతమానను(డ నైతి ననిం 


110, 


111 శా, 
112 క, 
115 వే, 
109 


110 


111 


112 


దితచరిత నీకు నభివారధిత మెయ్యది దానిథిజపువు చేయుచు "ననినన్‌. 


వ. *ఉదంకుండు గరంబు సంతసిల్లి యిన్నా గకులం బెల్ల నాకు 2వళం బగు 


నట్టులుగ నను గ హాంపు మనిన నప్పురుషుం డశ్లుని నియశళ్వకర్ణరం ధా 
ధ్యానంబు సేయు ననిన వల్లె యని. శద్వచనానురూపంబు సేయుడు. 
“దత్త అంబ. 


పాతాళై Pr బర్వెం దదశ్వాఖిల 
పోతోమార్గవినిర్లతో గదవానార్చుల్‌ పన్నగ వాశముల్‌ 
భీతి ల్లె౯ా భుజగాధి నాథుమునముకా భెదిల్లెం గల్వ్పాంతప వం 
జాత! పోద్దతబాడ బాన లశిఖా2ళంకాధి కాతంక మ్‌. 


2 తశతండు మండలం దులం "దొబ్బు యుదంకన కిచ్చులి 2 

సం. 1-8-158 
కంకరనీభుండగు విపు భయంకరకోపాగ్ని యొక్కొ యనుచును జాతా 
1తంకు(౦డయి కుండలంబు లుదంకునకును" దెచ్చి యిచ్చె దకకు( డంతన్‌. 


ఇట్టు నాగలోకంబున కెల్ల మవోకోభంబు గావించి తతకుచేతం గుండ 
అంబులు గొని యుదంకు( డాత్మగతంబున, 


1. బుతవచన_అ.ఐఇ.ఏ.ట.న; హితవచన--ఉ.ఊ,.బు.క.ద.బ.మ.ర; నుతవచన_ 
త; మితవచనా నియశార్గగి.వీశ. 2. నియమిళార్థ-జఉ.ఊ.బు ; నీయు 
దాత్త_కీ. లీ. బనుపు-పెక్కు [పతులు 4. చేసెద_కొ ర. [భీతి౯- 
అ.అఇఈ.ఊ.బు.ఎ.ఒ ఓకె గ-డ.త,ద బ; ఎలమీకా- ఐః నెమ్మిన్‌ _ఉ.ర, 


1. అనిన నుదంకుడు_ పెక్కు పతులు. ని. వళంబుగా. ఉ.క.మ.య. రి. నతణంబ- 
ఆఊ.ప-ట; తత్‌ తణం బ- కొన్ని పతులలో లేదు. 


ls (పోద్గత_ఆ,ఇ.ఐ,జౌ .త.మ.ర,.స. pa శంకోదితాతంక మె_టు.స 


Lk: శంకుండై కుండలములు.-అ.ఆ.న.5. అన ; తంకమతి_య._ 





శ్రీమదాం[ధమహాభారతము 19 


114 సీ, కుండలములు జగ కొనిరమ్ము నాలవనా(టికి నని 'వూని నన్ను. బనిచె 


115 


116 


116 


116 


గురుపత్ని నేండ 2యక్కుండలంబులు దొడ్లు దివస మీదివస *మతి[కమింప 
కుండంగ(*బోక యెట్లొడ(గూడు నిన్నా గభవన మెపాాట వెల్పుడ(గ (బోలు 
నేండు పోవనినాండు నిష్పలం బిమ్మహాయత్న మంతయు నని యరధిక చింత 


. దవిలియున్న నయ్యుదంకు నథి| బాయ మెళి(గి దివ్యపురుషు డిట్లు అనియె 


నీవాయంబు నెక్కి. మయుంగుమయివ వడి గలదుుమనముకం' కు గాడ్పుకం శు. 


wr ఇఒ ] 9 వ శ గ్గ 3 
. అనవుడు నద్రివ్యపురుషు వచనం౦బు“న నత్తురంగంబు నెక్కి తత్త ణ౦బ 


యయ్యుదంకుండు “గుగుగ్భవాంబునకు వచ్చె నిట గురుపత్నియు శుచి 
రష్నాతమై  నూతనపరిధానళోభితమై యక్కుండలంబులు “దొడువ 
నవనరంజై నం దదాగమనంబు గోరుచున్నయది యప్పు డయ్యుదంకుం 
గని తద్దయు సంతసిల్లి తదానీతరత్న కుండలభూపిత యై |జబావ్మాణులం 
బూజించి నిజసంకల్పితమహోత్సవం బొనరించె నట్లు గురుకార్యంబు 
నిర్ణ రించి యున్న యుదంకుం జూచి గురుం డిట్లనియె. 


. ఈయున్న పౌష్యు!పాలికి. బోయి కడుం బెద్దదవ్వు పోయినయ ట్ల 


త్యాయత విమలతపోమ హి మా యిన్ని దినంబు లేల మసలితి చెపుమా. 


1. పూన్న్చి-అ.ద. 2. యకో్కోమలికడకేగుదిననమద్దివసన మతిక్రమి ల్ల-- 
అ.ఇ ఈ.ఉ.బు.ఐ.ఒ.బొ.క,బస,ళ. లె. దాల్చు-ల 4, మతి క్ర మిం చ ఉగ. 
వ బోవ నెట్లొడ_ఆ,డ,.మ.య, 6 మనసుకంకుచ.త.వీ.శ షళ, 


1. ననువుతి-_న, వీ. విని య_య. 8. యవణంబ-ఈ కమ. ఓ. గురువత్ని 
గృహంబు-బొ.ప, ర. నంతకుముందర_న. 6. స్నానపరిధానళోభిత యె_ఆ,.ఇ. 
ఉ బు.ఐ.ఒ.ఓ.క.గ.జట.డ.త.ద.న.ప.బ; కత స్నాన-య “అదవొడుగఖానెనోా, 
ఇంకను యితర (పతులు. 8. నుధం కాగమన ం౦బు- చెక్కు. (పతులు. ల, నిర్వ 
హించి--అ.గ్ని.చ.ణ.ప.వీ,.శ.ష.న, 


1. పొలికి పెక్కు (పతులు ; (పోలికి-వా. 


118 


118 


ఆదిసర్వము _ - ప్రధథమాశ్యా సము 


. అనిన నుదంకుం డిట్లనియె నయ్యా మీయానతిచ్చివట్ల మసలవలవదు 


తత్షకుండను దుష్టోరగంబు సేసిన విఘ్నంబున నింత మనలివలె సె మిమ్ము 
వీడని చనువాండ నెదుక నొక్కమహోతంబు నెక్కి చనుదెంచు వాని 
నొక్కదివ్య పురుషు గని వాం'పన్నిన వృషభిగోమయ భక్షణంబు సేసి 
చని పొమ్యుమహేో దేఏికు౨శలంబులు 7 పతి గహించి కివచ్చుచోం దకుకుచేత 
నపవాతకుండలుండ నె వాలిపిుందన వాతాళలోకంబునకుం బోయి 
నాగపతుల నెల్ల స్తుతియి చి యందు సితాసితతంతుసంతానపటంబు ననువ 
యించుచున్న వారి నిద్దజ(స్త్రీలను ద్వాదశారచ | కంబు! 1*ీబరివ ర్హించు 
చున్న వారి నార్వురం గుమారుల నతి పమాణతురగారూఢుండై న 
యొక్కాదివ్యపురుషుం గని తత నాదంబున. గుండలంబులు వడసి తదా 


చేశంబున నత్తురంగంబు నెక్కి వచ్చితి నిది యుతయు నేమి నాశెణీం 
గింపు( డనిన గురుం డి ట్లనియె. 


. అప్పురుషుం డిందు: డయ్యువ మైరావతంబు గోమయ మమృతంబు నాగ 


భువనంబు'లో(గన్న పొలంతు లెద్దలు ధాతయును విధాతయు వారియనువ 


యించు 
సితకృన్ణతంతు రాజితతం తమదియహో రా తంబు ద్వాద శారము?లు గలుగు 


చకంబు “మాసాత్మసంవత్సరంబు కుమారు లయ్యార్యురు*మహితబుతువు 


. లత్తురంగ మగ్ని యప్పురుషుండు పర్షన్యు( డిం దనఖుండు సన్మునీం|ద 


యాది నిందుంగాంచి యమృతాశివగుట నికభిమతార్థసిద్ది యయ్యినయ్య. 


1 నింత మనలితి__ కొన్ని పతులు; మనలితి_కొ. 2. వలసే వినుడు_ 
కొన్ని os లీ వాని మవోశేజస్వి-గి,గ్మి చ.య.ర.వ.శ,మ.ళ. 4. వను 
పున_అ,.ఆ,ఏ; వంచిన-టఓ గ. 5 గోమయం బువయోగించి.ఆ. ఈ ఉ.ఎ.ఓ.క.ట.ద. 
మర 6, సి యమ్మహత్ము ననుగహాంబు వడసి చనీి-ఊ.నమ.ల. 7 కొని 
య; పర్మిగహించి-త.ము ర. వచ్చి తతకు- గి.వా.ళ ష.ళ. 9. తోడన_ పెక్కు 
(పతులు 10. లోకంబు కొన్ని పతులలొ లేదు. 11, బరివర్హి౦పించు-వా శ, 
పష,ళ. మటజీకొన్ని (పతులు. 


1, నందున్న--అ.ఇ.ఊ.ఏ.ఓ.క.ద,న,య.ల ల. ల జరగు_కీ, లి మానర్హు-కూ. 
నాకా AIS BDL. 05, ఇం దుండు ఉదంకుని గురువునకు, 
సఖుడు అనీ మూలమునలోలదు “స చాపిమమ సఖా ఇం[ దః” “పర్ణన్యునఖుడు 


నతడు'_అను పారము “మి (పతిలో కలదు. కాని అన్వయము కుదురుట 
లేదు, 


119 


120 


121 


119 


121 
122 
128 


శ్రీ మదాం(ధ్రమహాభారతము 41 


క. కర మిష్టము నేసితి మా కరిమూదన దీన నీకు నగు 'సత్సలముల్‌ 
గురుకార్యనిరతులగు నత్సురుముల కగు 2టరుచదె యధికపుణ్యఫలంబుల్‌ 


వ. నీవలనం "బరమసం[పీతహృదయుండ నయితి నీవును *గుర్వర్థంబునందు 
బుణీవిముక్తుండ వయితివి నిజేచ్చ *నుండు మనిన( దదనుజ్జ వడసి 
యుదంకుం డనేక కాలంబు దవంబు సేసె నట్టి యుదంకుండు- తతకు 


చేసిన యప కారం౦బునకుం (బతీకారంబు సయం 7బింతించి యొక్కనాడు 


జనమేజయమహీపాలు పాలికిం బోయి యిట్లనియె. 
_: డీదోంటిండు తినమేడియునత నల్ఫయాగయుద్ది గలిగించుటు వ 
సరు =I 
హ్‌, మితహి తనత్య వాక్య జన మేజయ భూజనవంద్య యేను ను 
“స్థితి గురు దేవకార్యములు సేయ(గంబాను శులింగి వంచనో 
న్నతవుతియె యకాగణమ నా కపకారము సేసి. దతకుం 
డతికుటిలస్వ భావుండు *వ రాత్మవి శేషవి వేకశూన్యు. డె. 


వ. 'అదియునుం గాక. 


చ. అనవర! తార్థదానయ *నాభిరతు౯ భరతాన్వియాభివ 
ర్జు సనక ల పబాహితవిధాను ధథధనంజయనన్ని భుకా భవ 
జ్ఞనకు( బరీతీ తుళా 'భుజగజాల్ము( డస వ్యావిషో గధూమశకే 
తనవాతి( జేసి చేసి నతోదాంతు. గృ తాంతని కేతనాతిథి౯. 


|. శుఖఫలముల్‌ _ఆ.బు ; తతృలముల్‌ _-య. 2. డరుటదె.ఆ.ఓ. 


2 బరు పీశుండ నై తి-- అ.ఇ.ఈ. ఉ,ఊ.ము.ఐ,ట,కి.గుడ,ుదయ.ర. 2. గురు 
కా ర్యంజువలన-_యి; గుర్వర్థంబు వలన- జ లీ ఏము కుండవు_ పెక్కు. (పతులు. 


4, 
. సేయుచుండె నట్టి సెక్కు. పతులు, 7. దలంచి-ఊ,బు ద,మ,య,ల, 
| స్థతమతిదేవ అతన PLAS జసు. 5 దురాత్ముడ శేష - ద, 


జనునునిన_ఎ.న.స. లీ. గురు[పిసొదింబున నుదంకుం డనేక_పెక్కు (పతులు. 


. అటు re A పతులు, 

| ల on WAT (ఎతు 

Ek తాన్న బా “టాస్‌, లే బాయ _. ఇ.క.సం.అఆనం ; యప న CH. Woy 
ల, 


పటుభుజంగుడ నవ్యా — ఆనం. 4. జాత్యుడు _ ఆప; జన్ముడు పమ ఎ, 


దొంతకృ కాంత సమాన్లు. 


124 


126 


127 


124 


125 


126 


127 


ఆదీపర్వము.___[సథమా శ్వాసము 


. "కాదన కిట్టి పాటి యవకారము. దుకు. జకచేవి హీనం 


బోధనంవేసి చెసె నృవపుంగవ నీవు ననేకేభూనురా 
పాదితసర్పయాగమున భన్మముసేయుము శతడతకాదికా 
కోదర*నంహా తి౯ా వుతవహో | గసమ [గళిఖాచయంబులక౯. 


(వల్లదులజెన యొక్క కులపాంసను చేసినదానం దత్కులం 


' బెల్లను దూషితంబగుట యేమి యపూర్వము గావునన్‌ మహీ 


వల్లభ తక్షకాధము "నెపంబున సర్పములెల్ల 2నగ్నిలో+ 
(బెళ్ళంగ సర్పయాగ మతిిధీయుత చేయుము వి హాసమ్మతి౯. 


అని యిట్లయ్యుదంకు ౦డు జన మేజయునకు సర్పీయాగంబునందు బుద్ది 
సుట్లించె ననిన విని శెనకాది మవోమును లక్క_థకున కిట్లనిరి. 


న్‌; అమితజగద్భయంకర విపాగ్ని యు న|పతివాన్యమాన ర్స 


ర్యము(గలయట్టి సర్బ్పముల కాజనమేజయు చేయు సర్పయా 
గమున నుద| గపావకళిఖా1తతులం 2దారు (గంగ గారణం 
బమలచర్మిత యేమి చెపుమయ్య *వినం గడు వేడ్మ యయ్యొడుక౯. 


1. ఈ పద్యము లేని [సతులు_ఆ ఈ, ఉ.బు.ఎ.ఏ,ఒ.ఓ.క.కి.కు కూ. కే.కొ.చా.చూ. 
చె ట.టీ.కు.డ.ద.న.బ.య ర.వ,స. 2, విపు నంబోదన ___ నం. వీ; విప నం 
పాదన జీసిచెసె నృవపావనం (నృపవల్లభ )- సత ర టనళతటో రన సీ ని న్భవ 
సుందర __ ఇ.స; నంచోదన(శేసిచేసే రిపుసూదన __ ఐ. 4. భూనురోత్చా 
దిత__అ. ._ 5, నంతతిన్‌ __ ఇ, 


1. నెవంబున .___ అ.వీ.ళ. [శ్రీనాథుని [ప్రయోగము కలదు. వ ల్లీ. 
2, వహ్నిలో_కొన్ని (పతులు; నగ్నిలో [తెల్లగ  అ.కూ. శి. ధీరత ___ ఐ. 
ల.న. 4. సన్ని ధిన్‌ ఇ బౌ .గ.చ.ట.డ,ద.ప.బ,చా శ.వ.ళ. నమ్మతిన్‌ __- వెక్కు 
(పతులు. 


1. యాగ బుద్ది — వా; యాగంబు సేయ బుద్ది మే 


1. తతిలో __ పెక్కు (పతులు, 2. దెలంగంగ.్డ —_ వా; దొరగంగ -__ ళ. 
లీ. వినంగ నభీష్ట మెంతయున్‌ — అఆ.క.ఊ.ప.క.వ; వినం గడువెడు 
క య్యెడున్‌ క 


ల 


(శ్రీ మదాంధమహాభారతము 13 


ల? బభృగువంలో తోర నము స ఖ్బ్‌గు వోగ్సికో గావ ముగంగుటు : 
SO Lads) 


125 వ, అనియడిగిన వారికి నక్కథకుం డిటని ఇఐపెా6 దొలి సర్పకులజనని యైన 
౧౧ లొ రుల 


_ 


'క దువ శాపంబు కారణంబునం జేసి జనమేజయు సర్పయాగంబున సర్వ 
భవకుండై న యగ్ని యందు సర్పంబుల కెల్ల నకాండ|పళయం బై న చాని 
భృగువంశ*జుండై న రురుండు *గావించు సర్పఘాతంబు సహ్మనపాదుం 
డుడిగించినట్లు జరత్కారునుతుండై న యా స్తీకుం డుడిగించె దీని సవిన్త 
రంబుగా౯జిప్పెద 'వినుండని భృగువంశళకీ ర్హనంబు *నా స్త్రీకుచరితంబును 
జెప్పందొడం7. 


129 సీ. భృగుండను విిపుండు మగువ బులోమయళ౯ దాని గర్భిణి, దన ధర్మపత్ని 


జ. 


180 


[28 


129 


180 


నగ్నివోతమునకు నగ్నులు "వివారింపుమని పంచి యఖి పేచనార్ధ మరుగ 
నంత బులోము(డకా వింతరక)_ను( డగ్నిహో(తగ్భవాంబున “కొయ్య వచ్చి 
య త్తన్వింజూచి యున్మత్తు(డై *యెవ్వరినతి యిది 'సెప్పుమా జాత వేద 


ఆ. 'యన(గ నగ్ని దెవుం డనృతంబునకు షి పశాపమునకుో వెజ చి శాహాభయము 


దీర్చుకొన (గంబోలు. దీర్పరా దన్ఫ తా ఖిభాపణమున నైన పాసభయము. 


వ. అని 'విచారించి య*ప్పరమపత్మివత భృగుపత్నియని కలరూపు6 జెప్పిన 


నప్పులోముండు నిది *నాకు( దొల్లి వరియింపంబడిన భార్య పదంపడిభృగుండు 
పెండ్దియ య్యెనని వ రాహరూపంబున *నాసాధ్వి నతిసాధ్వసచి త్త నెత్తికొని 
5వద్వ్రంబర్వం తద్గర్భంబున నున్న యర్భకుండు గరం బలిగి కుఉీచ్యుతుం డై 
చ్యవనుండూనా. బర ౫ నమ్మునికుమారుని. 


1. కదువు న బి, జాతుండైన = ఇ.ల, లీ. కావించిన __ కీ. 
4, ద తావ ధానులరై వా ర్‌, అస్పికుని _ పీ _ చెక్కు తాళప్మతపతులు. 


- 1 పొనరింపు -- ఉన; విభజింపు _- నన. 2, కొనరవచ్చి __ ఓ.జ,ప: 
ల. యెవ్వని __ క.కూం,కె.కొ.చె.టు. 4. యనిన. పెక్కు (పతులు; యనుడు __ 
నటు. ర్‌, నోడి=ఐ, 6. ఫలము = ఆ. ఈ.ళ.న,స; చయము = ఉచ, 
జ.డ,శ.న, 

1. వితర్కించి - ఠ. 2. పరమ కీ చె.టు.లలో లేదు. లి. తనకు--బ, 
4. నత్తన్వి నతిసాధ్వి ఖీతచిత్త నెత్తుకొని __ కూ. 5, పరవంబరవం_వెక్కు 
(పతులు; పరవం _ శె. 6, నాబరగిన యమ్ముని కుమారు డయ్యనురం గనుం 
గొనుటయు _ శె. 


44 


181 


182 


188 


194 


181 


182 


185 


184 


క్‌, 


వ, 


కః 


క్‌, 


ఆదిపర్వము__ ప్రధమాళ్వాసము 
ఎట్‌ భ్యవనుఖివ లభం మిలోయుం శనురాశ్ష నుండు భచ్చుడు క 


సముదితసూర్యసవా|సోపమదుస్సవా తెజు జగదుపప్ల న! సమయా 
సమదీ ప్తి తీ వపావకసము(ిజూచుచు నసుర భస్మసాశ్యతు( డయ్యె౯. 


పులోమయు నకొడుకు భృగు*కులవర్దను నెత్తికొని నిజా|శళమంబునకు 
వచ్చె నంతకు *ముందజ నారక్క-సునకు వెణచి యక్కోమలి యేడ్చుచుం 
బోయిన. దద్భాషృ ఢా రా[వవాహంబు మహానదియై తచదా|శమసమీపం 
బునం చాణీన దానికి వధూసర యను నామంబు *లోకపితామహుండు 
సేసె నంత గృతస్నానుండై భృగుండు సనుదెంచి బాలార్కుండునుంబోని 
బాలకు నె త్రికొనీయున్న నిజపత్నిం జూచి యనుర సేసిన *యపశకారం 
బున కలిగి యయ్యసుర నిన్నెకళ్లుజింగ నెవ్వరు సెప్పి రనినం బులోమ 
యిట్లని యె. 


1ఈయగ్ని దేవు. డసురకు నోయన చెప్పుటయు విని మహో [గగాకృతితో 
నాయనుర నన్ను సూకరమై యప్పుడ యె త్తికొని రయంబున( జనుచో౯. 


కుకిచ్యుతు(డై నుతు( డారాక్షను భస్మంబు సేసి రాజితళ కిన్‌ 
రకించె "నన్ను ననవుడు *నవణమ మునీం దుం డగ్ని కతిరోషము నకా, 


1. నమయోద్యమదీప్త న .స; సమయోద్యమదిప్తినూర్య-_కీ. 2. జూచుడు ___ 
ఆ ఈ,బు.జౌ.జ.డ.బ; చూచినన్‌ చా, 


1. వంశదీపకు _ ఆ ఇ,ఏ.ఒ.ట,గ.జ,డ; కులనందను ___ అబు.జాొ ట,ప. 

2. ముందజ -- కొన్ని(పతులలో లేదు. 8. లోకహి తార్థంబుగ__చె.టు; లోక 
హితంబుగ---స. 4, మేడ్చుచున్న ఇ,జా.త.న.బ.ల,న. ఈ. యవపరాధంబు 
ఇ.బి, 


1. ఈ పద్యము మొదటి మూడు పొదములం దాదియందు కయ్యగ్ని -నొయ్యన- 
నయ్యసుర,__అనియును, నాల్గవ పాదాదిని మైయప్పుడ__మయ్యప్పుడ, అను 
పాఠములును గలవు, 


1. దన్ను ననవుడు3. 2. నాతణమ  అ.ఊ.కొ.క.చ.వా.ళ. 


135 


186 


187 


188 


199 


186 
196 


187 


188 
189 


శ్రీ మదాంధ్రమహాభారతము 15 


. నీవతి! కూరుండవు సక్వభక్షుకుండవు గమ్మని శావం విచ్చిన నగ్ని దేవుం 


డిటని యె. 
న్న, 


. తనయెటి(గిక యర్థం బొరు.డనఘా యిది! యెట్లు నెప్పుమని యడిగిన62 జ 


ప్పనిీవాండును సత్యము నెప్పనివాండును ఘోరనరకేపంకమున( బడున్‌. 


. *కావున నేనసత్యంబు నకు 'వఅచి యక్షామలి భృగుపత్నియని 2కలరూపు( 


జెప్పితి నఖిలజగత్మ_ర్భసాడీ_ నైయుండి యసత్యం బెట్టు పలుకనేర్తునది 
నిమిత్తంబుగా నీవు నాకు శాపంబిచ్చిన నేనలిగి నీకు. |బతిశాపం బీోనోపని 
వా(డను గాను వినుము, 


. అడిచినం దిట్టినన్‌ మలి మహాపరుషంబులు వల్కి యల్కతో. 


బొడిచిన నుతృమద్విజులు పూజ్యులు వారల కెగ్గు Es 
జెడు నివాముం బరంబు నిది సిద్దము 'గానుశుణీంగి భకి_నె 
ప్పుడు ధరణీనురో త్తముల( బూజల( దన్సుదు నల్ల నోచని 


(కు | బాహవ్మాణుండవు 1క్ఫి వెద్దిసెసిన నీక చనులోకహితుండనయిన నాకు 


శాపం విచ్చి లోకంబుల కెల్ల 2 జెట్టసెసితి వడెట్లనిన వేదోక్కంబులయిన నిత్య 
నెమిత్సిక 3బలివిధానంబులందు మహాద్విజులచేత నాయందు వేల్వంోబడిన 
హవ్యకవ్యంబులు నా ముఖంబునన చేవపితృగణంబు లుపయోగింతు రట్టి 
యేను నర్యభతకుండ నై యశుచినై నం [గియానివృ_త్తియగుం (గియాని 
వృతియై 5ోకయ్మాత లేకుండు నని యగ్నిభట్టారకుండు నిఖలలోక 
వ్యాప్తం న తన తేజోమూర్తి నువసంహారించిన, 


1. |కూరహృదయుండవు_ పెక్కు (పతులు; [కూరహవృాదయుండవు గావున--కీ. 
1. యేమి _ ఊ. జ 2. దా విని యొటింినంతయును జెప్పనివా డతి ర. 
లీ. నాడును సత్యము నిప్పని నాడును __ అ ఇ.ఈ.ఉ.బు.చ.వా.ళ; చెప్పని 
వాడును నత్యము నెవ్బని వాడును. పెక్కు పతులు. 4, బాధలవడడే ___ బు, 
1. కావున -- కొన్నింట లేదు. 2. యున్నరూప  చె.టు. లి. నిది _ 
చెటు శ. నోపిన --- ఆ,వా., 

1. గాననెజీంగి __ త.డ; గానయెజీంగి---ర, 

1. తలంపక యెద్దిచేసిన  శే.చె.టు.టం. 2. నహితంబు చేని తెట్లనిన _ పెక్కు 


పతులు. లి. బహువిధవిధానంబులం జేసి._--అ.న.న,. 4. బడియొడు - ఆ.ఉ. 
బుజఒ.ఓ.గ.ద,మ.ల, 


46 


£40) 


141} 


142 


142 


[49 


ఆదిపర్వము |ప్రధమా శ్వాసము 


. తే)తాగ్ను లెల్లను దె రిల్లమి చేసి |కతుకృత్యములు వినిరగ్లతము ల య్యే 


'నగ్నిహో|తములందు నౌపాసనాది సాయం౦(ప్రాత రావుకు లంత నుడి” 
దేవతార్చనలందు దీపధూపాది సద్విధులు వర్తిల్లక విరతిం హోరా 
వితృకార్యముల( బితృపిండ యజ్ఞ క్రియ 2ండగా విచ్చిన్నంబులై ధరి తి 


. నంత జనులుీసం|భమాకాంతులై మహో మునుల కడకు. జనిరి మునులు నమర 


వరుల కడకు. జనిరి వారునువారును | బహ్మక డకు6 జనిరి భయము *వొంది. 


,బహుయు భుగుశాపనిమిత ౦బున నగ్ని భటారకు నుపసంహోరంబును 


సకలలోకవ్యవహో ర విచ్చే దంబును నఆీ౦గి యగ్ని దేవు రావించి యిట్లనియె. 


. (పకటితభూత సంతతికి భర్తవు నీవ చరాచర పవృ 


తికి *మటి మాతుభూతు(డవు చేవముఖుండవు నీవ లోకపా 
వకు(డవు నీవ యిట్టి యనవద్యగుణుండవు నీకు విళశ్వభా 
రకభువనపవర్తనప రాజ్డుఖ భావము బొంద, చాడియే. 


| అమ్మహాముని వచనం బమోఘంబు గావున నీవు సర్వభ క్షకుండవ యును 


శుచులయందెల్ల నత్యంతళు చివె *పాతులయందెల్ల ( బరమపాతుండ వై 
పూజ్యుల యంధెల్ల న్మగపూజ్యుండ వై వేదచోదితవిధానంబుల యందు 
విపసహాయు౦డ_ భువనంబుల నడపుమని విశ్వగురుండు వె శ్వానరుం 


3 * పతిమోకి 
(బార్భించ నియోాగించి భృగువ చనంబు (పతిగ్రాపించె నట్ట భృగునకు( 
బుతుండె పుటి పరగిన, 


న. నగ్నిహో| తములయు నెెపాసనములు  అ.లఇ.ఎ.ఐ.ఒ.ఓ.క.గ,జ.ట,డ.ద బమ, 
ల.స; నగ్నిహోతములునునెపాసనములు ర; నగ్నిహోత9ములయండౌపా 
సనముల సాయం పాత రాహుతులంత నుడిగె_కొ టీ. 2 లణగి విచ్చిన్నంబు 
ల య్యెధరణి _ అఊ.జాన లి నం|భ్రమా(్రాంతహృదయు లై మునుల_కీ టా 


ఢీ. బొంది - పెక్కు ప్రతులు - 


1. నంహాతికి - కొన్నివతులు 8. దగ_న, = 


1. శాపంబ ా ప, 2, పవి తులయందు ,.. పవి తుండ వై వా. సప 
3 (జార్జించి నూ పెక్కింటిలో లేదు, 4. (పతిస్టించె క న్న (పతులు, 


శ్రీ మదాంధమహాభారతము 47 


144 క, చ్యవనునకు సుకన్యకు "నుద్భవమ య్యె ఘనుండు (పమతి | పమకికి నమృతో 

ద్భవయగు ఘృ తా చికిని భార్ష వముఖ్యుండురు రుండుపు ము గాంతియుతుం డై. 
= (వ్రమద్నార నర్భ్రద దయ నచ్చ యరల (ఎదువఖ 2 
Sas ledeal 

145 వ. అట్టి రురుండను మునివరుండు విశ్వావనుండను గంధర్వ రాజునకు మేనకకుం 
బుట్టిన దాని స్థూల కేళుండను 1మునివరు నా ళమంబున; బెరు(గుచున్న దాని 
రూపలా వణ్యగుణంబుల( |[బమదాజన౦బుల యందెల్ల ను త్కృృష్ట్రయగుటం 
జేసి |పమద్వరయన నొప్పుచున్న కన్యక నతిన్నే హంబున వివా హంబుగా 
నిశ్చయించి యున్న ౦త. 


[46 శె. కన్నియలతొడ నాడుచు నున్న దాని బాదమర్షిత మై యొక్క పన్న గంబు 

గఅచెం గన్ని య ల౦దటు నెఅచి సఅచి యంచు చుండ బమద్వరయవని( 
(దెళ్ళ: 

147 వ. దాని నెజింగి కరుణాకలితహృదయులై గౌతమ *కణ్వకుత్స కౌళిక 
“శంఖ మేఖల భరద్వాజ వాలఖిల్యోద్రాలక శ్వేతకేతు మైకే)9య | పము 
ఖులు |పమతియు రురుండును స్థూల కేశా ళమంబునకు వచ్చి *విషవ్యపగత 
పాంణయైె వడియున్న యక్కాన్యం జూచి దుఃఖితులై యుండ నచ్చోట 
నుండనోపక రురుండు ళోకేవ్యాకుల హృదయుండై యేకతంబ వనం 
బునకుం జని, 

148 చ. అలయక యొన 'దెవయజనాధ్యయన। వతపుణ్యకర్మముల్‌ 
సలుపుదుశేని యేన గురునర్ద్విజభక్తుండ నేని యేన య 
త్యలఘుతపస్వి నేని *దివిజాధిపభూనురులార మన్శనో 
నిలయకు న్మీపమద్వరకు “నిర్విషమ య్యెడు చేడు మీదయన్‌ . 


ఖీ 


144 ] నుద్భవించె ననఘుిుండు = ఇసి. 
145 1. మవ'ముని నివానంబున _ కొన్ని (పతులు, 
147 1. శొణకుత్స అని మూలము. 2, శంఖ పాల అని కొన్ని పతులు; మూలమున 


శంఖ మేఖల అని యున్నది. లి. వివగత |పాణయె _ కె; విగత [పాణయై _ 
కూక్రొ. 4, వ్యాకులితచి త్తుం డై కొన్ని పతులు, 
yl 


148 1. రేవయజనాధ్యయనాధ్య్వర = ఐ. 2. దనుజామర--అ.గ.ట.డ,ద. వ,బ, 
అ న దిపిడానుర == నం - ల, నిర్వివ మయ్యెడ._బు,ఒ, 


48 


149 


150 


151 


149 
150 


EK 


151 


152 


ఆదిపర్యము_(పథమాశళ్యా సము 


చ. అషిమితాజ్ఞ (జేసియు మహోపురుషుల్‌ విషత _శ్వ్వసంహితా 


నిపుణులు మం|తతం[తములు చేర్చి 'విధించియు దినికిన్‌ విష 
వ్యపగశమైన జీవమిది వచ్చు నుపాయము సేయరొకొ_ నా 
తపము ఫలంబు నధ్యయన చాన ఫలంబులు నిత్తు వారికి౯ా. 


. అని దీనవదనుండ్రె యాకో 9శ0చువానికి నాకాశంబున నుండి యొక్క 


"దేవదూత యిట్లని యె, నయ్యా! కాలజేవళంబయిన నెవ్వరికిం దీర్చం *దరం 
బుగా దొక్క  యుపాయంబు గలదు చెయనోపుదేని. 'జవ్పెద వినుము 
నీ యాయుష్యంబునం దర్భం బిక్కన్య కిమ్మనిన రురుం డట్ల చేయుదునని 
తన యాయుష్యుంబునం దర్జం బక్కన్యక కిచ్చిన నకో్కమలి దొ ల్లింటికం"బ 
నధికళ్ళంగార సనమన్వితయె విషనిర్శుక యయ్యె వట్లు దెవదూత *ధర్మరా 
జానుమతంబున6 దన చెప్పిన యుపాయంబునం అమద్యరను బంచత్వంబు 
వలఫం అావె రురుండును దాని వివాహంై యిష్టోపభో గంబుల 
*ఉసనముఖవించుచు నుండి. 


క, తన నలి *ేకపకారము సేసీన పాముల కలిగ 2బాధ సేయుదునని చి 


క్ల్ష_నిదండము గొని పాములం గని నప్పుడ యడువందొడం” గవానములోనన్‌, 
తిరుగుచు బుట్టలం బొెదలం | దిమ్మరు పాముల మ చ 
ష్టురతరదీర్దదండమున డొల్ల(గ (వేయుచు శేవచ్చివచ్చి య 

© యం ౧౧ 

య్యిరవున డ"0డుభంబను నహిం గని (వేయగ దండ మెత్తుడుకా 
వారిహరియంచు డుండుభమహోహి భయంపడి *పల్కు భార్షవున్‌. 


1. పఠించియు ___ ఉ.వ. ళ్‌ 

ls సర్బదష్ట్రంబై న న దష్టం బై న--- పెక్కు [తులులు. 2. వళంబు--- కొన్ని 
పతులు, ౨. ధర్మరాజా నుమతంబువడసి_కూ. కె కొ, 4, దనుపుచుండి _-? 
1. కవశాధము కి 2&2, యెగ్గు __ టీ. 

1. తిరివడి _ జొ. నూ; తెరువుల కూ? 2 నెల్లరోసి వయమ్‌ న రోనిపట్టి 
నిమ్టరభుజ_-100. ల వచ్చి వచ్చి య య్యెరవున — కఇయబు.గి గి.వా.ళ; వచ్చి 
వచ్చి యయ్యిర వున--అ ఐ.ఒ, వచ్చి వచ్చి యొక్కిరుకున ర, వచ్చివచ్చి 
యయ్యడ నొక  ఎ.ఓ.జ,డ,త.ప; వచ్చి వచ్చి యయ్యిరువున_ శక 57 పుటః 
వచ్చివచ్చి యయ్యిరుగున---ద. వ. ర్వి; వచ్చి యొక్కచో నిరుకున డుండు 
భంబను_ల; వచ్చి యొక్కచో నెరనొకో __ పెక్కు (పాచీన ముదిత [పతులు 
పూవు అయ్యెరగమి డాయనోడుదు రహి[వజళంక విఖీతచిత్తులై __కు.సం. 6.44 
4 పల్కె.__ఉ.ఎ,ద న.ల. 

* కెరువుల బుట్టలం బొొదల |దిమ్మరు పొముల ర్రోసి పట్టి ని 

ముర భుజ దిర్దదండమున డొల్లగ (వేయుచు వచ్చి వచ్చి యొ 

క్కిరుకున డుండుభంబను నహిం గని | వేయగ దండమెప్తుడున్‌ 

వారీ హరి యంచు డుండుభ మహాహి భయంపడి పల్కు భార్గవున్‌ _ కూ.డా. 


(శీమదాంధమహాభారత మః 49 


158 _ మత్తకోకిలము. ఏమి కారణమయ్య పాముల కింత యల్లితి వీవు శే 


£54 


15లీ 


156 


158 
154 


166 


156 


391—4 


జోమయుండవు [(బాహ్మణుండవు నువ9తుండవు నావుడుం 
బాము లెగ్గొనరించె మతి) యభామ కేను రురుండ ను 
దామనత్త్యుఃడ నిన్ను నిప్పుడ దండతాడితు6 *'జిసెదన్‌. 

a) బలే 


, అని రురుం డలిగి 1కళ్ళ తాంతకరదండంబుంబో ని తన దండం బితి కొనుడు( 


2దత్తణంజ డుండుభంబు మునియె మయొదుర నిలిచినం జూచి *రురుం డిట్ల 
నియ. 


. ఉరగమవె యుండి మునీళ్యరవేషము చాల్సి యున్న వడు వెంతయు న 


చ్చెరు విది 2 యెట్టులు నావుడు రురునకు నిట్లని యె మునివరుం *డనుర కిన్‌ . 
కీ నవా/నవొడుని వృుతాంతయు స 
సం 1-10-6 


వ. ఏను సవా నపాదుండను మునిముఖ్యుండ నాసవో ధ్యాయుండు ఖగముం 


డను మునిముఖ్యుం డగ్నిహోోత గృవాంబున నున్న నే నవవోసార్ధంబు 
తృణమయనర్పం 1బమ్మునివై _వెచిన నతం *డులికిపడి నాకలిగి నీవు 
నిర్వీర్యం బై న యురగంబ వగుమని శావంబిచ్చిన నేనును మేలంబు *సేసిన 
నింత యలుగ నేల కమియింపు మనినం (బనన్ను౦ డై ఖగముండు నా వచనం 
ఫబమోఘుంబు గావునం గొండొక కాలంబు డుండుభంబ'వె యుండి 
భార్గవ కులోవర్లనుండై న రురుం గనిన యప్పుడు 'శావవిముక్తుండవగుదు 
వనెనని సవా సపాదుండు రురునకు6 దన వృత్తాంతం బంతయుం౦ జెప్పి 
వెండియు నిట్ల రః 


1. కేల __ పెక్కు (పతులు: శెల్సినల్లితి అ స. లీ. జేయుదున్‌ --అ.జౌ.త 
Mm nN 


1. దండధరుదండంబుం ._ అ. 2. నతణంబ -- చెక్కు. (పతులు, ల రురుండు 
విస్కితుం గ యిట్లనియె = లీ 


1. వాడ విదియు _ ఊ 2 యెట్టగు త. లి, డతిభ కిన్‌ __ పెక్కు 
(పతులు; డును భకిన్‌ యః కిక రును దీతిన్‌ —__ వె.టు 


1. బమ్ముని యజుతవెచిన-_-చె.టు. బి. డదిరి —- మ,య.ర,చా.ళ; డులికి 
పడి _ చెక్కు (పతులు. 8. నిర్విషంకై న--వె.టు.స. 4 సేసిన నాయి 
ఉ,గి.చ.య,ర,వా.ళ. 5, బసత్యంబు గాదు ___ ఐ. ఈ. ఉఊ.బు.ఒ ఓ జ.ద. 
6. దీపకుండై న_ఈ.ర; [పదీపకుండై న---ఉ,క.డ; నందనుండై నఒ.గ.ద,న; 
ముఖ్యుండైన  త.బ. 7. నీకు శాపమోతం బగునని _ పెక్కు పతులు. 


ణా 


90 


157 


158 


159 


ఆదిసర్వము__ ప్రథమా శ్వా సము 


కేల? ఆగ 
ఉ. భూనుతకీర్హి (బావాణుండు పుట్టుడు. దోడన పుట్టు నుత్తమ 


జ్ఞానము సర్వభూత హితిసంహితబుద్దియు జి త్రశాంతియుకా 
5మానమదపివాణము *నమత్వము *సంతత వేదవిధ్యను 
ఖూనము సత్య వాక్యము దృఢ వతముం గరుణాపరత్వముక౯ా, 


, అయ్యా నీవు | బావ్మాణుండవు భృగు వంశ! సముత్సన్ను ౦డవు సర్వగుణ 


సంపన్నుండ విది యేమి దొడంగి తిట్టి చారుణ|కియారంభంబు వతి 
యులకుం గాక [బాహ్మణులకుం జనునే 2 వాహ్మణు లహింసాపరు 
లొరులు సేయు హింనలు వారించు పరమ కారుణ్యపుణ్యమూర్తులు జన ము 
జయుండను జనపతి చేయు సరృయాగంబునందు. గ|దూశాపంబున 
నయ్యెడు నర్పకుల పిళయంబును భవతక్సిత్ఫు శిష్యుండయిన యాస్తే 
కుండను [బాహ్మణుండ కాండె 3యుడిగించెనని చెప్పి సవానపాదుండు 
రురునకు సర్పఘాతంబునం దుపశమనబుద్ది పుట్టంచె ననిన విని శెనకాది 
మవోమును లక్కథకున కిట్లనిరి. 


. ఒరుల వలన బుట్టు 1నేటమియును నెగ్గు( 


బొరయకుండ *నరసి పు త్ర వరుల 

దగిలి కాచునటి తలి సర్బ్పములకు 
లు ౧౧ 

నేల యలిగి శాప మిచ్చె నయ్య. 


160 వ. అని సౌపర్లాభ్యాన [(శవణకుతూహలపరులై యడిగిన. 


187 


158 


159 


1. పుట్టుడుతోడన ఆ, పుట్టుటతోడ నె వ పుట్టగతోడనె చమ క తానో 
టీ; 'పుట్టి--చా టా. ల సంయుత __ అ. కి మానమద (పవారము_ 
కూ క క.చె.చే.టు మజికొన్ని పతులు, 4. శమత్వము _ ఉ.ఊ.బు.ఎ.ఏ.ఐ. 
ఒ ఓ.టె.క.గ చ.జ.ట.డ.త.ద.వ.బ; శమంబును . చశ.ష.న [పాచీన ముదిత 
(పతులు; ర, శాస్త్రము అద విధ్యను స్థానము అము స్‌ 


1. నంథవుండనవు __ ఊ,పయ. 2X బ్రా హ్మాణులగువారల __- పఏ.ట.త.బ.ర, 
8, నివ ర్రించె వంటక నివర్తించు ఆ. రూక! యుడిగింతు లె; 


1. నోటమి నెగ్గును _ సెక్కు (పతులు; నోటయు నెగ్గును--కె; నోటము 
నెగ్గును  న.ళ, 8. తల్లి __ చెక్కు (పతులు; తనదు-__న.ర. 


161 


162 


168 


164 


161 


162 


168 


శ్రీనుదాంధద్రమహాభారతమ ఫ్‌! 


జ “రాజకులా(గ్రగణ్య మృగ రాజపరా| కమ రాజరాజ వి 
థాజితశుభ"కీర్సి పరిపాండుర సర్వదిగంతరాళ ఘో 
రాజిముఖోపలబ్ద విజయ [పమదా[ిత బాహుదండ ని 
సే జిత వె రివీర కులదీప 2మృడపి) య సము వరన 
—0 దా te (6 

క, ఆదికత్రచరిత ధరా దెవాశీఃపరంవరావర్టితని 
తో్యోదయ *సత్యోదిత *నిమలాదిత్యత నూజవి|క మాదిత్యని భా. 

తోటకము. నిరవద్యన శేశ్వర నిత్యనిరంతర ధర్మమతీ గుణధామ జగ 
త్సరి!పూరితి?కీ ర్హివిభాసి విభాకర తేజ నృపోత్తమ కాంతినిధి. 

గ ద్య ము 
ఇది సకలసుకవిజనవినుత నన్న యభట్ట |పణీతంబై న (శీ మవో భార 
తంబునం దాది పర్వంబున నను కమణికయును బొౌమ్యేదంక 


మావోత్మ్యంబును భృగు వంళ కిర్తనంబు నన్నది 
ప్రథమాశ్వాసము. 


1. ఈ పద్యము పెక్కు ప9తులలో లేదు. కొన్నింట నిది “ఆదికత' పద్యము 
తరువాత నున్నది 2. బుధ్యపియ---ఆ.ఇ.ఊ ఏ.త.ల.న; మృదుపిియ చూ. 


ks సత్యాధిక ఇ ఎ జౌ.డ.త; సత్యనిధి-- కీ. లి, విమలా ది త్యాత్మజ నిరంతరా 
నందమతీ ___ న, 


1. పూజిత కీర్తి...టు. 2. శాశ్వతకీ ర్తివిభాకర తేజ__ఊ. లి. విభానితఖాన్కర _ 
ఈ.చ.ళ.వు; విభాసి పిభాకర తేజ _- న, 


వ్రుమదాంధ్రవుహాఖారతము 
6దిపర్వము - ద్వితీయాశ్వాసము 


1 స్టీీనిశా వల్లభ 1"వేంగివిషయాధిళ కావ్య 2గ్గీత్త పి)ియ నా 
నావనినాథ కిరీటత టీవిలస| దత్న సంఘటిత పదక మలా. 


వి శ[దూ వినతలు భ్రు/[త్ఫులం గోరి వడయుల ,_ 


సం. 1-145 


2 వ. అక్కథకుండు శెొనకాది మవేోమునులకుం జెప్పె నాదియుగంబునం గళ్య్వప 
పిజాపతి భార్యలైన 1కదువయు వినతయు ననువారలు పుశ్తార్సినులె 
యనేకనవ్శాస వర్షంబులు కశ్యపు నారాధించినం గళ్యపుండును [(బసన్ను౦ డె 
మీ కోరిన వరంబు లిచ్చెద వేండుం డనిన. 


లి తరలము. అనల తేజులు దీర్భ దేహులునె న యట్టి తనూజులన్‌ 
వినుత సతుల గోరె గ్యద్రువ వేవురం గడు వేడ్కృతో 
వినత గోరె సుపుత్తులన్‌ భుజవీర్యవంతుల వారి కం 
చును బలాధికు లై న వారి గడింది వీరుల నిద్దణన్‌. 


1 1. వేంగి. వా; వేగీవిషయ _ వీ. 2. గీతి _ న. 


2 ls క[దువు = ఇ.బగి.చ.ప, 


4 ఆదిపర్వము___ద్వి తీయాశ్వా సము 

4 వ. కళ్యప [(పజా*పతి తొల్లి చెద్దకాలంబు తపంబు స్‌ త్త౦2కా మెస్టిం జేసె 
గావునం గ|దువకు క వేవురు కొడుకులను వివతకు నిద్దణు కొడుకులను వారి 
స్ట్‌ యట్ల యిచ్చి గర్భంబు లిమ్ముగా రంపం బని చిన నయ్యిద్దణును 
దద్దయు సంత సిల్లి యున్న౦త గర్భంబులు గొండొకకాలంబునకు నండంబు లెన 
నయ్యండంబులు ఘృతకుండంబులం బెట్టి రహించు చున్నంత ననూ జేండ్రకు. 
*గద్రూగర్భాండంబులు తరతరంబ యవిసిన నందు శేష వాను కేన్టరావత 
తతర కర్కోటక ధనంజయ కాళియ మణినాగావపూరణ పింజర 53 లాపుత్త 
వామన నీలానీల కలాప శబలార్య కో గక కలశపోతక 6నురాముఖ దధి 
ముఖ విమలపిండ శాప, "కరోటక శంఖ వాలి శిఖ కినిఫ్రూనక చసామగుహా 
నహుష పింగళ చావ్యాకర్ల హా _స్టిపద ముద్గరపిండక కంబ లాశ్వతర కాళీయక 
వృత్త సంవర్తక పద 10ళంఖ ముఖ 11కూ ప్మూండక "శేమక పిండారక కర 
కర పుష్పదంస్ట్ర? కే2లి ల్వర్ర 1వ ల్సి ల్వపాండర మూషశకాద శంఖశిర। 1*పూరర్ణ 
భద హర్మిద కాప-రాజిత జ్యోతిక (శ్రీ వహ కౌరవ్య ధృతరాష్ట్ర) ే5జ్టుంబ్బి 
పిండ వీర్యవ ద్విరజస్సుజాహు శాలిపిండ హా స్రీపిండ పిఠరక "సుముఖ 
కాణపాశన పీకుళఠర కుంజర |పభాకర కుముద కుముదాత తిత్సిరి హలిక 
20కర్ణమ బహుమూలక కర్క రాకర్కర, కుండోదర మహోదరు లాదిగా(గల 
వెవురు నాగముఖ్యులు పుట్టిన. 

ఎ అథూదు(డు డొనింబి వినల్‌త కొట మిచ్చుట లా 
ల... 


5 క. తక గర్భాండంబుల శెంటను |బియశందనులు 1వలువడమి నతి లజ్జా 
వకత యయి విత పుశ్త్రార్థిని యొక యుడంబు విగత ధృతి నవియించెన్‌. 


4 1. పతియును దొల్లి, పతియుందొ _ కొన్ని (పతులు. 2 శామేస్ట్రీ చేసినవాడు 
గావున _ చెక్కు (పతులు; కామే వేల్చినవాడు గావున _ త. ల. వేవుర గౌడు 
కులను _బు.ఒ.జా క.ఖగత వా పళ. h గ|దువగ ర్భాండంబులు = పెక్కు 
(పతులు ర్‌ ఏలావ[త - భం. నీల 6 సుమనోముఖ - భం. సుమనాఖ్య--నిల, 
7. కోటనక _ భం. 8. నిష్ట్యూనక _- భం; నిష్టానక _ నీల. 9. ద్వాపద్మా - 
భం నీల 10 శంఖనక _ భం. ll, సృృండక _ భం. 12 ఏళక _ భం 1లి బిల్వ 
పాండుక _ భం: విల్వవాండుర _ నీల 14. పూర్ణ దంష్ట్ర - భం. 15. పుష్కుర-- 
శల్యక _ భం. 16. హస్తిభ|ద్ర _ భం. 17. ముఖర భం, 15. కోణవాసన _ భం. 
19 కురర _- భం. 20 కర్ట్వమ-బహుమూల -- ఇవి ఖం. (పతిలో లేవు. 


ఫ్‌ 1. వెలువఢడమి కతి _. ఈ.బ.మ, 


శ్రీ మదాం_ధమహాభారతము కర్‌ 


6 క. దాన నపరారకాయ విహినుడు పూర్వార్ణతను సహితు( డరుణుం డనం 


గా నుదయించె నుతుండు మవోనీతి *యుతుండు తల్లి క్మపియ 2మెసంగన్‌ . 


| ఇట్లు వికలాంగుం డై పుట్టిన యనూరుండు వినతకు నలిగి నన్ను సంపూర్ణ శరీ 


రుం గానీక యండం బవియించిన యవినీతవు కావున నీవు నీ సవతికి దాసివై 
యేనూజం డ్హుండుమని శాపం బిచ్చి యింక నీ రెండవ యండంబు తనకుందాన 
యవియునంతకు నుండ నిమ్మ ౦దు( బు న్రైడు పుత్రుండు మహో బల పరాకమ 
సంపన్నుండు నీచానీత్వంబు వాపునని చెప్పి సూర్యరథనూతుండయి యరిగ 
వినతయు నయ్యండం బతి సయత్నంబున రతించుకొని యుండె నంత, 


_: దోవానుడు అమృతమును బిడయం గోరి నమశదముతు మధథించుటు :- 
సం, 1-15-5 


. అమరాసుర వీరులు ము న్నమల పయోరాశి. *షదచ్చి యమృతము వడయన్‌ 


సమకట్టి నుశేంద్రపురోగములై వారి వార హిరణ్యగర్భులతోడన్‌. 


. మరు మహా మహీధరము మీదికి నందలఖు( బోయి యే |కియకా 


] శాం 
వారిధి. "|దచ్చువారము ధ్రువంబుగ దానికి. గవ్వమెద్ది యా 
ధారము దాని శెద్ది యని తద్దయు 2వెళ్ళడి యున్న నచ్యుతాం 
భోరువా గర్భు లిద్దఖును బూని౦ సర్వము నిర్వహింపంగన్‌. 


10 చ. "అరుదుగ సర్వశె లముల యంత తనర్పును నార్జవంబు ను 


స్తిరతయు నోవథిరననిశేషతయుం గల దుత మంబు మం 
థర కుధరంబు ిగవ్య మగు “దానికి నంచును నిశ్చయించి య 
య్యిరువురు బంపంగా6 బెజికి యెత్తె ననంతుండు తద్దిర దమున్‌ . 


1 వరుండు _ అ.గ.ట. 2. మొదవన్‌ _. జా.క.డ,త.లస;  మొనరన్‌ __. ఆ.వ, 
న.ర.న. 


1. తర్చి -బు.న ళ్ళ; దరచి - ఖ. 
1. దర్చువారము _ సళ ౨, జేడ్సడి _ ఉ.న.ల; బెంపరి _ ఆ.ర,స, 


1. అరయగ - అ ఈ బ.వ 2. యందు దనర్పును - న ౨, గవ్వముగచా యని 
యంచును _ మయ, 4. దానిది యంచును _. ఆ.ఈ.ఉ.పమ.న. 


56 


12 


14 


14 
15 


ఆదిపర్వము.__ద్వి తీయాశ్వా సము 


వ. ఇట్లు పదునొకండు వెల యోజనంబుల తనర్చును నంతియ 1పా(తునుం గల 


2ముంథరనగం బనంతుం డనంత శక్తిం జేజికి యెత్తి నందును నప్పర్వ 


తంబు దెచ్చి సము దంబులో _వె చి దాని కింద నాధారంబుగా. గూర్చురాజు 
నియమించి *యోక్ట్రంబుగా వానుకి నమళ్చి. 


: మోణీచ|క *భరంబు [(గక్కూదల దిక్కుల్‌ _మోయంా నార్చి య 


కీణోత్సాహసమేతులై. రయమునన్‌ గీర్వాణులుం బూర్వగీ 
ర్వాణవా9తము నట్టి. "| దచ్చునెడం దద్వ్యాకృష్టనాగానన 
శశీ పోళ్ల నిషాగ్ని ధూమ వితతుల్‌ 3సేసెలబయోదావళలిన్‌. 


క, ఉరగవతి తలల*వల నురుతరజవమున ననురు లూంది తత్పుచ్చము ని 


రరవరు లూంది మహామత్సరమున వడి. (ద్రచ్చి తచ్చి జవమజియున్నన్‌. 


నారాయణుండు వారి కవారిత జవసత్త్వములు ధ్రువంబుగ నిచ్చెన్‌ 
వారును దొల్లిటికంశచు నపార 1 పారంభులై రపరిమిత శక్రిన్‌. 


. ఉడుగక 'యొండొరుం "జఅచి యొక్క 2బలంబున చేవదానవుల్‌ 


వడిగొని ే-వార్జి నిట్లు దరువం దరువన్‌ వివ *ముద్భవిల్లి నల్‌ 
గడలను విస్ఫులింగములు 5గస్పంగ6 6బర్విన దానిం జెచ్చెరన్‌ 
మృడుండు గడంగి పట్టుకొని [మింగి గళంబున నిల్చె( బొల్పుగన్‌ . 


1 లోతు _ పెక్కు పతులు, ౨. మందరమవోనగంబు - నయ.రష. శి. నియో 
గించి _ అ.ఈ.బె.గ. 4. సూ తంబు — ఆ.బుక న,బ.వ, నేతంబు = ఇ ఒక .శ, 


1 తలంటు - స, 2 దర్శ్చు - న,స.ళ్ళ. లి. సేశెం ఒయోదావలిన్‌  ల.న. 
4. బయోదాక్ళతిన్‌ _ ఆ. 


1 చెస్‌ జు దన, 
ఉరగపతి తలల వలనుగ 
నురుజవమున ననురు లూదియును బుచ్చము ని 
ర్భరవరు లూదియును మవో 
భరమునవడి దర్శ్చితర్చి (|దచ్చి[తచ్చి) వనమజి యున్నన్‌ -- ళ,.న. 
1. వరా[కములునై - న. 
1. బొదివి _ ద.న, 2 మొగంబున _ ఆసన; జవంబున _ జొ.న. లి. యిట్లు'వార్ది - 


క్కు. (పతులు. Uo ముద్భవిల్లుడున్‌ గరువడి- కీ. 5; గప్పుచు అ ఎ.క ఖ.జ, 
త.న.ప,య; |గమ్మగ - ఓ. రి. బేర్చిన _ ఇ. 


క్ట 


శ్రీమదాం_ధమహాభారతము ర్‌ 


16 వ. 'మణీయు 2జ్వేస్టయు. జం[దుండును క క)యును నుచ్చెళ్ళ9 వంబును 
అ a. 
గౌస్తుభ ౦బునూో *నై రావణ గజం బును నమృత పూర్ణ శ్వేతకమండలుధరుం 
డెన ధన్వంతరియు నాదిగా ననెకంబు లుద్భవి ల్లిన నందు. [దిభువన వంద్య 
యయిన (క్రీ చేవియు నిజపభాపటల "“సర్యుదస్త ప) భాకరగభసి విస్తరం 
బయిన కౌస్తుభంబును నారాయణువతస్సలంబున నిలసిళ్లె నుచె ఎవం 
— యె aa) రా 

బను యుగ్యంబు క నె రావణ గజంబును సుర రాజ యాగ్యంబు లయ నంత 
నయ్యమృతంబు నసురులు చేకొనిన. 


17 క. నారాయణుండు కృతిమ నారీరూపమున. దన్మనంబుల కతి మో 
హోరంభ కారు. డై యమ రారులచే. [(గమ్మఅంగ నమృతము గొని యెన్‌. 


18 వ. ఇట్టుపాయంబున నసురుల వంచించి యమృతంబు గొని విష్టుదేవుండు దేవతల 
కిచ్చిన నయ్యమృతంబు దేవత లుపయోగించుచో చేవరూసంబు దాల్చి 
*రాహువు 'వల్చులబంతి “నయ్యమృతం కిబుప యోగించుచున్న6 దత్సమీపం 
బున నున్న చం|చాదిత్యులు *-వాని నెజింగి నారాయణునకుం జెప్పిన 
నయ్యమృతంబు వాని కంరవిలంబు సొరక ముందట, 


19 క. అమరారి'మర్దను(డు చకము [గక్కున *నేయ రాహుకంఠము దెగి దే 
హము ధరణి బడియె. దన్మ్నుఖ మమృత స్పర్శ్గమున నకయం, బె నిలిచెన్‌. 


16 1 మటియు నమృతంబును _ వా.ళ, ఇతర | పతులు. వ, "జే స్టయు( జం దుండును-- 
సెక్కు |పతులలో లేదు. 8 (శ్రీయును సురాచేవియు _ అవక. 4 ధన్వంత 
రియు-- వా. శ. ఇతర పతులు. 5. పెక్కు |పతులలో లేదు. కొన్నింట “ఐరావ 
తంబు'---అని రూపము. ర. గజంబును నమృతపూర్ణ శ్వేత కమండలుధరుంగై న 
ధన్వంతరియు _ ఈ పారఘు ఆ.ఏ.క.ల (పతులలో కలదు. మూలమున కిది యను 


ఇముగనున్నది. 7. పర్య స్త - ఈడఉటత.పస; పర్యా ప్ప — అ.ఏ.క.ఖ.ర. 
ge లేదు. 
17 1 వడిన్‌ _ టబ 


18 1. రాహుశేతువులు - అని పెక్కు (పతులు. కాని యిది మూలానుగుణము కాదు. 
2, నయ్యమృ త ౦బు (దావం _- ఈ.ఉ.జ.డ ; నయ్యమృత ౦బు (దావంబోయిన _ల 
ట.వ. ఏ. బుపయోగింప బోయిన- బుపయోగింపనున్న -- అని పాఠరాంతరములు. 
ఓ. చాని = ఇ జఒపయ 


19 1. దమను కరచకము |గక్కున గొనియె రాహుకంరము _ ఆ.మ; మథనకరచ।|క్రము 
[(గక్కున గొనియె - డ.8 గొనిన - య, 


42 వటట 


(ర్రి 


20 


21 


బిఐ 


28 


20 


21 


వప 


ప్‌ 


ఆదిపర్వము __ ద్వితీయాశ్వాసము 


. నాంటంగో లె *రాహువునకుం జం దాదిత్యులతొ డి 29 రోధంబు ఉాశ్వుతంబయి 


[పవ ర్రిల్లుచుండె. 


_ఎ* దోన దానవుల యుద్ధము సు 
Sos ltl) 


. అంత చేవాహితు లమృతంబు గానక యొంతయు 'నలిగి బలీందు. గూడి 


నుంతనం బుండి యమర్ప్వ్యులతోడి 2పొాత్రి ంతియ వాలు నింకేల యనుచు 
3సంతనకట్రి యుత్సావా సమేతు ల యంతంబు లేని రథాశ్వములను 
దంతుల నమితపడాతుల నొడ( గూర్చి యంతశకాశారు లె యార్భె యమర 


. వరుల. దాశి మేసి రురుతర శర వత జాత వాత రయ విధూతవుగుచు. 


"జదర జలదపం కి బెదర వ జాయుధుహృ దయ ముదిలకొన 6గ6 [దిదశగణము. 
మహాసగ్దర, 

అమ రెంద్రారాతు లిట్లాహవముఖమున నేయంగ ఈ 1దత్తీక్షబా ణా 

ఘము ఘోరం జె సురానీకము పయి! 'బెలుచంేగప్పినంజూచి ౩ దచెత్యొ 
త్రములం గోదండ “చ, కోద్యతభుజులు మహో దారుముల్‌ వీరల త్రీ 
రొముణుల్‌ దుర్వార వా త్యారయమున నరనా రాయణుల్‌ దా.కి రల్కన్‌. 


. నరచాప |పవిముక్క దారుణ బృవాన్నారాచధారల్‌ భయం 


కర చెకేయ నికాయ కాయములపవె ( గప్పెన్‌ దిశల్‌ నిండ బం 
ధుర ఛాతీ) ధర తుంగ శృంగ తట సందోపాంబు వె. గప్పు దు 
ర్లర థారా ధర ముక్క సంతత వపయోభారావళిం బోలుచున్‌. 


- 
అబ్బు 





1. రాహునకు-.ఆ-ఇ.ఈ.ఉ ఐ,ఓ ఖ.డ.త. 2 విరోధథాను బంధ౦బు_అ ఉ-జ; వె_రంబు= 
ఏ, మ. 


1. వగచి_ఎ చ.ట.ద పుయ.శ మ. 2 పొందింతియ-జా.త.న.మశ.ష.శర 8 నెం 
తయు సమకట్టి యీర్ష్యా న మేతుల న, 
ర్ల య య్‌ 


ద శ్రీీవ_న. 2. [గమ్మినం--ఎ. కి దై త్యాధములం_ కొన్ని|పతులు. ఓ చక్రోద్దత_ 
కొన్ని పతులు. 


Lrనిండజ కొన్ని|పతులు 


శ్రీ మదాం[ధమహాభారతము 59 


94 మ. పతదుర్వీధర ధాతునిర్హ్హరజలాభం'బై. మహో దేహా ని 


బిర 


26 


ద 


24 


బిర 


బి! 


ర్లతసాం|చారుణపూర మొక్కు మొగి నొల్కుం 1 చెస్సి నారాయణో 
న్నతదోర్టండ విముక్త చక నివాతిన్‌ నాకద్విషన్ఫస్తక 
(పతతుల్‌ ఘోరరణంబువం బడియె భూభాగంబు *గంపింప6గవ్‌. 


. ఇట్లు సము దతీరంబున నమరాసురులకు నతిఘోరయుద్దం బయ్యె నందు 


నరనారాయణు లపారపర్శాకము_ లె యనురవీరుల( "బెక్కం డం జంపిన 
నుక్కాడంగి *దెనచెడి యనురులు సము[దంబు శసొచ్చిన నమరులు సమరలబ్ద 
విజయుల యయమర నతి నమృతరతణార్లంబు (పార్టించి యథాస్థానంబున 
మంథరనగంబు *బతిషఘ్రాపించి తమతమ నివాసంబులకుం జని సుఖంబుండి 
రంత, 


టో కొ[దూబినతో లుబ్ల్ర (కభయమును మొలి వందొాయులు నజచుటి 2 
సం. 1-18-1 


. అమృతముతో నుద్భవమై యమ శేశ్వర యోగ్యమైన హయరత్నము త 


ద్విమలోదధి తీరంబున( గొమరుంగ నేకతమ యిచ్చం (గ్రుమ్మరుచున్నన్‌. 


1క| దువయు వినతయు వినో దార్గంబు రాహారించువారు కరినుకర *=2నికరా 


ఘాత జాత వాతోద్దూత తుంగ ఏతరంగ్యాగ సముచ్చల జ్ఞలకణాసార *చ్చటా 
చ్భాదిత గగనతంం జెన దాని ను ద్యానవనంబునుంబో ల బహు స్మిదుమల 
తాలంకృతం బె నదాని నాటక [పయోగంబునుంబో లె ఘనరసపాత 7షేభిత్ర 
రంగరమ్యం బెనదాని కిదవంబునుం బోతె నహిమకర *భరితంబె న దాని 
మజణియు. 


1. |దస్సి-ఎ.'జ బన; | దెవ్వి---మ. 9. గంవీళచుచున్‌ జన 


1. లెక్కుం[డ నుక్కడంగజంపిన_ జా.బ. 2. చెనచెడి శేషించిన యసురులు _ ఎన. 
లి. సొరణజారిన_కొన్ని|పతులు 4 బ్ర తిప్పి ంచి_ సెక్కు.[వతులు., 


kk అట్టియెడ క|దువ.. “గ,వా. బి. నికరక రాఘాత- స. లై తరంగ్యాగ 
సంఘ్యున-ర.న. ర్వీ, ఛటాస్ఫోటిత_ ఆ,ఊ; ఛటాఛోటిత. క.త.న. ర్‌. ఉద్యాన 
వనంబునుంటో శె ప టన్‌ భరితంబై న దానివజకు న (పతిలోలేదు 6. నాటక (బబం 
ధంబునుంబోలె. ఓ. 7. శోభిత తరంగ అ.ఉ.ప.బ ర. దివనంబు. అ; దివన 
కరుండునుంబోలె.. న. 9. చరితంబయిన దాని. న, 


80 


28 


29 


వ్ర 


81 


28 


29 


80 


81 


ఆదిపర్వము_ద్వి తీయాళ్వా సము 


చ* అలఘు ఫలకీం| ద లోక కువారాంతర es మణిస్సుర త్పభా 


వలి గలదాని శశ్విదుదవాస మహో వత శీతపీడితా 
చలముని సౌఖ్య హెతువలనదృడబాగ్గి శిఖా చయంబులకా 
వెలుణాడుచాని( గాంచి రరవిందని భానన లమ్మహో దధిలా. 


- వివిధోత్తుంగ తరంగ'ఘట్టిత చలర్వేలావనై లావలీ 


లవలీ లుంగ లవంగ *సంగత లతా లాస్యంబు తీకించుచులా 
ధవళాతుల్‌ సని కాంచి రంత నెదురం ద ల్రీరదేశంబునం 
దవచాతాంబుజ ఫేనపుంజనిభు నయ్యళ్వో త్తము౯ దవ్వుల౯. 


వ* కని కద్రువ వినతంజూచి చూడవె *యల్ల యతిధవళం జెన యశ్వంబునందు 


సంపూర్ణచం[దు నందు ినల్థయుంబోలె చాల[పదేశంబునందు *నల్లయె 
యున్నది యనిన విని వినత నగి నీవేకన్నులం జూచితే యక్క యొక్కడిది 
నల్ల యీ యశ్వరాజుమూ రి మవోపురుషకీ రియుంబో లె నతినిర్మలం బె 
యొస్పృచున్నయది *యనిన విని నవ్వి వినతకు. గ|దువ యిట్లనియె. 


. అమ్మవోశ్వంబు ధవళ దేవాంబు "నందు నల్లగలిగిన నీ విప్ప నాకుదాసి 


వగుము మజియందు నల్ల లేద య్యెనేని నీకు నేదాసి నగుదు. బన్ని దము 


2గఅలుము. 


1. దీప- ఇఈ-టవస 2౭. దుపవాన  పెక్కు[పతులు. 8. దీనితరువాత కొన్ని 
(పతులలో 'మఆియును* అను చిన్న వచనము కలదు 


ఘట్టన_ఆ.ఈ.ఉ ఊంఒ.చ.ట.ద వా. క.వ క; ఘట్టిత_పెక్కు పతులు, 9, సంతతం 
ల ల 

.న,ళ. 

1. చూచితే. అ.ఈ,ఉఎ జన ౨. యల్లయంగంబులయందునతి_మ. 8 నల్లన 
యుంబోలె_ ఈ, కందునుంబోలె_ర. న; కళంకంబునుంబోలె- ఉ. డ; కళంకునుం 
బోలె_అ; నైల్యంబునుంబోలె. మ 4. నల్లనై -కొన్ని పతులు. ర్‌. నల్లన_ఓ ట న 

ర. త హా య 

6. యనిన నమినతకు. ఊ. య. 


a టట్‌ సలుముబ్రా.న. సూ.సం. శ; సఅము_ఉ.డ,వా.వీ, ఇంకను 
"క్కు వాత (పతులు ; సుమ్ము జార 


శ్రీమదాం[ధమహాభారతము 61 


2 వ. అని యిట్టిద్దలు నొండొరులకు దాసీత్వంబు *పణంబుగా నొడివి సన్ని దంబు 


లలి 


సజ చిన వినత యయ్యశ్వంబు డాసి చూతము రమ్మనిన6 గ[దువయు నిప్పుడు 
(పొద్దే లేదు జేపకేడయ *చూతమని యిద్దణు మగుడివచ్చి *తమ నివాసం 
బులకుం బోయియున్న యప్పుడు. 


- క్మదువ కొడుకుల కడశే(గి యేను "మిమ్మందజి *వేండెద నన్న లార 


నాపంపు సేయుండు నన్ను *రషింపుడు కామచారులకు దువ్యురముగలదె 
యు ల్ల తెల్లని తురగొత్తమువాలంబు నల్లసేసితి రేని నాకుదాని 
యగు మన వినత మీరట్లు సేయనినా(డు దానికి మణీ యేను దాసి నగుదు 


జంటపన్ని దంబు సఅ చిఖె మిట్లుగాం నాన బాము లెల్ల ననయమిదియు( 
దల్లి పనిచె ననీ యధర్న్మువు'సెయంగ 5 ననన 6యొటుక/7గల ౩ మగువలెందు. 


84 వ. 'అని యందలటు6 దమలో విచారించి యధర్మా*రంభంబునకు సుముఖులు 


"గాక యున్న6 గ్మదువ *కోపోద్దిపితముఖ యొ. 


లిక్‌ క. అనువమేముగ జనమేజయుండను జనపతి సేయుసర్పయాగ. నిమిత్తం 


విబి 


లలి 


ల4 


వ్‌ 


బున జాములు పంచత్వము కనని యెడమని *యురగములకు శాపం బిచ్చెన్‌. 


1 పణంబుగా_ పెక్కు [పతులలో లేదు. 2. లేదు. దీనితరువాత “పతిపరిచరా 
కాలంబునయ్యె ''__ ఓ గి. గ్మిదయలవ-వా, మూలములో నీ భావము లేదు. 
'పెక్కుతాళ పత వతులలోను లేదు లి. కడచూతము.--అ-ఈ-ప.ర.ళ; కడంజూతము-- 
గి మమ. 4 చూతమురమ్మనిన---కొన్ని వతులు రి నిజ---ఓఏ తమతమ. పెక్కు 
1 

(పతులు. 


1. మీమ్మడి గెద నొక వరంబన్న లార-బు 2, అడిగ్గెద.త.ల.స, లి మన్నింపుడు--న 
4. యొడలు- చ శ.వ, యల్లుతెల్పనితురగాధిపు_ఏ (పౌ.భాసం.|జౌ.వీ.న, 55 నే 
ల. 6. యడరుగలచెి మగువయందు.జఉ. 7. గలదె మగువలందు-ల. 


1. అని తమలోనందరు విచారించుకొని_ఊ,ర.ల; అని తమలో నందరు.వెక్కు 


(పతులు, 2, చరణం౦ంబు_ ఆ.వమ. లి. గాకున్న_ కొన్ని పతులు. 4. రోపోద్దీపిత ఇమెం 
అ.ఉ.*ఓ.ది.డ, 


1. మగు_కొన్ని పతులు. లే బాము లెల్లమృతు లై _జ; బాము లెల్ల మృత మై-న; 
బంచత్వము బొందగ_ ర.ల స, లి. ననియదరని. అ,ఉ.ఎన; సనియెడమని_త.ర; 
ననియెడునని, మ. 4. యురగులకును. ఓ,ద ర. 


62 


ఆది ర్వము___ద్వితీయాళ్యా సము 


రి వ. అందు *ళాపాను భవఖీత చిత్తుండై కర్కోటకుం డనువాండు తల్లిపంచిన 


లీ? 


లలి 
40 


98 


40 


కీరూవంబున నుశైైశ్ళవంబు వాలంబు నీలంబుగా. “బట్టి 5 వెలుచున్న 
మటునాండు చేపకడయ కదు)వయు వినతయుం జని యత్తురంగంబు( 
"జూచి వినత యోటువడి క్మదువకు దాసి యె కనోసి పనులు సేయు చున్నంత. 
బంచళత వర్గంబులు ౨౭౦డ్రి 19 శెండవయండం "ోబవిసిన నందు. 


_: బిగతొత గరుడుండు జొనియించుటిు :_ 
Sor ls) 


. అతత 'వశమారుతరయ(పవికంపిత ఘూ ర్థితాచల 


అధ ఆధ 2 అక 
| వాతమహోర్ష వుండు బలవన్నిజదెహనముజ్వ్వల (పథా 
ధూతవతంగ కేజు. డుదితుండయి తార్జ్యుండు త భ్రికి౯ మనః 
(పీతి యొనర్చుచు౯ా నెగసె ఖీమజవంబున నభవీథికి౯. 


. చారుణకల్పాంత మరు త్చేఏరత హవ్యవహశిఖల పెల్లిది యని బృం 


దారకముని బృందస్తుతి !బోరన( చానగ్ని *సూ కములతో ిచెసలా౯. 


uy 


* Doe: 


. పహారికులిళ*క్షతి *యెలుంగని గురుతరసకములతోడి కులగిరివో ల౯ా 


“గరుడండు “గగనగతి నురుతరజవమున నరుగుదెంచి తల్లికి మొక్కెక౯. 


1. శాపఫలానుభవభీతుండై _ఐ-మ.య; శాపాను భవభీతుండై _అ.ఆ.ఇ.ఉ బు,ఒ ఓ 
క.గ.త పల, 2. డె_నంమ., కి, మార్గంబున-_ఆ. ర్త జొట్టి_ అ. ది. (వేలిన_ అ.ఇ.బు: 
ఎ.ఐ.ఒ.డ.దనరల 6 చుండెనంత_ఓ. 7. జూచిన నందువినత_ర. రి. ఇమయోపిన_ 
ఎక్కు పతులు; నొడివిన_బ,శ.న;యొరసి_.ర, 9, నిండన.కొన్ని| పతులు. 10. వినత 
సం|గహించిన యండం బవిసిన నందు_అ ఈ.ఓ వఏ.క-ఖ. 11. బవిసె_ఎ.ఖ. 


li షత_ఉ. ది, (పభొద్భూత-_ఏ. ఓ.జౌ.క ద,ల.,న. 
1. బోరనగా. య.ల,న; భోరనగా. అ.ఈ, గణ ఛ.య.ర.ళ.; భోరున_ఎ.వ. 2 


సూత్రములతో _ గణ, ఛ. శి. నెగనెన్‌_సెక్కు[పతులు; నొప్పెన్‌- జా; నెగడెళా_ 
న. వల చెకాంగ. ॥ 


1. తత మెరుగని. న.ర. 2. దొరగిన_జా శీ. గరుడండు_అ.ఇ.ఉయ.న. క. గగన 
మున నురుతరగతి నరుదెంచియపుడు_ న. 


LF 


శ్రీమదాంధ్రమహాభారతము 63 


- ఇట్లు నిజజననికి | మొక్కి. క|దువ పాలికిం బోయి. 


. తడయక "(మొక్కి యుకళ్న వినతాసుతునప్పుడు సూ చియాత్మలో 


నిడుగడం జేయుచుం గడు సహింపక క దువ వానిం బిల్చి నా 
కొడుకుల నెల్ల నెత్తికొని [కుమ్మరుచుండుము యేమి పంచినళా 
*=నుడవక చేయు మీవని సమర్పణసేనె. (బభుత్వ* మేర్పడ౯ా. 


. గరుడండును గ|దువ *“పంచినవను లెల్లను వినత యనుమతంబున నతివినయ 


పరుండై. చేయుచు. 


. ఆపన్నగముఖ్యుల6 దన వీపున బెట్టికొని పఆఅచి 2విపినములు మహో 


6 
ద్వీపములు సిరులు *నఖలీ దిశాపతిపురములును జూప జన వారలకున్‌. 


స ఒక్కా నాడు స ప్రమారుతబవంబున సపాళ్వమండలంబుచా6క నెగసీన నమ్మా 


రాండు చండకిరణంబుల వేడిమి దాంకి *మాండి గరుడని వీపుననుళ్న 2యుర 
గులు చ*దొరంగి నేలంబడి మూర్భవోయినం జాచి క దువ గడునలిగి 
గరుడనిం బదరి యతిభ_క్తి నిందు *జశ్రాశాధిరను; 


1. ఈ వచనము పెక్కు వా(ఠ పతులలోను, శ.ష.లలోనులేదు. 


. వచ్చి._క-వ. ఏ, మడువక___-అ ఉ ఐ ఓ.జెౌ.గి చడ.లశ,మ.న ఈ: మడవక.న. 
ఏ శేయుమాయని_ఒ. ఓ. నసంపదకొా.. ఈ. 


1. చెప్పిన-ఓ'ద. 2. వినతానుమత౦బున_మ, 


1. వీపు — వీపుళబ్బములో నరసున్నలేదని కొందలు-_వీ.శ.వ. 2. కొన్ని (వతు 
ప్రభో ప్‌ పీన నుతి ద్విపముల, గిరుల ; పురములను అని ద్వితీయాంతరూవములున్న వి. 
ఏ నదులు_ఓ.ర స, గిరు లలఘు_ఆనం; 4. నకల__-అ ఓక.గ.ణ ర. దిశాపాల పుర 
ములు- "పెక్కు పతులు; దిశాపతి పురములును_ న.6. జూ పజనువారలకున్‌ _ఏ.మ, 
| జని-- పెక్కు పతులు 


1. మాడి--ఆ.బు.చ.డ.బ.ళ వ. [పతులలోలేదు. ౨2. యురగంబు లెల్ల __అ.- ఈ.ఉ. 
ఐ. ఒ. వి. సోల__అ.ఈ.ఉ-ల న.ళ; సొరిగి.._కొ,.ట తద.ప.బ.స. శ్వ, ఆరాధించి 
తరువాతఅ.ఈ ఉ క.చ.ల.ళ.వ. పతులలో, నీవాక్యము అధికముగా కలదు __ 
“నానావిధ స్తుతుల నిట్టనియె | 


(4 


46. 


47 


48 


49 


46 


త్త 


4&8 


49 


ఆదిపర్యము__ద్వి తీయాశ్యా సమా 


చ. నరనుర “సిద్దకింపురుష “నాగన భళ్చరముఖ్యు లెల్ల ట్‌ 


కికరుణయ “వేచి మండు [తిజగంబులు నీ కులిశా ఖిరతణ 
స్ఫురణన చేసి సుస్టిరతం బొందు బురందర క6నర్వలోకనుం 
దర శరణంబు నాకగుము చానవనూదన పాకశళాననా. 


- అని స్తుతియించి పర్జన్య *ప్రసాదంబున మహవాోవృష్టి గొడుకుల పయిం గురి 
జాలి జ లు 


యించి *యయ్యురగుల విగత పరితాపులం జేసి క[దువ గర్వంబున నుజక 
ేగరుడని వినతనుం బనులు గొనుచున్నంత నొక్కనాండు గరుడండు తల్లి 
కిట్టని యె. 


. ఆయత పత తుండ వాతి నక్కుల శే లము "eg నుగ్గుగాం 


చేయు మవో2బలంబును (బసిద్దియునుం గల నాకు కనీ పనిం 
చాయక *వీపునం *దవడు. బాముల మోవను వారికిం బనుల్‌ 
రసేయను నేమి కారణము సెప్పుము దీని? బయోరువోననా. 


. అని యడిగిన వినత తనకుం గదువతోడి పన్ని దంబున నై న దాసీత్వంబును 


దత్కారణం' బైన *యనూరు శాపంబును గొడుకున శేర్చడం జెప్పి 
యిట్లని యె. 


1. యత. ఓ (చె. 2. వియచ్చర--ట.ళ- లి. కరుణనుగాదెం జొ. 4. చేసిన. ల్‌. 
మం|దు-అ'య, 6. భ_క్తలోక_డ.స. 


1. (పసాదంబువడసి మహాకొన్ని|పతులు. 2 యయ్యురగుల__- చెక్కు పతులలో 
లేదు. శి. గరుడని _అ.ఆ.ఇ ఈ.ఉ.ఊ ఏఐ.జె.క.ఖ గ.:జట.వ , గరుడుడు బు. 
చ.డ.త-ద బ.వ.ళ-ష వీ - కొన్ని (వాత |[పతులలో 'గరుడడు". అనురూపము 
కాన్బీంచు చున్నది. 


1. ల్లైనలాప.న.. 2. జవంబును---ఐ. లి. రేబగల్‌ పాయక_మ. 4. రొమ్మునంద 
వడు _ పెక్కు [పతులు (విపునం-ఊ) ర్‌, 'దెప్పుడు _ వెక్కు (పతులు ; దడవు_ట; 
దడవ_డ; నడుచు మ; నందునిడి పాముల వ. 6. సేయుచునుండ నేమియది 
సెప్పుము ర 


I; బును-- పెక్కు పతులు. ౨. యనూరుశాపంబును__వాల (పతులలోలేదు. 


ర్‌) క 
51 వ. 
ర్‌ క, 
వలె వ. 
54 చ. 
ర్‌0 
రీ] 
రిని 
రిల 
ర్‌డ్తీ 


391—5 


శ్రీమదాంధ్రమహాభారతము 65 


నీకతమున నా దాన్యము (పాకటముగం బాయు ననిన *పలు 2శెడలోనం 
3-జేకొని యూఅడి నిర్లత శోకస్టితి నున్నదానం *జూవె ఖగేం దా. 


కొడుకులు సమర్థు లెనం దల్లిదం|డుల యిడుమలు వాయుట యెందునుం 
గలయది గావున *నీయట్టి సత్పుత్తు90 బడసియు దాసి నై *యుండుదాననే 
ఆపనిన-ఏఐి వె నతేయుండు తద్దయు దుఃఖతుండై యొక్కనాండు కాద 
వేయుల కిట్లని యి. 


1మా యీదాన్యము వాయు నుపాయము సేయుండు నన్ను బనుపుం డిష్టం 
'బేయది దానిన త్తు నజేయు(డనై యమరేవరులచే. గొనియెనన్‌. 


అనిన 1నయ్యురగులు గరుడని కిట్లనిరి. 


అమిత పరాకమంబును రయంబును లావును గల్లు ఖీచరో 

త ము(డవు పూని 2నీ దయిన దాస్యము. ౨ఇాచికొనంగ నీకు *జి 
తృము గలదేని భూరి భుజదర్పము శ_క్తియు నేర్పడంగ మా 
కమృతము దెచ్చి యి మ్మనిన నవ్విహా ₹వ్వదుండు సంతసంబునన్‌." 


1. పలుకే నెడదన్‌_న 2 ఎద_అ.ఆ.ఎ త.ద పమ,.ర.వీ శశర మ.న లి. గైకొని 
గ 4 జువ్వె- ఊర, 


1 నీయట్టి మవాసత్వుసుపు[తుం_ కొన్ని|పతులు; నీయట్టి మహాజవసత్త్వ సంపన్న 
Mes నీయట్టి బలపరా[క్రమ సత్చ్వనంపన్నుండైన నుప్పుతు_న. 2, యుండు 
దునే_ ట. న. శ. 


1. మాయిద్దరి చాసీత్వము పాయ నుపాయంబు చెప్పి పనుపుం డిస్టం_ అ. 2. వరులచే 
గొనియైనక_ అ ఆ.ఐ ఓఖట.డ స వరులంజేకొని_వా.ళ. మున్నగు [పతులు 


1. దిని తరువాత గి.జ.ట డ.య.ల.వ.వా. పతులలో కరుణించి అని కలదు. 


1. నీవు -- అ.ఇ ఈ.ఉ బు కొ.క.ఖ చ.జ ట.డ.ద పుబయరలవ.వాశష లి. 
మీదయిన. ఆ ఒ. లి. చాపి--వాపి.బాపు-పొపి. మున్నగు రూపములుగలవు. ఓ. 
నిష్టముగల దెని భూరిభుజశ *యు గర్వము-ఆ ఈ-జె.త.ద; నిష్టముగల దేని భూరి 
భుజ శక్టియు దర్చము---ల నిష్టముగలచెని భూరిబల సత్త్వము శ_క్రియు_--ను; 


66 


ఆదిసర్వము___ద్వితీయాళ్వా సము 


ర్‌క్‌ వ. అట్ల 1చేయుదు నమృతంబు దెచ్చి మీ కిచ్చి యేనునుం దల్లియు *చాస్యంబు 


56 


ర్‌ 


58 


రీల్‌ 


56 


ర్‌ 


50 


వలన విముక్తుల వేనుగుచార మని *నొడివి తద్వ్భృ త్తాంతం బంతయుం౦ ఏ దల్రి కిం 

జెప్పి 'యమృతహరణార్థం బరిగెద నని మొక్కిన వినత సంతసిల్లి “కొడు 
థి ౧ 

కుం గాెగిలించుకొని., 


=? ౧ డుల్యంతుం ఢమ్మ్బుతంబు( దొాచ్భుటకు( దొల్లి యశుమతింణ గొశుటు :_ 
sd. Tri] 


. అనిలుండు పకయుగ్మ మమృశాంశు(డు ఏ వనలుండు మస్తకం 


వినుడు సమన్తదేవామును నెప్పుడు. గాచుచు "నీ కభీష్టముల్‌ 
ఘనముగ( 2జేయుచుండెడు జగన్నుత యున్నతియుకా జయంబు( "జే 
కొనుమని యిచ్చి *దివనలు గోరి ఖ గం దునకున్‌ కముదంబునన్‌ 


. గరుడండును *దల్లి దీవనలు [కొని గమనోన్ముఖుండై *యమృతంబు 


దెచ్చునప్పుడు *లావు గలుగవలయు *నా కావోరం బువరేశింపునునిన 
వినత యిట్లనియె, 


. వివనిధి కుడి 1ననంఖ్యము _ నిషాదగణ ముండి ఛారుణ్మీపజకు. గడు౯ 


2నిషముమును జేయు దాని నిమిషమున భతించి చను మమి[తేవిఘాతీ. 


1. సేసెద_ ఓ. టి మీదాన్యంబువలన----గి, న.ళ ర మునుచునమునం అము నః 
de చం శా 59 దల్లి కెణింగించి_ల. గ్ర యమృ తార్థంబు-- న. 7. కొడుకు 
కడంకకు మెచ్చినిష్టము గలదెని భూరిబల శౌర్యము శ క్తియు--న 


L. సికునిష్టముల్‌ ౪ ఇ.ఏ ఐాఖ డత ద ర.వ. 2 జేయుచుందురు._ఊ.మ; చేయు 
చుండెడ_ఆ ఇబు ఎ ఒ.క.ఖ జ.ట.త; జచేయువారలు_డ. కి. దీవెన-ఆ 4. ముదంబు 
నన్‌ పెక్కు (పతులు; [బియంబుతోన్‌ వా ; [బియంబును వా.ళ 


1 దల్లియిచ్చిన దీవనలం చేకొని _ జొ.జ.డ.ర ల 2 యమృశావారణార్థం బరి గెడు-- 
అయ తి లావు వలయు __ఎ.ఐఐబడనయ. 4. నాకుందగిన యావోరంబు 
గృపసేయ వలయుననిన - మ శ్‌. [వసాదింపుమనిన  బు'ఐ.గ జ-డ.వా. 
బుప దెశింపుమనిన-- పెక్కు పతులు. 


12 ననంతము == ఊ అ" 29. విషమము సేనెడిఈంటుకబు విమమను. సేయును= 
ట.త.ద; విషమము సేతురు ; ఊ-బా.సం. లి. వారి వెక్కు పతులు. 4. ధ్వంసీ- ఈ. 
ఉంటి దా క ఖుడ వమ నలపరా? 


ర్‌ 


60 


61 


62 


9 


60 


61 


62 


శ్రీమదాం(ధమహాభారతము గ్ర 


. *భవదణ విషయంబున * బాహ్మణునిం తెరి వారించునది యనిన గరుడండు 


నాకు *బావ్మాణు నెలుంగు ఆజం గెణీంగింపుమనిన వినత యిట్లనియె. 


. రయమున మింగుడు గాలము [కియ నెవ్వండు కంఠ బిలము (క్రిందికి “జనక 


గ్నియీి పోలె *నేర్చుచుండును భయరహితా వాని నెజుంగు 5 బావ్మాణు. 
గా౮గన్‌. 


. కోపితుండై న వి పుండు ఘోర!ళ (స్త్ర) మగు మవోవిషమగు నగ్నియగు *నతండ 


యర్చితుం డై న జనులకు నభీమతార్థ సిద్ది కరుండగు గురుండగు6 జీయు. బీతి. 


. అని (బాహ్మణ న్వరూపంబు. జెప్పిన నెణింగి వినతకు 1 మొక్కి విడ్కొని 


గరుడం డతిత్వరిత *గతిం బజిచి *సము[ దోదరంబున నున్న నిషాదుల ననేక 

శత సవా[సేసంఖ్యల వారిని బాతాళ వివరంబునుం బోని తనకంరబిలంబు( 
ర్‌ = ఆగ 

డెఅచి యందజ *నొక్క_పెట్ట [మింగిన నందొక్క వి|పుం డుండి “కుత్తుకకు 

"డిగక  నిప్పునుంబోలె నేర్చుచున్న నెజింగి నాకంఠబిలంబున ొవి[పుం 

డున్న వాంజేని వెలువడి వచ్చునది “యనిన గరుడని కవ్విపుం డిట్లనియె. 


1 భక్షణంబు జేయు నెడల__-ప; భతణవిషయంబునందు---ఇ ఐ యల ; భతణ వివ 
యంబువలన = ర. 2. (బాహ్ముణుల — ఇ ఎ.టఖదమయ తి బరివారింపు 
మనిన---ఊ.జౌ.చ-న ర,శ మ ; బరివారణంబు సేయుమనిన---క. 4. (బావ్మాణుల 
తెణుంగు--య. 


1. (మిం గెడు-ఊ క.ఖ,త.య. రి జొెరకఎటుకు - 5 యుబోలె-_ప.జా.[పౌ.ళ. 
4. లోదహించును-- పెక్కు వతులు ర్‌ [బాహ్మడుగాగన్‌ -బు; | బా హ్మణకులుగాన్‌ 
(పౌ.వా.ళ. ఇంకను పక్కు పతులు; తం విద్యాత్‌ | బావ్మాణర్హభమ్‌-- మూలము 
1—24—_6. 


J; శ[తుడగు. ఓ. ది. నతండు.ఆ.ఉ ఒ.ఓ కా. గజ డ.ద.బ య ళ.ష, 


1. (మొక్కి వెక్కుపతులలో లేదు 2 గతి గగనంబున బజిచిన. క సము 
[దేంబున నున్న. మ; నముదతీరంబున_ ఏ-కొ.య. 4. సంఖ్యలగు వారిని_క.ల; 
సంఖ్యులం గని వారిని; శతసవా(సంబులగువారిని_మ. 5, నొక్కుట---అ.ఎ-పఏ నయ, 
ర; నొక్కపెట్టునాఓ శ.ష. 6 కు్తికకుఈ ఏ.ర; కుత్తుకడిగక_ల. 7, దిగక, 
డిగక_ రూపములు రి విపుండ వున్న వాడ వేని. జా; నున్న వాడవు విపుండ వేని-ర., 
9౪. యనిన యందున్న వి పుండు-9: ఈ- ఉ.ఐ. మొదలైన [పతులు 


68 


ఆదిపర్వము.___ ద్వి తియాశ్యా సము 


శు 


68 ఉ. విపుడ నున్నవాండ నపవిత నిషాది మదీయ కార్య కీ 


64 


65 


66 


68 


64 


66 


ర్హి[పియ దీని. జెట్టి 2చనుదెంచుట *ధర్మువె నాకు నావుడు౯ 
వీ పుల. బొందోయున్న యపవి తులు( 6రబూజ్యులుగా నె కావుకకా 
విపకులుండ వెల్వడుము వేగమ నీవును నీ నిషాదియున్‌, 


అనిన శా “గరుడని 1యను| గహంబు న (్ర్రావ్మాణుండు ఏపాదీసపొా 


తుండై వెలువడి వచ్చి *గరుడని దీవించి కయథేచ్చం జనియె *గరుడండును 
గగన పథంబునం *బఅచి కళ్యపుం గని నమస్కరించి 6యస్మజ్జననీ “దాస్య 
నిరాసార్థం బురగుల కమృతంబు. దేర నరిగెద నిషాద భాదనంబున నాంకలి 
వోవికు న్నయది నా కావోరంబు. |[బసాడింపు మనినం గొడుకు కడంకకు 
మెచ్చి క శ్యప[ పజాపతి యిట్లనియె. 


ల్‌ గ రో నృవముల వృతాంతము న్‌ 
స 1-25.10 


. 'అనలనిభుండు విఖావను. డనువి|పుడు నియమవంతు( డర్జాఢ్యుండై 


“తనరి సుఖమున్న నాతని *యనుజన్ముండు ను|పతీకుడను వా( డతనిన్‌, 


Ww Bw, § oy ఆల || ఏ0. 
బల) పితృవర్శము వడస్‌ీన ధనము విభాగించి యిమ్ము ధర్భుస్థితి నా 


కని యడుగం బోయిన నయ్యను జునకు విభావనుం డహాంకారమునన్‌. 


1. డించి_లన 2 చనుకైందును యు క్తవై...అ. లి, ధర్మ మె_ఓ.జొ,వ; యు క్త మె. 
క.చటయ.ర. శ. షమ, 4. గాదు-న. లీ. యున్న నపవి తులు--ఆ-ఇ ఓ.డ.త ద,వ.,బ 
6. బూజ్యూలకా రస. 


1. యనుమతంబున_ ఓజా; యనుజ్ఞ వడసి_న, a వానిం-కొన్ని పతులు, లి. 
ని జేచ్చంజని యె-_ఒ న; యథాన్థానంబున కరిగె.ఏక,మ; య భెన్ట్రం బరి గె-ఇ ఊఊ. 
ఐ. ట. 4. గరుడండును నివాదుల నెల్ర నొక్కట[మింగి_ ఏదవ 5 బజచి గంధ 
మాదనంబునం దపంబు సెయుచున్న-ఊ ఎ న; సగ'త్వాపర్వత | శేవం గంధ మాదన 
మవ్యయం(1-26_5 భండార్కరు |వతి). రి. యన్మద్‌ _ పెక్కు పతులలో విడువ 
బడినది. 7. నివారణార్థంబు-ఆ.ఉ రీ. తే నరిగెద-_ ఉ. 9. కయున్నయది_య. 


1. అనిల. ఈ.జి చ.ట.డ ప.వా 2 తనరిన సుఖముగ నాతని యనుజుడు మణీ-య. 
రి. యనుజుండగు-_ అ.గి.జ.ద.ళ,వష; జుడు మజి--కొన్ని |వతులు. 


1. నాకు ధర్శస్థి తినిమ్మని వానినడుగ బోయిన నమజునకు_ లశ వ 


67 


68 


70 


"| 


67 
68 


69 
70 
గ 


శ్రీ మదాంధధమహాభారతము G9 


క, తా నలిగి యిచ్చె శాపం బేనుగవై యుండుమని సహింవక వా(డుళా 


మానుగం 1గూర్మమ వగుమని వానికి( |బతిశాప మిచ్చె వనులోభమునన్‌. 


. ఇట్టర్నయుం దమ్ముండును నన్యోన్య శాపంబులం జేసి ఉఊచూజన "| తయో 


'త్సేధంబు గలిగి దళ యోజన ?వృ త్తంజై న కూర్మంబును *షడో్యోజనో శే 
ధంబు గలిగి చ్వాదళ యోజన విన్ఫృతం జైన గజంబును నై నరోవర నిపి 
నంబుల నుండి యర్లేనిమి త్రంబై శ పూర్వ వై రంబున.*దమలో నిత్యంబు 
నొండొంటితోడం 6 బెకంగి పోరుచుండు నవి "నీ కావోరంబు ను మ్మురుగుము 
కార్యసిద్ధి కీయ య్యొడ మనిన “గరుడండును నునోవేగంబునం బఅచి యా 
"0టినిం గాంచి. 


. *చఅచి యొకచేత. గూర్ముము. బెఅచేత గజంబు( బట్ట అన 6శా ఖ గేయ దుం 


ఎడిటికికొని గగనవీథిం బణచె వియచ్చర విమాన వంక్తులు *దూంన్‌. 


. కనక *వతతీ వితతులం జె౮ంగిన నుర భూరువాముల( బెద్దయు. బెడంగె 


తనరిన యలంబతీర్ణంబున కరి? నగంబు లొక్కమొగి [గక్కదలన్‌. 


. అందు *రోహిణంబను పాదపో త్తమంబు గరుడనిం గని ?నంభావించి "శత 


యోజనాయతంబై న మదీయశాఖపె నుండి యిగ్గజకచ్చపంబుల భక్షించి 
“పొమ్మనిన గరుడండు నట్ల చేయుదునని యమ్మృవోళాఖవై నూంద నమ 
కట్టి యందు. 


l: కూర్శంబగు మని వ. 


ks (తయో చ్చాయంబుగల్షి.-జా. 2, విసిరంబె న,నీన శంబై న-అని బె*రఠోనములు 
గ జాని గప 1 ఎంవి టై యాం 

కలవు ల ద్వాదళ యోజనో ల్ఫేధంబును గలిగి మదోోజన విస్తృతంషై నం "పెక్కు 
i (a | అని థి + Tate శ 
పతులు, 4 నిమి త్తంబు నె స-ఆ టు క పటు టు సః దమలో__కొన్ని[వణంలలో లీదు. 
6. బెనంగుచుండునవి-ఆ ఊ జడ ర. 7. న్లీకాహోరంబగు నరుగుము-. ఇ.ఉనయయ రో; 
నీకాహారంబుగా eT eee tr యుల కొన్ని పతులు Q య య్య మనిన 1. 
ఒ.ఓ జొ.ఖ,ట,.త.పర; - 9. గరుడందును వల్లెయనిగన__న. 


1. ఉరక_అ,ఊ.క.ర.న సం 2. ఉరికికొని_ఏ వ. ౨, చెదరన్‌ క .ఖ, 
le లతా[వవిత తులఅ.మ ర శస వన 


1. రాహిణ వాళ. ఇంకను కొన్ని (పతులు; రో _ భండార్కరు వతి; రోహిణీ 
యము ఎ.ఏ ఓ.తళ.జ.న. ఏ. నంభాపించి._ పెక్కు. (పతులు. ల. నూలు రోజ 
నంబులాయతంై_న _ చెక్కు (పతులు. 4. చనుమనిన _ కొన్ని (పతులు, 


r0 


72 


74 


76 


—1 
en) 


ఆదిపర్వము ఖడ్‌గ్ష తీయాళ్వా సము 


. పాదంబులు "పెట్టుడు. దత్చాదప ఘనశాఖ విజింగి "బల్లన నుత్చై 


ర్నాదమున దిక్కు ల|దువ(గ 'భేదిల వివాంగతతులు ఫీతిం బజవన్‌. 
య 


. అమ్మహో శాఖ నవలంవించి తలకింద యాదిత్య కిరణంబులు తను కావో 


రంబు1గాల దవంబు సేయుచున్న వాలఖిల్య మహాముని గణంబులం జూచి 
యిది భూమిపయిం బడిన నిమ్మునులకు బాధ యగునని దానిం గబిచికొని 
గజకచ్చపంబులం గరంబుల 2నిజికికొని గరుడండు గగనంబునం బఅచి 
తనకు నూంద నిమ్మగు (ప్రదేశం బెందునుం గానక గంధమాదనంబునకుం 
జని యందు. దపంబు సేయుచున్న కళ్యపుం గనుంగొని (మొక్కిన. 


కనక మహీధర (పతిమకాయు మహాజవ నిర్జిత |పభం 


జను నవిచింత్య భూరి *బల సత్తు సమన్వితు దిప్తహవ్య వా 
హనసము వైనకేయుని. దదాస్యగతదుమశాఖ నున్న య 
త్యనఘుల వాలఖిల్ఫ్యులను నమ్ముని నాథుండు జూచి 'నెమ్మితోన్‌. 


. ఇగ్గరుడండు భువన హితమపహారంభుం*డు మీకు బాధయగు నని యిత్తరు 


శాఖ విడువినేరకున్న వాండు *వీనిం గరుణించి మీ రొండుకడ *కరుగుం 
డనిన "వాలఖిల్యులు కళ్యపుప్రార్థనం చేసి దాని విడిచి హిమవంతంబున 
కుం జనిరి గరుడండును ముఖ నిషి ప్ప శాఖా స్థలిత 6వచనుం డగుచు. దండి 
కిట్సని యె. 


. ధరణీసుర విరహితమగు నరణ్యచదేశంబు నాకు నానతి యిం డి 


త రుశాఖ విడువవలయును గరము నిరోధ మిది యనిన. గళ్వపుం డని యొన్‌ . 


1. మెటుడు ఎ ఊ.జన. ౨-భలన-ాచఅక మ న; (బల్లన _ ఊ.త.రస 
ర్తి య య 


1. గామౌన[వతంబున దపంబు సేయుచున్న _ ఊక.డమరవన. 2. నిడికొని_ఏ 
1 బవ . బొ; భుజ. శ వ, 


1. “డు తరువాత బల సమన్వితుండు అని చ.ల వ.వా శ.మ.ళ.  |పతులలో 
కలదు. ౨ నేరక యున్నవాడు _ కొన్ని (పతులు. లి. వీనికిం గరుణించి _ ఉ. 
ఊ.ఐటవ. 4. కుంజనుడని; ఓ త.మ ల్‌. వాలఖిల్యులను గహించి = నః; వాల 
ఖల్యులు కరుణించి _ దర 6. వదనుండై కొన్ని (పతులు. 


'వముగుననిన కున 


శ్రీమదాంధ్రమహాభారత ము 71 


77 క, హిమృశేల కందరా భాగము కడ నిష్పురుష నగము గల దచ్చో నీ 
[దుమశాఖ విడువు మది *దా నమానువ మగమ్య మీళశ్వరాదులకై నన్‌. 


78 వ. అది 'యిచ్చటికి లక్షయోజనంబులు గల దరుగుమనిన గరుడండును 
మనో2వేగంబునం బఅచి యా నిషమ్పురువషనగంబునం ద_త్రరుశాఖ విడిచి 
హిమవంతంబు *మీందికింబోయి గజకచ్చపంబుల భయీంచి మహాస తనం 
పన్నుండై సాకలోకంబున కెగయ సమకట్టి పక్షవి జేపంబు( జేసిన. 


ఏ గఠుఢం డమ్మృత వారణార్గం బిగ యుటు_ వాలఖిల్యుల వృతాంతయు షు 


పతన జనరల్‌ గే 


79 క. ఘన వజానిల చలితావనిరు పహూముల వలన. *దొరంగ వరపుష్పు చయం 
స తం. జయార్హ మరౌడు వినతాసుతు మీ6ద. బుష్పువృష్టియ పోలన్‌ . 


80 వ. ఇ ట్లమృత హూరణార్జం1బు గరుడండు 2గగనంబున కెగసిన నట చేవ లోకంబు 
నందు. 


రై 


| 
78 
79 
80 


Bl 


మాలిని. సురపతినభ6 *జూడంజూడ నంగారవృష్టుల్‌ 
గురిసెం గులిళధారల్‌ 2గుంఠితంబ య్య తేదిక్కం 
జరమదము లడం ౧౯ “సర్వది క్చాలకాంతః 
కరణములు *భ యోద్వేగంబునన్‌ సంచలించెన్‌. 


li 


ls 


. దచ్చటనీ _ ఓమ. 2 యామ, 


\ 


. యిందులకు _ పెక్కు (పతులు ఏ, జవంబునం _ ర.వ. లి. భూమికిం_. న. 


ర స్య "పెక్కు (పతులు. 


బరుగు _ న; బుగ _ ఓ. ఇ. గగనమండలంబున క 


లోనం_- మ 2౭ గుంరితం బోందె. ఇ.బు ఐజాక.ద్వి మ.ర.,ళక. లి. దిక్టుం 


జరముల మదమింకెన్‌ _ ఈ.ఉ ఏ.జా.మన,. 4. సర్వ దిక్చాల కాంతః కరణము 
చలియించెన్‌ గాఢవి భాంతిగాగన్‌ _న. వ భ యో దేకంబుమై - ఏ.మ. 6, సం|భ 
మించెన్‌ _ ఇ.ఈ.ఉ.బు.ఎ.ఓ.ఖ గ.ద.ర.వీ స. 


72 


ఆదిప ర్వము___ద్వి తీయాశ్వాసము 


52 వ, ఇట్టి మహో త్నాతంబులు పుట్టిన సురపతి బృవహాస్పతిం జూచి యిది యేమి 


88 


84 


6a 


54 


నిమి త్తంబని యడిగిన "దాని నెజింగి “బృహాస్పతి సురపతి కిట్లనియె. 


. [బవ్మాణ్యు(డగు కశ్యప బవ్మావరమున వినతకు. బుట్టిన యనఘమూ రి 


వాలఖల్యులి దయ వరపడికులమున కిందు జై. పరగిన 1రుం దలేజు( 
డుదధిలో నున్న యత్వ్యు[గనిషాదుల నారంగ (మింగిన ఘోర*ేఏపరు 
డిభకచ్చపముల రోహిణ శాఖతో నె శ్తీకొని దివి బజచిన యనిలవేగి 


పీంగి తనతల్లి చాస్యంబు నీంగంబూని తడయ కమృతంబు గొనిపోవంగడలగి 
వచ్చి 

గామ రూపాసం పన్నుండు గామగమను( డతడు నీకు నసాధ్యుండు శత 
మఖుండ. 


, అగరుడని మాహాత్మ్యంబు నీవు నెజటుంగుదు వది యొటనిన6 దొలి కశ్యప 
గి ౧౧ ౧౧ 


[పజాపతి పు తార్జియె 1భవత్పభ్ళతులై న 2దేవగణంబులను వాలఖిల్య 
[పముఖులై న మహామునిగణంబులను దనకు ినవాయులను గా౭ బడసి 
పు క్త కామేష్టి సేయునా(డు నీవు నీబలంబునకుం దగిన యిధ్మ*భారంబు 
మోచికొొెని య|శనుంబున వచ్చువాండ వై యల్పకుళవలా శేధ్మ 5భారంబులు 
6మోచికొని వడవడ వడంకుచు వచ్చువారి నల్పనత్తు్వుల నంగుష్ట" ప్రమాణ 
దేవుల *ననవరతో పవాసకృ్ళశీభూతశరీరుల 'వాలఖల్య మహోమునులం 
జూచి నగిన నమ్మునులు సిగ్గువడి కడు నలిగి. 


1. దానినంతయు నెజింగి _ ఆ.క.బ జె.ఖ గి.ట.ద న.బమ.ర వ్ర, బృహనృతి 
యిట్లనియె = పెక్కు (పతులు. 

| యిద్ధ a కుర్‌ చో మ చం[ద_ ఎ; ఇం[ద Br 1 సాం|[ద _ న్‌; రుం(ద_ 
చెక్కు [పతులు £.మూర్తి_స. కి. వేగు _ న. శీ. ధరుండును _ న. 


1 భవత్ప్రముఖులైన _ చెక్కు (పతులు, 2. నిర్జరులను _ ఈ.ఖ. లి. సవో 
యులుగా _ ఇ.ఎ.ఐఐ బొ. 4. భారంబు న్యళశమంబున "'దెచ్చువాడవై_ మ; తెచ్చిన 
వాడవై _ పెక్కు (పతులు, 5. భారంబులు భరంవడి _ ర 6. తెచ్చి వడంకుచున్న 
వారి _య. "+.మొాత _ ఊ. రి. ననవరత [వతోవవాన ప EO ON: 
ర్ట వాలఖిల్య గణంబులం _ కొన్ని (పతులు; వాలఖిల్యులం జాచి ఖ.చ.మ 


85 


86 


87 


88 


85 


86 


oa 


88 


శ్రీమదాంధమహాభారతము 79 


. రణవిజయు. !డనల తేజుం డణిమాదిగుణాఢ్యు( డుదితు( డయ్యెడు వీరా 


(గణి శతవముఖుకం కును శతగుణవీర్యుండై న “ప్పు త్తకుం డజితుండై . 


. వాడు రెండవ యింద్రుం 1డ య్యెడు మని మహో వీర్యవంతంబు లై న మం 


[తంబుల 2 వేల్చుచున్నంత నంతయు నె ింగి స్‌ు కళ్యపు పాలికిం బోయి 
వ అత్య ఆ లో అయ్య అర్య అ 
నాకుం “గరుణింపుని (పార్థించ ౮6 గళ్య్వవప పజాపతి యమ్మ్మునుల కిట్లని యె. 


. ఉండు నితండు పద్మజ ని యోగమునం (దిజగంబులందు నిం 


[దుం !డయి భూత రాశి. దనదోర్చలళ క్షి. గడంగి కాచుచున్‌ 
కెండిగు నిందు(డై న విపరీత మగు౯ భువన పవృ త్తి మీ 
రొండు విధంబు “సేయుటిది యుక్షృము (బహ్మనియు క్తి యుండ6గన్‌ . 


. మీ వచనం బమోఘంబు గావున నింక నాకు నుద్భవిల్లెడు పుత్తుంండు వతి 


కులంబున శెల్ల నిం|దుం 1డ య్యెడ మని కళ్యపుండు వారల నొడంబటణీచి 
నీ యిందత్వం బే కాధిషితంబుసేసె నటి కళ్యవ[ పజ్ఞాపతియజ్ఞి మహిమను వాల 
0 చా శీ a 

ఖల్యుల తపోమహిమను వినతకుం బుట్టి విహగేం[దుండై న యాగరుడం 
డిప్పుడమృత హారణార్థం 2బరుగుదెంచుటం జేసి స్వర్షలో కంబున మహోత్సా 
తంబులు పు స్తై నని నురవతికి బృహస్పతి చెప్పిన నిం[దుం డమృత రకకుల 
నెల్ల రావించి మీర లతి (ప్రయత్న ం౦బున నమృతంబు రకించుకొని యుండుం 
డని పంచిన వల్లియని. | 


1 డలఘుశేజుం _ న ౨. ప్వుతకు డఖీతుండై _ ర, పుతకుం డుగ్దతుడై _ ఒ. 


ls డ య్యెడమని = పెక్కు (పతులు; డ య్యెడునని _ మః, డయండుంగాకని _ ఖ., 
2, వేల్ని నుపు[తుం బడసి పు|శార్భియెన కళ్యపున కిచ్చిన నింతయు నెజింగి నీవు వాల 
ఖల్యుల పాలికింబోయి _ సెక్కు తాళపత్ర (పతులలోను, స.ళ లోను నిట్టుకలదు. 
కాని దీనికి మూలము కాన్సింపదు. లి గరుణింపుండని చారిం  వా.ళ. కొన్నీ 
(వాంత పతులు, 


1డన-న. లి. డవ యిం[దుడెన - వా ళ, ఇంకను వెక్కు | పతులు; (డగు 
నింద్నుడెన - . ఉ.బా.వ.శ. లి. |తయంబు _ జాయ. 4. సేయుడిది ఈ. ఊ. 
జా.ట.త; సేయునది _ అ. 5 యోగముండగన్‌ _ మ; యోగ మొండగున్‌ _ క. 


1. డయ్యెడమని _ కొన్ని (పతులు; డయ్యెడునని _ మ _ 2. బువచ్చుటం cre 
చెక్కు. పతులు. 


74 


89 


90 


91 


92 


9g 


94 


89 
90 


91 


98 


04 


ఆదిపర్వము __ద్వి తీయాశ్వాసము 


క. వారలు బహు([పకారా కారులు 1 పీర్రులు నిళాతఖడ్లాది వుహా 


దారుణ శ స్త్రధరులు కృష్ణారుణసిత*పీతఘనత రాంగ| తాణుల్‌ , 


. సమకట్టి యొక్క మొగి నీపమాదుఖై నిలిచి రేయులెబవలును రజా 


క్షములె. యమృతము చుట్టును 3౨న మేయబలు లుండి రంతనతిరభసము*నన్‌ . 


మ. వితతోల్కాశనిపుంజ మొక్క యన (గా విన్వీథి "వికి ప్ప వ 


వ, 


కతి వాతాహాతిం *దూలి తూలళకలాకారంబుల వారిద 

పతతుల్‌ *సాలడి *నలడం జెదర6(గా చాజణెలా మనోవేగుంజె 

న్‌ ee. oa 
పత 'గెం్యదుం డమృ తాంతికంబునకు. 6దత్సాలుర్‌. భయం బంద6గన్‌. 


అంత. 


-: LE శమ్యతరక్షకు లతో యుద్దము చేయుట :- 
సం. 128.1 


శ 


ర్‌, కల్పాంతానల కీలా 'కల్పాయత వక్షు6 బతీగణవిభు శరా 


కల్చు( గని యమృతర కు లనల్ప | కోధులయి తాకి 2రార్చి కడంకకా. 


క, తడంబడ నేసియు "వె చియు( బొడిచియు వివిధా(న్ర్రశ(న్ర్రముల నుద్దతు లై 


కడుకొని యుద్దము సేసిరి కడిమి2 మెయి౯ *విబుధవరులు గరుడనితోడన్‌. 


1. ధీరులు _ అ.ర.న. ల్లి, వర్ష - పెక్కు (పతులు. 


1 1పమత్తులె _ ఏ. కా ఖగ ముర వు. ద. బగలును 2 ఎక్కు (పతులు. లి, 
నమిత బలులు గాచియుండి రతి _ య 4 తోకలా ఆ.చవ. 


నుతి ప్త = బన రో; నుద్దీ ప్ప = ఖండ; సందీ ప్త -- మః నికీ ప్ప. అ.ఉ.ఐ (పౌ.వ, 
కొన్ని (పతులు 2. జిని _ ఏ.ఐ.ఖ. లీ. సాల్వడి _ ఏ.ఓ క.జ,డ.త ర.బ.ళ.ర. 


IN 
గ 
4 నల్పిశల్‌ = 0 ల, వగియె ఇ 6 దిక్చాలుల్‌ _ అ.ఆ.డఉ ఓ.క.ఖ.జ, 
న,ర; దశ్చాలుల్‌ _ ఇ.ఎఎఏ ఐ,.చ,ళ ప, 


1. కల్పాతత _ చెక్కు (పతులు; 2. రార్చుచు గడకన్‌ _ జయస; రార్చుచు 
జెలుచన్‌ _ ఖ.ద; రార్చులుసెలగకొ _ ఏ 


1 (వేసియు BS DCTS GTS D'S SOD EIT SS 


శ్రీమదాం[ధ్రమహాభారతము 75 


అవడం 


95 వ. గరుడండును నిజవత వికి వ *రజోవృష్టి తెనమురవరుల దృష్టిపథంబు. గప్పి 


96 


స్వర్గలోకంబ *నిరాలోకంబుగాం జేసిన నమశేందు *పనువుగం బవనుం 
డా రజోీవృష్టి చెదర వీచె నంత. 


మాలిని. పరశు కులిళ.కుంత (పాస "బాణాసనోద్య 
త్పరిఘ 2కగాప చక (పన్ఫురచ్బాహు సేనా 
పరివృతురోడయి తా(౩౯ *భౌమనుండ న్మహో కిం 
కరుడు సమర శేళీ గర్వితున్‌ వె నకేయున్‌. 


97 క, బలవళ్ధ 7ం|ద కోపానల భసీభూతుడ. తణంబున "వా(డుకా 


98 


95 


96 


98 


బల మణీ (కాగ నుద|గ జ్వలన 1జాంతావలీఢ శలభమ పోలెన్‌. 


. 1పకతుండ్యాగ నఖకుత చేస్సులె 2బోరన నవర క్షధార లొలుక 


వివాగేం[దునకు నోడి ినివాతులై నురవరుల్‌ సురరాజు మటువు సొచ్చిరి 
*ళలంగి 

'సాధ్యు లనాయాస సాధ్యులై పాజిరి పూర్వాభిముఖులయి 6గర్వముడింగి 

వసువులు రు|దులు వసుహొన విపుల [కియ దకిణ్యాశితులయిరి ఖీత్రి 


1 విశేప _ లస; ఇది లేని పతులు. ఈ ఐ.ఓ.జా కట డ పయ. 2. దీధితుల జేసి 
బు; లి. నమరుల నంధులం చేసి ఓల 4. నిరవలోకంబు---అ ఇ ఈ.ఎ.ఓక ఖగ. 
చజటడదపబవ.వాశష.ళ; నిర్విలోకంబు _- త. నిరాలోకంబు - ఆ ఉ.బు. 
పలుక డద ర తరలినన్‌జపర పంప క్ట 6 వృష్టిం బార ప 
జ,ర. 


1. వాణాసిరాజత ఏ 2 కణయ -- అఆవస పెక్కు (పతులు, ముసల _ 
ప,వలయ- డృ, ఫలక __ ఖ. లి. డనిదాశెల_ ర. ఓ భెమనః - అని 
తెలు(గు లిపి భారతము; భిొవనః _ భం; భ వ్యకుడు - అ ఆ.ఉ.ఓ బె.స. మున్నగు 
[సతులు 


1 జ్వాలలను దలగుశలభమ _ య; ఈ పద్యము తరువాత 'మజియును”' అని 
కొన్ని [వాత పతులలో గలదు. 


1 పకితుండా[గ - య. 2. భోరున, భోరన _ అను రూపములు కొన్ని |పతు 
లలో. ౨9, విహతులై _ భాసం hu శరత సే మ చెక్కు (పతులు ర్‌ 
సాధ్యులు నాయాన - ఆ.ఈ ఓ.క.ఖ,టత 6. గర్వమడగి _ గి.గ్మి రల,వ.వా.ళ. 


-_ 


76 


ఆ దిపర్వము జడుదిక్షి తీయాశ్యా సము 


అ 


ఆ. "వంది యపరదిక్కు.( బొంది రాదిత్యు లాశ్వినులు ను త్తరమున కొనరం బఅచి 
రనల వరుణ పవన ధనద యమానురుల్‌ ివీక దణి(గి కాందికీకులయిరి. 


99 క, తలర6గ “రెణు కథన (వలివా (పరుజాళ్వకృంత 2వపదనఖులను *ర 


తులం గులిళ నిశాత నఖావలి. బక్షీందుండు (వచ్చి వందజలా డెన్‌. 


10, ఇట్లు నీర్ణరవరుల నెల్ల నిర్జించి "య౮ూూతుండై. గరుడం డమృత గై సానంబున 


101 ఉ. 


99 


100 


10] 


కరగి ban బరిచేష్టించి ag పష [చంతం బె. దుర్వార శిఖా “2జివ్యాల 
నంబరంబు హస యనలంబుం గని తత్తణంబ నకల నది 
జలంబుల నెల్లం బుక్కిలించుకొని వచ్చి *యయశలంబు *నాజుంజల్లి తీళ్ల 

౧౧ లు లం 
6ధారంబై. చేవనిర్శితంబై పరి|భమిర్భచు చున్న యంతచ।|కంబు "నారాంక 
రంబున శసంతి ప్తదేహుండై చొచ్చి యచ్చ[కంబు కింద. 


ఘోర వికార నన్ని హిత కోప ముఖంబులు ది_ప్ప ప్ప విద్యుదు 
ల్కారుణ *దారుణాతములు నై నిజదృష్టివిషాగ్ని నన్యులం 
జేర(గ నీక యేర్చుచు( |బసిద్దముగా నమృతంబు చుట్టు ర 

0 లు 
కారతి నున్న యు[గభుజగంబుల రెంటిని గాంచి చెచ్చెరన్‌. 


7 నొంది _ అ.ఊ.ఐ.చ.తలమన. రి వీకు _ అజ ఒ.ట.ఛానం వీ.ళ; నీకు _ 
9 దప్పిన; 


1. రేణుకకిథన. నళ్ళ [కధన క (కు తేల్చి పలుకవలెను, 


రేణుక కుధన-___ ము. కుదర లేణుక [కోధన- రేణుక కుంత ___ అనియు 
పారములు. 2. వదనఖ _ అను పేరు తెనుగు లిపి భారతములోను భం. (పతి 
లోను లేదు. కి. యశతుల _ ఊ.ను; వకుల _ న 

| యూర్జిత స్థానుండై = న. 2 శిఖల _ న. లి నదినద _ భాసం.ర.న. 4 
యయ్యనలం బాఅంజల్లీ -_ ఉ.బఓ.జ త మ, 5. చై జల్లి = బద 6 ఛాఠకాశమన్వి 


తంది - కొన్ని (వతులు, దీ ప్రద్యారం జె అ ర 7. నంతరాంతరంబున -- 
ఎక్కు (పతులు; య అ శాసన రస యంత చ్మ కాంత రంబు సే ప 
ర సంకుచిత . ఆపవఐఖ; నూత ట్య వ 


1 విషాన్ని _ అ.ఎ.న.న. 2. సారజివ్వూలును _ థాసం - న; దారు ణేవణము 
యుర్‌ | | 


రైనా 


1(2 వః 


108 క. 


104 క. 


105 వ. 


106 సీ. 


102 


108 


104 
105 


106 


శ్రీమదాం[ధమహాభారతము గ. 


అయ్యురగంబులం న పతరజోవృష్టి *నంధంబులంజేసి వాని శిరం 
బులు (దొక్కి పరా కమం బనంగ 2నమృతంబు గొని గరుడండు గగనం 
బున. ఆగ సిన, 


కలవామున నిట్లు నురవిరులం బల్వురనోర్చి "యొక్కరు(డ యమృతము( దె 
క్క-లి కొని యాస్వాదింపక *యలోలు(డగు వాని జూచి హంయిట్లని యెన్‌. 


నీ విజయోత్సావామునకు లావుగకు *జవంబునకు నలౌల్యమునకు స 
ద్భావమునకు మెచ్చి వరంబీవచ్చితి *వే,డు మెద్ది యిష్టము నీకుక, 
© లు 


క (కీయన్నారాయణు(డు గథడునోవం. (బినన్చు డగు 
ఇం [దు(ఢు వ్లైరకో స్పేహీంచుటు వా 
So: 1=నీలీ= [న 


అని (ప్రసన్నుండై_ యానతిచ్చిన *1యాది బేవుండగు | క్రీమన్నా రాయణునకు 
నమస్కరించి గరుడం డిట్లని యె 


అమృతాళనంబు చేయక యును దేవ నా కజరామరత్వంబు నందుటయును 

నఖలలోకంబుల క[గణివై న స్‌ య్మగంబునందు నిన్నధికభ కి 

గొలుచుచు !నునికియు( గోరితిం గరుణతో దయచేయు ముద్దత దై త్యఖేది 
కవుడు *వానికి నభినుతంబులు ప్రీతుండై యిచ్చి వారి యిట్టు అనియె 


నాకు 


jis నంధులం జేసి పెక్కు (పతులు 2 నమృ తభఘటంబు_ఖ. 


] యొక్కరు డయ్యమృత మిమ్ముల గ జు స (యొక్కరుండ యమృతమిమ్ముల.- 
అనియుండ నోపు) ఏ, యలఘుండగు - య. 


1. చలంబు  ఉద.పన; జయంబు య. 2 కోరు సెక్కు పతులు, 
1. ఆదిదేవుండగు = అనునది వెక్కు (పతులలో లేదు 


1. నునికికి _ న ఏ నాతనీకలి = అయ నతనికినఫి.=ఇ ర, 


78 


ఆదిప ర్వము___ద్వితీయాళశ్వా సమా 


. శననఘ వావాశంబవై మహాధ్వజమవై యుండుమనిన( బఊియును |బసాద 


మనుచు [మొక్కి పఅచె నంత *నాతనిమీ(ద వజ మె త్తివై చె వాసవుండు 


107 వ. అదియును నంబరంబున నగ్ని కణంబులు చెదరం 2బణతెంచి వఠిరాజు 


పత్షంబులు 3దాంక వచ్చినం జూచి గరుడండు *వగి నీచేయు * వేదన నన్నుం 
దా(కనోపదు నీవు మహాముని నంభవంబ వగుటను దెవేం[దు నాయుధంబ 
వగుటను నిన్ను నవమానింప "గాదు గావున మది యొక వర్ణశకల చ్చేదంబు 
సేయుము నాయందు నీశ క్షి యింతియ యనిన సకలభూత సంఘం బెల్ల 
నాతని పర్ణంబుల "ినుస్టిరత్వంబునకు మెచ్చి సుపర్లుండని !'పొగణ నుశేం 
[దుండును నవ్విహగందు మాహాత్మ్యంబునకు మెచ్చి యచ్చెరువంది 
యిట్లనియె. 


| 


108 ఆ. నిరుపమాన శౌర్య 'నీతోడం జెలిమి సేయంగ 2నా కఫీష్ట మైన యదియు 


109 


110 


107 


108 


109 
110 


నిటి ఏవి కోమంబు నిటి సామ ర్జ్యంబు: గలదె యొరుల కిజగంబునందు: 
రలు రె థి జై 


. అమరు(డ వజరు(డ వజితుండ వమేయు(డవు నీకు నమృత మది యేల ఖగో 


త్సమ దీని నొరుల కిచ్చిన నమరులకును "వా రసాధ్యు లగుదురు పోరన్‌. 


. నీ వొరులకు నీయమృతం బీ వలవదు నాకు 'మగుడ నిచ్చిన నీ కి 


ష్రావా_ప్తి యగు *22ఏభం బేల .గావింజెద ననిన వారికి -గరుడం డని యున్‌. 


ల. నలఘు_ న 4 నంతనత్తార్టువై _ స్మ; నంత నగ్గరుడువై _ ఐ ఒ. 


PD) 


1. కగ్నికణంబులు చెదణింఒబిచి _ ర 2. బజచి_ ఏ.ఐ.ఖ లి దాకినంజూచి_ 
కొన్ని (పతులు ఓ. నగి యిక్సనియె _ ఖ.మ. 5. వేధ . ఐ.ఖమ. 6. దాకదు_ 
పెక్కు పతులు. 7. దగదు -- అ జొ.క.ట.త.ప, రాదు _ ఈ.ఖ.చ న.వ. రి. మదీ 
యంబై న యేక పర్ణ శకల విచ్చేదనంబు == న. 9. నీకుం గల శక్తి యింతియ _ 
అ.ఊ.లు. LO; సుస్టిరంబులగుటకు we . Ws lhe రును ఎక్కు 
(పతులు; సకల భూతంబులు పాగడె __ మ, 


1 నీతోడి చెలిమి-య.ర; నీతోడంజెలిమి వా ళ. మున్నగు పతులు 2, నాకు 
బు ద్దియయ్యె (బీతి_బు,. భానం స్మనాకు నిష్ట మెన యదియు_య శకి వికమమును 
నిట్‌ నొవాసనమును గలదె యొరుల కెట్టి ఘనుల కె నజ. 


1 వబారజేయు లగుదురు -అ. జ్‌ 


1 మరల_చ.శ.న. 2 ఆతరంగే.ఏ. 


శ్రీ మదాం_ధమహాభారత్మము 79 


111 వ పను మదీయ మాతృ దానీత్వ నిరాసార్దం “బమృతంబు అదర యిత్తునని 


*కా దవే ములతో నొడివి వచ్చినవాండ నీయమృతంబు గొనిపోయి వారల 


కిచ్చి మదీయ జననీ 6దాస్యంబు. బాచికొనిన నురగు లీ యమృతం బున 
'యోగింపకుండ “ముందణు నీవు గొని చనుమనిన నగ్గరుడని త్‌హ్పోవోన్వు 
భావంబునకు మెచ్చి లి బలపరా|కమంబులు ఏనవలతుం జప్పుమనిన 
నయ్యిం దునకు గరుడం డిట్లనియె 


112 క పరనిందయు నాత్మగుణోత్కర "పరికీ ర్తనము6 జేయగా నుచితమె న 


119 ఉ&. 


114 వ. 


111 


112 


118 


114 


త్పురుషుల కై నకు నీ కచ్చెరువుగ నా కలతెఅంగు( జెప్పెదం ?బీతిన్‌, 


స్టావర జంగమ వవితతం బగు భూవలయంబు నెల్ల నా 
లావున *బూని ాల్తు వవిలంఘ్య పయోధి జలంబు లెల్ల ర 
త్నా వళితోన చలుదు బృహన్ని జపక్షు నమీరణంబునన్‌ 

ag) 
చేవగ ణేశ యీోకణమ [తిమ్మరి వత్తు | దివిష్టవంబులున్‌ . 


అని చెప్పిన గరుడని జవసత్త్య సామర్థ్యంబులకు మెచ్చి !సంతసిల్లి *నీవు 
నాతో నెప్పుడు బద్దసఖ్యుండ వె *యుండుమని యొడంబటిచి వెండియు 
దేవేందుండు గరుడని కిట్లనియె. 


l= వనునుడము' ల యూర గుల కమృతంబు--వెక్కు[పతులు కి కెర్చిమీకిక్తు. న 
4 క|దువపు|తులతో._ ష్‌ రీ నాతల్లి-గ న; నాజననీ_ ఏ; పెక్కు పతు 
లలో న. లెదు: 6 దాసీత్వము-కొన్ని పతులు; దాస్యంబు వావపికొని న. 
గి భాసం, న. 7. ముందణి = చెక్కు[పతులలో లేదు రీ. మహిమాను.అ. 9. 
పరాక్రమ న టా పరాకమంబే (ప కారంబు--య. 


1. వర_అ.న;పర-ర. 2 దెలియన్‌ మ. 


1 (పవిదితం బగు-- ES CO BOL (దివిష్టపంబులన్‌ _- వా. మొదలగు కొన్ని 
(పతులు; (తివిష్టపంబునున్‌ --- భా సం 


— 


. నంతనసిల్లి కొన్నింటలేదు. 2. నీతో సఖ్యం బభిమతం జై నయది. ఇ ల.న 
లి. నెప్పుడు -- కొన్నింటలేదు. 4 యుండవలయునని_వా ళ. మజీకొన్ని 
(పతులు--భానం. 


80 


115 క, 


116 క, 


117 వ, 


క, 


119 వ, 


115 


జ్‌ 


ఆదిపర్యము__ద్వితీయాశ్యా సము 


నాకథిమత మొనరించితి నీకిష్టము “వెప్పికొను తున “దుర్మదులై 
మాకిటహితము. వేసిన యాక'|దువపుత్తు లశన మయ్యెడు నాకున్‌. 
య \< 


భవదభిరత్యుములగు నీ భువకంబులయందు సర్పములు 1 దిమ్మరుటన్‌ 
దివిజాధిప నీ కెజింగింవవలనె నీ యాజ్ర నాకు 2బడయ:గ వల నెక. 


అని గరుడండు దనకు నురగభోజనత్వంబు నురపతిచేతం బడసి తదను గమ్య 
మానుండై యురగులయొద్దకు వచ్చి *మవకతహరితం బెన కుశా నర 
ణంబున నమృతీకలశంబు నిలిపి యురగులకుం జూపి యిట్లని యె. 


అనిమిషనాథ నుగు_ప్రమయిన యమృతము దెచ్చి మీకు నిచ్చితి నన్మ 
జననీ దాస్యము వాసెను దినకర పవనాగ్ని తుహిన!దీపవ్తుల కరిగాన్‌. 


1మీర్రలు స్నా తాలంకృతుల రై వచ్చి దిని నుపయోగింపుం డని వంచి 

తల్లిం దన ఏ పెక్కించుకొని వివాగఎ దుం డురగుల కదృశ్యుండై *యున్న 
౧ రా 

సు రేందు వీడొ-ని *చని యె “నిట యురగులును నమృతోపయోగ "కుతూ 

హాలంబున నొండొరులం గడవ( గగ్భతస్నా నాలంకృత్తులై *చనుదెంచుటకు 

ముందటి. 


1. గోరు_ఓ. 2. దుర్శతులై - ఆపక గడ, యవ,.స; దుర్శదులై - వా 
మున్నగు (పతులు. 8. మయ్యెడనాకున్‌ - ఐ ఒ గి 


1. (గుమ్మరు. అ,పదమ. 2 బడయవలయుటన్‌ _న. 


1. మరకతరుచి భరితంబె నయ న, బై కుశ స్థలంబున.. “పెక్కు పతులు లే కల 
శం_ కొన్నింటలేదు 


1. దీపు లుగురిగాన్‌ _ ఇ ఊ,ఏ.ఓ.క గత నబ న, 


1 మీరు స్నానాలంకృతులై _చెక్కు[వతులు. 2. యునిచి_ మ; చెప్పి- ఓ జొ. 
లి. వారలచేత ననుష్జవడసి తల్లిం-ఖ 4. యచ్చేరువనున్న._న. 5 యభేచ్చం 
జనియె. ల. 6 నంతనయ్యుర-ఆ జా, పెక్కు ప్రతులలో నిట అనునదిలేదు. 7 
కుతూహలవరులై _ ఆజా త న.ల; కుతూవాలచిత్తులై _బ,. ర్‌, కృత స్నానులై -_ 
ఇ ఈ బొ.కపబయ; కృతసన్నానులై యలంక్భతు లై _ సః కృతస్నానాలంక 
రణులై _గ.ర న. 9, చనుదెర నంతకుముందర-గ ర స, వచ్చుబకు ముందర_ఇ 
| వచ్చిరంతకు ముందర-జడద, 


4 
ri 


120 క్ర, 


జ, 


122 క, 


128 వ. 


120 


121 


128 


gg1—6 


శ్రీ మదాంధ్రమహాభారతము él 


అమ రాధిపు. డమృతము గొని 1యమరావతి 2కరిగి తొంటియట్టుల సుస్టా 
3నమున నవిచలితరమా “క్షము(డై రతించుకొని 'నుఖన్తితి నుండెన్‌ . 


అంత 'నయ్యురగులు నమృతం బుపయోగింపం గానక దానియున్న స్థానం 
బని దర్భలు నాకిళ నాలుకలు రెండుగా 2 వయ్యుటం జేసి నా(టంగో లె 
“ద్విజిహ్వూలు “నాం బరగిరి యమృతిస్థితిం జీసి దర్భలు పవితంబు లయ్యె. 


ఈ సౌవర్షాఖ్యానము భాసా ముగ వినిన పుణ్యపరులకు నధిక 
(శ్రీ సంపదలగు దురితని రానంబగు. బాయు నురగ రతో భయముల్‌ 


క ట్లురగు లమృతం బుపయోగింపం గానక ననిన శేషుండు దనత ల్రియుం 
దమ్ములు( జేసిన *యధర్మంబునకు నిశ్వేదించి వారల విడిచి కడునిషతో 
గంధమాదన *బదరివన గోకర్ణ పుమ్మురారణ్య హిమవంతంబు లాదిగా( గల 
పుణ్య *స్థానంబులం డక సవాస వర్ష ౦బులు [బహ్మా నుద్దేశించి తపంబు 
సేసిన |బహ్మాయుం [బత్యకంబై వరంబు వేండుమనిన శేషుం డిట్లనియె. 


_: (భివ్యా యశుజివలన కోను (శు బూధ్రొరీందు దాల్భ్బుట qa 
ధో 
Sos క 


1. యమరావాసమున కరిగియచ్చట-య. లి. శేగి_న. లి. నమునం దచలిత-ఐ.గ. 
రన చవమననునచలితఎన ,నమునందు నుని దబ క (కముడ్లై--న; [క మవున- 
బు,పఏ.మ. ర్క. నుఖలబునఎన, 


lL; నయ్యురగులు నిట. పెక్కు పతులు; నయ్యురగులు నిట చనుదెంచి._-ల,స, వి, 
దయ్యలగుటం ఉసి---ఖ. లి. పాములు ద్విజిహ్వుూలు నా బరగె-__ఎ.ఐ, ఒ.ల, పాములు 
ద్విజిహ్వూ లనం బర గమ; నురగులకు ద్వెజిహ్వూనామంబు [(పళ_న్తంబయె మల 
4. నాంబరగి_-- ఈ ళ.ష; నాబరణగ పెక్కు తాళప్యత పతులు. ర్‌, స్పర్శం 
"జేసి_--వంగ; స్పర్శనంబునం జసి___ర. 


1. దానియున్న న్ధానంబుబాసి శనిరఎ ప ము తనిరి= తహ ర నో నీన రత. సుత 
గా|గజుండై నవ. 2, యధ ర్మారంభ ౦బునకు వెరచి వారల నిందించి విడిచి 
పోయి అ.ట, యధ ర్మారంభంబునకు--క. గ.బ. లి. బదరితపోవన__అనికొన్నింట. 
4. స్థలంబులం దాకా 


82 


124 సీ 


125 చ, 


126 వ, 


127 చ, 


124 


125 
126 


127 


ఆదిపర్వము __ద్వి తీయాళ్య్వా సము 


తల్లియు నా సహోదరులును మూర్చులె ధర్మువు నుచితంబు. దప్పి వినత 
కా_వెన తేయున కపకారము'లు సేసి 2లెప్పుడు వారు సహింప కెగ్గు 
సేయుదు రేను *రోసితి వారితోడి పొతొలం దపంబు సేయుచు శరీర 
భారంబు విడిచెద.( బర మెప్లి యనవుడు నాతని సమబుద్ది కజుడు మెచ్చి 


. నిత్వసతం ధర్శనిరతుండ వఖిలంబు దాల*నోపునటి థి రంయుతు(డ 
వన సక ఎ పీ జెనీ 


విది యన న్యవిషయ మిమ్మహీ భారంబు షే తాల్పనలయు “నివృతోడ. 
వినతకు నాత్మజుం డయిన ళు కశ్యప వాలఖిల్య స 
న్మునుల వరంబు గన్న ఖగముఖు్య(డు వాసవు నోర్చి *యున్నన 
ద్వినుత బలుండు కావున వివేకమునకా వినతా తనూజుతో 
౨౩ఘనముగ. జెల్ళిసేయు మిది కార్యము నీకు భుజంగ మేశ్వ రా. 
అని (బవ్మా ని యోగించిన శేషుం డ శేషమహీభారంబు దాల్చి గరుడనితో 
బద్దసఖ్యుం డై యుండ *నిట వాసుకియు9 దల్లి శాపంబున తపన మేజయు 
చేయు సర్పయాగంబునం దయ్యెడు సర్పకుల [పళయంబునకు వెఅచోతన 
బాంధవుల నై_రావశాది “సహోదరుల రావించి విషణ్ణ వృాదయుండ్రై 
యిట్లనియె. 

= బొనుర్‌ తల్లి కొధంమినత వగచుటు ;_ 

Sos l= 

చిరముగ [బవ్మాకుం దపము సేసి యంతు *డనంత ధారుణీ 
భరగురు కార్య"యుక్తుడయి పన్నగముఖ్యుల పొత్తు నాసి చె 
చ్చెరం దనయంత నుండి మది * జేర్చి తలంవండ యొక్క చాడు దు 
ర్భరతర దందళూకకుల భావి జయ "| పవిఘాత కృత్యముల్‌ . 


1. ను జెసి--కొన్నిపతులు; లు సేసి _ వీ. మొదలగు (పతులు. 2. రిప్పుడు __ 
వా. కొన్ని యితర్మపతులు. 8. బాసితి పెక్కు పతులు. 4. నెమ్మితోడ _ వాళ. 
మున్నగు పతులు, నిష్టతోడ అ.ఇ. ఈ.ఉ.బు.ప ఐక ఖగ జ నయ ర.ల.న; 

1. నట్టి --- వ Dw IN Dad Ww 





1. నియమించిన య. 2. నట __ ఉన. 3 జనమేజయు సర్పయాగం 
పన్‌ పో కొన్ని (పశులు; జన మేజయుండు సేయు _ఖల.న; జనమే 
జయు చేయు _ కొన్ని (పతులు. 4, చెక్కు [వతులలో 'కలి లేదు. ర్‌. 
యురగ ==య. 6 మహో రగుల = జ, 

1. డశిషవ_ఆ. 2, సక్తుండయి -- వా. వ. (పతులు ; యు కృుడయి జ 
స. మున్నగు [పతులు 8 చసి_కొన్ని(వతలు. ఉ. భవ-య.ర.స. ర్‌, 
(పతి ఘాత _ భాసం వ ప 


126 వ, 


129 & 


128 


129 


శ్రీ మదాంధమహాభారతము 83 


మణి యమృతమథనంబునాండు మంథరమవోనగంబునకు "నే తంబ నయిన 
నా కేశంబునకు మెచ్చి *యమరు లెల్ల. బితానుహుం (అార్జి ంచి నాకు నవ్య 
రా ల ౧0. అ 
యత్వంబును నకల భయీేవిమోతణంబునుం గా వరం “బిప్పించి రై నను 
జననీశాపంబున నురగీకుల [ప్రళయం బగుటకు మనోదుఃఖంబు దున్ససహాం బై 
యుండు దాని నుడిగించు "నుపాయం జెద్ది యేమి సృ్వయువార మని 
చింతించు చున్న యన్నాగ ౮'జునకు నాగ" కుమారు లత్యుద్దతుల్రై యిట్లనిరి. 
0 —— లా 


సీ. జనమెజయు!ని చేయు నర్పయాగముకు. విఘ్న*2మందణము( గావింత 


మత (డు 
ధర్మార్థ గావున ధారుణీసురులమె యడుగుద *మిదియు సేయకు మనియును 


| సేతంబ -- అ క.బు.ఒ , సూూతంబ-- అక ఖ భాసం న వళ. రోకో )ంబ - 
ఏ జౌ, వేతము అని కొన్ని ముదిత |పతులలోని పారము మూలానుగుణము 
కాదు. దీనియందు 'వేతంబ నయిన న్లేళంబునకు' అనియున్నది. వేత శబ్దము 
నకు కట్టుతా9డు అను నర్థము ఆ స్టైలో కాని శబరత్నాక రములో కానీ కన 
బడదు. మూలమునందు న్నేత శబ్దమే యున్నది, త్మతన్నేతమ భూన్నాగో 
వానుకిర్చిలినాం వరః చితశాలా పతి పుట 8 2. యమరవరు - ఈ ఉబు.బ.ర, 
8. లెల్ల నత్ఫుద్దతులై_ అ టు ము. బి మోాచనంటునుంుక జయ. ల్‌, విచ్చి 
Be న చెక్కు పతులు 6. కులంబునకుం (బళయం జర నుప 


యానా 
అభ 


యం బెట్టది వ నుపాయం బెయ్యది లు చు నాదు త బం డెడ్ది జసు ఆస 
8, సేయంగలవాడనని_న. 9. కుమారు లెల్ల నుద్ధతులై అ ఖ 


1. డుసేయు _ పెక్కు (పతులు 2 మిందరము--అ,టల ల మిస్టి సేయకు 
మటనియు__న ఈ సీనవద్యను సందంతటను సొధారణయతి శకాన్పించు 
చున్నది రెండవపాదము ఉత్త రార్థమునందు 'యడుగుద మీ[ కతు వుడుగు మనియు' 
మాత్రము [పానయతిగల పారము వావిళ్ళ మున్నగు పతులలోం గై కొన(బడినది 
పక్క పాదార్లమునందు మా(తము నన్నయ తన నియమభంగముచ చేసియుండునా? 
యను [పశ్న “యుదయించుచేన్న ది తాళప్యత [పతులను పరికీలింపంగాం జరినగ 
ముగా (వానయతిగల పొరములును సాధారణయతిగల పొరములునులఖిం చినవి 
కావున నన్నయ నియమమున కనుగుణమైన పాఠమునే యాదరించుట చేసితిమి. 
'యడుగుదమీదియు సేయకుమనియును' _ ఎ; 'యడుగుదమిదియు సేయకుమ 
యనియు” అను పారము బు జౌ. [వతులలో కాన్చించు చున్నది. ఇది మేలై నపాఠ 
మైనను (వాంత అస్పష్టముగా నుండుటచే ముఖ్య పారముగా [గ్రహింప లేదు 


ము|గతువు చేయకుము ననియు __ఆ ఇ ఈ; మిదియు సేయకుము ననియు - ఉ; 
ము[గతువు సేయకుము యనియు __ బు,ఊ.క; మీ కతువు సేయకుమనియును._ ఎ; 


84 ఆదిపర్వము... ద్వి తీయాశ్వా సము 


గొంది మతనికి. గూర్చు మంతులమువై యీ కళు*[ కియ. "జేసి *యివా 
| పరముల 

కగు  బెక్కుదోషంబులని హేతువులు నూపి “యుడిగింత “మందటు 
నొక్కు మొగిన 


ఆ. భతభోజ్యలేహ్య పానీయములమీ(ద కసదములోని విపిజనుల మీంద 
10 వెగడు బడ(గ (కాజీ వెజపింత మొజ్జలు తత్స యోగ !! విధులు దప్పి"*పటివ 


180 వ, అనిన !వారలలో? గొందణు బుద్దిమంతులయిన భుజంగముఖ్యు లిట్లనిరి. 


181 క. ఇవి 1మీ 2కన్నియు. జేయంగ నవునని తలంపకు: డు భూనురాోహుతి మంతొ 
దృవచారుణ *దవావళిఖల్‌ గవిసిీీన నెద్దియును జేయగా 7నెడగలదే. 


182 వ. అనిన విని నాగరాజానుజుండై న యేలాప్పుత్తుం డిట్లనియె. 


188 ఆ. శాపమిచ్చునాండు జనని యుత్సంగంబునందు ని దవోయినట్ల యుండి 
యమర వరుల కజున కై న “యనోరన్య సంభాషణంబు లజుకపడ౦6గ ఏంటి, 


ము|క తువు సేయకుమ ననియు వప, ముఖము సేయకుముననియు __ డ. 
4. వునన, ల్‌ యిహము బరము చెడునని ెక్కులు నుడివిపాతువుచూపి._ 
న. 6. యుడిగింతమని కొందజొక్కు మొగిన _ఏమ. 7.మందర మొక్క 
మొగిన -- పెక్కు. పశులు , మిందరు నొక్క మొగిన-ఆన రి నభికుళైన- 
ఆ ఏ.కౌ ఖ త,స; సదసులోని -న, 9. నమితి మీద - డ.ద న. 10. వరగు-ఎ,ర. 
LL SEAN. AD వరుకు 


180 1. నందు గొందరు  ఈ.ఉ బు.క ,ఖ.న.మ, 
181 1. మా కన్నియు -- య. 2. కిన్నియు _ కొన్ని పతులు. లి. వళి జౌ.ప.వీ. 
ఉ. దవళిఖదా( గవిసిన _. న. ల్‌ నార్చులుం న 6, న బెద్దయును 


ల TrID, 
182 1, విని __ కొన్నింట లేదు. 


188 1. నిదుర ఆ.పఏ 2. యేశాంత న. 


1లిఓీ వ. 


1లిర్‌ క. 


186 వ. 


184 


195 


186 


శ్రీ మదాంధ్రమహాభారోతము రిస 


అస్పలుకు!లు సవి_స్తరంబుగా. జమపెద వినుండు శాపానంతగం*బ యమరు 

అల నజుని కిటని రయ్యా క్మ్యదువ కడునిరయు రాళ యిటి యనంత “బల 
౧౧౫ ౧ © sees (3) 

వీర్య సంపన్నులయిన కొడుకులం బడసి వారి కకారణంబ చారుణంబై న 

శాపం బిచ్చె మీరును వారింపక యుపేషించితిరి దీనికిం |బతీకారంీబు 

*లదే యనిన నమరులకు. గమలనసనంభవుం డిట్లనియె. 


[కూ రాకారుల జగదపకారుల: బన్నగుల( దాల్బగా. స స ఆ. 
ద్రారుణిికి హితంబుగ దుష్టోరగసంహార మిప్పు డొడంబడ వలెన్‌, 


మణియు సకలలోక *హెతాచారంబుల్లై |పసిద్దులెన నాగముఖ్యుల నెల్ల 
వాసుకి చెలియలై న *జరతా్క్యారువునకకు జరత్కారుం డను *మవో *మునికిం 
బుకైడువా డధిక తేజస్వి యాస్తీకుండను మహాముని జనమేజయ సమా 
రబ్ద సర్ప7స త్త పళయంబువలన రహించునని పితామహుండు 'దేవతలకుం 
8్రిప్పిన 'ఆఅంగు సెప్పిన వానుకి | పముఖ నాగముఖ్యు లెల్ల సంతసిల్లి యేలా 
పత్తు నెత్తుకొని సాధువాదంబుల నభినందించిరి వానుకియు నాంటంగో ఆ 
జరత్కారు మునీందుం డెన్నండు దారపర్మిగహంబు సేయునో యని "తత్స 
మయ సమాగమం బపే&౦చి ''యుండునంత. 


1. లు సవిన రంబుగా జెప్పెద = ర,ల.న. 2 బున నమరవరులెల్ల _ కొన్ని 
(పతులు, లి, ల య్యెనట్టి జాన్‌ వీర్యబల నంవన్ను --అ.ఈ,జొ.:కబ, ర. 
వారల కలిగి యకారణంబ --న ; వారికి నకారణంబ యలిగి . ఊ.క.ద న.బ.ర; 
వారల కశారణంబ - అ.ఆ,జొ.మ. 6. గొండెదియేనియున్‌ న; బం ణెపి 
యును గలదే ను ; బొండు గలరే _ ఇ.ఊ బు ఏ.జ.ద నవ, 7. యేనియుం 
గలది వ; యెద్దియేనియుం గలదే. ఆ , విచారింపంగలటే  ఖ. 


నట యిద్దారుణి - న, 2, కహిొతంబగు -న.ర, కి హితంబగు - మ. 


1. హిశాచారులైెన నాగ -- ఇ ఏ.జౌొచతదమ య.ష, ళ. ; హిశాచారులె 
పసిద్ద్మలెన -- వా.ళ; కొన్ని యితర (వాంత పతులు ; హిళారంభులై --ఓ గజ, 
2. జరత్కారకు _ పెక్కు (పతులు. లి. మహా _ పెక్కు |పతులలో లేదు. 4. 
బుషికిం - ఆ ఇ ఈ.ఊ.బు ఎ.ప.ఐ.ఓ,ఖ గ.దనమర. రి. మునిసత్స ముండు _ 
గ.ర; మహాత్ముండు -అ.టప. 6. జనితంబెన -- అ.బు.ఎ.జా.ట.ప,య.ర. 
స,ళ. '. కుల --వా.ళ. కొన్ని యితర (వాం (పతులు. 8. చెప్పెనని చెప్పిన 
విని -. అ ఈ.బు జౌ.మ; చెప్పెననిన నప్పుడు -న ప 9.తత్సమయం బపేషీంచి- 
అ.ఆ ఇ ఉ.ఊ.క,డ ద.బ.మ య.శ,ష. 10. యుండె నంత _- కొన్ని పతులు;లోక 
పితా ముహువాక్యంబు తప్పదని యుండునంత న 


80 


187 క, 


12వ క. 


189 వ, 


140 క. 


187 


188 


140. 


ఆదిపర్వము __ ద్వి తీయాశ్వా సము 


పరమతపోనీధి !'యాయా వరివంకో త్తముండు నియమవంతు(డు లోకో 
తృరుడు జరత్కారుండునా( బకగిన ముని [బవ్మాూ చర్య పరినాలకు6 డె, 


ఘోర వతములు సలుపుచు దారపరి గహూము నియ? ఉానొల్సక సం 
సారపునర్భవభీతి వం) 1వ్యామోవా 2పాశ్ఞ బంధచ్యుతుం డై. 


తపస్స్వా ధ్యాయ ' బహ్మ చర్య వళంబులం "జేసి బుషుల *బుణంబుల 
తెని గుచు. బర భమించువాండు వవంబులో స 5వల్యలంబు 6౫న 
యందు మూషిక ”విలూగంబయి యొక్క కమూలంబు ితక్కియున్న 
వీరణతృణ_న్హంబంబు నవలంబించి 1*తల్కకిందై. యాదిత్య] 'కిరణంబు లావో 


రంబుగా | వేలుచున్న బుషుల గొందణం జూచి డాయం బోయి జర 
త్కారుం డిట్లనీ యొ. 


కడు ను[గము దల] (కిందుగ (బడి 2 వెలుట యిదియునొక *తవంబొకొ నాకే 
ర్పడం "జెప్పు *డతసం బేందొడంగెద ననవుడును నయ్యధోముఖ విపుల్‌. 


1 యగు నావర _అకననయ; యెయావర __ ఉమ.న. 2. వంళోత్తరుడు 
భువన వంద్యుడు -- వ. 


ే వ్యాపార మోహ వాళ చ్యుతు గై = పెక్కు (పతులు. గః వ్యాపార మోహ 
పాశ చ్చిదుడై - క్ర వ్యాపార నావా వారభిదుంణె. మ, 2. దురిత 
బంధచ్యుతుక _ ఏ 


1. (బహ్యచర్యంబులం జేసి _ వీ ళ పెక్కు [ప్రతులు _ ౭. బుణంబుల నీగుచు _ 
“పెక్కు (పతులు. శి దిర్చుచు- బు. ఉ. మవహోకూపంబుదరియ -_గ ర్‌. 
పల్ల ంబున మూషిక __అ బుప.టడ.దబ,; గర్శంబునందు మ. రీ. దరి స. 
7. విలూనమూలంై బె యొక్క వేర తక్కి. యున్న దాని _ బౌ. రి. వేర-.ప.త 
9. తక్కియున్నదాని _ అ ఆ.ఇ.ఎ.స.కగవా. 10 తల కిందె | వేలుచున్న -_- 
ఎ; తల [కిందుగా [వేలుచున్న __ బు,ప.గ. 11. కిళణంబు లావోరంబుగా __ 
ఎక్కు (పతులు. 12 జూచి డాయంబోయి -__ ఎక్కు (పతులు ; డాయ౦బోయి 
వారలకు _ న.యల 15. జరత్కారుండు వారల కట్టని యె._.ఆ.ఖ.జ.మ. 


1. |కిందైవడి -_ ఆ.ఊ.క.ఖ.మ. 2, యుండుట _శ.వమన. లి, తపంబేనా __ 
ర.న, తవంబకొ _- ఊ.జ, 4 డిత్తవం బే నడరించెద ననిన _ స, 


శ్రీనుదాం(ధమహాభారతము 87 


141 క. అనఘ యిది యేటితవ మేమనువపమ 'దుఃఖతుల మగుట నాధారము 2లే 


కను నంతానో చ్చే దంబున | వేలెద నుధమీలోకమున తరువు చనన్‌, 


142 వ, మంద ఖాగ్యుల మయిన మావంళంబున జరత్కారుం డను పాపకర్ముండు 


పుట్టి దారపర్మిగహాంబు *సేయను సంతానంజు వడయను ఎ*నొల్లకున్న వా. 
డే మాతని “పితృపితామహులము మాపట్టిన  యవురుగంట వేళ్ళిల్లం 
గాలుండు మూషిక వ్యాజంబునం *దరతరంబ కొలికిన నొక్కువేర *తక్కి 
యున్నయది యదియును జరత్కారుం డనపత్యుండెనం చెగు నే మధః 
పాతుల మగుదు మాతం డపత్యంబు "“వడనెనేని యూర్వ్వగతుల మగు 
దుము. 


148 శ. నీవు మా 'చుట్టమవపోల నెమ్మితోడ *నవహితుండవై మాేపల్కు లాద 


రించి 
తా జరతా-రు( గని *చెప్పనయ్య వాని నెటు(గుదేని మా వడియెడు 
నీ యవస్ల 


శక వ, అనిన నిని జర త్కారుం డతి కారుణ్యచిత్తుండయి యప త్యార్థం బవశ్యంబు 


141 


148 


144 


విచాహాంబు 'గావలయు నని యొంతయుం (బొద్దు 2౨ింతించి తనపితృ 
కివరంబున కిటనియె. 
a య 


l. దుష్కుతుల -- అ.ఆ.భాసం. వా.ళ ; దుఃఖతుల -- పెక్కు (పతులు. వి, 
అంటి వవ. లో నా ని 
నా గ re లకను _-న.ళ వ మున్నగు (వతులు VY "లొ SLO 


ఆ.ఈ,ఊ.బు.ఐ తశ మ; లోకముల కేగుటకుళా _ మ. 


1. సేయక సంతానంబు వడయ నొల్లకున్నవాడు _ ఊ.ఏ.ద. 2, మనస్కరింప 
కున్నవాడు న. లి. పీతృపి తామహ[(పపితామహులము - అ ఈ ఐ.ఒ.ఓ.గ జ. 
ట.త.గరన,బల. 4 (గమంబున గొరుక _ఆమ. లీ తక్కిన యది _-_ ఊ.బు.న. 
6. డనపత్యుం డయ్యెనేనిం చెగు ర. 7. సె మునునధః _ కొన్ని (పతులు. రి. 
తజ నని నూర్ద్వ -అఓ ఖ,య. 


1. చుట్టమవు స 2. నతిహితుండవై మ. 8. పల్కు లవధరించి _ ఆ.బు. 
ఖ.మ. $4. చెప్పుమయ్య -- పెక్కు |వతులు. క. యతని _ అ.మ. 


1, గావలయు గాశేమియని __ ఇ ఈ.ఉ ఊ,బు.ప.ఐ.ఒ.క.గ జ.డ.త.దన.ర.ల.న; 
గ *వలయ్వనని --వా.ళ. ఏ. విచారించి -బు.వ. 8 వరుల కిట్టని య — అ,ట. 
య.వ ; దేవతల కట్టని యె  ఆ.ఈ.జ,ర, 


88 


145 క, 


146 క, 


147 వ, 


148 చ. 


149 వ, 


145 


146 
1&7 


148 


149 


ఆదిపర్వము__ద్వితీయాళ్వా సము 


మీరలు నాపితృ! దేవత లారాధ్యుల రేను మోక నాత్మజుండ జర 
కారు: డనువాండ ముందటి దారవరి[గవాము *సేయం శేదగులదు బుద్దిన్‌. 


మిమ్మిట్లు చూచి హిత మెట్లగు నట కా ముదంబున డారా 

య గా య 

రి అల Wo, అల్ల స శో 9 స 
రమ్ము [పవ రింప(గ: బి తమ్మీప్పుడు పుకు నాకు ధర్భస్థితి వె 


"అనిన నమ్మహామునులు జరత్కారు సల్కులకు సంతసిల్లి యిట్లనిరి. 


'తగియెడు పుత్తు)లం బడసి ధర్మువు దప్పక తమ్ము ను త్తముల్‌ 
పోగడ(6గ *మన్మృవోమతులు పొందుగతుల్‌ గడుఘోరనివ్షతో 6 
దగిలి తపంబు సేసియును ద&ీణ లిమ్ముగ నిచ్చి యజ్ఞ ముల్‌ 
నిగడంగ6 జేసియుం బడయ నేర రపు త్తకులై న దుర్మతుల్‌ . 


=? డొరీత్సారుండు బివావొంచు చోనీకొనోం బూనుటు :- 
సం. 1-429 
కావున నీవు కృతదార పరిగహుండవై సంతానంబు వడసి మమ్ము 
2నూర్ల్వలోక గతులం జేయుమనిన జకత్కారుం డెక్లేని నాకు కననామ్ని 


యయినదాని వివాహంబు *గావలయు నని వారికి నమస్కరించి వీడొని 
కననామ కన్యా స్వేషణపరుం డై. భూవలయం బెల్లం గలయం [గుమ్మరి. 
— ౧ 


క, వర్షం బారాధ్యుల  ఇ.త,న, £ నందు --ఖ. ఏ. దగులని__వ;దల 
ణా ల అఆ 


క్ష నట్లుగా -- ఆ. ఈ,బు త యురి చును 
1 అనిన విని య. కొన్ని [పతులు 5; వాళ, 


1 తగిన సుపు తులం - పెక్కు (పతులు-_గ్ని 2, సవ్మవో లన; నమ్మసహో అ 
ఊ.బు.ఎ గ జ ద.వ బ.శ. క 


1. నీవు దారవరిిగహంబు సేసి _ అ. 2. నూర్ద్వగతుల __ అ.ఈ.ఉ.ప.జౌ చంత,బ 
భానం. శస. లీ సనామ-ఓ.క.ఖ |పతులలో తప్ప తక్కిన అన్నింటి యం 
దును; ననామ్నీం యద్యహం కన్యా మంపల స్ఫ్యే కదాచ న-మూలము. 4. 
గావలతు -- ఆ.మ. న్‌. వీడని - కొన్నింట లేదు. ర. స్వనామ-- ఆ. ల, 


శ్రీమదాంధ్రమహాభారతము గ్ర) 


150 తరువోజ, అశవరత (వకాయాసఖేదమున నతికృళం బగుచున్న యంగంబునందు: 
దనరి *యేర్పడ సిరల్‌ దద్దయు *ముదిమిం దల వడంకుచు *నుండ( దన 
పితృవరుల 

ఘనముగా నూర్వాభిగమనుల వేయం గడ౦6గి వివావాంబుగా జర త్కారు. 
డనఘుండు దనకోర్కి కనురూప యైన యట్టికన్యక( గానండయ్యె 
మరర్హ్యమున, 


Blas ఇట్లు జర ఛ్కారుండు ఏచవాపహో "పేక్షం 1 బతీఉంచుచున్న వాసుకియుం దన 
చారుల వలన నంతయు నెటింగి నిజసహోదరిమయైన *జరత్కారుం దోడ్టాని 
జరతా్క్కారు మవోముని పాలికిం బోయి యిట్లనియె, 


152 శా ధన్యంబయ్యు భవత్కులం బతికృ కార్భంబయ్యె నస్టృత్కులం 
బన్యోన్యానుగుణాభిధానముల. జితానంద మొందె౯ కై 
కన్యా మాన్విత భూనురో త్తమ జరత్కా!రూ జగన్మాన్య యి 
క్కన్యాభిత( బరిగ్రహింపుము జరత్కా*రున్‌ మదీయాను*న్‌ . 


158 వ. "అనిన యొడంబడి జరత్కారుండు ?సనామ యగుటం జేసి యక్కన్యకను 
వివావాంభై | పథమ “సమాగమంబునం దన ధర్మపత్నికి సమయంబు సేసె 
నాకు నీ వెన్నండేని “యనమానంబు *దలంచితి నాండ నిన్నుం బాసి 
పోవుదు “ననిన నా(టంగోలె, 


150 1. యేర్పడిన ర (రా్రాల్‌ -ఈపబగ.జటడ,ద.బ.లశ మస, 2 ముదిసి _ 
రలు ముస నుర చ ప్రా వ.సన; నుండ దన పితృ - ఈపారమే 
మూలానుగుణము, ముదిమి నొందినది జరత్కారుడు 'నచన్మ లభ కే భార్యాం 
వృద్ధాయ మితిశానక', 


151 1. పరీతీంచు -- కొన్ని (పతులు 2, జరత్కారం- పెక్కు వతులు,కానిమూలము 
నందు జరత్కార రూపము కానరాదు, 

152 | రా _ పెక్కు (పతులు. బి, రక౯ా . పెక్కు (పతులు. 

159 1 అనిన విని _ భానం పా. కొన్ని (పతులు. 2, స్వనామ-ఆ.ననమ లి నమా 


గమంబయ్యెడు నా సమయంబున దన ధర్భపత్నికి నియమంబు సేసె_న. 4. నవ 
నూన౦ంబు.__అ.ఆ.ఈ.వ.జొ,క.ఖ.గ ట,ప. భానం ర. €. దలంచి తప్పుడ-బెతన; 
దలంచి తప్పుడు-గ 6. నని _- వా; కొన్ని (పతులు. 


90 


154 క. 


156 వ. 


154 


155 


156 


157 


ఆదిపర్యము _-ద్వితయాళ్వానము 


వాలుపయి నడచు 'నట్లబ్బాలిక *నడునడ =డుంగి భయమున నియమా 
ఫీలుండగు పతికి. *బవళుల్‌ శేలును చేమజిక ేవడచంచుచునుండెన్‌ 


అకోోమలి యొక్కనాండు దన 'కుఖువు దలయంపిగా. గృష్లాజి నా_స్తర 
అంబున నిజనాథుండు *ని|దితుండై యున్న యవసరంబున నాదిశ్యుం డస్త 
గిరి శిఖరాసన్నుం *డగుటయు సంధ్యాసమయోచిత *[కియలు నిర్వ ర్హింప( 
దదా శమవాసులై న మునులు గడంగుటం “జూచి యాత్మగతంబున 


. సంధ్యలం దొనరించు సద్విధుల్‌ 'గడచిశక ధర్మలోపంబగు దడయ కేల 


బోధింప చై తని భూనుర[పవరుండు పదరునో బోధింపంబడి యవ జ్ఞ 
దగునె నాకిట్లు నిచాభంగ మొనరింపంని యల్లునో డిని కలెనేని 
2యులుకయ పడుదుగా కగునె ధర్శ|క్రియాలో పంబు వాదయంబులో 


సహింప 


నని *వినిక్చిశాత్మయె నిజపతి. “| వబోధించె మునియు *ని దోదేజి యలిగి 
యుల నిద జెజుచి “తవు కీనావుడు జరత్కాగరువిట్టలని యె. గరమువెజచి. 


1 “వడువుననాలిక ఒరు. ల వయచవడత నడకకి త మళ నడు నడ నడుంగిజు 
భాపం వా. కొన్ని (పతులు. వ బగలును -__ కొన్ని (పతులు 4 యువ 
చరింవుచు.-మ 


l. బీతి సేసి_ఆ ఇ ఈ ఉఎ.ఐ.ఒ ఖర. 2. తడయక_మ 


| యూరువు_ పెక్కు. (పతులు. లి నిదితుండైన యవనరంబున-కొన్ని పతులు. 
లీ డగుడు సంధ్యా స కుటుల పదుగ, పబ 4, క త్యంబులు --వ 5. మునులరు 
గుటం వ; మును ళలేగుటం_గ్ని చశ మ. 6 జసి-వ. 


1. దప్పిన అ.న ; గడపిన--మ 2 యలుకనే వడుదు గాక - అ.ఆ,గ,చ.మ, 
రశ స; యలుకన--ఈఖ. లి. నునిళ్చితా _--ట ప; యు నిశ్చితా య. 4, 
[ఒబోధింప-- అ ఎ.క.చయ.ల ల్‌ నంత దేజీ నిద న. 6 చెలిని ఆ ఊ. 
కి ఖ.గ.ట.ద.పర.ల.వ,. 7. తిపుడు -ఉ.ట.వా. రి, జరత్కారయనిన ను 
లనియె నతనితోడ న 9. ర యిట్టులనియె _ పెక్కు (పతులు. 


160 క. 


161 తే. 


153 


159 


160 


161 


శ్రీమదాంధ్రమహాభారతము 91 


. ఇను6 డన్తమి౦పం బోయిన ననఘా 1బోధింపవలనె ననవుడు శ్రమే 


ల్కను నంతకు నుండక యినుః డొనరంగ నస్తాద్రైకేంగ నోడండె చెపుమూ. 


. నీవు నా కవమానంబు ?దలంచితివి నీయొద్ద నుండనొల్ల: దొల్లి న్‌ళునోానెసీన 


సమయంబు న్‌ట్రద నీ గర్భంబున నున్న వాడు సూరఠ్యానల సమ 
*వభుండై న పు[త్తుం రడుభయకుల దుఃఖోద్రరణ నమర్థుం”డు సుమ్ము 
నీవు వగవక నీయ్మగజు “నొద్ద నుండుమని జరత్కారువు నూరార్చి జర 
త్క్బారుండు తపోవనంబునికుం జనియె నిట జర త్క్కారువును ద్‌ య గజుం 
డైన వాసుకియొద్దకు వచ్చి తద్వ్యృతశ్రాంతం బంతయు నెణింగించి 
*2యుండునంత. 


ఆ పూర్ణ లేజు( డపగత పాము డపాక్ళత భవానుబంధు.డు నిజమా 
చాపిత్ళ పత |పబల భయాపహు. డా స్తీకుం డుదితు.డ్రై 2 వెరి. 7౧6 పభన్‌. 


చ్యవననుతు(డై న |పముతితో జదివె నకల వేదవేదాంగములు “*నిజవిమల 


క 
నెటి ౫ సకల శ్వా స్త్రంబుల *నెల్ల యందు నధిక “సా _త్స్వికు( డా స్తీకు( 
డన6గ జనులు. 

1 మేల్కునువ --అ.స. 2. కరుగ = ఐ.ఖ. 
1. అని పల్కి నివు--ర న. DSHS ONTO EI ల 


దొల్లియు నీకుం జేసిన _ ఆ ఈ.ఊ.జొ.ఖ.వమ శీ వభురొడుభయకులవ క a 
చెక్కు (వతులు 5. 2న నుపుతుండు  అ,.ఆ, ౧, డుభయకులవవరయణ 
నమురుడు _ భానం శమ. 7 డగు_మ 5 కడ -అల, లి. కరి? _ అ. 
ఆఅ,ప.ఖయ ర. 10 నెరుంగ జెప్పియున్నంత wg. 1] యున్న ంత ఆ పెక్కు 
(సతులు 


1 పావుం డవకృత ౨ అ" DET - కొన్ని (పతులు ; పథ (బెరిగ౯ా (వెలి 
సళ్ళా బర ౫౯) కం. (వభ బెరిగెన్‌ __ వ.ర 
1. చన విమల బుద్ది = గ,జ.డ ర.ల, 2, నెందు నధిక నత్వు డా నస్మీకుడ యనంగ 


జనులు భువిని _ ఏ పః న; నించునందు నిక - ఈ,ఉ.జ. లి తేజస్వి యస్పికుం = 
జె జ.ట.డ.త. 


[1 


162 వ, 


168 సీ, 


164 వ. 


164 


ఆదిపసరంము ___దింతీయాశా; నము 


1అట జన మేజ యుండు దతక విపానలంబుశం దన జనకు పంచత్వం బుదంకు 


వలన చెతణింగి మం|తులం జాచి యిది యేమి 2 నిమి త్రంబు దీని సవిస్త 
రరిబుగా.( జప్పుండనిన మంతు లిట్లనిరి. 


= దఊనవేశియనవం బిరీజ్షీతు కావకారణందు ముం/తులు చెవ్హ్రుట :- 
సం. 1-06_06 


అభిమన్యునకు విరాటాత్మజ యైన యు _త్తరకును బుట్టిన ధర్మమూ ర్తి 
కౌరవాన్వయ పరికయమున నుదయించి * పథం బరీకితుండు నాంబరగు 
వా[డు 
ధర్మార్థ కామముల్‌ దప్పక సలుపుచు( బూని భూూపజ నెల్ల. బుణ్యచరిత 
ననఘు6డై. రఊంచి యయణువది*యిండులు రాజ్యంబు ్‌్‌న రాజవృషభ' 


. శీడధిక ధర్మ*మార్లుండై న నీయట్టి సత్సుత్తు) (బడసి యున్న పుణ్యు( డన్య 


నాథ మకుట "మణిగణ| పథా 8ళంజిక పాదపంకజుండు భరతినిభు(డు. 


'$వత్సిత్ళ |పపిశామహుండై న పాండురాజునుంబో లె మృగయానక్తుండై. 
యొక్కనాండు మహాిగవానంబుల( బెక్కు మృగంబుల శనెగచి చంపి తన 
చేత వేటువడి *పాజిన మృగంబు *వెంటం దగిలి మహోధనుర్దరుండై యజ్ఞ 
మృగంబు పిలుందం బఖిచు రుదుండునుం బోలె. 


1. అంత నొక్కనాడు  ఎ.న ర; అంతనఒ మ; అంత ఆ. 2, నిమిత్తం 


'బెరుంగుదురేని _ వ,ఖ మ. 
శో 


1 | పళ-పెక్కువతులు; పధ-శ మళ. 2 వేలేండ్లు - ఊ ట.డ, యే డేండ్లు -- 
కజ; యే వెండ్లు -- ఐ ద. |పజా ఇమాస్తవపితాషష్టీ వర్షాణ్య పాలయత్‌ _అని 
మూలము. లీ డధిక ధర్మమూర్తియైన -- అ.ఓ.ర ; డఖిల ధర్మమూర్తి — సు 
4, విదుడ వెన _ ఈ.ఉ.ఊ.ఐ.ఒ.క ,జ ద.ల. 5 గాంచి -ఆఖ. 6 నట్టి జః 
7 రత్న నానా[వభాంచిత --న. రి. విలసిత ఏ ల.న ; భాసిత - ఇ.ఒ స; పటల 
సత్వాద - క.గ.ద.ర, పటల (శ్రీపొద  జొ.త.య ౮. కులుడు ఆమ 


1 భవత్ప)పితామహుం -- భానం. వా.ళ. కొన్నిపతులు భవక్సిత్ళ[పపిశా- 
అను పారము ఒమ. (వతుల నుండి [గహింపంబడినది. ఏ. గవహానంబునం .= 
సెక్కు పతులు. 8 నేసి_అ.ఆ, నెగిచి  భాసం. పెక్కు (పతులు 44 
పారిన యొక్క _ అఆ.ఉ జా.గ.త. 5 వెను - కొన్ని (పతులు 


శ్రీమదాంధమహాభారతము 93 


165 పృథ్వవృత్తము. అమిత మదఖిది యొక్కరుండ 'యమ్మృ గాన్వేషణ 


166 వ, 


167 అ. 


168 క, 


169 వ. 


165 


160 


167 


168 


169 


|భమాకులిత చిత్తుడై *తగిలి పాటుచు౯ా ముందటన్‌ 
శమీకు( డనువాని నొక్ళ_మునిస_త్తమున్‌ సంతత 
తమాదమ సమన్వితుం గని యె. గాననాంతంబునన్‌ . 


కని మునీం్టదా నాచేత నేటు'వడి మృగం బమ్ముతోన యిట వచ్చినది 
యెక్కడం బాణ నీ వెటురోగుదుదేని ఎచెప్పుమనిన నమ్ముని మౌన 
(వతుండు గావున బలుకకున్న౦ గినిసి తత్సమీపంబున నపగత వాణంబ్రై 
పడియున్న “పాముం దనవింటి/కొప్పున "నెత్తి యమ్ముని యజుతం దగుల 
వైచి [కమ్మల హా స్తిపురంబునకు వచ్చియున్న౦త. 


ఆ శమీకుపుత్తు) డంబుజసంభవు1గుఆిచి భ_క్తితోడ ఘోరతవము 

3 Wow, బు 9 వ ఆన 

నేయుచున్న ను|వసిడ్డుండు శృంగియన్‌ వాడు “భృంగిసము. డవంధ్య 
క్ష్‌ కక 


తన జనకు నజుత6 బవనాశనళవము. దగిల్చి రాజనమున( బరీడీ 
'జనపాలు చనుట కృశు(డను మునివలన నెటింగి కోసమూర్భాిన్వితు(డై_. 


శాపజలంబు లె త్సికొని విజనం_జెన ' విపినాంతరంబున విజితేం[దియుండ్రై 
'ముదవుల చన్నులు వత్సంబులు గుడుచుశప్పు డుద్గతంబగు పయః* ఫేనంబ 
తన కాహోరంబుగా మౌన వతంబువం దపంబు నేయుచున్న మహోవృద్దు 


1. మయొమృగా--స. వీ తరలి _ మ. 


1. వడిన --అ ఆ ఖ.చ.త.న.ళ.ష. 2, నది. కొన్నింటలేదు. 8 జా నెరుంగు 
దెని _ కొన్ని్మపతులు 4. గుదుశేని _ కొన్ని వతులు 5 చెప్పుండనిన _ఐ క, 
౮6. బాలపన్నగశవంబు న; సర్పము, యురగంబు __ కొన్ని పతులు. 
7. కొమ్మున _ కొన్ని [పతులు ; కోపున_కొన్ని [పతులు 8 నెత్తి తచ్చి-డ.న, 


1. గొలిచి. ఊ.వ. ౨. భృంగి -వ;వహ్ని-ద. లి. శృంగినము డవంధ్య - 


అత్య 


రు eS మున్నగు (పతులు. 


| ప్టనవిభుడు  ట.ప. 2. గతుణె = పెక్కు (పతులు. 


ర 


|, విపినస్టానంబున ఆ కనుల వాన కన్నీ (పతులు ; వివినంబున  బొ.జ.డ 
త,మ; విపినాంతరంబున న. లి. ఫేనంబ యావోరంబుగా - ఇ.ఖ,య ; ఫేనం 


94 


170 క, 


171 వ: 


Kia, 


18 క, 


170 


172 


178 


ఆదిపర్యము.__ద్వి తీయాశ్వానము 


మదీయ జనకు నవమానించిన పరీమీతుండు నేండుమొదలుగా ఎన _వ్లోదివ 


సంబులలొ నం *దతుక విషాగ్ని దగ్గుండై యమసదనంబున *కరిగాడు మని 
ఇావంబిచ్చి తం డివాలికిం జని. 


ఉరగ!కశిబర మంసాంతరమున. బడి | వెలుచునికి దలపంక *య-చల 

న అగ 3 a శ a 

స్పిరుడై పరమిధ్యానా వర లం దియవృ త్తి నున్న వాని శమీకున్‌. 

కని యయ్యురగక కళేబరంబు బాఅ'వె చి త త్రణంబ (పబుద్దనయనుండై న 
తండి 2కథివాదనంబు సేసి జాషఘ్పపూరెత నయనుండై. శృంగి పరీతీతు 
నుద్దేశించి తనిచేసిన శాపస్థితి సెప్పిన విని శమీకుండు *గరంబడలి యిట్లనియె, 


'(కోధమ తపముం జెజిచును (గ్రోధమ యణిమాదులై న 2గుణముల( జాపుం 
(గోధమ ధర్మ కియలకు జబాధయగుం (గోధిగా దపస్వికి( జన్నే. 


క్షమలేని తవసితపమును [బమత్తు సంవదయు ధర్మ జావ్యా |పఖు రా 
జ్యము భిన్న 'కుంభమున తో యములట్టుల య(ధువంబులగు నివి యెల్లన్‌. 


బావోరంబుగా _ కొన్ని (వతులు. క్రై నపావాంబులలోన -- ఓ.బ, 4, దినంబుల_ 
కొన్ని (పతులు. 5. దఠక దషుం జె __ సెక్కు (సతులు, దఠక విపానలంబున _- 
6 యానా 


ఖగ 


బ.స ; దతుక విపానల _ అ.ర.ల. 6. కరిగడమని _ అ.ఈ ; కరెాడునని _ మ. 
వ. 


1. కశిబరము గళాంతర __ అఆప.ఓ.య.ర. 2 యునునుస్థిరుడై - చ.శ,మష 


లీ, ఛ్యానాపర తేందియ చెక్కు (పతులు; ఛ్యానోపర తేందియ న ఛానం 
రశ.ష, 


1 వై చిన -య.ర 2. క ఖివందనంబు __ చెక్కు పతులు ల. యిచ్చిన - 
అ.ఊ జొ .క.ఖ.చ త ప.దీ.వ. 4. కరంబు దుఃఖతుండై న; కడుంబదరి వ; 
కరంబదరి న; దుఃఖతుం డై కరంబలిగి  మ.వ. = 

1. ఈ పద్యము 'యి_లో లేదు 'రి_లో 'కమలేని” _ అను వదంము తరు 
వాత నున్నది ; (కోధమె..మ. 2. గుణములు వెరుచున్‌ _ త. 


1, కుంభముల._ కొన్ని (పతులు. 2. నవి. అ ఊ.ఖ.గ.చయ.ళ.వ. 


శ్రీ మదాంధమహాభారతము 5 


174 వః *ేతమ విడిచి నీవు దృ ష్టైదృష్ట విరుద్దం బెన [కోధంబు. జకొని. సక 


175 ఉ. 


[చం 


174 


ిశమారతకుండై న సరీకి తుశకుం “బరీతింపక శాపం బిచ్చి చెట్ల *సేసితివి 
రాజీరషతు లై కాదె మహోమును లతిఘోర తపంబు సేయుచు వేద"విహిత 
౨ధర్మంబులు నడపుచు _ మహొళ _క్రిమంతు లయి యున్న వా రట్ట రాజుల 
క పకారంబు *10దలంచునంతకం శు 1'మికిలి పాతకం బొం డెద్ది 12మజటీయు 
భరతకుల పవి తుండై న వరీఓితు రాజసామాన్యుంగా హోవగచి తె. 


క తియవంళ్యు లె ధరణీ6 గావ[గం బుట్టి నవారు (బాహ్మణ 
కతియ వై శ్వ ళూదు లనంగాంగల నాలుగు జాతులకా ేస్వచా 
ర తము దప్పకుండ6ంగ. బరీషీతు కాచినయట్లు రామమాం 
2ధాతృ రఘుథితీశులు ముదంబున. గాచికె యేయుగంబులన్‌. 


అతండు మృగయావ్యనన: బున నవరిమితకుత్సిపాసా *పరి| శాంతుండయి 

"52 టుంగక నా కవ చేసె నేనును దాని సహించితి 'నమ్మహోత్మునకు 

నీయిచ్చిన శాపంబు( 5 గమ్మణీంప 6నేరేని లగ్గగు ననిన శృంగి యిట్లనియె. 
వావి ra య 


1 కావున నివిట్లు వమ పిడిచి-లస 2 విరోధియైన _ ఇ ఉఊ ఒక డద. 
బయ; విరోధం బెన- అఎ ఏ ఐ.ఒ.ఓ జౌ - పరున్దం వెన -- భానం శవ స,ళ. 
వ, వ్యార కుకుం న--అ ఆ పౌ.మ, తమాజనరకకుండై న - న, కమారతణదథడుం 
జన--ఊ. 4 బరీతీంపక లేని (వతులు - ఐ,మ. eas తది యొ్య్టనిన __ 
న; ఇసితెట్సనిన - అ.జొ ల; చేసితి రాజ రతీతులై -- పెక్కు (పతులు, 6. 
రకుకు లె రా క్కు (ప్రతులు fg విపాతక ర్నానువ్రూనపర్నుల పులు. ఫ్‌ ST DINU 
పాన ధర్భ్మంబులు = శ,ష, మున్నగు [పతులు ర థధర్మమార్షంబులు రప 
న. లి. శకి సంపన్నులై యున్న _ ఆ 10. దలంచుకంశు _ దలంచుటకంకు- 
దలంచునంతకలశు  దలంచినయంతకంశు _ నివిధ[పతులలో. సేయునంత కం"... 
వా.ళ, 11 మహా_అయ; మిక్కిలి న.లో లేదు. 12, యుం గలదె 


GD సహయ 18 (వదిపకుండై న _-- అ పొ.త,పయ.న. 14. దలంచి 
తయని వెండియు నిట్లనియె __ లన; దలంచిళే-. పెక్కు (పతులు, 
పగి ము 


| స్వ చారి[తలు-ఒ.మ వి భా|తరఘుఒ న; ధాత భగిర ధాదులు __ జా; 
ధాతృభగీర థాదులు — న, ధాతృరఘు-ట. శి, యుగంబునన్‌ __-౪.జొ.మ, 


1. వ్యననుండై వనంబున--కొన్ని [పతులు ; వినోదంబున__ల. 2. పరవశళుండై __ 
కొన్ని పతులు ఏ, దానికి_అ ఎ.క.య ర; చానికి-జా ఖ. శీ. నమ్మవోపురు 
షునకు.___ పెక్కు (పతులు; నమ్మన *“త్నునకు.- భానం,. శ.పష.ళ. 5. మరల్చ్బ-మ 
సులలి [గమ్మరింపుమనిన విని _ ఖ, 


9 


177 క. 


175 వ, 


179 సీ. 


180 వ. 


LTT 


178 


150 


ఆదిపర్యము.__ద్వితీయాళ్వా సము 


అలుక మెయి మున్న పలికితి 1నలుకని నాపలుకు తీక్లమె యింతకు ను 
వివలదవానాక్ళతి. దవకు( *దలరంగ( [బేనేంవ కేల శతా చెడ నుడుగున్‌. 


నావచనం బమోఘం బనిన శమీకుండు 1ళోకాకులిత చిత్తుండై తనశిష్యున్‌ 
గాొరముఖుండనువానిం బిలిచి దీని నంతయు. బరీఊతున కెటింగించి తకుకు 
వలని భయంబు *దలంగునట్టి యుపాయంబు సెసికొమ్మని చెప్పి రమ్మనిన 
వాడు నప్పుడ పరీషితు పాలికిం జని యిట్లనియె. 


అడవిలో చేకాంతమతి ఘోర!తపమున నున్న *మాగురులనెై నురగశవము 
వై చుట విని యల్లి వాంతనూజుండు శృంగియన్వా డు కార్చిచ్చుోనట్టి 
శాసంబు నీకిచ్చె సపాహములలోన నా *పరీక్షితుండు నాయలుక. జేసి 
తతకవివమున 6దగ్గుండ య్యెడ మని దానికి “గురులు నంతావ మంది 


. భూతలేశ నన్ను “బుత్తెంచి రివ్చుడు ితద్భయంబు లెల్లం దల(గునట్టి 
క య లు 


మం(త్ర తంతవిధు లమర్చి యేమజకుండునది నిరంతరంబు "ననియు 


124ఆఅవ. 


"అనిచెప్పి గొౌరముఖుం డరిగినం బరీతితుండు పరితీణ వ్యాదరయుండై తన 
చేసిన *వ్యతిక్రమంబునకు సంతాపించి శమీకు నుపషళమనంబునకు మెచ్చి 


1. నలుకన_.వెక్కు |వతులు ; నలుకన్‌ నావలుకు _ మ ; నలుకనె -ఆఖ భాసం, 
వీ.ళ మ; అలుకని నా పలుకు__వా.ళ. ఐఏ దలపడి (శరేప---మ. లి. నా నెటు 
లుడుగున్‌ __.మ ; తానేలుడుగున్‌ __ఈ.ఖ 


1, శోక వ్యాకుథిత___ఎ దల 2 దక్కు._అ లు లును కొన్ని పతులు | 
“వాడును బరచి.ర, 


! నిష్టతో-డ; తపముమై-- పెక్కు |పతులు. 2. మచ్చురుల_ఉ ఓ.జ. శీ, వై చుడు... 
అ.9.బ; _వెచుటయును.._ జా ఓ, వంటి గ్మిర.మ. ల్‌. వరీకితుని... దగ్ధ 
మయ్యెదవన్న__జా ఖ. 6. దగ్గమ య్యెడమని___ పెక్కు పతులు, 7. గురుడు 
ఈ.ఉ.ఖ. రి. మడరి_ఊ.ట, లి. బు త్తెంచె నిషుడు-ఖ. బు శ్రెంచిరిపుడుట. 
10. త దృవభయంబు__-ట. lr ననుచు పుటల, ' రం హర్‌ మా సెక్కు. 
(పతులు. 


1. “అని చప్పి'__కొన్ని [పతులలో లేదు. 2. వ్యతికమదోషంబునకు--ల ; వ్యతి 
5 మంబున కనుతాపించఛచి.__.ఆ.ఐ.న ; వంతి కమంబున కనుతాపంబు బీొంది._ద ; 
( a 


181ము. 


శ్రీ మదాంధ్రమహాభారతము 97 


శృంగి శాపంబునకు *వెబచి *మం (తివర్షంబుతో విచారించి యాత్మరతయం 
5ద్యపమాదుం డ్రై | 

సకలోర్వీళుం డతి పయత్న పరుండ నర్వకియా*దత త 

తకకోటుల్‌ పని సేయంగా ఘనతరై కళ నృంభహర్మ్యంబు. ద 

తకథీతి౯ *రచియింసం బంచి దృఢోరతన్‌ దానిలో నుండ ఇచా 

యక *రా|తిం దివ జాగరూక హిత భృ త్యామాత్య నర్గంబుతోన్‌. 


182 వ. మజియు *విషావవారం౦ంబులయి *పీర్యవంతంబు లయిన మం(త్రతం| తంబులు 


గలిగి కియాజ్ఞాసిద్దులెన *వివవై ద్యుల నొద్దం జెట్టికొని వరీతీతుం డుండు 
నంత నట తతుకుండు విపవచన” ప్రచోదితుండయి పరీడితునొద్దకు నెవ్విధం 
బున( బోవీనగునోయని *చింతించుచుండె 19) నటం దొల్లి. 


=: రోళ్ళూల్రనవ౧ దక్షవండు గోరిన ధనం బిబ్బి మురల్బ్రట :- 
సం, 1-88.81 


188 మధ్యాక్కర. ధరణిం జరాచర భూతసంఘంబు( దమ వివవహ్న్ని 


181 


182 


188 


3917 


నురగంబు లేర్చుచు నునికి "కలిగి పయోరువాగర్చు( 
డురగ 2విపావేత జీవ నంజీవనోపదేశంబు 
గరుణ6 *గళ్యపునకు నిచ్చె నఖిలలోక హితంబు పొం. 
వ్యతి కమంబునకు వరి ఆాపించ వ; వ్యతి [5 మంబున రి నులాపించి. వం లి, 


నొచ్చి---న 4. మం తి పురోహితులతో ___ ఊ ; మం[తిగణంబుతో __- న. వ. 
ద పమత్తుం డై —_అ న. 





1. రతక---ఆ,మ.ర.ళ. 2. నృజియింప--ట.ప. లి. నిష్టన్‌ _-ఈ. న రా|తిం 
దివమున్‌ (బజాగరణ---ర.ల. 


1. విపోవ నంవోరంబులయి--ఖ.ళ.మ.న; విషపాపవాంబులయి.__ల.వ; విషాపవార 
ణంబులె ___ఈ.ఉ.ఒ.ప.ర 2. మహోవిర్య అ టంట వం త వవ మటు 5, (పసిద్దు 
లె నఖ. 4, మంత వాదుల_జిె.త ; విషవాదుల._ సెక్కు (పతులు. ర్‌, 
డున్నంత -__- సెక్కు. (పతులు. 6. నట--కొన్ని పతులలో లేదు. 7. |ప్రబోధి 
తుండై _ అ.ఇ.ఈ.ఉ.ఊ.ఎ.న మయ.ర,. ర. గలుగునోయని-_అ.ట , దగునో 
యని__ర6౮. 9 విచారించుచుండె-_ ఈ ఉ, చింతించుచుండ - అ.ఆ,ఇ.ఎ.ద ; 
చింతించుచున్న ంత-ర. 10. నంత___అ.[ఇ.ప, 


1. నలిగి_ఓ. 2. విపోపేత __ ఈ.గ.ట.ప,యయ. లి. గశ్ళవమునికిచ్చె.ఎ ; 
గరుణ నిచ్చెన్‌ గళ్యపునకు_ఏ ర; సంన్కృత|పతులలో కాశ్యపుండని యేయున్నది. 


98 


184 వ 


185 తే, 


186 వ. 


187 క, 


184 


185 


186 


187 


ఆడివ ర్యము__ద్వి తియాశ్యా సము 


అటి 1కళ్యపుండను [ది హ్శ రి శృంగి శాపంబున( ఒరీతితుండు తకకిదషుండగు 
రు యి వి 
నేడు స్పప్తమదివసం బెబ యేను 3వాని నవేతజీవు 'నంజీవితుం జేసి 
నావిద్యాబలంబు రషుఅయుదు మటి యదియునుం గాక, 


ధరణియెల్లను రతీంచు ధర్శ'చరితు 2నాపరీకితు రడించి యతనిచేత 
నపరిమిత ధన పాప్తుండ నగుదుక్షీర్తి యును *ధనంబు ధర్మము గొను టుజదె 


నాకు: 


అని విచారించి వా స్టిఫరంబునకుం బోవు!'వాని( దతుకుండు వృద్దవిపుం 
డయి *వనంబులో నెదురం గని “మునీం|దా యెటేవో యె దేమి కార్యం 
బున కనిన 6వానికిం గళ్యపుం డిట్లనియె. 


తతుకుడను *పన్నగుండు పరీజీతు( గజచునక నేం డరిందము నతని౯ 
రతీంపంగం బో యెద *శుభదతిణు నా మంతతం|త దా&ిణ్యమునన్‌, 


le కళ్యపుండు (బహ్మర్షి యగు శ్చంగి--ర బి, దగ్గుండగు---క జ.త,దబయర 
లె, వానిచత నపగత పేవుం్యడైన వాని -ఎ.క.జ ట పబ; వానినవగత | పాణు--అ.మ. 
వాని నపగత జీవు నజివునిం జేసి___ర ; వాని వివ నిర్ముక్తునిం జేసి ఐ.న ల.స. ఓ 
నవిషావాతుం, విషాపగతుం___నస.ళే. క్‌. నెరపుదు-మ ; మెరయగంటి - ఓ. 


1 నిరతుఎ. 2. డాపరికి తు. ఇ.ఈ.య.న శి. ధనము ధర్మువును నాకు 
గొనుట యు దె___-వా.ళ ; ధనంబును ధర్మువు గొనుట యరుదె__-_అ.ఎ.త; ధనం 
బును, ___గనుట యరుదె___ చ.ళ.వ ఏ; ధనంబు ధర్మువు గెనుటరుచి నాకు___ 


అని కొన్ని (వతులలో నున్నది. కాని యతి సరిపడలేదు ; ధనంబు ధర్మువు గొను 
టొప్పునాకు-ద. 


1. వాని గని వృద్దవివుండయి తవకు డెదుర నిల్చి__ అ.ర; వానికి దకకుండు 
వృద్దవిపుండయి యెదురుగా వచ్చి_జొ.క.టత,ప 2. వనంబులో__ పెక్కు 
(పతులలొ లేదు. శి, నమస్కరించి మునీందా--అ. 4. వోయెదనరేమి__ఆ ; 
వోయెద వేమి__ఉ ఏ; ఏమి కార్యంబున కెటపోయెద వనిన--న: ల. కారణం 


బనిన___అ ఈ.త ఏ; కారణం బని యడిగిన_...డ.త, 6 వానికి — వెక్కు[వతు 
లలో లేదు. 


{ 


4. పన్నగము.._ ఉ.ఏ.ఐ.జొ.ఖ.జ.ద. వి, కుఖభదతత __ పెక్కు (పతులు, 


188 క, 


189 వ. 


190 ఆ. 


15వ, 


192 త, 


188 


189 
190 


191 


శ్రీ మదాం(ధమహాభారతము 99 


అనిన విని నగుచు వాండిట్టనియెను దతుకు(డ నేన యశని నిపాతం 

బున 1|బదుక(గ నగు నేనియు ననమా మద్విష*నిహాతుల కగునే |బదుకన్‌, 
1న మందులు మం[తంబులు 2నాయందుం బనిసేయవు [కమ్మీ పొమ్ము 
కాదేని నివ చూడ నివ్వటవృతంబు. గజచి నావిషానలంబున భన్మంబు 
సేఇెద నోపుదేని దీనిని సంజీవిశంబు. జేయునుని తతకుం ఢడావృతంబు( 
గయిదిన, 


అయ్యహీం[ద విష*ేమహోనల దగ్గమె విపుల పత్త ° దీర్గ విటపతతుల 
గగనమండలంబు( గప్పిన యవ్వటతరువు భ సమయం దతణంబ. 


కళ్యపుండును నప్పుడ యాభస్మచయంబు గూడ: దోచి తనమం[తతం[ తళ క్రిం 
జని యెప్పటియట్ల వృతంబుగ6 'జేసినం జూచి తతకుం "డతివిస్మయం బంది 
మునీం|దా నీవిద్యాబలంబున నిది నంజీవితం బయ్యె నేనియు నతికుపిత 
విపశాపవ్యపగ తా యుష్యుండై న వరీషితుండు *సంజీవితుండు గానోవండు 
వానియిచ్చు ధనంబుకంశు *నాయం దధికధనంబు గొనిపొమ్మనినం గళ్య 
పుండును దన దివ్యజ్లానంబున నట్లకా నెజింగి తకుకుచేత ననంతంభబె న 
“యర్ణంబుగొని కమ్మటి *చనియె విజనంజై న విపినాంతరంబున నెన 
యయ్యిరువుర వృత్ర్తాంతంబు మీశెశ్లుబింగితి రంశుని "వినుము. 


ఇప్పురంబున |బావ్మాణుం డింధనార్థ మంగి మున్న యావృకుంబు నెక్కి దాని 
తోన దగ్గు(డై మటి దానితోన లబ్బజీవుండ్లై వచ్చి జనులకు. జెప్పె దీని, 





ఖ.లశ,ష 2, హతులకునగునే[బతుక కా_అ. ర ; 
శిఖ లి నగునే_ఏ న. 


ks మం|తతం[తంబులు_వ వ నాయంయ నీకుం---వాళ ; కొన్ని పతులు. 
1. మవోళని.__ పెక్కు (పతులు, రీ; మవోనల._వా 


1. డు విస్మితుండై __ఆ.ఎ,ఖ గ.జ.డ.బ.మ £ నజీవుండు---మ. లె, నధికంబు 

నొోయందుగాని మరలిపొమ్మనిన __మ ; నధికంబు నాయందు గొని వామ్మనిన___ 

"పెక్కు (వశులు. ఉ. ధనంబు -- కొన్ని (పతులు. 5, [క మరి యె... ఆ ఎ.మ 

6. చనియెనిటు _ వా.ళ. క (పతులు, TD కొన్ని (పతులు ” 
౧ 

వినుముషులే ఫ్‌ (పతులు _ ఊన, 


104 


198 వ, 


194 చ, 


195 క, ! 


196 ఉ. 


198 


194 


196 


196 


ఆదిపర్వము. ద్వితీయా శ్వా సము 


_: తజ్షరో బిషాగ్చిచోం బిరీక్షితుండు వార్మ్యుంబుతోడ దోగుండగుటు = 
సం. 1.89__19 


అట్లు కళ్యపుం [(గమ్మబించి తమకుండు తత్త ణంబ నాగకుమారు*లం బిలిచి 
మీరలు *విప్రులరయి నురఖి కునుమ స్వాదు *వన్యఫలంబులు పలాశ పర్ణపుటికలం 
చెట్టికొని పరీజితు పాలికిం జని యిండని పంచి తానును చారితోడన 
ఓయద్భశ్య రూపుండయి వచ్చిన. 


ద్విజవరులం గుమారుల నతి|పియ దర్శ్భనులే న వారి ము 

గ్యజుష సద|క్రమంబులు [కియన్‌ గుణియించుచు వచ్చువారి న 
గజవుర వల్లభుండు గని [గ్రక్కున డాయ(గం విల్ఫి మెచ్చి ఖా 
వజ'సుభగుండు చేకొనియె వారలు చెచ్చినవాని *నన్నిటన్‌. 


వారల నర్హ్య్మపియ 2నతా్మరుల( గావించి పుచ్చి కాల నియోగ 
(వేరితుండై యమ లేడా కారుండు తద్వన్యఫల జిఘ త్సాపేకన్‌. 


“నూశరెల నున్న మంర్మతులను జుట్టములం గడు(గూర్చు *మి[తులన్‌ 
సారబలుండు చూచి మునిశాసదినంబులు *వోవుదెంచె నం 
భోరుహామి తు డన్హగిరి. బొందెడు *ేనంచొగి దత్సలావలుల్‌ 
వారల కెల్లం బెట్టి యనవద్యు(డు దానొకపండు చెచ్చెరన్‌. 


1. ల రావించి__కొన్ని (పతులు ; లనెల్ల రావించి_జా. జ విపరూపుల శై 
ఆ.ఏ.జె. లి. వన్య --- కొన్నింట Be Ey యదృ్భళ్యుం డ్రై fr ఆహుతి 
ఖ.ద, 


1. నిభు డర్జి చెకొనియె._-స. 8, నన్నియున్‌ సెక్కు (పతులు 


1. వారి ననంత [పియ._-మ ; వారలనర్జ్మ పియ__-కొన్ని పతులు, ది నత్కారం 
(౫) 


1. మరియు ఆని దీనికి ముందు కొన్ని (పతులలో గలదు. 2. వారలన్‌ -- 
అ.ఆ.ఓ.జౌ.ఖ.ట,డ మస ; భృత్యుల౯ ఇ.ఉ.ఐజ,త,ద.స ; విప్రులన్‌ న. లి, 
పోవజొచ్చె-_మ. 4 నంచును___ పెక్కు (పతులు. 


197 క, 


198 వ. 


199 క, 


200 ఉ. 


201 ఉ. 


197 


198 


199 
200 


201 


శ్రీమదాం[ధమహాభారతము 101 


కొని వ్రచ్చుడు లోపల నల్లని |క్రిమియె 1తోంచి చూడ లత్తుకవర్లం 
బునం చామై విషవహ్నులు దనుక(గం గురుఃివీరు. గఅచి తకకు. డరిగలా, 


తత్చరిజనంబు లఅందయు నళనిపాతంబున బెదరిచెదరినట్లు గనుకనిం బణచి 
ర య్యేక స్తంభ వార్మ్యంబును !దకకవిషాగ్ని దగ్గంబయ్య నట్టు భవజ్జనకుండు 
పరలోకగతుండై నం బురోహిత పురన్సరానేక భూనురవరులు *యథావిధిం 
బరలోక (క్రియలు నిర్వ ర్రించి రంత 
_: ఊనమేశియ మవోరావి నర్దీయాగము సేయట :_ 
sou ld: 14623 

ఆయుమ్మంతు(డవె లక్షీయుత బాల్యంబు నంద 1మీ యన్వయ రా 
జ్యాయ త్తే మహీభారం బాయతభుజ నీవు దాల్చి వేత్రభిపి. కుడవై.. 


చెంచితి ధర్దమార్షమున. (బీతి యొనర్చుచు ధారుణీ[వజన్‌ 
మంచి తనేక యాగముల మానుగ దకిణ లిచ్చి విపులన్‌ 
నించితి సజ్జనన్తుతుల నిర్మలమైన యశంబు దిక్కులన్‌ 
సంచిత పుణ్య సర్వగుణనంపద నెవ్వరు నీ 1నమానులే. 


కాదన కిట్టిపాటి యపకారము( దతకు( జేకవి ప yo 
బోధన! చేసీ చేసె నృపపుంగవ నీవు ననేకభూనురా , 

పాదిత నర్పయాగమున భన్మము సేయుము తతకాదికా 
కోదర సంహాతిళా హుతవహో గ సమ్మగ “శిఖా చయంబులన్‌ . 


ఖ 


1. మరియు జూడ__ను ; తోచి మరియు లత్తుక_స చెక్కు[పతులు. 2. విభుని. 
అ,ఆ ; విభుని గరచె దతణమా తన్‌ _వ, ఇట్లు తకకుండు కరచి చనియె నంత_మ 


1. దతకువిపాగ్నివలన ___ య ; దతకవిపానలంబున భన్మం బయ్యె me. Da 
యథా కాలవిగిం స. 


| శిశిరాన్వయయ. 8. నుహా-య, శి. తభియుక్తుడవై న. 
1; సమాన మె___ పెక్కు (పతులు. 


|. నలుచాతన వేసి చా నృపపావన (వల్లభ) ఇ. ఉ.ల న $ నల చోదనచెత చెసి 
రిపు నూదన (నృపసుందర)ఒ.స, 


Ss 


203 చ, 


Pa 


204 వ, 


205 


06 వ. 


ఆదిపర్వము___ద్వితీయాశ్వానసము 


అనిన విని జన మేజయుండు కోపోద్దీపిత శేచిత్తుండై సర్పయాగము సేయ 
సమకట్టి పురోహితులను బుత్విజులను 2విలువం బంచి వారల కిట్లని యె. 


తన విషవహ్ని మజ్జనకు( దతకు( డెట్లు దహించె నట్ల యే 
నును సహేమి[ త బాంధవ జనుండగు తతకు నుగహావ్యవా 
హాన శిఖలన్‌ దహించి దివిజాధిపలోక నివాసు.డైన మ 

జనకున కీ యుదంకుుకు సాధు2మతంబుగం Da "జేసెదన్‌ . 


అశ అ “1 
నర్పయాగం బిట్టిదని శా ప్త్ర'విథానంబు గలదేని చెప్పుం డనిన బుత్విజు 
లిట్లనిర, 


నుత్తకోకిల. నితదర్హమ కా(గ దేవనిర్మితం బిది యన్యు లు 
ర్వీత1 లేళ్వుర దీని. కేయరు 2వింటి మేము పురాణవి 
“భారత మాద్యము సూవుడున్‌. లలి కొరవ పవరుండు సం 
జాతనిశ్చయు( డయ్యు నప్పుడు సర్పయాగము సేయ(గన్‌. 


ఇట్లు క్ష తనిశ్చయుండై. జన మేజయుండు కాశి రాజపు తియయిన 2వప్పుష్ట 
మయను మహోదేవి ధర్మపత్నిగా సర్పయాగదీకితుం డయి శాస్తోపదిష్ట 
[ప్రమాణ లవణ నిపుణ శిల్పాచార్య వినిర్మితంబును యజ్ఞోపకరణా నెక దవ్య 
సంచార *సంభృతశంబును (బభూత ధనధాన్య సంపూ ర్షంబును ౩స్వస్వ 
నియు క్త (కియారంభ సం భమ పరి భమ | ద్చొవ్నూణ నివహాంబును నయిన 
యజ్ఞాయత నంబున నున్న న న. నొక్క వాస్తు విద్యా 6నిపుణుం డై న 
పొ రాణికుం డిట్లనియె. 

ti ముఖుండై _-ఊ,ఏ.ఓ స 2 _రావించి_కొన్ని (పతులు. 

l పు[త__ఆ ఏ.ఖ.జ. 2, మతంబున__-ఆ ఈ బు.డ. 

1. విధానంబునం [నుం] న్‌ 

లకు ఆం డున 0 విందు = ఆహ లుకు టుమువ.. ఏ ఖాత 

మార్గములందు నావుడు కెరవ__బము ఒ 


1 నిశ్చయించి పెక్కు పతులు. 2. వపుష్ట యని వావిళ్ళ |వ్రతిలోను మటి 
కొన్నింటను గలదు. కాని మూలము నందును ఆ వపతియందును వపుష్టమ 
అనియే కలదు. లి. నంచయ__అ.జొ 4 సనంఛాపితంబును._ట.వ. ర్‌. 
స్వస్తి నియుక్ష కొన్ని (వతులు. 6 విశారదుర్యణెన---ఊ. 


207 క, 


208 వ. 


209 క. 


"207 


208 


209 


శ్రీమదాంధి మహాభారతము 103 


అనఘా యీయ జము విధి నవనాథ 1బుత్విక్సం యోగ నంపూర్గం బ 
యును గడచన *నేరదు నడుమ యుడుగును భూనురో త్తమ *నిమి త్రము 
నన్‌. 


అనీన. వాపి వతనఠ 2బవక ర్థించి రాజని యు కులయి చ్యవనేకుల విఖ్యా 
తుండై న చండభార్షవుండు హోతా బింగళుం డధ్వర్యుండుగా శార్డ 
a 


రవుండు [బిహ్మిగా( గెత్చుం డుధాతగా వ్యాన వై శంపాయన (ఎల 
జై మిని నుమంతు శుక శ్వేతకేతు మౌద్ల ల్యోభాలక మాండవ్య కౌశిక 
కౌండిన్య శాండిల్య * శామఠక *కోవా లానిత దేవల నారద వర్వత మై|శే 
యా జేయ కుండజరర *ళాలఘట వార్భ్య [శుతశవో దేవళర్శ శర్మద 
రోమ ళోదంక వారిత రురు పులోమ సోమ్మళవసు లాదిగాం గల మహో 
మునులు సదన్యులుగా నీలాఎబర వరిధానులును ధూమసంఠ క్త ”నయను 
లునునై యా ఖు లగ్నిముఖంబు సేసి వేల్వం దొడంగిన. 


1 ధరణిసుర మం[తహోమస్సురణను 2బివశులయి భూరి భుజగపభు లొం 
డొరు6 బిలుచుచు నధికభయాతురుల కుండాగ్ను లందు. దొరంగిరి 
-వలుచన్‌ 


1 విద్వత్పగయాగ__ పెక్కు [పతులు ౨. నోపదు--అ ఇ.ఈ ఉ.క.ప.బయ. 
లె నివారిత మె__ ఈ 


1. వినిర్మలజ్ఞానవంతుం ణన వాని._ఈ జ, బి. బాకర్లించి చెక్కు. (పతులు ; 
బు లాక న్టింపక మ 38 కులాఖ్యాతుం_ జెన---కొన్ని (పతులు, 4, ఛమరక-_భం ; 
కామరక పి పి ఎస్‌, 5ళవళోడఃభం ఏ; కవోల_ పి.వి. ఎస్‌, 6. కుటి 
WSO NEDO స ఫస్‌ ఈత పతిలో శమసొభరః అనియు, పి పి.ఎస్‌. 
(వతిలో 'శమరోరగణి అనియు కల పేర్లు నన్నయలోలేవు (వాంత్మపతు 
లలో సదస్యుల “వేర్లు చాల భిన్నముగానున్నవి.. 7. నయనముఖ మండ 
లులునె ఏ న, 9. యాజకులు - అ.ఆ ఇ.ఈ,ఒ గ.జ,.ట,.త,వ బయ.న; యాజ 
కోత్త ములు వేల్వందొడంగిన  ఖ; యాజ్ఞికులు వేల్వం దొడంగిన--మ. 


ఎత తవసుర మంత మవో న్ఫురణను. ఈ ఐ.ఓ జొ క.గ.త. ఏ. నవిపాదులగుచు 
భూరి భుజగులొ0---న 


వరి 


104 


ఆదిపర్యము_ద్వి తీయాశ్వా సము 


౨10 వ, మణియు( 'గోటిళ *మానన “పూర్ణ కీశల 5 పాల హాలీమక' “పి పిచ్చిల కిగా౧ప 


210 


తక కాలవగ 11 పకాలన 12హిరణ్యకాహు శరణ కతుక కాలదంత 
కాదు లయిన వాసుకి కులనంభవులును 1ేబుచ్భాండక '*మండలక పిండ 
సేక్స రణేభ కోచ్చిఖ "శరభ భంగ "ివిల్వశేజో 20విరోవాణ 2శిలి 
శలకర మూక సుకుమార |పవేపన ముద్గర శిళురోము 22సురోవము 2*మవో 
పాన్వాదులయిన తతక కులసంభవులును జారావత 24పారిజాతయా త 
పాండర హరిణ కృళ విహంగ శరభ మోద (ప్రమోద %ోనంవాశ్యానాదు 
లయిన యెరావత కులసంభవులును 26వేరక కుండల 2”వేణి 2ివేణిస్కంధ 
కుమారక చాహొుక 2 ంగ బేర ధూ _ర్హక 39 పాతరాత కాదులయిన 
కౌరవ్య కులసంభవులును ళంకుకర్ణ 1పిరక కుఠార 32నుఖసేచక పూర్ణాం 
గద పూర్ణ ముఖ 33 పహాస శకుని కోదర్య వీ5కూవాథఠ 36కామఠక గినుషేణ 
ిశిమూాన సేసావ్యయ శై. భె రవ “ముండ వేదాంగ *ేపిశంగ 2చో దపారక 


8. a భర పంపి. టప్‌ + 9 శక్ర పీ. పీ ప్రస్‌, 0 

1 (వకాలిత-_పింపి.ఎస్‌ = 12 హిరణవావాభం 
లి మ SEN పం పన్‌. ఎక మతడలిళ= సుప. పిండ భళా మహమ 
మల సుకు పం కరర తరాలకి TDD, స నమురసలు 
భం ; సురభారంగః__పి. పి. ఎస్‌. 16 (దంగ--భం 9, బల పాడ:ః__-భం ; 
వల్లభ-__పి పి. ఎస్‌. 20. అకిరోవాణ__-పి పి. ను ౨1. శిలిశలకర___ భం; 
కిలపాలకణ పీ పి. ఎస్‌. ఐవి. సుమనా; ప 29% 
చెగవావానఃభం ; వేగవాక౯కా హరఃపి. పీ. ఎస్‌, 94. పారిజాత వా. 
ళ, కొన్ని |వతులు. 25. నంవాతావనాదు  ళ ; నంవాతాంగద___భం. నంవా 
తాళన.____పి. వి. ఎస్‌. 26. ఐండిల._భం. జటిలః పి పి ఎస్‌, 27. ముండః _ 
తర కతత జాజ్‌ మటన్‌. 25." వెణి[గంథః_పి De dD 29 శృంగ వేగ__ 
భం; శృంగయనస్టి_వి పి ఎస్‌, ల$0. పొతపాతరా___భం ; పోతపోత "కె __ 
ప్‌. పి ఎస్‌. లి1. వింగళకః _ భం; వీ పి.ఎస్‌, రిరి. ముఖసేచకః భం; 
పవానః భం ; (పవా స్హపి వి. ఎస్‌. లిక. 
వారి. భం ; పి, పి. ఎస్‌. శీర్‌. ఆమావార __ భం ; ఆమోభథకః__ పివీ ఎస్‌. 
568. కోమఠకః__-భం; కామవికః- పి. పి ఎస్‌. 87. rs . he 


క ఖున్‌ బు శీర. మానక కరు . ఎన్‌ 
న వో ద్రపా 














40. మంత వేగః._పి. పి, ఎస్‌, 41. పింగశః __ పి. వీ. ఎస్‌, 


211 మ. 


శ్రీమదాంధమహాభారతము 105 


వృషభ *వేగవత్పిండారక 'మవోవాను రక్తాంగ సర్వసారంగ 5నమృద్ద 
పఠవానక *65వశావాక *7వీరణక శినుచిత్ర *ిచిత వేగిక 50వరాశర తరు 
ణక మణి *ేన న్మంధారుణ్యాదులయిన ధృతరాష్ట్ర కులసంభవులును నయి 
యొక్కౌక్కూ మొగి సవా|సాయు త సంఖ్యలు గలిగి, 


అతివేగాకులచిత్తుల పడి 'రుదాశ్తా శీవిషాగ్నుల్‌ సిశా 

సిత పీతారుణ 2వర్ల కిదేవూూలు *నవాస్ళగ కనే తుల్‌ మహో 
న్నతు లేక (తిక పంచ న ప నవనానామన్తకుల్‌ పల్వు రు 

ద్దత నాగేం|దులు బ్రవ్మాదండవాతి నా ర్తధ్వానులె వహ్ని లోన్‌. 


౨19 క. తడబడడం బడియెడు రవమును ఐడి కాలడు రవము. గాలి పలుదెజంగుల (వ 


218 వ, 


214 క, 


211 


218 


214 


స్పెడు రవమును దిగ్య్వలయము గడుకొని (_మోయించె నురగ 'కాయోల్లిత మె, 


1 అంత. 


తతకు( డతిఖీశుండై 'యాతణమున నరిగ సురగణాధిప నన్నున్‌ 
రతింపుము రడింపుము ర&ింపుమ యనుచు నప్పురందరు కడకున్‌. 


రగ __ భం; ఉడుపారగ పి.పి ఎస్‌ ఉక. బుపభ --భం:; పి. పి. వస్‌ 
44. వేగవాన్‌ నాధ పి. పి ఎస్‌ ర్‌. నిమృద్ధ పాట రాతుసొ ___ సమృద్దపట 
లాకకె___ భం. 46 వలాపహాక;। St Ar OBE Weds 





క. పీ ఎన్‌. 45. నుమి[తః_ తమ షాట్‌ గ. చిత వేదికః--భం;చ్చిత వేదిత: నా 
పి. పి. ఎస్‌. ర0. పరాశకః  పి.పి.ఎస్‌. 51. సృంంధస్త ధారుణః 
క. పీ ఎన్‌; 


1, క .ప.ర ; రివాతాంళీ విపాదుల్‌ _ ఊ.న ; రివాతాసీ..-బె. 
వ; రిజాశాశీ- డబ; | అర్థము విచారణీయము | క రాల నం. 

వ స వి. దీర్హ— చెక్కు. (ప్రతులు 9 గా|తులు ga 
వ నవ్య క్రీరక్స_క. .టు.ప 


1.-ఈ వచనము కొన్ని |పతులలో లేదు. 


1. యక్షణమున_కొొన్ని (ప తులు. 


106 


SLE, 


216 క, 


217 క్ర, 


216 వ, 


215 


217 


218 


ఆదిపర్వము ద్వి తియాశ్వాసము 


1పరందరుండును దొల్లి కమలజు 2 వాక్య్ళంబున వాసుకి (ప్రముఖ సర్పకుల 
ముఖ్యులకు నర్పన। త్త *భయంబు *లేమి యెటింగినివాండు గావున వాని 
కనోడ కుండు మని చేకొని యుండె నిట వాసుకియు జనమేజయ సమార'బ్ద 
నర్పస త్త) "వక తస్తుండై డ్వియోజన |త్రియోజనాయామ స్టూల వ్యాళ 
నివహంబులు నిజవంళ (థాతృవంళ ీజనితంబు లయినవి జననీ వాగ్దండ 
పీడితంబులయి యగ్ని*కుండంబున ీబడుటకు కోకించి తన చెలియలి ఓర 
'త్కారువుం జూచి యిట్ల్టని యె. 


(పస్తుత ఫణిన త్త *1భయతస్తాత్ముల మైన యస్మదాదుల శెల్లన్‌ 
స్వస్తి యొనర్చంయగ పవక 2మూ _స్తీకున క య్యె నిప్పు డంబుజి నేతా. 
విమల తపో!విభవంబునిగమలజు ఏనట్టిండ విగతక ల్మషు. డా స్రీ 
కమహాముని *యూతని వచనమున మపహోహికుల రక్షణం బగు. బేర్మి౯. 


|బవ్మావచనంబు నిట్టిద కా విని యేలాపుత్తు)ండు మాకుం జెవ్పె జర 
త్క్కారు మహామునికి నిన్ను వివావాంబు సేయుటయు 1 నేతదర్థంబ యిం 
కొక్క నిమెషంబేని యుపేషించిన సకల నర్ప్బపళయం బగుం గావున 
నా స్తీకుండు జనమేజయ మహీపాలు పాలికిం బోయి సర్పయాగం "బుడి 
గించి రకింపవలయు ననిన *నయ్య|గజు శేవచనంబులు విని జరత్కారువు 


1. అప్పురంద___ వా.ళ. కొన్ని [పతులు ౨. వతనంపునఆజ ఆము. లె, (పళ 
యంబు = డ్ద న.య, 4. లేకునికి_ను. 5 చాడయి __ వా.ళ కొన్ని 
పతులు. 6. నోడకోడకు _ మ; నోడకుమని _ ఆ.ఉర 7 పర్మితస్తుులె -- 
ఏ.జా.గ.ట.డ ; పరితన్తంబులై ఆ. 8. జాతంబు లెన _ ఉ క.త.న.ర ; జాతు 
లైన _అఇఎ.టపెఖమయల 9 కుంఠంబులో __ ఏ.గ.ర ; కుండంబులం --- 
వా.ళ. కొన్ని (పతులు. 10. దొరంగుబకు _ ఓ.య 


1. భయాయసా — అఆ ఈ,ఉ.ఏ.ఐఎట. లి, మాకికునకు నిప్పుడ య్యె 
నంబుజనే[తీ జా నయ ర; మస్తికునకు _ న. 8 న్మేతీవెక్కు. పతులు; 
వదనా _-ఊ ఓ.వ, 


1. మహిమంబున ___ల,న, ౫2. కమలభవుని యజ్ఞ -ర. లి, డెట్లట్ల --- సి 
నట్లితడు _ ఊ జ.ప.బ.ల.న ; తోనముడు -- ఖ. శ. యాతని _ వా, మున్నగు 
(పతులు; యీతని _ జెౌమ,వీ.శ మన, = 


1. నేతదర్ధంబ రతీంవవలయు నింక నొక్క - ర. 8. బుడిగింపవలయ. ను --- 
కొన్ని పతులు ; బుడిగించి మమ్ము _ మ, ల. యగజు కొన్ని (పతులు. 4 


219 క. 


శ్రీమదాం[ధమహాభారతము 107 


5, షా డ్రుక్రు మొగంబు సూచి భవన్మాతుల నియోగంబు సేయు మనిన నా స్తీ 
కుం డిట్టని యొ. 


=: ఆ న్తవండు నర్ఫీయాగయు బివారించుటి := 


Sok. లల! / 


*కడవంబడి మున్ను వహ్నిం గడుకొని పడినవియ కాని *క దూనుతులం 
బడనీ నింక నవశ్యము నుడిగింతును నర్పయాగ మోడకు( “డింకకా. 


220 వ. అని యా స్తీకుండు వానుకి షేపముఖు*ల నాశ్వాసించి సకల వేదవేదాంగ 


బి21 మ. 


219 


221 


“పారగులయిన వి[పవరులేతో జనమేజయ నర్పస త్త) నదనంబునకుం జను 
దెంచి “న్వదేవాకాంతి "న భాంతరం బెల్ల 5'వెలుంగు చుండ న్య స్పివచన పూర్వ 


కం౦ంబుగా నిట్లని స్తుతియించె. 


రజనీనాథకులై క భూవణు(డవై 'రాజర్హివె ధారుణీ 

(వజనెలలా దయతోడ ధర్మ*చరితం బాలించుచుం దొంటి ధ 

ర్మజు నాభాగు భగీరథుల౯ా కేదశరథున్‌ *మాంధాతృ రామున్‌ రఘుకా 
విజయుం బోలితి సద్ద్గుణంబుల జగద్విఖ్యాత పారీవీ తా 


వచనంబు లాకర్టించి —న. € ోతత అఆఅహూయ పుతం స్వం జర త్కారుర్భు 
జంగమాి* అని మూలము ఆస్తీక 149501. 6. మనీ పంచిన _ బముడద.బఐ 


కడువ బడి - య.ర; తడబడియు _ ఊ. లి. క[దువ పక్కు. (పతులు. 
FER CP of 4, తల్లి జా కై 


(పభ్యృతుల _ ఆ.ఇ క.ట డ.ద.మ ద ల నెల్ల -- వాళ. కొన్ని [పతులు 
విద్నులన--- ఇ ఈ ఊబఒకయవ 4 తోడంజని __ అఆఎ.ఐఖచజట. 
శవమళ. 5 జయ సమారజ్చి - ఓ.జొటత స. 6. తనతనుకాంలి.__ ఈ. 
జ. 7 నభాంతరంబున - మ. రి. వెలింగించుచుండ _. ఆ.ఎ.డ.ద. 


ఓ ర్మ CD Ce 


|, రారాజవై బు ఇ. నిరతికా — అర. పి పృధుగయుకా_ఈ 4 
మాంధాత __ ఇ.ఒ. భాసం వ, 


108 


లిదిది 


బ2కి ఉ. 


224 చ. 


బిలిర్ర్‌ శాం, 


226 ఉ, 


22ల 


దివ్వ 


బి25 


226 


ఆప దిర్వము.___ద్వి తీయాశ్వా సము 


తరలము. కువలయంబున "వారి కోరిన కోర్మికిం 2దగ నీవు పాం 
డవకులంబు వెలుంగ( బుట్టి దృఢంబుగా నృపలజ్మితో 
నవనిరాజ్యభరంబు *దాల్చినయంతనుండి మఖంబులం 

దివిరి యిమేధనంబు లిచ్చుట( దృపులై రి *మవోద్విజుల్‌ . 


అమ్మునుజందు.డైన నలు యజ్ఞము ధర్మజు రాజనూయ య 
జ ము (బియాగ( చేసిన (పజాపతి యజ ము జాళపాణి య 
వ ఆః 

జ్ఞమ్మును గృవు యజ్ఞము నిశాకరు యజ్ఞము నీమనోజ య 
ళా లా వ జా వ 

జ మును నొక్కరూప విలసన్మహొ మం గురువంళ వరనా. 

మ ధి 


వితత మఖపయోగ విధివి త్తము లు త్తమధీయుతుల్‌ జగ 

న్నుత *సుమహోతపోధను లను|గహా కినిగవా శ_క్తియుక్తు లీ 
[కతువున *“బుత్విజుల్‌ కమలగర్భ సమానులు పూర్వదికృతి 
* కతువున యాజకో త్రముల కంక. (బసిద్దులు సర్వవిద్యలన్‌. 


విద్వన్యుఖ్యు(డు "ధర్మమూర్తి త్రిజగద్విఖ్యాత* తేజుండు కృ 
వ్ల_ర్వెపాయను( డెగురెంచి సుతశిష్య |బహ్మ నంఘంబుతో 
సద్వంద్యుండు నదన్యు. డయ్యు ననినళా శక్యం బె వర్ధింప సా 
తాద్విష్టుండవ నీవు భూప. ౨లో. గారవ్యోవంశా| గణి. 
ఆ_ర్రివార |క్రియాభిరతు(డై "కృతసన్నిధియె |పదతిణా 
వ_ర్షశిఖాాగహా స్తముల వహ్ని మహోద్విజ దివ్యమంత ని 
ర్వ_ర్రిత వావ్యముల్‌ *గొనుచు వారిజవై రికులేశ నీకు సం 
పూర్త మనోర థంబులును బుణ్యఫల౦బులు నిచ్చుచుండెడు౯ా,. 


1. వారు _ ఈ.ఊ.వక.జ.త.ద.పమయర.శమ. 2. దగి _స కి. బూనిన __. 
ఈ,గ.జ,ట.పవ.స ఉ. ఫలంబు _ ఈ.ఉ ఊ. 5. మహీసురుల్‌ _ ర, 


l, జగన్నుతులు మహా ___ఖదమ. 2&2 సుమహ తపో ___ చెక్కు. (వతులు, 
వీ విగహ----వా.ళ. ఉ యాజకుల్‌ ___ఇ.ఊ.ఏ.ఖ ; యాజ్జి కుల్‌ _ర. ర్‌. (కతు 
వుల_ఈ. 


fs వేదమూ ర్రి__- ఖ.త.మ.స ; (బహ్మమూ ర్తి __ ఎ. ఏ. నత్వుండు.._ 
కొన్ని (పతులు. కి. భూవరుల.__వ. క వంళోత్శ మా... ఉ.చ.వా శ.మ.ళ. 


1, కతు_అ.ల.ఉ.ఊ,బు.ఐ.కో' ; నముద(గతర న ౭2. గొనియు _ర.వ. 


శీమదా౦ధ్రమహాభారతము 109 


227 వ. అని జనమేజయు నాతని యజమహిమను బుత్విజులను నదమ్యలను నగ్ని 
భట్టారకు ననురూప ఖుభవచనంబుల( |బస్తుతించిన 1నా_స్తీకున కందటును 
బీతులయి రంత జనమేజయుం డాస్తీకుం జూచి మునీం|చా నీ కెద్దియిష్టంబు 
దానిన యిత్తు నడుగుమనిన6 2గరంబు ినంతనిలి యాసస్తీకుం డిట్లనియె. 


225 ఉ. మానితనత్య వాక్య యభిమన్యు 'కులోద్వవా శాంతమన్యు నం 
తాను(డవై దయాఖి*నిరతస్థితి నీవు మదియ బంధు నం 
తాన *మనోజ్వరం బువరతంబుగ *నాకు( |బియంబుగా నుహో 
ర్వినుత సర్పయాగ ముడివింవుము కావుము నర్పనసంహతిన్‌. 


ఏీవిలి చ. అనిన సదన్యు లందటు( |బియంబున నిట్టి విశిష్టవిప ము 
ఖ్యునకు మవోతపోధనునకుం దగుపా|[తున “కద్ది యిచ్చినకా 
2భుకముగ నకయం బగును గావున నీద్విజనాథుకోర్కి. బెం 
పున వృథ సేయంగా: కిదగదు *భూవల యేశ్వర యిమ్ము నెమ్మితోన్‌. 


290 వ. అనిశ సర్వజనానుమతంబుగా జన మేజయుం డా _స్తీక పార్థనం "బేసి సర్ప 
యాగం బుడిగించె ఓనయ్యవనరంబున. 


227 1. యస్పికు వచనంబులకు నందరు నతి _ ర.వ ; య స్తికున కందరు-ఆ.క య. చి, 
గరంబు __ పెక్కింట లేదు. 8. నంతసిల్లి _ కొన్నింట లేదు 


22a క కులోద్భవ--- ఆ. ఈ.ఉ.ఊ ప.జొ.ఖ.గ్ని.చ.జ.ట.త.ద.న వమ.రషన ళ;తనూ 
భవ-లన. 2. నియత _ న 8. నిట్లు _ కొన్ని [పతులు ; నిప్పు _ ఊ.ప; 
నిష్ట _ జె.మ 4 మనోరధంబు వితతంబుగ _ న ; మనోరధంబు ఫభితంబుగ-_౮. 
5, నాకు వరంబుగ _.. క.ట,వ ; నాకు ముదంబుగ __ ర.న. 


229 1 కేమి _ వ. లి. ఘనమగు నకయంబునగు _న ర; ఘనమును నకయంబు 
నగు _ సన; ఘనముగ నకయంబ యగు - ఆ.ఈ.మ, లి, జనదు - ఏ.ఓ.డ.బ.మ; 
దగునె జయ 4 భూతలనాయక _ ప 


290 1 నటి యవసరంబున _ పెక్కు (పతులు నట్‌ సమయంబున ఎటు ఖద. 
న అ ట్‌ 
బి, 


[10 


291 మ, 


బిల క. 


2ికైకి మః 


284 క. 


2లి5్‌ వ. 


286 క, 


281 


282 


284 
285 


296 


ఆదిన ర్వ్యము.__ద్వితీయాశ్యా సము 


అతులోర్వీసురముఖ్య మంత)హుత మాహోత్మ్య్యంబునన్‌ వాసవ 
చ్యుతు(డై ముందర తతకుం డురువిపార్చుల్‌ దూల వాత్యారయో 
1దతి నుదూతవివరి తాయత బృవాదావాగ్నివోలెన్‌ విచే 

© 0 ధి ల ద 

ప్టితుండ్రై మేఘపథంబులం డిరుగుచుండెన్‌ విస్మీతుల్‌ గా జనుల్‌. 


lఆత్రని “నత్యు[గానల పాతోన్నుఖు.డైన వాని బడకుండగ నో 

హో తతక “కమ్మ ణుమని య(యాతతభయు( (గమ్మటించె నా స్తీకుండెడలా. 
జననీ శావభయ (పపీడిత మహాసశ్చేం| దులన్‌ సర్పయా 

గనిమిత్తొద్దత మృత్యు వక్తగతులం గాకుండా ?గాచె నం 

చును నాస్తిక మునీందు నందుల సదన్యుల్‌ సంతసంబంది బో 


రన గీ ర్తించిరి సంతత స్తుతి 3వచా రావంబు “రమ్యంబుగక౯. 


ఒనర జరతా్కారు మునీం|దునకు జరత్కారునకు సుతుండై న మహో 
మునివరు నా స్తీకుని ముదమున దలచిన నురగభయము. 2బొందదు 


జనులకా, 
మజియు నయ్యా స్తీకుచరితంబు విన్నవారికి సర్వపాపక్షయం బగు నని, 


రాజ"మహాం|ద కవీం[ద నమాజనురజ్యాజ రాజమార్తాండ ధరి 
తీ జననుత 2చారి|త విరాబితగుణరతు రాజరాజననేం చా. 
న్‌ a క్త 


1. దతనిరూత __ య ; ద్లతినిరూత _ ఊ,త 
న అ ధి 


1. ఆతరి- న ౫&2 న్నుగానలముఖ - ఉ.బు ర; హోమానలముఖ _ బ లి, 
నిలునిలు -_ ఊ. 4. నస్తికుడంతన్‌ - (నస్తికుడెదురన్‌) _ న పెక్కు వతులు 


1. నిమిత్తంబున-- ఓ ; నిమితోచిత(?) _ కొన్ని పతులు. 2 జేసె_ ఉ.ఓ జా 
లీ. పరారావంబు _ ర, 4. నంధిల్లగన్‌ - ఎ; తోరంబుగాన్‌ - ఐ,. 


1. నస్పికుని ముదంబున న. కొన్ని వ్రతుల్లు. 2. బొరయదు - ఐ.న.ర, 
1. వారికి = కొన్నింట లేదు. 


ls నరేం[ద టాపు “ముర రాష స పలల త యగు 
రత్న _ ఊ.ఏ,స ; రుచిరత్న _ ఆ.ఇ.ఈ.స. రాజాన్యయ- బు ఓ.జ డ.బ. 


గ్రీమదాంధ మహాభారతము ‘ill 


287 వసంతతిలక వృత్తము. 
వీరావతార నుకవిస్తుత నిత్యధర్మ 
పొరంభ 1ళ్లిష్ట 2పరిపాలన *స క్త *రాజా 
నారాయణాఖ్య కరుణారన "పూర్ణ బీర 
(శ్రీరమ్య రాజకుల శేఖర విష్ణుమూ ర్తి 


గద్యము 


2కిర ఇది సకల సుకవిజన వినుత నన్న యభట్ట |వణీతంబయిన (శ్రీ) మహో భార 
తంబునం చాదిపర్వ్యంబున నాగ గరుడోత్స_త్తియు సము[ద 
మథధనంబును నమృత సంభవంబును సాపర్షాఖ్యానం 
బును జనమేజయ సర్ప యాగంబును 
నా స్తీకు చరితంబును నన్నది 
ద్వితీయాశ్వాసము 


287 1 నిత్యజన - ద 2 జనపొలన .__ ఈ.ఉ ఊ.బ,ఓ.బె.ట.డ.త.వబ,. లి రాజ 


రాజా - ఇ; రాజరాజ, విశ్వరాజా 1. _ సన;భూరితేజూ _ ద. శర్షక చశ, 


ష;శకి _ అని కొన్ని (పతులు 4 రాజ [+] ఉబు.ఐ.ఒ క.ట ప. అర్థము క్ర్‌బో 
వి థి 
రకము. 5 కారాల 


రీమదాంధమహాభారతము 
౮ య 
అదిపర్వుము వ తృతియాశ్వాసము 


1 ఫ్ర ముచ్చళుక్యవంశళ నీ ఖూయుంం మవముమార్ల్గ శాజకంఠీరవ ul 
ర్యామర ధరణీభర ధరణీమండన ధర్మనిరత నిత్యాభ్యుదయా. 


-: న్యాంను(డు డొనమెజాయునత ఖౌరోతతభం దౌలుద 
బై భంవాయను బియోగించుట = 


sos lhl] 


2 వ. 'అక్కథకుండు శౌనకాదిమహోమునులకుం 'జెప్పె నట్టు జన మేజయుం *డుప 
సంహృత సర్పనత్తు)ండయి తు సంపూ ర్రదఊ&ణిల బుత్విజులను నద 
స్యులనుం బూజించి *దీ వాసాథఎనంబు 'లకు6 గోరిన “ధనంబు లిచ్చి "యనేక 
పురాణ పుణ్య కథా ళవణ “కృగసమాధానుండై, విద్వజ్ఞిన గోష్టి నుండి 
యొక్క నాడు. 


లీ మ. వరమ బహ్మా'నిధిం బరాశరనుతుకా [(బవ్మా [ ముఖ్యున్‌ దయా 
పరు. 7"రవ్యపితామహున్‌ *జనహిత|పారంభుం గృష్లాజినాం 
బరు నీలాంబు దవర్ల దేహు ననురూపపాంశు నుద్యద్దివా 
కత “రుక్సింగ జటా కలాపు గతరాగర్వేషు నిర్మత ఎరున్‌. 


2 . 1. అక్ళథికుండు - చెక్కు తాళపత్ర ల వ, డువళమీత - అ బె.టత.వ;డుప 
వాత ౨గ కి, లిచ్చి _ అ.ఆ బము.జె.ఖ ట.ననప.ర, ర్త a వ. 
లకు _ జావ ల్‌. లు కోరిన _ ఈ.ఊ ఏ ఒ.క.డ.దమ.ర. 6. వన్తువులు-న. 7, 
యనేక ,_ రనాిత | రసాన్వీత| పుణ్యా ఆ పెక్కు కాళస[త (పతులు. ర్‌ కృత నమా 
ధానుండై. సెక్కు [పతులు ; కుతూహలపరుండగుచు_.వా.ళ. భానం. 9. నంబుల- 
అ.కఊ.జొ.ఖ ర. 


శి 1. విదున్‌ _ ఆ.బు.ఏ.జా.చ.జ దనీశ.వ,. 2. నునిహిత _ న. లి. లాంబర _- 
బు.జొ. 4. నత్పింగ - ఊ.న.బ.న. 


39g1—8 


[14 


రౌ 


పనే 


ఆదిపర్వము __తృతీయాశ్వాసము 


. వ శంపాయ]*న [పభృ్ళతి శిష్య *వర్షంబుతో ననేక ముఫీోగంణ పరివృతుండయి 


కనక మణి మ యోచ్చాననంబుననున్న వ్యానభట్టారకు “నతిభ_క్తిన ర్య పాద్యాది 
విధులం బూజించి వినయ *వినమిత శిరస్కుండై నమస్కరించి జన మేజయుం 
డిట్లనియె. 

౧ 


. ్రీతితో మీరును భీష్మూదికురువృద్ద రాజులు నుండి భూ రాజ్య విభ వ 


మెల్ల విభాగించి యిచ్చినం దమతమవృత్తుల నుండక వీ(గి పాండు 
ధృత రాష్ట్ర)నందనుల్‌ ధృతిచెడి 2ళా"రేమి కారణంబునం |బజాకయముగా(గ 
భారతయుద్ద మపార పరాక్రముల్‌ చేసిరి మీ సంపు సేయ కోరి 


న 


. యెజీింగియెజీంగి వారి నేల వారింపర, యిట్టి గో[తకలహ మేల వవ మై 


దీని కలతెజంగు చెలియంగ 6నానతి. "యిండు నాకు సన్మునీం దోవంద్య. 


అని పొండవధా ర్త రాష్ట?) 2విభేరన కథా శ్రవణ కుతూవాలపరుండయి యడిగిన 
జన మేజీయునకుం గరుణించి కృష్ణ దె్వ్రవాయనుండు “వె శంపాయన మునిం 


జూచి (శ్రీమహా భారతాఖ్యానం బాద్యంతం “వితనికి సవిస్తరంబుగా. జెప్పు 
మని 'పంచి చనిన, 


1. న, మునిపముఖ - జౌ; నాది శిష్య - ఈక. 2. వర్షంబుతొ- వ 
గణంబుతో _ అ ఊ.ఎ జా య. కి గణ|బావ్మాణ ae? పెక్కు. (పతులు 4, అతిభ క్రి 
కొన్ని (సతులలో లేదు 5. వినమితో నమాంగుండై _ఆ ప.ఓ.ద. 


lL వక తారు స వీికపాండు.. అప వికబారడు టు. ౨ వాసము శ, 

చెక్కు [పతులు ; తారేమి_ ఖ లీ. రె_ అఇఈబుఐఒట.తన. ఓ నేలవారిం 

పర యిట్టి - పెక్కు తాళప్యత (పతులు ; నేటికి వారింప రిట్టి __ వా. మున్నగు 
పక, ఈర 

ముదిత (పతులు, ద యయ్యు — ఏ. ఐబఖగతదయ., 6. నాశకాన తి మ్మువి నెద 


స అ; నాకానతిండు మీరు స_-ఆ. 7. యిమ్ము-- పెక్కు పఠులు. 8. వర్య _- 
ఐ.మ.ర. 


1 అని యిట్లు _ వా.ళ. కొన్ని (పతులు, 2 విచ్చేదకారణ _.__ ఖ; విభేద కారణ 
shag pe గ్‌ ముర శ రురు రరర ,యునిం గరుణించి ఖ చ శ.ష 

4 వై శంపాయనుం జూచి. పెక్కు (పతులు ; వె శంపాయనుం A త 5 
ee క థాఖ్యానంబు న భార తాఖ్యానంబు స తాళప్మత (పతులు, 6 
బును నితనికి  న.మ.య ర. కొన్ని (పతులు. 7. వంచిన - ఈ బి.ఎ ఎ ఓ.క, 
య ; పంచి కృష్ణ డ్వైపాయనుం డంతర్హానంబు జేసిన ఆ 


ఏకి 
2m 


10 చ. 


10 


శ్రీమదాంధ్రమహాభారతము 119 


_-ఏ థఖారోత్‌ దువహాదుము :_ 


'. జన మేజేయుండు విద్వ,జ్ఞన పరివృతు.డె నమ స్తజనపాల నభా 


జని యోగ్యుని వె శంపా,యనముని( బూజించె వినతు.డె విను వేడ్క ౯. 


. *అవై శంపాయనుంిడును నఖిలోభువనవంద్యుం డయిన కృవ్మదైై్రపాయన 


మునీం| దునకు *నమస్కారంబు సేసి ఏిద్వజ్ఞనంబుల యను[గవాంబు వడసి. 


నములు ధర్మార్ల కామ మోతములకు నత్యంత సాధనం బయిశదాని 


వేడ్య.తో( *2దవిలి తన్‌ *వినుచున్న వారల కభిమత “శుభకరం బయినదాని 
రాజుల కఖిల భూ రాజ్యాభివృద్ది ని త్యాఘ్యదయ[ వదం బయినదాని 


~ 6 పవ రశతానేక'జన్నాఘ నీబ బ దా 
వాజ్మ “8 కాయ [ప ర్రితాస శ్రమని కణం యిన దాని 


| సత్య వా క్పుబంధ ళతనవావళ్లోక, సంఖ్య మయిన దాని ''సర్వులోక 


పూజ్యమయిన దాని బుధనుత వ్యాన మ,వోముని పణిత మయినదాని. 


వినుతపరా[కముల్‌ !ధృతవివేకులు *నత్యసమన్వితుల్‌ యళో 
ధనులు ఏకృతజ్ఞు లుత ములు ధర్మ 'పరుల్‌ శరణకాగ తానుకం 
పను లన(గా( |బిసిద్దులగు భారత వీరుల నద్గుణానుికీ 

ర్ర,నముల నొప్పుదాని 6విదికంబగుదాని సభాంతరంబులన్‌. 


1 ISDS యు 2; యోగ్యుడు--కొన్ని (పతులు + వంద్యుడు--బు.ఓ.క. 
జడ ; వంద్యుని-_ఖ We 0. భక్తు గై --- పెక్కు పతులు. 


1. ఆ_ఐ,ఒ.ఓ.జ,త.య.ర. లలోలేదు. 2. డఖల-ఇ.ఈ.ఐ.ఓ. ౨. మునివంద్యుం డై న- 
ఈ.గయ. 4, నమస్కరించి పెక్కు (పతులు. 


En ను 2 రహగ వినవా (రలకును) రి కెల్ల దృష్టాద్భృప్ట శంఖ స, 

వ పినువారి కెల్లద్భ స్టా వృష్ట్రాా-ఖ ము; వినువారలకును దృ ష్టైాదృష్ట--ా య.రః, పెక్కు 
౧ ఈల ఓ He 

(పతులు. A అత రొ. 5 యుల క పతులలో నిది నాల్గవ పాదముగా నున్నది. 

6. క ర్మ--అ. 7 జ నెస్టమఘ--ఊః.క ఖడయ ; జన్మాంహో_ అ ఒ.న.వ ర. వాక్య త్త 

బుల. లి. కలుగు _ ఆ.బు.ప.త.ర.న. 10. నకల _ చెక్కు_ (పతులు. 


వు 


1! దృఢవి వేకులు _ అ.ఊ ము.జ.ట ప.బ.ర; ధృతివి వేకులు - స. కొన్ని| పతులు; 
ధృత వి వేకులు-_-భానం. మొద్మలెనవి. 2 నతన. శి, కృత జ్ఞులున్‌ సక ల 
వ. 4. వరుల్‌ _ ఇ.డ. 5. వర్తనముల__-క.ద 6. నుచితంబగు--వ. 


[110 


ఆదిసర్వము___తృ తీయాళ్వా సము 


11 శా. ఆయువ్యం విత్రివ్వాసవ స్తునముదాయం బె హీకాముమ్మిక 


18 వ. 


(కయః[పా ప్రినిమి త్త ము_త్తమ! నభాసెవ్యంబు లో కాగమ 
న్యాయె కాంతగ్భ వాంిబు నా బరగి నానావేదీ వేదాంత “వి 
ద్యాయు_క్తం బగుదాని. జెప్పందొడంగెం దచ్భారతాఖ్యానమున్‌ - 
_2 పొంఢవ ధార్‌ రా[షుల భదోకారణ నం(గవొము __ 
0 =) 


Sou భం 


. పొండుకుమారులు పాండుళూవపతి పరోక్షంబున వొ స్తిపురంబు నందు 


ధృత రాష్టుఏనొద్దం దత్సుతులతో నొక్కటం జెరుగుచు భూసురివరులవలన 
వేదంబులును ధను క్వే దాడివిడ్యలు( గణబచుచుం గడలేని యెలుక 2దనరు 
చున్న ిదద్విపుల *గుణోన్నతి నె (వక దుర్యోధనుండు 5దుష్కార్య మె త్తి 


| రదుర్ల యమున శకుని కర్ణ దుశ్ళాననుల్‌, గఅవం 7బాండవులకు నఅయ చేయ 


రి~డ గ కాండవులును గడు ధార్మికులు గానం, “బొరయంరై రి వారి దురిత విధుల, 


'అది యెట్లనిన నొక్కనా(డు జల|కీశా పరిశ్రమ విచెస్టితుండయి |వమాణ 
౧౧ రు 

కోటిస్తలంబున ని[ద్రితుండై న ఖీమ'సేను నతిఘనల తా *పాళశబద్దుం జేసి గంగ 

“మడువునం * దోచిన నాతం *డనంతస తుండు గావున( దదృంధంబు లెల్ల( 6 దెగ 

నీల్లి మందికి నెగసె “మజియొక్క_నాం *ీడతి వ్యాయామ *ఖేదంబున 10సుప్తుం 


1. కథా - ద. వ. బనా _ ముఓ.క.చ.జట,డన ; బనంబరగి.వయ లి. 


పదార్థ - ఇ.బ.వ ; వేదాంగ -బుణయు. 4 విద్యాయత్తం పక | అఖండయతి | 


1. నర _- అ. 2. దనరియున్న-_- ఓ. శీ. సర్వికుల-ఎ 4 గుణోన్నతుల్‌ _- 
ల. 5. దుమ్కో "ర్య హు దుమ్కూర్యవృ త్తిబు 6 దుర్నయమున ........ 

కర్న — పెక్కు (పతులు, 7. జాండునుతుల కరయచేయ __ ఆ. ర. 
ద డగ కము ల భోరు వయ్యె క DOO ఆ 


తలే క "న్ని (పతులలొ లేదు. 2 పాళ బంధంబుల బంధితుం చేసి__బు లి. 
కడుపు - ఆ. 4 వైచిన - వ; [దోపించిన నర. శ. డనల్బ-- ఈ ఏ డనంత 
బల -- న; వ్యజమయదెహుండు _ ఉ. 6. దెగ దడిగిచి _ వ 7. మజీ -_. కొన్ని 
[వతులలో లేదు ; మరియు నొక్కు _ ఓ క.చ.జట.త.ళ. ర డాయాన__బు 9. 
కఇదంపున నదిసి వ 11 సుఖసుప్తుండైన - న; నిదితుండైన నము నును 


14 సీ 


15 వ. 


14 


శ్రీమడాంధమహాభారలతము 117 


_డెనవాని 1“సర్వాంగంబుల యందు. గృవ్వసర్పుంబులం “బట్టి కఆఅపించిన 
నాతండు వ్మజమయదేహుండు గావున దద్విషదంష్ట్ర లు నాంటవయ్యు 
కోమఖియు నొక్కునాండు భోజగనమయంబున వానికి 15విషంబు వెట్టిన 
నతండు దివ్యపురుషు;డు గావునం పోదద్వివం బన్నంబుతోడన జీర్ణంబ య్యె 
మణీయు వారల కెల్ల నపాయంబు తు సమకట్టి. 

వదలక కురుపతి వారణావథమున లక్కయిల్‌ గావించి యక్కజముగ 
నందలు( 'జొన్న్సి యం దనల౯బు దరికొల్ప. బని చిన ( 2 జాండునందను 'లలీింగి 
విదురోపదిష్ట తరానివరంటునలి దష కాంతుల |బదికి సీక్చింతులయిరి 

*ధర్మువు నుచితంబు( దప్పనివారల నదమలాచారుఐ నుదితనత్య 


, రతుల నఖిలలోకహితమవోరంభుల, భూరగుణుల నిర్జితా రివర్షు 


ల. వెలుంగువారి దై పంబ రకించు, *దురితవిధుల నెపుడు. బొరయకుండ. 


ఇట్లు దుర్యోధను చేయు నపాయంబుల వలనం బాయుచు. పాండవులు లాజా 
1గృ హూ దావాంబు వలన నశ్షయు లె జననీ సహిశంబుగా 2వనంబునకుం 9జనిన 
నందు భీమసేనుడు పాడింబాసుగుం జంపి ' వాని చెలియలి హిడింబను వివా 
హంచై. ర౭మేకచ।| కాపురంబు" కేగి కియందు బశానురుం జంపి విపులం 
గాచె మల్‌ యందు వి వవేషంబున (దుపదుపురంబునకుం జని యందు 
(దౌపదిస్వయంవరంబున మత్స్యయం|త్రం బర్జునుం డ[శమంబున ినురులనేసి 


11. సర్వాంగ అర సంభులయందును  ఆబుకజొయ. 12. బెట్టి- ఎ ద్‌: ఈ 


18. మజియు .. కొన్ని [వతులలో లేదు. 14. వానికి _ కొన్ని (పతులలో లేదు: 
నతనికి = ర hE DSS బన్నంబులో గోలిల పెట్టం “నతి lO దద్విషా 


న్నంబు - బు. 17. సేయ నుపాయంబు దలంచి _ ము ; సేయ నుపాయంబు నమ 
కటి .. అర ట.డ.తనముర 
టు 


|= అలరి యు. ప సరిగ్‌ యపాాండు నుతులు _ ఖ.గ.మ. ౨, ధర్మంబు --- ర, 
4 చుండు నిడుములెందు నొందకుండ-౯౬; చుండు నెపుడు నిడుమ లొందకుండ--క త.వ; 
నిడుమ లెల (వొద్దు దొడరకుండ _. అ.తమ (లెల్ల కడల) 

౧ (ఆ) (యం 


1. గృహాంబువలన జురు 2. ద కి ణాఖిముఖులై యరిగి -- ఓ; హపొడింబు వనంబున 
కుం _ అ.క.ట.ప. లె జనిరందు _ మ.ల ; జనియందు. అ.ఊ.ఒ.గ.ట.న బయ.ర. 
ఓ. వాని చెలియలి _ సెక్కు [వతులలో లేదు. క. బరిణ2రుంబై. - ఈ, 6. ఏక 
చకా పురంబు -- పకచకాం తతో గత్వా పాండవాః సంశిత [వతాః - చిత్రశాలా 
[వతి. 7 కరిగి _ కొన్ని [పతులు ; కేగియందు _ మన. లలోలేదు రీ. యందు... 
పెక్కు (పతులలో లేదు. 9. యందులవి[పులం - ఐ.జ.త ద. 10. మరియు నందరు- 
గ.జ.ట. 11. యందు_ఊ.బు.య.లలో లేదు 12. నురుల... పెక్కు[పతులలో లేదు; 


118 


16 క, 


17 వ. 


ఆదిపర్వము___తృ తీయాళ్వా కరి 


సకల రాజలోకంబు *ేనొడిచి స దోవదిం జకెనిన దాని సేశురు 16త్రల్లి 

వచనంబు" వివాహాంబిె (దుపదు 1“వురంబున నొక్క_నంవత్సరంీబున్న 
19 న 

నెణింగి ధృత రాష్ట్ర”ండు వారి రావించి వారల కర్ట రాజ్యం విచ్చి యింద 

ద్రస్థపుం౦బున నుండం బనిచి= నందు “'జాండవులు రాజ్యంబు సెయు 

“మున్న ౦త, 


ద్వారవతి 'శే(గి యర్డును(, *డారంగ నుభదం బెండ్లియె వచ్చి మహో 
ఏరు నభిమన్యు. గులీవి,స్తారకు నత్చుత్తు) నతిముదంబు “( !బడ సెన్‌, 


మటియు నగ్ని దేవు !చేత దివ్య-రథంబును “దివ్యాశ్వంబులును గాందేవ 
చేవద_త్తంబులును నథయ *బాణతూణీరంబులుం బడసి సురగణంబులతో 
నురపతి 6నోర్చి ఖాండవదవానంబున నగ్ని దేవుం 7దనిపె కిమణి మయువలన 
సథాపా ప్రుండై 9ర్టీమునిచేత జరానంధుం ిజంపించి దిగ్విజయంబు సి 
“సార్వ భాముండై ధర్మ'* రాజు రాజసూయ మహాయజ్ఞంబు. 13 గావించె 
నివి మొదలుగా. గల పాండవుల గుణసంపదలు చూచి నహింప నోపక 
దుర్యోధనుండు 17శకునికె తవంబున మాయాద్యూతంబున ధర్మ రాజుం 


తెగ-ఉ 18 కర్శళల్యులాదిగా- ఊఏ. 14, నోడించి _ పెక్కు (పతులు 
15 (దౌపదిం _ వెక్కు[పతులు; ఇచ్చటినుండి _ అర్హరాజ్యం బిచ్చివజకున పతిలో 
లేదు. 16. తలి _ జా; గురువచనంబున - వా. మున్నగు వెక్కు (పతులు. 17. 
నొద్ద - అ.ఆ.క.ర. 15. బున్న నంతయు _ కట 19. వారి_అ ఆ ఇ ఈ ఉ.బు.ఐ. 
ఒ.గ,ప.మ.య. లలోలేదు; వారల - ఊఖర పాండవుల _. ఎ.క.డ.బ. 20. వాండ 
వులు _ పెక్కు [వతులలో లేదు. 21 చున్నయెడ _ మ; చున్న-ఊ. 


1. కరిగి _ ఆబు.జా.భఖ త. 2. డెారయగ _ ఈ.వ ల నిసారకు క్యు స. 
గాంచెన్‌ _ ద, 


1 వలన _ ఇ.ఈ.బు ఏ ఒ.జా.గ.బ. 2 రథంబును ది వ్యాయుధంబులును వ మ 
రధంబును దివ్యాయుధ ది వ్యా(్త్రుంబులును గాండీవ- న శి. దివ్యా/న్హ్రుంబులుసు _ 
ఈ ఉఊబుబఒకగజట.య , రధాశ్వగాండీవ దేవద తాతయతూణీరలబులువడసి__ 
అ. +4 వంబును నకయతూణీరంబులు _. ఆ ఇ ఉబబుపబఒబజయ. 5 బాణ_.ఈ పడ.ర. 
లలోలేదు.. 6 నోడించి= యుప జతయం.వ 1 నెంచి =. ఉల గ దనిపి.ఎ పెక్కు. 
పతులు ర. మణి _ వెక్కు[పతులలో లేసు. 8. ఖీమునిచేత _ పెక్కు |[పతు 
లలో లేదు. 10. జంపి -_ పెక్కు (పతులు. 11. సార్వభౌముందైన- అఐటడత.ర. 
15. రాజుచేత-ఊ.ఐ.ఖ.త. 1శి. చేయించె _. ఇఉబు.ఐ.ఖ బ ; చేయించిన._ట ప.ర. 
14. నది _ పెక్కు (పతులు ; నవి _ శమ. 15. పాండవగుణ - పెక్కు (పతులు, 
16 సహింపక- పెక్కు పతులు 17. శకున్నికైతవంబున -- పెక్కు పతులలోలేదు. 


158 చ. 


19 


20 వ, 


{5 


2() 


శ్రీ మదాం(దమహాభారతము 119 


బ రాజితుం జేసి పం డెం! * డేండ్లు వనవాసంబును నొక్కు యేడు జనపదంబు!ిన 
నజ్ఞాత వానంబునుగా నమయంబు "సేసి భూమి వెలువరించినం 2ిజని పాండ 
వులు 2'వనవాసంబున నున్నంత, 


పరమగురూవదేళమున.( బార్జుండు పార్షివ 1వంళ శేఖరుం 
2డరిది తవంబునకా భుజబలాతిశయంబున నీళు. బన్నగా 
భరణు6 [బసన్ను. జేసి దయం భాళువతాదిక దివ్యబాణముల్‌ 
వార సుర రాజ చేవ నివపాంబులచే6 బడ సెం * బియంబున౯-. 


1అక్కర. వనమున. బడియు రెంజేండు లజ్ఞాత వాన మొక్కేండు 
జనపదంబున నుండి *తవన నయ్‌ య్యుంధ్హు సలిపి నద్వ్భృత్తు 

లనఘులు మును వేడి కొనక “మణి భారతాజి సేయంగ 
మొనసిరి పాండవ కౌరవుల భేదగీమూల మిట్టిదయ. 


1ఇట్టి *భరతకులముఖ్యుల వంశ చరితాను కీర్తనంబునం జేసి యిక్కథ శ్రీ) 
క బుసా6 బర 7౫౩ 


18 డేండ్లు --- చెక్కు[పతులు ; డేడులు - వా;డు వత్సరంబులు _ ఆ.ప, 
10. న నొబులెటింగకుండ _-చశ వ, న నెవ్వరు నెరుంగకుండ- జ ; నవొక్కారు 
నిరుంగకుండ- గ ౨0. జని _ ప య,ర అలోలేదు. 21. వనంబున నుండు నంత- 
కొన్ని (పతులు , నున్న యంత __ ఇ.గ్మి ల.శ మ 


1. రత్న -- పెక్కు (పతులు. ఏ, డరిగి ___ బుట. ఏ. (గమంబునకా _ గను; 
ముదంబునన్‌ _ పౌ 


1 దీనికి ముందు ఊ [ప్రతిలో వచనము అంత _అనునది యున్నది. 2. తగంగంచ ల. 
Wes Dn = ఉ.ఒ.ట.డ య. 4 మది___ 
దశ మరీ: కౌరవ పాండవుల = . 6. మూలంబు నిదియ _ అ. 


|. అట్టి _ కొన్ని (పతులు ; ఇట్లు - బుమ. 9, భారత ముఖ్యుల - ఈ. లె. వం 
శాను కీర్మనంబు - అ.ఈ త.మ. 4. (శ్రీ) - కొన్ని పతులలోలేదు. ల్‌, దిన__అ ఆ, 
ఊ ; బనా = ర.వ, 


ఇ 


120 ఆదిసర్వము.___తృ తీయాశ్యా సము 


౨] ఛా, ఆ నారాయణ పాండవేయ గుణమాహా క్మ్యామలజ్యోత్స్న ( జి 
తానందం బొనరించుచుకా జనుల కర్తాంకు 1 పకాళంబుతో 
2 3 అభ్య ల ల 
మానై సాత్యవతయ “*ధీవనధి జన్మ ( శ్రీమహా భారా 
ఖ్యానాఖ్యామృత తేవూత్రి *యొప్పు నిఖలాఘధ్వాంత విధ్వంసి యె, 


_ ఏ డనరిబభర వనుమ పోరాడు వృతాంత ము =. 
Soe భా. 


వివి వ, 1ఇట్టి (శ్రీమహాఖారతంబునకుం గ రయయిన 2 శీ, వేదోవ్యాసుని జన్మంబు 


ల 
సి _సరంబుగా. జెప్పెద కకునునుు; 


2కి స. వాసవ్మపతిముండు వసు వను నాతండు చేది భూ*నాథుండు శిష్టలోక, 
నుతకిర్తి మృగయావినోచార్థ మడవికి, జని యొక్క *మునిజనా(శ్రమము నందు 
త్రి ఉలి జ్య అ ఇల లో ఆ అసం 
నిర్వేదమున మహాోనిష్టతో సన్న న్ర_స్తశ స్తు డై తపమొప్ప( జలుపోచున్న 
నాతని పాలికి నమరగణంబుతో నిందుండు "వచ్చి తానిట్టు లనియె 


ఆ. ధరణిం (పజ గరంబు దయతోడ కవర్టధ, ర్మాభి'రత: క జేసి యమల చరిత 
సలి రాజ్యవిభవ మదియేల యని తవ, శృరణ నునికి "నీక చనియె 10ననఘ, 


2| 1. [పకారంబుతో _ అ,ఓ.ట.నప. ౨2 చెవకదె _ ఎ.ఐ.జొ.ట.ర.న. లి, నూ 
కొన్ని (పతులు, ఓ. యొప్పెనఖలా -- పెక్కు (పతులు. - 


నా. 


క్ర 
అలో 


22 1. మజియు నిట్టి _ ఈ-ప.బవా ళ.ష.ళ. 9. (శ్రీ _ పెక్కు [వతులలో లేదు. లి, 
వ్యాసమహాముని - ఏ; వ్యాసుల ల. శీ, వినుండు - ఏ.ఒ జొ.త డ.బ. 


బలి 1, పొలుండు _ ర 2&2. మునిగణా _ చెక్కు. (వతులు. లి, ని రె ఇరమున-_ ర.న, 
4, చుండ - ఊబఐ. 5 చనుచెంచి యిట్టు - ఈ,ఉఎ. రీ. నర్వ -_ ఐ.క.త.బ. 7. 
రథణమున ననభు - ఇ.ఊ ఓ.క.ద.బ రి. బెనిచి _ ఐ.ఒర.న. లి. నీకు జనునె _ 
ప: lO. నరివ జత 


భ్రీమదాం(ధమహాభారతము . 


24 వ. నీ'వర్ల ధర్మషిపతిపాలనంబునకు *దపంబునకు మెచ్చితి నీవుగనాతోడం “జెళిమి 


25 క, 


బ్ర 


జాపి నా యొద్దకు వచ్చుచుం న్‌ మహీనాజ్యంబు కాసీయుచునుండు 
మని వానికి చేవత్వంబును *గనకరత్నమయం "జైన దివ్యవిమానంబును 
కినెధాని నేని శాల్చిన నాయుధంబులు దాక నోడు నట్టి వాడనివనజం 
బులు గలిగిన !యిం|డమాల !'యను కమల '“మాలికయును దువ్షనిగపహా 
శిష్ష ి పరిపాలన తమంబెన యొక్క వెణుయష్టియు నిచ్చిన నవ్వనువును 
దద్వమానారూఢుండై *ేయుపరలోకంబునం జంంచుటం జేని యుపరిచరుండు 
నాం 16బరగి యక్కమల *”మాలికయు. దనకుం జిప్నాంబుగా నప్వణు 
'కీయష్టి కి” మహో విభవంబు సేయుచు మెజసి యేంళకేు(ట 2నిం| దోత్సవం 
జను నుత్సవంబు సేయుచు 22నీశ్వరునకు నిం దాది దేవతలకు నతిసీతి సేసె 
నది మొదలుగా రాజు లెల్టం (బతివత్సరంబు నిందోత్సవంబు సేయుచుండుదురు. 


“ఘనము నయ్యిందోత్సవ, మొనరించు మహీవతులకు *నొగి నాయుద్వ 
ర్గన*మునగు. మెరుగు సంతతి, యనవరతఆము ధరణి (బవకు న భివ్భర్సి యగున్‌ , 


] వర్ల లా అక్కు [వతులలో అమిత WOW Ws ANd SSN 
అమే లేసి ణా (టే 1 న 

కొొన్నీంటీ లదు; దవళ్చరణంబునము-ఎ ; దవళ్ళర గుంబున గ) కుటు 

4. నాతో జెలిమి._ పెక్కు పతులు. ల్‌, చేయమని న. 6, గన _ గొన్నింట 


లేదు. 7 వైన యాకాళచరం జై న_ పెక్కు (పతులు. 8. నెవ్వానిసేనిందా:)న -. ఖ, 
కము ధరియిం చిన _కొన్ని (ప్రతులు 10. యిం దమాలయును దుష్ట్ర-ల, La; 
యను కమల మాలిక _ వెక్కు[వతులలో లేదు. _ 18, మాలయును = సెక్కి ంట. 
[3 (పతిపాలన _ పెక్కు (పతులు, ]14ఉ, నంఖై నమ, కొన్ని (పనులు. 10, 
యుపరిలోకంబునం-_ చెక్కింట లేదు. 16. జరగ. న. గొన్ని (పతులు, 17, 
మాలియు న. కొన్ని (పతులు, 18. యస్టీ చేమ ; యస్టితో_న. 19. విభూతి ... 
సెక్కు (పతులు. 20 “సంవత్స రాం కేయష్టి (వవేళోద్యాపి నువ$8 రా స్యాపము 
దృశ్య తె''__చిత్రశాలా| పతి వ్యాఖ్య, 21, బు సేయుచు_ పెక్కు [వపతులు. బిడి, 
నీశ్వరునకు _ ఊ.ఓ. లలో లేచు. 28, సీయుచుండర. 


1 ఘనమగు- బు ర. 2. నుదితాయు _ ఊబు.మ,ర ; మొగి. య. నీ, ములగు_. 
అ.ఉ.ఊ.డ,ప.ర. 4. చేరు నంతతి__బ.న. 


బి7 స్రీ, 


26 


27 


ఆదిపర్వము___తృ తియాక్యాసము 


6, 


. అట్టి యిందోత్సవంబున నతిపితుం డయిన యింధువరంబున నుపరిచరుండు 
లు 


“బృహ్మదథ మణివాహన *సౌబల యదు రాజన్యు లినియెడి కొడుకుల 
నెవురం బడసి వారలం బెక్కు- దేశంబుల చ*ళభిషిక్తులం జేసిన నయ్యేవురు 
మానవులు వేజువేజఅ వంశకరు అయి పరగి రట్లుపరిచరుండు లబ్దసంతానుం 
డయి రాజర్షి యయి రాజ్యంబు చేయుచు నిజపుర నమీవంబునం బాఆిన శుక్తి 
మతి యను మపహానదిం గోలాపహాలం బనువర్వతంబు గామించి యడ్డంబు 
వడిన చానిం దన పాదంబునం జేసి "తల/గం [దోచిన నన్న దికిం బర్వుత = 
సమాగమంబున వనుపదుం డను కొడుకును గిరిక యను కూంతురుం బుట్టిన 
నయ్యిరువురను శుక్తిమతి తద్దయు భక్తిమతియె గిరినిరోధంబు వోచి యుప 
కారంబు సేసిన యుపరిచరునకు మెచ్చి 1ీకానికయిచ్చిన నాతండు వను 
పదుం దనకు సేనాపతిం 11 జేసికొని గిరికం దనకు ధర్మపత్నిగాం. 1౫ జేసికొని 
యున్నంత నగ్గిరిక బుతుమతి యయిన దీనికి మృగమాంనంబు బెచ్చి సెట్టు 
ప తనపితృ దేవతలు పంచిన నవ్పుడయ్యుపరిచరుండు మృగవధార్థంబు 
వనంబున కరిగి, 


వలుకుల ముద్దును గలి! | కాల్లన్నుల 1తలివును వలుందచన్నుల జెడంగు 
నలఘు కాంచీవద స్తలముల యొప్పును లలితాననేందు మండలము రుచియు 
“నళినీలకుటిల కుంతలముల కాంతియు నెలజవ్వనంబున విలసనమును 

నలన భావంబు"న( బొలుపును మెలుపును గలుగు నగ్గిరికను దలంచితల(చి 


1. పెక్కు[వతులలో 'జయదధియని యున్నది కాని మూలము “బృహ|దధథధ'యని 
కలది. జ భిల్ల - ల. కి నువారి నేవురు కొడుకులరీ_ చెక్కు [పతులు ; మహో 
రధో మగధరాడ్వికుతో యో బృవాదధః వత్య[గహాః కుశాంమృశ్చయమాహుర్మణి 
వావానం మచ్చిల్లశ్చ యదు కవ రాజన్యా శ్చాపరాజితః = DT Be; 
4. కునధిపతులం - ఖ. 5. వనువులు __ 'వెక్కు[ పతులు 6. వడ్డ--య వ 
J పాయం... పెక్కు (పతులు, 5 నన్నది పర్వత నమాగమంబున | సంగమంబున | 
గర్భిణియె... అ.ఈక.జడయ.ల 9 నిరోధంబునంబాపి_-ఖ త.మ నిరోధంబు 
వాయ-_-చవీళశమ భాం 10. కానిక . వెక్కింట లేదు. కానుకచ,.శ వ 
Rr Cee గిరికం-కొన్ని పతులు, ౨ వెకొనిైక తట తమల ౨; 
క 5D చెక్కు. (పతులు 


1. తెలువు _ మల కొన్ని (పతులు  చెలువును య 3 మెలపును==వ “బి నలి 
నీల = ఇ ఐ.జౌె.గంత.య ర. లి. నువిలసనంబు-_-ళ,ప, మున్నగు పెక్కు (పతులు; 
సద్విలసనంబు-ర, 4. ను బొలువును _ సెక్కు (పతులు. ర నతలంచి__ వా 


28 


29 


80 


81 


ల్రీ2 


28 


29 


ల 
ల] 


శ్రీమడాం[ధవమహాభారతము EE 


₹ 
fw) 


. ముదితయంోదు( దనదు హృదయంబు నిలుపుట, జేసి రాగమడర భాను 


రముగ 
రమణతో వనాంతరమున శేతొస్స్యంద, మయ్యె నవనిపతికి నెయ్యి మొనర. 


. అయ్య మోమఘవర్యం "బొక్క వర్లపుటంబున నిమ్ముగా నం గహించి యొక్క 


డేగ యుతం గట్టి దీనిం గొనిపోయి గిరికకిమ్మని యుపరిచరుండు పనిచిన 
నదియు నతిత్వరితగతి నా*కానం గడచి యాశకాశంబునం బఆఅచు నప్పుడు. 


. ఆమిపమని దానింగొన(6గా మది సమకట్ట యొక్క ఖగ మాఖగము౯ 


'పోముమున6 *చాంక దివి సం,|గామం చారెంటి క య్యొం గడు రభనమునన్‌, 


. సునిశిత *తుండ వాతిని [వ,స్సిన పర్షపుటంబు వాసి చెదరుచు నృవనం 


దను పీర్యము యమునానది, వనమధ్యమునందు వాయువళమున, ఖజియెస్‌*? 


. తెలి [బహ్మ"శాప నిమి తంబున నదిక యను నష్సరన యమున యందు 
తతి అ 


నలా [కుమ్మరుచున్నయది యవ్వనువీర్యబిందు ద్వయంబు (తావి 
*గర్భంబు దాల్చిన దళశమమానంబునందు. 


. 1 రల వల వె చి *జాలరుల్‌ దిగిచి దాని, యుదరదళనంబు సేసి యం దొక్కా 


కోడుకు 
నొక్క *కూంతును గని వారి నొనరం దెచ్చి, దాశరాజున 'కిచ్చిరి త త్లణంబ. 
మున్నగు పతులు, ర దతనదు-ర 7. మడిరి._ పెక్కు [వశులు Bae జు 
వక్కు పతులు 9. మొదవ_ఈ వ; మెనంగ మ; మలర - ఇ ఊుమడరంఎ 
1 బులీర్ణపర్ష-- పెక్కు (పతులు, బుబీర్షప్మత---న, ఈ పారము యథా మూలము. 

లం ౬9 36) 

'స్కన్నమా తం తురబేతః వృతపతే ణ భూమిపః క. కానంగడచి యా __- 
పెక్కు (వపతులలో లేదు. - 


— 


. సోమమున_శర. మున్నగు (పతులు ; వ్యోమమున---వా మున్నగు (ప్రతులు. 
స, దాకె__అ ఈ.ఉ.ఊ ఏ,.ఓ,.గన య 


1 తుండ నివాతి._మ; తుం డావాతి[వ_-య., 
1 శావంబున__ పెక్కు (పతులు, 2 గర్భిణిరమైన__వ. 


1. తెరలవలవై చిభాసం, మున్నగు చెక్కు[పతులు ; తెరవలలు-వా 2. జాలరి. 
చెక్కు. (పతులు. లే. కూతురి... చు, కూడురు _ అ ఇ.ఈ.ఉ ఊ.బు,ఐ.జొ గ ద.వ, 
ఓ. కిచ్చిన (కిచ్చెను) కొన్ని (పతులు. 


124 


లీల వ. 


లీకీ క, 


లవ 


ఆదిపర ము___తృతీయాళా సము 


_ ముత్య్యగంధి బతాంల్‌ ల 


Soult) 


అయ్య దికయు మానుష[వనవం బొనరించి*నం దనకు శాపి మోక్షణంబగు 
నని [బవ్మావచనంబు గలుగుటం పస మిన బూని! విడచి దివ్యవనిత యయి 
'దేవలోకంబునకుం జనియె *మజియు మత్ఫ్యొదరంబున. బుట్టిన యక్కొ 
డుకు మత్స్య రాజునా. బరగి ధర్మపరుండయి మత్స్య దెళంబున కధిపతి 
యయ్యు నక్కూ(తును దాశరాజు "దన్కూ.తంగా( “జకొని పెంచినం 
చెరుగుచు, 


అంబుజముషి యక్క (ప్రియం జోనర(6గ మత్స్యగంధి యన (గా ధర్మా 
ర్ధంబు గ( దనతం|డి నియోా,గంబున 1నయ్యమున నోడంగడపుచు *నుండొ౯. 


lఅంత, 


. గతమదమత్సరుండు |తిజగ'డ్వినుతుండు వసిష్టపౌత్తు)( డు 
గ) (1 ౦ న 


న్నతమతి శ క్రిపుత్తు?( డఘనాశన ఘోర తపో2ధనుండు సు 
(వతు. డయి తీర్ణయా త చనువా:డు పరాశేరు( డన్మునీందు( డ 
య్యతివ( దలోదరిం గనియె నయ్యమునానది యోడ రేవునన్‌. 


1 నయప్పుడు శాప._కా 2 మోతకంబగు_ సెక్కు పతులు. 8 శరీరంబు-ఖ. జ. 


4 చెవ లోకంబునకు -- పెక్కు |పతులలో లేదు. మూలమున --- సిద్ధర్షి చారణ 
పధం జగామ - అని కలదు. ల. మజియును__ వా.ళ కొన్ని (పతులు. 6, నా 
[జన | మవో ధర్మ వరుండయి.-..ఉ ప.జ.ట.డ,నన.బర,. 7. దనకుం గూతుగా._ అ, 
ఇ ఎ ఐ.జె.ట.డ,తయ. రి. కూతురుంగా_ఊ బు; పు తిగాఖ.ర. 9 చేసి 
కొనిర; గావించుకొని _ ట.వ. 


1 నెయ్యమున__ట వ. 2. నున్నన్‌ కొన్ని పతులు 
1. కొన్ని [వతులలో లేదు ; అంత నొక్క_నాడుత న 


1. ద్విదితుండు.ఇ.మ. 2. మయుండు ఊ.ఓ .జ.డ.బ.య. లి. ర సన్మునీం[దు-వ. 


ల వ, 


99 వ, 


40 


ల్‌ 


88 


89 


40 


శ్రీమదాం[ధమహాభారతము 126 


బగ 1 ఒర 
ఇశ్లుకతంబ యేకవ(న్తృ యొ యోడ నెక్క వచ్చు'వారి నిరికించుచున్న నత్య 
వతిం జూచి యామునివరుండు దానియందు మదనపరవశుండై. దాని 


జన్మంబు దనదివ్యజ్ఞానంబున నెణింగి య య్యోడ యెక్కి దానితో నొక్కటం 
జనిచని, 


. చపలాకి. *చూడ్కుల చాడ్పున కెడమెచ్చు( జిక్కని చనుగవం జీఅంగోరు 


నన్నువ కౌందీగ యందంబు మదినిల్పు జఘునిచకంబుపెం జలువు *దృప్టి 
“యభిలామ మెర్చడు నట్లుండ (గా బల్కు వేడ్యతో మజుమాట వినయ 
దవురు! నధిక లజ్ఞాన్విత్యయెన యక ్మ,న్యక శు బడీ అజ్జయయు6 చావ? దలచు 


, నెంత శాంతులయ్యు "సంత జి తేర దియు,లయ్యు. గడు విపి క్ష మయిన చోట 


సతుల గోష్టి జిత్తచలన మొందుదు రెందు(,్‌గాముళ క్రి నోర్యంగలె జనులు, 


ఇటు విగత లజ్జా! పరవళుం డయి మునివరుండు దిన యభిపా యం బక్కన్యక 
2కెతీింగించిన నడియును దిని కొడంబడనినాండు నాకలిగి యిమ్ముని 
శాపం బిచ్చునో యని వెజచి యిట్లనియె, 


తరలము. తనువు మీవ్పొల వలు జాలరిదాన 'నట్లును గాక యే 
ననసు కన్యక ( గన్యకా[వత మంతరించిన నెట్లు ను 
జ్ఞైనకు"నింటికి( బోవనేర్తు (బినాదబుద్ది “'యొనర్వు స 
న్మునిగణో త్తమ నాకు దోపవిము క్తి యెట్లగునట్లుగ౯. 


1 వారినెల_.న. 2 ముని (మునిం[దుంద్ఫు మదన... చెక్కు పతులు ఏ, దాని 
౧౧ 
తోడ నొక్కడ చని చని__వ. 


ఎలో 
is చూడు ల_ పెక్కు (వశులు; చూవపుల_వా. మున్నగు (పతులు. ౨. తలంబు-న. 
వ్‌, దృస్షు లభిలావ___కొన్ని (పతులు స్ట దృష్షు--అభిలాప _- అ ఉ.బు ట.డ త. 4 
రు లు J 
చి వంబు నెమ్మోము చెందురు గినుగిన్న మక్కువ దలకొను మమత గలుగు--- ర, 
జాతి 


రీ నధిక లజ్జాన్విత మె.న---2 ఓడ; నతిఘన లజ్ఞావనతయగు నకి గ్రాన్య వె మ ్పపాు ఈ? 
కొన్ని (పతులు ; నతిలజ్ఞనవన తాననమై న యక్కాన్యవైం-వ. 6 గడంగుంావా.ళ. 
కొన్ని పతులు  తలదు - ఊ నొ.జ.బ. 7. జన -- ఆ,ఈ ఎ జిె.ఖ. రి. గామ 


శకి ___అ.డఊఐ ఒ,.ఓ జొ.బరవ. లీ నొంప __ న, 


1. పరుండయి ——_ ఆ.ఈ.ఉప.మ.ర 2 శేరుంగించిన - పెక్కు (పతులు. లె, 
యిమ్ముని వరుండు.__-ప.ఒజడప 


1. నట్టులు__న ౨. పాలికి._ల లి, రయనర్వవ.ఎజ వ: 


126 


ఆదిపర్వము___.తృ తీయాశ్యా సము 


41 వ. అనిన నమ్మునివరుండు గరంబు 1నంతసిల్లి నాకు నిష్టంబు చేసిన చాన 


42 =. 


44 క. 


45 క. 


41] 


42 


శీలి 


సికన్యాత్వంబు దూపితంబు గా *దోడకుండు మని *చానికి వరంవిచ్చి న్‌ు 
వనువను రాజ ర్థి వీర్యంబునం బుట్టిన దానవు గాని సూతకుల |వసూతవు 
కావని చెప్పి దాని శరీర ఏ సౌగంధ్యంబు కయోజనంబునం "గోల జనులకు 
నేర్పడునట్లుగా. (బసాదించిన “నది గంధవతి యనియు యోజన గంధియనియు 
బరగి త|త్ససాదంబున ననేక ది వ్యాంబరాభ రణ భూపిత “యె యమునా 


న్‌ ద్వీపంబన నోడచేర్చి. 
ఎల్లవారును జూడంగ నిట్టిబయల, *నెట్లగు సమాగమంబని యింతి యన్న 
నమ్మునీందుండు గావించె నప్పుడఖిల, దృష్టిపధేరోధి నీహార తిమిర మంత. 
న UG వోదోవ్యానయునీం [దుని యబభతారయము ఎ 
sos d=) 


| పర మేష్టికల్పు. డగు న,ప్ప రాళరు సమాగమమున( బరమ గుకై కా 


1భరణకు ననవద్య మనో,వార మూర్తికి సత్యవతికి నమ్మునిిళ కి న్‌. 


సద్యోగర్భంబున నహా,మద్యుతి తెజుండు వేదమయు! డఖిల మునీం 
| దాద్యుండు వేదవ్యానుం, డుద్యజానంబుతోడ నుదితుం డయ్యెన్‌. 
హ్‌ 


ఆ యమునాద్విపమున న, మేయు:డు 'కృష్ణుం డయి పుట్టి మెయి గృవ్ల దె 
పాయను( డన6 *బరగి వచ,ళ్ళ్‌యుతు, డు తపంబు నందచి త్తము నిలిపెన్‌. 


1 సంతోషించి-వా.ళ. కొన్ని (పతులు ; సంజేసిల్లి__ఊ ఎ.వ ఐ ; నంతసిల్లి- పెక్కు 
౧ య 
(పతులు, SD వ్యు కొన్నీ (పతులు, వక్‌ పకుమునట ల్యూ." కొన్ని (వతులు Fp 
ఓ. దానికి సెక్కు (వతులలో లేదు. 5 సౌరభంబు  ఉక.ట ప; గంధంబు -- 
న.ర. 6. యోజన దూరంబున-గి. 7 గోలె సుగంధంజై జనులకు _ ర. ర. కేర్పడు 
నట్టుగా = పెక్కు (పతులు. 9 నదియును. కొన్ని (పతులు, 10. అమఘునయ== వాళ, 
య౧ 
కొన్నీ (పతులు. 


Ll, నెట్టగు నమాగమంబని న. పెక్కు (పతులు ; నెట్టు సంగమ మగునని వా, , 
నెట్టులగు సంగమంబని-ట.మ ది. రోధనీవోర_ అ.ఆ.ఈ.జ.ద.బ.మ ర, 


1. భరణున కనవద్య _ కొన్ని పతులు జే కరుణన్‌ _ జడ. 
1. కృష్ణుడె పుట్టి మహి_ఆ.ఏ.గ,డ త.మ.ర. 2. పుట్టి _- మ.స. కొన్నిిపతులు; పుట్టి 


మెదినిలో దె అ ఊ.ఎ.ఓ న; బుట్ట జి ల రర శుంజన బు రొ నంద ఎక్కు 
(పతులు; వలన; జితృ-.-వా, 


శ్రీమదాం[ధమహాభారతము 127 


46 వ. 1పరాళరుండును సత్యివతి కోరినవరంబు లిచ్చి "నిజెచ్చ నంగ నంత6 గృష్ట 
దె ఏపాయనుండును గృష్టాజిన పరిధాన కపిల జటామండల 'దండకమండలు 
మండితుండై తల్లి ముందట నిలిచి 6కరకమలంబులు "మొగిచి * మొక్కి 
"మీకుం బని గల యప్పుడ నన్నుం దలంచునది '*యావణంబ వత్తు "నని 
నకలలోకో? పావను( డఖలలో కహి తార్థంబుగా( దపోవనంబునఓ*కుం జని 
యందు మవోఘోరతవంబు1"'సేయుచు. 


47 ఉ. నంచితపుణ్యు. డంబురువాసంశవునంశము 1 దాల్చి పుట్టి ల్‌ో 
కాంచితు.22ై న వా(డు నిఖలాగ మపుంజము "నేర్పడకళా విభా 
గించి "జగంబు లందు నెలు.గించి నను _నృవగద్రితంబుగా. 
బంచమవేవమె ' సన రగ్రగు ఛారతనంహిత. జేసె నున్న తి౯. 


స్తో ఖీష్బాదిబీడులు జేోవదాననాభుల యంళంమువొలగో జులు థు 


Ses aad 


48 వ. 'మణీయు దేవ *ద్రై త్య దాకవ “ముని యక పటి గంధ ర్వాదుల "యంశావ 
తారంబులు చాలి ఫీప్యాది 5మవృపోబీర్రులు భారతయు ద్దంబు సేయ ననేకులు 


16 1 వరాళరుండు-వా ళ. పెక్కు (పతులు. వీ, వతికిం గోరిన -న శీ, నిజిచ్చం 
జనియె- ఈఉన 4 దండ కమండిలు - కొన్ని (పతులలో లేదు; కొనుండలు 
దండ-గటప. 5 ముందర --అ.బు. 6 కరంబులు మొగిచి _ ఎటప. 1. 
మొగిడ్చి -ఉఖర 8. మొక్కి _ కొన్ని [వతులలో లేదు. ల, మీరుపని_య. 
10. యనవతణంబ - తర ;యవతణంబ - ఆ ఊ.బు.ఎ ఒ ఓ.గ జ,బ.య ; తత్గణంబ- 
జా. 11 ననిపలికి _న. 12 పావనుండు తపోవనంబునకుం - పెక్కు పతులు. 
15; కరిగి బటగ డం. 14 సేయుచుం లె జంపాల, 


47 | బూంచ = న 4 నందు పతం లై డున్నముండనఘు డాగమ _ జె.ట,.వ,ద, 
లె. లేర్పడన్‌ - ఈ.బుఓ.జా ౩ గచడ.దనపబయ శమ. 4. జనంబులందు_వఏ.ఐ, 
జగ|తయంబు - బొ ; జగంబులల - ర.వ 5. తనరు _ ఒ; వరగ _ ఆ. 6. నన్ను 


(౧౧ 
తిన్‌ _ న; నొప్పుగన్‌ _ క,త,దప 


48 వినుము వురి టట లి; దె త్య-ఒ.య లలోలేదు కి. ముని_ఇ.జ.బ.లలో 
లేదు. ఓ. యంశాన తారంబులు_ ఆ,జొ ఖ చ మ.శ,.ష; యంశావతారంబులయందు - 
ఐఎ.క; యంశంబుల ఫీమ్మాది-అ.ఏ.ఒ NS ఈ ల ల యంశంబులుదాల్చి_వా 5. కురు 


128 


49. క, 


క్‌0 వ, 


4&9 


50 


bl 


ఆదిపర్వము —_క్ళ తీయాశ్యా సము 


పుట్టిరి వారల “కొలంది కయెలుంగి చెప్ప నశతేక కాలం బనేక “సవాన ముఖం 
బుల వారిోకైన నలవిగాదనిశ "విని జనమేజయుండు _వెశంపాయనున 
కిట్లని యె. 
C౧ 


ఇ 


అమ రాసుర ముఖ్యుల 2యం,ళములను మహి? బుట్టి సకలజన పాలక నం 
కేఘములకు భారత రణరం,గముకను “లయ మొంద నేమి కారణీమనినకా, 


1జనమేజయునకు వె శంపాయనుం డిట్లనియె. 


పరశు రాముండు భీకర నిజ కోపాగ్ని 1న్నుగు.డై యిరువదియొక్కిమాణు 
ధా|తీతలం *బపకు_త్తంబు “సేసిన దత్త త సతులు సంతాకకాంకు 

5-ఏలయంగ బుతుకాలముల మవహోవి|పుల దయ, జేసి 6ధర్మువు దప్పకుండ. 
బడసిరి “పలువుర. గొడుకుల( గూంతుల నిప్పాట( దత్ర[త రును యయుర్విం 


9 “1 lO చా. గూన గ గ్‌ 
బర్వి రాజధర్శ పద్దతి ననఘ మై, జార చోరదుష్టజనుల బాధ 


11బొరయ కుండ నిఖిల భూ [పజాపాలనం, 12-దేయుచుండె శిష్ట సేవ్య మగుచు. 


అ.జెొ,.గ,.బ దప, 6. వారి _ చెక్కు. (పతులు 7. కొలందుళె _ ఆఎ.ల. 8 
యొరింగింవ _ ఐబన ; యెరిగి నవిస్త రంబుగా ఇప్ప = టత,దప. ౪ ముఖనవా 
(సంబులు గల - న; నవ్శాస _ ఊ.లో లేదు 10. కై నను నలవి_ఊ.బుఓవర 
11 విని _ ట.ర.లలోలేదు 


1. వీరుల _ ఆ ఊ ఓచడద.మయ.ర,.శళశష. ౨ యంశమున మహింబుట్టి _ ల. 


రె, 


ల ఘమునకు _ కొన్ని (వతులు. 4, మడియంగ _ ఖ 5. మనఘా _ జౌ జ 
తదమ,య ర, 


1. అని యడిగిన _ జౌ.ర ; అనిన విని _ త.న. 


1, యొలయంగ _ ప. వ మాటు __ ఊ ఐ.ఓ.ట. శే బున కత 9౦బు న 
బునిక్షత )౦బు -బము 4 గాజేయ _.జొా. 5 గలయంగ _ఊ. 6. ధర్మము - 
ఉ.ర. 7. పలువురు __ "పెక్కు (పతులు 8. మెల్టనుర్వి _ కొన్ని (పతులు; మెల్ల 

య ౧౧ 
యుర్వి _ న. 9. బరగి _ జా. 10 పన్గతి ననఘమె _ ఆ ఈ ఊఎపఐజబఒగ 
ట.ద.వ ; వధ నీతి ననభఘమై_స, వథనీతి విడువక_వా. భానం, 11. బొందకుండ_న, 
12, కయుచుం।డి seta సేవ్యులగుచు త్‌ 


వ్‌ వ, 


59 క. 


64 క. 


OT 
6౫ 
ల 


66 చ. 


రజ 


54 


రర 


ర్‌ి 


391—9 


శ్రీమదాంధ్రమహాభారత మ 129 


ఇట్లు | బావ్మాణవీర్యవ్రభవు లయిన క్షత్రియులు ధర్మ మార్గంబునం 2|బజాభి 
రతణంబు సేయుటం జేసి వర్ణాశ్రమ శధస్టితులు “దప్పక [పవ ర్తిల్లుటయు 
[బహ్మూత _త్త)ంబుల కాయూోీర్వరనంబును ననవరత యాగ తర్పిత పర్జన్య 
(పసాదంబుగనం గోరిన యప్పుడు వానలు "గురియుచు సకలన న్యసమృద్దియు. 
క బజావృద్దియు ”నై_న *0భూదేవి |వజా భార పీడితయె '!నురాసురముని గణ 
పరివృతులై యున్న వారి వార హిరణ్యగర్భుల *కడకుం జని యిట్లనియె. 


భూరి |పజానిరంతర, భారము దాల్చు టిడి కరము భారము దయతో 
మీ రీభారమునకుC( [బితి,కారము గావించి నన్ను గావుం తనినర్‌ః 


వనజానను ననుమతమున, వనరాహానాభుండు వానవ* పముఖ నువ 
ర్వ 2నికాయాంశంబులతో., దనర6గ. బుట్టంచె నుర్విః దన యంశమ్మున్‌ . 


. దిశినుత దానవ యత, |పతతుల యంళములం బుట్లి (ప్రజలకు విహితా 
టి 


హితు లగుచుండి రేకులు, *జితశ కాశులు ధరణి"పతులు శిశుపాలాదుల్‌. 


అతుల బలాఢ్యులె న యమ రాంశ సముద్భవు లెల్ల( బాండు భూ 
పతినుతపక్ష'మె *“సురవిపత గణాంశజు లెల్ల దుర్శదో 
*ద్దత కురురాేజ పక మయి ధారుణి భారము “వాయ ఘోర భా 
రతరణభూమి నీకొరి పరస్పర యుద్దము సేసి ఏరులై: 


1 మటియు = కొన్ని (పతులు. ఆయ. 2, [బజూరడ _ కొన్ని (పతులు, 8 

ధర్మంబులు - పెక్కు (పతులు 4, తప్పకుండ వరిలుటయు _ న; వరి ల్లుటయు 
| జ ౧౧ జాలి గ 

— పెక్కు (పతులు. ర్‌, ర్వృద్దింయు _ ఊ.జ. 6,నం బేసి _ న.ల, 7. గురి 

యుటయు .. పెక్కు పతులు, 8. |బజావ ద్దయు జు “కోన్ని పతులలో లేదు 

రి. నై యున్న _అ.జా.డ.ద. 10 భూమిదేవి-య.ర.వ. 11. సకలగురానుర ___ 

న; నురముని గణ - య. 12 పాలికిం —- ఖట. 


జో 


|, (పభృతి __- త, ౨. నిజాంళశంబు __- ప. లి. యంళమునున్‌ _ భా. నం. 


1. లకును పితా __- ఈ.ఎ.ఖ.ర. ల. [శితమాయులు.___వ. లి. కాములు = కొన్ని 
పతులు ; కాయులు__న. 4. మీంద__బు.ఎ.న. 
' 


1, యనుర పక--య ; యనుర వంశ ___ వ. 2. ద్దతింగురు-ట.ప.ర, లీ, జు 
యర. కొన్ని [వతులు. 4 ఖాయం అ దు. ర యూరి మ 


180 


ఆదిసర్యము.._తృ తీయాళ్వాసము 


57వ, అనిన విని జన మేజయుండు వె శంపాయనున కిట్టస్‌ యె. 


556 క. ఆదిత్య దైత్య దానవు, లాదిగం గల భూత రాశి దగు సంభవమున్‌ 


Cr 
co 
గ 


Gls, 


రల 


60 


61 


మేదిని. దదంళముల మ,రోోదయిములు నాకు. జెప్పు మొగి నేర్పడంగన్‌, 
_: దోవదానవ (వయముఖుల యత్త త్తి శ్రమము = 


So ఇన్‌ ఎ 


* అనిన విని జనమేజయునకు వై శంపొయనుం డిట్లని చె ప్పె( “దొల్లి సకల 


జగదుత్ప త్తి తి? నిమి తభూతుండై న (బహ్మకు మాననపుత్తు లై. న as 

నంగిరనుంతును న్మ్యతియు. “బుల నుండును బులహుండును [గత తువును నను 

*నార్వురు పుట్టిరందు మరీచికి గళ్యవ పజాపతి పుశైం గశ్వపువలన( జరా 

చర భూతరాశి యొల నుద్భవిల్లె రచఇెటనిన |బహ్మదకిశాంగుషంబున దతుం 
౧౧ య౧ og) © 

డును వామాంగుష్టుంబున 7"ధరణియను (స్రైయునుం బుట్టిన కయయ్యిరువుర 

కును, 


. నుతు లనఘులు వేవురు దమ,యుతులై యుదయించి సాంఖ్య యోగా భ్యాసో 


న్నతిం జేసిముక్తులె 'భ్యూరితేజు లందటును నూర్ణ్వరేతసు లై నన్‌. 


పదంవడి యెంబండు గూంతులుం బుట్టిన వారల నెల్ల దతుం డప్పు త్సకుండు 
గావున( 'బు|త్రీకరణంబు సేసి యందు( గి లమ్మ్‌ ధృతి 'మెధాపుష్టి (శరా 
[కియా బుద్ది లజ్జా మతులను “ఎవనితలం బదుర్యడను ధర్ముండను మనువున 
1. కగు = ఐ.మర ; నగు--ఇ.ఈ.త.ళ.ప, 2. మును జెప్పునాకు-_కొన్ని పతులు 


1, వ కొన్నిపతులు 2. హేతుభూతుం-ఖ.బ ; నిమిత్త హేతుభూతుం... 
మరఠ,.ల.శ,ష. లె. బులస్తియు _ కొన్ని (పతులు. ఉ. నార్వురు కొడుకులు ___ 
అ.ఆ.ఊ.ఏ.ఓ.క.గ.ఆ డ పయ.ర. ల్‌, యెల్ల _ కొన్నింట లేదు. 6. నది యెట్లనిన _ 
కొన్ని (పతులు. 7. వీరణి [ వారుణి __ _ వరుణి]---అని కొన్ని పతులలో 1 కలదు, 
సంస్కృత మూలమునందు దశుసి భార్య చేరు కనబడలేదు రి యయ్యిద్ద రకును.__ 
పెక్కు పతులు, 


1. 


శ 


రిత కేజులు వార లూర్హ్వరేతసులై నన్‌ ర. 
స పు క్తి) కాక రణంబు — పెక్కు పతులు. మ.వ; పుత్ని9ళాస్థాపయామాస నష్ట 
సుతః (ప్రజాపతిః 16011 భం. 2 వనితల _ పెక్కు |పతులలో లేదు. 


62 క. 
'డతనికి నేవురు పుట్టిరి, ప్రతావ !గుణయుతులు సుతులు [పహ్లో దాదుల్‌, 


రల వ. 


64 ఆ, 


62 


69 


64 


శ్రీమదాం[ధమహాభారత ము 181 


కిచ్చె నశ్విన్యాదు లై న యిరువదెడ్వురను జం దుశకిచ్చె నదితి దితిదను కాలా 
నాయు స్సింహికా ముని కపిలా వినతా (కోధా “పాధాీకూరా కదువ 
లను పదుమువ్వురను గళ్యపున కిచ్చె నం దదితియను దానికి ధాత్భ మి తార్యమ 
శక వరుణాంళు భ గవివస్వత్నూపష సవితృ త్వష్ట విష్ణు లనంగా ద్వాదశా 
దిత్యులు పుట్టిరి మణి యును. 


దితి యను దానికి నతి, వాతబలు(డు హిరణ్యక శిపు డనంబు క్రై సుతుం 


ఆ (పహ్లోద నంహ్లాదానుహ్లోద శివి బాష్క ళుల యందు. (బ్రహ్లోదునకు విరోచన 
కుంభ నికుంభు లనంగా మువ్వురు పుట్టిరందు విరోచనునకు బలిపుళ్లై బలికి 
బాణాసురుండు పుశ్తై దను వను దానికి వప్రచిత్సి శంబర నముచి *పులో 
మాసి లోమశేశి దుర్భయాదు లయిన దానవులు నలువం [డు “*పుట్టం వారల 
పుత్ర పౌత్ర “వర్గం "బసంఖ్యాతం బై (వవ ర్షిల్లిం గాల యను దానికి వినా 
ళన [కోధాదు *లెనమం[దు పుట్టిరి, 


1అజితళ_క్రియుతు*ల నాయువ యనుదాని, కజరు లధకివీరు లతుల భూరి 
భుజులు శ కరిపులు పుట్టిరి నలువురు, *విక్షర బలవీర వృతు లన6గ. 


లి. పాశా”, "పాధాి అనురూపములు సంన్మ్భత మూలముల గలవు. 4. 'అరిప్లా'భం. 
కొన్ని సంన్ఫ్ఫత |పతులలో '( కూరా" అనియు గలదు. 5. ఈ వచనముల యం బెల్ల 
నామమాలలు అన్యోన్య విరు పంల సంన్మృశముతో వివదించుచున్నవి 

1. గుణ-మయర.లన గుణపి*తులు--న.వ ; బలయుతులు _ వా; (వతావ దర్చ 
యుత నుతులు (పహ్లాదాదుల్‌ పునర 

1 స్రలోను పముఖులై న దానవులు నలువుం|డు - పెక్కు (పతులు. బి, పుట్టికి 
మరియు దను వంశంబున ననేక శాతనులు పుట్టిరి. అమృత (పలంబ నరక 
వాశాపీ కతుతపన సద త సమత నాయ దిర్హ జిహ్య్యులను పదుండు దానవులు సుట్టిన_ 
ద ౪దను పు ఆా మహోరాజ దశదానవ పుంగవాః ఏకా&తోమ్నత పావీర; (పలంబ నర 
కావవి ire) [ye మవోనురః గవిప్పశ్చవ నాయుళ్ళ దిర్హ జివ్వాళ్చ 
దానవః భం. 1_59_27, 25.9 సంఘాతంబు- ద, 4 లైన వా రెనముండు__య 
ర్‌, పుట్టిరి సురియుూర నుక రో 


1. అధిక__ఆ,బొ.ర ; అమీత--య ; అతుల-స. 2 అనాయువ__ఆ,ఈ ఉ.బు. 
పఏ.శ ;అనాయుషి _య అనాయుః [పథమ] | అనాయువ. (షష్టీ) మూలము | 
ల వీర్యు--ఉ ఒవాళ, 4 విజయధీరవీర వృ|తులన(గ ; వీరబల తికీక వివతులన, 
విజయ వీర విలయ వృతులనంగ -- ఇత్యాదిగాపార భేదము లెన్నో యున్నవి. కాని 
మూలమున “వికరో బలవీరేచ వృతశ్చెవ మహాసురః” భం. 1-590-92. 


132 


గర్‌ వ. 


66 సీ, 


65 


66 


ఆదిసర్వము___తృతీయాళ్వా సము 


మజియు సింహిక యను దానికి రాహువుపుక్షై ముని యను దానికి ఫీమ 
సేనోగసేనాదు అయిన గంధర్వులు పదార్వురు పుట్టిరి " కపిల యను దానికి 
నమృతంబును గో2గణంబునుే | బాహ్మణులును ఘృతాచీ మేన కాదు లయిన 
యప్సరనలును బుట్టిరి వినత యనుచానికి ననూరుండును గరుడండును బుట్టి 
రం దనూరునకు *ఉశ్వని యను దానికి సంపాతి జటాయువులు పుట్టిరి కథ 
యను చానికి( (గోధవశగణంబు పును( 6 బాధ యనుదచానికి సిద్దాదులు 
పుట్టిరి కూర యనుదానీకి సుచం[ద చంద హాం తాదులు పుట్టిరి క[దువ 
యనుదానికి "శేష వానుకి కిపురోగమా నేక భుజంగముఖ్యులు పుట్టిరి. 


మణీ యంగిరను(డను మానసపుత్తున క"య్యుతథ్యుండు బృహస్పతియును 
సంవర్తుండును గుణాశయి యోగసిద్ది యన్మూూ(తురు బుట్టి రక్కొాడుకులందు 
విభుడు బృహాస్పతి వేల్పుల కాచార్యు(డై. లోకేపూజితుడ వలింగ 
మానుగా నతి యన్మాననపుత్తున కుద్భవించిరి ధర్మయుతచరి తు 


= అఖిల వేదోవేదు 6లార్యు లనేకులు, దీ ప్తరవి సహాసతేజు లనఘు 


లధిక తర తపోమవాత్వ్వ సంభృత విశ్వ, భరులు సత్యపరులు పరమమునులు., 


1 నురభి_ చెక్కు. (పతులు , మూలమునందు కపిల యనియే కలదు. అమృతం 
(దావ్మాణాగావో గంధ ర్వాప్స రనన్త ఛా! అపత్యం కపిలాయాస్తు పురా ణేపరికీర్సి తం 
159-50 — భం ఏ. గణంబులును __ వా.ళ. కొన్ని పతులు ర్త 
మేనకా సవా జన్య్యాదులయిన ఎ పెక్కు (పతులు. 4. శేని _ వా. కొన్ని 
(పతులు ల్‌. సింహకా నుషువె పుత్రం రాహుం చందార్క మర్దనం సుచం[దం 
చం[ద వానాారం తదా చంద విమర్దనమ్‌ [కూరన్వభావం [కూరాయాః పుతపౌత 
మనంతకమ్‌. భం. 1-59-80, 81. 6. అనుగ _ పెక్కుపతులు 7.శేపో౭. 
నన్నా వానుకిళ్చ తతకశ్ళ్చ భుజంగమః కూర్మశ్చ కులికశ్చెవ శకా[దవేయా మహో 
బలాః - భం 1-59-40 8. [పముఖానెక__ఆ 


1. య్యుచథ్యుండు--స ; భండార్కరు |వతియందు ఉతధ్యుండుఅని యె [గహింపంబడెను. 
పాదసూచికయందు 'ఉచథ్య”' అనుపాఠమును గలదు 2 యోగసిద్ధా అని 
భం లె. విభుడున. సెక్కు[పతులు అనువు న... నంపూజ్యుం్నడె త్త, 
5. వేద్యు-_ పెక్కు [పతులు 6 లాద్యుల-- వా.ళ _ వెక్కు (పతులు, 


శ్రీమదాం[ధమహాభారతము 138 


67 వ, మటియు( 'బులస్తు కండను మానసప్తు త్తునకు( 2:-సేక రాక్షునులు పుట్టిరి 


67 


పులహుండను మానస పుత్తు)నకు. గిన్నర కింపురుషాదులు పుట్టిరి [కతు 
వను మానస పుత్ర్తునకు సత్య వక పరాయణు లైన పతంగ నహ 
చరులు పుట్టరేపె తామహుండై న దేవుండను “మునికి [బజాపతి పున్హై వానికి 
ధూ|మా (బహ్మ్మవిద్యా మనస్వినీ *రతా శ్వసా శాండిలీ 5 పథాత లనంగా 
నేడ్వురు భార్యలై రందు ధూ మకు ధరుండును |బవ్మావిద్యకు |ధువుండును 
మనన్వినికి సోముండును రతకు నహుండును శంసకు ననిలుండును శాండిలికి 
నగ్నియు6 ”బభాతకు. [బత్యూష [పభాను కిలనంగా నెనమండు వసు 
వులు బుట్టి రందు ధరుండను వనువునకు [దవిణుండును 19హుత హవ్యవ 
పుండునుం 1] బుట్టిరి [ధువుండను వనువునకు. గాలుండు పు పోమురి 
డను వసువునకు మనోహర  యనుదానికి వర్చసుండును ]2ళిరుండును 
| దాయణిండును ర నురుంతును బృథయను కూ6తురునుం బుట్టిరి పృథకు( బదుం[డు 
15 గంధర్వవతులు పుట్టిరి థహుండను వసువునకు జ్యోతి పునై ననిలుం 
డను వనువునకు శివ యను దానికి *ీవురోజవుండును నవిజ్ఞాతగతియునుం 
బుల్లి యగ్ని యనువసువునకు( గుమారుండు వుము( (బత్య్యూషుం డను 
వనువునకు బుషి యెన చెవలుండు పుకు [దిభాసుండను వనువునకు బృహ 
స్పతి చెలియలై న యోగనిద్దికి విశ్వకర్శపు శా. 


1. పుల గి యను_ కొన్ని |పశులు. 2 ననేకులు = అ౩ గ.టడ,నయ.ర 
రాతసాస్తు పుల_స్ట్యస్య బానరా8 కింనరాన థా! పులవాన్య మృగాః సింవోః వా 
(ఘాఃకింపురుపాస్తృ ధా॥ భం ఈ వచనములు వంశ|క్రమము విషయమునను 'పేళ్ళవిష 
యమునను మూలముతోడను పరన్పరమును పిరుష్టములై యున్నవి పులవాస్య 
మృగా స్సింప% వ్యాఘాయతా మహా మృగాః | పి.పి.ఎస్‌ ॥. రావసాశ్ళ 
పుల స్తరస్య వానరా; కన్న రా స్ప థా యతాశ్ళ మనుజచవ్యా[ఘ సుతా న్తన్యచధీరుతః। 
వాపిళ్ల;! లే. ఈ వాక్యము వావిళ్ళ వారి సంస్కృత భారతముతో నరిపోవుచున్నది. 
“పిశామవో ముని ర్రీవః తస్య పుతః |వజావతిః।। భం 1-60-16, పిశా 
మహో నుని ర్రేవః తన్యపు[తః (పజాపతిః ॥ క స. ఇక్కడ పాదనూచియందు 
'పై ళా మిహ, మను అని యున్నది. 4. మునికి. పెక్కు (పతులు; దేవ 
మునికి న. దెవుండను మనువునరకు _ వా. 5. రసా__-పి.పి,ఎస్‌. గ్మి, 6. |వభాన_ 
చెక్కు (పతులు. మూలమునందు (పిభాశ అనియే కలదు 1-60-19. 7. (పథాన _ 
"పెక్కు (పశులు. 8. (వపథాసులుననంగా అని యుండ నోవు 9 లును వా. 
కొన్ని పతులు. 10. హుతవావ్యవహుడు సెక్కు తెలుంగు తాళపవత |పతులలో 
లేదు కాని మూలమున గలదు 1] పున్చై- న. 12. శివిరుండు వా, 
18. గంధర్వులు - పెక్కు [పతులు 14. పురోజవుండు---భం. పి.పి.ఎస్‌. పెక్కు 
తాళ పృత[పతులు; మనోజవుండు వా. భండార్కరు పొదనూచి 1_60_24 
15. సిద్ద . మూలము, 


[34 


68 క, 


69 వ. 


Tey 


68 


69 


వ 
డా 


ఆదిపర్వము___తృతియాశా వ 


ఆ విశ్వకర్భ నిర్మిత, "దేవ విమానుండు నిఖిల దివ్యాభరణ 
శ) 1విరచన వరితోషిత, దేవుండు శిల్ప |పజావతియు 2నె నెగడెన్‌. 


మజీయు స్థాణుకకు మాననవుత్తులై న మృగ వ్యాథ శర నిర్భత్య తరపాద్‌ 
హిర్చుధ్న్య పినాకి 'దవానేశ్ళర కపాలి స్థాణు *భవు లనంగా నేకాదళ 
రుద్రులు పుట్టిరి “మణి |బవ్మా దతీణ న్హనంబున ధర్ముండను మనువు పున 
వానికి శమ కామ హర్షు లనంగా మువ్వురు పుట్టిరి యామువ్వురకు. |గమం 
బు (బాప్తి పి రతి క. లనంగా మువ్వురు భార్యల రి సవితనరకు బడబా 
6 2 
రూపధారిణి మొన త్వాష్టి “కి నశ్వినులు పుట్టిరి [బహ్మ హృదయంబున 
భృగుండు పు జై వానికి( గవిపు క్షా నానికి శు కుండు పుట్ట యసురుల కాచా 
ర్యుండ య్యె వానికి? "జండామర్శ "త్వష్ట ధరాత్తు) లనంగా నలువురు 
గొడుకులు పుట్టిరి వా రనురులకు యా జరి లె రి మణియును. 


*విగతాఘము' డన యా భృగునకు( బుత్తు)డై. చ్యవనుండు పుకు భార్గవ 
2వరుండు 
జనవంద్యు. డతనికి మనుోకన్యకకు( బు”క్టై నూరుల *సౌర్వుండు భూరికీ ర్తి 
యతనికి నూర్వురు *సుతులు బుచీకాదు లుదయించి రఖల భూవిదిత తేజు 
లందు బుచీకున కొందంగ జమదగ్ని యను ముని పుశ్చై నాతనికి. బుట్టి 


1. విరచిత సెక్కు తాళప్యత్మపతులు 2. న్వైపరగెన్‌ _ చెక్కు (పతులు; 
ననబర గన్‌ _ ఊ డ.ర. 


|. శతకన పీటన్‌; జామి నుడి కొన్ని తాళపత|పతులలో కలదు. కాని 
దానికి మూలము కనబడలేదు వ “వం వా ఖవః_-అనిమూలము., పెక్కు తాళ 
పత్ర ee లు లు” Se పతులలో లేదు. 4. రు కొడు 
కులు స్య అనిమూలము 6 నాశ్వినులు-__వా ళ 
గ నన _ చెక్కు. జ. లేదు. 8 త్వష్ట  ధాతృభ|ద అ 
న. చెక్కు (సతు లు. ల. యాజకులై రీ _ పెక్కు పతులు ; యాస్జి కులై ర _ 
మూలము. అనురయాజకాః 1 5ర__లిర్‌, 





1. విగతాశుడైన --ఊ.ప లి. కులుండు -య. కి, కన్యకును _ ఇ.ఒ జె.బి. 
4 నౌర్వుడన్ఫూరి కీర్తి __ అ.బ.గ.జదన.ర. 5. సుతవరుల్‌బుచికాదులు __ 
చెక్కుపతులు , బుచిక స్తస్య పు[తస్తు. భం. 1-60_46.'6. లందు నాబుచికున--- 


శ్రీ మదాందదమహాభారతము 1835 


న. 


ఆ. రలఘు మతులు సుతులు నలువురు వారిలో, బరశురాము(డాదిపురువ'మూ ర్తి 


pe 


71 


దండిశాహితుండు గొండుక యయ్యును, దద్ద గుణము లందు. బెద్ద యయ్యు. 


ముటజీయు [బిహ్మాకు 1ఛాతయు విధాతయు ననంగా నిద్దలు మను నహో 
యుల పుట్టిరి వారోతోడన లత్మి పుక్టై *దానికి మాననపుత్తు) అనేకులు 
“పుట్టిరి వరుణునకు “జృషకు బలుండును నుర యను కూంతురునుం బుట్టరీ 
నురయంద ధర్ముండు పుళ్లు నాయథర్మునకు నిర్భతికి భయ మవోభయ 
మృత్యువు లన(గా మువ్వురు పుట్టిరి మజియు. *చా మకుం గాకియు శ్యనియు 
భాసియయు ధృత రాష్ట్రీ)యు కుకియు శన 'నేవురు”కన్యలు పుట్టిరి యందు 
గాకి యను దానికి "నులూకంబులు పుస్త శ్వనియను దానికి “శ్యనంబులు పుక్తై 
థాని యను దాసీకి భానగ్భ|ఛాదులు పుర్రె ధృతరాష్ట్రి) యను దానికి వాంస 
చక్ర !వాకంబులుపు గై శుకియను దానికి శుకంబులు పుశ్చై మజశియుం ఓ గోధు 
నకు మృగియు మృగమందయు వారియు “ేభద్రమవసనసయు మాతంగియు 
శార్దూలియు శ్వేతయు నురభియు నురనయు నన. దొమ్మండు పుట్టి 
రందు మృగియను దానికి మృగంబులు పుళ్లు మృగమంద, యనుదానికి బుక 
గతములో 1న మరాదులు పుటి వాన యనుదానికి వానరగణంబులు పుళ్లు భద 


న య.న, పెక్కు (పతులు 7. నిశుడు _ పెక్కు. (వతులు. ర సుం. 
ఇ.పె.చ.న.ర.ళవన, గొండొల _-మయ.న; కొండిక కొన్ని (పతులు 
యాం “3D బు సంసా ళు క్ష జం క 
1 గ ఎమ్మ టే [బ్రహ్మాణం స్వ నో యయౌ స్పష్టతి అతుణమ్‌ లోశీధాతా విధాశాచ 
యాస లె సన L001 ఇచ్చట జా పలిలో నూర్య చంద వంగ రాజుల 
వట్ట తోం గూడిన సెగ వచన మున్నది ని. తోడనె (న) లక్నియుంబుకై -- 
యు ౧ డ్రై లు 
పెక్కు (పతులు లే. దానికి — వెర్కు (పతులు , లఖ్మీకి అనాం. hi 0 


మణి యు పెక్కు. పతులు, ల్‌ & 8 పుతిం బలం వి సురాం చ నురనందినీమ్‌, 
1-60-51. నురనందిని యని కొన్ని (పతులు. 6 వారికి _ ఇ-ఈ ఉ ఊ. 
బు ఎవ ఓ.జ.త వ బ.; ఇచ్చట మూలమున “తామ” అని కలదు, 
తా మఘాతుసుమవెదెపీ హర పస. జూం యాత 7 కన్యకలు సెక్కు 
వశులలో లేదు; కుంగులు = జ.శ ర. రి, గాకో లూకంబులు పుళ్చై -- పెక్కు 
(పతులు. ర శరన క పోతంబులు పెక్కు. పతులు ; శ్వేన గృఛాదులు _- 
త. 10. వాకబక బలా? టిట్టిఫంబు లు --- వెక్కు పతులు. 1 నవకోధవశా 
నారీ; (పజ్బు స గ్యిళ్శసంథ వాః న్ఫుగీంచమృగ మందొంచ పహారిం భద 
వుశాముం 26. 1. ఆర్‌ 5! కశ్యపునకు మృుగియనుదానికి — పెక్కు పతులు. 
12 భ|దమదయు ere భ[దమందయు జట కోని [పతులు ; భ(దమతియు 
ఆ.న. 18. ననలయు ననంబదుం[డు  శ.ష; ఐబమయం.ర. లలో సురభి లేదు _ 
ఎనమం[డు పుట్టిరని కలదు. 14. నృమర -- కొన్ని వతులలో లేదు. 


136 


72 చ, 


థు 


78 వ. 


78 


ఆదిపర్వము__తృ తీయాశ్యా సము 


మనస యనుదానికి నై రావణంబు పుళ్చనై. రావీీణంబునకు చేవనాగంబులు 
పుక్చై మాతంగి యనుదానికి 17గజంబులు పుళ్లు శార్దూలి యనుదానికి సింహా 
వ్యా[ఘంబులు పుక్టై శ్వేత యనుదానికి దిగ్గజంబులు పుళ్టు నురభి యను 
దానికి ిరోహిణియు గంధర్వియు ిననలయు ననం బుట్టి రందు రోహి 
ణికి బశుగణంబులు పు 2040ధర్వి *1!'యనుదానికి వాయంబులు పుళ్లు 


ల 


ననలకు గిరి వృత లతా గుల్బంబులు పుక్తై 22 నకు సర్పంబులు పు నిడి 
23సకల భూత సంభవ (పకారంబు. 


దివిజమునీం| దదానవదితి [వభ "వాది సమస్త భూత సం 

భవము గృ కావధాను లయి భకి మెయిన్‌ విను'చున్న పుణ్య మా 
నవులకు ఎ*నిక్కువం బగు మనః|పియ నిత్యసుఖంబులుం జిరా 
యువు బహుపు త్త9లాభ*విభవోన్న తియుకా దురేత తప శాంతియున్‌ . 


ఆ దోవదొనవాద్యుంళయులబే భూమియందు బుట్టిన వారి (క్రమము వ్‌ 
సం. 157-084 


మజియు మ _ర్యలోకంబునందు "దేవ దైత్య దానవుల యంశావళతారంబు*2ల 
వివరించెద వినుము. 


15. నై రావతంబు _ కొన్ని (పతులు, 16. వతంబు = చెక్కు. | పతులు. 
1”. మాతంగంబులు__-అ.ఏ క మదగజంబులు _ ద 18. రోహిణియు భ | దాంగియు; 
పెక్కు పతులు. తథా దుహిత రౌ రాజక నసురఖిర్వై వ్యజాయత రోహిణీం చైవ 
భదం తే గంధర్వంతుయశస్వినీమ్‌ భం 1_60_64 19 ననలయు__అనునది చెక్కు. 
(పతులలో లేదు విమలామవపి భ[దంశే హ్యానలామపవి భారత ___- వావిళ్లి బారి 
'తెలు(గులిపి (పతి 20. భదాంగికి — సెక్కు. (పతులు. లి]. యనుదానికి.. 
స ననలకు సెక్కు. (ప్రతులలో లేదు సప్తపిండ ఫలాన్‌ వృజా య. 
వ్యజాయత. రూ జారీ ఆరిర్‌. “రి. ముర నకల ' పుళ్లు — కొన్ని వపతులబో 
లేదు (గృ) రుహయను దానికి వృకంబులును వీరుధయను దానికి లతాగుల్గంబు" 
లును బుర్చె —ద పునః ఫల[గహోన్‌ వృవాన్‌ రువోంయాః వపనశతాన్‌ 3 
అశాగుల్మాని వల్ల కృ త్వకార తృణజాతయః వీరుభాయా; (పజాస్తాన్యుః చ! 
యన్‌ 1_§57_74,75. 28 నకల చరాచరభూత _- ఊబ 


1 చుండు _. పెక్కు (పతులు. 2 విళుతంబగు __ జ.డ, లి, విభవోన్నతులున్‌ _ 
అ.ఉఎఏపఐ.గ జ.ట.డ.త.ప.బయ. 4. తోవశాంతియున్‌ __ జడ. 


1. చానవాదుల  అ.ఏ ఐ.క.గ,.న; దానవయకు పవీగంధర్వాదుల యంశావతా 


రంబున (బభవించిన వారల తెరంగు వినుము _- ఊ ఓ.య. 2. ల వివరించెద -_ 
"పెక్కు (పతులలో లేదు ; లుచెప్పెద _ జి 


76 


77 


78 


74 


75 


1 


18 


శ్రీ మదాం(ధమహాభారతము 137 


. యాదవవంళంబున 1జగ, చాదిజుండగు విష్ణు దేవు నంశంబున ను 


త్చాదిల్లె. గృమ్హం 2డపగత, ఖేదు(డు వనుచేవ దేవకీదేవులకుక. 


1 శీ వెలుంగ దో పంటి కి వనుర వన కుడయుంచె విష్ణు దే వాంళమున౯ 


భూవంద్యు. డనంతు(డు బల,* దేవుండు (పలంబముఖ్య దితిజాంతకుం డై. 


. *మజియు సకత్కుమారు నంళంబున6 |బద్యుమ్నుండు పుళ్లు నప్సరసల 


యంళంబుల గృముని మోడళశసహాసాంతఃపుర వనితలు పుట్టి రయ్యయి 
వేల్పుల యంళంబులియదువ్భ ప్టిభోజాంధక కోవంశంబుల “వీరు అనేకులు 
పుట్టిరి 5 మజియు. 


. ముదమున. (బభాను. డను నెని,మిది యగు వనునంశమునను మేదిని భీమ్మం 


డుదయించె నర్వవిద్యా,విదు. డపిజిత వరశు రామ వీర్యుండు *బలిమి౯. 


. 'అనఘు(డు సురగురు నంశం,బునను భరద్వాజు కలశమున( బుకై శరా 


నన విద్యాచార్యుండు 2ళూ, శేవినుతుండు [(దోణుండు నిఖల వేదవీదుండై. 


1 జగదరీశుడగు  ఊ.వఓకటవపద.య; జగదాధారుడు విషు DME 
లి డనుగత ఖెదుతు = మ 


1 ఈ పద్యము ఎ (పతిలో లెదు. ౨ ఇలయు రాయ. “వెలయ = ర 
కొన్ని (పతులు. శి రోహిణీ వసుచేవులకుదయించె _ న. 4. చేవుండన - ర. 


l లకీయంశళంబున... రుక్చిణి యుదయించె -- ననత్కుమాఠ =. వాత తావు, 
2 వృప్లి యదుభోజాంధక' . వా.ళ. కొన్ని (పతులు వీ వంశంబుల యంద 
నేక _ ఇ.ఈ.ప.ము. 4 వీరుల _ కొన్ని (పతులలో లేదు 5. మజియు __ 
"పెక్కు [పతులలో లేదు. 


1. యవ __ గ్మిచళష జి. గత - గ.గ్మి చ.ల.ష, శి, పోరన్‌ _-- రన. 


| అనభఘుడగుళు[కునంశం౦-ల.స; అనఘుడయి కుుకుుటయ.ర; అనఘుం గై ళు కాంశం- 
మ; [దోణుండు శు కునంళమున. బుట్టినట్టు ఆధారము లేదు. ఇచ్చట మూలము 
'బృహన్న శేర్భ్భృవాతీ_ కే నేవశ్దేర్విద్ధభారత అంశాద్దో ణం నముత్సన్నమ్‌ భార 
ద్వొాజమయోనిజమ్‌* 1-61-68. ఇ, జన--య, లె. వినుతుండగు దోణు? డఖల 
విద్యావిదు.డ్లై — స, 


138 


ర్ట క్ర, 


60 వ. 


79 


50 


ఆదిపర్వము __కృ తీయాశ్యా సము 


“అలఘుండు కామ కోభధా,మల * యేకత్వమున బు శ్ర |దోణునకు మహో 
| న మవ, ప డన ఆక, తె వ స్త 
బలు. డళ్వశత్రామ రిపు, ౩ ళ యాంతకు, ప్రశ (స్త్ర వంణతు( డగుచుకా 


'ముతియు నేకాదళ రుదుల యంశంబుక? గృపుండు పుళై నూర్యునంళం 


౮ ల్ల అం అగ GC, ౬4 లెద అ 
బున గర్జుండు పుళ్లై ద్వాపరాంశంబున శకుని పున్లై నకిష్టాపుత్తు)ం డయిన 


వాంసుండను గంధర్వ “విభుండు దృకరాష్ట్ర)ం డయి పుశ్లై “మతి యను 
వెల్పు గాంధారియె పుశ్తై 3న య్యిద్ద అకుం గలియంశంబున దుర్యోధనుండు 
పు క్రైం బి ల_న్మ్య_థాతృవర్షంబు 6దుశ్శాన నాది దుర్యోధ నానుజళశతం బై పుస్హై 
హారణ్యకశిపుండు శిశుపాలుండై పున "సంహ్లాదుండు శల్యుండై పుక్టై కనను 
ఒలు పః : ఇల : న్‌ అల అగ 
హ్లోదుండు ధృష్ట్ర శేతుండై పుై శిబియను వాండు (ద్రుముండై పుళ్చై బామ్య 
ళుండు భగదతు(డ పుకు వివచి ర్తి యను చానవుండు జ రాసంధుండై పుు 
నయశ్శిరుండును నళ్వ “శిరుండును నయశ్శంకుండును గగన మూర్చుండును 
వెగవంతుండును నను వాళేవరు దానవులు గేకయరాజు అయి పుట్టిరి కేతు 
మంతుం డమిశజుండై పుశుై స్వర్భానుం డుగ్రసేనండై పుకై జంభుండు 
ఇ a స వతి క్‌ ఖే ఉర మ జ ౧ వో ఇర 

నిళశోకుండై. పున నశ్వవతి కృతవర్మ యొ పుకై వృషవర్వుండు దర్భ | పజ్ఞుండె 
పు నజరుండు మల్లుండై. పుళై నశ్వగ్నీవుండు కోచమానుండై * పుశ్లై 
సూత్ముండు బృహ దధుండై పుశ్రై. దుహుండు. డను వాడు సేనావిందుండై. 
క స్టో ట్ట ఛాం క 

పు క్రై సెకచకు9ండు పితివింధ్యుం డై పుస్పై విమూపాకముండు చితవర్మయొ 


1. అలుకమెయి - వ £. యంశంబునందు __ అబుజాదస 9. పరిణత 
మతీయ _ ఇఉబుఐ ఒక త,ద. నస; పరిణతు డుర్విన్‌ __ అఈఊ ఎవ. 
గడబజబయర, 


lL OH; “2 నరెష్ట్ర పుత్తుంండయిన ధా పెక్కు (పతులు లి వతి __ 
చెక్కు [పతులు శ, నుషవుతి__ అ.జొ జ.ద.త భం /పారాం%,5 మజియునయి డ్డి 
వన SEL నయ్యిరువురకు __ ఈతఉ.టన. 6 దుశ్శాననాది _ 
కొన్ని (పతులలో లేదు. శకాని మూలమున గలదు. సౌలస్త్యా |భాతరస్సర్వే జజ్జి 
రె మను జేష్విహ శతం దుళ్ళాసనాదీనాం సన్వేషాం |కూరకర్శణాం 1-612 


lod 


(| సం! హోదుండు జక. నోట్సు ల నను వోదుందు మటు సత్తు. 9; [దుమ ఇత్యభి 
ఆ అ wu క 3 జా న్‌ జా | 
విఖ్యాతి: —నంన్మ్భుత మూలము 3 [దును సెనుంతై ఎ వా.ళ్ళగ [దుమ 


శ 
సేను;:2 పుశునని మూలము 146492 10. శిరుండు - వా.శ,. అయళ్శిరా 
(a yrs త్రి sy 


శ్రీమదాం[ధధమహాభారతము 139 


పుళ్లై 12హూకుండును నహరుండును సుబాహుచాహ్లికు లై పుట్టిరి 2 చంద 
వక్తుండు ముంజశేశుండై పుష్ట నికుంభుండు దేవాపిమయె పుళ్తెై శరభుండు 
సోమదత్తుండై పుష్ట య. చంద్య)వర్మ యై పుష్టి నర్కుండు 
బువికుండై పుళ్లు మయూరుండు !'విశ్వుండై పుట్టు సుపర్దుండు క 
కీ రియె వు "రాహువు కో9ధుం డై పు బై జం(ద వాంత శునకుం డై పుకు 
నశ్వుం డనువా( డళోకుండె ఫు భద వాస్తుండు నందుండై పుళ్ళు దీర్ల 
జిహ్వుూండు గాశిరా జె పుష్టైంబందవినాళనుండు జానకి యె పుశ్టై బలీనుండు 
పొం డమత్సు్యుండై పుళ్టై వృతండు మణిమంతుండై పుస్తె *”గాలాపుత్తు) 
లెనమం[డు |క్రమంబున జయ'క్సెనావ రాజిత ినిపాదాధివతి శేంణిమన్మ్నహౌ 
జ ౬భిరు సముది సేన బృహత్తులై పుట్టిరి |కోధవశళిగణంబు వలన మ|దక 
కర్ర వేష సిదార కీటక నువీర నుబాహు మహాపవీు జాహిక కథ విచిత్ర 
te ఓ 00 రా 
సురథ |శిమన్నీల చరవాసో భూమిపాల దంశవ క్త రుక్మి జన మేజయాషాఢ 
వాయు వేగ భూరి తేజ ఏకలవ్య నుమి|త వాటధాన గోముఖ  కారూవక 
కెమధూరర్తి (శుతాయు రువ్వవా బృహ క్సేన జమాగితీర్ణ కుపార మతిమ 
'దీశ్యు రాదు అనేకులు పుట్టిరి శాలనేమి కంనుండై. పు (స్ర్రీపుంన రూపధరుం 


జ యమో డా క్ట 8 
ఆఅ శిరా అయశ్శాంకుళ్చ వీర్యవాన్‌. ము చు! 11 నార స్వరిహరొ సీర 2 ఆసీ 
ఖై చది 
జస లలో ఆన జనో జ ఇఒ 1 జో ఉం ఎట్‌ a ఇ” భో. 
రంత రో ము ఉకాసు (సుజా స్సు రిపికిఖాంంతక సజ మనుజర భః అవారను 
ల! --0 తి గ్ర లు ర మో 
ముం నజ శ (తుపతతంయం: ర బాజాకోనామరాజూ సి బభూవ వఫితడీ త" 
౧ 


eG ll S19 నిచం[దశ్చం[ద వ్తి9శ్చ - అని వ భు. చందన్సు 


దితి శు! లో కతారాభిపోమట। చం(దివ ర్నెశి స్‌ఖారితః కాంభోజాూనాం నరాధిపః 
వా జీ మ్‌ క ఇ వ (| ల 
పిపిఎన అర్క-ఇత్యఖివిఖ్య్యాతొయన్తు దానవపుగ్గాసః SE (బుక్‌ మ నొమ"శరాజూ 
అాణాతి 
కద సతి బభూన బున నము 14, పసందచె - వా 15. కాలకీ రి _ ఛం. 
అజో (sen వాణాటె 


16. బలవీర - భం, (సవీర - పి.పిఎస్‌. 17 శాలశాయాసన్తు _ భం. 15. 
నషధాధిన _ వా 

19 [కో ధోవిచిత్యః సర సక Kk మాన్నీలశ్చ భువః  ఏరళానూచ కెరవ్య 
భూమిపాలశ్బు నామిశ; దంతవకృ9ష్ప నామాపీత్‌ దుర్భయశె వ నామతః రుక్మీచ 
నృవశార్డు'లో రాజూాచ జనమేజయ ఆషాడో వాయువేగళ్చ భూరితేజా _స్ప-ధెవచ 
ఏకలవ్య స్సుమిత్రశ్చ వాటథానో ౭ థ గోముఖ; కారూపకాశ్చు రాజానః కమధూంర్తి 
న్న ధ్రైవచ క్రతాయు రుద్టవశ్చెవ బృహత్సేన ుఖైనద కేమో|గతీర్థః కుహరః 
క లింగషునరాధిపః మతిమాన్‌ శ్చ మనుమ్యేంద ఈశ్వర శ్చేలీవిశుతః గణాత్కోి 
ధవశా దేవం రాజపూగో ౬ భవతిశా _ ఇందు వేశే అచ్చులో నున్న పదములు తెలు 
గుతో సమన్వయించుచున్నవి. తక్కినవి కొంచెము భిన్నముగా నున్నవి “మదకి” 


140 


61 క. 


ద్‌, 


6కి క. 


55 వ, 


రే 


82 


64 


ఆదిసర్యము __తృ తీయాశ్యా సము 


[51 


న గుహ్యూకుండు శిఖండి యై పుప్చై వరుద్ద-కాంశంబున( బాండు రాజు 
శు, 
టె 


(5 


మరుతుల యంశంబున. బు,ట్రిరి మువ్వురు వివిధ రణ'పటిష్ష బలులు ను 
సీరయశులు దుపద సాత్యకి, నిరాట భూపతులు భువనవిశు)త 2 కరితుల్‌. 


మాండవ్యుం డను మునివరు, చండతర (క్రోధజనిత శావంబున ధ 
రుం డఖిల ధర్భతత్త్వ ఏ,దుం!డగు విదురుం డనం బేగ్మాతో నుదయించె౯ 


[ప్రియ మొనరంగ సిద్దియు బు,ద్దియు ననుదెవతలు వసుమతిని గుంతియు మా 
ద్రియునై పుట్టిరి పాండు, (పియ పత్నులు నిఖల జగదఖీస్ట చరితల్‌. 


. యమునంశమున', బు సై నధిపతి ధర్మజుం డనిలాంశమున. బు స్తై ననీల*జుండు 


శ|కాంశమున ధనంజయు. డుదయించె *నశ్విను లయంశముిల నూర్తితులు 
నకుల 

జ స న న కాప జగ 

సవా దేవులన వద్య చరితులు పుట్టరి (శ్రీమూ ర్తిమె యాజ్ఞ నిని పుళ్లు 

నగ్ని యంశమున జిశారి ఢృష్టద్యుమ్ను డన( బు క్ట |దుపదరాజా న్వయమున 


. ననఘ యిది నురానురాంశావోశతార కీ, ర్హనము దీని *భ క్రి ందవిలి వినిన? 


జదివి నను సమ_స్హ జనులకు నఖిల దే,చాఃనురాదు లిత్తు రథిమతములు 


అనిన విని జన మేజయుండు వె శంపాయనున కిట్లని యె, 


మొదలు “భాహ్లిక” వరకు కొన్ని పేర్లు మూలముశలేవు తాళపత (పతుల పేళ్ల విష 
యమున మిక్కిలి భేదించు చున్నవి 


జ f= ఇ ఇ“ క క్‌ జూ జ? ఆ నీ 
|. వరివ్న ముస [పకృష్ట త. బి, శార్యుల్‌ పెక్కు (పతులు. న; కీర్తుల్‌ _ 
ఎ లు.త,ద 

[| కా 


౫ -వాళ ఎ డగు విదురుడయి చేర్మితో ss EN రజ వపను 


1 మతు వెక్కు[పతులు Dr TE: వ. న _ వెక్కు (పతులు. 
తరత ను. “Bd DOSE దవిలిభ క్తి _ వా.ళ. 


66 సీ, 


67 వ. 


68 చ, 


69 వః 


86 


88 


89 


శ్రీమదాంధద్రమహాభారతమ 141 


అభ్య స్త న వేదవేదాంగులు 'విధిద త్త దతీణా* పీణిత త' ధరణి దేవు 
లన వర తాళ్వ మెధావభృ్యథస్నాన పూతమూ రులు కృతపుణ్యు లహిత 
వర్గ్షజయుల్‌ [పాప్త వర్షచతుష్టయుల్‌ *ేనత్ర్వాది సద్గుణ జన్మనిలయు 
లా భరతాది పరక కతు లిద్ద"యశోేర్డు లెంచేనిః బుట్టి 


| రట్ర పౌర వానయంబు( బాండవన్ఫప, రత్నములకు వారిరాశి యెన 


దాని వినయ 6వలతు. దద్దయు. 7 వీతితో, విపముఖ్య నాకు వి_న్తరింపు. 
అని యడిగిన జన మేజయునకు వె శంపాయనుం డిట్లనియె. 


న కొరోపో వంక వివరణము ౨- 


సం, 1.70.10 


నిరుపమ ధర్మమార్గ పునిష్టితులై మహియెల్లం గాచుచుం 

బరగిన తొంటి పూరు కురుపాండు మహీళుల “పర్తి చేసి భూ 

భర వవానక్షమం బగుచు6 బౌరవ కెరవ పాండవాన్వయం 

బురుగుణ సంవదం *బెరింగి యొస్పె నమ_న్ల *జగ| త్పేసిద్ద మె 

అది యొట్లనినం "దొల్లి దాజాయణి మొన యదితికిం గళ్యపునకుం బుట్టిన 

వివస్వంతునకు వై వన్వతుండను మనువును యముండును శనె శ్చరుం 

డును *యమునయు[. *దవతియు ననం బుట్టిరందు వై వస్వతుండను 
4 ॥ అర్య అల 

మనువు వలన [(బహ్మాత్శ తియ వె ళ్యళూ | దాదు లైన మానవులు పుట్రరి 


1 విధ్యుక్త - చర.ళ.వ.నః వివిధాస్త్ర శ్యన్త్ర్రధను క్వేదసత్స9వీణు జౌ త. 
2. తర్పిత == ఏపఏ.గమళశషస. ౨. సత్యాది _ పెక్కు [పతులు యన, 
4, క భా --దలళశమస; య? న్కు లెం దేని చారు BD OO 
వాళ. 6. వలయు _ ఊట 7. వడ్యతో = మః; 


1. శక్తింజేసి వన 2. వెలిగి __ పెక్కుుపతులు. శీ జగద్దితంబుగన్‌ _-- 
ప.వ. 4, సిద్ది లె. — ఊ దొ.క,బ.ర, 

1. దొల్లి _.. చెక్కు. లేదు. 2. మార్తాండన్యయమీచాపి సుతారాజన్‌ 
వ్యజాయత 1-59_15 పి.పి.ఎస్‌ లి. సావ్మితియు. దవతియు_మ ; సరస్వతియు 


దపతియు _ డఢ 4 క క — కొన్ని తాళపత్ర (వతులు. 


\ 


9) క. 


క్‌ 


ఆదిపర్వము___తృ్భతీయాశ్వా సము 


మజియు *వానికి వెన్నపముఖు _లెన రాజు లేంబండు పుట్టి వంశకరు లై తమ 
లోన యుద్దంబు సెని “మడిసిరి మజియు నమ్మనుపు త్తిియెన యిల యను 
దానికి సోమపుత్తు౦డై న బుధునకు. బురూరవుండు పుట్టి చ(కవర్తి యె. 


ఇమ్మహి6 “దయోదళ ద్వీ,పమ్ములు “దని శౌర్యళ క్రి. వాలించి మదాం 
ధ్యమ్మున విపో_త్తమవి, త్తమ్భులు చానవహారించె ధనలోభమునన్‌, 


, విని దాని నుడువయగా దిహ్మనియుక్తుండ. సననతు్కు_మారుండు ముహికిం 


ఒనుదెంచే [దిహ్మలోక'ం, బుంననుండి యేక దివ్య వరునిసంహుపపుకోేక్‌,, 


. పురూరవుండున్గు రాజ్యగర్వంబున నమ్మును' లకు దర్శనంబీ నొల్లక 2పరిహపారిం 


చిక నలిగి వారలు వాని నున్ఫత్తుంగా శపియించిన వా(డు గంధర్వ లోకంబున 
నూర్వశినహితుండై యుం డెనటిపురూరవు వకు నూర్యశికి నాయువు ధీమంతుండు 
నమావసువు దృథాయువు వనాయువు శతాయువు నను నార్వురు గొడుకులు 
పుట్టిరం చాయువునకు స్వర్భానవి యనుదానికి నహుష వృద్ద శర్మ రజోగ 
రరూగానసు అనంగో నేవురు పుట్టిి వారియందు నహుషుండు రాజ్యాభిషిక్తుం డె. 


. చతురంభోధి పరీత భూవలయమున్‌ సద్వీప సారణ్య స 


మీతిభృత్కంబగుదాని భూరిభుజళ క్రిం జేసి 'పాలించుచుం | 
(గతువుల్‌ నూటొనరించి కీర్తవెలయంగా డెక్కులన్‌ నిర్జితా 
హితు(డై యానహుషుండు దా6 బడసి దేవేందశ్వముం బేర్మితోన్‌. 


(పతులు న ARO 6, దివంబున కరిగిరి __ న; మడిసిరి _ 


1. నవద్వయ - య; ఇచ్చట మూలమున [తయోదళ ద్వీపములని మ,లో కలదు. 
“తఈయోదళనము దస్య ద్వీపానశ్నన్‌ పురూరవాఃి 170.17 2. దోశ్ళార్య 
శి న. లి. వాహుళకక్తి __ ఎ.క.జటత.న 

1. ల కవసరం-.. ఊ.ఓ క.ర.న 2 యపవాసించిన._ వాళ. “వత్యగ్భవ్ష్హున్న 
చాప్యసా"' (కం తపం వృద్ధశ ర్మాణం రజిం రంభమనెనవం __- 
భం 1-70-23 


1. రజతీంపుచున్‌ __ ఒ గ.త.ర.వ, రతీంచుచుకా ___ అ.బు.టొ.ఖ.డ. 


శ్రీ మదాం(ధమహాభారతము 149 

94 వ. అట్టి నహుమషమునకు( "| బియవాస యనుదానికి *యతి యయాతి నంయాత్యా 

యాత్యయతి “(ధువులనంగా నార్వురు పుట్టిరందు యయాతి రాజె యనేక 

యాగంబులు సేసి ళు కప్పు త్తియయిన చేవయానియందు యదు తుర్వినులును 

వృషవర్వపు[ క్రియయిన శర్శిషయందు (దుహ్వ్యను పూరులు ననంగా 

6నెవురు కొడుకులం బడసి రాజ్యంబు సేయుచు శుక్రశావంబున జరాభార 
పీడితుండై కొడుకుల "నందం బిలిచి యిట్లని యె. 


రిక ఏ విష యోవభోగాభి*లవణ మింకను నాకు వదలగి మరుంగుచున్నదియు(౧గాన 
నందనులార మీ యందొక్కరుండు నాదగు జరాఖారంబు దగిలి తాల్చి 
తనజవ్వశ౦ంబు నాకొనరంగ 3 నెవ్వండినోపు నాతండ సద్విపనకల 
ధారుణీసా మాజ్య భార యోగ్యుండగు నని యడిగిక నగతనయు డయిన 


ఆ. యదువు దొట్టి సుతులు ముదిమికి నోవక, తలలూోవాంచి యున్న వెలయ, 
దండి 
పనుపు6 జేసి ముదిమిగొని జవ్వనంబిచ్చె బూర్జుండను సుశుండు భూరీకీర్తి. 


96 వ. అనిన విని జనమేజయుండు వె శంపాయనున కిట్టని యె 


94 1. (వియంవద = వా నళ, |వియమానన నళ, కొన్ని పతులు, 
పియవాస _ భం “నవహుపోజనయామాసవట్నుతాన్‌ [పియవానన” 1_70_29. 
వ, యతిం యయాతిం సంయోాతి మాయాతిం పాం చముద్దవము భం. 1_70_28 38 
అలయతీం|ధువం హన ఈ పారాంతరము. 4, 'ఉద్దవ' అని కొన్ని (పతులు. ర్‌, 
సులను నిద్దయి గొడుకులంబడ సె- వాళ. 6. మువ్వురు-వాళ. 7 నందజం-- 
చెక్కు |పతులలో లేదు. 

95 1. లావమింకను _ ఏఐ.జౌ.కవ 2 వుత్తు)ండెన్వండని దాల్చునాతండు నకల 

నద్విపధారుణి సా[మాజ్య యోగ్యుండునగునని యడిగిన నగసుతుడుయదు(డు - 

య శి. యదుని దొట్టి- తవ. 4, వంచియున్న -కర ల్‌ కీర్తి - పెక్కు 

(వతులు; యశు(డు..వా కొన్ని (పతులు, 


114 


ఆదిసర్వ్యము___తృతీయాళ్వాసము 
= యయాతి దుసోరాడా బీరి(తము :—_ 


sor [జ ఖీ 


97 శే. వర్ణధర్శ్మముల్‌ గాచుచు వసుధ మయొల్ల,15న మఘచరితుండై యేలిన యయ్యయాతి 


భూసురో త్తమ *భార్ష్గవపు త్తి) యైన, దేవయానిని దానెట్లు దేవిం జీసె. 


98 శే. 1విపుల తేజంబునను దపోపీర్యమునను, జగదను[గవాని గహళ కి యుక్తు( 


డయిన యట్టి యయాతికి నలిగి యేమి, కారణంబున శావంబు కావ్యుండిచ్చె. 


99 వ. 1 మజియు నస్మద్వంశకరుండయిన యయాతిచరితంబు వినవలతుం జెప్పు మని 


యడిగిన వానికి చె శంపాయనుం డిట్టని యె. 


100 క. మనుజారివ వృషపర్వుం,డను దానవపతికి భుక్రు( డాచార్యుం డై 


101 


యనిమిష.విరోధులకుం! బియ, మొనరించుచు వివిధ *విధిన ఘోపాయము 
లన్‌. 


క. చెవాసుర రణమున గత, జీవితుఖగు ననురవరుల( జెచ్చెర మృతసం 


జీవని యను "విద్యం బునుర్టీవులంగా6 బ్రతిదినంబు. జేయుచు 2నుండెన్‌. 


102 వ. చాని నెణంగి దేవత లెల్ల నతిథీతులై యసురుల నోర్యనోవక శుకువలన 


97 


9g 
లి 
100 


101 


102 


“మృతసంజీవని వడసి తేనోపునట్టి “మహోానత్త్యుం *డెవ్వండగునో యని 
విచారించి బృవాస్సతిపు[త్రుండయిన కచుని 6కడకుం జని యిట్లనిరి. 


1 నమల -__ టదపవ, 2 (బాహ్మణ వ, లి దేవయాని _ అనుదానికి 
“దెవయాన' అనురూపము బెక్కు పతులలోంగనంబడుచున్నది మూలము 'దేవయాని” 


Ir DD యు ల్‌, 
1. అదియునుంగాక __ ర, 
1. హిత __ చెక్కు_ (పతులు. వి గుణ - త; గతి _ ర. 


1. విద్యను సంజీవులుగ - కొన్ని (పతులు, విద్యను సంజివితులుగ _ ఊ.బు ఖ; 
విద్యను బునర్దివితులుగ _ జయ 2. నుండున్‌ _ ఆ.ఎ.డ.త.ర; నున్నన్‌ _ ఈ. 


1. “నతి” _ వెక్కింట లేదు. 2. 'మృత' _ వెక్కింట లేదు. శి. నంజీవని విద్య 
వడసి _ ఈ. 4. మవోత్ముండెవ్వడో _ దన.ర. 5. డెవ్వండు గలండొకో __- 
జాొ.త. 6. కడకువచ్చి _ పెక్కు (ప్రతులు. 


శ్రీమదాం[ధమహాభారతము 145 


108 క. 'పోరను మృతసంజీవని, కారణము 4 నిహతులయ్యు. గా రసురవరుల్‌ 


వారల 2నోర్వంగ మనకతి, భాంము దు ర్వారే వీర్యబలయుతు లగుటన్‌. 


104 క. మనపకంబున వార,ద్దనుజులచే నిహతు*లయ్యు. దగ మృతసంజీ 


వని లేమి.జేసి 2యమసా,దనమున 3కరుగుదురు వీర్యదర్సి తులయ్యున్‌ i 


105 క. కావున మృతసంజీవని(, వలయును శుకువలన 'ధృతి. బడసి 2తవ 


శ్రీ విభవ దాని *3బలమున(,గావంగా వలయు నుర 'నికాయ బలంబున్‌. 


106 క. జాలుండవు *నియమ[వత,శీలుండవు నిన్ను. (బీతి. చేకొని తద్వి 


ద్యాలలనాదానము( గరు,ణాలయుడ. చేయు “నమ్మవోముని నీకుజా. 


107 వ. దుహితృ్ఫస్నే వాం'బునం జేసి యర్దేవయాని వలుకులు శు[కుంిడతి [కమిం 


109 


104 


105 


106 


107 


39g1— 10 


a 


పండు గావున నీనేర్చువిధంబున చానిచిత్సంబు వడసి శుకు నారాధించిన నీ 


కిష్ట సిద్ది యగునని "దేవతలు (వారించి పంచినం గచుండును బేవహితా 


ర్లంబు వృషవర్వుపురంబునకుం జని “యందు * వేదాధ్యయన శీలుండయి 


సకలీ దై త్య దానవ గణోపాధ్యాయుం డయి యున్నశు [కుం గని నమస్మ 
రించి యిట్లనియె. 


1 పోరున - ఇ.ఎ.చ.ర.శ.వ ; పోరన్‌ _ ర. 2, గెలువగ _ ఆ. శీ. వీర _ పెక్కు 
(పతులు, 


1. లగుచుదడయకసంజీ సెక్కు (పతులు. 2. యమునినదన -- ఎ.ఐ.క ; శమను 
నదన ___ చ.ల వీ.శ షష. 8 కేగదరు మ. శ. శౌర్య --ఆమర 


ls ధృతివడసి జురు ర బి. వచ।క్లి వా ఉత బుటుగంబృుతు. కి పెంపును 
త్‌? 4.నికాయమునెల్లన్‌ _- ఖ.న; నికాయం బెల్లన్‌ వ. 


1. గురుహితనయళశీలుం న. బి. లలనన్‌ దానము --- య. వ్ర నమ్మవో 
త్శుడు ఎ అ.ఆ,ఖ య,వ. 


1. బున నర్జేవయాని పెక్కు (పతులు. 2&2. డత్మికమింపకుండు -- గ.ప. 
లీ. ధింపుము. నీకుంగార్యసిద్ది _ టి; ధింపుము నీకు నిష్టసిద్ది _ అ. 4 యచ్చట - 
ఇ.ఏ.చ.వా.వీ.ళ,మ.ళ. శ్‌. వేదాధ్యయన శీలుండయి --- చెక్కు [పతులలో లేదు 
6, దై త్యోపాసితుండై మ. 7. దానవోపా _-- సెక్కు. (పతులు 


1:0 


111 


109 


110 


ill 


ఆదిపర్వము.__తృతీయాళ్వాసము 


క. ఏను గచుండను వాండ మ,హోనియమనమన్వితుండ ర్‌ సుతుండన్‌ 


మానుగ వచ్చితి నీకును, థానునిఖా శివ్యవృ త్తి బనిసేయంగక. 


వ. అనిన నమ్మునికుమారుని సుకుమాకత్వం!బును వినయ [పియ*ేవచన మృదు 


మధురత్వం"బును ననవరతనియమ (వ్రత పకాశిత [పశాంతత్వంేబునుం 
జూచి ళుకుం డతిస్నే వాంబున వీనిం *బూజించిన బృహస్పతిం బూజించిన 
యట్లు యని యభ్యాగతపూజల వాని "సంతుష్టుం దేసి కిష్యుంగాC 
కిజకొని (యున్న ంత నక్క_చుండు, 


సి. పనియేమి పంచిన బదవడి చేసెద ననక తన్‌బంచిన *యాతణంబ 


చేయుచు నిజగురుచి త్తవృ _శ్రికి గడు ననుకూలు(డై వినయంబుతోడ 
మనమున( జయ్వుల మాటల భక్తి సకాకారుండై మణి యంతకంశు 
కిదేవయానికి సువిధేయుడ. పయహిాతభాషణముల( బుష్పఫలవి శేష 


ఆ. దానములను సంతత పీతి. జేయుచు, నివ్విధమున( బెక్కులేండ్లు నిష 


కీరుని గురుతనూజం గొలిచి యయ్యిరువుర, నెమ్మి వడసెం దనదు 
నేర్పు వర్మి. 


న్‌ ఇట్లు గురుేళు ళూషా*ే కౌళలంబున( గచుండు శు కునకుం ప 


యున్న కేనెలుంగి *నహింపక దానవులు బృవాస్సతితి కోడి యలుక 
నక్కచు నొక్కనాండు హోమరేనువులం 6గాచుచు వనంబుశ నేకతంబ 
యున్న వాని వధియించి విశాలసాలసన్యంధంబుో ఒంధించి “చనిరంత 
నాదిత్యుం కడ_స్హగిరి శిఖరగతుం డగుడు మగుడి హోోమధేనువు లింటికి 
ల అునరునుూ అ రర! ప, మధుర వచనత్వంబును __ మ. లి. బునకును __ 
య.ర. 4. బునకును మెచ్చి (సంతోష హృదయుండై )యర క. బూజించుట - 
కొన్ని (పతులు, బూజించుట బృ హాస్పతిం బూజించుఓ యని _ ఆఐ. 6 నమా 


నం బలి = సః కొన్ని (వతులు. Ja నంతుమ్హంగా ఎ చవాళ, 8. జేకొని _. 
చెక్కు (పతులు; చేసికొని __. వా.ళ. 


1. యకుణంబ - కొన్ని పతులు. 2. దగ _య.ర. 8. చేవయానకును విధే 
యుడై _ పెక్కు (పతులు. 4 గురుల _ కొన్ని (పతులు. 


0. కు ళూపషణ - పెక్కు (పతులు. 2. వరుండయి _ జొ.ట.త.వ; గెరవంబున _ 
చ.శ.మ ఏ. చూచి. ఆమ, 4. దానవులు నహింవనోవక _ వా. రీ. వై రంబున -_ 
జె.చ,త .వీ.ళ.ష. 6. గాచికొని _. బ. 7. చనిన _ "పెక్కు (పతులు. 8. డన్టగతుం 


శ్రీమదాం[ధమహాభారతము [47 


వచ్చిన వానితోడన కచుండు రాకున్న దేవయాని దనమనంబున 
11మలమల మలుంగుచుం బోయి తండి కిట్లని యె 


112 ఉ. వాండిమయూఖముల్‌ గలుగువా. డవరాంబుధి. [గుంకె 'భేనువుల్‌ 


118 


114 


112 


119 


114 


నేండిట వచ్చె నేకతమ నిష్టమెయిన్‌ భవదగ్ని హో[తముల్‌ 
ete వేలలా? బడి యె( (బొద్దను బో యె.2గచుండు నేనియున్‌ 
రాండు వవంబులోన మృగరాతన పన్నగ బాధ *నొందెనో. 


ఏ కొచుంణు దానవవాతుండ్రా యృతనంశీవనిబో (దిదువతఖి :—_ 
soe వు. జన! 


వ. అనిన విని శుకు9ండు దన దివ్య*దృప్టి నసురివ్యాపాదితుం డై న *కచుం 
గని వానిం *దోడ్కొని లేర *మృతనంజీవనిం బంచిగ నదియును (బసా 
దంబని “యతి త్వరతగతిం జని విగతజీవుం “డయిన కచునప్పుడ సంజీవితుం 
జేసి తోడ్కొని కివచ్చికం జూచి శుక్రుండును చేవయానియు *సంతసిల్లి 
యున్న౦ంత6 గొన్నిదినంబులకు వెండియు నొక్కనాండు. 


క. అడవికి. బువ్వులు చేర(గ, వడి నరిగిన కచుని. జంపి 1వారక 2దనుజుల్‌ 
పొడవు నెడంగాల్చి సురతో౧దడయక యబ్బూూది శుకు(|దావించి రొగిన్‌. 


డగుడు (డగుటయు) _ కొన్ని పతులు. 9 తో _ పెక్కు (పతులు. 10. కచుం 
గానక -- పెక్కు (పతులు, 11. మలుమల - న 12, బోయి - లేన్నిపతి _ మ, 


1 పోడిమి _ గ.త.న 2. గచుండచేలకో __ గయ; గచుండునేగియున్‌ __ మ. 
లి బొందెనో __ కొన్ని (పతులు; చెందెనో __ జొ, 


k జ్ఞానంబున  ఆ.ఓ జొ.క.డ; దృ్టంజూచి __ అ ఖ.చ.ట.న,ప ర.ల.ళ.మ 
2. వ్యాపారపీడితుండై న -- కొన్ని పతులు శి. కచునెరింగి _ "పెక్కు (పతులు. 
4. దోర్తేర = ఐ.ఒగ.ర 5 మృత __- పెక్కింట లేదు. 6. యతిత్వరితగతి _ 
కొన్నింట లేదు. 7. డయి పడియున్నకచు నవణంబ -- న; డయి పడియున్న 
కచు- యర. రి. తెచ్చినం - ఇ.ఎ.ఖ 9. నంతొసిల్లి, నంతోసిలి _ న; సంతో 
షించియున్న - ఆ. 


1. వానిని -__. పెక్కు (పతులు, సన. 2. ద్రైత్యుల్‌ -మ. లి. పొడవడగ 
ఆ.క.వ.వ. 


148 


115 


116 


117 
118 


119 


116 


116 


117 


118 


119 


ఆదిసర్వము___తృతీయాశ్వాసము 


వ. శుకుండును నురాపాక!మోహితుం డయి *యున్న. దొల్లింటియట్ల దేవ 


యాని గచుంగానక దుఃఖిత యొ -సేడును గచుండు రాక మనల *ననురుల 
వేత నివాతుం డ య్యెం గావలయునని *ళోకించిన చానిం జూచి ళ్యుకుం 
డిటనియె. 

గా 


క. *వగవక సంజీవని వెంపగణిత జ2గర్వమున కిననురు లాకచుతోడం 


బగ6 గొని చంపెద రాతండు, *నుగతికిం *జనుంగాక యేల ళోకింపంగన్‌. 


వ. 'ఆనిక దేవయాని యిట్లనియె. 


మ. 1మతిలోకో _త్తరుండై న యంగిరను మక్శంిడా(గ్రితుం డాబ్బహ 


స్పతికిం బుత్రు) (డు కీకు శిష్యులోడు సురూహా[ బహ్మచ ర్యాశ మ 


[వతసంపన్ను ( డఢడ-కారణంబ దనుజవ్యాపాదితుం డెన న 


చ్యుతధర్మజ్ఞ మవేత్మ యక్కచున ౫కే శోకింప కెట్టుండుదున్‌ . 


న. వానిం జూచి కాని !కుడువనొల్ల నని *దేవయాని యేడ్చుచున్న6 జెద్దయుం 


(బొద్దోనకు. (బనన్ను౦డై. శు కుండు న యోగద్భష్టిం జూచి లోకాలోక 
పర్యంత భువ నాంతిరంబున( గచుం గానక సురా'సమ్మి క భస్మృమయుం డై 
తనయుదరంబున నున్న కయక్క_చుం గని నుర సేసిన దోవంబును ”నను 
రులు సేసిన యపకారంబును నెజుంగి. 


1. పరవశుండయి = బొ.త 2, పడియున్న వష ..౧౧నె ఏ. నసురనివాతుం 
డయ్యెం -- కొన్ని పతులు. 4. శోకింపుచున్న -- ట. 


ls వగువక = స ag సత్వమున — ©, ౨. అనురలా = ఆ,.ర, 4. నుగ 
తిం _ వర. 5. గను = డ; జనుబెంచునేల -- డ 


LW స a WG SD 


li is (పతిలో ఈ పద్యములేదు. 2. డూర్చితుం -- అ. ల డనురూవ = వః 
డుదురావ భఖ. ఉ. (బహ్మచ ర్యాన్విత ము eo (బహ్ముచర్య ళశుత త్త 
బున ; (బహ్మూచరా శిత _- అ.ఆ.ఈ ఉ.ప,ర. ర. క. -- ఐమ.య, కుకా - 
అ.న,ర, 


1. కుడువనని  వెక్కు[పతులు ; నేరనని -- క; నొపనని - బ, ౨, “చేవ 
యాని” __ అ.ఉ.ఊ.ఓ.ఖ ర. లలో లేదు. వీ. నకుదేవయానివలనం -- అన.ర. 
4. శు[కుండుదన _ వా.ళ. 5 దివ్యజ్ఞానంబునలో కాలో క _య. 6. రాళం 
మున = అందుక ర. ls సమ్ము[శిత _ అ.ఈ.డఊ.ఓ.దొ.ర. రె. కచుంగని -- 
కొన్ని (పతులు ర్ట ననురులవలన వైన మ స 


120 


121 


122 


128 


:24 


125 


120 


12] 


122 


శ్రీమదాంధమహాభారతము 149 


ఆ. "మొదలి వెక్కు_జన్మములం బుణ్యకర్మముల్‌ , పరగం బెక్కునేసి వడయం 


బడిన 
యట్టి యెలుక జనుల కావణమ్మాతన, చెలుచు మద్య సేవ సెయీనగుి. 


క. భూనురు లాదిగ6 గలజను, లీనుర సేవించిశేని యిది మొదలుగం. ఛా 


పాన క బతితు లగుదురు, చేసితి మర్యాద దీని. * జీకొను.డు జనుల్‌. 


వ. అని "శు కుండు సురాపానంబు మవోపాతకం*బుగా శపియించి తనయుద 


రంబున నున్నే*ేకచు నస్పుడ సంజీవితుం 'జేసినోనంద యుండి కచుండు 
శు కున కిట నీయె. 
య 


క. తనువును "జీవము స_త్త్యం,బును బడసితి నీ|పసాదమున 2నీయుదరం 


“బనఘా వెలువడు మార్గం, బొనరింపుము నాకు భూసురో_త్తమ దయతోన్‌. 


వ. అనిన నాయుదరంబు భదిల్లినంగాని యిమ్మునికు మారుండు వెలువడ నేరం 


డుదరభేదనంబు" మూర్చితుం1డ నయిన నన్ను సంజీవితుం జేయినలయు 
నని శుకుండు కచునకు సంజీవని నువదేశించిన. 


క. ఉదర*భిదాముఖమున న,భ్యుిదయముతో నిర్ణమించె బుధనుతు(డు కచుం 


డుదయాది 3దరిముఖమువ, నుదితుం డగు పూర్ణ హిమ నుయూఖు(డ 


ఫో లెన్‌ 
1. మొదలబెక్కు = పెక్కు (పతులు. ఏ, జలుకయతణ __ ఊ. ఏ, దగునె _. 
కొొన్ని([పతులు ; జను నె. జు ఆవ, జనదు ౨౨: వ క దగదు ఆ పదో, 
I 'ఉకొండు జురు 
1 శుకుండు -- పెక్కు [వతులలో లేదు. 2. బని _ న. శి. కచుని నంజీవి 
తుం --. పెక్కు [పతులు ఉ. 'అందయుండి'  బు.ఓ. లలో లేదు. 


rH BIW mT: స; నియ్యుదరం జ సుం లే. దును. "వెటువడు మార్గము 
దగ చ నరుకు నే. “hn, మార్గము నెనరిరపుయు: == ఈము, 


1. డయిన - కొన్ని పతులు 2 వలెనని ర 


DE. -2 వ; చ్చేదనమున - వు 2.దితుండై - వాళ, రి, 
శిఖర కొన్ని పతులు, 


160 


128 


127 


128 


129 


180 


129 


180 


i3l 


3) 


UX 


కొండొక = ఎ. క బోవుచో దడ; బోవ సమకట్టి _ ఈ. 8 గా 
కొన్ని (పతులు. ఓ. “యును. కొన్నింట లేదు, 


ఆ దిపర్వము___తృతీయాశ్వాసము 


అంశ, 


. విగతజీవు!డై పడియున్న 2వేదమూ ర్తి యతని చేత సంజీవితు.డై 


వెలుంగ 
దనుజమంశతి యుఇ్చారణ దతు చేత, నధిహితంిబగు శబ్దంబు నట్లు పోల, 


. ఇ ట్లత్మిపయత్నంబున గచుండు శుకు) వలన సంజీవని వడసి *పెద్దకాల 
క్‌ ౨ 


బుండి యొక్క_నా(డు శుకుచేత నన జూతుం డయి  దేవలోకంబువకుం 
లోవుచుండి చేవయాని కతి (ప్రియ పూర్వకంబుీనం జెప్పిన నదిగయును 
దద్వి యోగ దుఃఖితయె కచున కిట్లనియె. 


. నీవును బ9వహ్మూచారివి వినీళుండ వేనును గన్యకజా మహ్‌ 


'దేవకులావతంస రవికేజ వివాహము నీకు నాకు మున్‌ 
భావజశ కి నె నయది పన్నుగ నన్ను. బరిగహింపు సం 
జీవనితోడ శుక్రుదయ( జేయుము 2నాకు, [బియంబు నావుడున్‌, 


. ఆ కచుం డత్యంత విషా,దాకులుం డై లోక నింద్యమగు!నర్లము నీ 


వాకునకు( దెచ్చుటుచితమె, నాకు సహోదరివి నీవు నాచి_త్రమునన్‌. 


. గురులకు శిష్యులు పుత్తు)లు, పరమార్దమ లోకధర్మపథ మిది దినిం 


2బసికింపక యీపలుకులు,*తరుణీ గురుపు త్రి) నీకు( దగునే *పలుక౯. 


[ కొన్నింటఓ లెదు. 


. డ్వైయున్నయవ్వెద - మర; డ్రై వడిన యవ్వేద _ వ. ౨. విశదకిర్తి- జొ. 


జైన _ కొన్ని | పతులు. 


కాలనాజబాడతాముంనాలునునదిక్ట. 


!. యు చెక్కు (పతులు. 2, నాకు మనః |పియంబగున్‌ (బుగన్‌) నావుడు; 
అప్పుడు = న, 


క నర్గంబుకా _- అ ము.మ. 


నుచు య, “హోకా 2. బరికింపంగ న, లి. ధరణీకుర పు త్తి కన్‌ 
ఎ చపుమా = న, 


భ్రీమదాం[ధమహాభారతము 151 


182 వ. అనిన నాకచునకు దేవయాని కరంబలిగి నీవు నామనోరథంబు విఫలం 


i 
ఆని 
a) 


194 


బుగా( జేసిన వాడవు నీకు సంజీవని వనిసేయేకుంజెడు మని శాపం 
బిచ్చినం “గచుండేను ధర్మిీపధంబు దప్పనివాండను నీవచనంబున నాకు 
సంజీవని సని సేయద య్యె *నేనియు నాచేత నుపదేశంబు గొన్న వారికిం 
బని*సేయుం౦గాక మటి స్‌ ధర్మోవిరోధంబు దలంచిితివి గావున నిన్ను 
_ద్రాహ్మణుండు వివావాంబు గాకుంరీడెడ మని చేవయానికి బతి శాపం 
విచ్చి తత్త అంబ. 


క. దేవగురు!నందనుం డమ ,రావాసంబునకు నరిగి యమరులకును నం 


జీవని యుసరేశింిచి సు,ధీవినుతు. డొనర్ఫుచుండె చేవహితంబుల్‌. 


న, ఇటు వృపషపర్వుకూ:తురు శగ్చావ్ట. దను కన్యక యొుక్కానాండు కన్యకా 
సహస వ౦వృత యయి చేవయానీసహిశంబు వనంబునకుం జని యొక్క 
సరోవరతీరంబువం 1దమతమ పరిధానంబులు పెట్టి జల్టకీడ లాడుచున్న 
నని సుర “కరువలి చెతం బేరితంబు లయి కలిసిన నొండొరులం గడవ( గొలను 
విలు వడు సంభమంబున నక్క-న్యక లనోర్టన్య పరిధానంబులు వఏీడ్వడం 
గొని కట్టునెడ చెవయాని పుట్టంబు శర్శష్ట *గట్టిన మణి చానిసరిధా 
నంబు చేవయాని పుచ్చుికొనక రోసి 7శర్చిష్టం జూచి యిట్లని యె. 


1. కుంజెడమని .__- కొన్ని. (పతులు, ద. గతుంతచును. కాను చెక్కు (పతులు, 
లి. స్థితి = ఆఇఉజ.కగడడవ 4, నేని _ వా, 5. సేయుమరి _ పెక్కు 
[పతులు 6, విరుద్దంబు _ బు.బ. (ఎంనతానశవు ఆ దత వ, ర. డెడమని _ 
కొన్ని (పతులు ; డెడువని - వా, మున్నగు పతులు. 


1, తనూజుందమ _ వ, క చుచుధీ_ వ. 8 విభవుడొనర్చు _ నర; వినుతు 
డొనర్చ్ను =. ఐం పిఘండొనరించుచుండె = చనా 


1. దమతమ సెక్కు [వతులలో లేదు. 2 కరువలి __ అన. ఛానం. యర; 
సురగరువలి _ వా. మున్నగు (పతులు; ల వెలువడి _ చెక్కు (పతులు. 4. గట్టిన 
దాని పెక్కు (పతులు 5. కొనికట్టక _ ఏ; కొనికట్టి - ల. 6.'రోసి” 
కొన్నింట లేదు. 7. శర్శిష్టకిట్లనియె _ ఏ.ఐ 


152 ఆదిపర్వము తృతీయాశ్వాసము 


185 క, లోకో త్తరచరితుండగు, నా కావ్యుతనూజ సీకు. *చానాధితను నే! 
బా9కట భూనుర కన్యక, నీక ట్రిన మెలగట్ట నర్పునె 2 చప్పుమా, 


185 వ *అనిన శర్మిష్ట యిట్లని యె. 


187 క మాయయ్యకు బాయక వని,సేయుచు దీవించి [పియము 1నెప్పుచునుండు౯ 
మీయయ్య 2వెండి మహినులు, నాయొద్దన సలుక నీకు *నానయు లేడే. 


186 వ. నాకట్టిన పుట్టంబు నీకుం గట్టంగాదు గాకేమి యని గర్వంబున నెగ్గులాడి 
“దేవయాని నొక్క"నూతం *దో9చి శర్మిష్ట కన్యకాసహ స్రపరివృత యయి 
కమ్మణి వచ్చి నిజనివాసంబున చేనుండె నంత. 


_వ యయాతి నూలొంచిడీన్‌ దేవయాని సద్దరించుట i 
సం, 1-73-14 


189 &, ఆనహుషాత్మ1జుండగు యయాతి యధిజ్యధనుస్సహాయు (డై. 
యానతశా తవుండు మృగయా *రస లోల నిబద్దశబుద్ది( ద 
త్కానన మెల్ల ( (గుమ్మరి ని కామోధృతళము. ఉజంగుదెంచె నం 
చానలినాత. యున్న విపినాంతర కూప *తటంబు నొద్దకున్‌ . 


195 1. నారాధితను _ చెక్కు. (పతులు, నా రాధ్యను ఎ నవా లన ము లయిన్‌ = 
చెక్కు (పతులలో లేదు 


186 1 ఈ వాక్యము పెక్కు (పతులలో లేదు. 


167 1. చెప్పుచు (నెప్పుచు) _ స, కొన్ని పతులు. సేయుచు. వా. మున్నగు 
(పతులు. ల ముట్‌ = ఊఊ? చెద్ద_ ల; వెట్టి _ రవ; మహిమ వెండియు నా 
యొద్ద _ న. $. నాయము __అఈబఒవ; నానతి (సాయము) గలదే _ న; 
నాయ మె చెపుమా _, స. 'నానతి అను పారమున అఖండయలి; 


188 1. విపివాంతర కూపంబున _ వ; పురాతన కూవంబున _ న బి, [దోయించి జ 
త గర,|ద్రోపించి_ వస. శి, సహసంబుతో _ పెక్కు (పతులు. 4. సుఖంబు 
న్నంత = రు సుతుడు 4 


189 1. సూనుండు _ పెక్కు (పతులు. ఏ, లస. వా; వశ _ అపవప;రతి _ మ. 
లః బుద్ధిమె. = లం నను చ; ధృత = క.ఈ ఐ జ డ.వ.ళ షస; జిత _ ఉ.ఎ.క.ఖ.చ ద.బ, 


య.ర.వ. పధి ళముండు -- వాళ.భా.నం. ల్‌, వనంబు = పెక్కు (ప్రతులు = నలు 
భూమికిన్‌ _.న. 


140 


141 


142 


148 


1&0 


141 


142 


148 


గీమదాంద్రమహాభారతము 153 


సి. చనుదెంచి యమ్మహాజనపతి జల మ వేతీంచి యచ్చో విశమించి చూచి 


తతూ్క్కూపమున విలసనతూ్కూలఘన వ లి యన్నిష్టనఖి నూయి యున్న చాని 
గురు'కుచయయుగముె 6 బరువడిం *దొరంగెడు కన్నీరు పూరించుచున్న 

దాని( 
దన సమీపమునకు జనుల యాగమనంబు శపన్నుగా6.గోరుచు నున్న దాని 


ఆ. వరుణ దేవుతోడ. గరమల్షి జలనివా,సంబు సం న భూస్టలంబు వలని 


కరుగు “దేర నున్న వరుణేం[దు చేవియ, పోని దాని చేనయానిగనియె. 


వ. కని నీవెవ్వ౦ిచాన విశ్తేల యేకతంబ యివ్విపినాంతర కూపంబున నున్న 


దాన వనిన "విని దేవయాని యొప్పుడుం దమ వివారించుచున్న యవ్వ 
నంబునకు మృగయావినో దార్లంబు యయాతి శవచ్చుటం చేసి తొల్లియు( 
జూచి'నది గావున “నాతని 7నెజింగి “యిట్లనియె. 


తరలము. అమరసన్నిభ యేను ఘోర సురానురాహవభూమి న 
య్యమర వీరుల చేత *మర్చితు ల న దానవులన్‌ *గత 
*భమూేలంగా6 దనవిద్య *వెంపునం (బా_ప్తజీవులం జేసి య 
శ్యమిత శక్తి మెయిన్‌ వెలుంగిన యట్టి భార్ల్షవు కూంతురకా. 


వ. దేవయాని యనుచాన( |బమాద'వశంబున నిన్నూతంబడి వెలువడనేర 


కున్న *దానోను నన్నుద్దరంచి రజింపుమనిగ నవ్విపకన్యక యందు. 
దద్దయు దయాళుండై . 


1. కుచంబుల మీద _ ఊ.ఏ ఖ.గ.య ; కలశముల్‌ _ ఇ ఈద న.ర ; కుంభముల్‌ ౬ 
బు.ఐ ఒ Dd FTE ౨ పెన్ను _ ఊ, ఓ నాన కరన తోన్‌. 
Bh పడ ప మ 6 చెంచుచున్న - బు 


1 విని _ కొన్ని (పతులలో లదు ఏ. చుండెడు - త; చుండు _ మ. 
ల వచ్చుట తొల్లి - ప. 1 నయదియై యెణింగి య్యినియె--ఆబు.చ శ్‌ 
మొ....యా _ ఆఈఉయ; మై. య - ర. 6 రాజున కిట్టనియె _ య 
7. నెరింగి -- కొన్ని పతులలో లేదు 8. కిల్సనియె __ అ.ఎ.జా క.చ.త.ళ.ష, 


1. బాధితు ___ ఎక ట.ద.వ; మారితు ___ ఈపజ.తయ :; నిర్దితు - ర 
౨ జిత —__ అ, లి. శ్రము — అ.£ఇ.:క.జరవ.,న,. 4 లు ఐ.ఓ.గ.జ.త.య. 


1. వళ - పెక్కు [వపతులలో లేదు 2. దానను - యర.లలో లేదు. కి, ను_ 
పెక్కు (వతులలో లేదు. 


154 


ఆదిపర్యము__తృతీయాశ్యాసము 


144 చ. జలధి విలోల వీచి విలసత్క!ల కాంచి *నమంచి కావని 


తల వహాన కమం బయిన దఠిణ హా _స్రమునం 3దదున్నమ 
దళదురు ఘర వారి ర్‌ కమ కరాబము వటినూతిలో 

గ ప్ర లు 

వెలువడ *గోమలిం దిగివె విశుత కీర్తి యయాతి వీతితోన్‌. - 


145 వ, ఇట్లు "డేవయాని నుద్దరించి 1నిజ2పురంబున ికరిగా నిట చెనయానియు 


146 


147 


144 


145 


146 


మ నకి 


శరమ సేసిన *యెగ్గువలన విముక్త యయి తన్ను “రోయుచు వచ్చు 
దాని ఘూరర్ధిక యను వరిచానకంగ ని యును వృష పర్వు పురంబు సొర 
"నాల్ల శివ చేశ ఇ పడిన యవమానశంబు మదీయ జకకున * కెటుంగింపు 
ని పంచివ నదియును నతిత్వరితగతిం జని 1“ తద్వ్భృతాంతం బంత యు 
శుకునకుం !ోజెప్పిక శు|కుండును 'ినాతణంబ వచ్చి 'కోవఘూ ర్థిత 
బాప్ప పూరిత నయన యె యుష్న ఇవయాసీర గని యిట్లనియె. 


క, అనుపమ 'నియమాన్వితు లై , యనూనదఉిణలం |గతుసహస్రంబులు సే 


సి వారి కం శు వకోర్తిదనుండ గరం బధికు( డం|డు 2త త్వ్వవిధిజ్లుల్‌ . 


క. అలిగిన నలుగక యెగ్గులు, పలికిన 'మజి ఏనని యట్లు లై 


వలుకక బగ్నము 2వడి యెడం, దలంపక యున్న తండ చూవె “ధర్మజ్ఞ 
జ్‌ డిలన్‌ . 


1 టి_నమ. య. 2 నమిన్వి_ జా కి. దదున్షమ_ల. ఉ, చాలికెం _ ర. 


Bsc ఎల గ్భహాం “ig ఏ కుంజనియ _ ఊ ఏ.ఓ.జా,.గ.త. 4 యవ 
కారంబున వృషపర్వుపురంబు సొరకయుం జెనంత దన్నురొయుమ _ ఊ. ల. రోయ 
వచ్చు. అట; రోయ వచ్చుచున్న _ప. 6. వృషపర్వు = 'వ అను |పతిలో 
లేదు. 7. నొల్ల నెటయెని యు బేయెద శర్మిషచేపన _ బు.పబ. గి చేతం 
సరమ జ ల$ తెదంగంచి రమ్మునిన వన ల. 10. యంతవృత్తాంతం 
బును _-_ పెక్కు (పతులు 11. శెరింగించిన . ఐజా త.న.య. 12. తతణంబ = 
చెక్కు. నం. నావణంబ కోపమూర్షిత _ వాళ. 19, కోపాగ్ని ధూమ 
జనిత త (కొ వహ అనిత ఇ పెక్కు. (పతులు ; కోపధూ పజనిత జి రోషాగ్ని 
ధూమజనిత బె, దోవజనిత _ కొస్న వత ము, శోకఘూర్జ్మిత _ భాసం. 


1. మహిమాన్వి _ ఖ ; వినయాన్వి _ వ 2. త_త్వ్వజ్ఞులిలన్‌ _ స 


1.చా_న;నవి_ య 2. వడియుం _ న; వడియున్‌ _ డ.స;వడియును _ అ.బ, 
రు యద ల చెక్కు! పతులు తీత త్త -న కొన్ని (పతులు. 


148 


149 


150 


151 


148 


149 
150 


151 


భీమదాం[ధమహాభారతము 155 


వ. కావున బుద్ది గలవారికి. [గోధంబు గొనియాడం "దగదు శర్శివ రాచ 


కూతురు 2గొండుక యది దానితోడి కేమి రమ్మనిన "దేవయాని 
యిటని యొ. 
౧౧ 


క. కడు ననురక్షియు నెర్పునుగడంకయు. గలవారి నుజక *కడవంగ నెగ్గుల్‌ 


వెడివెడు వివేక ళూన్యుం, 2కడనుండెడు నంత*2కంశు గస్ట్రము గలదే, 


వ. ఈ వృవవర్వు పురం బేను జొరనొల్ల "నట యేనియుం 2బోదు ననిన 


కుకుండు నాకు నీవ గతివి నీతోడ నేనును వత్తు ననుచు. కగూంతుం 
బట్టువఖుచుచుక్నంత నంతయు. జారుల వలన చెటింగి వృషపర్వుండు 
శుకునొద్దకు వచ్చి “నమస్కరించి యిట్లనియె. 

టు (ag 


ఉ. చేవతల౯ా జయించుచు నతిస్టిర సంవ*దలం ద్వదియ వి 


ద్యావిభ వంబు ఎంవునన చానవు లుద్దతులై 0 కానినా( 
డీవ రాశిలో జొరం యింతకు 2నంతక కోపు లెన య 
చైవప తాకినీ రేప్రత్రుల దివ్యని శాత *ఉమపోయుధా.- వాతి. 


క. వారణ ఘోటక భాండా,గారంబులు * మొదలు గాంగ గలధనములతో 


సూరినుత 2యిందజము సీ, వారకములు గాంగ మమ్ము వగపుము బుద్ది౯. 


1. అనదు = కొన్ని | పతులు. 9, గోండిక _ అఆ ఈ.ఒ చ.న,ర.శ.వమ; కొండొక _ 
చెక్కు (పతులు ; కొండికి _ స; 'కొండుకయది' _ ఎ య.లలో లేదు పి.విరోధంబేల_ 
వఖయ నీ; విరోధం బేమి _ గన నుం వష 


1. శడుకొనీయనుల య మ కన్ను ఇర, 
a 


1 ఏనువృవవర్వుపురంబున నుండనొల్ల _ డ.న.బ.ర. ౨ బెయెద _ సెక్కు 
(పతులు. లి. వి _ పెక్కు పతులలో లేదు. ఓ. నని _ పెక్కు (పతులు 
5. గూతునొడంబఆు _ గ్ని.చ వీ.శ.ష.న ర. అంతయు నెజింగి _ పెక్కు పతులు ; 


నింశయు( దనచారులవలన విని _ ర. 7. *నమన్కరించి” పెక్కు (పతులలో లేదు. 


|, దుర్ర త్వ-ఐ,న ; దతో_ఈ.ఎ.జ ; దై -య + దలై త్వ — కొన్ని (పతులు. ది. 
నంతకు- అ.జ,క,ఖ డ.ర+ళ.వ. లె వరుల--వ. ఉ ముఖా-వ ; మహా(న్హ్త్రనంహతి౯_ 
బు; మవోయుధొద్ధతిక_ఐ. 


i. తోనుైతఆ, ల, యిన్ని యును___ సెక్కు. (పతులు. స, లె కారణములుగా6గ 
మమ్ము గఅపుము బుద్ధిన్‌ _న ; వారలముంగా(గ బుద్ధి వగవుము మమ్మున్‌ 5 


జౌ 


158 


154 


158 


_ః కర్భ్రష దానయై దౌవయానిం గొలుచుటి :-_ 


Ses ఇ జ 


ల్‌ 
ప. ఈదేవయాని కెద్ది యిష్టంబు దారిన 1యిత్తు నడుగుమనిన దేవయాని 


2*సంతసి ల్లి కియఢేని శర్శిష్ష గన్యకానవా[సంబుతో చాకు: "దాసిగా 
0 0౧ 9 

వలయు నిదియ *నా కిష్టంబు దీనిన యిచ్చునది “యనిశ వృషపర్వుం 

డప్పుడిక్యూ-(తు రావించి శకవ్య కా సవాస్రంబుతో చేవయానికి దాసిగా 

నిచ్చి శుకు)నకు మనః|పియంబు *సేసిన శర్శిష్టయు నగ్గురువచనంబున( 

గన్య కా సహ సంబుతో నిత్యంబును చెవయానిం గొలుచుచుండ నంత 

నొక్క_నా(డు. 


క, వనశేళీ కెతుకమున., జనియొను శర్మిష్ట దొట్టి సఖులె ల్ల ముదం 


బునం గొలిచి రాంగ విభవము, దన 2కమర(గ దేవయాని తద్వశమునకున్‌ . 


వ 1ఇట్టరిగి యవ్వనంబున. గ గ్యకలుం జనన బుష్పాప పచయంబు సేయుచు 


విమల జల Lie పింసితం బె న యొక్క సెలయేటి ికెలన నవ 
వికచ కుసుమ *సుకుమార కోరక నీ నికర "భరత సహాకార కురవక వకు 
ఛాశోక తమాల "సాంచ్చాయాళశీతల కిసిక తాత లంబుక నిష్ట వినోదంబుల 
నున్న యవసరంబుక: 


l యిత్తుననిన__ఊ, ఐ.ఓ.గ జ; యిచ్చెదననిన_అ ఇఖ,చ.బ స శ,.ష ల సతో షం 
ఆమ లి యిట్లనియె-బు.బ.మ , యర కైెన__ఉ ఎ.ఓ 4. గానీ వలయు వా.ళ 


ప్ర 


య్‌ (పతులు, 5. నాకు నివంబు _ అఆ.ఈ.ఉజ 6. యనిన విసి__ జ, 
తీ శిఘం ంబున( గూంతు రావించి దేవయానికి దాని గావించి శుక్రునకు _-- 8, 
నా సవా[సంబుతో_కొన్ని|వతులలో ౩ సదు. 9 సనా శర్శిష్పయునిజగురు-య. 


mm లాగే 


, తోడ--న 2. కలరగ__అ గన, 


aa 


] క ర్భిష్ట తోడి _ఐ 


| ఇల్వరిగి చేవయాని _ వాళ. 2. నిర్హ ర-_-పెక్కు[పతులు; జలనిర్భ రవీ. పు 

జలని ర రలంభబైన--చ. లి. కీరంబున__ర, 4 కినసలయ__ ఊ, ర. ప్ల 
ఇ. శ లానోకవా న. 7. తరుచ్భాయాకొన్ని | పతులు. 8. శిలాతలపదే 
శంబున _ పెక్కు [పతులు ; రమ్య |పదెళంబున ర 


157 


158 


157 


158 


శ్రీమదాంధమహాభారతము 157 


ce 


అంగ నాజనుల యుత్తుంగ సంగత కుద కుంకుమ చందవ సంకములయు 
1వా0వ ధమ్మిల్ల భారావకలిత దివ్యా మోద నవపుష్ప చామములయు 
“వారివ ముఖ సకర్ప్బూర తాంబూలాది 3వానిత సురభి నిశ్వానసములయు 
*వారివ పరిధాన చారుీధూవములయు విలసిత సౌరోభావలులు దాల్సి 


తే. యనిలుం డనుదూత వోయి "తోడ్కొనుచు వచ్చె, దేవయాని పాలికి మృగ 
తృవ్షం జని 

"కానకీనంబున( గుమ్మరు వాని 90కు 10న త్రి! పరి శాంతు( డె న 120యయాతి 
నంత. 


క. తరళ నయనాబ్రదళములు, నెరయంగ. బై “మున్న చల్లి సృవేసుతు. బూబిం 
చికి నవకుసుమ మయాలం, కరణ విేేషమూీల నచటి కాంతలు |పీతిన్‌. 


-: యయాతి మహోరాజా దోవయానిని ఐినానొంబిగులి :- 


సం 1-768 


న. అయ్యయాతియు. ద్మత్ప దేశంబున సుఖోపవిషుండై. ఓదేవయానిం దొల్లి 
యెజింగినీవాండై. యతిశయరూపలావణ్యీగుణ సుందరి యయిన శర్మిష్ట 
నెబుంగ వేండి “మీ వ్వరోవారలు మీ కులగో|త నామంబు లెలుంగ 
ఏవలతుం జెప్పుం డనిన ”నారాజునకు దేవయాని యిట్లని యె. 


1. వారల న, వారిపై _మ 2 వారల--ఏన; వారివై మ, 5, వాసిత_ 
ఆమ; వాననా_వా. మున్నగు (పతులు, 4 పర ల పునః వారిపై _ మ. 
5. గంధములయు న ; భూవణముల-ఏ. రి. భములను _ అమ. 17. తోడా 
నుచు వచ్చె__న పెక్కు [వపతులు. తొడ్కొనియుందెచ్చె _ వా. రీ నములోన_ 
కొన్ని (పతులు ; నంబులో మ ర. రి ధీరు_ ఐబమయల;ళూరు-ట. 10, 
డగు (వశాంతాత్ము--ఐ. us పథి శాంతుడైన న; 12, యయాతి బీతి చెక్కు. 
(పతులు 


1. మున్ను -- పెక్కు (పతులు ; వైన క, 2. వరు--ఊ.త. లి. ల జేసి _ పెక్కు 
(పతులు 


1. తొల్లి దేవయాని నెజింగియుంట నతిశయ మ; తొల్లి దేవయాని నెణింగిన -_ 
ఖ.చ,.ట.వీ.శళ మ, 2, వాండయుం నెబుంగని వాండపోలె నతిశయ స, లి. గుణ -- 
జా,.నయ.ర.లలోలేదు. గుణ గంభీరమయై నుందరి మ. 4. మీరలెవ్వరి __ ఏ. 
రి నోరు యుల కతు. 6 చతయు సనం రాజాన కుజ వూ, 


156 


159 


160 


161 


162 


159 


161 


162 


ఆదిపర్వము___తృతీయాశ్వా సము 


తే. నన్ను మున్న యెటుంగు దిన్నాతి నాకు, చాసి వృషపర్వుండను మవో 


చాన వేందు 
కన్య నాయొద్ద నెస్పుడుం. గదలకుండు, ననఘ 'మజి దీని శర్మిష్ట యండ్రు 


జనులు. 


ఉ. నిగవా మేది నన్ను (*దరణి [ప్రభ కూపము వెల్వరించు నా 


డుగ్రమయూాఖ *సాక్యుముగ నున్నత దడిణ పాణిం జేసి భూ 
పాగణి నాదు దతిణ *కరా[గము వట్టితి కాన *ముళ్న పా 
ణి[గనాణంబు స ఎ స cE పవిస్టృతిం బొంద జాడీ యే. 


ఉ. నన్ను వివావా!మే వహుషనందన యీలలితాంగి. *దొట్టి యీ 


కన్నియ అందణున్‌ దివిజ కన్యలతో *నెనయెనవారు నీ 
కున్నతి. “బీతి సేయగ నృపో_త్తమ వాసవుం బోలి లీలతో 
నిన్నరలోక భోగము లనేకము 6లందుము నీవు నావుడున్‌ 


క్ల వ _త్రిియకన్యకల (బాహ్మణులు వివాహం బగుదురు గాక 1ేయధర్మో త్త 


రంబుగా వ త్తి)యులు | వావ్మాణకన్యకల వివావాం బగుదురే నీవలుకులు 
ధర్మ పిరుద్దంబులు 2ముణీయు సర్వ వర్ణా[శమ ధర్మంబులు 3సంకరంబులు 
గాకుండ రథించుచున్న *యేశ యిట్టి *ీయధర్మంబున కొడం బడితి నేని 


1. యిది - ఈ.ఊ 


1. మేద-య ; మేడ_ర ; మేల -గ.వ. 2 ధరణీవర- న పెక్కు (పతులు ; 
ధరణీశ్వర_కొన్ని (పతులు ; ఇచ్చట నఖండయతిగా భావింపం దగును, ధర/శిపభ- 
వా ; ధరణీధవ _మ; ధరణి (వభు_ద. లి సాతీగనుయయ ; సామిగ సమున్నత - 
ల ఉ. క రాగము--- పెక్కు (పతులు i క రాబ్దము ఎ వా. రీ మున్ను - వాళ 
6 చేసితివి కొన్ని పతులు. 7. యెద-ఐ వీ.శ.ష,న 

1. మైన వృషనందన-ర. ని దొంటి- యర. లి. నరి.ఇ 4. సేవంఅ. ర్‌, 
సౌఖ్యము -- ఆ.మ. 6. లందుదు _-ర, 


[. యధర్మ మార్గంబున  అ.ఏ.ట.పల ; ధర్మెతరంబుగా న; యధర్నంబుగా __ 
మ; విపరీతంబుగా -- వ. 2&2, 'మతియు__ పెక్కు పతులలోలేదు. 8. సంక 
రంబు, నొంద _. ఈ; నంకరం బొంద - అ.ఆ ఐ.జ; సంకరంబు చొంద_ర. 4&4. 
యేనిట్టి యధర్మ -- కొన్ని (పతులు ; యేనని యంద ధర్మంబు - స. 5. యధ 


168 


164 


166 


167 


168 


163 


164 


165 


167 


168 


శ్రీమదాంధ్రమహాభారతము 169 
జగతవ తి వివరీఠం బగునిక వయంయాతికి చేవయాని యిటని యొ. 
మ థీ ప 


క, వెలయం(గ ధర్మాధర్శం, బులు 'కడపుతు నిఖలలోక పూజ్యూండై క 
ర్శలు డగు శుకుడు 2నం చిన, నలఘూభూభుజా నను వివా వామగుడే యనినన్‌. 


వ. అమ్మవోముని "వచ్చి యిది ధర్మలిరుద్దంబు గాదని *చెప్పెనేని నిన్ను 
వివాహాం బగుదు నని యయాతి యొడంబడిన దేవయాని *యప్పుడ 
కుకు *రావించిన. 


క, తన దివ్య తేజమున నస,వ్వవ మెల్ల వెలుంగుచుండ వచ్చిను భృగునం 
దను(డు నిజనందనకు( [బియ, మొనరింప' గలీదలంచి దాని యొద్దకు 2 బీతి౯. 


క. అతీ నం|భ్రమమున నవనీ,వతి విహితోళ్తాను డై తపళ్ళ క్తి (బజా 
పతి నిభఘుండగు భార్గశ నకు, గతిభ _క్తిం [బణమితో_త్రమాంగుం డయ్యెన్‌ 


PA 


. మజియు దెవయానియు శగ్శెష్టయుం గన్యకా సహ్మసంబును 1నత్యంత 
భ క్రితో( 2 గమంబున నమస్కరించి రంత దేవయాని శ్నుకున కిట్లనియె. 

అ. ఇన్న రెం దుచెత మున్న గ్భహీత! మె, యున్న నాకరంబు [గన్ననింక 

“నొరున "కర్లనమగునె వరిణయవిషయమై, ధర బరి|గహింప(బరమమూా ర్తి. 


ర్భంబు శనీ పెక్కు (వతులు , యధర్మ చరితంబు DOS పంజా 
దీని కొడంఒడ నేర._ఆ.ఐ.ఓఒ.ము ; బగు గావున నేనిట్లు సేయనేర _. అ.త ర. 


1. చెప్పుచు  అ.ఊ ట ద.న రస ; నలుపుచు.ఆ త బస, నొడువుచు - ఉజ. 2. 
చెప్పిన — దడ; వచ్చిన_అ.ఏ.ఐ.ఒ.ట.న. వ మతీ..ర స; గుగణా-అ.బ 


1. “వచ్చి పెక్కు. [పతులలో లేదు. 2. చెప్పిన నేనిన్ను_-బ య ; చెప్పిననిన్ను - 
అ.డ. 5 యప్పుడు--వా.ళ. 4 నారాధించిన _ ర. 


1. వలని *... నంతన్‌న ; వలచి.__య. 2, నంతన్‌-న,మ. వెక్కు (పతులు. 


'నత్యంత భ్‌ కితో' జ క్కు [వతులలో లేదు. 2, “గమంబున' --- పెక్కు [వతు 
వ లేదు. 


|. నె యున్న -- కొన్ని (పశులు. ల నొరుల_- పెక్కు (పతులు. 9 యోగ్య 
కొన్ని (వతులు. 4 యొరు-..కొన్ని (పతులు. : 


160 


ఆదిపర్యము.._తృ తీయాశ్వా సము 


169 వ. కావున నాకు నీజన్మంబు*న( బతి యయాతియ *యితండును భవద్వచనం 


169 


బున “నన్ను వివావాం బగుదు ననియె నిందు ధర్మీవిరోధంబు *లేకుండు 
నట్లుగా( (బసాదింప వలయు ననిన కు కుండు గరుణించి యయాతికి 
నీకును నయిన మూ వివాహాంబునం “దప కమదోషంబు రిేకుండెడు మని 
వరందిచ్చి యయ్యిరువురకుం బర మోత్సవంబున వివావాంబు సేసి శర్శిష్షం 
జూపి యిది వృష**పర్వుని కూఃతురు దీనికిం [బియంబున నన్న పాన బభూవ 
ణాచ్చాదన మాల్యాను 1ేలేపనాదుల సంతోవంబు సేయునది శయన 
విషయబుంబుశేనం బకహారించు నది యని పంచి కూతు నల్లునిం 
బూజించిన నయ్యయాతిఓంఘు శుకుని వీడ్కొని1”దేవయానిని శర్మిష్టును 
15 గన్య కా నవాసంబును దోడ్కొని ఉీనిజపురంబునకుం జని యంతఃపుర 
2రమ్యి' వార్మ్యతలంబున దేవయాని నునిచి 22తదనుమతంబున నళోక 
28వనికానమీపంబున నొక్కగ్భహంబు నందు, ss సవా[సంబుతో 
శర్మిష్ట నునిచి చేవయాని యందు *ీసుఖోపఖోగ2కపరుండై యున్న. 
*/గొండొక కాలంబునకు దేవయానికి యదు **శుర్యసు లను కొడు 
కులు పుట్టి రంత శర్చవృ సం పా_ప్తయొవనయు బుతునుతియునై యాత్మ 
గతంబున, 


1. కావున = పెక్కు [పతులలో లేదు. 2 నకు - ఎ.డ. కి. యితండు_వా. 
ఉ. నన్ను( ఒర మోత్సవంబున--య 5. విరుద్దింబు - కొన్ని (పతులు 6. లేకుండ 
ద్రైసా=- పెక్కు (ప్రతులు 7. దవకమ -- అ ఊ.ఎ; దత్మీకమణ.న. రీ. లేకుండెడ 
మసి _ కొన్నీ (పతులు , పొందుకుం జెడమని-ర. €. యయ్యిరువురం -కొన్ని (పతులు. 
10. పర్వుపు[తి _ కొన్ని (పతులు, 11 లెపనంబుల _ కొన్ని (పతులు. 12. శయన- 
య. (వతిలో లెదు. 1!లి. న -- పెక్కు |పతులలో లేదు. 14. వంచి. కొన్నింట 
లేదు; చెప్పి - ఖర. 15. యు. పెక్కు (పతులలో లేదు. 16 ని _ పెక్కు 
(పతులలో లేదు. 17. దేవయానీ శర్శిష్టలం _ మ. 158. గన్యకానవా[సంబును _ 
కొన్ని (పతులలో లేదు 19. తన -- కొన్ని పతులు. 20. రమ్య - పెక్కు 
ప్రతులలో లేదు. 21. వార్మ్యంబున _ “సెక్కు (పతులు. 22 తదనుమతి -_- 
కొన్ని పతులు 2లీ. వనికా సమీపగృహాంబున _న.స , వనంబునం దానన్న గృవాం 
బున ఈ ఉలన. వక. గన్యకా సహసంబుతో _ కొన్ని పతులలో లేదు. 
£5. నుఖనంభొగ --ర. 26 పరవకుండై న. 27 జెద్ద_ న, చెక్కు (పతులు. 
25. తుర్వనులు పుట్టిరంత _ పెక్టు పతులు. ౨0, లను నిద్దరు __ న. 


వాలు యాలాల YT 
చయ తారా వా 
అ చాతాలూంజాతాజయిలలతను.... 


నీ మదాం[ధ మహాభారతము 161 
స్త | 


170 చ. అసద్భశ యకౌెవనంర. ఏడి యనన్యధనం బగునొకొ,_ నాకు ని 
క్కుసుమసముద్దమంబును నగోచరదుగ్లమదుగ్షవల్లరీ 
గ గ ౧ య 
కుసుమ నముద్దమం బగు నొకో వతిలాభము లేమి( వేసి "యొ 
స్పెసడిగ(గ దేవయాని. పతినెమి తపం భొనరించి' కాంవెనో; 


171 క, పతిం బడసి సుతులం. బడయంగ, నతివలు గోరుదురు గోరినట్టుల 1 శనకుం 
బతి( బడసి నుతుల బడ సెను, సతు లీ భార్గవికి భాగ్యనంపద నసనయే. 


172 తరువోజ. ఈరాజు*నంద నావృదయంబు కతపిలి యెప్పుడు నుండు నన్నీ 
తడు గరము 
“ కారుణ్యమునం బీతి గల'యట్లు సూచు( గమలాడి భార్గవ కన్య దానెట్లు 
గోరి యీతని( దనకును బలి. జేసి *"నియె నటుల తు గోరి లోకైక 
భారధురంధరు( బరోహితి ధి" శ్రైనరు నహుషాత్మజు( బతిం చేసికొందు. 


ఎ యయాతి కర్చివవం ని (లొదానందు సేయుట = 


సర్వ ‘la(T=l10 


178 వ. అని విచారించు "చున్న *యవనరంబున దాని ఫుణ్యన్వీరూపంబు సన్ని 
హితంేబై న యట్లొక్కనాండు యయాతి యళోకవనికాలోకన తత్స 
రుండై వచ్చువా( “డేకతం”బ యున్న శర్మిన్టం గనిన సదియును శనం 


170 1 ఎవంపెనగగ _ అయ ;యింపినయగంగ ర. 2, గాడు  డొ,న. 


171 వ అను ము న, 
172 1. నందు పెక్కు. (పతులు. వ. తగిలి _ పెక్కు గ్రా (వతులు ర. "గౌరవం 
కరన యు అక గొరనవమున అం అతు మ యి — పెక్కు (వళతులు. 5. కోసిన 


యట్టుల-_చ.ళ We DONO కొన్ని (పతులు: కింత్ర ౬ వా. కొన్ని పతులు. 


179 l చున్నంత - ఆ.మవ; చున్న సమయంబున - జాత.బ DO 
రంబున - కొన్ని [పతుల లలో లేదు. లి. రూవంబున _ ఊ.య ర. 4. బున __ 
ఊట, న ర్‌, పరుండ _ పెక్కు (పతులు. 6. డెకాంతంబున - ఉ.బు. 


fia బుననున్న ఉ.ఓ.త ర. B: నంభమంబున జా కొన్ని (పతులు ; నతినం|భ 
g9g1—il 


162 


174 


116 


176 


Ly 


174 


17 


176 


ఆదిపర్వము___తృతీయాశ్వాసము 


[భమ వినయావనత్యొ తనవలన నమ్ముహీవతి “%వనన్న చిత్తుం డగుట 
యెజింగి కరకమలంబులు !!మొగిచి యిట్లనియె 


ఉ. నీలగళోపమాన క మనీయగుణోన్న తి( జెప్ప lజాలు న 
న్నేలిన దేవయానికి నశేశ్వర భర్తవు గాన నాకునుం 
బోల(గ ?భ_ర్హ వీవ యిది భూనుత ధర్మపథంబు నిక్కువం 
బాలును దాసియున్‌ సుతుడు నన్నవి వాయని *ధర్మముల్‌ 4ముహిన్‌ , 


_వ- అదేవయానిం బర్మిగహించి నప్పుడ తద్దనం 1బగుట నేనును భవత్సరి 
(గవాంబ కావున *నన్నుం గరుణించి నాకు బుతుకాలోచితంబు.6 *|బసా 
దింపవలయు ననిన *నయ్యయాతి యిట్లనియె. 


క, లలితాంగి శయన 'మొక్క_(డు, వెలిగా రుచిరాన్న పాన వివిధాభరణా 
దుల శర్శవ్షకు నిష్టము, *సొలయక చేయుమని “సన్ను శుక్రుడు పంచెలా, 
09 లు 


వ. "ఏ నమ్మవోముని వచనంబున *కప్పు డొడంబడితి నెట్లు బొంక నేర్తు ననిన 
శర్మిష్ట యిట్లనియె, 
© య 


మరబున: ము “నరో, 9. వదనయె = యర. 10. సంతుష్ట హృదయుం . 
జొత ; కారుణ్యచిత్తుం — అమ Tl మొగిడ్చి జ రః 


1 నొప్పు _ జాత;బోలు - ఖ;జాలి _ ర. లి. నీవభ ర్రవిది _ పెక్కు 
[పతులు శి. యర్గముల్‌ _ పెక్కు (పతులు. క. భువిన్‌ న. 


l. బన = క్ర. వ, నన్ను -- పెక్కు (పతులలో లేదు. కి, (బనాదింపుమనిన —_ 
పెక్కు (వతులు. 4. దానికి యయాతి _ పెక్కు (మతులు 


1. మొక్కటి _ కొన్ని (పశులు. 2 సాలవక - కక్కు (వళులు, 50 
శు కుడునన్ను కా పెక్కు (పతులు. 


RPS నమ్మవ* ._ వెక్కు (వతులు 2, కొడంబడ్నితి _- ఏ.ఐ-బ; నప్పుడొ 
డంబడితి _ ర, | 


178 


L179 


178 


179 


180 


శ్రీమదాంధ్రమహాభారతము 183 


క. చను బొంకంగం "| బాణాత్యయ, మున సర్వధనాపావారణమున *వధగా వ 
చ్చిన విపార్థమున *వధూ, జవసంగమమున వివావా సమయములందు. 


వ. 'ఈ యేనింటి*ేయందు నసత్యదోషంబు తరేదన్‌. మునీవచోన [(పమాణంబు 
గలదు నీవు “విచాహసమయంబున నొడంబడితివి కావున ననత్య'దోషం 
భునఠ “లటొంద  *వనిన నయ్యయాతి 10 చమొుడంబడి 12శర్చిష్టకు నభిమతం 
బొనరించె 12ీనదియు. దతృ్సమాగమంబు క 13 గర్భిణి యె కొడుకుం *ేగనిన 
“విన్నయయపడి దేవయాని చానికడకు వచ్చి యిట్లనియె. 


తే. బాలవయ్యు 1నత్యు త్తమశీల వినయ, గౌారవాన్వితవై నిర్వికారవృ త్తి 
శ 2 అగ అట అగ 
నున్న “నీకున్న యునికిన సన్నుతాంగి, సుతుండు పుట్టుట యిది గడు 
జొద్యమయ్యు. 


|, (శాణవ్యయ _ పెక్కు (పతులు. మూలము 'పాణాత్యయే నర్వధనాపవో రే 
2. హవోరమున -- కొన్ని పతులు. లీ. వధి - ఒబయ. ఉ. గవాశనయానము 
లను -- పెక్కు (పతులు, స. ర్‌, దీనికి మూలము ననర్మయుక్తం వచనం 
హిన స్తి, న స్త్రీషు రాజకా నవివాహాశకాలే పా ణాత్య యే నర్వధనాపవోరి, పంచా 
నృ తాన్యాహు రపాతశకాని భం. 1--'// - 16 


| ఇ య్యునింటి — అఈర; ఇ య్యునింట అ ము రిట్‌ = చుట; 
2. యందును నసత్య -- ఊ.ఎ ఓ.క.త.ద.బర. శి, లేదను -- కొన్ని [పతులు 
4. నంబుగలదు - కొన్ని పతులు ; నంబు గలుగుటం చేసి _ డ, గ్‌. కలదు 
గావున -- కొన్ని పతులు , కలుగుటం చేసి ___ఓ.జొ త.ర, 6. మన్మనోరథంబు 
సనఫలంబు సేయుమనిన నయ్యయాతి శర్మిష్ట - ఖ. 7 దోవంబునం బొందవు __- 
నయ, దోషంబు నిన్ను. బొందదనిన- వా. కొన్ని పతులు. 8 బొరయ__అ జె.త. 
ర. వనన కొన్నీ (పతులు; దనిన . వా కొన్ని (పతులు. 10. యొుడంబడి = 
చెక్కు [పతులలో లేదు. 11 శర్మిస యభిమతం -- ఇ; శర్మిప్ప కభిమతం---జ.ర , 
12 నట్టు --- పెక్కు (పతులు. 13 శర్మిష్ట గర్భిణియై — ర; శర్చిష్ట. గర్భం బై--- 
కొన్ని (పతులు ; శర్చిష్ట గర్భంబుదాల్చి -- న. 14. గనిన విని కొన్ని (పతులు. 
15. విషయ పడి ఖు కక్‌ (పతులు J విస్మిత యె She స విస్మయం 
బంది = వా, 


1. ను నత్యంత_-ఈ.ఖ. జ య. 2X. ని యున్న యునికికి == య పయునికికి నీకును = 
చ.వీ.ళశ.ష;ు యునికికి నిప్పుడు___ర. 


16] 


181 


182 


188 


182 


188 


ఆదిపర్వము.___తృతీయాళ్వా సము 


వ. అది యెట్లని యడిగిన శర్మిష్ట లజ్ఞావనతవదన *యయి యిట్లకు నెందేని 
నుండి యొక్కమవోముని నిఖిల వేదవేదాంగపారగుంేడు వచ్చి బుతు 
మతినై యున్న *నన్నుం జూచి నాకు 6బు త్నొత్ప త్రి. |బసాదించె ననిన 
విని దేవయాని "“నిజనివాసంబునకుం జనియె “శర్మస్టయు నయ్యయాతి 
వలన |గవంబున [దువ్వ్యూనుూపూరు లనంగా మువ్వురు గొడుకులం 
బడసి యున్నంత నొక్కనాండు. 


సీ. కరువలిచేం దూలు కపిలిజటాలియ కరమొప్పు శిఖలుగాం గనకరత్న 
మయజాలభూషణామల దేవాది పుల తేజంబు2 గా (బవిదిప్యమాన 
యాగశతంబుల శనర్చితం వెన మూ(డగ్నులు (పత్యవమెన యట్లు 
దన|మోల శర్మిషతనయులు (గీడించుచుండంగ “నున్న యయ్యుర్వి చేని 

ఆ. కడకు *నేంగు 6దెంచె. గన్యలు దనుజాధి,రాజసుతయు దోడరా(గినొప్పి 

రేవి దేవయాని దెవేందు దేవియ,పోలె నెంతయును విభూతి మెజసి: 


వ. ఇట్లరుగుదెంచి యధిక తేజస్వు!లయి యయాతి |పతి*బింబంబులు *బొని 
యచబ్బాలకులం జూచి *యిక్కుమారు లెక్కడి వాశెవ్వరి కొడుకు లని 
యయాతి నడిగి యలబ్ద[పతివచనయె మి"తల్లిదండు లెవ్వ రని యక్కు_ 

యణ రా 0 
మారుల నడిగిన. 


1. ఇది —_ కొన్ని పతులు. 2 యయి యొంబేని  ఆ,ఏ.ఖ.య. ర. 
వంతము నుంది కొన్ని (పతులు. 4 డైన (బవ్మావిదుండు - జిత; డును 
నకల చెళభాషా విదుండునునై న |బహ్మవిదుండు ఆ. ల్‌ నన్ను - అప; 
లలో లేదు; నన్నుంజూచి -- ఆ డ.న బమ.య.ర.లలోలేదు. రి. బు _శ్తదానంబువ. 
7. నిజంబుగాందలంచి నిజ - వ, 6 నంత శర్మిష్ట పున న? నిటళర్శ్మిష్ట _ 
మ. 9. పూరులం బడసి _- ఇ ద. 


1. జటావలి __ పెక్కు (పతులు. 2. గాగ్యబదిప్తమాన ___ ఓయ ; గాలబతి 


దీష్యమాన ర; గానతిదీప్య -- చ.ల.వీ.శవ,. లీ నర్చితువైన = కొన్ని 
(పతులు. డీ నప్పుడయ్యుర్వి = య. ల. నరుగు - ఇ.ఈ.ఉఓ. 6. దెంచి __ 
కొన్ని పతులు. . నొప్పె -. కొన్ని పతులు 


1 లైన - అ.ఉజయం.ర. ౨. బింబంబులు - పెక్కు (పతులు ; రూపంబు 
లుం బోని _ వా. మున్నగు ప్రతులు కి. బోలెనున్న -- పెక్కు (పతులు; బోలి 
యున్న _ కొన్ని (పతులు. 4 యక్కుమారు _ వా, రీ. వారలెవ్వరి -_ 
ఆ ఏ.ఓ.క.ఖ.య. ర యారాజు __ కొన్ని (పతులు ; రాజు నడిగిన = కొన్ని 
[పతులు 7 తల్లియు దం్మడియు నెవ్వ _ కొన్ని పతులు 


186 


(శ్రీ మదాం(_ధమహాభారతము 165 


క్‌, 'తరుణపబెశిను2లు కిమవూసరముగ వారలు యయాతిశర్మివ్ట ల. జూ 


పిరి తం|డియు దల్లియు నని, కర మను రాగి లె. గన్యకా నివవాంబుకొ. 


వ. ఇట్లు దన్నెజుంగకుండ యయాతి శర్శిషైవలన లబ్రసంతానుండగుట 
౧ © © 


యప్పుడెజింగి. 


చ. శేవతివిహి తానురాగమున *భార్గవుపు త్తి యయాతిచేత వం 


చిత యయి వాడు చానవికి( జేసిన నెయ్య మెజింగి కోపదుః 
ఖత శయయి తం| డిపాలి కతిఖేదమునం ఎని దిర్ష నేతని 
ర్లతజలధారలం 42డిగెం గాంత తదియ పచదాబ్దయుగ్శమున్‌ . 


టి ఖు (కుడు యయోలతికీ కొవం బిచ్భుథి గ్‌ 


సర్నా 1=(రీజనీడీ 


187 వ. 1అయ్యయాతియు దానిం బట్టువజిచుచు( BES WW 2కు కుంగని కినమ 


184 


185 


186 


187 


న్మరించి యున్న న దేవయాని గద్దదవచన యె యధర్శ్మంబున ధర్మంబు 
గీడ్సణిచి యిమ్మహేశుం డానురంబున నాసురియం దనుర కుం డై పుత్త 
[తయంబు వడసి నా కవమానంబు సేసె ననిన విని శుకుండు యయాతి 
కలిగి “నీవు యౌవనగర్వంబున *రాగాంధుండవై నాకూంతున కపి 
యంబు సేసితివి కావున జరాభారపీడితుండ”వు గమ్మని శాపం బిచ్చిన 
నయ్యయాతి "ళు క్రున కిట్లని యె, 


1. తరణి (పతి తేజో గోచరులగు వారల. న. 2 ల--వాళ. లి. థభాన్మరవర 
మూర్తులు యయాతి _ ద, 


l. నయ్యయాతి__ వా శ 2 యర జురు 


fz (వతివిహితా -_ న భానం,. బి, భార్గవ పుతి - కొన్ని|వతులు. ల మతి ___ 
ఇర వక నటల ఓ ద చాటున 


1. అంత నయ్యయాతియు._ర, వి శుకునకు నమస్కరించి ఆ.మ,ర. లి. నమ 
స్కారంబుచేసి__ ఈ ఐ.ఓ.గ. 4. నీవు _ కొన్ని (ప్రతులలో లేదు. 5. మదాం 
ధుండ వె క్‌ొన్నీ|పతులు. 6, కవమానంబు...ఆ,మ 7 వగుమని__ ఈ.'బు.ఎ*య, 
ర. ర, యిస్తనియె __ "పెక్కు పతులు. 


bE 


Foa 
(మ) 
CI} 


ఏలి 


¥ & 
DD 
tH 


ఆడిపరః ను___తృతియాశ్వాసము 


(ర 
ల 
గ 
fA 
G9 

'g 

ర 
| 


గేర్ణము, పతిం గోరిన భార్భ'యందు [బతికూలుండై 
బుతువిపలత్వము సేసిన, "యతనికి మటి (భూణసనాత్య యగు నండు 
కిబుధ్రుల్‌ , 


UX 


డానికి వీతుండ నై 1ేయ.మ్మానవతీ [(పార్ధనం 2 గమంబొనరంగ సం 
తానము వడసితి చెదలో, దీనికి *ేనలుగంగలటేదగునె దివ్యమునీం| దా. 


లే గ్‌ 


£ నిద్దేనయాని యందు విష యోపభోగతృ వుండం గాను జరాభారంబు. 
దాల్సనోప నని [పార్టించిన విని వానికి ళుకుండు గరుణించి 2యశ్సేని 
నీముదిమి నీకొడుకులయం *దొక్కరుని పయిం బెట్టి వాని జవ్వనంబు 
గాల రాజ్యనుఖంబు లనుభవింపుము నీవు విష 'మోపభోగతృప్ప్తు ండ 
“వెన *మటీ నీముదిమి “నీవ తాల్చి వాని జవ్వనంబు వానికి నిచ్చునది 
నీముడెమి( దాల్చిన పుత్తు)ండ రాజ్యంబున "క ర్లుండును వంశక్రర్తయు 
నగు ననిన నయ్యయాతి కోశు కు వీడొ్మని 'దేవయానీనహితుండై తన 


శీ 


వురంబునకు వచ్చి శు[కుశాపంబున జరాభారంబు. దాల్చిన వానికి. 


Ser 


న్‌ [ రా రిం రకస ర రసః యమ్మానిని (వార్జింపం గడునమత్వమున ను_ 


ల OR ల సవం న న ని ౩ జ 
జం క, (మంబున మణి_న లె. కోపింవ_ ఆన డీ నగునె ఉరన; 


చెక్కు[వతులు, లి, యశుని.._ కొన్నిపతులలో లేదు; యిస్తే 





నిటు కొన్ని [వతులు; దొక్కని పె ప = కొన్ని (పతులు; 
స దం దౌకనికిచ్చి వాని_జా ఖ.త.న. 4, వగును ముటియువ న; 
ము ఒక్టా(వతులలో '₹దు, మజియు. క "న్ని పతులు; మణి, . నిచ్చునది 
3 "క వతులలో కచ్చు హం పెక్కు [(పతులలో లేదు 7. కరుండగు ననిన 
య్‌ నా అటా స — ఈుల్లో 
క్యా క = ఉక్కు (పతులు; కొడయండగు ననిన నయ్యయాతి - న; కుయో 
WY అటా Kf వ్‌ me అ (ఖ్‌ 
ర్యారిడకిన ఊంపయ. 2, ళు కు పడా గాని = కొన్ని [పతులలో లేదు. 9. 
జాని వంత, ర 


191 


192 


198 


194 


191 


192 


198 


194 


ks 
4, 
= 


శ్రీ మదాం(ధమహాభారతము 167 


. తల వడశరేదొడలౌ నింగైయ,ముల *గర్వమడం నంగములు *వదలె వళి 


పలిశంబు లయ్యె వగరును, దలోయేరును *నుక్కిసయును 6దరికొను 
దెంచెన్‌. 


—: యయాతి యదు/వముఖులవ్‌ గానం బభిచ్భ్చులి స 


Sor l= 19] 


. ఇట్లు జరా|కాంతుం!డై న యయాతి *గొడుకుల నెల్ల రావించి నాకు 


ిపిషయసుఖత్ళ ప్తి “లేకున్న యది గావున మీ యందొక్కరుండు నా 
ముడిమి గొని తనజవ్వనంబు నా కిచ్చునది యనిన ఏపని యదు తుర్వను 


[దు హ్వ్యూనులు దండి కిటని0, 


. తగిలి *జరయు రుజయు దై వివళంబున,*నయ్యెనెని *వాని 5ననుభవింత్రు 


గాక యొటింగ యొటింగి కడంగి యాంటి. జే,కొందురయ్య యెట్టి 
“కుమతు _లెన, 


'నరలుగల 2కాము నె నను, దరుణులు రోయుదురు "డాయ ధనపతి 
*ఉయయ్యుం 

బురుషు(డు దుర్వారజరా, *పరిభూతి 6నఖీష భో గబాహ్యుండ కాండే. 
జొచ్చె__ఇ 2 గర్భములడగౌాకొన్ని (పతులు లి వదలి -- కొన్ని పతులు. 
యదురును--ద ; యేరుపు--ఊ ఎ.ట క నుక్కెన--కొన్ని పతులు; కక్కె స_ 
8 దరికొనుతెంచెన్‌ == ఇ ఏన క దరికొన -దోచెన్‌ ఎబ.3 దరికొనజొఖ్చెన్‌ ఒక; 


దళముగం బర్వెన్‌ _న; దలకొను దెంచెన్‌ వా. 


1. 
వ్‌, 


cl యయాతి __ చెక్కు (పతులు. 2 . కొడుకులం బిలిచి నాకు __ చెక్కు. (పతులు. 
విషయత తప్పి టర ర (ఏవ తూ పో గతృప్పి __అ, ఉ గాకయున్నది __ 


ఉబుద , చాలక యున్న ది ఊ 


l. 


రుజయు జరయు _- కొన్ని పతులు. ౨. యోగంబున _ అ లి.నందెనేని _ 


య 4. తార న ; దాని -- కొన్ని (పతులు. 5, ననుభవింవ _ అ.బు.ప.ట. 6 
యీ _ అ.ఇ ఎప.జా త,య 7. కుజన్తులెన - వ 


lx 


'నరలు -న. ౨. మరునిశకై నను స వి గనయ-ఖ.స ఓ. యెనన్‌ 


ఊ క.ద.మవ. ర పరిభూతుడ ఖీష్ట_ద.య ; పరిపీడితుండై. కళోగ-న. 8. వశమ_బ 


168 _ 


195 


cr 


ఆదిపర్యము_తో 


వ. అని యొడంబడ కున్న నలిగి యయాతి యదువంశంబున వారు రాజ్యం 
బున 1క యోగ్యులుగా( దుర్వనువంశంబున వారు ధర్మాధర్శ తాక 
శూన్ఫు*లై 3నంకీ ర్లశీవ ర్లికిరాతులకు రాజులుగా (దువ్వ్యూవంశంబునీ వా 
రు డుపప్లవ 7నంతార్యం బెక చేశంిబునకు రాజులుగా జరాదూవకుం 
డగుట ననువంశంబునవారుముదియు నంతకునుండక జవ్వనంబుననిపంచ 
త్వంబున కరుగు చారునుం గా శావంబిచ్చి యానలువురకుం 1గాెంథుక వాని 
శర్శిష్టాపుత్తు)( బూరుం బిలిచి యడిగిన వాండు దం|డికోరినయట్ల "*చేసిన 
నవయౌొవనుం డై 'ియయాతియభిమత “సుఖంబులు సహా|సవర్ష ౦బు 15లను 
భవించి "కశ ప్రుండై పూరుజవ్వనంబు 17వానికయిచ్చి 18 త్రనజ రా 
భారంబు( చాన *ిశాలి, నిజాజ్ఞాగిథియ చతురంతమహీతల |బవ్మా 
2]క్ష| తాదివర్తముఖ్యుల నెల్ల 22 ౮ావించి మంతి పురోహిత జేసామంత 
పొరజన సమతంబున 2శేసక లక్షోణీచ్మ కసా (మాజ్యంబునకు 6 బూరు నభిషికుం 
చేసిన సర్వ|పక్ళతి2 జనంబు లా రాజున క్‌ట్లనిరి. 


1 కనర్లులుగా-చ వీ శ ష.న ; కరు లుగాకయుండను_ట.వ.ల ; యోగ్యులు గాకుం 
డను--బర. ౨. లైన_కొన్ని [వతులు లి, సంకీర్ణవర్ల -మ. ఓ వ - కొన్ని 
(వతులలొ లేదు. 5. కిరాత చేశంబునకు-చ.య.ల వీ.ళ మ. 6 వారుదక వరహితం 
డైన -- పెక్కు [పతులు , ఇచ్చట మూలము “'ఉడువప్రవసం తారోయ [త శ్యమ్‌ భవి 
మ్యతి'' భం (పతి elo le. ss రుదకరహితం బైన -- ఏ.క.ఖ య. 7. 
రహితం జైన న 9. బులకు కొన్ని (పతులు. 9. ముదిమియగు _ ద.బ ళ 
10. వంచత్వంబును బొందువారు. ఆచ ల.వీ,.శ.ష,వంచత్వంబునొందువారు_ఒ. ఖ గ్‌ 
య ; పంచత్వంబునకుం జనువారు - బు 11. గొండిక---ఇ.చ శళ.వ న; గొండొక 
ఐ.ఓ.క.గ జ.ల.వీ న.18. యప్పనికి నొడంబడిన--న ; యిచ్చిన = అ.ట,ప. 13. 
యయాతి _ చెక్కు [పతులలో లేదు; "పెద్ద కాలంబున. 14. సుఖంబు లనుభనించి 
తృప్తుం డై _. వెక్కు (వతులు 15 లనుభవించుచు___ లనుభవించి తృప్తుం_డె కొంత 
కాలమునకు -_ ఈ ఓ 16. తృప్తుండై పూరుం బిలిచి యేను సహసవర్హంబులు జవ్వ 
నం ఒనుభవించితినని పూరుజవ్యనంబు - న. 11 ూారున కిచ్చి-గ.న. 15 శానుుటు 
కొన్ని (పతులు. 19 దాన-_ పెక్కీంటలెదు. 20. తాల్నియయాతి _ చెక్కు[పతులు. 
TI తత నిట్ళూ| దాది న. వవ. బిలిపించి..మ 28. సామంశానంతహెర ___ 


వాళ. 2 నిఇల-కొన్ని (పతులు ; నఖిల. కొన్ని (పతులు 25. జనులా రాజున.- 
పము చ? ఉనులుయిటిం 


196 


197 


198 


199 


200 


201 


196 


199 


20 


201 


xX 


శ్రీ మదాం(ధమహాభారతము 169 


మ. అవిచారంబని పల్కు 1నోడెదము ధర్మాభిజ్ఞ నీ య|గనం 


భవు( *డత్యున్న తళ క్రియు క్షుడు మహీోభార్మపగల్ఫుండు భా 
గవదౌహి[ తుండు ప్యాతుండి యదు(డు లోకభ్యాతు( డుండంగ నీ 
భువనేశత్యభరంబు( బూన్న' 5్‌దగునే పూరుకా జఘ న్యాత్మజున్‌ 


వ. *అనిన 2వారల క య్య'.మయాతి యిట్లని యె. 


. యదు.డ గతనూజుండు నా,హృదయనముద్భవు (డు 1దానయిన మద్వచనం 
విది *యొటిది యని కడు*దు,ర్మదు. డై చేయక కృ తావమానుం డయ్యె౯. 


క. శనయుండు దల్లిదం[డులు, పని చినపని సేయండేని పలు*శ3డలో. జే 


కొనడెని వాడు తనయుం,డన6 బడునే పితృధ మున కర్లుం డగునే. 


క. పూరుండు *గొండుక యయ్యును, భూరిగుణిక్యేషురేడును సుపుత్రుండు 


నతని 
*భారసీనహిష్టు(డు నాత(డ, కోరిన కార్యంబు దీర్చి కుశలుం డగుటన్‌. 


న. నా జరాభారంబు( "దాల్చిన పుత్తు)ండ 2 రాజ్యంబుోన క ర్ఫుండును వంక 
క_ర్తయు *నగు శు[క్రోవచనంబును నిట్టిద యని యయాతి ప్రకృతీజనం 


1 నోడుదుము--య ల కొన్ని (పతులు. 2 డత్యంతము--మ లి, భారంబు 
దాల్చంగ --ను. 4. భువనై కత్వ-ఏఖ.యువ ల్‌. నగునే _ త.ద.న 


wD DDE. ల హరతు వలకు ల యు 


1. వాడ -- వాళ, కొన్ని (పతులు ; రాన రును దతస ద్‌ యెట్టిది __ కొన్ని 
(పతులు. 9 దుర్మదమున చేయక. బయ. 


1. కెద_న మజికొన్ని పతులు. 2 జనునే__బు ; దగునే _ న. 


Ree ఖ్‌ పతులు ; గొండిక---ఈ.బు.టొ క గి జ.ట.ద.ల,, బాలుండ 
యయ్యును_న ౨ (శస్టుండు--కొన్ని (పతులు. లీ. ఢధికి పుణ్యుడు  బ.య 
భారకుడును నాతడు నా ఎ.చ.శ ష, ౧.స సహిష్టుండు నునా-స OD తాట 
స, పెక్కు (పతులు. 





H> 


1౨ పూనిన ఖు చే. రాజ్య భార యోగ్సుండును_న.య. లి, నకు యోగ్యుండును__ 
కొన్ని (పతులు, 4 నగుననియిాన కొన్ని (పతులు. 5. జనంబుల నెల్ల---న. 


క —— 
వాలు ట్రై 
నిజ 


2) 


2 


ఆదిపర్వము __తృి తియాశ్యా నము 


బు నొడంబణిచి వారు నఖల కభూభారథురంగరుం జేసి యదు పభ్ళ్బతుల( 
"| బర్యంతభూములకు రాజులం వేసి "తాను వేదవేదాంగ *పారగు లయిన 
(వాహ్ముణులతోడం దపోవనంబునకుం జని యందు. గందమూలవలాశ 
నుండె వన్యంబులయిన 10 ఫపలంబుల వా వ్యకవ్యంబు ల నగ్ని భట్రార**కుం 
బిళ్ళ దెవతలం దనుపుచు వాన న పస్టవిధాన నంటు( దప్పక శిలోంఛవృ త్తి తి నతిథి 
భుక్త శేషం 12బుపయోగించుచు గేనియశాత్శుండై 1జి తార్రిగీషడ్వర్లుం 
డును నయి సవా నవర్ష ౭బులు 16 దవంబు నలిపి సర్వసంగ పిముక్తుం డై 
సర్వద్వంద్వంబులు "ను విడిచి ముప్పది యేండ్లు నిరాహారుం డయి యొక్క 
యేడు వాారుభొకకుండయి పంచాగ్ని మధ్యంబున నిల్చి యొక్క 
యే(డు నీటిలో నేకపాదంబున 20నిలిచి 2'మవహాఘేెరతపంబు 22సేసి 
డివ్యి*విమానంబున 'దేవలోకంబునకుం జని యందు 21 దేవ ర్రిగణ పూజి 
తుండై [బహ్మలొకంబునకుం జని యందు (బవ్మార్లి గణపూజితుం డ్రై 
నయ నేక కల్పంబు లు౦డి “కమ్మలు నిందలోకంబు “క ఏ వచ్చిన నిం|దుండు 
వానిం బూజించి యిట్లనియె, 


ఆ. కొడుకు జవ్వనంబు. గొని నీవు నిజ రాజ్య, భూరిభరము వాని( బూన్ఫునప్పు 


డకని కెద్ది గణపి తని యడిగిన హా 3,కయ్యయాతి యిట్టు 2లనుచు(బలి ౩. 


ఖాఖార__ఇఊబ 7. [బక్యేకజా ట,ద.వయ. 56. తాను. పెకి ంట 
దు 9. విదులయిన_- ఎక్కు (పతులు. 10. ఫలంబుల-__- పెక్కింట లేతు, 11. 
కుం|వీతుం జేసి పిత్స__న. 12 బుపయోగింపుచు_కోొన్ని ప. 1కి. నంయ 


iw ah} లా 


మిళాత్యుండై -ఐ.న మ. 14. జితారిషడ్వర్తుం శై - ఈ.ఉ,.ఓ జ, 15 షడ్వర్గుం డై_- 

ప DOS AW B= చెక్కింటలేదు: - క. సర్వద్వంద్వుంబులు 
సడ్‌చియ, 17 నొడిచి-అ ఇక,న 18. దుండయి- పెక్కు (పతులు 19. నీరితో_ 
వక్కు Eo 20. నుండి క కొెన్ని పతులు. ద ముహో 'వెక్కింట లేదుః 

యిట్లు ఏ.య, విల. సేసిన ఇం|దుండు Ee తోడుకొనిపోయిన_కాొ.త ; 
సేసిన ఇం|దుండు |వత్యకుంబై దివ్య విమానం బొనంగిన దాని నెక్కి చెవలోకంబు-ల. 
స ౨౨, విమానారూడుం చె ఏ. ఓ.జె.త లి. "దేవగణ. సెక్కు. [పతులు వర్‌. 
య నెక కల్పంబులుండి ప్ర [పతిలో కదు. ౨6, రమ్మరియింద — పెక్కు 
(పతులు వ్‌, జూచి..-అ.ఈ.ఓ.ళౌె జ 





| 


1D రాజ్య _ కొన్ని [పతులు ; యిచ్చి భూచక — స, 2. లనియె (బీతి జ 
ఒకి తత నవవ + అనియు 'జచప్పె -- ఈ.ఊయ ; లనుచు జెప్పె --- ఖమ.వ. 


206 


209 


204 


205 


206 


cm 


శీమదాంధమహాభారతము [7] 


_: యయాతి వూథనవ బోధింబిన నీతులు :_ 
జ ea 


క, ఎటుకగలవారి చరితలు, గఅచుచు సజ్జనులగోషి 1గదలక ధర్మం 


'బెటుంగుచు నెజింగిన దానిని, మటజవ కనుష్టించునది 3 సమంజసబుద్దిన్‌ . 


క. ఇచ్చునది *సాతునకు ధగ, మచ్చుగ వొరువెండ కుండునది యభిముఖు లై 


వచ్చిన *యాశార్లుల. వృథ,పుచ్చక చేయునది సర్వభూత పీతిన్‌ . 


క. మనమునకు( (బియ౦బును హిత,మును బథ్యము6 దథ్యమును నమోఘము 


మధురం 
బును "బరిమితమును నగువలు, కొనర(గ6  బలుకునది ధర్మయుత ముగ 
సభలన్‌ . 


. వదన బాణానన వ్య క్షము క్తములై న పలుకు 'లన్క్మడు వాడి బాణతతుల. 
బరమగ్శలత్యుముల్‌ పాయక భేదించు చుంజెడు దుర్దన యోధవరుల 
కడినుండ కున్నది కరుణ యార్జవ మకజయము సత్యంేబును శమము శాచ 
మనూోనివి యెద నిల్బుీగది శతు షడ్వర్గ జయమందువది శుద్ద శాంత బుద్ది 


తె. మదము గామము (గోధంబు మత్సరంబు ”లోభమును మోహమును 


కినను లోనినవాజ 
వె రివర్గంబు 'నొడిచిన వాడ యొడుచు నళమంబున వెలుపలి 
11. యహితతతుల. 


LEE స యుల కీల నమంరిత క ఈ. నకు అము 
స్థిర ame పెక్కు. (పతులు 5; ఇమాహిత ఊం. 

ఐత నవ్య వా్యతున కచ్చుగ -- వాళ వ. యతిథిజనుల __ఊ. సాధుజనుల న, 
స అం ల కొన్ని పతులు ; యిచ్చునది జౌెతడ బయ. 


1. బరహిత__ బొ.ట*+త,.వప ; నభిమతమును నగు బః, 


1. లనెడి--ఎ ; లన్కొవ్వాడి-- త. 2. బోవ - ద. లి, బుపళమము- ఇ.ఊ. 
కక తారల " ని తెద ప నవిిన కు కొనిన. 6 .మానమును 
గామమును |(గోధమత్సరములు._ పెక్కు (పతులు, 7. లోభ మోహంబులును 
నను-బు.ట.తవ, రి. నాగ--దఐ లి. నుడిచిన వాడయుడుచు_- న, 10 
వెలి కృ[తిమారితతుల._ ద. 1! యవనివతుల___ ద. 


29 


210 


211 


ఆదిపర్వము___తృ తీయాశ్యా సము 


వ. అని పూరుం గబవితి నమ్మవో వురుషుం *డొరులకు(6 గలు పునట్టి సర్వ 


గుణసంపన్నుం డనిన విని యిం దుండు తతి నరుని నయ్యయాతి కిట్టని యె. 


క. ఏమి తపం బొనరెంచితి, భూమీశ్వర పుణ్యలోక" భో గంబులం చె 


జోమహిమ ననుభవించితి, సామాన్య మె శతసవా|ససంవత్సరముల్‌ . 
వ, అనిన నయ్యిందువ కయ౧యాతి యిటని యె. 
లి ల ౧౧ 


క, సుర దై త్య యవ రాక్షస, నర 'ఖేచర సిద్ద మునిగణ *వ్రవరుల భా 
సురకపములు నా దగు దు,ష్యారఘోరతపంబు | “వరియు(గా వమ రెం దా, 


_: ఇందుండు యయాతిని నంరొలోరో (ఖొషునిం జోయుటు = 
మ 7 భ్‌ 


Sos ఆలీ ఇ 
వ. అని ోతపోధిమానంబున *మవహార్షులకపంబు ీలవమానించి పలికిన న 


య్యయాతి *గర్వంబునకు సహింపక యిందుం డలిగి నీకు దేవలోక య. 
తజళ్తవంబు అందు బుణ్యాసమా ప్రి యయ్యు నీగర్వంబు నిన్నింత సేసె నింక 
నధోలోకంమువ కరుగు మనిన "వాడును మనువ ఏ రలోకంబునకుం బోవ 


నోప నంతరికంబున “సద్భువనంబుక శీసక్సంగతి నుండుోట్లుగా నాకుం 


“0 బసాకంపు మని యిందు *ేననుమతంబు వడసి. 


[ 


దులు ర 


a స నట్టవాండు సర్వ _ ఊ.దయ 
+ బపోగంబులు _ కొస్ని వతులు , భోగఫలము__ఊ, 


= కీన్నర ఏ. 2. [వపతతుల._ర, లి. సవతు-; బు.చదవీ.ళష; సమము ' 


1. తన తపోబిమానంబున_వా ళ, తపోవిభవాభిమానంబున-ఊ ఏ మహాపురుషుల_ 
కొన్ని వతులు. వె. అవమానించిన యయాతి _ కు క్కు ప పతులు ఉ. గర్వంబు 
నహింవక చెక్కు పతులు ల్‌ భోగంబునందు _ ప. 6 నందు _ పెక్కు 
వతులు.  వయ్యయాతియు. వేనధోలోకంబు _ కొన్నిపతులు 68. నబ్భవ 
వ es TR ల సత్సంగంబున __ మ, £0 (బనాదింప ఏలయన ను 
SOT I ననువుతి __ ఊ.*బు.ఒ వ 


చ్రీమదాంధి మహా హాభారతము [1/0 


౨12 తే. అంతరితంబు వలన దిగంతరములు, వెలుగ. జనుచెంచు నాతని *విమలదీ ప్పి 


సూచి సద్దణములు గడు. జోద్యమంది, రురుతరద్యుతి యిది యేమి 
యొకొ)_ యనుచు. 


౨1898 వ, అంత నయ్యయాతి దౌహితులై న యష్ట్రకుండును 'బ తర్గనుండును 


2వనుమంతుండును నౌకీనరుండయిన 9వియు ననువారలు సద్భువన నివా 
నులు దమయొద్దకుం జనుదెంచిన యయాతి నధికలేజోమయు ననంత 
పుణ్యమూ రి రిం గని నిసర్గ స్నే హంబున న భ్యాగత పూజల “సంతుమ్టుం చేసి 
*నీవెవ్వండ వెందుండి nC నిందులకు వచ్చితని న. 
వారలకు నయ్యయాతి యిట్లని యె. 


౨|4 క్ర, అనవద్య ధర్భ చరితం,బు 1 నున్నతు(డె న “నహుషుపుత్తు9ండ( బూరుం 


డను మధ్యమలో శేళ్వరు,జనికుండ యయాతి యనంగటిజని యెడు వాడలా, 


౨15 క, అమిత తపోవిభవంబున., గమలజులోకంబు మొదలుగా. గల నురలో 


కములందు( బుణ్యఫలముల., (గమమున భోగించి యిం|దుికడ కింజనినకా. 


£16 క. సురపతి నాతపమువ క,చ్చెరువడి నీతపముపేర్మి. జెప్పుమ యనినన్‌ 


218 


214 


215 


216 


సుర సిద్ద మునీం| ద 'తవ,శ్చనణలు సాతపముతోడ నరి?గా వంటిన్‌. 


1 నఖిల దిగంతములును __ నఖలదిగంతరములు __ కొన్నివతులు ఏ, ఏపుల.. 


అల 


బున. లి నురగణములు = బము.ప.గయ 

1. (బవర్టనుండును __ పెక్కు పశులు. ఏ వసుమానుండును __ కొన్ని వతులు ; 
సుమనుండ, వసుమనుండు, వనసుమన్యుండు _ అని భిన్నపతులలో భిన్నరూపము 
లున్నవి. 6. సత్క్బృతుం- మయ పెక్కుపతులు 4. నీవెందుండియేమి _ 
పెక్కు పత.లు. 


¥ నహువపౌత్తుడుపూరుం అజం. లింకు డనుఃూఊటంవం ల సడిసనుహాడలా 
గిన. శర ; జాలినవాడకా _ ఈ,.ఉ.ఏ.జడ స 


1 అమలతపో....ఈ.ఊ. 2 కడకుం _ కొన్ని పతులు. 


kL త పశ్చరితలు -- పెక్కు పశులు. ఐఏ రావంటి౯__-ఓ. 


218 


219 


220 


2:9 


ఆదిసర్యము__తృతీయాశ్యా స 


చ. అమరవిభుండు దాని వీని యల్లి ఓమదంబున ను త్తమావమా 
/ 


నము దగునయ్య చేయ నని నన్ను నధోభువన *ప్రపాత నం 
భ్రమ వివ శాత్ము శని. నది ెపాడీయ యురదును నల్పమయ్యు 4 
రము బహుకాల సంచిత తవఃఫలహోని యొనర్చకుండునే, 


శ, ము కుపితశతమఖవచని। పపీడితుండ నయి తదాదేశంబున “సద్భువ 
య 


వంబునకు వచ్చితి ననిన నాతండు దమకు మాతామహుం *డగుటయు 
నతనిమవా త్త్వంబును "సార్వలౌకికత్వంబును  సర్వజ్ఞాననంవ_త్తియు 
నెణీంగి యస్ట కాదులు సకలధ ర్మాధర్భ్మంబులు సుగతిదుర్లకి స్వరూపంబులు 
జీవుల గర్భోర్ప త్తి (ప్రకారంబులు 6వశ్హా శమధర్మంబులు నడిగిన వారల 
కయ్య నూతి యిట్లనియె, 

_: యయాతి యన్టాడు లడీగిన (చళ్ళలవ నంక్షేవ డూవందునో 

నమూాధానంబు లొన౭గుది = 
see ltd 


ఆ. 'సర్యభూతదయకు సత్య వాక్య్టనునకు, ను_త్తమంబు “ధర్ము వెొండెటుంగ 


కినొరుల నొప్పి *కోడ కుపతావ మొనరించు, నదియ కడు నధర్శ్మీ్‌మనిరి 


బుధులు. 


ఆ. వెదవిహితవిధుల నాదరించుట యూర్జ్వ,గతికి.. చెరువు విధులం గడచి 


యందు 
నాంగ6 బడినవాని 'లో(గక చేయుట,యధమగతికి మార్గ మనిరి?మునులు. 


1. మనంబున __ ఊ ఓ ఏ ముదంబున క వి (పవాస -_ ఫశు (పతాప -- 
కొన్ని|పతులు - కి పాటియె__ ఓ $4 గర్వము -ఊ. 


1, అట్లు _ ఉబు 2. (పేరితుండ -- ఊ ; (పతిహతుండ  జౌట త.వ,ర, వి, 
నిందులకు.ఏ, 4 డగుటను-_మ. 5 సర్వలోకై కత్వంబును - జొ ట.త,పయ; 
కొన్నింబలేదు. 6. న్యాళమ  కొన్ని|వతులు. 

సకల ___ కొన్ని పతులు. 2 ధర్మ మొం జెరుంగ _ కొన్ని పతులు. లె, నొరుల 
శెగ్గు దలచి యుపతాప __ వ 4. కొబకు నుపతాప — పెక్కు (పతులు సః కోర్చి 
యుపతాప __ న ర్‌. మనగబడియె __. కొన్ని (వతులు; మనగబర7 ___ 
కొన్ని (పతులు. 6 మునులు  అ.జొ.గ.చ.త.య,నీ.శళ.ష ; జనులు -- ఇ. 


1, నాయగక_స, 2 బుధులు - కొన్ని|పతులు 


221 


221 


గ్రీమదడాంంఛధ్రమహాభారతము 17b 


వ. మజియు  'గర్భయోనియందు బుతువుస్పరససంయు క్షం బగుచు 
"రేతంబు గాడ్పుచెతం (బేరితం *బయి కలసిన నందు. బంచత న్మా|తలు 
పొాడవయి (కమంబున నవయవంబు “లెర్పడి లబ్ద జీవులయి యుదృవిల్లి 
[శ తంబుల శబ్రంబును నేతంబుల రూపంబును (ఘాణంబున గంధం౦ంబును 
3జ్లిహ్వూను రసంబును ద్వక్కున రస్నర్శంబును మనంబున సర్వంబును 
నెబుంగుచు( బూర్వకర్మని యోగంబున దుష్కృుతంబును సుకృతంబు”ను 
"జేయుచు దుష్క్యూత జాహుళ్యంబున. బుణ్యంబు గీడ్సణిచి బుద్ది”విర హి 
తులై తిర్యీిగో్యనులందు బుట్టుదురు సుకృత బాహుళ్యంబు!న( 
చా పంబు గీడ్వణిచి 12 బుద్దియుక్తు లై 1*మనుష్య యోనులందు. బుట్టి 
యుకాచారులును ద్నత్వపిదులును నయి ఓ దేవ త్వంబునం బొంది 
1నవికుద్రజ్ఞూను అయి ముక్తులగుదురు నుజి యుక్తాచారు !6లెవ్వరనిన గురు 
కుకూను సేయుచు నిత్యాధ్యయనాగ్ని కార్యంబుల 17యం ద్మవమత్తు 
లయి శమదమ శెచంబులు దాల్చి 'సయపిప్టుత ద్రైహ్మచర్యులయిన 
(బవ్మాచారులును బాపంబునకు. 0 కం బకట వెుచి 2ధర్భర్ధం 
బెన వి త్తంబున నతిథులం బూజించుచు యజ్ఞ ౦బులు సేయుచు. *'బరుల 
తళ కటు పరి|గహింపక 2న శ్యానుఘ్రై కవరు అయిన గృహస్థు 


kg మన్మధ మందిరంబు నందు --- ఇ. 2. ఒయిన నందు __ పెక్కు (వతులు, 


రతా తరు. సన చే లేర్పడి యనిలంబువలన __-డ. 5 జిహ్వాయం౦దు __ 
Bd OND; 6. స్పర్శనంబును హను HO TOR LONI 
8. నంజేసి ల. లి విరవాతులై నవారు య, పిరహితంబులైన -_- 


వాళ. కొన్ని (పతులు 10, గతుల యందు - జ .త. 11. వలన _ ల, 
12, బుగ్టయుక్తు లె — కొన్ని [పతులలో లేదు; బుద్ధియు క్రంబ్బులే న — టట. 19, 
మానువ__ఆ మ. 14 దేవత్వంబు బొంది ఈ ఎ ఐ.ఓ న , పుట్టిదివత్వంబు- న. 15, 
పరిళు సచ,ప SS 10 లై_నవా రెవ్వరనిన-ఓ ; లెవ్వరనియడిగిన _ మ. 17. 
యందుగబవిష్టులిు--య న (పమత్తులై నడపురుక్‌ ఈ ర లం వతు ధిగుత్‌ తు 
ఈక త జల శ తనపై ఎయపిన్నుత అపు నుప కో యర్‌ 


[వత వ యవిష్కృూత అన -. 15న శాపకారళదునకుుయాాల 0! ధర్మ 
వృత్తి నతిథుల --- మనత ములు వు? ధర్భంబులైన వృత్తుల -_-- ఉప.ర; 
ధర్న శ్ర(వవృ త్తి వీ __ అజ.ట,న.వ 2X1, పరుల ధనంబులు - పెక్కు (పతులు + 


పరధనంబులు = కశష (పతులు ; పరనిందలు పరిహారించి పరధనంబు లపహా 
రింపక _. న; పరులచేత ధనం౦ంబులు వడయు టుడిగి __ య ఐఏ. లపపహారిం 
వత ఆఆ క న అపహారిర్రిచుచు అ టీల... లః విహిళానుష్రాన న; వేదాధ్య 


222 


228 


CD 
మ్‌ 
ఓల 


223 


ఆదిపర్వము. తృ తీయాశ్వా నము 


లును నియతాహారుల్రై సర్వసంగంబులు "విడిచి పజికేరదియు*6లె న 

వాన పన్గులును వనంబులనుండి గామ్యవస్తువు"ల నుప యోగింపక 
(గొమంబుల నుండి శరీర్ధారణార్గంబు నియత న్వల్పభో జనులయి 
2నగర| వవేళంబు వరిహారించి కామ[కో ధాదులం బొరయక కిశాచా 
చార క్రియారతులయి సర్వద్వంద్వంబులు *నొడిచి **నర్వనంగవివర్ణితు 
లయి యేక చరులయి 3*యనేకని కేతను లయిన యతులును శోవీరలు 
దమతమ పుణ్యాచారంబులం చేసి (క్రిందం బదితరంబుల వారిని మీ6దం బది 
తరంబుల వారిని ీరదమ్మును నుద్దరింతు* “రు. 


క. మానాగ్నిహో[తమును మజి, మానాధ్యయనమును 'మానమౌనంబు సివి 
జ్ఞానమున మానయజ్ఞ ము, *నా నయథార్జంబు *లివియు నాలుగు నుర్విన్‌ , 


వ. *అనీ యయాతి యష్ష కాదు అదిగిన 2వాని నెల్ల సంతేపిరూపంబునం 
*శెప్పుటయు వార లిట్లనిరి. 


యన = ఐ,గ. ఏ4, పరిహరించి = ఏ, 25. విహితాచారుఇె న __- బ. 
26. లై_వాన[పస్టధ ర్మంబున నుండి [గామ్య wy DT య నూ 
కొన్ని (పతులు. 28 యాకు _ జా.త. 29 గురూపదేళంబును |గహించి _ బు 
విరి న రతులు _ అ ఊ.న.య ; లోకాచార | కియా రహితులయి-- * 
జం త ఎ న ; శొచాలం[ కియా కతులలన:. dls OES TUES 
తివి. సంసర్గ _ జౌ.ద, లీల. రును ఎన్‌; నియ తాత్ము లై యనేక _ 
జట. లేళ్‌ ననువిరలు  చాళ; అనువారలు __ ద; నగువారలు __ జ. 


ఎ 


౭6. దమ్ముమ __ ర ఖ లలో లేదు ఏ రుగావున _ వా. 


1. మానమౌనంబును విజ్ఞానంబును ఎ వెక్కు [వతు తులు, వ, సుజ్జానమును ద; 


సన్మానమును పమ స గ WWW, Dy కొన్ని (పతులు ; నా నియతా 


ర్భంబు పు “కకక STD మాసో నార్థంబులును నివియు __ య. ఓ. లుర్వి 
నాలుగు నివియుకా __ ఊ. 


1. అనియిట్ల - ఐ.ట. ౨, వాని సంషేప _ పెక్కు (పతులు; ధర్మాధర్మ వరా 

| య © 63 
న సరఠ్చప త్ను నాక ంబులకెల్ల = య; వారికి నెల్ల - ర; 
ప్‌, మార్షంబున -_ అ ర; మానంబున _ డ. 4 చెప్పిన _ కొన్ని (పతులు; ; జెప్పిన 
విని __ క్రాన్ని (పతులు, 


శ్రీమదాంద్రమహాభారతము [77 


224 ేం *సకలధర్మవిదుండవు సర్వలోక, వర్తనము *లెటింగిన పుణ్యీక ర్ల వీవు 
నెయ్య మొనరంగ నెజీంగింపు మయ్య మాకు, “వలయ? బుణ్యలోకంబులు 
i గల యనిన, 


£2ల5్‌ వ. "'మీకుం బుణ్యలోకంబులు గలవని యయాతి *సెప్పిన విని “యన్న లువురు 
*నంతోపించి యేము నీదౌహి|తులీము సుమ్మని కత మ్మెజింగించి "వానికి 
కిబుణ్యాలోకంబు లిచ్చి *నట్టయ్యయాతి సత్సంగతిం జేసి తానును 
దౌహ్మితులు నూర్ద్వలోకంబునకుం Naw నని; 


226 క. le యతుల*పుణ్యునకు నన,సూయునకు( బరీతీద్యగసుతునకు వెళం 
పాయను డనంత పుణ్యఫ,లాయ త్తముగాంగ6౬ జెప్పె తనని కడు గే వీతి౯. 


వీ2'/ క, వీర శ్రీవనితా శిత, భూరి 1స్టిర బాహుదండ 2బుధనుతనుగుణా 
కేధార కలియుగపవిత, పురారాతి పదాబ్ద వూజీనాస క్తమతీ, 


.ఆనారగాకాడంంశాగారకమలావాణనాతనకుయులుు Carre 


224 1. సర్వధర్శ - చెక్కు[పతులు నయ.ర 2. నెరింగిన - ఈ.కట, లి, 

మూర్తి - ఊ.య 4. బుణ్యలోకంబు గలవేని పురువవర్య - .క ల్‌. యేని-న. 
225 1, అనిన బుణ్యలో ంబులు మీకుం - అ.వ ; అనిన మీకుం - డ.ద.న,య ; విని 
మీకుం - మ. 2. తన దివ్యజ్ఞానంబునం జూచిసెప్పిన - ఊ , పలుకులు విని _ మ. 
లీ. వాళలివురును _ ఆ; వారల క్రిష్ణ య్యువురు - మ. 4 సంతసిల్లి _ కొన్ని 
(పతులు. యన.ర; నంతొసిల్లి -- ఊ.ఎ 5. మని పెక్కు. (వతులు. 
6. వానికిం ద మృ్మరింగించి - ఉ.ఊ.బు.ఏ; యయాతికింజిప్పి _ న. 7. వానికి = 
కొన్నింటలేదు; తమ - ఊబ ర. పుణ్యభాగం బిచ్చి _ జ.డ.ద. 9 నయ్య 
యాతి.__కొన్ని (పతులు ; యయాతి... కొన్ని (పతులు. 10 తత్సంగతిం---ఈ జొ 
క,జ.వ.య. 11. జనిరి_ పెక్కు (పతులు ; జనిరని కొన్ని (పతులు. 


226 1. యయాతి చరితం బననూయునకు ___ పెక్కు (వతులు ఇది యవ పాఠము ; ఆ 
యయాతి చరితం బనసూయునకు ___ కొన్ని (వతులు; పాయక యయాతిచర్యయు 
బరీకిద[గనుతునకు_ద. 2, చరితము నననూయునకు_స, లి. జెప్పినది--- డ. 
ఓ. భక్తిన్‌_ చెక్కు (పతులు, 


927 1 స్థిత_ఓ.త ; స్తుతజొ. వ బుధవినుత గుణా పెక్కు పతులు. య.ర. లి. 
పార_జా. క, నాయశ,_ఎ. 


39g1— 12 


178 


226 


ఆదిపర్యము_తృతియాశ్వా సము 


మ త్తకోకిలము. దండితాహిత!వీర నూరిినిధాన డానవినోద కో 

దండ పార్ల పరా[కమే(పియేధామ దిక్సరీ పూరితా 

ఖండపాండుయళోనిధీ 65వరగండ ఖై రవ _వెరివె 

దండ గండ విచార ఘోర తరాసి భాసి భుజార్గళా, 
గ ద్య ము 


ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట |పణితం బయిన (శ్రీ నువో 
ఖారతంబునం చాది!పర్వంబున (శ్రీ) మవోఖారత కథా పారం 
భంబును వ్యానుజన్మంబును దేవ దై త్య దానవ ముని యక్ష 
పడి గంధ ర్వాది నానావిధభూతసంభవంబును 
దదంశావతారంబును రాజవంశోత్స త్రియు 
యయాతి చరితంబును నన్నది 
తృతీయాశ్వానము. 


వీరళూర__-ఉ.జొ,డతద ప. ; నూరివీర_-య, జి. నిదాన__ర. కి, రు 
క [కియ--త ; (పతి__య. ఉందామక ర 5 పూజితా టయ.ర 6. 
వర__ఐ ఖ. 7. తుండ ___ కొన్ని (పతులు ; మండల చండతుండ విదారణాసి-చ.న, 
శ మ, మండల ఖండ సింహా ___ఆ.మ ; మండలఖండతుండ విదారణాసి.ఇ.ల, గంగ 


| 


శ్రిమదాంధ్రమహాభారతము 


అదిపర్వుము జ చతుర్థాశ్వాసము 


[1 క, లా _స్తన*ఘటిత వి,శాలోర*న్స్రల వి వేకచతురానన వా 


ఏ వ, 


ణీ లీలాస్సద విలస,చ్చాళు క్యాన్వ్యయప యోధి సంపూర్ణశ శీ, 
_: వూడవంళ్యశమమ = 
సం. 1-00-1! (1-89-4) 


1అక్కథకుండు శౌనకాదిమహామును౭కుం “జెచ్పెనట్లు యయాతికి. బుత్తు)ం 
డయిన పూరుంిడు సకలమహే రాజ్యంబు “సేయుచు వంశక ర యయిన 
వానికి *గౌనల్య యనుదానికి జన మేజయుండు పుట్టి రాజై యశ్వమేధ 
7 తయంబు( కిశేసి ? వభఖ్యాతినొందె నాజకమేజయునకు ననంత యను 
దానికి 11 బాచిన్వంతుండు (“పుట్టి పరాకమంబున నుదయాచల పర్యంతంబు 
ేపారిగ్జిగ్విజయంబు నేసి పే పాచిన్వంతుండు నాం బరగె నట్టి పాచిన్వంతు 


1 ఖచిత _ ఖ. బి, _న్తల _ ఓ.చ,జ.ట త ర, లే. లలనాస్పద _ అ. 


1 ఆక్కథికుండు--య. ర. "పెక్కు పతులు. 2, జెప్పినట్లు_ వెక్కు (పతులు; 
జి వ్పెనట్టి ఇనుప. ల డఖల--కొన్ని పతులు డు మహీ రాజ్యంబు_ చెక్కు[పతులు ; 
డుమహామహి రాజ్యంబు-ఉ ఊ త. 4 చేసి _మ.ర పెక్కు ప్రతులు. 5. యయ్యె-వ. 
6. గొరవ్య - ఊ ; మూలమునందు కెనల్య అనియే కలదు పురోన్ను భార్యా 
కొసల్యానామ త స్యామన్యజ శై జన మజయో నామ. భం. 1-90_11, 7. (తీతయంబు 
ర, (పతులు -- కొన్ని పతులు. శతంబు - ద ; [తయంబును రాజసూయ శతం 
బును ___ ఓడ ర. జేసె. పెక్కు[వతులు ; జేసిన __ ట.ర. 9. (వఖ్యాతి నొంచె__ 
పెక్కు [వతులలో లేదు. తెజోధికుండై నట్టి ప; తెజోధికుండయ్యె —_ ఖయ. 10. 
నట్టి-ఖ.గ.జ.ప. 11. (పాచిన్వంతుండకుమూలము.| పాచీకుండువా మున్నగు పతులు 
[పాచిన్వంతుండు _ వీ. 12, పు న్లై_ పెక్కు (పతులు, 1.2. (పొగ్విజయంబు_కొన్ని 
[పతులు స్ట దిగ్విజయంబు _- కొన్ని (పతులు పాగ్గతీణ దిగ్విజయంబు = మ. 
14. (పాచీనుండనం _ మ; [పాచీశుండనం - అ.బు.జో.జ ; పాచీశుండనా_కొన్ని 


180 


ఆదిపర్వము __చ తుర్దాశ్వాసము 


నకు 15నళ్మకి యనుచానికి 15 సంయాతిపుళ్టై వానికి 17వరాంగి యనుచానికి 
18నవాంయాతి పు వానికిం గృతవీర్యవు త్తియున 1 భానుమతికి సార్వ 
'భెౌముండు పుష్ట వానికి. 20-గేకయరాజపు త్తి) యొన 21సునందకు జయ 
'త్సేనుండు పుల వానికి 22వ దర్భియైన 2ను ళవనకు 24. వాచీనుండు పుళ్లు 
2నయ్య వాచీనునకు *విదర్భరాజపు త్తి) యైన *'మర్యాదకు **నరిహుండు 
పుచ్చు వానికి నాంగి యనుదానికి మవో2ిభాముండు పు 3౦నామవో 
31భామునకుం *2 బసేనజిత్పు త్తి యెన “సుపున్టీకు నయుతాోనీకుండు 
పు శ్చా*వానికిం 37బృధు[ళవసునివు త్తి) యైన శీళామకు న [కోపీధనుండుపుశ్తై 
*0వానికిం *ేగాళింగియైన **కరంభ యనుదానికి 1 దేవాతిథి పు 4కి క్ర 
_వెదేహి యయిన మర్యాదకు ఓ5బు చీకుండు పుశ్లై వానికి *6నాంగియెన 


(పతులు 15, నస్మికి_ర ; నళ్ళక a కొన్ని వతులు ; ననస్తి_ జ; నన్తిక._ ఈ; 
నళ్వకి _ ఏ; శిఖ _ బ; హరి _ బు; వాస్తిక _ య, సుళర్మ _ అ. 16. శర్వాతి _ 
ఆ.చ.మ.*శ మ, నంయయాతి _ గ. 11. వాళాంగి ౬ వఓవ , పరాంగి=బు జౌ.మ, 
గృతవీర్య పు త్తి)యెన భానుమతి _ ర. 18. నహుయాతి _ కొన్ని పతులు ; నహుం 
యాతి - గి. భం; నహూయాతి _ ల; యయాతి _ ఎ.య; నంయాతి _ ఈ.బ. 19. 
మర్యాదకు _ ఐ.క. 20. గ్వైకేయ--- అఇబుఒజట 2&1 వసుంధరకు _- 
ఆమ, 22 వె_చేహి = కొన్ని (పతులు 3 వె చేహియైన సుభ దకు నురాచీ 
నుండు _మయ లన, వలి, సుభదకు ఎ మయర,లస పెక్కు (పతులు 
సునంద _. గ; సుఖార్య = ఊ ; నుమువ _ భం. 1.90.17. 24 నురాశళీనుంతడు. 
య.న. పెక్కు (పతులు ; సురాసీనుండు. ర; సురా సేనుండు_బు ; నురాధీనుండు _ 
ద; అరాళచీనుండు _ భం. అవాచీనుడు _ చితశాలా పతి 1.95.17. 25. సరా 
చనునకు: 2 పెక్కు పత్తులు ; వానికి _ కొన్ని (ప్రతులు, 26 వె_చేహియెన వ అ 
ప్రగ భానుమతికి . ఐ.మ. 29, నరిహుండు పుస్తైవానికి నాంగియను దానికి _ పెక్కు 
(పతులలో లేదు. 29. ధాముండు _ బు. 80 వానికిం _ కొన్ని (పతులు. శీ1, 
ధాముండు బు లివి. బి సేన జైన 1 పెక్కు పతులు - (బియ సేనజ = ఏ. లీలి. 
సుపుష్ప _ ఏ.ఓ.క ; వపుష్ట్ర _ బు-.ర; పుష్ముర, సునర్ట, వపుష్ట, నుయజ్ఞ, మున్నగు 
రూపములును గలవు. లేఓ. యనుదానికి _ కొన్ని (పతులు. ౨5. నియుతుండు_కొన్ని 
(పతులు , నియతుండు _ కొన్ని (పతులు ; అయుతనాయి _ మూలము. కిరు నయు 
తానియుతునకు._ పెక్కు పతులు ; నయుతావీకునకు _ న. 81. [బియ సెవ_స; బియం 
వద_చ.ప.ళ;బియ సెన_ర; బృథవసు_ఐ ఓ క.జ లీరి. భానుమతికి _ పెక్కు (పతులు. 
లీల థుండు-కొన్ని పతులు. 40. నకోధనునకు_కొన్ని పతులు 41. గాళింది_ పెక్కు 
(వతులు. యన ; దతకప్పుతియైన_ర. ; "కాలింగీంక రండుమ్‌ నామి _ భం. 4ఉ2ి. 
కరందమ _ కొన్నీ (పతులు. దరండమ, కరండవ, కరందువ, కరింద. కరంద, = 
మున్నగు రూవములునుగలవు. 4కి. చేవావ_య.న పెక్కువతులు 44. చేచాపికి_ 
చెక్కు (పతులు. శర. బుచికుండు- పెక్కు (పతులు 46, వైరాంగి _ పెక్కు 


ర 


క్ర 


వ, 


క 


శ్రీమదాంధమహాభారతము 181 


*సుదేవ యను దానికి *ఉిబుకుండు పుళ్లై బుతునకు( దకకపు త్రిియయిన 
Paro యనుదానికి "మతినారుండు 5 టి, 
రు 


ఇమ్ముగ సరస్వతీతీ, రమ్మున( బం డెండువత్సరమ్ములు విధి మా 
ర్లమ్మున సడ్గుణసముదాపీయ మ్మెసగంగం జేసె స_త్తయాగము ౫నిస్టన్‌ . 
౧ CEC వీ జారి © 


. అతనికి సరస్వతీనది, మతి ననుర క యయి వాని మానుగ. దనకుం 


బతి. చేసికొనియె ధర్మ స్థితి శయ్యిరువురకు( 1 దనుండు దీరుండు పు స్వైన్‌. 


ఆ! తసునకు( గాళింది యనుదానికి *నిలినుండు పు వానికి *రథంతరి 
యనుదానికి దువ్యంతుండు పుక్పైం బుట్టి యనన్యీసాధారణీళ క్కియుక్కండై. 


బాల వారిణముల( బ్లుడు, లీలను విషమాటవీ చలిత కేనరి 2శా 
ర్లూలేభ శరభముల( దన, బాలత్వము “నంద యెగిచి సట్టుచు *మజియున్‌ . 


(పతులు; వరాంగి_ క గ జ.ప.ర.స; అనంగ రాజకన్యయెన _ ఆ.జొ,.మ 47. దేవ- 
చెక్కు (పతులు ; దేవకి_చవ శ ష్య; దేవలంర , వామదేవి_ఆ జౌ తమ, 46. బుతు 
కుండు_జౌ.త.ర ; బువషభుండు_ప; రికుండు. అ ఈ.ఐ క.గ ట.ద. 49, జ్వలన_డ.ర ; 
జ్వల.9 ఎ ఒ.ఖ.గ్మి చళ.వ , జాల_ఊ; నవినయ,_బు. ల0. మతిమంతుండు. జౌ క, 
ఖచత.ర; మతివరుండు _ పెక్కు పతులు నయల; నంతిరాముండు _ మ 
51, పుకై _ చెక్కు (పగులు. 


1, యమున నొనరించె _. బు. ి. నెమ్మిన్‌ SE WS, 'పేర్మిన్‌ న న 
k [దిశుడు - అ.ఆ.ఉ.ట.ద బ.య.ర' తంను _ చిత 5 oi Ds 


ఓ. (తిశునకు - ద.య.ర ; తిదశునకు _ అ.ఉ. 2. నీలుండు _ పెక్కు (పతులు; 
నిలుండు _ ర; ఇలలుండు _ జా; కిలిలుండు _ న, నీలినుండు--ావా. 8 నీలునకు._ 
చెక్కు[వతులు ; ఆ నీలునకు, ' నన్నీలినకు, అనియు గలవు ; ఇలీనుండు - భం. 
ఇలినమ్‌ జనయామాసశాలింద్యామ్‌ తంసురాత్మజమ్‌. 4. రథంతయను _ పెక్కు 
(పతులు. ర్‌. నంమాన్య చంపు Te Cr ee చెక్కు_ (పతులు. 


1, లీలమవోటవికి జనిచలింపక వారిశా _ జ.డ బ; లీలమవోటవికి. జనిచలింవక 
మృగ శా Oe? శార్దూల మటబేభాదుల దన - జ.డ; శార్హూ లేభ మృగావళి దన- 


ఇ-ఉ.న.బ. లి. నవ్పుడెగిచి _ కొన్ని [పతులు ; నప్పుడేచి _ జౌ. 4, గడిమిన్‌ _ 
అ ఎ.ఐ.ద; నుండెన్‌ . డ. 


అనో 


“రిల ఆదిపర్వము__చ తుర్ణాళ్వా సము 


7 2 ఉర్వీరువా నివవాముళో., బర్వతములు 'వజీకి యుండు పర్వతముల" వెం 
బర్వంగ వై చుచు యౌవన,గర్వంబున *నొప్పె నుర్విం గడు నధికుండై. 


జీ దువ్యంంతు (ఢు పోయు కదఠుగుటి :__ 


Sos ఇర ఆ! 


5 శౌ, ఆ దుష్యంతు6 డనంతసత్తుండు సమసాశాంత మాతంగ మ 
ర్యాదాలంకృ్ళత మైన భూవలయ మాళ్నాయత్శ మె యుండగా 
నాదిక్యాంశు సమీర దుర్గమ మహో |గా'రణ్య 'దేశాళితో 
నాదిమత్తచరిత నేల నజితుండై జాహుివీర్యంబునన్‌. 


ల క, ఆతని రాజ్యంబున ను,ర్వీతలము (పజాసమృద్ది వెలసి రుజాళో 
కాతంకకయ శంకా, పేతంజై ధర్మ చరిత. 2బెరు;గుచు నుండెన్‌. 


ll 5 అమ్మ హీపతి యొక్కనా(డు మృగయా వినోదార్టియయి యాదిత్యహయం 
బులకంకు వడిగల శవావానంబులు 2పూనిన రథం బిక్కి యాజూ నేయ 
*తురంగారూఢులై న యాశ్వికులు పరివేష్టించి “రాగ ననంత కుంత శక్తి 
బాప వక పాణపాణు లయిన ఏరభటీసవా|సంబులతో జనీ వనంబులోని 
మృగంబులం "జుట్టి ముట్టి. 


ry 
ery 


క *కలయంగ “నార్పుల బొబ్బల, యులివున నవ్విపిన మను మహోదధి జెలుచం 
గల(చను దువ్యంత మహో,బలమందరనగము 3న త్వభయ జనోనంబై . 


ఆశే 
శ్రే — 


తావ వీ జూడనొప్పె_ గ 


ల 
jae 


; గణి. అ వీ గర్వుంబునన్‌ _వ 
.ు 


న ఎ వలయం ద. ౨. చెజటుగు _ గిశ వ. 


4 శే 
తే 


1. వాయంబు ౬ ఈ.పఖ.డ.ద ర; తురంగంబు .బుయ ల్లి పూన్నిన_ గిన; 
మాన్చిన = చల,విశ,మ. కి, పారశీకాది _ జౌ.త; పారశీక వై దేళజాత _ పవ, 
శీ రాననంత _ పెక్కు (పతులు. 5. బాణపాణు _ ర; కృ వాణులయిన - కొన్ని 


(పతులు. రి. నవ్మాన పరివృతుండై చని_ట 7 గూడ ఎ.జ,డ; దగిలి _ బ; 
జుట్టి = కొన్ని (పతులలో శేదు 


1. ౨. అలయక _ గ, ల్లి, నార్పును బొబ్బయునులివును _ న. చెక్కు. (వతులు, 
ల్‌ నర్వ - ఈఎఖ.ట,డ,ర. 4. కంబ _ ఇ ఒ.ఖ.గ.ద. 


12 


18 


14 


15 


12 


18 


క, 


శ్రీమదాం[ధమహాభారతము [188 


. 'నరభసన పరిచలిత మహో, *=ళరభ ద్విపీరిపు వరావా శార్దూల మద 


*ద్విరచాది 5 పకర భయం, కర వననుధ్యమున నృపతి 6గడ్రు(, గడిమి మెయిన్‌. 


. *ఓసరిలి పఅచుమృగముల, నేసియు *డాసిన మృగముల *ఉనెగిచి భుజాసికా 


| వేసియు.6 *జం పెను మృగయా,వ్యాస క్కి నపార ఘోర వన్య మృగాలిన్‌ , 


. ఇట్లు 1 చెక్కు మృగంబుల 2సెగ ది *చంపుచు మణీయుం జంపెడు వేడుక 


నతీదూరంబున కరిగిన నాతని రథవేగంబు “ననుగమింప నోపక యధిక 
కుత్పిపాసా పరవశు లయి 6పదాతులయ్యయి [వదెశంబుల విశ్రమించి 
రంత దుష్యంతుండు కతిసయా"మాత్య పురోపాత శినహితుండె కొండొక 
నేల యరిగి ముందట నొక్కపుణ్యనదీతీరంబున వివిధ సురభి కుసుమ ఫల 
11భార విన్న్వమ తరులతా గుల్మ పరిశోభితం బయిన యొక్క వనంబు గని. 


_; కణ్యాగ్రము వర్జన :- 
సం. 1-64 


అమరపతి ఖాండవమునకు, రమణను చెశవణు చై [తరథమునకు సమా 
నముగా దీనిని భూభా,గము'నను *రచియించె నొక్కా కమలజుగీడు 
దయ. 


1, పరిచరిత - కొన్ని (పతులు; [వవిచలిత _ ఐ; 2. శరభోరగ వరవరాహా _ న, 
లె, వర _ పెక్కు పతులు 4, ద్విరదారి_ ఆ. ర, [పకట - ద. 6. గడుంగడ65 


మెయికా _ గి, , కడిమినిమెరసనెన్‌ _ డ. 


1 3 


1. పనరణిబ _ గ.మయ; పాసిలలిబ _ ఉ.ఊ త, వేనరవి _ ప.ద; వేసరిల - 
బుబ. 2 డాసియు _ అఎెజీజొ.తద లి. మృగాళి - అ,ఉ వ.ట.త.బ.మ ; 
మృగాల. ఊ. 4 నేచి_ జా; నెగచి _ ఏ. కొన్ని పతులు ర్‌. జంపీయు _ 
అ ఉ.ఏ.ఖ.ట.డ.త ఒ, నుజంవె . గ.బ.ల; వడి జం పెమృగ = బుము. 


1. సెక్కు_చాల[పతులలో లేదు. 2 నేచిబు ; నెగచి.క ట.మ.వీ 8. చంపుచు 
మజీయు... చెక్కు[పతులలోలేదు. 4. దూరం బరిగిన_ పెక్కు పతులు. ల్‌. ననునరింప_ 
పెక్కుుపతులు, సహింప నోపక_య. రి. భటులు_య. 7 మాత్యపరిజన పురోహిత. 
వా ; పరిజన _ వెక్కు (పతులలో లేదు. 68. సహాయుండై_న. 9. దూరంబరిగి - 
ఖ,న ; నెలవున కరిగి. చ.ల శ,వ, 10. ముందర - కొన్ని (పతులు. 11, భారాన్మమ- 
"'పక్కు(పతులు 


1. కు వా.వీశమళ. లి. నిర్మించె ఎ బెత. లి, డరయక౯ = ప. 


© 


184 


16 


17 


18 


20 


19 


20 


ఆదిపర్వము.___చతురాళ్వా సము 


. అని చాని రమణీయ! భావంబు6 బొగడుచు6 *జనుదెంచి యవ్యనంబు 


సాచ్చునప్పుడు. 


. అతిరుచిరాగతుం డయిన యాశనీకికా హృదయ [ప మోద మా 


తతముగ నవ్వనంబున లతాలలనల్‌ మృదులానిలావవ 
రిత కునుమాత్షశా!వళులు సేసలు 2వెట్టిన *యట్లిరెర *సం 
పత దళినీ నినాద మృదుభాషల దీవన లొప్ప నిచ్చుచున్‌. 


. *మజీయును. 


ల 


. కాజుడవిం బఖిచు మృగముల, 1నూజడకం ఎదిగిచి డస్సి యున్న్రితని 


శమం శ 
బాజంగ *నెడ6 బరితావము, దీఅంగ6 బై వీచె నన్నదీపవవనం్‌బుల్‌ , 


మానిని. *పచి *తనర్చి తలిర్చిన * కోవుల నీమ్మగు *ళావుల జొంపములం 
బూచిన మంచియళోకములన్‌ నురపొన్నలం బొన్నల గేదంగులం 

గాచి జెడంగుగ( బండిన యాసపాకారములం *గదఖీంతతులం 

జూచుచు వీనుల కింపెసంగన్‌ వినుచుకా శుక కోకిల 7నుస్వరముల్‌. 


1. వభావంబు _ కొన్ని పతులు; విలానంబు _ జౌ.త. ౨. బొ శెంచునప్పుడు - 
చెక్కు. (పశులు ; జను దెంచునప్పుడు - మ; జొ శ్రెంచెనప్పుడు _ ర. 

1. వలుల _ సెక్కు (పతులు. 2 చల్తిన_ టన. శి, యట్టులై రి. అ.ఆఃఐ.గ, చ్లా 
చ జమ.వీ.ళ షమ; యట్టులయ్యె _ ద. 4 నుత్పతదళి _ ద 


1. కొన్ని (పతులలో లేదు. = 


1 


1. నూజడనిశకెగసి _ య; నూటిటకుడిగించి - న. ౨. చెగిచి _ పెక్కు (పతులు. 
లి తరి - ఊ; తను_యవ క. నెద-. వెక్కు (పతులు. ల, బున్‌ - అ.ఉ. 
బు ఏ జ.ట.ద.య. 


1. దీనికి ముందు కొన్ని పతులలో అంత అనువచన మున్నది. 2 యొలర్చి తల 
ర్చిన -ర. లి కొమ్మల - అ.కొతమయ. 4 తావుల ఏఐ; రావుల - 
బు.ఓ ఖ.ట.త ల్‌. బదరీతరులున్‌ -- ర. క. తరులున్‌ __ పెక్కు (పతులు, 
7. నిస్వనముల్‌ - ఆ.ట,ర, 


ళా 


21 


22 


21 


వ. 


శ్రీమదాం[ధమహాభారతము 185 


కవి రాజవిరాజితము. 


చనిచని ముందట నాజ్య]* వావిర్ణ్భత సౌరభ ధూమలతా తతులం 
బెన(గిన [మాంకుల కొమ్మలమీంద నపేత లతాంతము “లై నను బా 
యని మధువ|పకరంబుల( జూచి జనాధిపుం డంత ఎనెజింగ.ం దపో 
వన మిది *1యల్ల దె దివ్యామునసీం[దుని వాసము 6రదానగు నంచునెదన్‌. 


ఇట్లు హృదయసుఖావవాం బగుచున్న యవ్వనంబు'లో నరిగి యరిగి 
యనవరత*మవోద్విజపఠ్యమాన వేవధ్వనులను _ నవిచ్చీన్నహూయ 
మానాగ్నిహో [త స్వాహాళబ్దంబు లను న నేకమునిగణ* వణీతీవచన 
విషయవిభాగవినిర్ణయ న్యాయ నిపుణ "”విద్వత్సభానంభాపషణ ఘోవం 
బులను క బతిపకు *దుర్వి భేద |పమాణ విచార్యమాణ 10వేదార్థ మీమాంనక 
గోపీ వివాద నాదంబులనుం జేసి 12 మోయుచు యజ్ఞ | పయోగ్మపవీణు 
లయిన యాజ్ఞ కులకును విహితానుమై!నాసకు లయిన 1*1యనుష్టాతలకును 
నధికతపోనిరతులయిన మహోతపోధనులకును నివాసం బయిన పుణ్యనది 
తీరంబున( దద్దయు రమ్యం బయి 15 ~ంగాతీరంబున నరనారాయే1%ణ స్థానం 
బునుంబో ల జగత్వావనం"బై న కణ్వ్పిమహాముని యా[శమంబు గనీ యందు. 


1 హవిస్సుల - ట; వావిర్చమ-_క.డ,త.ప. ల. లయ్యును _ ఆ.ల.ఊ,జొ.ట, ౨, 
నెరింగి తపో_ఊ ఏ,ఓ.గ.జ.త.ద.వ.బ. 4 యల్లది_ఐ.ఒ ర్‌. మునీం|ద.అ,ఆ.ఏ,.ఐ.ఓ. 
య.ర.శ.మ , మునిం దు-గ ; 6 నాదగు.య, 


1. లోని కరిగి యనవరత__పెక్కు[పతులు. 2. పద(క్రమపఠ్యమానమవోద్విజ_ వా, ళ; 
పద్మకమితమవో_న , అన... ధ్వనులను. 'మి ప్రతిలో లేదు. శి. న్నాహూయ _ 
కొన్ని (పతులు. శ పణుత _ న; వరిత _ ర. 5. వచనరచనా విభాగ_అ.ఓ.జా. 
ఖ.త వ. గ. వికిర్ణ---ఓ 7, విద్వత్సంభావణ.-వీ.శ.మ. పెక్కు పతులు, ర, బరపడ- 
స. పెక్కు (ప్రతులు లి. చ్చేద ([పమాణంర; [పాదుర్భావ._ఊ.జౌ.త,మ, 10, వేదాంత- 
ఐంటె,త.ల. 2. వినోదంబులనుం-బౌ.త. 12. (మోయుచున్న__ పెక్కు [వతులు 18. 
న పరులయిన-__బు.ఓ. 14 యాజకులకును.మ. ర్‌, గంగాతిరంబున---కొన్ని పతు 
లలో లేదు. 16. ణాశ్రమస్థానంబు -- ర. 17, బగుచున్న _ వా.ళ, కొన్ని పతులు 


186 


వలి 


24 


వల్‌ 


బిల్లి 


24 


ఆదిపర్వము చ తుర్తాశ్వాసము 


పః (శవణసుఖంబుగా సామ*గానంబులు *చడివెడు శుకముల చదువు దగిలి 
కదలక వినూచున్న కరేోలయు గరి *కర శీతలచ్చాయ( దచ్చిక రాంబు 
కణముల చల్లనిగాడ్వాసపడి * దాని. జెంది సుఖంబున్న సింవాములయు 
భూసురశీ పవరులు భూతబలుల్‌ దెచ్చి పెట్టు నీవా రాన్న పిండతతులు 


కే. గడంగి భతింప నొక్కటం “గలసి యాడు,చున్న పీయెలుకలు. బిల్లుల 
యొండు సనవాజ 

వె రి వర్గంబు 12లయు సహవాస మపుడు, సూచి 1]మునిళ క్తి. 3ంతయు. 
జోడ్య మరది; 


వ, ఇక్కాశ్యపుండై న కణ్వమహామునీం దునకు నమస్కరించి వచ్చెద నావచ్చు 
నంశకు నందు నిచ్చోట*న యుండు నది యని, 


చ. వలయునమాత్యులం దగిన చారల నుండగ బంచి ఛారుణీ 
తలవిభు(. డెక్క_రుండ చని తన్వి. బయోజదళాయతాతి సం 
కుల *మిళితాళి నీల పరికుంచితకోమలకుంతల౯ శకుం 
తల యను కన్యకం గనియె. *దన్మునివల్లభు మందిరంబునన్‌ . 


1 వేదంబులు - గ. 2. చదివెడి చిలుకల _ ఐ,ఓ; చదివెడు చిలుకల _ ఇ.బ; 
చదివెడి శుకముల ___కత వ, చుండు  చావీ.శ,ష.ళ. శ, లును _ 
వా.ళ. కొన్ని (పతులు. 5. వర __- కొన్ని (పతులు. 6. వాని _ వా.ళ. కొన్ని 
(పతులు. గ్‌ లును-వా,ళ. కొన్ని పతులు. 8, కన్యలు - డ. 9. గాచి._అఆ ఆ.ఐ, 
బుమ, 10 యెొలుకలు? విల్లులునొ ండు _ వాళ, కొన్ని (పతులు, hl సత్వం 
బుల---ఊ.ఒ చ.వీ.శ,ష, 12, 'ేనియవ్వనము నపుడు మ. 18. మునులశకి కి గడు 
చోద్యమంది_ -కొన్ని పతులు , మునుల తపళ్ళ క్షి జోడ్యమంది__న , మౌనులళ _క్తీకి 
జోద్యమంది---క. 


1 నుండుండని me: 


1. నుందగ ఆక; నిల్వగ _ డ. ల, శితఫాల _ ఖ. ల, నమ్ముని _- 
అ బము.ట.డ త.బ, 


శ్రీమదాం్యధమహాభారతము 187 


26 వ, అదియును ననంత విలాసంబున జయంతుండ పోని *దుష్యంతు నెజింగి 


వ 


వరి 


26 


27 


28 


కోయత్రినం|భమంబున “నాసనార్గ కపాద్యాదివిధులం బూజించి కుశలం బడిని 
యున్న 6నక్కన్యకం జూచి దుష్యంతుం డిట్లనియె. 


. *కచ్చజ వెంట వచ్చి యిట కణ్వమహాముని. జూచి పోవంగా 


వచ్చితి 2మెందు6 బోయిరొకొ వారనినన్‌ విని యాలశాంగి వా 
రిచ్చట నుండి యీతణమ యే(గిరి కానకు( బండ్లుదేర “మీ 
వచ్చు శుటీంగి రేని జనవల్ల భ వారును వత్తు రింతకున్‌ . 


* వారు వచ్చునంతకు 1నొక్కముహూ ర్తం బుండునది యనిన విని యకో్కమలి 


వినయంబునకు మృదుమధురవచనంబులకు *సంతసిల్లి దానిం కన్యకంగా 
నెజింగి . మనోజి రాజ్యలత్మీ యుం*బోని దాని సనర్వలంతణలతీతంబు 
లయిన సర్వావయవంబులుం జూచి సంచలితవాదయుండై నివెవ్వరి 
కూంతుర విటి ర్‌ ర్రూప లావణ్య విలాస విభమ గుణనుందరి విందుల రక్త ల 
వచ్చి తని యడిగిన “నది యిట్లనియె, 


l. పో లెనున్న యతని _ చ వీ.శ,ష. 2. దుస్యుంతుం గని సంభ - కొన్ని (పతులు; 
దుమ్యంతుంగని యెరింగి - ఏ.జొ, ల, ససం|భమంబుగ వ స. 4, నఘ్బ్యాది 
విధులం = ఓ.బె.త; నాననార్భ్య బాద్య్యాదులం ఎ అటు; నాననార్హ్య్యాది విధులం - 
మ ర యున్నంత _--ఉయ. ౪౮ యక్క న్య పెక్కు (పతులు, 


క కచ్చర = ల. 2, మెందువోయి —- అ,ఇబుర.న. వ నా 
తత ధచ్యు నా బు, 


1. నిచ్చోనొక్క ముహూర్తం _ అ.గ ; ముహూర్తం _ డత; నొక్కు మువూర్త 
మాతం బుండునది  అ.చ-ట.న,వీ.శ,ష ; నొక్కు ముహూర్తంబు మసలునది _ 
ఎ,య బి. సంతం ల కతి సంతోసిల్లి టట్‌" 6 రాజరాజ్య 
లక్ష్మీ -- ట.ప.ర; రాజలత్మీ = న.య, 4. బోనినర్వులతీణలడీతం బె_నదాని __ 
కొన్ని (పతులు ; బోలె సర్వలక్షణ లవీత మైన దాని __. ఈ.ఒ.ఖ. 5. రూపలా 
వణ్య గుణసుందరి _ న, రూపగుణనుంధరి వ. పెక్కు (పతులు. 6. కేమిగార 
ణంబున త, 7. నారాజునకు శకుంతల య్యీనియె _ ఏ.ఓ, 


188 


29 


ర్‌ 


లీ] 


లివి 


లలి 


54 


29 


8! 


లి 


ల4 


ఆదిపర్వము__చతుర్దాశ్వా సము 


! లొతుంతల దువ్యుంతునవం af జ్ణ్ర క్రమం భెటింగించుటు :_ 
సం. 1-65-14 


| జగతీవల్ల భ యే న,త్యగణిత ధర్మస్వరూపు డని జనములు దన్‌ 


బొగడ(గ జగదారాధ్యుం, డగు కణ్వమవోమునీం దు నాత్మజ ననినన్‌. 


. 15 మునికన్య యేనీ మణీ యేల్‌ొొకొ యూ లలి శాంగి యందు నా 


వాదయము దద్దయుం దవిలె నిప్పలు కింకను నమ్మ?నేర తెస్వ 
య్యద విజి తేం దియుం డనంగ నిమ్ముని. *ళాయక విందునంచు చా 
నిది కలరూ వెటుంగ నవనీిపతి యుత్సుకుడయ్యె నాత్మలో౯. 


. ఇట్లు దుష్యంతుం డా శకుంతల "జన్మం జెఅఖుంగ 2వేండి వెండియు దాని 


కిటనియె. 
ర 


. ఉత్తమా[శమ 'నిషితుం డూర్ద్వశేతు, ?డైన కణ్వమహాముని యనఘ 


వీ చరితు( 
*డట్టిముని కెట్లు గూ(తుర వై తి దీని, నాకు నెలు(గంగ( జెప్పుము నలినీనేత. 


. అనీ యడిగిన నారాజునకు శకుంతల యిట్లనియె, 


. ఇక్క మలాకీ. శకుంతల, యెక్కడియది దినిజన్మ *మెవ్విధమని వెళ్ర 


ముక్కు మునినాధుం డడిగిన, ని క్కాళ్యపు “లర్షి6 'జేప్పి అను[వినతగ న్‌? 


1. జనులు దనున్‌ _ కొన్ని (పతులు; జగములుదన్‌ - అ.ర. 


1. ఈ పద్యము య)” (పతిలో లేదు 2. జాల = ఆ.బెత ళి నాయెద లన. 
నోరుని టు 75, శ్వరుడు . అ'ఆ.క, 


ఇర 


] జన్మ్మపకారం -- అ.ద,ల. లి నషం 


ki నె_షికు _ ఉక చమ, ధర్మజ్ఞు - ట. 2 డట్టి - కొన్ని పతులు, ఈ రెండవ 
పాదము “య” ప్రతిలో లేదు నాల్లవపాద మీట్టున్నది. నీ నమాచార మెల్లను 
నిజముగాను, లి. మూర్తి - బు. 4 డతనికెట్లు _ జొ.త 5 వదన _ 
ఓ; నే తి ట్ల పెక్కు (పతులు. 


1. మెట్టిదయని __ ర; మెయ్యదియని _ పెక్కు పతులు. 28. తన్నాక్క - 

కొన్ని పతులు. లి. డర్హి జెప్పె నేను _ బు.ఎ.ఓ.గ.య; డిట్టులనియె _ వ. 
థి లు 

ఓ, ప్పెనేనును వినగన్‌ _. బున, 


భశ్రీమదాం([ధమహాభారతమృ 189 


లర్‌ వ, నాజన్న్మ వకారంబు మాయయ్య యమ్మునికిం జెప్పిన విధంబు చె ప్పెద. 
జి త్తగించి వినుమని యాదుష్యంతునకు శకుంతల యిట్లనియె. 


86 సీ, అనఘు(డు రాజర్షియై తపళ్ళ క్రిమె |[బహ్మర్షి భావంబు. బడసి యున్న 
*సన్మునీశ్వరుండు విశ్వామ్నితు. డతిఘోరతపము *సేయుచునుగ్న( 
దత్త పమున 
కెంతయు వెజచి *దేవేశ్వరు. డప్పరో!*1గణములీలో న| గగణ్యయెన 
దాని మేనక యను ధవళా&. బిలిచి విశ్వామి[తు పాలికిం జని తదీయ 


ఆ. ఘోరతసము చెజిచి కోమలి నాదైన, “దేవరాజ్యమహిను దివిరి నీవు 
“గావు నునిక శీనదియు[( గడు *భయంవడి యను, రేళశ్వరునకు (మొక్కి 
యిట్టులని యే. 


గ” చ. వనజభవ (పభావు. డగువాని వసిష్టు నపత్యశాక మ 
న్వననిధిలోన ముంచిన యశారిత'నత్త్యుడు నిన్ను. “దొట్టి *యీ* 
యనిమిషు లెల్ల *వానికి భయంపడుచుండుదు రట్టి య్యుగకో 
పను కడ *కిప్పు డెంగు మని పాడి యె 6యిప్పని నన్ను బంపంగన్‌. 


విల్‌ 1. విధంబంతయు _ ర లి జిత్త గింపుమని ___ ఎక్కు (పతులు స వినుండనీ _ న, 

86 1 సన్మునీం| దుండు కక్కు యమ్మునిశ్వరుడు _- అప,క. 2. సేయంగ6ద వమ్ము 
"వెర్మి జజ ర ఏ, దేవేం[దుండున =. బో సరు; 4 గణికలలో ___ 
చెక్కు. [పతులు ర్‌ యంద [గ se IND, దివిజరాజ్య els! 


|e 
గానవలయు ౬ ఐ.ఒఖగబవ. ర. ననిన - ఐ.ఒ.ఖ.గ.బవ; వినియు __ వ. 
9. భయంబున నమ ___ య. | 


ర్‌ 1. తేజుడు __ కొన్ని (పతులు; శొర్యుడు ఏవ; వీర్యుడు __ య.ర. 
5 తొంటి జు "పెక్కు (పతులు. లి, యయ్యనిమిషు లా. వెక్కు (పతులు, 
ఓ. వానిని __ న; వానిక _ అ.ఆబుబ.టత. ర్‌, కేగుమిప్పుడని ___ పెక్కు 


(పతులు; 6 మీకును జజ క? నీకు =. 


89 


40 


4&1 


42 


ఆదిపర్వము _..చకుర్తాళ్వా సము 


. అమ్ముని య్లి చూచు'డును నాతణమా| తన గో|త ధారుణి 


[ధమ్ములు [వ్రయ్యు *నయ్యిసుము *దక్క(గ నంబుధు లింకు మూ(డు లో 
కమ్ములు దిర్జెరం దిరుగు గాడ్పు చలింవంగ నోడు నుుగతం 
బమ్మిన యట్టి కోపపరు పాలికి భామలు వోవ *నోడ రే. 


. అయినను నానేర్చువిధంబున నమ్ముని!వరు చిత్తంబు 2మెత్తన చి త్తజా 


యత్తం *బగునట్లుగా( జేసెద నని వానవు వీడని మేనక తనకు “మంద 
నులయానిలంబు 
దపంబు సేయుచున్న విశ్వామి[తు తపోవనంబు "సా త్తెంచిన. 


దోడుగా( జనుదెంచి “హామవత్సర్వత| పదేశంబు నం 


. చల్లని దఉణమారుత, మల్ల న వీతెంచెం దగిలి యాలలనాధ 


మ్మిల్ల కుసుమాం౦ంగ రాగ స్కృముల్ల 1సన సుగంధి యగుచు మునివరు*2మీ6దన్‌. 


. “అంత, 


* అనిమిష*ీకాంతయు౯ నవలతాంతవిభూపషణ లీల నల్లన 


లన వనశేళి లాలన విలాన గతిం జనుదెంచి ముందటం 
గనియె *మహాముని|పవరుం గౌ కుం గౌశికచి త్తోఖీతి సం 
జనన మహోతపిళ్చరణ “నసంయతచిత్తు విరచి త్తజున్‌. 


టయ. = ఆక్క 


౮5 


కాడు 


ప 


l 


ముం, 


. దక్కక జ. 4, 


BD సప; ద్ర నయ్యినుమ — అము,బ.టత వ. 
నేర్తురే _ పెక్కు | పతులు. 


వరు - పెక్కు (పతులలో లేదు 2. మెత్తనై _ చల.వీశ.ష. మెల్లన _ 


ట.ర. లీ. బుగాజేసెద సెక్కు పతులు 4 ముందర __ ఖ.య. 
ల. నిలుండు __ ఊబుఏజాొ. 6. హిమవత్సిదేశంబున సెక్కు (పతులు. 
7. సొత్తెంచెనంత _ జా చ,త లవిశ.వ. 


“సీత _ క.ట,ర. లి మోిలన్‌ = ఇఎ ఐ,మ 


బుక్కు. (పతులలో అదును 


కన్యయుకా _ చెక్కు (పతులు. 2. లోల __ ఊ.ట; కౌతుక విలానముగా _ 
బు; లోలువ _ ర, 9. మునీశ్వర - వెక్కు (పతులు. 4. వీరసంసానన _ 


5, శృరణు - ఏ. 


6. నంయుత _ పెక్కు. పతులు. 7. చిత్త - గ.త, 


క్‌ 


శీలి 


44 


£5 


46 


క్వ 


498 


34 


46 


47 


శ్రీ మదాంధ్రమహాభారత 191 


. అంబుజలోచన 1కశునిన, యంబున నమ్మునికి (మొక్కి యను రాగముతో 


డం బుప్పాపచయ వ్యా, జంబున విసారించుచుండె సఖులుం దానున్‌. 


. అలసత యొప్ప(గా( దరుణి యమ్ముని*వల్లభు |మోల *నున్న *నం 


మిళిత సుగంధ బంధుర సమీర వశంబున. *దూలి బాలె 
వలు వెడలన్‌ బయ ల్పడియె రవల్లకుచంబుల..( గకయుగ్మమున్‌ 
లలితకృళోదరంబు. దరశత్రివళీయుతరోమరాజియున్‌ 


. అందు. దన*దృష్టి నాటుడు6, “గందర్చని శాత సాయకంబులు చు తుసహాన్‌ 


'జందము.*ేగా.డిన ధృతి సెడి, కంది మునీం|దుండు దాని. *గవయం డిని3ెన్‌, 


ఎ మేునకయు వి శ్వామి (తునిష్టంబునకుం దగిన శామోవభోగంబులం బెద్ద 


కాలంబు రమియించిన నయ్యిద్దఅకు నిక్కన్యక పుట్టిన దిని మాలినీ యను 
1నొక్క_ యేటి పులినతలంబున బెట్టి మేనక చదేవలోకంబునికుం జనియె 
విశ్వామి[తుండును దపోవనంబునికుం జనియె నంత నమ్ముని |వభా 
వంబు*న, 


. *చెలంగిలేవ నేడ్చుచిలూోతుక దానిం [గ, వ్యాద ఘోరమృగము లశన బుద్ది 


ఏబట్టకుండ( 6 జెట్టుపల( “గప్పి రథీంచు, కొని శకుంతతతులు గూడియుండె. 


LA నూన్‌; "పెక్కు పతులు, నని _ ఆ, 


1, నాథుని - ఖ. 2&£ి.నిల్ల — ఆమయ. లి నా-_ పెక్కు (పతులు. 

4. జెసి - ఇ బు.ఐ ఒ,బొ ఖ.గ,త. ల్‌. దానివై - ఒ. 6 వటువచన్నులు _ లవ. 

1. దృష్టు నాటిన కొన్ని పతులు ఏ కందర్పు = అ బు.ఒ.జ,ట.ద.ర 
౧ 

లి. వెచ్చన్‌ _ ఆ శ. నాటిన -- పెక్కు (పతులు. ల్‌. గదియ౯ - మ; గది 


యగ = క న్స్‌ (పతులు 6. రిరిణ౯ __ ఉం; గోఆంన్‌ _ ఓ 


1. ఒక్క - కొన్ని |పతులలో లేదు; సెలయేటి _ న. 2. కరిగా _ పెక్కు (పతులు. 


రీ. కరిగి పెక్కు (పతులు 4. నం జేసి యన్నది తీరంబున - చ.న,ల.వీ.ళ.వ, 


1. చెలగు కొన్ని (పతులు. ద, వెతల --- ఏ; నెడల - గ. లె. తగు _ అ. 


4, కాంత - కొన్ని (వతులు. 5, డాయకుండ __ క్కు (పతులు Gz జుట్టు 


వల ___ జ; జుటువలు = ఎ. 7. పెటి — బెత 
జు అ 


లు 


192 ఆదిసర్వము..._చతురా శ్వాసము 
అ 


46 వ. అంత నేము శివ్య! గణంబులతోడ *సమిత్కుసుమఫలాహరణార్డం బక్కడకుం 

జని యమ్మాలినీ పులినతలంబున శకుంత రతీతయె యున్న కూతు 
నత్యంత కాంతిమతి నవనీతలంబున కవతరించిన తరుణళశి రేఖయుం *బోనిదాని 
నెతికొని వచ్చి శకుంతరకితయగుటం చేసి శకుంతల యను *నామంబిడి 
కరంబు గారవంబునం 'బినిచితిమి. 


49 మధురాక్క_ర. తనర జనకుండు నన్న |పదాతయును భయ తాత 
యును ననంగ 'నింతులకు మువ్వు రొగిన గురువులు వీర 
లనఘ యుపినేత మణియు నిరంత రా ధ్యాపకుండు 
ననగ బురుషున ఎకి య్యువు రనయంబును గురువులు. 


50 వ. అనం బరగిన శాస్తా రంబున సము దీనికి భయ తాతల మగుటం జేసి 
గురుల మిడి!'యును మాచె నభివర్షిత యగుటం జేసి మాకు పృాదయా*నందని 
యెన కూంతు రని కణ్వామహామును లమ్మునికి. జెప్పిన విధంచబంతయు 
శకుంతల సెప్పిన విని దుష్యుంతుం డాత్మగతంబున. 


_: దువ్యంంతుండు కకుంతలను బివావాండు సెనీకొనర గటట 
Seu 1, 


5] చ. ఇది ముని నాథకన్య యని యొంతయు నిసృహవ్యృ త్తి నున్న నా 
హృదయము రాజపుత్తి) "నని యిక్కమలాఉ నిజాభిజాత్య సం స్ట 
పద నెజి(గించిన౯ మదన జాణివరంపర *కిప్పు డుండ నా 
స్పదమయి సంచలించె నళి* పాత వికంపిత పంకజాక్కతిన్‌ . 

48 1. సమేతంబుగా-మ. 2 సమిత్కుళకునువము-- పెక్కు (పతులు. కి నురకిత_గ.ప 


పరిరతీత - ఆ _ ఉ, బోలెనున్న దాని-- పెక్కు పతులు ; బోలెవెలుంగు దాని_మ. 
ర్‌. నామకరణంబు చేసి _ కొన్ని పశులు. 6. బెంచితిమి _ కొన్ని (పతులు. 


49 1 మువ్వురగుదురు నువిదలకును గురులు మ. ఏ. నేతయును కొన్ని 
(పతులు. లి. కవురనగ నగుదురు గురువులు న ఈపద్యమున తొలిపాదమున 
“భయ తాత ' యన్న ప్పుడు రేఫ నసంయుకాతర పూర్వాకరమును శేల్చి చదువ వలెను 


క0 1. మున్నుమాచేత _మ 2 నందరైన నల. 8 జెప్పిరనిన విని దువ్వంతు_మ. 
ఓ, బంతయు శకుంతల ౬ పెక్కు (పతులు; బంతయు నవి_నరంబుగా శకుంతల _ వా. 


గ 
f——— 
(er 


. యని__ పెక్కు (పతులు. 2, పరంపర గుందనిప్పుడా -- ఓ.ద. స, కొన్ని పతులు. 
| మండనిప్పుడా-న ; కుండనిప్పుడా -_. ట ; కిప్పుణన్న నా_య. 4%, పాద _ ట.త, 


ర్‌2 


్‌లి 


ర్‌4 


ర్‌ర్‌ 


56 


రది 
ర్‌లి 


రో 


ర్‌ర్‌ 


ర్‌6ి 


౭ 


శ్రీమదాంధ్రమహాభారతము 193 


. అనుచు మదచాతురుండయి దుష్యుంతుండు దన యం దకో్మ-మలి!1యను రాగం 


బుసలణజించి యిట్లని య, 


. ఈ వల్కలాజినము కు, నీవర్యఫలాశన ముల కీ ౨టపకుటేీ 


రావాసము?లకు *నుచితమె,నీ విలసిత రూప కాంతి నిర్మల గుణముల్‌ . 


. ఈ మునిపల్లె *నుండు టిది యేల కరం బనురాగ మొప్పంగా 


భామిని నాకు “భార్య వయి భాసురలీల న శష రాజ్య ల 
కీమవానీయ సౌఖరముల మేలుగ నందు మనింది శేందు!పా 
దానముల తుంగ 5 వార్మ్యతల హోరి హిరణ్మయ కుట్టిమంబులన్‌ . 


1 1 బావ్మాంబు దై వంబు6బరగ నార ౦బు. (బాజాపత్యమును రాతనంబు నాను 
రా 0౫ 


రంబు గా ౦ధర్వంబు రవణ(*బె శాచంబు నను నెనిమిది వివావాముల యందు. 
గడు 3 బిశ_సములు నత్త తృ) వంశ్ఫులకు గాంధర్వ రాశసములు ధర్మయు క్రి 
నీకును నాకును నెమ్మి. బరస్పర [వేమంబు గాముండు *పెంప6 దొడంగా. 


. గాన యెడయు6 జేయగా నేల గాంధర్వ, విధి వివావామగుట వినవె యుక్త 


మనిన లజ్జం జేసి యవనత వదన యె, యాలతాంగి యిట్టు లని యె. బతికి, 


. కరుణానిరతులు ధర్మ,న్వరూపు*లింతకు మదియజనకులు సనుదెం 


తురు వారు వచ్చి నీకి, చ్చిరేని *పాణి గవాణము సేయుము నన్నున్‌. 


ls యభి పాయం - త, 


LoS ఆయా టి; 


ర 


ర్య ఖు వ నకు = ఒ.కన 3 యోగ్య మె హారర్‌, 


1. యుండుడిదియెల __ కొన్ని పతులు 2 బత్ని _ త. ల. భోగముల _ వ. 


ఓ. కాంశానుల __ ఖ. ర్‌, హర్మ్యతల _ వెక్కు. (పతులు ; వార్మ్యముల వోరి 
హిరణ్మయ = చ.వా,ళ.మ.ళ 


| [బావ్మ్యాంబు - సెక్కు (పతులు. 2, బై శాచికంబనగ జంటను ౨; [దిశ నం 
బులు కత వైశ్యులకు - చవీ.శ.ష. 4. పెనువ _ కొన్ని [పతులు 5 తడవు 
సేయ _- న యెడము సేయ _ ఒ జౌ.క.ఖ ; నెడయుం. జేయ__చ.బవీ.శ వ, 6. బొంది -వ. 


గ బీతి మదక వ, 


1. లిప్పుడ - జౌ 2. పాణ్మిగవాంబు - ద.న.ప.ల న. 


39113 


194 


ర్‌ 


58 


ఫ్‌9 


60 


61 


59 


59 


60 


61 


ఆదిప ర్యము__చ తురొశ్వాసము 


, అనిన “దానికి. దుష్యంతుం డిట్లని యె, 


. తనకు మలి తానచుట్టంబు తాన తశక్షు, గతియు. దన్ని చ్చుచో6 చానకర్త 


ళో 


యన6గ 
వనజ! వేత గాంధర్వ వివాహా మతి ర,హస్యమును *నమం|[తకమును నగుచు 
నొప్పు, 


శ 


. అని దుమ్యంతుండు గాంధర్వ వివావా సరూ పంబు “సెప్పి శకుంతల 


నొడం బజీచిన నది యిట్లనియె. 


. నర!నుత నీ పసాదమున నా కుదయించిన నందనున్‌ *మహీ 
అ 


గురుతర యౌవన రాజ్యమునకుకా దయతో నఖిషిక్తు. జేయ(గా 
వరము "ప్రసన్న బుద్ది ననవద్యముగా 'దయసేయు *నెమ్మితో 
నిరుపమ కీ_ర్డి యట్లయిన నీకును నాకును సంగమం బగున్‌. 


. అనిన విని శకుంతల కెంతయు *సంతోవంబుగా దాని కోరిన వరంబిచ్చి 


గాంధర్వవివాహంబున నభిమతసుఖంబు లనుభవించి యక్కోమలి వీడ్కొని 
నిన్ను. *దోడొ,ని రా నస్మ| త ధానవర్గంబు( గణ్వామహామునిపాలికిం 
*బు శ్రెంచెద నని *యూటిడ నొడివి దుష్యంతుండు నిజపురంబునకుం జనియె 


1. నిని _ చవి,శ.స వినీ దానికి _ మయల. 


1. నేతి —_ వెక్కుపతులు. 2. మిది __. వన, మది = కొన్ని (పతులు, 
కొ నతిమం|తకం బగుచునొప్పు _ ఉ. 


1. (పశారంబు త. 2, తెలియం జెప్పి _ య, 


1, వర _ ఊ.గ.:ద. 2. మహిన్‌ _ ఉ.గ.త.ద 3 మహా. ఈ.ఊ.బు.జాొ. లి. 
(పనాద --ఐబవ. 4, గృప్ప సేయు. ఆన; దయనీమ్ము మాటల. 5? 'పేర్మితా స్త 
ఊ.డ. 6. నిరుపమ కీర్తి క్‌ వెక్కుుపతులు 5 నిరువమదాన __ వా. 


ల — చెక్కింటలేదు. వ. సంతనంబుగా_న క. డోడితెర _ ఇ; దోడైర = 
ఆ.ఈ ; దోడ్కొనితేర _ చ.వీ.ళశ షప. కీ, బుతెెంతునని _ ఇ.మ. 5. యూరడం 
బలికి _ కొన్ని. పతులు ; యూరడించి _న. 


62 


బీమదాంధ్రమహాభారతము 195 


నిట శకుంశలయు 6 దన చేసిన చాని “మునినరుం డెజింగి “యలిగెడునో 
యని వెజచుీచుండె నంత “నమ్మహోముని వనంబున నుండి కందమూల 
ఫలంబులు గొని చనుబెంచి లలిత శృంగారభావంబున లజ్జ్ఞావననతవదన యు 
నతి'!ఫీతచి తయునై యున్న కూంతుం జూచి తన దివ్యజ్ఞానంబున నంత 
వృఆాంతంబు 12నెల్రింగ్‌ కళ్ల _త్రీ)!యులకు గాంధర్వవివా వాంబు విధిచోదితంబ 
యని 1*సంతసిలి శకుంతల కిట్లనియె. 


— భరతుని వననయు == 


సం. 1_.68_-_1 


, తల్లి నీ కులగోత సౌందర్యములకు6, దగినశీపతి( గంటి దానికి. దగగ గర్భ 


మయ్యె నీదుగర్భమున వాం డఖలభువన, నవానమవానీయుం డగు 
చకవర్తి' సుమ్ము. 


68 వ. నీ ధర్మచరితంబునకు మెచ్చితి 1నీకోరినవరం బిచ్చెద వేండుమనిన శకుంతలయు 


62 


69 


నాచిత, ౦ బెప్పుడు *ధర్మువునంద తగిలియుండను నా కుద్భవిల్లెడు 
dw గ్‌ ష్ష్‌ “0 జ అర 7 
పుత్తు)ండు దిర్హాయు రారో గ శ్వర్య బలన మన్వితుండును "వంశక_ర్రయు. 


6. నమ్ముని _ ఉ,బు.ఓఒ.ట బ. 7. యలుగునో _ కొన్ని పతులు ; యలిగి యేమ 
నునో _ ఆ. రి. చున్నంత - ఇప.ఖ. లి. నమ్మవోమునియు న; నమ్ముని 
వరుండు _ ఈ ఓ.జ.ట.వ, 10. యధిక -ఊ. 11. వీతయు._ఇ.ఊ ఏ ఐ.డ.మ.య.ర.వ. 
12, ననాగతంబు నెణీంగి _ కొన్ని పతులు. 18. యాది మ్యతియులకు _ న. 14 
నంతోషించి - కొన్ని (పతులు. 


1, వతిగోరుకొంటివి దానగర్భ న. త. తగిన - ఊం.క.ఖ. ల. నీగర్భమున 
వాడు నఖిల __ "పెక్కు పతులు ; నాయందున్న వాడఖిల = య. 


!. కోరిన వరంబిచ్చెద _ పెక్కు[పతులు ; నీకోరినవరం--య ; నీవుకోరినవరంబు.. 
వా. వి.ధర్మువునందగిలి._కొన్ని వశులు. 8 నీగర్భమునందు నాకుద్భ - న. ఉ కుమా 
రుండు ౬ కొన్ని [పతులు ; తనయుండు _ ఊ ; శీ. దిర్హాయురైశ్వర్య -- పెక్కు 
పతులు. 6. బల _ కొన్నింట లేదు. 7. వంశకర్తయు - కొన్నివతులలో లేదు. 


196 


ఆదిప ర్వము.___చ తురా శ్వాసము 
జ్‌ 


కిగానువలయు ననిన నమ్మ వోముని *కరుణించి దాని కోరినవరం బిచ్చి యథా 
కాలనిధుల గర్భసంస్కార రతణంబులు సేయించి యున్నంత వర్ష తయంబు 
సంపూర్లంజై న శకుంతలకు భరతుం ోిడుదయించి _కణ్వనిర్వ_్తిత జాత 
కర్మాది [కియాక లాపుండయి 11చెరుంగుచు! 12గరతలాలంకృత చ కుం 
డును జక వ_ర్తిలతణలితతుండును సింవాపిసంహననుండును దిర్హ ఖాహుం 
డును ననంతజవన _తనంపన్నుండును నై '*పరగుచు. 


శీ మ, అమితో| గాటవిలోన 1 గుమ్మరు వరావా వాళ శారూల *ఖ 
UC న్‌ దే 


డ్డ *మ్పద్రేభాదుల. బట్టి తెచ్చి ఘనుడై కణ్వ శ మోపాంత భూ 
జములం *దోలిన కట్టుచుం *బలిమిమై శాకుంతలుం డొప్పె వ 
న్య మదే”భంబుల నెక్కుచుం దగిలి నానాశ్రైళవకీడల౯ా, 


ర్‌ వ ఇట్లు వనంబులోని సర్వన_త్త్వంబులను దన!మవోస త్త్వంబునం జేసి దమియించు 


64 


65 


చున్న యాతనిం జూచి *యాళ్చర్యం బంది *యందుల మునులెల్ల నాతనికి 
*సర్వదమనుం డనూీోనామంబు. జేసిరి కణ్వమహోమునియు నక్కుమారు 
రను చార శేజోరూపివి కమగుణంబులకు _సంతసిల్లి వం డఖిల భువన 


యౌవీిరాజ్యంబునకు "సమర్థుం డగ్గు సమయం బరుగుదెంచె నని విచారించి 
'యొక్క]0నాండు గూంతున కిట్లనియె, 


8. గావలయును_పెక్కు_ (పతులు. శీ. కరుణించి -నులో లేదు. 10 డుద్భవించి - 

ఊన 11 వెరుగుచు..మిలో లేదు. 12 కరతలాంకిత__అ ఊ. 18. సంవానన 

కేవుండును మవోదీర్ణ _ కొన్ని పతులు 14. ెరుగుచు _ ల. కొన్ని పతులు. 
షయ 


1: (గుమృరి ప్త కొన్ని పతులు. జ [కూర మ వ్యాఘ భలూకనాగ _ ర. లి. 
ర ౧ 

నాగ _ వెక్కు[పతులు. 4. మృగం[దాదుల ఆవ ఖ; మదేభారుల -_ ఐ ఒ.బ. 

5. దోలుచు _ జ.డ ; దోలియు _ ఉ.ఊ; దామెన--ల. ర. బలియుణై ఏ; 

బలిమితో __ కొన్ని [పతులు ; విడుచుదున్‌ -మ 7. భాదుల _ ఎ.క.డ.వ; 

భేం[దము లెక్కుచున్‌ __ ఆ 


1. బాహు జ. లి. యాళ్చర్యంబునంబోంది -మ,. లె. యందుల _ పెక్కు 
(పతులు ; యందలి... వా. కొన్ని (వతులు, 4. సత్వ--ఐ. ల్‌. నామకరణంబు -డ. 
6. నుదాత్త-ఏ.క. 7. వి|క్రమంబులకు - కొన్ని|పతులు. 6. రాజాంభిషేకంబు 
నకువా.ళ; నమయో యౌావరాజ్యాయ-_ భం. 1.68.9. 9. సమర్జుండగునని- మ. 
య. వెక్కు[ప్రతులు. 10. ఛా జేకాంతంబున కూతున బు. 


66 


ol 


68 


69 


66 


68 


శ్రీ మదాం|(ధమహాభారతము 197 


. ఎటి 'సాధ్వులకును బుటినియిండ్లను, బెరకాల మునికి తద తగదు 
ల లు ౧౧ (అ) యు 


పతుల కడన యునికి సతులకు ధర్మువు, సతుల కేడుగడయు( బతుల *చూ వె, 


క ఈ ల్లుంయనోయుని కొకుంల్‌ లను దువ్యుంతు పొలికొం బింవ్రుట్‌ :- 
సం. 1-68_10 


. కావున నీ విక్కుమారునిం దోడ్కొని 'నీ పతిపాలి?కి నరుగు మని మహో 


తపోధనులై న తనశిష్యులం గొందణ( *దోడువంచిన శకుంతలయు 
*దౌమ్యంతుం దోడ్కొని దుష్యంతుపాలికి వచ్చి సకలసామంత మంతి పురో 
హిత [పథాన పొరజన 6సరివృతుం డై యున్న యారాజుం ”గనుంగొని. 


. గురు 1నాశమంబునను ము,న్నరుదుగ.: బతి వలన. గనిన యనురాగము నా 


2దరణము నను[గవాంబును, గరుణాయు సం| భమము నపుడు గానక 
కి'యిడలోన్‌. 


. 'ఎలుయగండెకొె నన్ను నెజింగియు, నెజటుంగని యట్లుండు నొక్కా యెడ 


“దవ్వగుడున్‌ 
కుకు ల..నాలో “ముగ్గు లధిపులు, మఆవే3 బహుశకార్యభారమగ్నులుకాశి. 


1. సాధులకును _ పెక్కు పతులు ; సాధ్వులైన - ఆమ; సాధ్వులయ్యు అన సక్స 
2. యిందుల-ఒ ఖ.త ; యందుల-ట , ఏ. తగునె_న; చనదు_ద ఉ కారెడః 


1. నివ పతిపాలఠి.__వ. 2. కరిగినమేలని _ ఏ, శీ. తోడంబంచిన _ అమ; 
తోడువుచ్చిన _ఉ.టర $4. దొవమ్యంకిం - చ.ర.ఏ,4.వ; కొడుకుం--బ, 5.జని- 
న 6 జానపద పరివృతుం _- ఇ-ల, T. గని... పెక్కుు[పతులు ; జాచి - క, 


1. నాశమమున దామున్నరుదుగ _ ఉ,ఓ.చ.జ.ల.వీ.శ.ష, నా|శమమున మును 
దానరుదుగ ___ ఆ.వ, నాశ మవాసంబున నరుదుగ __ జొ. 2&2. దరమును ___ 
అ.ఆఓట.మ; దరణయు --- ఊ బుంబె.బ. 8. యెదలో _ కొన్ని (పతులు; 
మదిలో _ ఏ.ఓ క-జ.డ.బ; తనలో ___ వ; యుండెన్‌ అ.త.ర ; యుండన్‌ _ ఉట. 


1. ఎరుగడకొ _ సెక్కు[పతులు ; ఎరుగునొకొ _ య. ల. దవ్వగుడున్‌ _-మ.కొన్ని 
(పతులు ; దవంగుటన్‌ -- వా. కొన్ని పతులు. శె. మరుతురు కాములు బతులున్‌ __ 
జం మరచున్తాకొ --6డ.ర. 4. మందుల _య; మున్నయధిపులు లా ఆ. 


198 


TO 


T1 


"బ్ర 


78 


"గ్య 


70 


14 


ఆదిపర్వము_చ తుర్దా శ్వాసము 


. 'తల(పంగ నాండు వల్కిన విధం *జెడ( *దప్పం దలంచె నొక్కా చూ 


డ్కులు విరసంబులై కరము |కూరముళై న నిమిత్త *మేమియో 
కలయ ఏబల్క రించి రుషకారులునై రని "నమ్మి యుండగా 
వలవదు బుద్ద్‌మంతులు నవ|పింయురై స re స, 


. అని 'తలంచి చింతా కాంత యొ శకుంతల *వెండియు నాత్మగంబున, 


. మజచఛచిన6 దలంపింవంగ నగు, నెలుగని నాండెల్లోపాట నెజింగింప నగున్‌ 


వెన్సుజి యెజటింగి యొజుంగ నొల్లని, కలిటిం డెలుపంగ( గమలగర్భుని 
4వశ మె. 


. అయినను వచ్చి మిన్నక పోవంగాదు కావున *నాపూర్వవృ త్తాంతంే బెల్ల 


నెతింగించి "యే నిక్కుమారుం జూపుదు నని మనంబున నిశ్చయించి 
శకుంతల యారాజున కిట్లని యె. 


. జననాధ వేట నెపమువ, గొనకొని కణ్వాశమమువకున్‌ వచ్చి ముదం 


బున *నందు *నాకు నీయి,చ్చినవరము *ేదలంప వలయు. జి త్తములోనన్‌. 


1. తలయహపడ మళ, తలపక _ ఆక.టత యశ 2. బులు దప్పుగం జూచు 
నొక్కా ; బెడందప్పుదలంచె నొక్కొ ; జడందప్పక యుండునొకొ ; బెడదన్‌ 
దల(పంగలేండొ___స ; బులుదప్పంగంజూచు- ర లి. దప్పకవీడు _-- ఏఐయ; 
దవ్వుగ జేయు _- డ; దప్పకచూచునొక్కొ -- ట.పల ; దవ్పంగవీజె-- వా. 4 
తన SINS 75 బల్కూరించి యువకారు ___ ఊ.ల; బల్కిరిప్పుడువ 
కారు. ఓ. ర, నచ్చియుండగా టు స? వచ్చియుండగా జురు; 


!. తలంచి _ పెక్కు (పతులలో లేదు, శకుంతల _- జౌ, 2. వెండియు —_ 
కొన్నింఎలేదు 


jw Bo 2 వెతటమయు నం గ ఆఆ త పు బూటు రప; పొట్ల-- 
చ.వీళ.వ.. క. మురిగియు నెరుగగ == ఆమ. 4 కగునే-త, 


1 నా_ వెక్కింట లేదు. 2 బెరింగించి _ చెక్కు|[పతులు ; బంతయు అర 
కొన్ని వతులు. క, యిక్కుమారుం __ వెక్కు[ పతులు. 


1. నాడు అ.వన 2. నీవునాకిచ్చిన _ కొన్నిపతులు, రీ. దలంపునీదు == 
ఏ,ఖు 


a 


Gt 


77 


78 


T7 


78 


వ 


క్‌, 


వ, 


శ్రీమదాంధమహాభారతము 199 


వ బాలార్క తేజు డగు నీ, బాలుడు నీకొడుకు వీని. జౌరవకుల ర 


త్నాలంకారు 1నుదార గు, ణాలయు యువరాజు చేయు మభిమేకము 
2శ్రోన్‌ , 


_ః దువ్యుంతుంతు తతంతలను ణిరార్‌ రించుటు :_ 


సం. 1-68__18 


అనిన 9) దుష్యంతుండు దాని నంతయు నెజింగియు నెటుంగనివా(ండ 
పో ల నిట్లనియె 


ఏ నెలుంగ నిన్ను నెక్కుడి, *దానవు మిన్నకేయ యనుచితంబులు వలుకం 
గానేెల యరుగు మంబుర్తువోవన యెందుండి వచ్చి కేతందులకు వడిన్‌. 


అనిన విని వెల్లనై వెచ్చ *నూర్చి ని శ్చేష్టితయై *కెందమ్మి*లేకుల వలనం 
దొరంగు జలకణంబు*ీల పోలె( గోపారుణిత 5 నయనంబుల బామ్బ"కణంబులు 
దొర(గం దలవాంచి యారాజుం శీగటాతించుచు హృదయోనంతాపంబు 
దనకు6 చాన యువశమించుకొని పెద్దయుం [బొద్దు చింతించి శకుంతల 
ఓ16యా రాజున కిట్లని యె. 


1. ననంత -ప. ఏ. తోన్‌ _ పెక్కు పతులు ; నన్‌--వా. కొన్ని పతులు. 


1. శాత మున సం DE కొన్ని పశులు. ఏ. తిందులకు . సెక్కు. 
(పతులు 


ls వెల్సినై భు కొన్ని(పతులు : వెల్లి వెల్ల నె_చ.న.ళ.ష;విని వెలు వెల్ల నె. వా, 
కకురతల = “పడువురలు లః నూర్చుచు __ మ. కొన్ని (పతులు లి, 
చెందమ్మి -- కొన్ని|పతులు. ,4 రెకులందొరుగు - ఊ.క.ఖ.బ ; రేకులకడల 
దొరంగు _ య. ల. లుంబోలె __ వెక్కుపతులు., 6. లోచనంబుల _ ఇర; 
నేతంబుల --- ఢ,ద.బ. 7. జలందబులు---ఎ.డ.బ,య. 5. గటామించి చూచుచు. 
“పెక్కు పతులు. 0. శాపంబు __ చెక్కు[పతులు ; వరితాపము _ ఊ.జడ. 10. 
యిట్లనియె జు 'వెక్కు[ పతులు. 


200 


79 


80 


81 


82 


88 


79 


80 


82 


ర్‌లె 


ఆ దిపర్యము__చచురాశ్యా సము 
థి 


జ కవీతోయినో కొకుంలొల దువ్యంతనవ ధర్భవభోధ యమునరించుదటు :-_ 
సం. 1_68_22 


. ఏల యెలుక లేని యితరుల యట్ల నీ, వెలు గ ననుచు బలికి చెటింగి 


యెణింగి 
యేన కాని దీని నెటు(గ రిందొరు లని, తప్పం బలుకినగునె ఛార్మికులకు 


. విమలయళోనిధీ పురుష!న్ఫ త్త మెటుఎగుచు నుండు. జూవె వే 


దములును జంచభూతములు ధర్మువు సంధ్యలు నంత రాత్మ యున్‌ 
యముండును జం దసూర్యులు నహంబును 2రా|త్రియు నన్మహోపచదా 
ర్భము లివియుండగా నరుండు *దక్కొననేక్చునె తన్ను |[ముచ్చిలన్‌. 


= నా యెజింగినట్ల యిన్ని యు, నీయిచ్చిన వరము 'ధారుణీవర యొటు(గు౯ 


నాయందు. దొంటి *యట్టుల, చేయు మను గవా మవజ్ఞ కిచ్చేయయందగునే. 


- నతియును గుణవతియు( [బజా,వతియు 1నను[వతయు నైన వనిత నవజ్జూ 


న్వితద్భష్టి( జూచు నతి దు, రతి కిహముం బరము6 గలదె మతి *బరికింపన్‌ . 


సంతతగ్భ వా మెధిఫలం, బంతయు( బడయంగ నోవు ననుగుణ ఖా ర్యా 


వంతుండగు వాడు కియా, వంతుగేడు చాంతుండు బు_త్రవంతుండు 
నగుక. 


జనని కొన్ని| పతులు. ఏ, జనునె ___ కొన్ని పతులు ; జన్నె - ఇన, 
దగునె ___. అబు.జ, 


1. వృ్తినెరుంగుచు_-య 2. ధాతియు ర; రా|తియునున్‌ --ఖ సుం 
లె, దక్కాంగ _ ఏ.ఓ.య.ల.స, (గక్కున ee 


1. ధారుణీళ్యర  ఎ.జిి.టయ. ల్ల. యన _- కొన్ని[పశులు. ల. సియం 
జనునే _ మ; సేయగ నగునే _ అఐ.ట.ద ; శాయగ _ లేఖనము _ గ. 


1. పతివత __- కొన్ని పతులు. 2, దలపంగన్‌ __ మవ. 


! డుదాత్తుండు _ ఊ.క ; డుదాత్తుండును  న.ల, ఏ2, వంతుడు నగుచున్‌ _ 
ఎక్కు వతులు. 


84 వ, 

రిక నీ, 
అ, 

ఏరి వ. 

Bd 

85 


గ 


శ్రీమదాం(ధ్రమహాభారతము 201 


1మజియును. 


ధర్మార్థ కామ సాధన కుపకరణంబు గృహా!నీతి విద్యకు గృహము విమల 

చార్మత 2ర్ధిక్ష కా-చార్యకం బ వయ స్టితికి మూలంబు సద్గతికి తెన్సూంత్ర 

గౌరవంబున శేక కారణం బున్నతస్థిరోగుణమణుల కాకరము హృదయ 

నంతోవమునకు నంజనీోకంబు భార్యయచూవె భర్తకు రనొండ్లుగావు 
[పియము 

లెట్టి "ఘట్టములను నెట్టి యాపదలను, నెట్టి తీరములను ముట్టంబడిన 

వంత లెల్ల వాయు నింతుల( |బజలను, నొనరం జూడ6 శీగనిన జనుల 
10-230దు. 


మజ్‌యు భార్య పురుషునం దర్హం బగుటం జేసి పురుషునకుమున్న *పనేత 
మైన ఎవతి వత పరలోకంబునం దనపురుషుం కగూడం దదాగమేనంబు పతీ 
మీంచుచుండు.( బురుషుండు మున్న *వనేతుండై నం బదంపడి తానును “బే 
యె శనపురుషుం గూడ నరుగువట్టి భార్య నవమానించుట “ధర్మవిరోధంబు 
మణియునుం బురుషుండు భార్యయందు (బవేశించి గర్భంబున. బుత్తు)౦డై 
తాన యుద్భివిల్లు గావున నణ్లాదజ్లాత్సమృ]1%వసీ యను]]నిది యాదిగా( 
గల వెదవచనంబుల యందును జనకుండును బుత్తుండును నను ఖిదంబు 
లేదు 


1 he గీ గు. 


1. మని _- ము, ౨. రత -య. లి, నెలను --మ. ఓ గుణములకునాక 
fi we VD, dros "పక్కు[పతులు. WO re పెక్కు (పతులు 
"7, ఘుశ్యనముల == ఈ.త.న.ర ; నంకటనుల  ట.ద.వ ; కషములను = బు.కము; 
ఫుగ్నీంవులను = య. గ, యొల్లనుడుగు - ప; లెల్లనుడుగు _ అ; లెల్లబోవు-య. 
ల, గలుగు అనే, 10 కెల్ల - కొన్ని పతులు. 


1 పరలోకగత త, పరతయైన_--అ,ట.ద.ర. 2, పరమపత్సివత__ర. కి 
గూూదుదు;గదాయని వరీతంపు - మ. 4. నంబెపేకించు-య. కొన్ని పతులు ; 
నంబుపలమీంచు = ఓ; నంబువరీతీంచు _ కొన్ని[వతులు ; నంబుగోరి నిరీక్షించు- 
డ ర్‌. పరతుంగైన_-- అ. 6. బరతమై _ అ.ట.త.ర. 7. ధర్మవిరుద్దంబు - 
కొన్ని వశులు ; యధర్శంబు _ చ.వా.వీ శ,ష ; ధర్మవిరోధంబు - కొన్ని | పతులు, 
గ, తాన = ఎకుడ. [వతులలోలేదు ల గావున. పెక్కుపతులలో లేదు. 10, 
నగి పెక్కు(పతులు. 11, వేదవాక్యంబు-- మ, 


ఖో 


జం 
డా 
to 


87 


68 


89 


90 


91 


99 


లి 


91 


ఆదిపర్వము _చతురాశ్యాసము 
౮0 


“ము గార్హ్హపత్య *మను న, య్యనలము విహంంవంబడి తదాహావనీయం 


2 వెలు(గునట్ల వెలుగును, జనకుడు దాంబుత్తు). డై నిజద్యుతితడ౯, 


. తాన తననీడ నీళ్ళులులో నేర్పడం జూచునట్లు లోకన్తుత త 


య 


త్భూను జనకుండు సూచి మ,హోనందము: బొందు నతిశయ |పీశిమెయి౯. 


. పున్నా మ్నూూ నరకా త్త్ర్యాయత ఇతి పుత్త్యు యను వేదేీవచనంబు గలదు 


గావున( బుణ్యా”చారుం డయిన పుత్తు9)౦ డుభయ*నకంబులవారి నుద్దరించు( 
గావున, 


sD పుణ్యతనువు వలనన యో పు _త్త)కు( డుద్భవిల్లి - యెంతయు *నొప్పు౯ 


దీపంబు వలన నొండొక, దివము 2 పభవించినట్లు తేజం ౨ బనంగన్‌. 


. విపరీత పతిభావ లేమిటికి *నుర్వీనాధ యీ పుత్త గా 


(తపరివ్వంగ సుఖంబు నేకొనుము ముకాహార కర్పూర సాం 
(దవరాగి[పనరంబు( జందనము జవ ద జ్యోత్స్న యుం బు త్తంగా 
స ను 8 తె ఆక 

(త పరిష్వంగము నట్టు జీవులకు హృద్యంబి కడుకా శీతమే. 


hr OS కొన్ని|పతులు 2 బున - పెక్కు. పతులు ; ఒన - వా, కొన్ని 
(వతులు. 


DW జా తయన జలములో వ. యుదకములో _ ఆఖగ. 


l వచనంబునబుణ్యా - కొన్ని పతులు , వచనంబునం జేసిపు ణ్యా ములో. తాల 
పరుండయిన - ఐఒ. లీ కులంబుల -డ 


1. నొప్పెన్‌ _ పెక్కు[పశులు ౨. (పభవిల్లి - చ వీ.ళ.వ ; పుట్టించినట్లు న. 
కొన్ని పతులు § ముట్టించి అక క "న్ని పతులు ; పుట్టించు = జరగన 3 ముట్టంచు —_ 
ఈ.ఎడ,బమ; జనియించునబ్లు ముకు. ల శులరన్‌ = యవ 


Es పృగ్వ -- జాన,య. జి (పకరంబు శ. (పనవంం౭ఎ = పెక్కు] పతులు. 
ఏ. హృద్యం కడున్‌ కీతమే __ ఓ.ట.డ,ద.యయ ; హృద్యం బే కడున్‌ శీతమై _ ఓ: 
డున్‌ శీత మె - బు.బ.వ. 


శ్రీమదాంధ్రమహాభారతిము 203 


92 క, అనఘు(డు వంశకరుండై , పెనుపున నీ సుతుండు *వాజపేయంబులు నూ 
ఆజొనరించు నని సరస్వతి, *వినిచె మునులు విన(గ *నాకు వినువీథి దెనన్‌. 


98 క. భూరిగుణు “నిట్టి కులివి, సార కు *చారకు నుడార ధర్మ" పియ గై 
పూూరణమ తప్పలీజూడ6గ, సారమతీ చనునె నాటి సత్యము 6౫ ల్రుగన్‌ . 


ర చ. నుతజలపూరితంబు లగు నూతులు !నూటీటి కంబ *సూనృత 
[వత 'యొకో*బావి మేలు మణీ "బావులు నూజిటికంశు నొక్క న 
త్క9తు వది మేలు తత తుళశతంబునకంచు నుతుండు మేలు త 
త్సుతశతకంబుకంశు నొక సూనృత *వాక్యము మేలు “నసూడ(గన్‌, 


9 క. వెలయంగ నశ్వమేధం, బులు వేయును నొక్క సత్యమును నిరుగడలం 
దుల నిడి *తూంపగ సత్యము, వలనన ములు2*నూపు గౌరవరేిబున శర్నిన్‌. 


రిప | వాజి - కొన్ని (పతులు. శ వినిపించెను మునులు వినంగ వినువీథి దెసన్‌ _-న, 
కొన్ని పతులు ; వినిచెను నన్నునులు వినగ వినువిథి = ట.న లి. నాడు = అ, 

93 1. నిందులరు = త, ౨. నీస్తారకు _- ర, కొన్ని (పతులు పూ యు, 
ప్కతగు mets పీరున్ను దారు re |సియు = పెక్కు (పతులు, ఫీ, జూచుట ౬ 
ఈ; బిలుగ . అ, 4G, గలగున్‌ _ న, 


94 | నూటీోగనరించుకంకు సవన = పి, FA సన్నుత క, Yt 
క్‌ 4. వాపులు అలు తట్‌ మున్‌ క్‌. మురతయు "మేలు "= వస 
OA WD hs 


95 1. తూన్చగ - పెక్కు. (పతులు. 2. నూసె - పెక్కు (ప్రతులు. లి. బగు - 
కొన్ని [పతులు ; బెసగంగన్‌ -- ఊ 


కోం॥ నిను సళాాలాపమునకు, మను వేం భళాళ్వ మేధ మహితఫలంబుల్‌ 
"ళక్రొని చూచిన నరిగా, వనయంబును నిట్టువలుకు నాగమవఫణితుల్‌ - 
అను పద్యమధిక ముగా ట.లో గలదు. 


204 ఆదిసర్వము._చ కుర్దాశ్వా సము 


96 శ, 1సర్వతీస్థ్రాఖిగ మనంబు నర్వవేద, నమధిగమము సత్యంబుతో సనరియు౮ిగావు 
నం - అ 
ఎలుగు మెల్ల ధర్మంబుల స బెద్ద, యం|డు సత్యంబు ధర్భజ్ఞులై న 
మునులు. 


97 క, కావున సత్యము మిక్కిలి, గావిమల!పతిభ(దల(చి కణ్వాశమ సం 
భావితిసమయస్తి తి 3 దయంగావింపుము గొడుకుంజూడు కరుణాదృష్టిన్‌. 
08 క. క త్త్రివరులడెన విశ్వా,మిత్రునకుం బవిత్ర యైన మేనకకున్‌ స 
త్చు త్తి" నయి *బొంకు వలుక(గ, ఛా్తీ) తలనాథ "యంత ధ'ర్మేతర నె. 
99 వ. అనిన శకుంతల పలుకులు 1సేకొన నొల్లక దుష్యంతుం “డిట్లనియె. 


100 క. 1వనెట నీవెట సుతుండెట, యేనెన్నండు *దొల్లి చూచి యెజుంగను 


నిన్ను కా 
మానిను లసత్యవచనలు, నా నిట్టు లసత్య భాషణం బుచితంవే. 
96 ! సకలతీర్థాథి _ ఐ.ఒగటబ; సర్వతశ్వాధి - బు. 2. కత్వంబు - ఊ. 
శీ గావు న. చెక్కు.[పతులు ; గావ _ వా, కొన్ని పతులు. 4 ధర్మువులకు నెందు క 
ర కొన్ని (పతులు ; ధర్నువులకునెల్ల -_- య. కొన్ని (పతులు. 5. వారు 
న.లన కొన్ని (పతులు. 
97 1 మతిందలంచి - ఖత. కి నియమ వమ లి మెయి ఐ 
98 1. కతియ బుషియగు విశ్వా _ చవవీశ.వ. 2 బొంకనేద్తునె క, 
= లి యింత _ న, పెక్కు (పతులు 
99 1. విననొల్లక _ య.ల. ౨. డువెండియు దానికిట్టనియె _ కొన్ని [పతులు 
౧ య 
100 1 ఏవనబ నీవాబ నుతుండకు _ మ. 2 నిన్ను జూచియేనియునెరుగన్‌ - 


అ ఆ.మ.య * కం. వనకన్యకయంట నేనట, వనమున గాంధర్వమున వివాహం 
ఒంట: నందను(గ నెనట మజుచితినంట, వినంగూడునెయిట్టి భంగి వివరీతోక్తుల్‌ - 
ఈ పద్యము ఆదిపర్వమున నున్నదని యప్పకవి (వాసియున్నా.డు. ఈ పవ్యము 
పినవీరభ[దుని శృంగార శాకుంతలములో నున్నది. అయినచో నిచ్చోటనే 
యుండ(బోలు _ స. శి, ణములుచితములే _ కొన్ని పతులు. 


hu 


102 


108 


104 


102 


108 


404 


శ్రీ మదాం(ద్రమహాభారతము 205 


క. 1పొడువున. 2 బాయంబునC గడు, గడింది బలంబు నను జూడ:గా 


నసద్భశు నీ 
కొడుకని యీతని నెంతయు, *నెడ మడుగుగ( *జూపం చె-తె యిందలు 
నగగన్‌ . 


ఇట్టి లోకవిరుద్దం! బుల 'కేమాడుదు *నుయు క్తంబు లయిన పలుకులు 
వలుకక సీయాశమంబునకుం తనం శకుంతల యత్యంతేసంతాపిశాం 
తఃకరణ యె. 


మధ్యాక్క-ర. తడయక పుట్టిన నాండ తల్లిచెం దండిచే విడువ. 
బడితి నిప్పుడు పతి చేతను విడువ. బడి యెద *ఎనొక్కొ 
రీనుడువులు వేయు నింేశేల *యిప్పాటి నోములు దొల్లి 

కడ(గి నోంచితిని గాకేమి యనుచును గందె డెందమున 


1ఇట్లు దద్దు దుఃఖించి *విగతాశయె *బోరనం *దొరంగు చాప్పీ్‌జలంబు 
లరీదంద "యొ త్తికొనుచు నింక బై వంబ కాని యొండు శరణంబు 
లేదని “యప్పరమపతివత తనయుం దోడ్కొని 10 కమ్మఆిపోవ నున్న 
సర తున, 


1. పొడవు _- కుక్కు (పతులు. 2, రూపుగ బాయపు వార. “రూపును 
గాంతిని _ జొ. లి, నెడబడువుగ _ ఉ.ఓ.క ర; నెడపొడవుగ - అ,ఈ.జ, నెడ 
బొడవున - వ; నెడమగుడిగ వ నెడబడకను _ ల, నెడదవ్వుగ -- బు 
4. జూపెదెల _ కొన్ని (పతులు ; జూవనేల _ అ; జూవపదగునె _ ఆ,మ; జూప 
'దెచ్చితిందజు _ య. ళ్‌. వినంగన్‌ - క,ర 


1. బులై న పలుకుల - అ.ఏ.ఖ, పుబలుకుల బొ; పుమాటల -- డ.ర. 2, మధ 
రంబు -న లి ళోకనంతాపి _ ఐ, 


] తల్లి దండులచేత విడువ - ట.డవ. 2. గాక ఇ.ఐ.ట.న; నేడు - బు, 
లీ నొడువులు-- పెక్కు (పతులు; నొడువు లిప్పుడు 'వేయు._య. 4 యిటువంటిన. 


1. అని _ ఆ; ఇట్లు - పెక్కు [పతులలో లేదు. 2 వినతాననయె _ ల. 
8. భోరున -_ పెక్కు (పతులు. 4. దోొరుగు పెక్కు. [వతులు ర్‌. కణంబు _ 
ఆయర.న కి. దద్దయు - టర. 7. యదిమి __ ఆ.జా.య; యదుము _ 
మ; యొత్తుకొనుచు కొన్ని [పతులు రి లేదనుచు __ కొన్ని పతులు. 
9. పరమపత్నివత -- పెక్కు (పతులు. 10. మరలి __ గత, 11. నమ 
యంబున._కొన్ని (ప వతులు, ' 


206 ఆదిపర్వ: | ము 


= దివ్య్భవాణీ నాకోర్లించి దుష్యంతుడు కవంతొలను (గహించుటు __ 
డ్‌ 


సం. 1=60-28 


105 చ. గొనకొని వీండు నీకును శకుంకలకుం [బియనందనుండు సే 
కొని భరియింపు మీతని శకుంతల సత్యము వల్కె సాధ్వి స 
ద్వినుత మవోపతి వత వివేకముతో నని దివ్యవాణి దా 
ఏనిచె ధ రాధినాథునకు విన్మయే*ేమందంగ6 దత్సభానదుల్‌. 


196 వ. ఇ*పల1 వారలకు నతివార ౦బుగా కశకుంతల*పతి వ'తాత్వంబును సత్యంబును 
౧m ౧ లి క 

భరతోత్స _త్తియు. * బళంసించు వెలుపుల పలుకు లతివ్య_క్షంబు లయి 

యాకాశంబుీేవలవ *వీతెచిన విని దువ్యంతుండు సభాసదులు విన 

నిటనియె. 

య 


107 శే. ఏను నీ'యింతియునుగాని యొటుంగ రన్యు,లర్టి. గణ్వమహామునియా[ళ 


మం౦బు 
నందు గాంధర్వ*విధి ఐవాహామున( గరము, నెమ్మి( త చేసినదినిం బాణి 


*గహాణము., 
108 శే, అన్యు లెటుంగమిం జేసి లోకాపవాద,ఖీతినెఆింగియు ని త్తన్విం 2 బ్రీతిదప్పి 
యొజుంగ శేనంటిని నిందజ శేక్రిప్పు డెటు(గటీ జెప్పె నాకాశ వాణి 
యచ్చిరువు గాంగ, 
105 1 మందిరి తత్స _ ర.స; మందిరి - ల 
106 |! వారికి _ "పెక్కు (పతులు వి వాత్మివత్యంబునకు వ. వ |బశం 


సించిన __ కొన్ని (పతులు, [పశకాశించిన_ఓ.ట ద. 4. న _ అ.ఐ.ఓ,డ న.ర.వ, 
5. వితెంచెనది __మ 6 నదు లెల్ల ___. చెక్కు (పతులు 


107 1. తన్వి -_ స. కొన్ని పతులు ; అశాంగియె కాని __ మ; లశాంగియు గాని _ 
అ.ఒ,జె.ర. ౨. మను _ కొన్ని (పతులు. లి. శేసితి _ “పెక్కు (పతులు. 
un (గవాంబు = స కొన్ని (పతులు. 

133 lias ్యైన్య అబు. 2 (బియము _ అ.ఐ.ఖ, లి, నేనంటి _ ర; నంటినే _ 


అ ఈ.ఒ.జ ఏ; నంటి నందలి కిప్పుణెణుకొపడంగ __ ల ఉ. శకెరుగదీని __ ఆ.జాొ.త, 
వినగ దీని __ క. 5. జేసి. ర 


109 వ, 
110: “చః 
hk. 3s 
109 


LEY 


il 


శ్రీమడాం(ధమహాభారతము 207 


అని మహాను రాగంబ నం గొడుకు 'నెత్తికొని వార్థ *పులకే లెసంగ నాలింగ 
నంబు సేసి శకుంతలామవో దేవి నతిశవణయ గొరవంబున సంభావించి 
యావ రాజ్యంబు నకు భరతు నభిషి కృం జేసి ెద్దకాలంబు లాజ్యనుఖంబు 
లనుభ వించి తన రాజ్య భారంబంత యు రభరతుం బూన్ని దువ్యంతుండు 
దపోవనరబును “కరగ? 


భరతు( డశేషభూభువన భారధురంధరు. డై వనుంధరం 

బరగి యనేకయాగముల చాయక భాస్కర జహ్ను కన్యకా 
సురుచిర తీరదేశముల ను[వతు(డై యొనరించి భూరి భూ 
సురులకు నిచ్చె దడీణలు శుద్ద సువర్ణ !గవాళ్వవాన్తులన్‌ 


వ భరొతొభంక్‌ (శ్రమము = 
ల em {es 


మణీయు నతీతానాగతులె_న నిజ'వంశంబున రాజుల కెల్ల వంశక రయ యె 
నట్టి భరతునకు6 “గై కేయి మొర నునందకు శేభుమన్యుండు పునై వానికి 
దాశార్హ్హ పుత్రి) యెన 'విజయకు నుహోేతుండు పుక్తై వానికి నిజ్వాకు 
కన్యరమైన *నువర్శకు హీ పుళ్లు నతని పేరం గౌరవ్య రాజధాని "యైన 


1. నెళ్తుకొని ___ కొన్ని (పతులు. ఏ, పులకాంకురంబు -- ఈ. రి, లగ 
య-య. ఉ. (పియ - కొన్ని పతులు; [ఏతి గ. 5. యంతః పురంబున 
నునిచి * ఊ; యుంట; పురహార్మ ప్రంబున నునిచి పీడఖల భువన యౌవ రాజ్యంబున 
కర్గుండగనని భరతు __ ల 6 భరతునకుం బూన్చి _ ఓ.ట,ద నల; భరతున 


భో 


కిచ్చి _ త, శూ కన [వతులు ; కరిగనంత ల 
1. గవాశ్వ రత్నముల్‌ _ డన; గజాళశ్య రత్నముల్‌ _ జొ.నయ. 


1. వంశంబు రాజుల కొన్ని (పతులు ౨. కేకయ, వైకయ, "కౌ-శేయ __ 
అని పొఠభేదములు _ 8 భూమన్యుడు -- పెక్కు (పతులు ; మూలమునందు 
భుమన్యుండు అనియే కలదు వేభేపు శ్రమ్‌ భరద్వాజాద్భుమన్యుమ్‌ నామ భారత 
1_89_18. వుతమన్యుడు సమో భూమాన్యుడు = అని రూప ౭ చ ములు; 
4 నువర్ణ - మ; నుదెవ జ; పుమ్కరిణి - భం. 5 జయంతికి _ 
ఆ.మ. 6. మైన నగరంబు __ పెక్కు (వతులలో లేదు. ఇచ్చట నన్నయ 
యిచ్చిన భరతవంళకమము భం కధనముతో నరివడుట లేదు. కొన్ని యంశము 


218 


118 క 


118 క, 


114 వ. వానిేే 


112 


118 


114 


ఆదిపర్వము.చ లుర్దా శ్వా సము 


నగరంబు హ స్పీపురంబు నా బర గెనట్టి వా స్పికిం (దిగ _ర్హరాజపు త్తి) 
యొన కియకోధరకు *వికుంరనుండు పుళై వానికి 10ద్రాళ్ళార్షపు త్తి) 
యెని!వనుదేవకు 12నజమీఢుండుపు శ్చా నయ్యజమీఢునకు 6 ఓర కేయియు 
గాంధారియు ప*ేబుక్షయు నను మువ్వురు 15 స్రీలకు. 


బలయుతులు నూటయిరువది, నలువురు సుతు లుద్భవిల్లి నా నా చేళం 
బులకు( బతులె' రి మణీ వా, రలలో *నంవరణు. డఖిల రాజోన్నతు(డ., 


అనఘు(డు పొరవకుల వ,ర్షను( "డద్దిననాధతనయ?ః దపతి వివాహాం 


బీౌనర(గ న య్యె నిరువుర ,కును వంశకరుండు పు క్రై గురు6 డున్నతు.డై." 


పేరం గురు త తంప1బు నా బర గె నట్టికురునకు తా యెన 
శుభాంగికిని 3విదూరధుండు పుకై వానికి *మాగధి యయిన సం! పియకు 


లందిది మవోఖారత ఇండెక్సు (సోరన్‌ నెన్‌) కధనముతో వరివడుచున్నది భం 1-90 
అధ్యాయము నందు నన్నయ చెప్పిన వంళకమము కనబడుచున్నది 7. రాజ _ 
కొన్ని పతులలో లేదు 8. యళోదకు _ Es 9, నికుంభుండు -_ 
కొన్ని (పతులు; విరోచనుండు - అపకపర.వ; వికుంజనుండు _ మ 
10 దశార్గ్ల వ ee DIE mu మ, cyst ఐక్కు. పతులు , 
సుభేస్ట _- ఊఏ నుదేవా __- జౌ,త; 'వసుదేవి __ చ.శ,ష; చేవకు - య. 
19, అజామీధు -__ సెక్కు (పతులు ; అజామీళు _ య 19. 'కానల్యయువి 
శాలయు _ పెక్కు [పతులు ; క్రై కియ, నాగ, గాంధారి, విమల, ముద, యను 
నేవురు దేవులకు _ మ. 14 రిక, శిక్ష, దవ, విక, నిత -- రూపభేదములు 
15. చేవులకు - ఇ.మ; భార్యలకు న్‌ 


1. వించి _ కొన్ని (పతులు వీ సంవరణుని తండి బుకుడని భం. 1-89-80 


మాం 


ln DOS కా కొన్ని (పతులు. 


a బయ్య తపు 2. మాగధియెన సుబలకు బరితీతుండుపు మై. వానికి బహు 
ధాన సుతయెన నుయాన (సుమ) క కు భీమసెనుండు పుమై __ కొన్ని (పతులు 
కాని మూలవిరుద్దము. దాశార్థి మొదలు నయ నళ్వునకు వరకు పెక్కు (పతు 
లలో లేదు. శి. విడూరధు 100.41. ఉ. మాధవి . వాళ, కొన్ని 


లో 


115 చచ, 


115 


39g1—14 


శ్రీ మదాం(ధమహాభారతము 209 


ననళ్వుండు పుకు “నయ్యనశళ్వునకు “మాగధిమయైన శీీయమృతకుం 
బరీఊతుండు పుకు వానికి ౨బహుుచాననుత యయిన నుయశకు భీమ 
'నేనుండు పును వానికిం గ కేయి యయిన కుమారికి. 12 బదీపుండు 
(బర్యశవసుండు) పు 13-వానికి[బతీపుండుపు క్రైం 1* బతీపునకు 15 ధ్ధిట్సి 
పు[తి యయిన సునందకు దెవాపి శంతను చాహ్టికులన(గా మువ్వురు 
పుట్టి రందు "దేవాపి 16 బ్రాల్యంబు వంద తపోవనంబున కరిగిన శంతనుండు 
రాజయ్య వానికి గంగా దేవికి 17దెవవతుండ్రై న ఖీష్ముండు పుకు 
15 ముజియు శంతనునకు యోజనగంధి యయిన సత్యవతికిం జి-తాంగద 
విచి తపిర్యు లనంగా నిద్దణు గొడుకులు పుట్టి రందు. జి తాంగదుండు 
బాల్యంబున గంధర్వనివాతుం డయిన పవానికిం ?గొండుక వాని విచిత 
వీర్యు రాజ్యాభిపిక్కుం జేసి భీష్మండు కాశీరాజదుహితల నంబి కాం బాలిక 
లను వారి 21నిద్దల విచిత 9) వీర్యునకు విచాహాంబు 'సెసిన, 


లా 


1అతిశయరూపయావన శ2గుణాధికనుందర మైన యానతీ 
ద్వితయమునందు నంతతరతి౯వివళుండయి * రాజకృత్యముల్‌ 
మలినొకనా(డు జేయ కహిమద్యుతి తెజుండు రాజయవ్మ బా 
ధితుండయి 'దేవలోకేసుదతీపి) యుండ య్యు విచి తవీర్యుండున్‌ . 


(పతులు. మాగథీమువయేమే నంపియామ్‌నామ. 1-90-48. 5. అక్వుండు -- 
మ; అరుగ్వాన్నామ = 1-90-48. 6. వానికి __ అ.ఇ.మ, 7. మాధవి __- 
ఆ.ళ. ర. సుబలకు == పెక్కు | వతులు. ల. బావహుకయెన సురూవకు __ 
ఆ.మ బావుదామువయేమే నుయశాన్నామ భం. 19044. 10. నురూప, 
సుబల, నుయామ, నుమాయ, సుదామ, సంయమ ___ అని వివిథరూపము 
లున్నవి. 11. గేకయపు తియెన నుభదకు సెక్కు. (పతులు ; గై కేయియైన 
సుమ్మితకు కొన్ని (పతులు. 12. (బదిపుడు చెక్కు (పతులు. పర్య 
(శ వాః యమాహుః (పతీపంనామ. భం. 1--90._45. 18. వానికి. దితీపు (డువు బై 
వా.ళ. 14. (బదీవునకు = పెక్కు [వతులు. 15, భీమసేన -- పెక్కు 
(పతులు. వ బ్యాం ఉపయేమే సునందాంనామ. భం. 1-90.46. 16. బాలభావం 
బున వనంబున కుంజనిన _ న, 17. బెవవతుండైన _-- మలో లేదు. 
18. మజీయా ___ వా.ళ. 19. వానికిం --- వాళ. 20. గొండిక = ఇ. 
చ.న.శ,వ. 21. నిద్దర కన్యకలందెచ్చి న. 


1, అతులితరూవ _ ఆ, ౨. వివోర విభాసినులైన __ న. లి, రాజ్యకృత్య 
ముల్‌ . కొన్ని (పతులు. , 4. నుగళతీ - న. వెక్కు (పతులు. 


210 


ఆదిపర్వము__చ తుర్హాశ్వా సము 


116 వ. అంత 'రాష్యంతి సంతాినవిచే చ్చేదంబుగా వచ్చిన సత్యవతీ నియుక్తుండె 


116 


సకలధర్భిమూరర్తి కృప్ణదె పపాయనుండు చేవరన్యాయంబున నంబిక 
యందు ధృత రాష్ట్ర"ని నంబాలికయందు౯6 జాండురాజును నంబి కాపరి 
చారికయందు విదురునిం బుట్టించిన నందు ధృతరాష్ట్ర”నకు గాంధారికి 
వ. దురో థ్రధనుం డాదిగా నూర్వురు గొడుకులు 

పుట్టిరి పాండురాజు నియోగంబున( గుంతీమా[దులకు *ధ ర్మానిల శ|కా 
శ్వినుల 7 వసాదంబున ధర్మజభీ మార్డున నకులనహాదేవు లనంగా నేవురు 
గొడుకులు పుట్టి రయ్యువురకుం బాంచాలి ధర్మవత్నియయ్యె డాని 
యందు ధర్మరాజునకు. (బతిీీవింధ్యుండును కము సినునకు శుతిసోముం 
డును నర్జునునకు [శుత! కీ ర్రియు నకులునకు శతానీకుండును నవాదేవునకు 
[శుత 1 నేనుండును 12నన( బంచోవపాండవులు పుట్టిరి మణి ధర్భ 
రాజునకు స్వేయంవరలబ్దయిన దేవిక యనుదానికి యౌాఢేయుండు 
పుక్టై భీమసేనునకు ీజరంధరకు 16సర్వగుండు పుశ్చై నర్జునునకు సుభ |దకు 
నథిమన్యుండు పుశ్చై నకులునకు( జై ద్య యయిన 17కశేయిమతికి ేరిస్సిర్ర 
మికుండు పుస్టై సవాచేవునకు స్వయంవరలబ్దయెశ విజయకు సుహో 
తుండు పుళ్టై మణియు భీమసేనునకు హిడింబకు ఘటోత్కచుండు 


~~ 


1. దౌమ్యంత - ఓ న; చౌమహ్యంతు - కొన్ని పతులు; శంతను ఆబ్బ; 
శంతన _ మ. 2, నోచ్చేదంబు _ కొన్ని [పతులు ; నంబువిచ్చేదంబు _ ఉ బౌ.డ, 
తద.ల; నో ఎదంబు - కొన్ని (పతులు. లె మూ ర్తియెన _ కొన్ని (పతులు 
ఉ వర - కొన్ని (పతులలో లేదు 5. నొక్క కూతురు _ కొన్ని (పతులు. 


ర్‌, దుర్వా పట wi, OI కొన్ని (పతులు ఇ; వర వనా 
దంబున _ బము.వఖన.ల. రి వింద్యు -- పెక్కు (పతులు, ర వ ల 
బు.జ,.డ.య. 10. సేనుండు _. ఆ; వర్శ - అబు; వర్ముండు హా సే 


ally కర్ముండు _ ఓ.ల; కీ ర్తియు _ అ.ఆ,బు; సోముండు - టజ 12 ననంగానే 


వురునుతులు _ మ. 18. వె దేహి _ ఉబ ర్క; దేవకి __ మః వేదిక _ పెక్కు 


(పతులు; వైదిక — ఆపఐఖ. 14. నౌధయుండు కొన్ని (పతులు; 
నిరమితుండు _ బు; నవాదేవుండు _ ఆ; వేదేశుండు, విధేయుండు, సుఖే 
యుండు మున్నగు రూపములును గలవు. 15 జలధర __ పెక్కు (పతులు ; 
జలలధర ఆజ క వ, 16, సర్వగురుండు, నర్వ డు, నగుణుండు, 


శేషుండు, సార్వభౌముండు, శకుండు మున్నగు భేదములు గలవు 17 శేణు 
మతి _ "పెక్కు (పతులు ; శేణువునకు - న; శేణుకకు  క.డ, 16. నర 


117 


118 


119 


120 


12] 


117 


118 


119 


121 


(శ్రీమదాంధ్రమహాభారతము 211 


పుశ్చా "నిప్పాటం చాండవపుత్తు) లె న పదుంనొక్కండయందును వంశ 
కరుండై న యభిమన్యునకు *విరాటపుత్తి) యయిన యు త్తరకుం బరీ 
తుండు పుళె. 


. అతనికి ననంతపుణ్యా. న్విత యన (దగు!మా(దవతికి నీవఖలిజగ 


న్నుత జనమేజయ పుట్టితి,ధృతి. బాండవంశళమునకు( 'దేజం బెన(గళా. 


. మణియు నీకును 1వపుష్టమకును 2శశానీక శంకుకర్దులు పుట్టి రందు శా 


నీకునకు వె దేహికి నశ్వమేధ దత్తుండు పు 


క, వీ 13 లులు( బౌరవులును, భారతులును గౌరవులును బాండవులు*ననన్‌ 


వీరులయి పరగి రది నయ, పారగ భవదియవంశపరిపాటి *మహిన్‌. 


అనిన విని జన మేజయుండు వై ళంపాయనున కిట్లని యె. 


. నరవరు(6 డగుశంతనున క,మరనదికిని నెట్లు సంగమంబ య్యే మహో 


పురుషుండు భీష్మ డెట్ల, య్యిరువురకును బు్తై దీని నెజింగింపు "మొగిలా. 


మి|తుండు __ మ. 19 నర్జునునకునులూ చిచి తాంగదలను నిద్దరకు( [గమం 
బున నిలావంతుండును బభువాహ నుండును బుట్టరి కొనిన (పతులు. ఇంకను 
నీ విషయమున చాఠభేదములు గలవు 20. మువ్యుర కొన్ని (పతులు. 
నొకొొళ్ల --ఒ. 21. విరాట పుతియెన _ పెక్కు (వతులలో లేదు. 


1. భదవతికి __ ఆమ ౨8. గుణోన్నత _ ఆమ; గుణాన్విత - ఊ; 
శుభ స్థితి — ©, 
l. వపుస్టకు — పెక్కు (పతులు; వపుష్టవ — పర; వపుష్కుర _ య, 


2 శంఖళ తానీకులు _ పెక్కు (పతులు ; శతానీక శంఖులు - కొన్ని (పతులు. 
8 వంతుండు _ కొన్ని (పతులు, - 


1. రెల్లను కొన్ని (పతులు; శైరిల -. జౌ.త.ద.ర.వీ.ళ.వ ; రేవురు _- 
అగ, బి ననంగా రమణ నొప్పిరి వినయ. ఆమ. లి వినయ. న, కొన్ని 
(పతులు, 4. మహి౯--న. కొన్ని (పతులు ; యన మావా; కొన్ని పతులు. 


1. తగన్‌ _. జా.త.ద.ర.స; మెయిన్‌ - గ. 


212 


les i 


128 ౩, 


124 «©, 


122 


128 


124 


అదిపర్వము_చ తుర్దాశ్వా సము ~ 


 గంగాబదుర్రుల నమయము :_ 
ఈం rs | 


1మటజిీ పాండవధా ర్తరాష్ట్ర్రిసంభవంబును సవి స్తరంబుగా _ వినవలతుం 
ఊెప్పుమనిన వానికి వై శంపాయనుం డిట్లని చెప్పె దొల్లి యిత్వాకు 
వంశంబున మహా*భిషుం డనువా(డు పుట్టి మహాధర్మశీలుం డై యళ్వ మేధ 
*“సవాసంబును రాజసూయశతంబునుం జేసి యిం దాది దేవతలం దనిపి 
చేవలోకంబునకుం జని యందు *దేవర్షిగణంబులతో6 6బిళామహుం 


గొల్చుచున్న యవసనరంబున గంగానది దివ్య స్త్రీరూవ ఛారిణియయి 
(బహ్మనభకు వచ్చిన. | 


1టరు మూల మేర్నడ(గ నయ్యువిద*వలువు,దొలంగ ననిలంబుచేత విధూత 


మగుచు 
నమరులెల్ల( బరాజ్యుఖులైైరి దాని, 3సాభిలాషుండై చూచె మవాభిషుండు. 


దాని నెజింగి కమలయోని వానికి. గర,మల్లి మ_ర్య్యయోనియందు. బుట్టు 
2నునుచు శాపమిచ్చి నొనరంగవాండును, గరముఖితి. గరయుగంబు 


మొగిచి, 


1. మరియు కొన్నీ (పతులు. 2 భిష్ముండను జ; భఖీమ్మండును -- 
బు.క.ట.డ య; భిషుక్కును - జౌ భిషణుండను ఆ; పురుషుండు భీష్మం 
డను వాడ  బ. లి. పుట్టి -- చెక్కు [పతులలో లేదు. 4ఉ. సవాసంబునం 
జేసి యిం[చాది __య. శ. చేవగణంబుల చేతం బూజితుండై. బుషిగణంబు 
లతో _ య. 6. పిశామహుపాలికిం బోయి యతనిం గొల్బుచున్న యవన 
రంబున ._ అ. ఈ.ఉ.ఒ; [బవ్మాలోకంబునకుం బోయి పితామహుం గొలుచు 
చున్న = అ. 7. చెవిస్త్రీరూవ  చా.ళ, 


1. ఊరుమూలంబు దోవ నయ్యువిద - మ 2. వలువ 


— ఐ, లి, సాథి 
లాషత -_ ప; నాభిలాపి యై — ది. 
1. ఈ పద్యమునకుం బూర్వము కొన్ని |పతులలో __ “గంగాదేవియు నమ్మవో 


థిషు రూపంౌవన విలానంబుల కోటువడి వానిన చూచుచుండె అను వచనము 
కలదు. ఈ భావము మూలమున లేదు. ౨. మనియు ___ కొన్ని పతులు. 
క. వెజిచి = క.ర.స. కొన్ని పతులు; భక్తి _ ఓత. 


125 న, 
126. క 
127 క, 
1286 వ. 
125 
126 
127 
128 


శ్రీమదాంధ్రమహాభారతము 218 


మ_ర్యలోకంబున రాజర్థి *వరులేలోన, బుణ్యచరి తుండు 3 ప్రతీపుండ 
కావున వానికి. బుత్తు)ండనై జన్మించెద నొరుల యందు 6జనింప నోప 
నని “కమలభవుననుమతంబు *ీీవడ ని గంగయు నమ్మహోభిమని మహాను 
భావంబును రూపసౌందర్యంబులును దనయందుల యభిలావయు నెఅింగి 
తానును మనోజబాణబాధితయయి వానిన తలంచుచు మ_ర్యలోకంబు 
నకు వచ్చునది యుదుర, 


అనిమిషలోకవి యోగం,బున దుఃఖతులయి వసిష్టమునివరు శాపం 
బునవచ్చువారి వనువుల, నెనమండం గాంచి గంగ యెొంతయులేటబ్రీతిన్‌, 


"ద్యుతి దిగి 2నిజనియోగ, చ్యుతి(బొందను మీకునొండుచోటికి నరుగం 
గత మేమి *యనిన విని య, య్యతివకు సురనదికి నిట్టులని రవ్వనువుల్‌ . 


పము 1వసిష్టముని వరుశాపంబునం జేసి మ _రృథ్టలోకంబు*నందె య్యేనియు 
నొక్కపుణ్యవతి యైన (స్త్రీయందు జన్ఫింపం బోయెదమని దుఃఖించి 
తమ శాప పకారంబు గంగాదేవికి * నెటింగించి యి మొండుచోట జన్నింప 
నేపము నియంత పుస్చైదము మజీ మహోభిషుండు 7 పతీపునకు కంతనుండై 


1 వంశంబుల = వా.ళ. కొన్ని (పతులు. బి లోవల = పంల, ౨. (పదీ 
పుండు -- పెక్కు (పతులు, 4, బు|తుండై_ పు"బ్ద్లద టక 5. లకు _ ర, 
6, జన్నింప = మ, పెక్కు (పతులు. 7. వనజభవు --- సెక్కు (పతులు. 
ర్‌ వడసియరిగె అంక ది గొనియరిగె అ య, 9 నాతండు దనయంద భి 
లాష గలగుటయు _ ఇ.మ; దనయందుల __ కొన్ని (పతులు; దనయందు 
గలిగిన __ య; దనయందలి _ చంవా.ళ.ప. కొన్ని (పతులు. 


1. గరుణన్‌ = ర.స. 


1. ధృతి —_ న. పెక్కు (పతులు. 2. నై జ, దివిజ - స; దివిజలోకచ్యుతి __ 
ఇ; నిజనివాసచ్యుతి దః నైజలోకచ్యుతి నొందుచు _ ల; నై జలోక చ్యుతి న్‌ 
లీ, యనిన నపు డయ్యతివ- ఊ, చెప్పుడను నయ్యతివ--అ. 


1. వసిష్ణుశావంబు సెక్కు పతులు; ౨2. నంచెందేనియు __ న; ననెంచే 
నియు _ కొన్ని పతులు; నంచెటయేనియు _ మ లి. పుణ్యవతిమైన -__ 
చెక్కు. |పతులలో లేదు. 4. శారణంబు - ఐ.బు.ఖ.ప.ర.వీశుమ, శ, జెప్పి - 
జొ.త.న. రీ. యందు  వా.ళ. కొన్ని ప్రతులు, 7. పదీపు _ పెక్కు 


129 


180 వ, 


181 


181 


(౫% 


ఆదిప ర్వము_చ తుర్దాశ్వా సము 


రిపున్చాడు. గావున వానికి నీకును *సమాగమంబగు మా జన్మంబు 
నకు నిమిత్తం బాతండ యగువనిన విని గంగ 10సంతసిల్లి యిట్లని యె. 


. నాకభిమతంబు నిట్టిద, ఫికువము నుపకారే*ేమగు సమీహితబుద్దిం 


చేకొని చేసెద 2మీర ల, శోకస్థితినుండు. డనుచు నురనది కరుణన్‌. 


వనువులకు మవః[పియంబుగా. బరికివ వినివారును గంగ యను గహాంబు 
వడసి నీవు మాకు నుపకారంబు 'సేయనోపుదేని నేము నీకు. 2 గృమక్ళ 
మంబునం *బుట్టునప్పుడ మమ్ము నీళ్ళవై చుచు మ_ర్హ్యలోకంబు*న నుండ 
కుండునట్లుగా. జేయునది మాకు వసిప్షమహోము.ని 'యనుజ్జ యు నిట్టిద 
యనిన గంగయు నట్ల *చేయుదు మజి మీలెల్ల స్వర్షతులై న నాకొక్క 
కొడుకు 'దీర్హాయుష్మంతుండై యుండెడు విధం జెట్లనిన శీదానికి వనువు 
లిట్లనిరి. 


- మాయం 1దొక్కొక్కళ్ళితు, రీయాంళశము: దాల్చి శుభిచరితుండై దీ 


% ఆల అర్య 4 ప 
రాయుష్యుం డష్టమవసు, వాయతేభుజు(డుండు నీకు నాత్మోద్భవుడై.. 


(పతులు. కి, పుట్టుం  ఎ.జ,న, లి, సంగమంబగు __ ఓ.ట.ద.న. 10, సంతో 
పించి _ ఆ,జ; సంతోసిల్రి - ఊ.ట, 


1. మ.గ--అ.ఉ.ఒ.క ట.డంద. 2. దినిన-_ పెక్కు పతులు ; దీనన-ట.మ ; దీనిక_ర, 


1. సేయవలయు నెబ్లనిన __ ఓీక.దనబ్య చేనెదేని __ ఈ.ఎ.జ.జ. లి. [గమం 
బునం -- పెక్కు (పతులు. శి. బుట్టిన మమ్మునవ్వుడ నీహనగంబు - న. 
షే, నం జెద్దకాలం బుండకుండు _ వా.ళ. కొన్ని (పతులు ర్‌ యను[గహూంబు స్ట 
ఆ.ఇ.ఊ.ఓమ; యాజ్ఞయు - ర. 6 చేసెద మీ రెల్ల -. పెక్కు (పతులు 
7. దీర్రాయ్యుర్తై శ్వర్య నమన్వితుండై _ ర; దిర్దాయువ్మంతుండు బలసమన్ని 
తుండునై ల. 56. గంగకు _ కొన్ని [వతుల్సు, 


1. దొక్కొాక్కరి నిజతురియార్థము-ల. ౨. తురీయార్థము__వా; తురీయాంశము 
పెక్కు (పతులు తుకియార్థం (పదాస్యామో వీర్యనై్యైకైక శోవయమ్‌, కేన 
విర్యణ పుత్రస్తే భవితాతన్య చేప్పితః. భం. 1-91-19. +, చరిితుండు గడుది_ర, 


4 


జ భుజా డుద్భవిల్లు ఈ తమః భుజశ _క్తినుండు.ఆ, 


4 


భ్రీమదాం[ధమహాభారతము 215 


J 


_: తనవ్వుత్తునవ ఖార్వావడమని (వతీశ్రంయ గంగ వవదోళించుటు = 


సరు. 1292.1] 


189౨ వ. అని యిట్టు గంగా వసువు *లొండోరులు సమయంబు *సేసికొని చని రంత 


నిక్కాడ. 


188 క, *వీరుండు *ప్రతీపుం డఖిల, జ్యూ రాజ్య సుఖముల. దనిసి మానుగ గంగా 


తీరమున దసముసేయుచు, ఖభారతకులు. డుండె ధర్మపరు(డై నిషా. 


194 వ, ఇట్లు 'యమునియమ।|వతసరాయణుండై యున్న వానికిం (బత్యతం బై 


యొక్కనాండు. 


185 ఉ. గంగ నిజూం౦గ]ది పు లెసంగం జనుదెంచి 2లతాంగి సంగతో 


192 


135 


త్తుంగప యోధరద్వితయ తోయ*రుహోనన చారు నేత ది 
వ్యాంగనయొ 6ప్రత్రీప వసుధాధిపు" శాల విశాల ద&ణో 
ఉృంగమునందు మన్నథవశంబున నుండె గరంబు కలీలతోన్‌. 


hn 
1. లొండొరులకు _ పెక్కు (వళులు ; లొండొరువులకు - ఊ.ట.ర. 2 
రంతనిట - పెక్కు పతులు; చేసిరంత నిచ్చట -- ప.ర. 


ath 
రైక 


1. ధీరుడు -- ఆ.బు.జా.త. 2. (ఫదీపుడు - పెక్కు (పతులు. శీ నుఖంబు 
బడసి _ వ, సుఖంబుబొంది _. బు.గ. 


1 “మానవ [పాణాయామ దపత్యావిరధ్యాన ధారణ సమాధి[వత TED 
182, 188, 194 లకు బదులు య (పతిలొ — ఇట్లు నియమ వతులై వనువులు 
గంగకు నియమంబు సెనీ చనిన నిట గంగయు భూలోకంబునకు వచ్చి నిరంతర 
నియమ[వత పరాయణుండై యున్న [వదిపుండను వానికిం (బత్యవం బై యొక్క 
నాడు.--అను వచన మున్నది. 


1. దీ ప్తియెనగం _ జౌ. 2, లతాంగ _ య. శి. సంతతో _ గిచన.వీశ షన, 
ఓ రుసోయతచారునేతి _ పెక్కు (పతులు. 5. నేతి _ యల. కొన్ని (ప్రతులు. 
6, (వదిప ఆ... పెక్కు పతులు. 7. సాల - కొన్ని (పతులు; చారు -ఖ. 
మోల _ జ. శాలసంకాళ మూరుంచే జేశకుభాననా అని యున్నది. 5, నెమ్మి 
తోన్‌ _ న.ల. కొన్ని [పతులు - 


216 


186 


187 


188 


189 


1986 


187 


188 


189 


ఆదిపర్యము__చ తుర్దాశ్వా సము 


; 1 పతీపుండును దానింజూచి యచ్చెరువంది నీ*వెందులచాన విక్తేల నాకుతు 


వెక్కితనిన నది *యిటని యె. 
య 


. పను జహ్నుకన్య నిందసమాన నీసద్గుశావళులకు నంతసిల్లి 


భానుశేజ నీకు "భార్యగా వచ్చితి, *నిష్టమున( బరి గహింపు నన్ను. 


. అనిన( *బతీవుం డిట్లనియె నంబురుహో వన యగ్నిసాతకం 


బున బరిణీతమయైననతిం శబొల్పుగ *నొక్కతం గాని యన్యలన్‌ 
మనమున *నేనియుం దల(ప మానిని యిట్రజిళాత్ము నన్ను ని 
టని పలుకంగ నీ కగునె రయన్యుల బల్కివ7యట్ల బేలవె. 
న్ని లం రాయా 


. "మణీ యదియునుంగాక (స్రీ భాగంబయిన డాపలి*కులు వెక్కుక శేపురువ 


భాగంబై *పుత్తారోవాణయోగ్యంబై న నావలపలి కుటు వెక్కిోతి 
గావున నాపుత్తు9నకు భార్యవగు మనిన నదియు నట్ల చేయుదునని యదృళ్య 
యయ్యు. 'నంతం బతీపుండును బుత్తా్రర్దైయై సకలతీర్థంబులయందు 
సునంచాదేవియుం చాను కివేదవిహిత | వతంబులు సలుపుచు( జెద్గ కాలంబు 
దవంబు "సేసిన. 


కన. 


వెందుండివచ్చితి వందులదాన ._ వీ వెందుండి వచ్చి తెందులదాన - చ.శ వ, 
లి. యూరు గున; తొడ యెక్కితని యడిగిన-మ కీ. నమ్ముదిత _ ఊ; 
వినియది.. ఇ. యడిగిననది _ ఐ జౌ.డ. 


ks (పదీపుడు —- పెక్కు (పతులు. 2. వెందునుండివచ్చితి విశెల — యః; 


1. భార్య నై ఎల. ౫2, నిష్టముగ = బు. నిష్టమతి మకు 


1. |(పదీపు - చెక్కు (పతులు. 2. బోల్పగ - క,గ.డ.ద.బ, ల$. నొక్క తె _ 
కొన్ని (పతులు; నొక్కతి _. కొన్ని పతులు. _ 4. నేమియుం _ ఐ.ట.ర. 


రు ౧ 
(పతులు. 


కే మరియట్లుంగాక - కొన్ని (పతులు; అదియునుం గాక -- క.ఈ.ఉ.ఐ,ర. 
2. యూరు  గ.నయ; తొడ _ ఆ. లి, పురుషభాగంబై న లో లేదు. 
4. పుత్రారోహణ యోగ్యంజై - చవీ.శ.ష. లలో లేదు. 5. తొడయొక్కి _ 
ఆ.మ; యూరు గ. క. తదివిరుద్ధంబు న. 7. |[బదీపుడు -- పెక్కు. 
(పతులు. 8. చేవహిత _ ఈయ ర, 9. సేయుచున్నంత _ జా.త, 


140 అ. 


141 వ, 


142 


1489 వ, 


140 


141+ 


142 


1498 


శ్రీమదాం[ధమహాభారతము 217 


అధిక పుణ్యమూర్తు లె న యయ్యిరువుర, కమరనిభు(డు కౌరవాన్వయంబు 
వెలు(గుచుండ బు పీర్యాగగణ్యుండు, *సంతతార్థ దాయి శంతనుండు. 


ఇట్లుదయించి *పెరింగి సంపా _ప్పయోవనుండై న కొడుకుంజూచి 2 పతీ 
పుండు తనకు నకయీేపుణ్యలోకంబులు 4Xలిగానని శనంతసించి సకల. 
రాజ్య భార ధా రీయు(గా నఖిషి కుంచేసి కొడుకున కిట్టనియె, 


మధ్యాక్క-ర. తనుమధ్య దానొక్క1కన్య నురనదీతటమున నన్ను. 
గనిన 2నక్కన్యక (జూచి *నీవిట్టి కమనీయీరూవ 

వానర నానుతునకు భార్య వగు మన్న నొడంబడి యియ్య 
కొనియు.(6 గావున దాని. దగవివాహా మగుము నెయ్యమునను. 


౨ గంగా కొంలచుల నముయమయము = 
సం. 1_92_26 


మలి యకో్కోమలి కులగో[తనామంబు లడుగక దాని యిష్టంబు సలుపు 
మని కొడుకుం 'బంచి 2 పతీపుండు కేత్రపోవనంబునకుం జని యొ నిట శంత 
నుండు రాజ్యంబు నితముచు నొక్కనాండు *మహోధనుర్దరుం డ్రై మృగయా 
వినోదంబులం దగిలి *యొక్కరుండును వనమ్ములో. |గుమ్మరువా( 
డనిలాలోల కల్లోల మాలాస్సాలన సముచ్చలజ్ఞల కణాసార 7కిశిర శిశిరం 
బగుచున్న గంగాపులినతలంబున. 


1 నంతతారదాని -- కొన్ని (పతులు ; సంత తారిదాన _. జె.జ.డ న. 
థి (త 


1. పెరుగుచు _ కొన్ని (పతులు; వెలి(గి - ర, 2. |పదీపుండు _ పెక్కు. 
(పతులు కి. పుణ్య - పెక్కు (ప్రతులలో లేదు. 4. గలవని - న; గలుగు 
నని _ ఈ.ఉ.ఐక.బ 5. నంతసిల్లి __ పెక్కు (పతులు. 6. యకుంగా -_ 
కొన్ని (పతులు. 


1. కన్యక --- వా.ళ. కొన్ని (పతులు: తన్వి న. 2. నక్కున్నియ --- 
ఆః. లి. నీకిట్టి-- న. 4 మూర్తి _ ర. 5. మొనర కొన్ని | పతులు. 


1. గరపి న. 2. [పదీవుడు _ పెక్కు (పతులు. లి. తపంబు సేయం ___ 
ఆ ఓ; తపోవనంబున కరిగా _ కొన్ని (పతులు. ఉ. మవో _- కొన్ని |పతు 
లలో లేదు. క. యొక్కరుండ [కుమ్మరువాడ  అ.ఎ.జ. ర. వాడు లీలా 
లోల - బు.ఐ.ఒ.య. 7. శిశిరంబగుచున్న - కొన్ని (పతులు. 


218 


144 


145 


146 


147 


148" 


[44 


145 


146 


147 


145 


ఆదిపర్యము_చ తురా శ్వాసము 


. తరళాయతలోచళ న, త్యురు*కుచ( 'దేజోభిళావు ను_త్తమది వ్యాం 


బరమాల్య మణిమ యాలం, కరణోజ్జ్వల* వేప నొక్కకన్యకం గనియెన్‌. 


* కని 1వకకన్య యో “*దనుజక న్యక యో భుజ 70ద్రకగ్య యో 


యనిమిషకన్యయో యిది వియచ్చరకక్యక యో యపూర్వ మీ 
వనమున కిట్టు లేకతమ వచ్చునె మానవకన్య యంచు *న 
య్యనఘు(డు దానిం జిత్తముసన *నాదట *వోవక చూచె. 6 [లీతితోన్‌. 


. అదియు నమ్మహీపతి రూవయౌొవన సౌందర్య 1విలాసంబుల కోటువడి 


శ 


మహాను రాగంబున వానిని “చూచుచున్న త. 


ఇరువురు నొండొరు*వుల గడు, సురుచిరముగ6 జూచువాండి చూడ్కులు 


దనకుకా 
శరములు గా 2గొని యేసెను, మరు. డయ్యిరువుర మనోభిమానేచ్యుతిగన్‌ 


. *ళంతనుండు దానింజూచి నీవెందులదాన ఏిశ్రుల యేకతంబ యుగ్ను దాన 


వని యడుగ నోడి *మిన్నక యున్న వాతండు తనయందు చ*ేదృథాను 
రాగుం డగుట యెజింగి “యకి యిట్లనియె. 


కరక చెక్కు. (పతులు. DL BE TE 


1 ముని — చ.డ వఏీ.శ.వ. 2 దివిజ బు లి. నత్యనఘుడు సెక్కు 
(పతులు జీ నారట = బముడతరి, 5. చోవగజూచె __- బుయ ర. 
6. నెమ్యితో ఆబ మన ప నెంతయున్‌ = యు: : 


1. విలాన గుణంబుల న, 2. తగిలి చూచుచుండెనంత _ య; చూచు 
చుండెనంత ఏ.కె .కత, 


1. లింగడు _ రల; లగడుకొ __ య. 2 దొడిగేసెను __ ఆబు.జా.త.మ, 
ల, చ్యుతుడై_ క a 


1. శంతనుండును దాని నీ వెందుల కొన్ని [పతులు 2. మిన్నకున్న -- 
కొన్ని [పతులు రొ. బడానురాగుం - కొన్ని (పతులు ; దద్దయులచ్లాను 

ఎ 0 ధు 
రాగుం  చ.వఏీశ ప; దడ్డయు బర్ధానురాగుం _ సెక్కు [పతులు 4. గంగ _ 
జ,ట.డ.ద ర; యక్క న్య — ఊ.బు; కొన్నింబ లేదు 


1&9 క, 
150 వ 
151 సీ 


152 


149 


150 


162 


శీమదాంధమహాభారతము 210 


భూనాథ నికుభార్యం, గా నన్ను6 బర్మిగహింపం గడుకొని యిష్టం 
దని సమయంబు సేయుము, మానుగ నాకిష్టమయిన మార్షము' (బీతిన్‌. 


. అది 1'యెట్లంశుని యేనెద్ది సేసికను దానికి నొడంబడి వారింపకుండను 


నన్ను న పియంబులు వలుకకయుండను వలయు 2న్రున నీకు ఖార్య నై 
యలభిమతనుఖంబు లొనరింతు *నటు గాక నీవెప్పోజేని నన్ను న|పియం 
బులు వలుకు దప్పుడ నిన్ను. జాసిపోదు ననిన శంతనుండు *నొడంబడి 
చానిం బర్మిగహించె గంగయు మనుష్య (స్రైరూపథారిణియె వానికిష్టోప 
భోగంబులు సలుపుచుండెనంత. స్త 


. వరుణు6 డాదిగ(గల వసువులు 1దోడ్డొడం బుట్టుచునున్న నప్పొలంతి వారి 


2నల్లవపుట్టినయప్పుడ కొనిపోయి నిర్ణయయె గంగేనీరిలోన 
1 వెచిన నెణి(గి యవ్వనుమతీనాధుండు తనయుల నిశ్తుల దయయు లేక 
గంగలో క వెచెదు కడునధర్భంబేల చేనెదు “నానోడు(జెలువిదన్ను 


. బాసి*పోవుననియు. బలుకక యెప్పటియట్ల 9సుండు నంతంబు జై 


దనయు( డష్ట్రముండు దల్రిదం|డుల కతి, 1% పీతియును 1!ీముదంబు. బెరు(గు 
చుండ, 


. 'అకొ_డుకుంజూచి పు_త్త) మోహంబున( 2ఒంప నీనోవక శంతనుండు 


గంగ కిటనియె, 
(౧ 


1. బెనింయు సమయము  బు.ర. 


1 యెట్టిదంశేని _ పెక్కు (పతులు 2. నక్తైని _ కొన్ని (పతులు లి. నట్టు 

లు ౧ ౧ 
గాక _ పెక్కు (పతులు. 4, డేనియు నా కడ్డంబు పలికిననప్పు . డ. 5. పితృ 
నియోగంబు నిట్టిదయనియొడం _ ఊ.ఎ.ఒ గ.మ.య.ల 


1. దోడొడ బు -- మ.ల సెక్కు (పతులు. తోడోన -- వాశ.మ. 2 నెల్ల 
బుట్టిన యప్పు డల్ల నకొని - స; నందరబు -- న;నష్టన -- బు,ఓ. లి నిటి 
లోన -- జటఓట.త.ల.వీశమ. 4. వైెచుట యొరిగియు _ ఆ.ఎమన, 
5. వైచియు.- ఓ. కి. నావుడు - ఏన. 7.నన్ను -అక. 8. పోవునొ 
యని _ ఏ.ఖ. ల. నుంజె . తయ. 10. (పియముగా నం మనత 
మున ను కునరటు =. రాల, స్ట 


1. అబ్బాలకుం _ డ, ౨. విడువనోవక _ కొన్ని [పతులు ; నిలుపంజాలక _ ఆ, 


ము. 


220 ఆదిపర్వము.___చతుర్గాశ్వాసము 
థి 


2 గంగ కంతయనతు వనముఖుల వృత్తాంత ముణు దొలుభ్రుట్‌ ఎ 
సత్వ 1ఎఏలీఎ! 0 


158 క. పడయంగ రాని కొడుకులం గడు. బలువురిబడసి పు త్తఘాతినివై తీ 
కొడుకు 3 నుదయార్మ_ేజుని, *విడువ(గనేనోపననుచు వేడుకతోడ౯. 


154 వ, దాని న్మపియంబులు వలికి వారించిన నదియుం దొల్లి చేసిన. సమయంబు 
దలంచి నీతోడి *సంగతి 2నాకు నింతియ యేను బుణ్యజలపి) వావా 
“పవి త [దిభువనోపావనియనం బరగిన గంగ. జుమ్మువసువులు వసిష్టు 
రశాపంబున వసుమతిం బుట్టుచుండి "యే మొండు చోట జన్నింపనోపము 
నీయంద పు స్రైదము మ_ర్ష్యంబున౦ బెద్దకాలం బుండకుండ మమ్ము 
ముక్సులం 'జేయుమని నన్నుం |జార్జించిన “దేవహిశార్లంబు మనుష్య 
(స్త్రీరూపంబు దాల్చి నీ వలన వనువులం బుట్టించితి *దీన నీకుం బుణ్య 
లోకంబు లకయంబు లగు మజియు నియ్య మపుత్తు)ండు వసువులం 
దొకొక్కళ్ళ 10చతున్రాంళంబులు దాల్చి సకలధర్మ 12మూ ర్తి యయి 
పుట్టిన వాండు లోకహితార్థంబుగా మ_ర్త్యంబునం బెద్ద కాలం బుండు*ేననిన 
గంగకు శంతనుం డిట్లనియె. 


155 క. వనువు లనువా రేత, వ్యసనులు దేవతలు లోకవంద్యులు వారిలా 
వసుమతి. బుట్టంగ శాపము, వసిష్టముని యేలయిశ్చె వారిజ! నేతా. 


159 1. కడుకొని పడసియును _డ. 2. గాంచి _ ఆల. ఏ. నుదితార్క --- 
కొన్ని (పతులు 4. విడువంగానోప -_ పెక్కు (పతులు. 


154 1 సంగమంబు _ జా.బుతద 2. నాకింతియ __ కొన్ని (పతులు ; నొకిం 
తయచాలు నేను _ పడర. ౨. పవితీకృత | తిభువనపావని యైనగంగ టు 
ఏ.ఓ.ఖ స పవి|తత తిం దిభువన = వొ, పవి[త్రతం [(దిభువన అ ళో; పుణ్యజల (పవా 
హాంబరదిభువన మ న Oe. 2h వంద్య onl " 1 ర్వైనగంగ ము “మ తర్‌, 
6. శాపంబునం జేసి _ ఆ.జా.త. 7, నేను చేవ _ కొన్ని (పతులు 68 దిన-- 
చెక్కు |వతులలో లేదు. 9. దొక్కొక్కరుని _ మ; దొక్కొక్కని _ ఖ; 
దికొ్కాకకళ - ల. 10. చతుర్రాంశంబులు - పెక్కు (పతులు ; తురీయాంశం 
బులు . చపీ.శ.ష; చతుస్థార్దంబులు - వా.ళ. (దినికి మూలమింకను లభించ 
లేదు) 11 దాల్చిననాడు -- ఓ.ట.ద 19. మూర్తిగావున ఓ. ద, 


18. ననపత్యుండును నగుననిన _ కొన్ని (పతులు. 
/ 


—= 
Olt 
cnr 


1. న్మేతీ __ పెక్కు (పతులు; వదనా  ఒ. 


156 


157 


150 


159 


160 


156 


lo7 


158 


159 


160 


శ్రీమదాంధ్రమహాభారత మ 221 


. మణి వనువులు 1పుట్టుచు స్వర్గ్షంబునకుం జనుటయు ష్ష్‌ యష్టమ వసువు 


మంర్హ్యంబునం బెద్ద కాలంిబునికియు నేమికారణంబని యడిగిన వానికి 
గంగ యిట్లనియె, 


* అతులతపంబునన్‌ వరుణు( డన్మునిచె బహుపుణ్యకర్భ ను 


స్తితి |దిభ వింప(గా (బడిన దివ్యమునీం|ద్రు( డ శేవలోకవూ 
జితుండు వసిష్ట డా శమము జేసి తపంబొనరించె బహ్మ న 
మ్మితు( డురురత్న రాజితసు మేరుమహీధరకందరంబునన్‌ . 


. మటియు దతపిజాపతి పుత్త్రియయిన నురభికిం గళ్యపునకుం బుట్టిన 


నందిని దనకు హోమధేను వయి కోరినవస్తువులు గురియుచుండ(6 దవంబు 
సేయుచున్న వసిష్టు న్నాశమంబునకు వసువులెనమం(డ్రును భార్యా 
సహితులై (కీ శార్థంబు 2వచ్చి వసిష్టు హోమరేనువుం జూచి చానిశీలంబు 
నకు *విస్మయం బందుచున్నచో నం దష్టమ వసుభార్య పతి కిట్లనియె. 


. దీనిపాలు 1 దావి మానవుల్‌ పదియువే, లేండ్లు జరయు రుజయు 


నెజటుంగ కమర 
భావమున నుఖంబు జీవింతు రకు దీని, నేల(ిగనినవాండ యెందు. బెద్ద, 


. మ_ర్యలోకంబున నుశీనరపతికూ(తురు 1జితవతి “యనుకోమలి నా పియ 


సఖ య నెప్పుడు దానికి. బియంబూీగోరు చుండుదు నిమ్మొదవు నమ్ము 
దిత కిచ్చి పు_త్తమనిన( (బణయిని వచనంబుల కనుగుణంబుగాయ (బఫా 


1. పుట్టుటయు అణు వుటకు. ఏ ుంతుటయు. 222 చెక్కు. [వతులు. 
లి, కారణంబు దీనినంతయు జెప్పుమనిన = కొన్ని (పతులు. 


te సంస్థితి - ఆ.ఊ ఎఎటయ. 2. చేరి _ బముర.వ. 


1. కుటుంబ సహతంబుగా--జౌా 2, వచ్చి |కుమ్మరుచు - ఊ ఖ.చ న వీ.ళ.వ. 
లె. మెచ్చి విస్మయం వస. 


l. (దాగు టు టం నుర. ౧ గలుగు జుట్‌? 


1. జితమతి _ పెక్కు (పతులు ; జీవమతి _ మ; జితమల _ న; జినవలతి...భం. 
1.9821. 2. యనునది _ మ. శి. సేయం గోరుచుండుదు _ కొన్ని (పతులు; 


222 


161 అఆ. 
162 వ, 
161 
162 


ఆదిపర్వము_చతుర్తాశళ్వా సము 


నుండు నిజ భాత్భీ చోదితుం డయి వసిష్టు వమన నువులి బట్టికొని 
పోయిన నమ్మునియు దనహోమధేనువుం గానక వనం బెల్ల, గలయీరోసి 
తన యోగద్భష్టిం జూచి వనువులు గొనీోక యుటింగి. 


మనుజ యోని. బుట్టుండని *వారికప్పుడు, కోపమడర మునియు శాప మిచ్చె 
భయము వొంది వివళు లయి వచ్చిివారును, వినయ 3 మొనర సిట్లు అనిరి 
మునికి. 


ఏ oN దోన[వోతునిం దొబ్బ) భోంలొ్‌నున క్రీచ్చుటు ; 
సం, 1-94-11 


నీవు ధర్మమూ ర్హివి మాచేసిన "యజ్ఞానంబు సహించి మ_ర్మ్యంబునం బెద్ద 
కాలం బుండకుండ *మాకన్నుగహింప వలయునని పార్టించిన నమ్ముని 
[పసన్నుండయి మీకోరిన యట్ల “యగు *నష్టముండయిన యీ (ప్రభా 
నుండు పెద్ద యు నపఠాధంబు. జేనెం గావున వీడు మ_ర్త్యలోకంబునం 
'బెద్దకాలంబుండు ననపత్యుండు నగు ననియె నని గంగాదేవి తక స్వరూ 
సంబు6 జూపి వసూత్స త్తియు ీస్వర్గగమననిమి త్తంబును గాంగేయజన్మ 
స్థితియునుం జెప్పి దేవ వతుం డయిన యిక్కుమారుండు పెరుంగునంతకు 
నాయొద్దన "యుండునని శంతను నొడంబఅచి కొడుకుందోడ్కొని యరి 
గిన విస్టయంబంది శంతనుండు దానితోడి కయిష్టోపభో గంబులం బెద్ద 
కాలంబు ననిన నల్పకాలంబుకా 9వగచుచు వా స్తిపురంబుకకు వచ్చి. 


సయుచుండుదు న. శీ. భార్యా _ ఏ.ఖ.త.ద.మ. ర. బోధితుండయి = 
కొన్ని (పతులు. 6, (గుమ్మరి _ డన, నరసి _ ద. 1. దానివనువులు _ 
చెక్కు. (పతులు, 8. బోవుజురింగి _ కొన్ని (పతులు. 


1. వారలకునప్తు-__కొన్నిపతులు ; మునిశపియించె కోపమడర వారి భూపవర్య = 
చ.జ.వీ.శ,మ, 2, వసువులు_ప, వారలు  ఆ,ఇ.ఏ.కొ.త.య.ల.వీ, 8. మొప్ప.ర. 


1. యపరాధంబు _ ఇ, యెగు_ ఏ.ఖ. 2. మాకు _ ల. (పతిలో లేదు. 
ల్‌. నయ్యడు = టెక; య య్యొడు_మ. 4b, నిర్ణయుం డై నయీ న్‌ పక్క (పతులు 
నిర్ణయుంజ పదయు _ ఒబుమ. ల్‌. నిజ . కొన్ని (పతులు, 6. స్వనా 
చ = ది గ్‌ 
గమన _ క.గ.జ.టడ.న.బ.ర. 7. యుండెడునుని _ వాళ. రి. యిస్టాను 
భవంబులం _ కొన్ని (పతులు. ఏ, వగచి _ ఆ.ఇ.డ.ద.మ, 


శ్రీ మదాం[ధమహాభారతము 229 


యు 


1688 మ. తనకాజ్ఞావశళవరు లె 1మహిసమ న్తక త్త?వంేశేశు లె 


164 


165 


లను భక్తిం బని సేయుచుండ(గ విశాలంజై న సత్కీర్తి ది 

గ్వనితామౌ కి కదామలీల "వలు6గన్‌ 'వారాశిపర్యంత భూ 

జనర తా" పరుండ య్యె శంత నుండు రాజీ దాజ ధర్శస్థితిన్‌ . 
థి 


. ఇట్లు లోకం బెల్ల దనధర్శ'మార్గంబ ౨పాగడు చుండ నుఖంబుండి యాతం 


డొక్కానాండు మృగయావ్యాజంబున 3౦ంగాసమీవపంబునం . జను వాడు 
౨, లేం న్‌, ఆం 

దన్ను౦ంబాసి తనుత్వంబు. దాల్చి నట్లు గడునల్స [సవావాంబై_ యున్న 

దానిం గంగావదిం జూచి యిది యేమినిమిత౦బోయనుచుం గొండొక 

చేల యంగి. 


తరలము. కనియె ముందట నమ్మహీ!పతి గాంగవై కతభూములం 
బనుగొనన్‌ ధనువభ్యసించుచు బాణసనంవహాథిం *సేతుగా 
ఘనముగా నమరాపగౌభఘము( గట్టోయుగ్న కుమారు న 
త్యనఘు *నాత్మసమాను నాత్మజునాపగేయు *మహాయశున్‌. 


166 వ. కని పుట్టిన నాడ చూచిళ'వా(డు గావున నప్పుడెటుంగ నేరక విన్మయా 


168 


164 


165 


166 


కులితచిత్తుం డయి యుండె. గుమారుండు నాతనిం జూచి తండి)" గా 
నెలుంగ నేరకయు నిసర్లస్నే హోమోహితుండై యుండెశంత. 


చెక్కు (పతులు. 2 వంశంబు లెల్ల ను hn రతుడ య్యె మ్మ 
పెక్కు (పతులు, 4 (దాజ్య - ఆఏ,ర, 


1 చర్మితంబు చ.వీశ.ప. ౨. తగిలిపొగడుచుండ _ అ.ఇఖ.మ. లి. గంగా 


సమీపంబున నొకరుండచనువాండు _ ల. 4, తనువుకృశ త్వంబుదాల్చునట్లు న 
ర్‌, [పవావహాయెన దాని _ కొన్ని (పతులు ; [వవాహినియెన దాని _ న. 


1 శుడు _ఆమవి.జొత 2, సేతువుకా = అ.ఇ.ఒ.త.ర.న; సేయుచున్‌ _ 
కొన్ని (పతులు; చేసియున్‌ __ జ.డ; సేతునన్‌ __ స; లి. యాడు _ బు. 
ఓ. నాత్మజునాపగయు మహాయళున్‌ నుగుణాఢ్ఫునిన్‌ అ ఇ ధనుర్ణరుకా __ 
బు ఏ ర.ల, | 


1. వాడగుట _ కొన్ని (పతులు. 2. నప్పుడు చూచి యొరుంగనేరక __ 
కొన్ని (పతులు. ఏ. యని _ డ.బ.ల 4. మోహితుండునయి _. వా.వీ.ళ, 


224 


167 


168 
169 


170 


167 


166 
169 


170 


ఆదిపర్వము__చ తుర్దాశ్వాసము 


. దివ్య 'భూషణాలంకృతదేహుండై న, కొడుకు వలపలి చేయూందికోమ 


లొంగి _ 


దివ్యనది (పీతితోం జను దెంచిపతికిం జూపి భూనాథ వీండు నీనూనుండని యె. 


=. 'మటియు. 


. సాంగంబు లగు'చుండ సకలవేదంబులు సదివె వసిష్టుతో *నకలధర్మ 


అభ గ అర 3 
శాసాఏది బహువిధశా(న్హ్రముల్‌ శుకోబ్బ వాస్సతుల్‌ నేర్చినయట్ల నేరం 
బరమా,స్త్రవిద్య నప్పరశురాముం డెంతదతురోడంతియ కడుదతురిడ య్య " 
నాత్మ విజ్ఞానంబునందు సనత్కుమారాదుల 6యట్టిండ య"/నఘమూ ర్తి 


. శీనొప్పుగొనుము వీని నుర్వీళ యని సుతు, నిచ్చి గంగిసనిన 10నెఅింగి తనయు 


నెమ్మి. దోడుకొనుచు నిధింగన్న పేదయ, పోలె సంత సిల్లి భూవిభుండు. 


- 'తనపురంబునకు వచ్చి 2నకల రాజన్య పధానసమకంబున ిగాంగేయునకు 


యౌవరాజ్యాఖి పేకంబు సేసి కొడుకేతోడి వినోదంబులం దగిలి 
నాలుగు వత్సరంబు లనన్యవ్యాపారుండై ర్‌ యుండి యొక్కనాండు 
యమునాతీరంబున 'వేంటటలాడుచు. గుమ్మకువా. డపూర్వసురభిగంధం 
బా ఘాణించి చానివచ్చినవల 'నారయుచు నరిగి యమునాతీరంబున. 


క లవమణాలంకృత ఎ య లి. కొనిలలితాంగి _ బుఓన,. లి. జూమె.,.. 
డనుచు _ కొన్ని (పతులు ; జామ... డనియు __ ఊ బము.బఒ.బ. 


1. మణీయు . కొన్ని |పతులలో లేదు. 


1. చున్న ఇల _ £. నర్వ.-- కొన్ని (పతులు. శి. నేర్చు - కొన్ని 
(పతులు. కీ. డంతకుగ -- ఓ. ల్‌. డితడు _-- కొన్ని పతులు 6. యట్లిత 
డనఘ - కొన్ని (పతులు; యట్టివాడనఘ -__ అ.పఏ.వ ఏ; యట్టితండనఘ -- న. 
7. లఘు - టర, రి. యొప్పుగొనము _ ఇక.ఖ,జ.ట డ.త.ర ; యొసప్పె -_ 
చ.వీ శ.ష; యొప్పరిగొను _ ఐ. 9. చనియె _ కొన్ని (వతులు. 10 నిచ్చ-ద; 
నంత ---డ, 11. సిల్లి _ కొన్ని పతులు. 


1. ఇట్లు శంతనుండు కుమారుని దోడ్కనివచ్చి సకల - బబ. £. సకల 
(పచాన పెక్కు పతులు ; సకల [పథాన పురోహిత సమకంబున _ జా.త; 


వకలసామంత |వధాన _. జః పురోహితామాత్య [పధానపరివార ౬ ర. 
లి. గాంగేయుయావ రాజ్యాఖిషి. క్తుం చేసి _ కొన్ని (పతులు. 4. తోనొక్కట జాన్‌ 
తోనిష్ట _ ఏఖ.య. ల్‌. యుండెనొక్క "- న; మరియొక్కనాడు __ ఏ. 


6. (గమ్మరు — ఏక చ.త.ర. 7 నరసియద్దిక్కు న — ఆ.ఇ.మ, 


జా 
PD 
Ct 


గ్రీ మదాం(ధమహాభారతము 


_ తంత నుంథు నత్యవతిని ఖార్వగాల గోరి (వతివాత మనోరోథుండగుటు :- 


171 క, 


1/2 &. 


178 &. 


1/4 వ, 


Ll 


172 


178 


174 


39115 


సం. 1_94-41 


కన కావదాతకోమల, తనులత( దనుమధ్య గమలదళ]నేత్రను యో 
జనగంధి నవనినాథుండు, గనియెను సుర*కన్యవోని కన్నియ నంతన్‌. 


దాని శరీరసౌరభము దాని 'విలోల *ఏలోకనంబులున్‌ 
దాని మనోహ రాకృతియు దాని *శుచిస్మితవక్త ) కాంతియుకా 
దాని విలానముం గడుముదంబున( జూచి మనోజపాానం 


“శానవాశాత్ము డై నృపతి డానికి నిట్లనియెం 3 బియంబునన్‌, 
యా వ్‌, 


ఎందులదాన వేకతమ యియ్యమునానది నోడ!నడ్పుచు౯ 

సుందరి *నీకు *నున్కి యిది చూడంగం *దా నుచితం బి నావుడున్‌ 
మందమనోజ్ఞ హోసముఖమండల మెత్తి మృగాడీ చూచి సం 
(క్రందననన్ని భు౯ నృపతింగన్య్వక *యిట్లని పల్కెం *|బీతితోన్‌, 


పను దాశరాజు కూంతుర. దండి ని రయోగంబున నిక్కార్యంబు "ధర్మా 
ర్ధంబు 2సేయయుచుండు ననిన చాని యభినవ *రూవ సౌందర్యంబులు 
దొక్సొయు విని *యెణింగినవాణ యక్కోమలిం గామించి దాశరాజు 


1. లోచన _ అ జ; నేతిని _ చెక్కు (పతులు. 2&8. కాంతవోని _ ల; 
కన్యక — పెక్కు (పతులు 


1. విలాస . య.వ ; విశాల _ చెక్కు. (పతులు, బీ. విలోచనంబులున్‌ _ 
య. కొన్ని (పతులు, లి. సిత = ముఃదర __ఓగ 4, ఛాన = ఆ,బు. 
ఖ ట.న.య.ర. 5. ముదంబునకా = క్‌ (పతులు. 


1. నడ్పుచున్‌ _ స; స టుహముకా ఆ పా నునన అము గడ్పుచున్‌ _ బు. 
2, యిట్టి ల: "ల; నిల్లునికి — కొన్ని (పతులు, 4. వినయమయె — ©, 
ర్‌, యిబ్లినియెం [బియంబునన్‌ — ద జ.ట.త.ల. 6. లీలతోన్‌ __ ర; 
నెమ్మితోన్‌ __ ఎ.గ.ర. + 


1. ధర్మార్థంబుగా జే - పెక్కు (పతులు; ధర్మంబుగా జే ఎ ఓఒ.ఓ. 2. జలుపు 
చుండుదు __ మ; నియో్యడ సల్పుచుండుదు - బ. లి. రూవగుణ సౌంద 
ర్యంబు న; రూవసౌందర్య గుణంబులు ర. 4. యెొబజుంగుటంజేసి _ ల; 


226 


177 


178 


1/5 
176 


LTT 


వ, నాకొండెదియు నిషంబు 
లు 6౬ 


యొరింగినవాడు గావున -- య 5 వాదును 


ఆదిపర్వము__చ తుర్గాశ్వానము 
యు 


కడకుం జని తనయభి| పాయం చెటేంగించిన *నతండును *నంశసి లి శంతను 
7వత్యంతీిభ కిం బూజించి యిట్లనియె. 


- పుట్టి నప్పుడ కన్యక. బోలు నట్టి, వరున కిచ్చుట 'యిది లోకవర్హనంబు 
చ లో పా 


అగ § తర వ రొ ళ్‌ జస ల సా 
వనునుతీనాథ నీయట్టి వరున కిచ్చి, ధన్యులము గా మె యిక్కన్యేదద్ది పెర్మి. 


. అయినను నా డెందంబునం గలదానిం 'జెప్పెద నిక్కశ్యక నీకు ధర్మపత్ని. 


గాం 1'జేయునట్టి యిష్టంబు గలదేనీ నావేండిన దాని నిమ్మనిన శంతనుండు 


దాని నీ *నగునేని యిచ్చెద6 గానినా. డీనేర నడి *యేమి సెప్పు మనిన 
దాళ రా జిట్లని యె, 


మధ్యాక్కర. భూపాల నీకు నిక్కోమలి పేవలనం బుట్టిన నుతుండు 
నీ వపరోతుంబున రాజు గావలె నెమ్మి నిట్టంగ 

నోపుదే యనిన శంతనుడు గాంగేయు యువరాజు! దలంచి 
*యీవల్కు_ దక్కు(గ నొండు *వేండుము యిచ్చెద ననిన, 


జ గాంగేయుడు (బప్క్యాబ ర్య్యవతందు( మూగి ఖీమ్ఫుం ఢగుట i 


సం. 1-94-54 

లేదనిన విని యం్దాళ రాజు చేతం (బతివాత 
మనోరథుండయి “కమ్మటి నిజపురంబునకు వచ్చి శంతనుండు చింతా 
| కాంతుండయి సత్యవతిన తలంచుచు “నివృత్త కా ర్యాంతరుం డయి 
యున్న నొక్కనా(డు గాంగేయుండు తం|డిపాలికి వచ్చి యిట్లనియె. 


పం “ఎక్కు (వతులు. 


రసల మలల అతను. TT నతిభ కం - ఆ ఇ.డ.ద.బ.మ. ర్‌ రక్తఎ_న, 


యది = ర. 2. దగగ _-- వి లి నెమ్మి — పెక్కు (పతులు. 


l, జేయనిష్టంబు _ ఐజద; పరి గహింప నిష్టంబు టట రతన. సనా లి 


కొన్ని (పతులు. SW Dy (పతులు ; యేది _ వా. మున్నగు 1 పతులు. 


'అయకరు ఆజ శూ ప యుతం ము 2 బుక్వాడు - య. లి, గావ 
లయు _ కొన్ని (పతులు. ఉ. యీ పలుకులు దక్క -- బగ; యీ 
పలుకును దక్క -- రుల. 5 వేడుడు _- ఓ. 


I [కమ్మణివచ్చి బత. దః వీతకార్యావస రుండయి - వాళ; నివృ త్త 
కార్యాంతరుండయి వ DE 


ల్‌. వద్దకు - కొన్ని (పతులు ; క 
ఆ.ఇ.ప.ద,య ; కిట్లనియె -- ఖమ. 


179 


180 


181 


182 


188 


184 


179 


180 
181 


182 


188 


184 


శ్రీమదాం(గధ్రమహాభారతము 227 


. భవదధభి'రతితతితికి బాధ యొనర్చగ *నోపునట్టి శా 


|తవనివవాంబు లేదు వసు ధా పజ కెల్ల కిననంతసంతతో 
త్సవముల రాజులెల్ల ననిశంబు విభేయుల నీకు నిట్లు మా 
నవవృష భేంద్ర యేలొకొ “మనః పరితాపము. *బొంది యుండ(గన్‌. 


+. అనిన విని 1"పెద్దయుం [బొద్దు 2 ౨ంతించి శంతనుండు గొడుకున కిట్లని యె. 


వినవయ్య యేక పుత్తు (డు, ననపత్యుండు నొక్కరూప యని ధర్మువుల౯ా 


పెన్‌ నీకుళ రోడు పుత్తుల, ననఘా పడయంగ "నిష్ట మయినది 2నాకున్‌. 


. జనవినుత యగ్నిహో తం, బును నంతా1నమును వేదములు *నెడతెగంగా. 


జన దుత్తమవంళజులకు, ననిరి మహాధర్మ"నిపుణ్డు లెన *మునీందుల్‌ . 


/ నీవ స్త్ర శస్త్ర విద్యా, కోవిదుండవు రణములందు. [గూరుండ వరివి 


(దావణ 2సాహాసికుండవు, గావున నీయునికి నమ్మ(గా ినేరనెదకా. 


Lawes su -5 ౮ అ 
క బహుపుత్రార్ధంబు యత్నంబు "సయవలయు వివాహం బయ్యెద ననిన 


విని గాం గేయుండు వృధామాళ్య పురోహిత నుహ్ఫజ్జనంబులతో విచారించి 
2యోజనగంధి రాజు చిత్సృంబునం శేగలుగుట యొజింగి యనేక *రాజన్య 


1. రఠణ స్థితికి — ఉ.ద డయ, లాషణ స్థితికి — మ. ౨. జాలు = ఎ.ట.త. 
లె. సుఖంబు సంతతోత్సవనున అను ఉం నమునంటునదావము అవన, 5. భొలందు 
చుర గరి 2 పోటు 


1. పెద్దపొద్దు - య. 2. విచారించి __ బౌ,త.వ. 
© యు 
1. చింతయెనది __ ఈ.ఉ.ఎ ల, ౨. మాకున్‌ -- త,వ. 


1. నంబువేద-_ పెక్కు (పతులు. 2 నెడపడగా -- బు.ఐ.ఖ.గ.బ ; నెడవంగా -- 
ఏ.వీ.శ.వ. లి. నిరతులైన _ ఆ.చ.మ.ర.ళ మ 4 మవోత్ముల్‌ - ఎ.జా.వ, 


ఓ టాలినుత. =. య కి సాహముడవునటు య లిం నార నెదన్‌. ఇ సెక్కు 


(పతులు ; నోపనెడన్‌ __ వా. కొన్ని (పతులు ; నెర నెడన్‌ పుటి; 
1. కావున బహుపు తార్థంబు వ గా. నవశళ్యంబును _- డద. 2, యోజన 
గంధి (యందు) వలన రాజు చిత్తంబు దగులుట -- న. లి. దగులుట -- 
చెక్కు_ (పతులు 4. రాజన్య ని న్య సమన్వి --- వా.ళ, తతో దేవ పతో 


వృ ద్దెః వతిమయొ స్స్పహితస్తదా 194.6. రాజన్య సమన్వి తుండయి = 


228 


186 


187 


15 


186 


187 


ఆదిపర్వము __చతురాశ్వాసము 


సమన్వితుం డయి దాశరాజు 5క్ర్షడకుంజని మా రాజునకు సత్యవతిని. 
దేవింగా నిచ్చునది యని యడిగిన నాతండును దేవ వతుం “బూజించి 
| న 7 ణల ఆన 
నివు ధర్మ కీలుండ వర్హానర్ణవిదుండవు సకల కార్యసమర్దుండవు గుర్వర్లంబు 
గన్యార్డివై వచ్చితివి కావునం గృశార్దుండ నై తి నెవ్వనియేని వీర్యంబున 
నిక్కన్య కియుద్భవిల్లె నట్టియుపంచరుం డను రాజర్షి యీ సత్యవతి నొరుల 
ల్ని ౬ లయ 
కీ వలవదు శంతనునక యిచ్చునది యనుటం జేసి తొల్లి యసితుం డయిన 
ద ఇ 9g ఉగ 
'దేవలుండు కన్యార్ది యయి వచ్చి (వక్యాఖ్యాతుం డయ్యి నిట్టి నంబంద 
'మెవ్వరికిం బడయ నగు. 


. విను మైనను 1సాపత్న్యం, బనుదోషము *కలదు *దీన నదియును నీచే 


తన *పరిహార్యము సలి; గన నడ్డ మె కష్పురహ రాజ కేశవు లయినన్‌. 


1ఆదోవషం 2జెట్లు పరిహృతం బగు నట్లుగా నీ చితృంబునం దలంచి తెవి-వా 
వాంబు *సేయు మనిన 5 గాంగేయుం డిట్లనియె. 


“<9 అగ అగ 1 2 ఇ” 
. వినుడు |పసిద్దులెన పృథివీపతు 1లిందజు *నే గురు పయో 


జనిమున6 ేసిలి౯ా *సమయసంస్టి తి యీలలి ఇాంగి కుద్భవిం 


కొన్ని (పతులు ; 5 పాలికిం --- న; పురంబునకుం - ఏ. 6 జూచి -- 
జాత; దోడ్కొనిపోయి పూజించి - ఏ 7 కార్యాకార్య  చవీ.ళ.ష, 
నకల కార్భనమర్దుండవు = అమ. అలో లెదు 8 యుద్భవంబ య్య అ మః 
9 డయియర్నిగె —_ చుడ ద రపీ.ళశ వ. 10. నగును పెక్కు (పతులు, 
నళ క్య్యంబు — ర 


1౯ సాపత్యం -- పెక్కు (పతులు 2. కలుగు _ కొన్ని (పతులు ; సతు జు మ, 
౨. నదియు నట్టులు సీచెతను సంహృత్యము య, ఉ సంహోర్యము --- 
వట స ఏ వరిలో రవము టూ, సంపాద్యము _ వా.ళ. 5. వారవిరించి _- 
ఖ.య ర.ల కొన్ని (పతులు. 


5 అద్దోమంబు పరివారం బగునట్లుగా OE బెబ్బపహృతంబగు ep el 
బెట్లుపరిహా రంఒగు — ఊయల; బెట్లుపరిహారం బగు — ఒగ, లె. యివ్వివా 
హాంబు ___ బుచనపయర.వీశమ. 4 ఘటియింపు - మస, 
క్కు (పతులు ; నంభఘటింపు -- ఇ.ఏ.ఖ వ. ర్‌. వినిగాంగయుం = అ.జొ. 
క.ఖ.జ.ట,డంద., 


[. లందరు ___ న; చెక్కు. (పతులు; లెల్లను  ఊ.ట.ల. 2. నీగురు -- య; 
మద్దురు బు. లకి. ముగ -- కొన్ని [పతులు 4 |బితిన సమ్మతి --- ఆ. 
౯ శ్‌ 


ప. 


శ్రీమదాంధ్రమహాభారతము 229 


చిన తనయుండ రాజ్యమును జేయగ నర్షుండు శాంత మాకు నె 
లను బతి వాండ రశారవన కుల”స్థితి కారు. డుదార నంవదన్‌. 


168 వ. అని సథాసదుల "కెల్ల 1ఠరోమవార్ష ణంబుగా సత్య వతుం డయిన 
దేవవతుండు 2పనికిన వెండియు చాళరా జిట్లనియె. 


189 క. నీ వఖల ధర్మ'విదుండవు, గావున నీ కిట్ల చేయగా దొరకొని యెకా 
భావిభవత్సుతు ఎలిట్టిరె, నీ విహితిస్థితింయు “సలువ నేర్తుర యనినకా. 


190 క, ధృతి బూని (బవ్మాచర్య, [వత మున్న తి. దాల్చితిని ధ్రుువంబుగ ననప 
త్యత మొనను లోకములా, యతి( బెక్కులు గలవు నాకు ననుభావ్యములై . 


191 వ. అని యిట్లు సత్యవతిని దన తం|డికి ఏచవావాంబు 'సేయుపహొంశు నిజరాజ్య 
పరి త్యాగంబును [బహ్మచర్య|వతివపరి|గవాంబును చేసిన దేవ[వతు 
“సత్య| వతంబునకు గురు కార్యధురంధరత్వంబునకు మెచ్చి *దేవర్షి గణంబులు 
నాతని పయిం బుష్పవృష్టి 6 వధ గ్రప్పీ భీష్మం డని “బొగడిరి చాశరాజును 
గరంబు సంతసిల్లి కంతనునకు సగొ్టవతి నిచ్చె నంత, 


192 మ. ఇనలేజుం డతిభ క్రిం గాంచన రథం బెక్కించి యక్క- న్యం దో 
డని ! తెచ్చెం దనతల్లి సత్యవతినిలా కోణీజనుల్‌ దన్ను 2బో 


ఫ్‌, రాజ్య మొగి a TON md, స్థిర Mere eR 

133 1. మవీవార్ష ంబుగా - ఊ.న; రోీసునార్షంబు = కొన్ని (ప్రతులు; పరమ 

రిం ces 
హర OT te 2 (పేటింగువట్టన wes Mn 
యం స క్‌ి 

189 1 మూర్చివి __ ఉ క,.ఖ టు సనం మున పరుడు చాల న, లిట్టది me 
కుర? లిట్లద a క సాతియ అవు RO సతులు. ఆజా తరళ? 
కీ నిలుపు = వం దలప = ప, నడువ టో 

191 ]] సేయువాడై అమ సట “సయుకొలకు జు మః "సేయుట తై మమ క్లూ 
సయుటొరది ఈర “ల (పతికి ంయు మున. OO 8: సత్యంబును _ కొన్ని 
(పతులు. 4, బుషిగణంములు దేవతలు - పెక్కు (పతులు 5. గుదియించి __ 
చెక్కు. [వతుల్ము 6 నెరిడిరి _ పయ , నామం బిచ్చిరి _ జౌ; నామం 
విడిరంత అ త్‌, 


192 1. వచ్చెన్‌ - కొన్ని (ప్రతులు. 2. భోరని కొన్ని (పతులు; భోరన 


280 


198 వ, 
194 క, 
198 
194 


ఆదిపర్వము___చ తుర్దాశ్వా సము 


రన గీర్హింప(గ శంతనుం డతిమనోి రాగంబునం బొంద శాం 
తనవుం *డాతతకీర్రి వాసి పురికిం దతాతుకారంభు(డ . 


కంతనుండును !బరమానురాగంబున సత్యవతిని వివాహం బై యతిమానుషం 
బయిన యా భీష్ము సత్య వతంబునికు శసంతసిల్లి యాతనికి *స్వచ్భంద 
3మరణంబుగా వరంబిచ్చి సత్యవతియందు6 జితాంగద విచ్శితవీర్యులన 
రనిద్దయి గొడుకులం బడసి వారలు నం| పాప్కయౌావనులు కిగాకుండ( 
బరలోకగతుం డె న దం|డికి ఫీమ్మండు పరలోక కియలు నిర్వర్తించి 
చిితాంగదు రాజ్యాఖిషిక్తుం జేసిన నాతండును నతి వ్యాలోలుం డై 
10గర్వ్రంబున చెవ్వరి *ేనుజక సుక దనుజ 12మనుజ గంధర్వాదుల ia 
నాశేపించు చున్న వాని కలిగి చి తాంగదుం డను గంధర్వపతి యుద్రార్ధి 
యయి వచ్చినం గురు మ తంబు నందు. 


నర గంధర్వాధిపు ల, య్యిరువురు చి తాంగదులు సహింపక 'యని నొం 


డొరు6 చాంకి వీంకం 2బొడిచిరి, హిరణ్వతీతీరమున నహీనబలాథ్యుల్‌ . 


వర్థింవగ — కొన్ని (పతులు. లీ, రాగంబు బొందంగ బు. ఏ ఒ,ఓ గ.ట.య. 
జీ డాయత ___ అ,.ఏ.ఖ.డ ద. 


1. బరమానందంబున - కొన్ని (పతులు ; బర మోత్సవంయబున -- ఐడ.బ. 
2 కును దనయందలి భక్తికిని _ ల శి సంతోషించి _ కొన్ని [ పతులు; 
మెచ్చి - ఈఎడ. 4. స్వచ్చామరణంబుగా - కొన్ని (పతులు 5, మరణంబు 
ను నవధ్యత్వంబునుగా యు కటు: - 1 నిద్ద అ గొడుకులం -- రశ ప, 
-. బడసె - జొ.త రి. గాామున్న - ఎపవఐ.ల; గాక మున్నశంతనుండు -- 
కొన్ని (పతులు. ర్త వ్యాకులుంచై - జా.త; వ్యాళుండై -- అ ఐ.ఒ.ట.డ.య. 
రౌ వన గర్వంబున జ 11. సరకు గొనక ౬ న, కొన్ని (పతులు ; 


మెచ్చక -- ఊజా త. 12. మనుజ _ సెక్కు (పతులలో లేదు. 18. నాక 
పించి పలుకుచున్న -- డ.ద.వ, 


1. వడి _. అ.ఊ.జా.త. ౨. బోరిరి _ ట.న, 


195 


196 


197 


198 


199 


శ్రీ మదాం(ధమహాభారతము 281 


* వదలక మాయా యుధ్రా, తివకుు[డయి 1నవంచనోన్నతి౯ గంధర్వుం 


డుదితరనిలేజు. బి, తాం, గదు జం మె విచి।తివత ఏకారుకవానున్‌. 
' ర శ్రా 


. ఇట్లు చి తాంగదుండు గంధర్వ నిహతుండై న దత్సరోతుంబున భీష్ముండు 


విచి.తపిర్యుం గారవరాజ్యంబు!న కభిషిక్తుం జేసిన. 


వసునిటరుంయడకు వైతృకంబగు, వసుధా రాజ్యంబు ఫీష్టువచనమున గత 


వంనను(డయి 'తాలె( చేజంర, బెనంగంగ విచి;తపీరుం6 డిద యళుండె. 
థ్రీ ఎ పమ పస్‌ య్‌ 


జ భీష్ముడు కాళీరాదు కాంతుల న్థయంవరమున కొరుగుఖతి :- 
సం. 1.50060-4 


- *అట్టి విచి|తదీర్యు నారూఢయౌావనుం జూచి భీమ్మండు వివావాయత్న పరుం 


డయి తన చారులవలనం గాగీరాజు 2కూంతుల స్య్వయంవరోత్సవంబు విని 
ధనుర్ణరుండయి రథం బెక్కి 3'యొక్కరుండును వారణాసిపురంబునకుం 
జని యందు స్వయంవరంబునకు మూంగిన * రాజ లోకం బెల్ల 5 వెఅచి 
“వెటి(గుపడి చూచుచుండ నక్కన్యకలం దన రథం బెక్కించుకొని యెల్ల 
వారలు "విన నిట్లనియె. 


. నా యనుజునకు వివాహము, సేయగ గన్యా|తయంబు( చెకొని బలిమిం 


బో యెద నడ్డంబగువా, రాయత భుజశ కి నడ్డమగు( డాజి మొనన్‌. 


1. వంచనామతిన్‌ __ పెక్కు ప్రతులు. ౨, హృతి _ ఇబు.ఐ.ఓ.వ; శస్త్ర - 
అక,త; చత జ. లలు 


1 దఖిపి. కుం జం కుదర, 
1. యేల. టన. 


1. ఆ - పెక్కు (పతులు. ౨, దుహితల - ఊ.ఎప.చవీ.శ,వ. లి యొక్క 
రుండ -- పెక్కు పతులు. 4. రాజులు వెరచరచి గ. క్‌, వెరచి _ 
కొన్ని |పతులలో లేదు. 6. వెగడు వడి ఓ.క,బ.మ,వ, 7. వినుచుండ_ర వ. 


(శ) 
co 
pe 


900 వ. 
౨01 మ. 
202 క. 
౨08 క. 
200 
201 
202 
908 


(బావ్మంబు మొదలుగా(గల యెనిమిదివినావాముల యందు క్ష త్తి? 

యులకు గాంధర్వ రాకసంబు లుత,మంబుిలు స్వయంవరంబున *జయించి 

వివావాం బగుట *యంతకంశు నత్యుత్త మ౦బు గావున నిమ్యూూ గిన రాజ 

లోకంబు నెల నోడించి అరక సకలం రోడ్‌ శావనుటు (యుద 
గ ఫీ టో 

6ధర్మంబ యని శకాశిరాజునకుం జెప్పి 'వఏడొని ఖీష్కుండు వచ్చు 

నప్పుడు. 


నరనా గాశ్వవరూథయూథములతో నానావనీనాథు లు 

ద్గురులై యొక్కట నొండొరుం 1జఅచి యుత్తుంగానిలోద్దూత సా 
గరసంతోభసనమంబుగా. *గఎఅంగి వీకకా వీరులై తాంకి యే 

సిరి చేవ వత్తుపె నభేవలయ మచ్చి దంబుగా నమ్ములన్‌ 


1వారల నందలి రౌ దా, *కారుండై కసిమసంగి గాంగేయుడు దు 
ర్యారపటుజాణ నిహాతిని, వఏీరాహవరంగమునకు విముఖుల6 జేసెన్‌. 


నెటి నుఅక _వెరివీరుల, 1నెిజఐంకుల *దూజంగ* నేయు నృపపుంగవు నం 
పఅ *కోర్వక *పిజుసని రని, వెజచి విషణ్ణు లయి సకల “విషయాధి 
పతుల్‌ 
1 రాజులకు - పెక్కు (పతులు 2 లందును న్వయంవరంబున = పెక్కు 
(పతులు వ, గెలిచి _. త; నొడిచి _. న. ఉ. కంళు ను త్తమం బొం టెద్ద 
కలదు -- ర.ల; కంకును తమం జెద్దియులేదు గావున  బొ.త. క్‌. నా = 
చెక్కు [పతులలో లేదు; నాపోవుట = ఖ. 6. పరమధర్శ్మంబు -- ల.వీ. 
ధర్మవిరోధంబు కాదని __జ. 7 వీడ్కౌని _ కొన్ని (ప్రతులలో లేదు. 


తనుం భు WTA es చి. NED aS MW ఎటట ఆ న? 
వ, నలిగి ఆజ య్య గపిసి ఐం. లం పివర = అముజగం 


1. ఈ పద్యముసకు ముందు “అయ్యవసరంబున' ఆని ఏ ఖ. (పతులందు కలదు. 
ఏ. కారంబున గసిమనంగి -_ ర, 


1. నెరకలు _ పెక్కు (పతులు. 2. దూలంగ -- ఇ.బు.ఓ.క ద-ర. 
సయ ఆలా ముప వపు తలు జారు? అజా ఖు కో పక ఆల మెక్కూ 
(పతులు. 5. పిజువేండీరి _ పురివీడిరి _ స. కొన్ని (పతులు ; పిరిది ననిరి __ ల; 
పరువెత్తిరి =- మః, పవిజిగిననిరి _. న; పిరువెడలి ._.. బ; పిజుందజనిరి ___ 


తపక. 6 విపుతారిపులుకా = బు కం 


204 వ, 


వ౦6 వ, 


207 చ, 


204 


205 


206 


207 


శ్రీమదాంధ్రమహాభారతము 28 


ఇట్లు 1నిఖల తతియ *కయార్లం 3బభిగిన వరశళురాముండునుంబో అ. 
గడు నలిగి పరశు రామశిష్యుం డాకత్త ఏవర్షంబు నెల్ల. దన శరీధారా 
వర్ష౦బున ముంచి యోడించి యేకపీరుండయి. వచ్చువాని పిలుంద 
సమర "నన్న దుండయి సాల్ఫుండు సను తలలే; 
ల 
ఖే సాఖ్లం ౧ఢు భీష్యునితో యుదందు సేయుట ఎం 
ఢం 
సం, 1-96-27 


. ఈ వనుధాధినాధుల జయించిన 'యట్రిద కాదు చక్క-నై. 


పోవక ఎ*నిల్వు నాకెదిరి పోర మదియ ధనుర్విముక్తనా 
నావిధమార్గణో। గ “శ మానలటున దిగ్భ శమ. బొంద కమ్మెయిం 
బోవ(ంగం బోలు నీకనుచు. బూరుకులో త్తము( దాక పిశతోకన్‌., 


భీష్ముండును 'దనరథంబు "నివ _ర్తింపించి సంవ_ర్హనమయ “*నమవ_ర్రియుం 
బోలె నతిరె దాకారుండయి “నిలిచిన. 


అనిలజవంబునం బజిచు నమ్మదనాగ *మెఏర్చ క్రమ్మటిం 
చిన పరికాండ పోలె; గురుసింహ *వరూథము నిట్లు * గమ్మణిం 
చునె యితండంచునుం దగిలి "చూపు సాల్వమహీశు వ్మికమం 
బొనరంగ *నల్లడం బొగడుచుండిరి విసయీస కృచిత్తులె . 


నల మతియహరణార్థం ఆన కఎజయోారలు ఆ “తంట వీ బరిగిన _ 
పెక్కు (పతులు. 4. కడునలిగి -- కొన్ని పతులలో లేదు. 5. ఛారా - 
ఐఓ,ట. లలో లేదు. 6. జయింది _-_ అఆ.ఇఎి. వాదం ఆఆఆ చాల, 
1 సరంభుండై - న. కొన్ని (పతులు ; సన్నావా సంభమంబున re: 
5 శాల్వరాజు - పెక్కు (పతులు. ౮ 

యట్టుల — ఊ.ఖ.బ; యట్టిడ పూరు! ఆల వశము 2, నిల్చి ల, 


l 
న ఫోరు — ఆవ. 4, గహనార్చుల - డ. 5. వచ్చు __ ఊ.డ. 


1. దనరథం బత నికి సమ్ముఖంబు సేయించి _మ 2X. తాన నిర్వ ర్హించుకొని న 
నివ ర్హించి యా! నిర్వర్తించి — పెక్కు (పతులు. ఫ్ర వర్త జార ను 
4, నిలిచనంత __ పొ.త, 


1. ముదిరి — కొన్ని పతులు; ముదించి ఓ మ్మురిప్పి -- ఆ. 
జ వరో శ్రము —నే,ర, ౨. నిల్వరించునె-_-.బు. 4. చూపరు -- పెక్కు 
(వతులు ; చూపణ __ వా, ర్‌. నెల్లెడం మ. BrP ఆయు. కత. 


234 


208 


209 


210 


211 


212 


218 


203 


209 


211 


212 


LD 
ఫా 
CD 


ఆదిపర్వము _చతుర్హాశ్వా సము 


, అంత, 


. ధృతి మెయి శత సంఖ్యయు దళ,శతసంఖ్యయు *శతసహ | ససంఖ్యయును 2జ్రచ్రా 


యుత సంఖ్య యు.౫ా దేవ, వతు మీందను సాల్వు. జేసె వాండిశరంబుల్‌ : 


- ఘనభుజు(డన్ని యు నడుమన,"తునియఃగ వడినేసి వాని తురగిచయస్యం 


దన సూతుల శినొక్కొక య, మున |చెళ్ళంగ నేసె భరతముఖ్యుండు 
సపోలన్‌. 


'. రథమును రథ్యంబులు సా,రథియుమ వృధమైన భగ్నరధుండ్రై భాగీ 


రథి *కొడుకుచేత విమనో,రధు.ఆ. 2సాల్వుండు నిజపురంబున * కరిగె౯ా. 


. ఇట్లు సకల రాజలోకంబు నెల్ల న శమంబున 1వేడించి సాల్వీ రాజు 


మందల విడిచి పరాక్రమ లబ్దలయిన కాశీరాజ దుహితల నంచాంచాలికాంబి 
కలం దోడ్కొని వచ్చి భీష్ముండు విచ్శితఏర్యునకు వివావాంబు సేయ 
“నున్న నందు! బెద్దయదిమైైన యంబ యిట్లనియె. 


. పరగ నన్ను సాల్వపతి వరియించినం దండిచెతం బూర్వద త్తనె తి 


నమ్మహీళునకు నయంబున నెయ్యది, ధర్ము వెజింగి దాని. దల(పు2మిపుడు. 


1 కొన్ని (పతులందు లేదు. 
1. దళ _ సెక్కు (సతులు... 2. దశాయుత _ పెక్కు [పతులు 


1. తునియంగా నేసి వాని  ఆవిబు; తునియయగం బడనేసి - చ.ట.శ వష. 
aa ధనుస్స్యందన జనం యు నవన్‌ శ శిరస్స్యందన ఉన టు! ఈ లప: రట. ఆ 
ఆ,ఇ.బు ఓ.ట. లి. నొకసాయకమున ___ ఈ. 


1. ప్యుతుచేత - ప. 2. సాళ్వుండు _ కొన్ని (పతులు క. కే7న్‌ --ట. 


1. జయించి కొన్ని (పతులు, లి రాజు ముందట - ఊ ; రాజు ముందల -__ 
ద.ర; రాజుం బరిభపించి - న. శి. దుహితలం దోడ్కౌని _ కొన్ని పతులు ; 
దుహతల మువ్యురం దోడ్కొని __ జా; కూంతుల నంబాం  చ.వి.శ.వ. 
౨4. నున్నంత _ కొన్ని (పతులు ; నున్న యవనరంబున - జె.త.ర. 


1. మున్ను_య 2 డీరు_స. కొన్ని [పతులు ; డిపుడు _ కొన్ని (పతులు. 


చక్‌ 


214 


215 


216 


217 


BD 
Fp 
౮; 


216 


217 


శ్రీ మదాం(ధమహాభారతము 285 


-: బిబితోబీద్భంని బినావాము3 మరణము :._ 
సం. 1-96-52 


నని ఫీష్తుండు ధర్మవిదులయిన (బాహ్మణుల యనుమతంబున దాని 


నాల్వరాజున కిచ్చి పుచ్చి మహోత్సవంబున 'నయ్యిరువురు కన్యక ల 
విచ్శితపీర్యునకు అజావాఠరము ససిన 


. లాలితరూవపయౌవనవిలాన!విభానసిను లైన యంబికాం 


బు*లికలలా విబానా మయి భారతవంళకరుండు గామలీ 
లాలలి తాను*భో గరసలాలనుడై. నిజరాజ్యభారచిం 
తాలసుండ య్యెం గామికి 3 నయంబున నొండు దలంపం బోలునే. 


. ఇట్లు సకల వ్యాపారరహితుండై కానీ రాజదుహితల నయ్యిరువుర నతి 


"| పణయ గౌారవంబునం దగిలి. 


1 అమలను ధార మ్యహర్శ్యతలంబుల గవకుసుమా మోదనందనముల( 


గృత కాదికందర। కీడా! గృహాంగణ ఏిపిధిరత్నో పల వేదికలను 
గలహంస కలనాద కమనీయ కమలినీ దీర్చి కా నెకత తీరములను 
రమియించు చును గామనాగాధికాన క్తి( చెసి శోషించి విచి|తవీర్యుC 


. డమర పురికి 'జనీన నతనికిం బరలోక, విధుల శా స్త్ర"ద్భష్టి ఎలయ. జీన 


నాపగాతనూోజు6 డఖిల బాంగమలయు, | బావ్మాణులయుందోడ భాను 
నిభఘండు, 


lx నయ్యిద్దరు _ కొన్ని (వతులు ; కడమయిద్దరు = 


1. విభాసిత - ఖ.ద.ల వీ.ళ,.ష. 2 రాగ _ చక్కు (పతులు. ల, మనంబున 
నొండుదలంపు గల్లు న me 


1 (ప్రియంబున — కొన్ని (పతులు. 


1 గృహంబుల _ ఆ.ట,.త యర, లి. రత్నోజ్ఞ్వల --చ.వీ.ళ.ష.స, లి. జనియె _ 
ముర, ఉ యుక్తి _ త.న, 


296 


218 


219 


220 


219 


bb 
ho 
a 


221 


ఆదిపర్వము ___చ తుర్తాశ్వా సము 


_: నత్వొవతి భీష్తని బివావహామాడుమని కోడది :_ 


పతం జ (ఆ 


, మజటియు నత్యంతళోకార్ష'వంబున మువ్‌ంగిన తల్లిని 2ముఆఅందండను 


తేనాశ్వాసించి యరాపజకం బయిన *రాజ్యం బకలంకంబుగా( (బతిపాలించు 


చున్న కొడుకు నఖిలధర్మవిదు గాంగేయుం జూచి సత్యవతి యిట్లనియె. 


. శంతను సంతానంబును, సంతతకిర్తియును విండ !నత్మ్భతియును న 


త్యంతమహీ”భారమును బ,రంతప నీయంద చిరతరంబె, న్రలిచెన్‌: 


. జననుత *సర్వధర్మములు నర్వజగత్ప్సరి2వ_ ర్తృన్యకమం 


బును మణి సర్వివంశములు( బుట్టిన మార్గము నీవ నిక్కువం 
బనఘ యెటుంగు ద.న్నత గుణాథఢ్యుండవు౯ భర జాన్వయావలం 
ఒను(డవు *నీవ కనిన్నొకండు పంచెదం జేయుము మత్చి్శ్యియంబుగన్‌ . 


- ఇక్కురు వంశంబున 'నీ,వొక్కరుడవ యున్న వాండ వుర్వీ రాజ్యం 


2బెక్కటి సేకొని తేజము, దిక్కుల వెలింగింపు సంతతియు బడ యుమొగిన్‌ . 


. నిరతంబు (బెహ్మ మొదలుగ, వరువన యెడ తెగ్యక యిట్లు వచ్చిన వంశం 


బురుభుజ నీ వుండంగ నీ, తరమున విచ్చిన్న మగుట ఢర్మువె యనిన౯. 


l, వమగ్నలై న జా rs 2 On మారదం|డశు a కొన్ని (పతులు. 
మె. నూతార్చి జాతో 4, రాజ్యంబు కలంక౦0బుగాకుండ మ; రాజ్యంబు 
సర తరము అ రల “5; బె నిర్వక ంబుగా _- న 


b: సతతి — పెక్కు. (పతులు ఎ సంన్క్బృతి జటా ఈ స స్మత్కియ — ఆమ. 
దె. రాజ్యంబు __ యఘు గల; రాజ్యమును _- ఓ ట.బ; భఛారభరంబంకయు 
సరరురట అటు న ఇత (యతిభంగము) 


/ 


సస సర్వధర్మువులు — వాళ ; కొన్ని (పతులు; సత్యధ ర్మములు జు . సక 
ఏ రక్షణ - ఊ జ. లి, కర్మములు ర కీ. గాన = ర.వ లీ. నిన్నా 
కటి _ ఆ.ఐ జౌ.గ,జ.ట న ర; నిన్నొకటబంచెద మ, నేనొకటి ఓవ. 
6, మనఃణపియంబుగన్‌ _ డ.ద. 


eh 


జర  :: “2 బొక్కలు చికొని బి, 


వివ 


224 


శ్రీమదాం[ధమహాభారతము 287 


Fa క 


క. విని భీష్మం డని యొ మీకి,ట్లని యానతి 'యీూయదగు నె యమ్మెయి నాప 


లిన పల్కును మణి నాతాల్చిన |వతమును *జెలుప నంత చిలుతనె 


కేచపు(డా. 


* హిమకరు.డు శ త్యమును న ర్యము డు మహో తేజమును హుతాశను. 


డుష్ల 
£9 
త్వము 'విడిచిశేని గుర్వ, ర్లము 2 నాచేకొనిక *న|ద్వతంబు విడుతునే. 


లిలిర వ. పృథివ్యాది' మహాభూతంబులు గంధాదిగుణంబుల నెట్టు విడువ నట్లు 'యేనును 


224 


బి2 


“గురు కార్యంబున ముత శుల్కార్షంబు గా సర్వజనసమవంబు*న వన్న నీట 
సమయస్థితి "విడువ నది యట్లుండె మీయానతిచ్చినట్లు నా యెజుంగని 
“ధర్మువులు లేవు శంతనుసంతానంబు శాశ్వతంబగునట్ల గా “క త్ర్త్రధర్మంబు 
నెప్పెద నాచెప్పిన దాని ధర్మార్లవిదు లయి లోకాయా  తానిపుణు 
లయిన పురోహిత [ప్రముఖ lO ge | బాహ్మణవరులతో విచారించి చేయు 
నది యని భీష్మం డందటు విన నిట్లనియె. 


1 యోను స; కొన్నీ [పతులు fo యాలు లం యియ్యు — కొన్ని 
(పతులు ; నియ్య sds” న టయ = Dl, DOS = 
ఇఐఖ గ.మ ల ఇెపుమా జ రు (పతులు ; చెపుణా -- ఉ.బు, 


1. విడుతు ₹ని ___ కొన్ని (పతులు ; విడుచునేని __ కొన్ని పశులు, 2. గా నా 
కొనిన ___ కొన్ని (పతులు ; HTD కొన్ని (పతులు, ఫ్‌ ను[వతము క 
ఏ.ఓ; యీ [వతము ఫిళచువనోగన్‌ జాస్‌; 


1 పంచమవో _ ఊఖజ,వీశమ. 2. వివావాశార్యంబున మీకు _ మ. 
5. మీ వివాహోర్థంబుగా కోన్ని (పతులు, మీ శుళూపార్థంబుగా -- న; 
మీకు నుఖారంబుగా-ఎ బు hi SOND. పులు కొన్నీ పతులు; న నాడు 
చేసిన -- ఇ.చలవీశమ.న; న సర్వపంగపరిత్యాగ సమయనంస్థితి చేసితిం 
గాన దాని _ బు. ర్‌, విడుతునే యది _ జ 6. ధర్మువు లెదు == అ; 
ధర్మంబు లేదు  బు.గద.బ 7. తతియ _ ఖమ. 68 సర్వార్థవిదు - మ. 
9, పావనయా|శా —న, శాన — ప, LODO క) [పతులలో 
లేదు 


298 


ఆదిపర్వము చతుర్గాశ్వా సము 


226 చ. పితృవధజాతకోపపరిపిడితు( డై. జమదగ్ని'నూనుడు 


ద్దతబలు హైహయుకా నమరదర్పితు. జంపి *య శేషధారుణి 
పతుల 3వధించె గర్భగతేజాలురు నాదిగ నట్టిచోట( ద 
త్సతులకు( దొల్లి ధర్మవిధి సంతతి నిల్బ రెభూసురోత్తముల్‌ . 
= దీరతముని వృుతాంతము ;-- 
_ qa జావ క్‌ 


సరు. 198-6 


227 వ. మణి యదియునుంగాక 'యుతధ్యుం డను మునివరుని*పత్ని మమత 


226 


బి2 


యను చాని గర్భిణి నభ్యాగతుం డయి బృహన్నతి దేవర న్యాయంబున 
నభిలషించినం దదియగర్భస్టుండయిన పుత్తుం డెజింగి యిది ధర్శవిరుద్దం 
బని యా[కోళించిన వానికి నలిగి బృహన్పతి సర్వభూ కేప్పితం బె న 
యి కార్యంబు నందు నాకు: (బతికూలుండ వయితివి కావున దిర్హోత 
మంబును బొందుమని శాపం విచ్చిన వాండును దిర్హతముండు నాం 5బు ట్ర్‌ 
సకల వేదవేదాంగవిదుం డయి జాత్యంధుం డయ్యును తన విద్యాబలం 
బున6 బెద్దకాలంబునకు( (బద్వేషిణి యను “నొక్క ”|జావ్మాణి వివాహాం 
బయి కీగొతమాదులయిన కొడుకులం బెక్కండం బడసిన నది లబ్బ 
పుత్ర) యె తన్ను మెచ్చకున్న నిశ్లేల నన్ను మెచ్చవని దీర్ణతముండు 
11 పద్వేషిణి నడిగిన నడి యిట్లని యె. 


1. రాముడు -- మ. జి సమస్స _- ఓన.బవ, ఏ నుజంసి -- వా.ళ. 
కొన్ని (పతులు. 4. బాలుర నాదిగ _- “పెక్కు (పశులు. 


1. యుచధ్యుండు -- వా; భవ్యుండను కొన్ని పతులు. ఉతధ్యుండు  ళ. 
అథ్‌ తథ్య ఇతిఖ్యాత ఆసీద్ది మానృపి.పురాః = నీలకంఠ| పతి పుట 191; 
౨. ధర్మపత్ని _ పెక్కు (పతులు. లి. బెవరత్వంబున .. కొన్ని (ప్రతులు. 
ఉ తమంబునంబొందు _ అఐ.త.బల; తమసం బొందు --_ మ. లి. బరగి __ 
ట.ర. 6. నొక్క -- పెక్కింట లేదు. 7. భార్యను - వ. రి. దాని 
యందు గెతమాదు - బముఐ.ఖ.బ 9. సంతాన -- ఏ.బ.వ. 10. తన్ను=న, 
కొన్ని పతులు. 11. (పద్వేషీం నామ (తాహ్మంీం. భం. లో.5. పాఠము. 


228 


229 


280 


ప్రల! 


228 


లలి) 


వల] 


శ్రీమదాం[ధమహాభారతము 239 


. పతియు భరియించు( గావున భర య య్య 


భామ భరియింవంబడు.6 గాన భార్య య య్య. 
బరగ నవి మనయందు *వీడ్వడియె నిన్ను 
వనన యెల్ల కాలము భరియింతు( గాన, 


. *ఎంత కాలమయిన నిప్పాట భరియింప, *నోవ నింక నరుగు మొండు కడకు 


ననిన నిర్ణయాళ్శ లని దీర్హీతము( డి, *సతుల కెల్ల నపుడు శావ మిచ్చె 
ఏ ఢం ౧ ట్‌ 


. వతిహీన లయిన 1భామిను, లతి ధనవతు లయ్యు. గులజ లయ్యును ననలం 


క్భత ల య్యుడు మాంగల్య రృహిత ల య్యొడు. గృృపణవృత్తి నిదియు 
'మొదలుగన్‌ . 


స్స 


. అని శాపం బిచ్చిన దీర్గ !తమునకు *నలిగి (పద్వేషిణి యిమ్ముదుకని నె 
ఇం + 


ట యేనియుం గొనిపొండని తినకొడుకులం బంచిన వారును *నయ్యాతథ్యు, 
నతివృద్దు జాత్యంధు నింధనంబులతో బంధించి “మోవోంధులయి 
గంగలో "విడిచిన నమ్మునియును [బవావావేగంబున( 'బెక్కు దేశంబులు 


| 


1. నది -- చలసగోన; నివి __ కొన్ని (పతులు ; నదియు కుహు క గంటి 
ణే గిడ్పడి  — త; గడ్చడియె_బ ల, నెబ్ప కాలమునే భరియింతు(6గాన _ 
ఇ.చ.మ ల.వీ.శ.మ 


1. ఇంత కాలమయ్యె నిప్పాట - న 8. నొప నరుగుమింక నొండుకడకు ._ 
చెక్కు (పతులు. లి. తమనుండు నతులకెల్ల నలిగి శావమిచ్చె__ఆ. 4 శాప 
మిచ్చెనవుడు నతుల కెల్ల ఎ ఈ.ఉ.బు జ,ప.వ 


Lu 


[ఎతమన్మున అముతుము... ౨. కడతునరిగి ను లిం కో క ననీ బు 
ఓఖ.ట 4. నయ్యాచద్యు -- వా, నందుని _ ఊ; నతిశాంతచిత్తు __ 
చలళ,వమ; నౌచిత్యు -- కొన్ని పతులు 5, నింధన బంధనములతో ___ 
కొన్ని [పతులు ; కాస్టే నముద్లే [పమ్యీవ గంగాయాం నమవానృజన్‌ _ భం. 


6. మదాంధులయి -- ఆ ఇ.చ.పీళ.మ; నిర్మోహులయమి = వ.య. 7. వై చిన _ 


240 


వలల 


వలల 


ప్రల్రిడ్తీ 


వలల్‌ 


ర్మ 


ఆదిపర్వము-_ -చ తుర్దాళ్వా సము 


గడచి చనియి నంత నొక్కు నా(డు బలియను రాజు గంగాభిే పకార్లంబు 
వచ్చిన వా. డయ్యింధన బంధనంబున నుండియు నుదాత్తానుదాత్త స్వరిత 
|పచయ స్వర భీదంబు లర్పడ నలక్షణంబుగా వేదంబులం జదువుచు( 
దరంగఘట్టనంబునం దనయున్న దరిం జేరవచ్చినవానిం ”దీరంబు( 
జేర్చి యింధనబంధనంబులు విడిచి మహర్షి మామశకేయుంగా నెటింగి 
10క్రన్నె జింగించుకొని నమస్కారంబు సే సీని యి ట్లనియె. 


. ఎందు౦డి వచ్చితిందుల, కందుల 1కేంగుదు మహోమునీశ్వర విద్వ 


ద్వందిత నాపుణ్యంబున(, 'జెందితి *నిన్నిష్టోఫలము. జెందిన *“పాటన్‌. 


"వ నపుత్సకుండనై యొవ్విధంబునను సంతానంబు వడయనేరకున్న 


వాడ నాకు ఎసంతానదానంబు దయాసేయుమని యతనిం బూజించి 
తనపురంబునకుం దోడ్కొని చని బుతుమతియైయున్న తనదేవి సుదేప్ప 
యనుదాని సమర్పించిన నదియును. 


- పుట్టుంజీకు వృద్దుః బూతిగంధానను, వేదజడుని. బొంద వెలంది రోసి 


"తన్న పోనిదాని( దన్విం. గోమలిం దన, ిచాదికూ(తు( బంచెం దపసికడకు. 


. ఆదీర్ణ్శతముండును దానియందు. గాతీవదాదుల నేకాదశపుత్తు)లం 


బుట్టంచిన బలియును సంతసిల్లి పిరలు *నాకులపుత్త కు లే యనిశ నమ్ముని 
వాని కిల్లుని యె. 


ఆ.కఇఊ,బఓ నబ రి చెళంబున -_ ము 9 (దిరంబు. "జేర్చి యింధన బంధ 


నంబులు విడిచి - ఈ భాగము సెక్కు. (పతులలో లేదు, 10. తన్నెణింగించి - 
వాళ, కొొన్నింబ లేదు. 


1. కగాదు _ చెక్కు. (పతులు, లి నన్నిష్ట _ పెక్కు [పతులు ; నాకివ 
ఆ.ఊ మ, లే. సిద్ది = డ.ద 4. పొంచెన్‌ _ ఆ.ఇ.బల, మాడ్కిన్‌ _ గ.పయ; 
భంగిన్‌ _ చట.ర.వీ.శ మ, 


నా. 


l. ఏనవత్య్యుండ నై = 
డయా 


ర్మ 


2. నంతానంబు దయసేయు -_ కొన్ని [పతులు ; 
సంళతానంబు సేయు ___ జౌొ.త. కి. సేయవలయు__ర , చేయుండని_బు.న. 


ము -ర. 2. తన్నుంబోలు _ యవ. కి, దాసి _ ఊ ఎ.ఖ.జ 


1. వలన __ వాళ కొన్ని (పతులు 2 నా పు త్తకులే_ వా; నాపు[తకు 
లగుదుశే _ కొన్ని (పతులు. 


236 క. 
237 వ, 
288 క, 
299 వ, 
286 
297 
288 
299 


391-16 


శ్రీ మదాంధమహాభారతము 241 


వీరలు 1నీకులపుత్తు9లు, గారు భవద్దేవి దాది గాదిలినుతకుళా 
భూరిిభుజ యుద్భివించిన, వారు మవోధర్శ*పరు లవారితనత్తుుల్‌ . 


అనిన నబ్బలి సంచానార్జి గావున వెండియు నమ్మునిం |జార్జించి తత్స) 
సాదంబు వడసి సుదేస్ట నియోగించిన దీర తముండును దాని యంగంబు 
లెల్ల నంటి చూచి వంళకరుండును' *మవోసత్తుంండును నయ్యెడు కొడుకు 
నీకుంబుట్టునని యను[గహించిన దానికి నంగరాజను రాజర్షి పు క్రై నివ్వి 
ధంబున నుత్తమవ తియ మ తంబులందు ధర్మమార్షంబున 2? బాహ్ముణుల 
వలనం బుట్టి వంళకరు లయిన వత్తింయు లనేకులు గలరు. 


+ నత్యావతి భీముని యయమతంభున వ్యానుని నోదరక్షేతయలయందు 


నంతానయమును దిడయుమని నియాగించుఖు ;- 
సం. 1_99_1 
కావున 1నియతాత్ను జగ, త్చావను *ధర్మస్వరూపు [బ*హవ్మాణు, బడయం 
గా వలయు వా(డు సంతతి, గావించు విచితవీర్యక 'వమ్మేతములన్‌. 


అనిన భీష్ముపలుకులకు సంతోషించి సత్యవతి దొల్లి! దన కన్యహై యున్న 
కాలంబున( బరాళరుండు దన్ను. గామించుటయు నమ్మునివరంబుకం దన 
కన్యాత్వంబు దూషితంబు గా కునికియు. దత్ససాదంబునం జేసి యమునా 
ద్వీపంబునం గృష్షదై ఏపాయనుండు గానీనుండయి నద్యోగర్భంబునం బుట్టి 
“పని గల యస్పుడ “తన్ను ( దలంచునది యని చెప్పి తపోవనంబునకుం జను 
టయును ఖీమ్మునకుం జెప్పి నిజతపోదవానదగ్గపా పేంధనుం డయిన కృష్ణ 
డైై్వైపాయనుం *డఖిలధర్మమూరి *నిత్యసత్యవచనుండు నాని యోగంబున 
నీ యనుమతంబున భవద్భా9తృ మ తంబుల యందు సంతానంబు వడయు 
ననిన నమ్మవార్షి కీరనంబు విని ఖీష్ముండు కరకమలంబులు 6మొగిచి 


1. నీకును _ బున. 2. భుజులుద్భ -- ద.చయ. లి. విల్లిన కొన్ని 
(సతులు. ఓ. వరులు వనుధాదీశా ___ ర. 


l. జవన_త్త్య నంపన్నుండును _ జొ.ట,న,ర.వ 2, (బాన్మాణవరుల mee 
kb: నియ తాత్మ ఎం ఎ టి.క,గ.బయ.ర. వి, (బన్ను వటం త, 


1 కొండుకనాండు దనకన్య యై - వా,ళ. 2. నీకుంబని _ ర; మీ కుంబని _ య. 
ల. నన్ను = ఐద బ.య.ర; ల (పతిలో లేదు. 4. డఖిల లోక పూజ్యుం డఖిల 
ధర్మ  క.చ.వీ.శ.ష.న. శ్‌, నిత్య _ సెక్కింట లేదు. 6. మొగిడ్చి - ఈ ఖ. 


242 


240 ఉ. 


241 వ. 


242 క్ర, 


240 


241 


242 


ఆదిపర్య్వము_చతురాశ్యాసము 


౧ 


వ్యాసభట్టారకు( డున్న 7దిక్కు కు (మొక్కి, తొల్లి జగంబు లుత్చాదించిన 
అల ఇ జ ఇగ 

యాదిమ[ఒహ్మాకుం గలసామర్థ్యంబు గల దెదవ్యానసుం డిక్కురువంశంబు 6 

క బతిప్టించునది యెల్ల వారికి నఖిమతంబ యనిన సత్యవతి కురువంశోద్వవా 

నార్థంబు వా రాళర్య్యుం దలంచుడు నాతణంబ 


నీలగిరిం దశ్ళంగ!మున నిర్మల మైన సువరవలదీ 
ననా ca ౧ 
జాలమువోని పింగళ విశాలజటా చయ మొప్పంగా వచ 
కృి)లలితుండు వచ్చి నిలిచెన్‌ హ3నీల వినీల విగవో 
రాళ రుచుల్‌ వెలుంగంగ బరాశరసూను(డు తల్లిముందటన్‌ . 


సత్యవతియును బెద్దకాలంబునకు వచ్చినయా (పథమపుతు నతిహా ర్థంబునం 
గాగిలించికొని యవిరళ!ప'కకోాధారల నానంద బాష్ప ధారలం "వేసి యఖి 
చెకించుచున్న నమ్మునివరుండును దల్లి కావ్పజలంబులు దుడిచి యభిివాద 
నంబు సేసి పురోహిత పురస్సర భూనురవరులతో శవిధిపూర్వకంబుగా 
భీష్మండుసేసిన యాది పూజలు సేకొని సుఖాసీనుండై యున్న నమ్మవహో 
ముని గుళలం బడిగి సత్యవతి యిట్లని యె. 


జనకునకును స్వామిత్వము, తన యోశ్రైళశమున6 గలిమి తధ్యమయది య 
జ్ఞననికి( గలుగున కావునం జను( బని6 బంపంగ నిన్ను జవనుత నాకున్‌ . 


నరవ, 7 దిశకు ఆమ్మ దిక్కుమొగంబై __ యః దిక్కునకు 

మొగంకె _గ. రి (బతిస్టించుట యెల్ల వారికి ___ ల.స్వ |పతిషాపించుట. -- 
రమా 0 * ౧m 0 

జలకళ మ్య (పతిస్ట స లం = ము 


జా 


lL. మసన న 


1. పయోధర ౬ పెక్కింట లేదు ; పయోధర _ చా. పయోధారల _ వీళ.ష. 
కొన్ని (పతులు. 2. వందనంబు -- ఒడ ద.బమ.ర. లి విధిపూర్వకంబుగా -- 
కొన్నింట లేదు. 


1. తనయుని చెసంగలిమి విన(గందధ్యమదియ _ బు.చ వీ.శ.ష. 


249 


244 


245 


246 


247 


248 


249 


249 
244 
245 
246 


247 


249 


శ్రీ మడాం(ధమహాభారతము 248 


. అనువమరాజ్యసంపదకు నర్హుండు వంశము '!వి_స్హరింప నో 


పిన నుచరి[తు( డీనుతు(డు ఫీష్ము(డు దొల్లియు( దండికిం [బయం 
బనఘుండు సనేయుచుండి నిఖిలావని రాజ్యనివ ర్హనంబును౦ 
దవశర౦గ [దివ్మా చర్యమును టాలె జగద్విదిత (పతిజ్ఞుండ్రై 


. ఈయన్వయ విచ్చెదము, నీయెబు(గనియదియె నన్ము*నిస్తుత జగముల్‌ 


నీయంద 2నిలిచినవి గా, వే యిక్కాల్మతయ (పవృత్తులతోడన్‌, 


. ధృతి నీయను'జుండ్రై వి, (శుతు(డై న విచ్శితవీర్యు నుకే|తములన్‌ 


సుతులం బడయుము కులమవి,రతినంతతి *నెగడ 'దేవరన్యాయమునన్‌ . 


. నీకారణమున వంశ మ, నాకుల మె నిలుచు టయు. దిదాప్తులు( |బజలున్‌ 


శోకభయంబులు విడుతురు, నాకును ఖీష్మునకుం గడు మనఃపియ 'మెన, 
గున్‌. 


. అని సత్యవతి నియోగిం,చిన వేద వ్యాను. డట్ల చేయుదు 'నిది యొం 


దును గల “ధర్మువ యెప్పుడు, వినంబడు నానాపురాణ *వివిధ్యశుతులన్‌ . 


. ఇక్కాశీ రాజ దుహితలయందు ధర్భృస్థితిం బుత్తో9త్పత్సి గావించెద వీరలు 


నాచెప్పిన (వతం బొక సంవత్సరంబు క శుధాత్మలగుదు లేని సత్పు తులు 
పుటుదు రనిన సత్యవతి యిటని య. 
6 Mm 


(పకటముగ వంశ*విసా, రకులగు పు పుత్తకులం జెచ్చెరం బడయు మరా 


జకమయిన ధారుణి పజ, *కొక నిమిషం *ేబయిన. *“బక్కృతి నుండ(గ లావే. 
1. నిన్తరింప - ఆ ఇ.ఏ.ఐ,.మ.ర.న, 

1. నీశ్యర _ బు.ఐ.జె గ.త వ. (అఖండయతి) వి, పుట్టినవి - బుయ. 

|. జుడుగడు విిళుతు - ట.ర. ద. సరపవద=నే; ౧5 నెనగ -- కొన్ని (వతులు. 
1. మెసంగ౯్‌ _ వా.ళ. కొన్ని (పతులు 


టే కొన్ని (పతులు వి ధర్మమ రరుసియును' == మ “ల వివిధ 
స్మతులన్‌ _ఆ.ఊ; విశుతకథలన్‌ మాత 


1. నిస్తారకు---ఇ.బు ఉ.త.మ.ల.న, చి. యొక___ఇ చ.ద.ల.వీ.శ,ష; లొక - 


_ఎఏ.ప.జా.త. 8. బేని _ సెక్కు (పతులు. 4. | బతికియుండంగల రే. కొన్ని పతులు 


251 క, 
252 వ, 
250. 
25! 
252 


ఆదిస ర్వము__చ తురా శా సము 


ఆవని యరాజకం బయిన యప్పుడ భూ పజయందు సర్వధ 
ర్శువులు దొలంగు 'దేవమునిముఖ్వులు వాయుదు *రోలి వ్భష్లి 25, 
దవు మజి యర్రువుల్‌ దటు(గు *నందురు గావున గాలయాపనం 
బవితధ వాక్య చేయక నయంబున రాజ్యము నిల్చు మి త్తటిన్‌ - 


దయ నీచే నుత్చాదితు, లయినసుతులు దమ్మెలుంగునంతకు ఖీష్ముం 
డయనయశాలి సమర్దుం, డయి చేకొని రాజ్య భార 2మారయుచుండున్‌. 


అని న సవతి కృష దై పపాయను నియోగించి బుతుమతియు శుచిస్నాత 
యునై యున్న యంబికకడకుం జని “వతజ్జుండై న వాండు సుపు 
తుండు గావున భర్మ్య్యం బై న *విధానంబున నీవు రాజ్యీధురంధరుండయిన 
కొొడుకుం బడసి భరతవంళంబు నిలుపు మెల్ల ధర్మంబుల కంజుం గులంబు 
నిలుపుటయు మిక్కిలి ధర్మంబు నెంటిరాతి నీకడకు చేవరుండు *వచ్చుం 
దదాగమనంీబు( [బితీతంచి 'యుండునది యని కోడలి నొడంబణీచి 
యనేకసవా[సీమహీసురులను * దేవతలను 10బుషులను నిష్ట్రభోజనంబు 
లం *2దనిపి యున్న నా రాత్రియందు. 


1 రోపి _ ర.ల.స. కొన్ని (పతులు. 2 లంతవు _మ. లి, యగ్భువుల్‌ తస 


4 నం(డది గావున _ ఆఈస 5. బఫవిరళ _ య. 6. రయంబున __ 
ఉ చ.త.ఏ.ళ.మ.. 

1. దయచే నీయుశ్చాదితు _ ర. 2. మరయుచు నుండున్‌ __ అ.ఈ.ఉ.కో 
ఖ.జ.బ య.వ; మంతయు నరయున్‌ _ ర 

1. శతక్ఞైండైన -__ వా. కొన్ని [పతులు ౨. విధంబున -- ఊ.డ.ద.మ; 
విషయంబున _య,. లే. భారధురంధరు __ కొన్ని (పతులు. 4. టయుతమ 
ధర్మంబు  ఏఖ. లీ. వచ్చుంగావున దదాగమ _ ఆ.ఇఖమ.ల వీ శ.వు. 
6. బసుకించి _ కొన్ని పతులు. 7. యుండుమని కోడలి _ ర. 6, మహీనుర 
వరులకు, దేవతలకు  ర.స. 9. బుత్విజులను దేవత _- ఏఐ.ట,.న.బ. 
1. బుషులను  పెక్కింట లేదు. “ 11. భోజనారాధనల _ రువ. 


12. దుక్ట్రి సలిపి యున్నంతనారాతి _ రన 


2098 


బైగ్రకీ 


298 


254 


శ్రీ మదాం(ధమహాభారతము 245 


ధృతొరా బ్బ నొండురాజు బిడుథల శిననయు :- 
Sow lt 00-4 


. తివిరి నుతజగ్ళ 'మెన్నం,డవునొకొ 'దేవేరునివలన ననుచును నవవ 


ల్లవ కోమలాంగి *యంవిక, ధవశేతణ విమలశయనతలమున *నున్నన్‌. 


మధ్యాక్కర. అవసరజ్ఞుం'డయి వ్యాసుే జె తెంచె నంత న త్తపసి 
రెక్షనిల గడ్డంబును గవిలజడలును గవిలకన్ను లును 


bs మెట్టిండవు అష గాళ్ళ 2. రునికరుణ _ కొన్ని [పతులు : రుడు 
నాకు _ వాళ, కొన్ని (పతులు లి. యంతట -- ఈ. 4. నుండెన్‌ _- 
కొన్ని (పతులు, 


|. డైన వ్యాను ws Pre అతు ల, గవురుగడ్డంబును క 

కక్‌ ప SSO కపిల (పాన! ) అ అరథెం “ నంఖ్యాక అాళషత (పతులు. 

కవిలగడ్డంబును, గవిల జడలునుముద లెనవి ఇచ్చట కపిల గడ్డము అను వాఠము 

[(గహిం నినచో టైరినమానవుగుట యే కాక పవ (పాన యేర్ప్చడుచున్నది. 

ఇది నన్నయకు ప కాదో నిన్హయించుట కాథారము లేదు తాళప్యత 

పప షు. (పతులును 8 పిలగడ్రము అను పారమునే గహించినవి 
కవిలి కపిలళ బ్బ "బె చై_క్ళతశమని శబ్దర అన్నాక స 


కాని (పాచీన శాననము లందు కపిలగోవు అనుటకు కవిల అను రూపము. 
వినవచ్చును. వేగవిరాళు వంటి రూవములు శాన్పించుచున్నవి. దీనినిబట్టి కపిల 
శబ్దమునకు కనిల రూపము [పాచీనమైనది కలదు. నన్నయ యీ కవిల 
రూపము నిచ్చట వా డెనని నరిపుచ్చుకొనవ లను. 


నుణీరయొక సందర్భమునందు క పిల శబ్దమును నన్నయ Sgn అమల నువ శ 
శృంగ (1 15) షత పద్యము నందు కోపిలంబిు గోళతంబు అని (ప్రయోగము 
కన్చించుచున్నది. ప,వ లకు అ భేదవర్షయతిని న యంగికరించెను. నంధిగత 
వైనప్పుడు గసడదవా చేశముచే వ,వ లకు పాన యంగీకరింపబడినది. అట్టిచో 
ప,వ లకు అభేదవర్గనియతిచ క్యాచిత్క. మైన పావయుండెనే మో తెలియదు. 
గవురు గడ్డంబును అను వహారమును వీనవచ్చుచున్నది. (అము[దిత | గంథ చింతా 
మణి, నంపుటము 16, నంచిక 2 వుట 17 నం 1908) ఇచ్చట నంస్క్బృత 
మూలము నందు భిన్న విశేషణములు ప తస్యక్ళష్ల స్యక పిలాం 
జటాం దిశే ప్రేచ లోచనే బిభూణి చైవ కృ ళూణి ద్భష్ట్వూ చేవీన్య మీలయత్‌ 
నన్నయ కూడ ఇదేమార్గము నవలంబించి భిన్నవిశషణములను వా జెనని భావించ 
వచ్చును. అప్పుడు గవురుగడ్డము, కసిలజడలును, కపిలకన్నులును అని 
నన్నయ (ప్రయోగించి యుం జనని ఊహింపవచ్చును 


246 


బిరల్‌ వ. 
956 క. 
౨57 క. 
విక్‌5్‌ 
బి56 
25'/ 


ఆదిపర్వము --చతుర్దాశ్వాసము 


*దవిన యన్నువ నల్ల నెన దిర్హపుందనువును జూచి 
6యువిద గన్నుంగవ 'మొగిచి చెఅవక యుండ భయమున, 


కృవ్వ'దె ్రపాయనుండును దానికిం 1బు త్త్ర్రదానంబు సేసి యీోేయంబిక 
యంధు బలపరా|కమీవంతుండయిన కొడుకు పుట్టువా(డు మాతృదోషం 
బున నంధుం డగు ననిన విని విషణ్ణచి త్రయయి సత్యవతి వెండియుం 
గృన్ష చై పపాయనుం |జార్జించి యింక నంచాలిక యందొక్క. 6కొడుకుం 
బఢడియుమని ని యోగించిన నెప్పటియట్ల యమ్మునివరుండు నంజాలిక 
కడకుం జనిన నదియుం దనవేనంబునకు వెఅిచి వెల్ల నె యున్న నక్కో 
మలికిం బు త్రదానంబు చేసి యూ యంజాలిక యందు మవో!బలపరా|కమ 
గుణవంతుడు వంశకరుండు నగు12పుత్తుంండు పుట్టువా(డును మాతృ 
దోషంబున6 బాండుదేహుం డగు నని! చెప్పి యరిగిన. 


బలవన్మద నాగాయుత, *బలయుతు.డు నుతుండు పుళ్లు (బిజ్ఞాూచతుం 
డలఘు(డు ధృత రాష్ట్రం ఢా,లలనకు నంబికకు. గురుకుల పవరుండ్రై. 


అంజాలికకును గుణర,త్నాంబుధి "పాండురవిరాజితాంగు(డు [పభవిం 
nD UU తెల 

చెం వాండురాజు కురువం,ళంబు (పతిష్టంప ధర్మ సర్వజ్ఞుండై . 

oy దవసి_కొన్ని (పతులు ; దవిలి _ అఐ.జా ఖ.త ; దివిరి _- ర. రీ. నల్లని 


దర్హతనువు జూచి - కొన్ని |వతులు. (గణము తక్కువ) 6 యువతి 
అ.ఆ.ఇ.బు,ఖ.మ.య వ భ్‌ మోడ్చి -- ఆ.బానవ; మూసి _ త 


కూడా 


1 బు[తకాధానంబు -- స. జి. నేసివచ్చి _ న కి. యంబికకు _- పెక్కు 
[పతులు 4 సంపన్నుడైన ఎ ఏ.చె.బు.ఖ.త 5. జాత౧ంధథుం = బ 
6 కొడుకు రూపగుణ వంతుంబడయు __ స. కొన్ని (పతులు. 1 యువలయున ని ౫ 
ఆమ. రి. నదియును నమ్ముని వికృత వేషం _- చ.ల.పీ,.శ.ష; నతని వేషంబు 
చూచి _ ఊన.ర. €.కు -_ కొన్ని (పతులు. 10. బలపరా|కమ -- కొన్నింట 


లేదు. 11. వంశకరుండు  కొన్నింట లేదు. 18. కొడుకు పుళ్టెడు -- 
కొన్ని పతులు ; నుపు[తుండు పుట్టు - చ.ఖ ర.వీ శమ. 1లి. యెరింగించిన - మ. 
1 బలవంతుడు ___ య; బలుడగుసుతుడట్లు _ ఆ.జె మ; బలయుతుడగు 
సుతుడు ___ బు ఐ.క.వ, 


ల © ర్యుండు రాజితాంగుడు._య. 2. (వతిషిల్ల__కొన్ని (పతులు 5 [పవర్ణిల్లి = 
దా om అంగు 
బు జె.లు; [పవ ర్తిల్ల-త. లె సర్వజ్జుం 2_--%.ఊ.ఐ.ట ; శా సన్తృజ్ఞుండై -అ.ఏ.ఖ 
త వక్టిండై_-డ ; సర్వన్వుం డై; సంయుక్షుండై, నంవంతుం డై, నంచితమతి యై, 
అర గ f= ను న సః ఇ ఇ _ న 
సంపన్నుండై సత్య వతుం దై నామగుండై స సారూప్యుం డై మ 


(ర్న 


౨58 వ, 
259 ఆ. 
260 వ 
258 

259 


శ్రీమదాంధి మహాభారతము 247 


ఇట్లు [క మంబునం బుట్టే ధృత రాష్ట్ర ఏపాండుకుమారులకు ' బాహ్మణ 
నమేతుండై ఖీష్ముండు జాతక ర్మాద్మికియ లొనిరించి నంత నాంబికేయు 
జాత్యంధుం జాచి దుఃఖతయయి సత్యవతి 3-విండియుం బా-రాళర్యుం 
*దలంచుడు *నావణంబ యమ్మునివరుండు వచ్చి పనియేమి యని 
"యన్న నీయంబికకు( ([బథమపుత్తు)ం డంధుం డయ్యు నింక నొక్కకొడుకు 
రూపవంతుం "బడయుమనిన “నది నియతాత్మ యగు నెని సుపుత్తు)ండు 
పుట్టు ననవుడు సత్యవతి తొల్లింటియట్ల కోడలి *నియోగించిన 10నకో్కోమలి 
యమ్మునివరు వికృత! పవరూపగంధంబుల కోపక రోసి తన*2దాసి 
న సకభూషణాలంకృతం జేసి తన శయనవలంబున నుండం బంచిగ 
వ్యానభట్టారకుండు వచ్చి దాని! చేసిన యిక్టోవభో గంబులం గోదుష్టుండై 
దానికిం బు_త్తఫదానంబు సేసిన, 

చండీకోపు. డయిన మాండవ్యమునివరు, శావమున జనుండు “*సంభవిల్లె 
విదురుండనంగ ధర్మవిదుండు పారాశర్యు, పర్యమునను న వార్య పీర్య 


బలు(6డు. 
. అనిన విని జనమెజయుండు వై శంపాయను” కిట్లని యొ. 
l (బాహ్మాణ సమ్మత ంబున కు (పతులు ; (బాహృ్మళణాను ముతంబున -_- 


గ్ని.చ.ల. ఏ : డ్రాహ్మణ సహిెతుండై _ అ,.జొ ఖత; (బాహ్మణ సమ్ముఖంబున న్న 

వు. (బాహృ్మణ నమృతుం నై wrth నంట SS ల రించెనంత _. సెక్కు 

(పతులు. JY DOW జా చెక్కు పతులలో బేదు, 4. దలంచుటయు __ 
జ సం ల న్న క ఖో బస మన z= అర Wa 

కొన్ని (వతులు ; దలంచిన .__ కొన్ని (పతులు. నో నప్పుడ ముని స్త కొన్ని 


(పతులు, bE అజా సతమత సన్‌ 7. బడయవలయుననిన __ 
కొన్ని పతులు. గ. నది _ వా. లో లేదు. *ళి లో “ఇది” యని యున్నది 
రి నియమించిన _ అ.బుఐఐగటత ఏ; నియమించి - జె. 10. నక్కో 
మురియున.. జు నదియును ఆ కొన్ని (పతులు ; నమ్ముదితయు న 
11. వేషంబున కోపక -_ పెక్కు (పతులు జార. ఆజ కొన్నీ పతులు ; 
దానికూతు __- ఐ.ట.వ. 18 యాశయన సెక్కు [వతులు. 14. తోడ 
అట Ts. న న తునతస్య్యాం తుష్టమగాద్భృషిః = నం. 


5 న క అడ ఇట త అర్య అర్య = అల 
త) (జడ్‌ టర్‌ దృప్తుం డై కొన్ని [పతులు 1 నంతుష్టుం 2 ---కొన్ని (పతులు. 


1. కొపియైన -__ మ. ౨. నంభవించె -_ పెక్కు (పతులు. త. భువిన 
వార్యబలుడు Sr 


248 


261 ఆ 


262 వ, 


261 


262 


ఆదిపర్వము___చ తుర్గా శ్వా సము 


అ మూంఢ బ్యోరబాఖ్యా౭నోయు క 
Ses lll = 


పకల జీవరాశి సుకృత దుష్కృత ఫల,మరసి నడుపుచున్న యట్టి ధర్ముం 
“డిందు శూ ద యోనియందు మాండవ్యుచే, శప్తు*'డ యదేల సంభవించె, 


అని యడిగిన వానికి వై శంపాయనుం డిట్లుని చెప్పె మాండవ్యుండను 
[బహ్మర్షి దొల్లి మహీవలయంబునం గలతీర్ణంబులె ల్ల 2నేకాంతచారి యయి 
సేవించి యొక్క నగరంబున ఆడిగలుగ *నడవిలో నా|శమం౦బు గావించి 
త ధ్వారవృతమూలంబున నూర్ద్వబాహుం డయి మౌన(వతంబునం దపంబు 
సేయుచున్న నన్నగరంబు రాజునర్లంబు *|ముచ్చిలికొని [ముచ్చు లాశె 
కులచేత *ననుధావ్యమాను లై మాండవ్యు సమీపంబు”నం బాణి యయ్యా 
శ్రమంబుీలో డాంగిన వారి వెనుదగిలి వచ్చిన యారెకు లమ్మునింగని 
రాజధనాపవోరులయిన చోరులు నీయొద్దన పాతి రెటవోయి 


_ రెజుంగుదెని చెప్పుమనిన నమ్ముని మౌనవతుండు గావున బలుకకున్నం 


*గినిసి యయ్యా[శమంబు13లో. జొచ్చి వెదకి ధనంబుతోడ నా(ముచ్చులం 
బట్టకొని, 


1. ఈ వద్యమునకు బదులీవచనము 'బి (ప్రతిలో కలదు __ నకలలోక ధర్మ 
మూ_ర్రియెన యముండు కూ దుండైై పుట్టుటయు మాండన్యముని వరుండు 
శావందిచ్చుటయు నాన తిమ్మనిన వానికి, 2 మెటింగి....౪ యిట్టి జ నెల, 
కొన్నీ (పతులు; మరసీ ___ ఒ.క.జద. శి. డిందు 


మ “క్కు (పతులు i 
డొంద __ వా. 4. డగుచు చేలనంభవించె - బుట 


నేకచారి _ వా.ళ. లి. గలుగు - వా.ళ, కొన్ని (పతులు, 4, నడవిలో ___- 
కొన్ని [పతులలో లేదు. క (ముచ్చిలి కొనిపోయి -- ఆ ఇ.మ; (ముచ్చిలి 
క నిద నుచు జాం న? (ముచ్చిలి కొనివచ్చి  బు.ఐల.ర, 6. ననుగమ 
మానులై -- ఊ.బు.ట.ర ; ననుచోద్యమానులై కురు రుతు 
అ.ఉ.ఓ.న. రి. సొచ్చిన — ఏఐ. లి, యొద్దకు వచ్చి పారి __ గ. 10. పారిరి 


వారెట -- ఆ.9.౬.ఖట 11 గినిని_పెక్కు [పతులలో లేదు. 12, సోచ్చి _ 
పెక్కు (పతులు. 


1. జన మెజయునకు __ కొన్ని (పతులు. ౨. నేకాంతవారి __ "పెక్కు [పతులు 


263 


264 


265 


266 


267 


2683 


264 


265 


266 


267 


శ్రీ మదాంధ్రమహాభారత ము 249 


ఆ, తాన 'చోరులకును దాపికా(డై వేవ,ఛారి మిన్న? శేని తపము సేయు 


చున్న యట్లు వలుక కున్న వాండని యెగ్గు,లాడి యారెకులు నయంబులేక. 


. మాండవ్యు నా ముచ్చుల'తోన 2కట్టకొని వచ్చి రాజునకుం జూపి ధనం 


బొప్పించిన రాజు నాముచ్చులం జంపించి తపోవేషంబున నున్న 
[ముచ్చని యమ్మాండవ్యుని( బురంబు *వెలుపలళూలీ పోతుం జేయించిన. 


. మునివరు( డట్ల్టుండియు( దన, మనమున నతిశాంతు(డయి 'సమత్వమున ( ద్‌ 


మ్మొనరించె 2ననశనుం డ,య్యుూను బహుకాలంబు [పాణయు క్తుండగుచున్‌ . 


. ఇట్లు శరీరదుఃఖంబు దలంపక తవంబు సేయుచున్న యమ్ముని *తపంబు 


'పేర్మికి మెచ్చి 2 మవోమునులు వతులయి *రాతివచ్చి *మునీం|దామవో 
తఫన్వివై న నీకిట్టి దుఃఖంబు గావించిన వారివ్వరని యడిగిన 6వారికి 
నమ్మాండవ్యుం డిట్లనియె. 


. ఎటింగి యెజబింగి 'నన్నడుగంగ నేల దీని,నుఖము దుఃఖంబు 2 బా _ప్తించు 


చోట నరుడు 
దగిలి తనకర్శవశమున దనకు. దాన, కర్తగా కన్యులకు నేమికారణంబు. 


|i [ముచ్చులకును నతన ల = సం ఆనన? 


1. తోడన్‌ __ కొన్ని (పశ.లు. 2 పట్టుకొని _ కొన్నిపతులు. లి. నున్నవా 
డితండును [ముచ్చని--న ; నున్నబుషి (ముచ్చని--మ. 4. వెలుపల -- 
చెక్కు[పతులు ; వెలి - వా; సమీపంబున న. 5. [పొప్తుం - కొన్ని 
(పతులు 


1. శమత్యమున - ఎ.ఖ.ట త.ద.వ,బ.మః*ల లి నవగను డయ్యును వన... 
1. తవంబున కచ్చెరువంది -. సెక్కు. (పతులు. 2, మవార్టులు — కొన్ని 
[పతులు లి. రాతి _ కొన్ని (పతులలో లేదు. 4. మునీం[దా -- పెక్కు 


(ప్రతులలో లేదు. గ. యిట్టి మవోతపస్వి __ వాళ. కొన్ని(పతులు. ర. 
జారీకి "సెక్కు పతులలో లేదు. 


1. యుమున్ను నన్నేటి కడుగ-వ ; నన్ను నిశ్తేల యడుగ-న. 2, [పాపించు... 
కొన్నీ (పతులు 


20 


ఆదిపర్వము __ చతుర్థాశ్వాసము 


వరరి వ. అనీ యమ్మహోమునులతో మాండవ్యుండు పలికిన పలుకు 1లన్న గరరకుకులు 


269 


YT 


బ్ర] 


268 


269 


విని వచ్చి రాజున *శెతింగించిన 3రాజునుం బటితెంచి శూల *|పోతుం 
డయి యున్న మాండవ్యునకు నమస్కరించి నాచెసీన యజ్ఞానంబు 
సహించి *నాకుం [బసాదింప వలయునని శూలంబువలశ నమ్మునిం 
7చాచుచో నది శీపుచ్చరాకున్న దానిమొదలు మెత్తన తునిమించిన. 
దత్క౦ఠ పార్శ్వంబునందు ళూల శేషం బంతర్గతంజై యుండె దానం జేసి 
యాముని'యణిీ మాండవ్యుండు నాలటేబరగుచు నమ్మహోముని ఘోర 
తపంబు సేసి యెల్లలోకంబులు 2xమించి  యొక్కనాండు యముని 
పురంబునకుం జని 12 ధర్మ రాజున కిట్లని యె. 


క, దండధర యిట్టి దారుణ, 1దండమునకు నేమిదుష్కూతము. “జేసితి ను 


(గుండ వయి తగనిదండము, “దండింపంగ | బావ్మాణుండ6 దగు నేనన్నుకా. 


. అనిన మాండవ్యునకు ధర్భరా జిట్టని యె. 


. *సొోలయక తూని(గలం గొ, ఆుల( బెట్టితి నీవు నీచిఖుతకాలము త 


తృలమిప్పు డను*భవించితి, తొలంగునె హింసాపరులకు దుఃఖ|ప్రాప్త్రుల్‌ . 


¥ 


BOTS ww BE, 2 కుం జెప్పిన _ చెక్కు పశులు, లీ, రాజును 
భీతాతుండై పరతెంచి న 4. | పాప్లుండ్లై యున్న --- పెక్కు పతులు, 
(బాపితుం డై యున్న వ. నన్నుం గరుణిరపవలయు ౨ మక నాకు 
(బసన్నుండవు గావలయు _ ఆ; నాకు గృపాద్భస్ని దైసొదింపవలయు me 
బు; నన్నను[గహీంవ వలయు __ఖ 6 ననిపాిర్థించి కొన (పతులు, 
రో MP 5 WL .9; మెల్లన - ర 1D చోర 
వుండు -- వా; యాణి మాండవ్యుండు we గ | అణీ మాండవ్య 
ఇతి చ తతో లోశేషు కధ్య లే__ (1101-21) 11 బరగెనట్టి యమ్ముని __ 
కొన్ని (పతులు, 12. జరియించి _ పెక్కు (పతులు. 1. సమవర్తి -- ర. 


1 దండమునకేమి - బుయ. లి. దండించితి = అ.ఉ.ఊఐ.జ., లి నీకున్‌ 
ఆ.౬డ, 


ఘనాల ఆ. 'వెక్కుుపతులు ; సొలగడు-య ౨. భవింపక = కొన్ని 
(పతులు 


శీమదాం[ధమహాభారతము న్‌] 


272 వ. అనిన విని మాండవ్యుం డలిగి జన్మంబు మొదలుగా "బదునాలుగు వత్స 


రంబులు *చాటునంతకు( బురుషుండు *బాలుండు వాంజెద్దిసేసినం చాపం 
బుం “జద్దోపొరయండు వానికి నొరులెగ్గుసేసిన బాతకు లగుదు రిది 
నా స మర్యాద a విట్లి ధర్మంబు దలంపక బాల్యంబున నల్పదోషంబు. 
జేసిన నాకు [బావ్మాణోచితంబు గాని [కూరదండంబు కీగావించిన 
వా(డవు మ_ర్యలోకంబున కూ దయోనిం బుట్టుమని శాపంిబిచ్చుటం 
"జేసి వాండు విదురుండై పున్హై. 


978 క. అని మాండ! వ్యాఖ్యానము, జన మేజయునకు *నుచారచరితునకు. [బియం 


274 క. 


275 


272 


2718 


274 


/ 


బున( జెప్పెను వై శంపా, యను. *ేడవితథ పుణ్యోవచను. డచికడుభ కిన్‌, 
త్‌ో ఆకాంనాంతయు క్ట 


సత్యా శయ కుల శేఖర, నితోదయ 'రాజరాజన్భపనుకవిజన 
స్తుత్య మవోగుణ విమలా,దిత్యా గతనూజ *విమలధిరమణీయా, 


(దుతవిలంబితము, (తిభువనాంకుళ దీ _ప్పనిధీ సమ,_న్త భువన్నాళయ ధర్మ 


ధురంధ రా 
శుభయళ:వరిళోభిత పూర్వది,[ క్పుభువిలాస కృపారన బంధురా. 


| బం డెండు జ కొన్ని పతులు, ఏ. దాంక.: బురుషుండు న 
(పతులు. ల. బాలుండు కాడె__ట ద.ర , బాలుండు గావున _ ఉ. 4. 3 
కొన్నిపతులలో లేదు. ల పొరయకుండు -- కొన్నిపతులు. 6. సే 
ఇబుబ.మ. 7. దీనిందలంపక  కొన్ని(ప్రతులు. 9 దండించిన _ పెక్కు 
(పతులు 9. విచ్చుటయు నదికారణంబుగ __ ఇ.సు, 


|; వ్యునీచరికము — గ 2 నుదాత్త _ ఊ. ఏ. డవిరళ___ ఖ.డ.త.న.బ, 


వ; డవిరత  ఆ.వమ. క. వ్యృాదయుడయి న; మూరియై-. ఊ ; 
చరితుడయి కొన్ని ప్రతులు. క, (ప్రీతిన్‌ _ కొన్ని పతులు, 


] ధర్మనకల నృపనుక విజన - ఓ.గ= 2 వివుల_ఆ.ఇ.,బె.ట బ.మ ; చతురన ; 
విక మాదిత్యని భా వాజ్‌ ద, 


252 ఆదిపర్వము._చ తుర్జాశ్వా సము 


గద్య ము 


ఇది సకలనుకవిజనవినుత నన్నయభట్ట (పణితంబై న (శ్రీమహా భారతంబునం 
1దాదిపర్వంబునం 2గౌరవవంశ కీ ర్రనంబును గంగాశంతను సమాగమం 
బును వసూత్చ త్తియు *ేస్వర్లగమనంబును దదంశసంఘాతంబున 
గాం గేయుజన్మంబును ద|చాజ్యనివ ర్హనంబును (బహ్మ చర్య 
(వత ,పతిజ్ఞాపరిపాలనంబును *సత్యవతివివావాంబును 
జి తాంగద విచిశ్రవీర్యుల జన్మంబును జి|తాంగద 
మరణానంతరంబుక భీష్ముండు విచితవీర్యు 
రాజ్యంబున నిలుపుటయు విచితవీర్యుని 
వివాహంబును వానిపరోక్షంబున. గ్భష్ష 
దె పపాయనువలన ధృత రాష్ట్ర 9 పాండు 
రాజుల జన్మంబునుమాండవ్యుశాపం 
బున వదురుజన్మంబును నన్నది 
చతు రాన న ము, 


(గద్యము | 1. దాదివర్వంబునందు శాకుంతలో పాఖ్యానంబును జౌరవ ర. 2 జౌరవ_ 
ఎక్కు పతులు శి. స్వధాగమన నిమి త్తంబును __ ఎ జా.య.ర. ఉ. సత్వవతీ 


వివావాంబును _ పెక్కు [పతులలో లేదు. న్‌, నాణి మాండవ్యోపాఖ్యానం 
నంబును - ెక్కు(పతులు 


బ్రవమదాంద్రనుహాభారతము 


అదిపర్వము - పంచమాశ్వాసము 
స్ట్రనాథమూ ర విబుధ ని, ధాన మహోా*దానతర్చెతద్విజవర 2-వేం 
గీ నాథ పార్గనిభ యభి,మాన మహోర్ణ వ మ హేం|దమహివళాతిశయా. 


కా ధృతర్యాన్ల వాండుతమారులు పిఠడంగుటు 
య 
చతల 1జి [ఆ 1 


. అక్క*థకుండు శౌనకాదిమవోమునులకుం జప్పె నట్లు ధృత రాష్ట్ర” 


పొండు*విదురులు *భీష్మాభిరడితుశేలె. పెరుంగుచు నుపనయనానంతరం 
బున *నధ్యయనం 6జొనరించి రాజవిద్యల యందు జితశము”ల యున్నంత. 


. అమరాపగా *నుతు ననుశాననంబుక( గారవరాజ్యంబు గడు 2వెలుంగాC 


గురుభూము లు_త్తరేకురువుల “కంచును నధికలజ్మీయు క్తి నతిశయిల్లై 


1. వాన_._ఈ' 2. వేంగీ -బు.జొ.డ.త.బ, వేగీ — గి be Dm 

వా. * (శ్రీనాథ శబ్బమందలి థ కారము ద్వితీయ చతుర్ధ రూపము 
౧ @ 

కలది  ఛాకూ. 


br ria "ఎక్కు తాళస్మ్యత [పతులలో కధికుడు అనియే యున్నది. కిచల్‌ 
నిఘంటువు నందిట్టి రూపము కలదని తెలియుచున్నది బి, రాజులు - సెక్కు. 
(పతులు ; ధృతరాష్ట్ర ండును పాండురాజును __- ఎ.నమ.ుయ ; పాండురాజ విదు 
రులు __ భాకూ.ర, లి. భీష్నాది = ర. 4 లైయుప పెక్కు (పతులు; 
లైచెరుగు _ గి.ళ.ష. (అరనున్న లేనిరూనము) శ్‌. వేదాధ్యయికం ఆ. 
6. జాచరించి  ఎ.ప. 7 లై పెరుగుచున్నంత - పెక్కు (పతులు ; చెరుగుచున్న 
ఇ.ఈ.ఉ.ఓఒ జ.డ పమ.ర. కూలంకవ వా ఖ్య ఇచ్చట మూలమును ఉటంకించినది. 
సంస్కారైః నంన్కృళాన్తే వైవుత్తైరధ్యయ నేనచ ధృతరాన్ట9ళ్చ పాండుళ్చ విదు 
రశ్చ మహాయశాః విదురుడుదాసీ పుత్తు)డ్రై నప్పటికీ రా జేఅనుట. 


1. మాను-౬ ఓ.ఖ.జ.వ. జి. వెలుంగ-. పెక్కు పతులు; వెలింగె _ వా.వీ. మున్నగు 
పతులు. లి. కురు దేశముల కంచు నధిక  ఎ.న.ర.వ.వీ. 4. కంచు నత్యధిక ల 


251 


= 


జదిప సర్వము.___పంచమాశ్వాస సము 


ధర్మాభిసంరకితం బై న భూూపజ * కంతయు కనభివృద్ది యెస(గు చుండె 
తి 7 జ్ర 8 Yt 9% అగ గ 
వలసిన “యప్పుడు వానలు గురియుట సన్య సమృద్ది (ప్రశ సమయం 


10 చాలు సేలపె. బుష్పఫలభరితంబులె , తరువనంబు లొప్పె ధర్శకర్మ 

రతిం జేసి కరము 12నమ్మితో నన్యోన్య, హిత్రము( బి జేయుచుండి 
రెలజనులు. 

ఇళ, 


ఓ మ, అమలాచారపవి తభూసురవరేణ్యా గార పుణ్య| పదే 


రివ, 


శములం దధ్యయ నారవం1బు విధివత్స్చ్వాహాస్వధాస్వ స్తిళ 
బ్రములున్‌ మంగళతూర్య ఘోషములు నుద్యత్కౌతు*కాశీర్ని నా 
దములున్‌ రమ్యతరంబు లయ్యు ధరణిం ద దాజ్య సంవృద్దితోక. 


ఇటు 1 బహ్మో త్తరంబుగా. |బజాన్ఫద్దియు 2నస్య సమృద్ది యు వినగు చుండ 
రం అం | ధి ధి 

నాంవీ*కేయు ధృతరాష్ట్ర” "రాజ్యాభిషి కుం జేసి భీష్ముండు దనకు విల్లును 
7విదురుబుద్దియును ర సహోాయంబులుగా రాజ్యంబు 9రకీంచుచున్న౦త. 


చ,ప.ల.శ,ష. వ్‌. కెల్లను--య. 6. ననురాగమె__బ 7 యప్పుడ న 
కొన్ని పతులు. ర. యంగ ర. 9. నంప క్రి  అ.ఇ.ఈ.ఉ ఎ.గ్ని చ.ట.డ, 
ప ద.మ.ర ల.వీ.ళ.వ ; సంపదలు - నయ, 10 బాండ్లు సె పె _-- అ.ఇ.బఒ.ఓ.ట. 


త.లన.,ళ ; పాంళ్ళు సేసె ree ర. పాంళ్ళు రూవమును గూర్చి ఈ వ్యాఖ్య 


యందు చర్చింప(బడినది ; పాొండిసేపె  వా.ళ, మున్నగు (పతులు ; బాలుసే వె 


ఏ.జ.డ.ద.ప.మ.ర ; పాడిగలిగ _ య, 11. నియతి _ వ 12 నియతితో _ య, 
198. గోరుచుండి'ెల్ల న 


1. బునువిధి స్వాహా _ కొన్ని (ప్రతులు ; బులువిధి __ కొన్ని (పతులు ; బులువషట్‌ 
స్వాహా _ స.ళ. వి, కాకీరఆ.ర. లి. నమ్‌బుద్ది-యః బుగ్గి. Prosperity. 
ల థి థి 


ty ధర్మో త్తరంబుగా అ స ధర్మోత్తర మవర్తత _ మూలము, [బహోత్తర 
మనియు గలదు లే. రాజ్యూభీవృద్ధి నలా "పెక్కు (పతులు రీ. నెసగుచుండ .___ 


ఆ.ఈ.ఉ.చ; నగుచుండె ___ ఎప.జ ; నగుచున్నంత _ ర. 4 కేయుండైన న 
ఆ.చ.ర.వీ.ళ.ష ; కేయుండగు _ తయ. ర్‌. రాజుం జేసి _ కొన్ని (పతులు. 
ద్ర విల్దునమ్ములు అనరు. 1 బుద్దియు విదురుండును - ఆ ఇ.ఈ.ఉ బు.ఐ.ఓ ఓ. 

త.ప.య ; విదురుండు తనకు బుద్ది సవాోయుండునుంగా = బౌ; విదురు _ క. 
జ.డ.ద. లలో లేదు. 8. సహాయులుగా-ఐ.ట.య. 9. సేయుచు_కా.క.య 


6 ఉ, 


ప 


రి క. 


లి క, 


శ్రీమదాంధ్రమహాభారతము 2ిర్‌క్‌ 


ఆయము గర్వమున్‌ విడిచి యన్యిపతుల్‌ సనిసేయ నిట్లు గాం 
"గేయ *భుజాబలంబున నిక త్తవిరోధిసమాజు6 డై కుమా 
6రాయితళ కి "శాలి ధృతరాషు9(డు రాజ్యము సేయుచుండె న 
త్యాయత కీరి తో దనకు వా స్పిపురం కీబది రాజధాని గ౯. 


ఇట్లు రాజ్యంబు సేయుచు నారూఢయౌావనుండై న యా!ధృత రాష్ట్రు9నకు 
వివాహ౦బు సేయ *సమక'ట్రి భీష్మండు గాంధారవతి యయిన  సుబలు 
“కూ6తు గాంధారి యనుదాని *నతిశయీరూపలావణ్యశీలా భిజాత్యసమన్వితంగా 
(కాహ్మణులవలన కవిని విదురున కిట్లని యొ. 


ఈవంళము విచ్చేదము, గావచ్చినం గులము నిలువగా సత్యవతీ 
దెవి వచనమున సంతతి, గావించెను వ్యానుండను జగత్క ర్ల దయకా, 


ఈకులము 'వివర్గ్షింప(గ, నాకభిమత మేను వింటి నలినేకణ చా 
Ga 
నేకశతసనుతులం బడయం:గ, నా కన్యక వరము 2వడసె నళ పారుచేశన్‌, 


ధృత రాస్ట్రు డు రాజ్యా భిషి కుండై నట్లేపుతు లభించిన మూలములందు లదు ఇచ్చట 
మూలమిల్నన్నది. ధృతరాష్ట్ర _్వచతుష్ట్వాత్‌ రాజ్యం నపశ్యవద్యతు పొరన 
వత్వా ద్విదురో రాజా పొండుర్భ భూవహి ఆది _ 109 అధ్యా _ 20 ల్లో చిత 
శాలా |వపమరణము. 1. ఆయత _ జొ.ఖ.చడ.త.య, ఆయత గర్వముల్‌ 
భాసం ర.నళ, లి న్బపుల్‌ _ ఇవ. లి. సేయుచుండ _. ఉ.బు.ఐ.ఒ.గ, 
బ ర.వ ; నేయనట్టు జ కట భుజా[శమంబున _ అ.ఆ ఈ ఉ ఊ.ఏ క,.ఖ, 
జ ట య ; భుజా(శ్రయంబున. ఐ.ఒ.ద న అక.కనం ర, నివృ త్త = అక.చ.జ బయ, 
ఇచ్చటయతి విచార్యము ; నిక త్త నమ స్తవిరోధియె._కనం. 6. రాయత_కసం. 
"క్కు (వతులు ; రాయుత-_ర.వ కొన్ని (పతులు 7. దాల్చి - జె. 8 బటు _ వ, 


J ధృత రాష్ట్ర వివావాంబు __ కొన్ని (పతులు. బి, దలంచి _ ఓడు, 
లీ. కూతురుగా __ "పెక్కు (పతులు, 4. అలిశయిత ._ ఛానం. ర. రూవశీలా_. 
Mm SWI LO; Bi DOA = 5 


1. నిలువగా _ భానం. చెక్కు (పతులు. 

/ 
l. (పవర్టింపగ జు పగ IDE మభివర్టింపగ -బ. ౨ గొనియె _ ఊ; 
గాంచెనట _ బొ. లి. నట _ భఛానం. 


స్ట 


10 వ, 


11 త, 


12 వ, 


10 


11 


12 


టి దినసర్యమా...పంచమా శ్వా సన 


కావున ధృతవాష్టు9నకు గాంగారి!ని వివావాంబు సేయుదిము గాంధార 
పత్రి మనోతోడి సంబంధమునకుం *దగునని నిశ్చయించి నుబలుపాాలికిం దగు 
ముదునళ్ళం బంచిన సుబలుండును నుముఖుండై కురుకుల "విసారకుం డయిన 
ధృత రాష్ట్ర్ర)ండ యిక్కన్యకకు నర్హుండు గావున నారాజునకు గాంధారి 
నిచ్చితి ననిన *వాని 10బంధుజనంబు లెల్ల. దమలో నిట్లనిరి, 


అంగములలోన మే లు త్తమాంగమందు, నుత్తమంబులు గన్నుల యుర్విజనుల 
కట్టికన్నులు లవమ *నదియకాక, యు త్రము(డు గాంజె, సద్దుణయు కి 
నతడు, 


ఎవ దృతర్యాష్తుండు గాంధారిని ఎనానాంభు నేనీకొనుఖ :- 


సతమ తడ (ఆజా! 


1అనిన వారి పలుకులు విని గాంధారి ధృతరామ్హ9నకు6 బితృనచనద _త్తంగాం 
2దమ్న నిశ్చయించి ేవాకు(బతి యిమ్మహీపతియ కాని యొరు*ల నొల్లనని 
3ంయప్పరమపతి వత పరపురుషదర్శనంబు 6వరగివారిం?చి పతి కనుగుణంబుగా 
నేత *పట్టంబున దనన్నేతంబులు *గట్టికొని యుండె నంత నక్కన్యం దోడ్కొని 
దాని నహోదరుండయిన శకుని మవోవిభూతితో వా స్తిపురంబునకు వచ్చిన ధృత 


1. ని _ కొన్ని [వతులలో లేదు. 2. మగ్గాం ధారపతియు _ ర లి. పతియును-న. 
ఓ, తోడివై వాహిక _ పెక్కు (పతులు. 5. దగినవాడని _ య. 6. దగు _ పెక్కు 
(పతులలో లేదు. 7. నిస్తారకుడు-- బు ఏ త.ర,శ,ష,.న. ర. వరుండు -- ఇ.వ, 


9. వానికి _ బు.ఏ.బ ; అతనికి - ర. 10. బంధుజనంబు లీట్సనిరి = బుిు.బటొ.బంర, 


1. నంత - అ.ఈ.ఉ.ఏ క.ఖ.గ.త.బ.మ; నంతె_ ఆ.౪ఇ ఊ.ఎ.కె టడయ ; టంతె _ 
వా.ళ. కొన్ని (పతులు , నదియ. చాక న, 


1. అనువారల -- ఓ.మ. 2. దన్నుమనంబున __ ఐ; దనమనంబున = బు. 
వీ. నాకు ని జన్మంబున = ద. 4 లజూడ _ ఊ.ట.డ.ద.వీ. 5. యప్పరమ -- 
ఊ.బు.ఐ.గ.జ.ట,డ. ఛాసం. వీ; వరమ _ వా.ళ. క్కు (పతులు. 6. పరిత్య 
జించి _ ర. 1. చితన -- వా.ళ. కొన్ని (పతులు. 8, పట్టంబు గట్టుకొని జ కాక, 
శాసం. కొన్ని (పళులు ; పటంబున __ ఆ.ఇ.కె.ళ.షమష. 9, గట్టించుకొని లి 
న్మేతపట్టు - పట్టు వ(న్త్ర ఇదము. బస. 2. ఆ.సం. ద్వాతిం. 8, 188 ఇందు నేతలోనే 
కన్నుల రూపములు వచ్చును. ఇ'క్తు తురగా వళులు, వాంసొ వళులు, గజా వళులు 


18 క. 


14 వ. 


14 


15 


శ్రీ మదాంధ్రమహాభారతము బగ్‌? 


రాష్ట్ర )ండును బర మోత్సవంబున గాంధారిని వివావాంబై దానితో. బుట్రన 
కన్యకల 11సత్య్యవతయు సత్యసేనయు నుదేష్ట్రయు సంహితయు. దేజశ్రవయు 
సుశ్రవయు నికృతియు శుభయు 12ళంభువయు దశార్లయు ననువదుండ 
నొక్క లగ్నంబున వివాహాంబయి మజియును. 


కులమును రూపము శీలము6, గలకన్యలం దెచ్చి తెచ్చి గాంగేయు౦ డీ 
నలఘు(6డు ధృత రాష్టు9ండు కుల, తిలకుండు 2పరి| గహించె దేవీశతముకా. 


1అంత,. 


. వేదంబులందు. (బ్రవీణుడై. మలి 'సర్వశా(న్ర్రంబులందు( గాశలము మెటుసీ 


యసికుంత 'కార్ము కా ద్యాయుధ విద్యల యందు జిత ళము. డై తురంగ 
సింధు రారోవాణ కికుల దకు(డై. నీతి ప యోగముల్‌ నెఅయ నేర్చి 
యతిమనోవారనవయొవనా*రూధుండై కోటి లేని హిమరళ్ళి కాంతి దాల్చి 


మొదలగు పట్టు చీరలు గలవు రజ్జుయు క్ష వస్త్రంబున _ భా.కూ, 0. తోడం 
బుట్టిన - అ.ఖ.వ, 11 ఇచ్చట మూల శోకము జే సన ప్రత నత్య సేనాం 
సుచేస్తాంచ సుసంహి తామ్‌ , శేజ్జ శాం నుశ్రృచాంచ తథ స్‌ నికృతిం శుళ్లామ్‌ | 
Yo SS దశార్గాంచ గాం ధారీర్జళ వికఘుతాః | వపకావాన్ని (వతిజగాహా ధృత రాళ్ట్రా 
జనేశ్వరః। 1. 108 భం. అథన్ఫూ చిక. సు "ఛస్లామ్‌ - అనుటకు 'నుహేణామ్‌ు' అని 
యును. సుళవామ్‌ _ అనుటకు స్వ[ళ వాము “అనియును పి.పియన్‌. 1-104-62. 
ఈ సందర్భమున తాళపత్ర [(వతులలో ఈ "పురు BG తేజ[వత, 
సుసెన, ఉర్వి, ధృతి, వం చెవ[వత, వికృతి, శుభశార్జి నపశ, సుభగ, 
వీనిలో ఉర్వి యనుపేరు భండార్మరు (పతి అథస్ఫూచికలో నీయబడినది. 
19. శంభువ . మూలము; నంభవ _ వా.ళ. ఇతరములు. 


1. రూపును _ ఏ.జా.గట ర; శీలము రూవును-అ.ఆ.బు.ఊ.ర. 2. వివావామ యె. 
వా. భానం. పెక్కు (పతులు ఎ (పతిగహించె ఎ బు,బ.జ,నళ ; పరిగహించె జు 
ఏ.ఐ.ఓ.ఖ.గ, ళ్న 


1. అంత _ కొన్నింట లేదు, 


1 ధర్మ _ రస, 2. రంభుడై _ య. ఏ. కడలేని __ ఊ ఏ.ఐ.ఒ.ఓ బౌ.ఖ. జంట, 


39I—™ 17 


ట్‌ి, 


16 వ, 


17 సీ 


bb 
~~] 


అ ఖలీ జ్‌ (1 
= ల అ శౌ నూ. 
దీ రము సంచమాళ్‌ న్స్‌ ము 


'పరుంగుచున్న కొడుకు. *ఉబ్బృథువడు నాయత, బాహు దీర్చ చేహు. అజాండు. 
జూవి 
వీకీకవలన( గులము "వెలుంగు నంచును $నెడ, జావ్నా వీసుతుండు నంతసి ల్లి. 


ఇక్కు.మారున శకెందు వివాసాంబు సేయుదమని విదురుతో విచారించు 
చుండె *నంత. దొల్లి. 


= &తంఅి బరి [తోయు [య 


sos lalla] 


యాదవకుల!విఘుండగు శూరు' డనునాత. డాత్మ తనూజలయందు. బెద్ద 

దాని నంబుజముఖ 2ధవళాటథీ వనుదేవు చెలియలి బృథ యనుచెలువ( బీతి 
దన మేనయ త్తనందను( డపు త్తకులడెన 3యాకుంతిభోజున కర్ది తోడ. 
గూంతుంా నిచ్చిన. గోమలి యాతని యింటం దా నుండి యనేక వివ 


*వరుల కతీథిజనులకు న వారితముగ., దం[డీోవనుపువ నిషాన్న దాన వఐరునర ( 
7'జేయుచున్న దుర్వాను(డ౯ సిద్దీమౌని, వచ్చె నతిథయై భోజనవాంఛ జేసి. 


దనబలశళస.ళ. 4 |[పియ దకిణాయత బాహు --య శ్‌, సేతు క 
6. చేత _. ర. 7. వలయు _ ఆఊ త; పెరుగు గి; వెలుగుబొమ్ముని యెద _ నః 
వెలుగొందుననియెద _ వ; వెలుగు నంచనివేడ్మ _ చల.శ,ష. వెలుగు బొమ్మను 
చును. ర. 6. వేడ్క _ అఈ.ఉ ఎ,జా.చ డ.ద.ప.ఛానం వీ.ష ; నెద _ ఊం.ఐ. 
ఓ.ట.త.న; నెడ్డ న మై న నెడ్డ = వా.ళ, i 


1, నట _ వెక్కు (పతులు, 


1. వీరుడగు వ 2, తరళాకి _ ల. లి నాకుంతి భోజునకు ___ ప.ఐ ఓ.ట.ద.ళ. 
కొన్ని (ప్రతులు. 4. వరులకు నకిధులకును నవారితముగ _ య.ర.న; వరులక 
ఛ్యాగతులకున వా న; వరుల క తిధులకు నభివాంఛితముగ _ బ. 5. భిమునులకు -_ 
వపు రుకామునుల ఐత విశ. 6, పనీనిన్హ మృష్టాన్న = ౬6. వా.ళ: వనిచిన 
నిష్టాన్న జ బరు టద ర ఏ వనిచీన మృష్టాన్న = క పఠాపిన అ చన (వనుప్పున 
నిషాన్న న. కొన్ని పతులు. 7? జేయ దుర్వానుడనియెడు సిద్దమునియు __ మ. 
గమ ఈ న్‌ జ 

8. మునియు . చా ఇక్క |పతులు, మౌని _ జా.త, 


19 క. 


20 క, 


21 వ, 


19 


20 


వ! 


శ్రీమదాం(ధమహాభారతము 259 


. 'కుంతియు నమ్ముని2వరు *కోరిన యాహారంబు వెట్టిన సంతుష్టుండై యమ్ముని 


*వరుం డిట్లనియె నీ మంతంబున *నీవేవేల్పు నారాధించి “త వ్వేల్పులు 

నీకోరిన యట్టి 'పుత్తకుల *నిత్తురని *యావద్దర్శంబుగా నొక్క దివ్య 
ఠి = శాం 

మం తంబు. (బనాదించి చనిన 1“నమ్ముంతళ క్రి కి యెజుంగ 'వే.డి కుంతి యొక్క 

నాంజేకాంేేతంబ !2గంగకుంజని 19 యవగా హూనుబు చేసి, 


అమ్మం[తము( దనదగు హృద, యమ్ముక నక్కన్య “నిలిపి యాదిత్యున క 
ర్యమ్మై త్తి నాకు నిమ్ము |పి,యమ్మున నీయట్టి పుత్తు" నంబుజమి| శ్రా. 


అని కేలు మొగిచి నిలిచిన, వనజాయత*సెత కడకు వచ్చెను గగనం 
బున నుండి కమలమిత్రుండు, తన తీ వక రన్వ "ముడిని 'కరుణద్యుతితోన్‌. 


అక్కాన్యక యు నట్టి శేజోరూసంబు నూచి "విన్మయంబునను భయంబునను 
గడు నం|భమించి *నడునడ నడుంగుచున్న దాని నోడకుండుమని సూర్యుండు 


1, గొంతియు _ అబు ట.డ.ద.య.ల. ౨ హారుందు కోరిన = జసు లె. కోరిన 


యట్టయావోర = రు, చ, వరుండిమె ం|ఉంబున ప క పతులు. రి, స వే వేల్పు సు 
అ.ఆ.ఈ.ఉ.బు.ఎ ఐ.గి ప 1 నీవే వేల్పులను కోరిన_ 


గి.చ.శ ష.భాసం,భాొ, oi త నీ పయ్యేని పొక్క ప వేల్పు నారాగించి 
త వేల్పు కొరికను. 6 నన వ్వేల్పు = అ.ఆ.జ త ద.న.బ.య 7 వరంబు 
నిత్తురని న. 8 నిచ్చునని - వా. సెక్కు (ప్రతులు; నిత్తురని - చ.వీ శప. 
9, య - మన. 10. దానిళ కి _ "పెక్కు, | పతులు. 11. శంబున _ 
అ,ఆ.ఈ ఉ ఊ.ఏ,ఐ గ.డ.ద.బ. 182. గంగరు _ సెక్కు [పతులలో లేదు. ఈ ముట్ట 


మున కుంతి గంగకు వెళ్ళి నట్లు గానీ సద్యోగల్ళ పృీషయము గాని మూలము నందు 
కాన్చించదు. మంజూష వస sss (పతి అథన్బూచి త్రో మాత మే కలదు 
పుట. 469 19. గంగనీళ్ల కాళ్లు మొగంబు గడిగికొని _ వా.ళ. "పెక్కు (పతులు; 
యవగావానంబు సేసి _ చ.వీ.శ.మ. భాసం. కుంతి భోజుని నగర సమీపమున గంగా 
నది లేదనియు, ఆశ్యనది యున్నదనియు రూలంక పవ్యాఖ్య వివరించెను 


1. దలచి_ఓ. 2. కొడుకు_వా.ళ, ఇతరములు ; పుత్రు-ఈ.ఏ ట.డ.ద. భాసం. ర. 


| (మొక్కిన _ అబు. ఐ.ఒ.క ఖ,గ.చ జ,ద.బ.వా.వీళ.మ. 2, నే తి ఇ వక్క 
[(వాంత [పతులు చ ODD అ.ఆ.ఊ.క.గ్మియ.ళ,మ,స. 4, తరుణ 
త్వమున£౯ా య Os 


by విసయభయ సం|భమది త్రయ = అఆ.వ్ర,.ల ; వినస్మయంబును భయంబును గడునం|భ 
మంబును ఇనంగొన అ చ. శాసనలు రాలీ తాము; విసయంబును భయంబును పొడము 
విసయంబునను అ విన్మయంబును ఖభయంబును సం భమంబును గదురు విన్న 
యంబునను_బ 2. వడసడ వడంకు చున్న _ పెక్కు (పతులు ; నడునడ నణుంగుచున్న- 


శ్రీమదాంధమహాభారతము 261 


యు? కోరు డొబియింబి నూత గృవాంభు చేఠుట :- 


సం. 1_104_10 


26 చ, సలలిత మైన పుట్టుంగవచంబు నిసర్గజ్యమైన కుండలం 


28 


29 


విర 


28 


29 


బుల యుగళంబు నొప్పంగ సుపుత్తుండు కర్ణుడు పుకు సూర్యమం 
డలమొకొ భూతలంబున బెడంగయి దీ_ప్తి సహా|సకంబుతో 
వెలుౌెడు నా నిజద్యుతి 1సవి స్తరలీల వెలుంగు చుండ(గన్‌. 


. అంత నాదిత్యుం *డాకాళంబున కరిగిన గొడుకుం జూచి కుంతి “దద్దయు 


విస్మయంబంది యెద్దియుం చేయునది నేరక. 


తరువోజ. ఏల 1యమ్ముని నాకు నిచ్చె నిమ్ముర్యత మిమ్మం తళ క్రి యే*నెజటుంగంగ 

"వేండి 
యేల పు_త్త్రకుం గోరి యంతయు భ కి నిను దలంచితి బీతి నిను(డును నాకు 
నేల సదో్యోగర్భ మిచ్చె గుమారు( *జేల యప్పుడ యుదయించె నింకెట్టు 
లీలోక వరివాదోమే నుడిగింతు నింతగు నింతయు నెలు(గరెి జనులు, 


వనంతతిలకము. ఈబాలు నెత్తుకొని యింటికి. జన్న నన్ను౯ 
నాబంధు లందటు మనంబున 1నే మనా 

*ట్ట బాలనూర్యనిభు *నిట్లులోడించి పోవం 

గా బుద్ది 'వుట్లునని కన్య మనంబు లోనా. 


1. సువి_స్హృతము_భాసం క సవిన్మయముర; నవి_స్తర్యమె వీలని ల్లుచుండగ కాడ ద, 
1. డాకాళ మార్గంబున -- అఅ,ఊ.బు,ఒ,ఛ.ట.డ.త.ద బయ.ర,లీ.శ.మ 2 
యెంతయు _ ట.డ.ద.న.ర ; వెద్దయు -య. 


1 యిమ్ముని- చెక్కు పతులు ; యమ్ముని_అ ఐ.ఖ.చ.ట.ద.వీ.శ. 2 నెరుగక-ఉ.ఊ. 
బు. ల డెలమి యిష్పుడు- ద. 4 మెట్టుడిగింప నేర్తునింతకు_త ఈ పాఠమున 
అఖండయతి. 


1. నేమియం|డో జనః నేమియం|డి"బ్లే మప “మినా ల. జల నలు నామన 
యీ జాలు _ గ్ని.చ. భాసం. ర.వీ.శ,మ,న నేమినా రెట్రి బాలు _ ప; నేమినారు _ 
అని నన్నయ (పయ్చుక్ష మనదగునని వజ్జలవారు. (801 వ పుట వ్యా.సం.స.) 
2, రెట్లీజాలు సూర్యనిభు _ ఆ ఈ.ఉ.బు ఏ.జౌ.క.ప భాసం. వా.ళ,ష. రేయీ చాల 
సూర్యనిభు సునత 28 నెట్టుల = ఎ.ద.బ.య; నిచ్చట న. 4, బెట్టిపోవం 
చెక్కు పతులు. 5. పుట్టదని _ ఆ.ఇ.చ.ట.ర,వీ.శ.ష, 


లీలి వ. 


కిక సీ, 


(1) 


ఆదిపర్వము_సంచమాశ్వా సము 


- *వందురి వగచుచున్న ఊానిిపుణ్యంబున నాదిత్య | పేరితంబయి యనర్హ రత్న వను 


భరతం ఒయిన యొక్క తేముంజస నదిపచాహా వేగంబునం దన యొద్దకు వచ్చిన 
'దానీలొ 6 జచ్చెరం దనకొడుకుం బెట్ట కుంతి నిజగ్భ వొంబునకు వచ్చె నంత. 


* ఘనభుజుండు రాధయను దానివతి యొక్క, సూతు6 *డరుంగు దెంచి చూచి రత్న 


గి 


్రంజళ5ితమయిన మంజనలో నుష్న, కొడుకు దానితోన కొనుచు వచ్చి. 

తన త. రాదకుని,చ్చిక నవియును గరము సంతసి లి 'కుమూరుం 
చక్నులు సేంపి ముదం, బునంబెనిచెను *సుహృూదులెట్టి పుణ్య మొ యనంగన్‌ . 

ఇట్లు వసు సివవాంబుతో నచ్చుటంచేసి వసు2పేణుండను నామంబునం బరగి 

కర్చుండు రాఢధయుండై సూతగ్భహాంబుశం జెరుగు చుండ నంత నిట. 

_: వెంఢడురాడా బివావామై దిగింజయము సేయుట ౩ 


సరా: lll : 


యదుకులవిమలపయఃప యోనిధిసుధాకర శేఖ గమనీయ కాంతినిలయ 
“ళవరతాన్న చానాభితరి షత మునిపి(ప జనాశీఃపవిితమూ్తి ని 
వినయాభిమానవివేకసీ సౌజచ్యాదినదమలగుణరత్న జన్నభూమి. 
ఒరమపతివతాభర*ేణాభిళో భీత దానురసేవణ. దాల్శియందుం 


- బృథవి: జోవీచాని6 బా దయను కన్యక, నధిక వీరుడ సయంవరమున( 


బడసి పకన శేంద * ఎవరిళాని పాండుభూ, వరుండు 1 చరిత్ర వివావామయ్యె. 


t- 2 
UU 


అంతయ. వంచుది _ ఖ. బి పుణ్యస్వరూపం బనా క లము... పుణో్యోదయంబున yr 


వశంబున _ న; పుణ్యంబున _ పెక్కు పతులు, ర ముందనము =. తే 


4 జా ws కూ pm 
-. వచ్చనదానం జని _ ఉఖ. 2 సేనుండను _ పెకు కర (పతులు 


వ; శాభిజననుత _ య ద్ద (వతిభావి = య, లి. పొండు 
3 చెక్కు పతులు, 4, నెమ్మి. 


వ్‌ క, 


౨8 


వ9 చ. 


36 


వ్ర 


భ్రీమదాం[య్రమహాభారతము 268 


. మజియు భీష్మానుమతంబున మ్మ దరాజకనయ మాది యనుదాని!మహోత్స 


వంబున వివావాంబై. పాండురాజు భరతకుల *రత్నాలంకారుండై పరాక 
మంబున చనెవ్వరిని మెచ్చక యపారచతురంగబల వేసమన్వితుండై . 


1 ధ్వజినీపాతభరంబునం *దలరంగా ధా తీధరాహీం ద మూ 


ర్లజరత్న [పకరంబు లుగ్నతగ ఉంద స్యందన పోల్ల న 
ద్ద్వ్వజ వాశావాతి( దూలగా జలదబృందం బీ కియన్‌ సర్వది 
గ్విజయార్థం బరి గెం గురు పభుండు దోర్విగ్య [పశాశార్థియె. 


ఆతుల [వ్రళాప అీలాయుతు. డై (పొగ్గతిణాపరో తర దిగ్యూ 
పతుల *నిజశానన వశ్శికృతులం *గానించెం దనదు కీర్తి 'వెలుంగన్‌ . 


మవో। సగ్దర. 'అతి రె చాకార 2రీరాయత దవదవానో(గా[గ సేనానిపీడా 
హతులె. నానావిధోపాయనములు గొని సౌవహోర్ష వాంఛన్‌ జయ శ్రీ) 
[శితవాహుం గాన(గా వచ్చిరి సకల జగ త్సేవ్యమానున్‌ మహెంద 
(ప్రతిముం గౌరవ్య వంళప్రభు నఖిలమహీపాలు రాంబాలికేయున్‌. 


లలితహాయ ద్విపంబుల విలాసినులన్‌ మణి. రౌప్య కాంచనా 

వలుల 2నజాదిగోమహిప వర్లములన్‌ బహుభూషణంబులన్‌ 

బలువిడి( గప్పముల్‌ ధరణిపాలురచేం గొని నూలువేల్‌ గజం 

బులః 'బెజికించి తెచ్చె. గురుముఖ్యులేడకుష్యధవమ్ము “*లిమ్ముగన్‌. 

ky మహోత్సవంబున మము (సీతులలో లేదు. శి, రత్నాలంకారుండై.. అ.ఇ 


ఎ.ఐ.ఓ కంగ జటడ భాసం; న రళ్నాంరుండైై _ నా,ళ. ఇతర పతులు. లి, నమే 
తుంది _ పెక్కు. (పతులు. 
యెలా 


1. జెదరగా __. భాసం, "పెక్కు (వతులు ; తరలగా_- ఖయ.ర. ; గదలగా_డె.త, 


1. దీనికి పూర్వము 'అంతి అనువచనను య ర [పతులలో కానవద్చు చున్నది 2. 
నని నోర్చియవశీక్ళతుల _ జౌ. క గాశేసె_ ఆ ఇ.జౌ,త. 


1. అతీవాతాయాత __- ఊ. £. కీలాయత _ భానం ; నీలాయత __ వా. పెక్కు 
(పతులు ల. రిపులు _ ఒ జ; నీఖల - ఆ.ఇ.ప.ఓ.జె.త.ల. 


Fs రౌప్య _ భాసం. సెక్కు [పతులు ; రూప్య-వా. కొన్ని (పతులు, 2, నజాది ___. 
చెక్కు (పతులు వ (ప్రతిలో అజాది కి బదులుగా నవర్శ అని కలదు. అర్గము 
ఏచార్యము. లి డసంఖ్య ri, లిమ్ముల౯ా-.అ.అ. ఈ. బు. ఒ.క,ఖ తంతు? 


264 


42 చ. 


4కి వ, 


40 


లీ] 


49 


ఆదిపర్యము_సం చమా శ్వా సము 


. శరనిధి 1వరివృతివిశ్వం, భరం గల భూవతులు పాండుపతి *కృతమున. గిం 


కరులై “పతి సమకల్పిత, కరులై రదిమొదలుగాంగ( గౌరవ్యులకు౯, 
_: పొండురాజు నత్భ్రత్యములు 3 
సం. 1-106-1 


- ఇట్లు పాండురాజు దిగ్విజయంబు పి తదుపార్షితంబు లై న యవరిమిత ధనం 


బుల( చెచ్చి ధృతరాష్టు)ననుమతంబున భఖీష్మునకు సత్యవతికిం దమతల్లులెన 
కెొసల్యలకు విదురునకు సువ్బాజ్జనులకు |జావ్మాణులకు నిచ్చి “వారివలన 
ననే కాశీః| పశంసలు వడసి సుఖం“బున్న ౦త. 


వినుతయకుండు పాండు*నృపవీరుండు దిగ్విజయంబు సేసి "వెం 
పునం గొని వచ్చి యిచ్చిన యపూర్వ *మహోధనరాశి పేరి వా 
రని విభవంబుతోడ ధృత 'రాష్ట్ర్రండు సేసి 3ళతాళ్వ మేధముల్‌ 
*దనిసవ భూసు శేశులకు దకిణ లిచ్చి యథోచితంబుగన్‌. 


మజియు నప్పాండురాజు వినయ విధేయత్వం'బున ధృత రాష్ట్రనకు నభి 
మత కార్యక రణంబున బాంధవులకు 3ననుకూలత్వంబున సుహృృజ్జనులకు. 
బరిశమజ్ఞానంబున విద్వాంసులకు. గారుణ్యదానంబుోన ననాధథులకు “నభ 
యంకరత్వంబున మహీ[పజలకు నంతోవంబు సేయుచు, 


1. పరీత _ ఊ. 2. విశ్వంభరమున _. మ లి. తర _గ్ని,-చ. భానం. వీశ.మ.న. 
ఓ. సతతంబువశం - వ, 


||. వారల పెక్కు పతులు. ౨ వేత_ల. 9. కాశీర్వచన [వళంసలు ఎ 'అమచుటుద షః 
కాశీర్వాద (పశంసలు_అ ఉ.ఎ జౌ.క.ఖ ట దన.బ. భానం, కాశీర్వచనంబులు వడసి_ 


చ.ఏ.శ.వ ; కాశీర్వాదంబులు వడసి_ఈ బు.గ. 4. బున్నయంత_జో.త;బున్న యెడ _ 
మ.య. 


1. పృథివీపతి_ద. 2. ధన్మపకరంబు_య. లి, దశాళ్వ మేధముల్‌ _ఆ.ఐ.ఒ.జొ,త.ల. 4. 
దనిసన-ఐ.ఓ క ; దనియగ.న; దనరంగ-వా. కొన్నిపతులు. ల్‌, రెందులకు-ఐ.నంర. 


1. బుల _ ఆ.చల.ళశ.మ. వి. పరత్వంబున _ ఎ; కరణత్వంబున?_.అ,ఈ.ఖ,ద. లి, 
అభయంక రత్వంబున మహీ | వతు] [ప్రజలకు న, 


4 నదినానాథులకు __ మ; 
నదినానాథజనంబులకు _ చ. ఛభానం. వీ శ,వష 


5. థలకు -__ కొన్ని (పతులు ; 6, 
నభయదానంబున _ ఐ ఓ.చ.త. భాసం.వీ.శళ.ష ; నభయంబున _ అ.ఈ.ఉ. బము.ట.జౌ.గ. 
జ.డ ; నయంబున మహీవతులకు _ వా.ళ., 


44 క, 


శీర్‌ క, 


47 &. 


46 వ, 


44 


£5 


46 


47 


48 


శ్రీ మదాంధ్రమహాభారతము 265 


మండిత గుణ సంపద నధి,కుం డగుచుం బూరుభరత కురుపతులకు. దు 
“ల్యుండయి వంశకరుండగు(6, బాండుమహీశు. డని బుధవభలు దను. భొగడన్‌. 


నానా దవ్య నిరంతర, దానముల ననూనయబ్హ దతీణలను ఛా 
(తీనాధుండు (బావ్నాణులను, (శ్రీనిలయుల: "జేయుచుండె శిష్ట "| పియు.డై. 


౫ పోయదువంబోయిన పొండురాజానన బావంభు గలుగుటిు = 


సం. 1.109-5 


. మణీయు !1ననేక వినోదంబులను ననవరత కామానురూపవిషయనుఖాను 


భ వంబులనుం 2| బొడు పుచుచు నాతండు ముగయాేవుసనంబునం దగిలి. 
(బి ద్ద సే ల ఫ్రీ 


వాసవసన్ని భుండు హి మవన్న గదజిణపార్భ్వభూములన్‌ 
(శ్రీసతిటబోనికుంతియును జెల్వగు మాదియు. 2దోడ రాగ జా 
ఆాసన బాణభాసితమహాభుజు6 డ్రై విహారించుచుండ ని 
చ్చాసద్భశంబుగా గజవశాద్వయమధ్యగ జేం దలీలతోన్‌. 


మణియు దనకు ధృతరాష్ట్రం డిఫ్టాన్న పాన మాల్యాను లేపన “భూషణా 
దులు నిత్యంబునుం ోబుతెంచుచుండ నిట్లు “వనవాస చవ్యాసంగంబున నుండి 
యొక్క_నా(డు ెక్కుమృగంభుల *నెగిచి యొక్క టినేనియు నేయం 
గానక కినిసి యొక్క యెడ. 


| కుండై మరి జనరు ది, ల్యుం నై = పెక్కు (పతులు. 
| (పైతి౯ వ న్‌ స స 


1 ననేకవిధ - వెక్కుపతులు. ౨. [పొద్దులు _ కొన్ని (పతులు. లి. వినోదంబునం - 
బు.ఏ,ఐ,బఒంక గ.జ బ.వ, 


1. బోని  ఐ.ఓ చ.వీశ.వ ; వోని__వా. వి. దోడు  క.ఖ ద.మ: రాంగృ్భపాణ 
ఫూజాసనంతా. న, 


ఖున్‌ వస్త్ర భూషణాదులు  ఉ.ఐ.ఒ.జౌ.క.ఖ గత. భాసం. య. ౨. భూవణాంబ 
రాదులు = అ.ఆ.ఇ ఊ ఎ ఏ ఓ,చ.ట.డ.ద.ప.వీశ.మ. ని, బుచ్చుచుండ - ఊ, 4. 
మృగయావ్యానంగంబున ee మృగవ్యననంబునం దగిలి _ గ్మెచ.ల.శ.మ ; మృగ 
యావ్యననంబున _ య,వి. 5. నెగిచి _ ఛాసం, శ ష, మొదలగు (పతులు ; నెగచి_ 
వా.ళ, కొన్ని (పతులు. 6, యొక్క. శులని = యు: యొక్కటియునేయం 
గానక  శ,వ, కొన్ని (పతులు. 


286 ఆదిపర్వము __సంచమాశ్వాసము 


కాం 


_ కీ9ి క. మనసీజరాగంబున( జెనంగిన యి టీని లేడీ. జూచి కృత వాస్తుండు NE 


కాప 


న వం నో నమ్ముల నా రెం, టిని (చెళ్ళంగ నెం గడు. గఠినవహృదయుండై.. 


50 వ. ఇశ్తేసి యశ్చాణంబులు పుచ్చికొనియున్న యప్వాంశురాజుంజాచి 'యమ్మృగ 
మిధునంబునం దలావళ్‌ ప్ల 2జీవం ఎబి పడియ..న్న మృగంబు మనుష్య వచనంబుల 
నిట్లనియె. 


క1 తరలము, హరిపరాకమ యేను 1గిందము(డన్మునిన్‌ మృగముల్‌ నిరం 
తరము నిట్లు రమింప వేగాంగని త్రో దతం న్‌ కా కర్రనే రు సులి 
దర మృగాక్ళతి నేను భార్యయు. దారుణాటపి( గామభో 
.గరతి *నుండితి మిష్టణాక మృగ|వజంబుల "పొత్తునన్‌ 


52 వ. మృగంబులమై యున్న మమ్ము వధియించిన దీన నీరు పాతకంబు లేదు 
వేట లాడుటయు మృగంబుల( జంపుటయు రాజులకు “ధర్శంబ యయినను. 


55 శే. పఅవనోపక యున్న 1మెమజచి పెంటి? బెనంగి యున్నను [బసవింప మొనసి 
యున్న 
దెవులు “గొనియున్న మృగముల *దివిరియేయ, *ళఅచి యాహారముగ 
నును నెలుకు లయిన, 

49 1 వేనమ్ముల- కష కర. నూ 


50 i యామృ గమీధు జ ముకు యమ్మృగ అము. రభ సుర ర.ల వీ.శ,ష; 
యమ్మ్‌దునంబు _ వా.ళ కెన్ని పతులు 2 జీవితంజై - భానం 


ర్‌! ఓ. గిందవుడన్‌  శమష పెక్కు పతులు. 2 గాగని _ న; వోయిన వా, 
పెక్కు (పతులు; క దద్వతం  ఎజతబ.యర. శ, |దతిన్‌మదిగోరి - న 


ల. బేద ౬. భాసం. కొన్ని పతులు. 6 సల్పితిమిష్ట య. 7 పొందునన్‌ _ జొ; 
పొంతలన్‌ _ న, పొంతనళ౯ా _ ఈర, 


ర్‌లి 1. కుం బాతకంబు - వె పెక్కు | పతులు ; కుదోషంబు - ఈ.బు.ఐ.క.ఖ గ జ బ.వా.ళ 
వ కర్తవ్యం బ — బు ఐ,క్‌,.ఖ గ.చ,భానం చవా.ళ.వ,.ళ; స్వధర్మం 1బెనను _ ఆ; 


ధర్నంబ __ పెక్కు (పతులు, 


గ్ర్‌లి ఏ. వడి _ అ.ఎ.జౌ టడ.ద.య.ర.ల. ఏ, డవిలి _ ఎ.ట 


ళ్‌ 
తెగి వధింప __ ఆపె ఓ, వరతురా __ జదప 5, గొను = అ. 
తబ 
అత 


ర్‌శీ వ, 


రన్‌ వ. 


50 తే, 


5'/ వ. 


ల్‌ 


దిల్‌ 


56 


ద్‌ 


శ్రీ మదాం(దమహాభారతము 267 


ఇన!సమ శేజులై. స్‌ గటా “నెన్నడుం ధర్భపథంబు దస్ప' [దొ 
క్కని భర తాది రాజుల జగన్నుత వంశమునందు. బుట్టి నర 
కగఘచరిత యిట్లు దగునయ్య యోేధర్మువు సేయ నీ *యొజుం 
గని న్నృవభర్భువుల్‌ గలవె కౌరవవుంగవ గౌరవస్థితిన్‌. 


అని తన్ను నిందించి పలికి? నామ్బగంబు పలుకుల 'కలిగి పాండు రాజిట్లని యె, 


పగణ (గని నె (తుశేని'యు మృగ లంబు, గని నహింపరు రాజులు మొవసి 
పూని 
2 గచ్చటిగ( జంపుదురు నమ్మికిచ్చి చంప, జనదు మాయాబలంబున6 జనదు 
ఆ 


తటి యగ_న్మ్యమహామునిం దుండు మృగమాంసంబున నిత్య "| ఇాద్దంబు సేయు 
చుండి *రాజులకు మృగవధ దోషంబు లేకుండ “నిర్మించె దిని నీకు: సెలదన 
దగునే యనుచున్న 'నమ్మృగంబులు చాణఘాతతుత వేదన సహింవనోపక 
సర్వ| పాణు్‌ లకు సాధారీణం బయి యిష్టంబగు నుఖావసరంబున నున్న 


1 నిభ - ర,లన 2. నెన్నన ధర్మవదంబుచక్క -- గణ, నే. యత్యనఘ -_-- 
ఇ,బు.వ.టఓ,లొ ఖీ బళ; నిన ' “దుల, వ. 4. ధర్మము 
వక,బు,.ఐి,ద గాగణ త.బంరం ద్‌ ౧. .అ,ఆ,ఏ.గణవ. 6. ధర్గముల్‌ __ ఉ.బు 


Est ADD re సత, 
IPO Re మ్మ (పతులు 


L యమ్మ్యృుగ గటు రట Ch (గచ్చరగ జంపుదురు నమ్మని దృిచంప ree ef 
[గంచరంగ జంపుదురు నమించిచంవ జల్‌ EG [క చ్చటిగ( జంపుదురునమ్మి 
కిచ్చి _ ఖ,వీ.ళ,వష మున్నగు (ప్రతులు స (చ్చ - అ.ఇ.ఈ.ఉ.ఎ ఏ,ఐ.ట క, 


ళో 


రుస 


1. ఎన్‌. బి 3 ఇచ్చ అగ _స్హ్య[వశంస భండర్కరు (వతియందును, చితశాలా (వతి 
యందును కనబడదు పి.పి.ఎస్‌. (వతియందు అగ న్య (పశంస యున్నది. కాని నిత్య 
శౌద్ద ప్రసంగము లేదు ఇచ్చటి శ్లోకము -- అగ_స్త్యన్స్యతమాసీనః: చచార మృగ 
యాంబుపిః 6983 పుట. ఏ, రాజులకు __ (2) "పెక్కు. [వతులలో లేదు ; 
ఉన్న (పతులు; చ.ఖాసం.౩.వ,వా.ళ, వి, నిర్ణయించే, నియమించె-_అ, ఈ .గి..-చ, 


1 
భానం.య.ల.వీ.శ మ. 4, నమ్మిధునంబును-ఊ. ల 5. లందు-ర.స. రీ. ణరూపంబై- 


268 


55 క. 


590 న. 


55 


59 


ఆదిసర్య్వము__పంచమా శ్వాసము 


మమ్ము ననపరాధు”ల వధించితి గావున కనీవునుం బియాసంగమం  బయిన 
యప్పుడ పంచత్వం 9జాంచెడు మని నీ!" పియయు నిన్ను ననుగమించు 
“నని పొండురాజునకు శాపంబిచ్చి గత|పా!ిణములై పడియున్న మృగంబులం 
జూచి శోకించి పొండు రాజు సరమనిర్వేదకవరుండయి. 


"ఎట్టి విశిష్టకులంబున(, *బుట్టియు నదనద్వివేకములు గల్లోయు ము౯ 
గట్టిన కర్మఫలంబులు, నెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్‌ . 


కామవ్యా మోహితుండయి *కొండొకనాండు మదీయజనకుండు పరలోక 
గతుండ్రై నం దశ్లే!తంబు?న ధర్మమయుండయిన కృవ్ల దె పైపాయనముని వలీన 
be EN రే రమా 
నుద్భవిల్లి ధర్మ పవృత్తుండనై యున్న నాకిట్టిదుర్వ్యునవంబు *కర్శవశంబున 
సంభవించె నింక మునివృ త్రీయ యుచితంబు గావున సర్వ/సంగంబులు విడిచి 
సర్వభూతంబులయందు సమచిత్తుండనై హింస దలంపక నిత్యంబు నొక్కొక్కు 
వనస్పతియందు నొక్కొక్కు వన్యఫలంబు భితగొని ీయసంభవం బయిన 
నారడుపవాసరిబు సేసి వృతమూలంబున నుండి పాంనుపరిచ్చగ్న దేహుండ 


నయి, 


జొత.ర.స. 7. లనవరికతుండవై - ఆజా.మ. రి. నీకుం - కొన్ని (పతులు. 
9 బయ్యెడమని _ అ.ఆ.ఈ.ఎ ఏ ఓ.ర; బయ్యెడుమని _ ఉ.చట డద భాసం. 


పీ.+ళ.వ. 10. పియపత్ని _ మ.ర. 11. నదియని _ జా.త,ర, 19, ణుల్లై - 
కొన్ని (పతులు. 


[1 ఇట్టి — ఉ ఊ.బు.ఎ ఏ.క.గ.బ.య. లి బుట్టిన ను ద.య.ళర.విర.వృ.రఘు. 
అక. రీ నదా _ ఏర.వృ రఘు.అక (2) 


1. కొండుక _ అ ఇ.బు.క.వా.ళ , కొండిక _- A. చ.శ.వమ. కొండొక _ వెక్కు 
(పతులు ల్లి నపరమధర్శ ఆ అజ్‌ ఎ.గ్ని.జ.ట డ.దనయ. ౨. న గురుకుల వృద్ది 
పొం'కు _ జె.త; నకురుకులము వృద్ధిపొందనేముద్భవిల్లి _ న. 4 (పవృష్టుండ నై - 
ఇచ. భాసం. మ.ల.ర.వీశ.ష. ల్‌. సంభవించెని(న)ది కర్మవశంబున నై నయది గావున. 
ఇ.చ. భాసం. ల,వీశవమవ 6, యనాకు _ కొన్ని (పతులు 7. సంగమంబులు -_- 
వా పెక్కు (పతులు 5 సంగంబులు = బు.చ. 6. యది సంభవింవనినాడు _ న. 
9. డుపవసించి _ గ్ని,చ.డ.న.ల.బీ.ళ,ష. 


60 నీ, 


61 వ, 


60 


61 


శీమదాంధ్రమహాభారత ము... 269 


ఇం[దియార్దంబులం దిం దియ వ్యాపార ముడిగించి [కియ లెల్ల 1విడిచి *వుణ్య 
పాపబంధంబుల నోపి బంధింపంగ( బడక మనోవృ్తి ివొడిచి నాకు 

నిద్మిపియం బ|పియం బిది నింద యిది మవోస్తుతియిది యనక సంతత నితాంత 
సంతోషయుతు:.డనె వంతయు భయమును శీతాతవంబులు వాతగతియు 


. నెజు6గ కివ్విధమున *మజచి శరీరంబు, మరణ జీవితముల కురువిషాద 


ల. వృత్తులుడిగి వీమణాటవి నుండి, చేసెదను దవంబు భానురముగ. 


అని నిశ్చయించి గొంతిని మాదినిం జూచి *మీరలిందుండి నవయక వాగ్తి 
పురంబునకుం జని నాతపోవృ త్తి నునికి రాజునగు సత్యవతీ దేవికి భీమ్మునకు 
విదురునకుం గా సశేల్యలకు “వృద్రపురోహిత (బావ్మాణులకుం జెప్పి యందుం 
డుండనిన వారలు “బాష్ప పూరిత నయనలయి యిట్టి యు[గతవంబు ఖతిలి 
మమ్ము విడువనియట్టి యాశమంబుననుండి తపంబు అమన “రము 
నిన్ను విడిచి పోవనోపము మమ్మువిడిచి తేని యిప్పుడ |పాణంబుల విడుతు 
మనిన వారల నిశ్చయం బెజింగి యశ్లుని నాయొద్దన యుండుండేను వాన 
(పస్టా[శమంబున వల్కలంబులు గట్ట రేపును *మాపును మధ్యాహ్నాం౦బు 
నప్పుడును స్నా నంబు సేసి వేల్చుచుం గందమూలఫలాశనుండ నె పితృ దేవ 
తల వాక్సలిలవన్యఫలంబులం దనువుచు.( గగమంబున "దేవా మోశతణంబు 
రసేయుదునని యప్పుడు. 


1 నొడిచి త ౨. పుచ్చి - ర.ల.న. లి. విడిచి _ చయ.ర.వీ.శ.వమ. 4, వరలి _ 
ఆ.మ, నురక-ఓ.జొ త ; నివురశరీరంబు న; నేచి శరీరంబు-న ; చేర్చి _ ర: ఈ 


పాఠములందు |[పొనయతి నియమము తప్పినది. 5 రోష ౬ అ ఇ.ఊ.ఎ.ఏ. 
ఓ.జొ.క.గ గి చ జ.డ.త ద,బ.వీ శ,వ.న; దోవ... ఉబుమయ.ర. 6. లురుల __ 
ఓ.గ, లురిలి __ య; లుడిచి . ఊ.స; లుడిపి = ఐచ.జవీ.శ.వ, లురివి _ 
దె, 


1, మీరిందుండి _ ఆ.ఇబయర. 2 ల్యకు - జొ.బయ. లి. వృద్ధామాత్య నర్‌ 


హిత _ ఊ.ఏ.జొ చ.త.వీ.ళ.మ 4. జబావృధారాపూరిత _ ఈ.వా. 5. మాపును _ 
ఉ.ఓ.జౌ,క.చ,త.బ.వీశ.మ.. క. చేనెద _ సెక్కు (వతులు. 


270 


62 


రవీ వ. 


రు 
Him 
స్ట 


చ్‌ వ, 


యతి 


ఆదిపరంము___సంచమాశా నము 
న! 


పృథ్వీ అమూల్యమణిభూషణంబులు గజాశ్వబ్బందంబులున్‌ 
సమృద్ద [ ధాన్య రానులు( [దిశన వర్షముం 
[గమంబునను భూను*రేశుల కగణ్యపుణ్యార్చియె 


యమ_ర్త్యనిభుం డిచ్చె. బాండువిభుః డత్యు దారస్టి తిన్‌. 


మజీయుం గలవస్తువు లల్లను ధృతరాషు91; కిచ్చి వుచ్చి మమజళా్య్వాహం కార 
విముక్తుండ ధర్భపత్నులయ్యికువురు: దశ యట్ల తవస్వినుకాై తోడ గా 
నుత్తరాభిముఖుండై యరిగి "నాగ లంబును శై |తరథంబును ఏవాంేణం 
బును హిమవంతంబునుం గడచి నుగ సిద్ద సేనితంబయిన *గంధమాదనంబునం 
గొండొక కాలంబుండి యిం[దద్యుమ్న ౦బను కొలనును వాంనణూటంబును 
"నతి[కమించి. 


_, వెండురాడా కోల్‌ కృంగంణునో తవోవ్యత్సి యుండుట వ 
సం. 1_111_1 


ర్న 


ంఫుంబుల సంగకిన్‌ దురిళక ర్యా పేతుండై యేంగి నం 
తత సిధామర యక సేవత సముద్యచ్చుంగమై యున్న యా 
శతళ్ళంగం బనువర్వతంబున శుభాచారుండు నివ్య]వతో 
ద్యతు.డై ఘోరతవంలు సేసె మునిబ్బందం బద్భుతం బంద(గకా. 


ఇట్లు శతళ్ళంగంబుక ను త్త భాగంబునందు. దపంబు సేయుచు ] బవ్మా 
రుషి నమానుండై దివ్యవిమానంబు లెక్కి. వచ్చుచుం బోవుచున్న. చేవ 


అలు... గా నానా అమలను 


bs 


ర్‌ 


64 


€5 


(= చానా మ సతోనూ? 


1. 'రందుల _ కొన్ని (వతులు. 
1. నకుంబు త్తెంచి _ చ. భానం. అవీశమ ల్లి, నాగళత, నాగనవా. చనాగనభ 
అని మూలపారములు. శి, వారిపేణంబును _ భండార్క్భారు (వతిపుట; 491 పారి 
ఇషేణము _ ఆమ. పి.వి ఎన్‌ (పతి 702 వుట 4 గంధర జోవవాంబును _ ఆమ. 
పి.పి.ఎన. (పతి 702 పుట ర్‌. గడచి _ అ.ఈ.ఉ.ఎ.ల. 


న న | 


జ. న... 
1 (బహ్మాబుషి అని [వానిన (పతులు 
ఈ. ఊ.ఏ జెచ.త.వ.వా వీ.శవ. 


[బవ్వార్షి - కొన్ని [వతులు 
| ఒహ్నారుపి __ పోడ ద. 


66 క, 


67 వ. ! 


68 క. 


69 క. 


66 


67 


68 


69 


శ్రీమదాంధమహాభారతము 


లః 
— 3 
prank 


గణంబుల చేత సంకీర్ణం బె న స్వర్గమార్గంబున *ను_త్తరాభిముఖులై నూర్జ్వ 


లోకంబున కక ల నరిగెడు మునిసవా| సంబు ౦ జూచి “మీర లందు 
లకు బో యెదరని యడిగిన గనె స్పాండు రాజ నకు వారలిట్లనిరి. 


అమవస గావున నె. డ,క్కమలజు. !గొలువ(గ మహా క్రైగణములు పితృసం 
ఘములును బోదురు, [దిహ్మోం,డమునం గలివారలం దొడం గూడంగన్‌. 


అది కారణంబుగా నేమును [(బహ్మలోకంబునకుం బో యొదమనిన నమ్ము 
నుల పిణుంన భార్యే “దరు: “న హితు డై సమలిషమ। పచేళంబు లం జను 
చున్న యపాఇాండురాజుం జూచి బుషులిట్లనిగ, 

స oy గూ 


1వీరలతి లలిత మృదులా, 2కారలు *గిం వినను గహాన గవ్వాగముల రా 
నేరరు గావున నిట చను, చేరక *మీరుండు డిపియు దేవపథంబుల్‌. 


అనిన విని నరుల కక్కడం, జూ!బోలమి యెజింగి పొండుజనసాలకు( డి 
ట్లని యెను స్వర్గద్వారం, బనపత్యులు శాన నొ పక మును లయ్యు౯ా. 
0౧ ఎగ (a 


జి వర్గము తనుగులో లీనందున అది “రు రీ రూవములతో వాయ బడు 
చుండెడిది 2. ఉగ్తురాఖిముఖులై -- "పెక్కు (ప్రతులలో గానరాదు. పివి.ఎస్‌, 
(పతిలో అధారము గలదు పుట 709 శోతశ్ళోం గాదు దబ్బుఖమ్‌ ఇ లరాబమ 
(a) జ్‌ యానా 
డజ్బ్యుఖాః లి కనాయానంబున _ సెక్కు (పతులలో లేదు. 4 మీరెందులకు _ 


| గానంగ (బహ్మాగం - య. ౨. వారు తోడనరు దేరంగన్‌ _. అ.ఈ.ఉ.వ, ఇంద 
ఖండయతి చూచుకొనన లను. 


1 ఇది _ర. ౨. ద్వయ - పెక్కు (పతులలో లేదు. శీ. సమేతుండె _ ఆ.గ. 
డ,ద.ర 


1 మీ - పెక్కు (పతులు బి. కారులు _ పెక్కు (పతులు. 8. గిరిగహానకుం 

జగహ్వార - స _ 4. నిలువుండయివియు _ వా.ళ.ష ళ. కొన్ని పతులు ; నీవుండు 

మ - ఇ. భానం, రన ; యుండుండు డివియ _ ల; మీరుండు డివియు _ 
ఏబటఖ. 


1 జూలమి _- ఆ.బ. 2 గాన నేరరట - ఇ ఎ.గ్ని ఛానం.య రో.ల లీ,ళ.ష; గాన 
నేరరను  అ.ఉ ఊ,ఐ.ఒ ఓ.చ.జ డ.ద.మ; చొరగనేరరట _ త, 


272 


1 


71 ౩. 


Tos: 


70 


Tl 


72 


ఆదిపర్వము __పంచమాశ్వా సము 


అపు త్త స్య గతిర్నా స్తీ యనువేదవచనం'బుం గలదు *2గావున నే నపు త్త 
కుండ నేమి సేయుదు ననిన మునులును గరుణించి యోగదృష్టి ననాగతం 
బెజింగి నీ వపు_త్తికుండవు గావు 3ద్రై చాధిష్టితం బైన సంతానంబు నీకు 
ధర్మానిలళ| శాశ్వినులవరంబున నగు నతయలోకంబులుం బడయుదువు 
గావున సంతానార్ధంబు యత్నంబు సేయు మనిన *విని పాండు రాజాత్మగతం 
బున? బురుషుండు పుట్టుచుండి దేవరుషి పితృ మనుష్యుల రుణంబులు నాలు 
గింటి *తోడం బుట్టి యధాకాల విధుల "వానివలన విముక్తుండు గావలయు 
నట్టుగాని వానికి. బుణ్యలోకంబులు లేవు యజ్ఞంబులం చేసి చేవతల రుణం 
బును దపస్స్వాధ్యాయ “బవ్మాచర్య వతంబులం జేసి బుషషుల రుణంబును 
ౌద్దపు[త్రలాభంబులం జేసి పితరులరుణంబును ినానృ్ఫశంస్యంబు నం జేసి మను 
ష్యుల రుణంబునుం 10చావవలయు నందు. బితరులరుణంబు దక్క దక్కిన 
మూడు రుణంబుల 11వలన విముక్తుండ నయితి. 


దేహనాళంబు తోడ!న *తీలు నెల్ల, రుణములును మటి పితరులరుణము దేవా 
నాశ మయినను దీజిదు నాకు *నదియ, తక్కియున్నది యే నెట్లు దాని. 


వ్‌ శ్చాత్రు. 


అని దుఃఖించి మృగశాపంబు దలంచి తనవలన సంతానం 'బయ్యెడి విధంబు 
లేమి యెజింేగి యొక్కనా. డేకాంతంబ గొంతి కిట్లని యె. 


1. బులువిందు _ కొన్ని (పతులు ; బులవినంబడు _ ఒజన. 2. గావున _ కొన్నిట 
లేదు లి. ₹ై_వదిష్థమ, దె వాదిష్ట్రమ్‌, చె దై. వోద్దిష్టమ్‌ - అని మూల పారములు 
4 విని _ కొన్ని ంట లేదు. 5, తోడనుంబుట్టి - అ.ఇ.ఉ.బు ఎ.ఏ ఒ ఓ.గ,జ.ట.త ; 
తో బుట్టి ర. 6 లంచేసివీని _ త. 7, “వీని వ తకు రట త టండన్‌; 
శవ. ర. (బ్రహ్మచర్య._ఉ.య. [సతులలో లేదు. 9 సూనృతధనార్జ్దనంబులం - 
ఉ.గ్ని.చ. భానం. ల. వీ శ ష.న; అనృతంబు పొరయమింజేసి - న 10. దీర్చ _ జొ; 
నీగుచుండు - బ. 11. యందును  ఐ.ఓ ట.ప.ర, 


1. నే.__ల; నె _ ఆ.క.ఖయ. 2. తిరుగు ___ఉ. ల. వారి బుణములు 
మజిపితృవరుల బుణము -- ఖ.గ్మి.చ.ర ల.వీ.శ,ష;  'రుణములు" తాళప్మత 
(పతులు ; క. నిదియ _ కొన్ని [పతులు ; నిదియు _ ఉద వీ.శ.వ. ల్‌. దిర్తు _ ఈ.ఐ. 


Lk బయ్యెడు_కొన్ని పతులు. 2 గినవా(డై _వా,.ళ, కొన్ని (పతులు, 


78 ఊఉ. 


74 క, 


75 వ. 


శ్రీమదాంధమహాభారలము 273 


దానములం దపంబుల నదతిణయ జ్ఞములన్‌ ప్‌హూనస్రర్రై 

తానుల కూర్గ్వలోకనుపథంబు 1లవళ్యము గావు అబ్బనం 

3త్రానుల యొందు. *బుణ్యులిది తథ్యము గావున నొండు దక్కి సం 
తానము నాకు నయ్యుడు విధం బొనరింపుము ధర్మ సంస్థితి౯ా. 


అనపత్యు(డ నై జీవిం,చిన మృతి. బొందినను నిర్విశేషంబ యిహం 
బును బరమును 1నఫల*వమ! గా, వున సంతతి వడయు ధర్మువున ధర్మ*నతీ 


జారస ఊేత్రజ దత్తక కృత్రిమ గూఢొత్పన్నాపవిద్దులను నార్వురు 
పు[త్తులు బంధువులు దాయాదులు నగుదురు కానీన నహోిఢ డీత పౌనర్భవ 
స్వయంద త్త జాతు లను నార్వురు పుత్తులు బంధువులగుదురు గాని చాయా 


1, లువశ్యము--ఆ.స. ఎ లేవు _ అ.ఈ ఉ.ఎ.ఐ కగి చట.ద పుపులొశము. వ 
తానుడ యెందు బూజ్యుడ గుమ ఓ బూజ్యులిది --వా.ళ కొన్ని ్న తులు | బుణ్యు 
లిది-..గి.భాసం.ల వీ.ళ.పషు. ఇంకను కొన్ని పతులు. 5. పద్దతిన్‌ _ర6 , సుస్థితిన్‌ బు. 


1. బొందదుగావున _ ఛానం. 2. మ _- ఆ.డి;ము - ఐ.గ్మి చ.జ,త,ద.న బ వీశ వమ 
ల. నఖి._ఆ.ఇ.బు.వ.ఖా కూ.భానం;మర. 


గమనిక. సంస్కృృతమూలము సంచానమును బంభుదాయావనులు , అబంధు 
దాయాదులు __ అని రెండుగా విభజించినది. అందు బంధుదాయాదులు. (1) స్వయం 
దాతు(డు (2) (పణతుండు. (8) వరి క్రీతు(డు. (4) పొనర్భవుండు. (5) కాసీనుండు. 
(6) సై్వైరిణీసుతుండు. అబంధుదాయాదులు. (1) దత్తుడు. (2) కితుండు_కృతిముండు. 
(8) స్వయందత్తుండు. (4) నహోఢుండు. [5] జ్లాత రెతుండు. (6) హినయోని ధృతుండు. 
ప బదులు పి.పి.ఎస్‌. ప్రతిలో ' జే[తిక' పదము ఓ అదు. మూలము 

నందు ' శతజ్ఞుండు' అను పేరు లేదు, (పణీతు;ండనియె కలదు. “ఊణా యా మేవ 

ఉత్తమాను (గవోజ్జాతః (పణీతః” అని నీలక ంరీయ వ్యాఖ్య. బంధుదాయాద అబంధు 
దాయాదవిభాగమునందు నన్నయ మార్పులు చేసెను. దత్తకి కృ తిమాపవిద్ధులు _ అను 
వారిని నన్నయ బంధుదాయాదులలో చేక్చెను. బంధు దాయాదులనుండి పరి|క్రీతు(డు 
పౌనర్భవుండు, కానీనుడు_అనువీరిని తొలగిం చెను. హీన యోనిధృతుండు మూలములో 
అన్ని (పతులయందును పేర్కొన. బడెను. ఆం| ధమునం దీత(డు విడువ(బడను. షట్కం 
తానమును పూ ర్తిచేయుటకై_ క్రీతు(డు, క్ళ[తిముడు వేర్వేరుగా పరిగణింప(బడిరి 
ls [క్రీత _ చ.శమ; క్భతక స. 2. కృతక - ఈ.బు.ఊ బొె.ఖ,బజ.త ద.ళ. రి, 
జ్ఞాతిరేతులు _ న.ళ; చౌహొతులు- సళ. పెక్కు తాళవ్యత్యపతులు. దీనికే 
ఇంకను పాొఠభిదములు - శా ద,ప్మాత,సాభద,సహోత్తు; పారశవులు భాసం ; ర, 


39g1—18 


7 
ఆ థై 
tha 


లావే 


Co 


77 


ఆదివర్య ప్రస్‌ 

దులు గా -రట్టి పు త్తులలో నౌరనున కించుకయ తకవగాని తక్కాటి 
పుత్తుల కంక కేతజుం “డుక్కృష్టుం డందును దెవరన్యాయ జాతుం 
డు_త్తముండండడు గావున నం. చేసి ధర్మమార్గంబున 
మె తజులం ఫుడ నన నానునుటు త్త వంతుల పుణ్యలోక ంబులు వడయ గనేర్తు 
నెట్లనినం దొల్లి గేక యర న కిశారదండాయని వుత్రోత్సాదనంబునం 
దశకుండయి శనధర్మపత్ని *నీచెలియలి [కుత సెనం ౯ నియో 
గించిన నది (జావ్మాణవ చనంబునం ““బుణ్యస్నాతయె పు ౦నవన హోమంబు 
సేయించి బుత్విజులవలన “*దుర్ణయా దులయిన కొడుకుల మువ్వురం బడ స. 
బు త్రలాభంబున ననంత పుణ్యఫలం బగుటనది ధర్మ్యంబయిన యాఇారం 
బనిన వివి కుంతి యిట్లని యె. 


భరతకుల (శేష్టుండవయి, పఠగిన నీశేము ధర్మపత్నులమయి యిం 
కారుల మనుష్యుల వంత:,కరణంబుల: దల౧పణ బొంద. గా నశోపుదుమే. 


భవత్ససావంబున మాయందు. బుతోిత్న త్తి'యగు నెట్లనిన దీనికనుగుణం 
బయినది యొక్క పుణ్యకథ. దొల్లి పౌరాణికులవలన ఏనావినిన చానిం 
జెచ్పెద( జి తాగించి వినుమని పాండురాజునకు( గుంతి యిటని యొ. 

అ ౧ 


పీ; శాలిక వే యులు అర రు 4 రట్టి పన్నిద్దరపు త్రు తుల-_-ఊ. ల్‌, ల కెల్ల _ "పెక్కు 
[వ నలు లం డెల్ల — కొన్ని we 0. వట. గ్రష్టుండు — ఆ.ఏ ఐ.ఒ,గ ట.ద. 
ఫ్ర సెర్తు నెట్లనిన ది దొల్లి _ చల.వీ  చేర్తుడాల్లి “సఖ వ, చేర్తు దొల్లి శేకయ 
రాజైన __ భానం క నిన దొల్లి-యను పాఠము గల (పతులలో నిచ్చలు వీడువ(బడి 
నది: 8 క Oo 2 ; థాకూ. సారదంతాయని _ ఐ,ఒ ; 


ఇచ్చట సంస్కృతమునందు శారదండాయినీ అనియే కలదు లి. నీ _ చెక్కింట 
య. భన్‌ (పతీయందిట్లు కలదు పుట 709. యాహిసే 
గన సాధ్వి [కుత నేనా తపస్వినీ. 10. మ. భాసం ; పుప్పువతియె భంచి 
| ee... మూలమిట్లు క్రతు... త్మ ప్పెణ [ప యతాన్నాతా నిశి కుంతీ చతు 
ప్ప. il దుర్రమాదులయిన _ పెక్కు (పతులు , దుర్దయాదులు- భాసం 


1 


1 యగుదీనికనుసణంబయిన __ కొన్ని (వతులు. 2, నా_కొన్నిట.కేదు, లె. గింపు 
మని _ భానం దీ.శ.వ. కొన్ని (పతులు, 


7రి చ, 


79 క. 


81 శే. 


62 వ, 


78 
79 


80 


81 


82 


భశీమదాం[ధమహాభారతము 275 


=: వ్యువతాజ్నం డను ముని వృత్తాంతము a 


SOs belle 


అతులబల పళాపమహి*మాధికుం డై వ్యుషి తాళ్వు( డవ్మహీా 
పతి నయధర్మతత్పరుండు పౌరవవంశజుః డశ్వమేధముల్‌ 
శత మొనరించు చుండి భుటళ క్తి జయించె మహీశులం (బవ 
త్త తక 
ర్రితయశు(డై శ పతీచ్యుల నుదీచ్యుల( [బాచ్యుల చాఊణాత్యులన్‌. 


ఆతని యజ్రంబున బురు,హూత పురస్సర మరుద్గణో _త్తము అదిక 
పీతి. జనుదెంచి హవ్యము, లాతతహా_న్హముల( 1గొందు రగ్నిముఖమునన్‌. 


. అట్టి వ్యుషితాళ్వుండు "కాకీవతి రైమై" భద యను తన భార్యయందు ననవ 


రతకామాస క్తిం చేసి యజ్మురుజా| కాంతుం డయి య_న్తమించిన నది 
పుత్తాంలాభ దుఃఖత యయి పతివియ్హయోగంబు సహింవనోపక, 


పఠియు లేక జీవించు నయ్యతివ!కయిన, బజీవవముకంజటె దానికి. జావలగ్గు 
కాన నీతోన చను దెంతు. గానినిన్ను, బాసి *యిందుండ6 గానోవ వాసవాభ. 


కాదేని *నాకు నీపుణ్యమూ ర్తి పతిమూర్తు లె న పుత్తులం (బనాదింపు మని 
దర్భా_్తరణ *శాయినియై యాళవంబుం గాంగిలించుకొని “విలాపించు 
చున్న దానికి వాని'శరీరముననుండి యొక్కదవ్యవాణి యిట్లనియె. 


1 మాన్వితుడై---కొన్ని పతులు 2, (పదిచ్యుల _ శ.ష పెక్కు (పతులు, 
1, గొండు బు ఎఏ.జొ గ,డ.ద ప ఇచ్చట గొం|డు రగ్నిముఖమునన్‌ అని 
యుండినగాని సరిపడదు 


1. కాడీవతియెన.ఎ.ఖ.చ.భాసం.వీ,శళ వ లలో లేదు, మూలమునందు -కాశీవతియని 
కలదు. 

1 దైన, దయిన -- కొన్ని పతులు ౨, యుండంగ నేనొల్ల - కొన్ని [పతులు ; 
యుండగనే నోవ _ ర 

1. నాకు బుణ మూర్తుులెన - ఇ.ఉ బు.ఐ ఒ.ఓ.క.గ గచ జట.ప.ల.వీ శవ , నాకు 
నీ పుణ్యమూర్తి మూర్తులైన-అ.ఈ.ఊ.జౌ.డ.య సళ; నాకు నీ పుణ్యత నువువలన( 
బుత్తు)లం _ భానం. ర; నాకు నీ పుణ్యమూరర్తితో సమ్ములెన _ఖ. 2౨ శాయి 
యన తన పతి ళవంబు _ అ; శాయియె తన పతి శవంబు _ ఊ.బు.ఓ.దొ.క.తబ; 
మూలమునందు రాజపత్నియే దర్శ్భాన్తరణ శాయినియెనట్లు కలదు. వపావామద 
రాజేం|ద కుశానా స్తీర్యశాయినీ. పిపి ఎన్‌ (ప్రతిపుట 71లి. లి. విలపించుచున్న _ 
ఆ.ఇ.ఊ.బు ఖ.ట. 4. శరీరంబునందుండి _ ఇ వ చ.ద.బ భథానం. లఅశన 


64 వ, 


88 


84 


. విదితముగ నీకు వరమి,చ్చెద నోడేకు లెమ్ము గుణవశీకృతభువనుల్‌ 


సదమలచరి తు లాత్శజు, లుదయింతురు వగవకుండు ముది తేందుముఖి. 


*బుతుమతి వయిిన యస మదివసంబుని నేనిం జతుర్షశదివసంబున నెని 
శుచీవె శయనంబున నుండి నమ్న( దలంపు మనిన నదియుం దద్వచనాను 
రూపంబుసేసి మువ్వురు *సాల్వులును నల్వురు *మ్మదులునుంగా నెడ్వురు 
గొడుకులం బడసె నది గావున నీవ మాయందు 6దై వానుగ” వాంబున 
నపత్యంబు వడయు మనీనం గుంతిం జూచి పాండురాజు ధర్భకింబయిన యొక్క 
అ >< = వ్‌ అ య. ar 

పురాణకథ( జెప్పెద దొల్లి (స్త్రీలు పురుషుల చేత ననానృతలయి స్వతంత 
వృత్తి నఖిల పాణి సాఫారణంబైన ధర్మంబునం గమతమ వర్షంబుల యందు 
బుతు కాలరిబు దప్పక నియతానియత పురుషలయి [పవర్తిల్లుచున్న నుధా 
లకుండను నొక్కమహోముని భార్య నతిసాధ్వి నధిక తపోనిధిమయైన శ్వేత కేతు 
తల్లి బుతుమతియెన దానినొక్కు వృద్దవి|పుం డతిథియెవచ్చి పుత్తా9ర్ధంబు 
గామించిన శ్వేత కేతుం డలిగి యిది ధర్మవిరుద్దంబని “యా[కోళించి దాని 


l0కహాంపనోపక. 


1, కలెమ్ము _ కొన్ని (పతులు, 


1. బుతున్నాత — ఆవ మూలము బుతున్నా తా సంవిశేధా. 2. 'ని - 
కొన్ని (పతులలో తదు. క “ననియు. ఆజ. తల నత జా సర క మ 
ఓ. నాల్వుల  అ.ఆ.ఖ; నాల్వుర ఇ ఎఐ,ఒ జొ.గ.ట.త. ర్‌, మాదులు స్ట 


చెక్కు. [పతులు ; మ్మదులనంగా — లః మా|దులనంగా - పెక్కు (పతులు. 
ర, దై వాను[గ హాంబున - పెక్కు. (పతులు. మూలము. శోకో జనయితుమ్‌ పు తాం 


నసపోయోగ బలాన్వయాత్‌ , 7. నవారితలయి ——- శ.ఉబు.ఎవఐబజొ జట. 
డ.త.ద.వ; ననాద్భత జా కము అనావృతలయి మల ఆ వారలు రడ వక ఈ 


ఈ.జఉ.ఏ ఖ.వ.ల. లి యా కోళించి క పెక్కు (ప్రతుల యందు లేదు. 10. నహిం 
పర కా పెక్కు (పతులు; 


88 శే, 


65 


86 


87 


88 


శ్రీ మడాంధ్రమహాభారతము 


(ae) 
కా 
జాతే 


_ః కోంత కేతుండు (ప్రీశ్రటషుల బివయందునో గావింబి,5 కటిడీ = 
sor 11 0! 


. ఇది యాదిగా సతులెన్నండు( బరపురుపార్లినుల్‌ గాం జనదన్య "పురుషు 


సంగమంబున( చేసి సకలపాశకములు నగు బరి|గ వాభూతలయినసతుల 
కిట్రి2ద మర్యాద యిమ్మనుష్యుల కెల్ల (జేసితి లోక వసిద్ది గాంగ 

రల ది op) (౪ 

నని ధర్మ్య్వ మైన మర్యాద మానవులకు. దద్దయు హితముగా ధర్మమూ ర్తి 


యబ్దభ వసమాను(డగు శ్వేత కేతుండు, నిలిప నదియు ధారుణీజనంబు 


నందు లోకపూజ్యమె (పవర్తిల్లుచు, నుండె శిష్టసంప్రయు క్రి ఇసి, 


, మజియు' దిర్య*గో్యోనులయందును ను తరకురు* దేశంబుల యందును 


మొదలింటి థళ్ళంబ యిప్పుడుం (బవ రైల్లుచ్చుండు నట్లు మనుమ్యుల యందు 
శత కేతుండు సేసిన *ధర్మన్లితి కారణంబున నాటంగో లె. 
| {i 


. పురుషులనే ధర్శస్టితి, బర్మిగహింపంగ బడిన భార్యలకు నిరం 


తరము నిజపురువ భక్షియు., బరపురుష !వివర్ణగంబుం బరిచితమయ్యెన్‌. 


భ_ర్తచెత నియోగింస(బడక సతికి, నెద్దియును జేయగా దగ *బెద్దియెన 
థ_ర్తచెత ని యోగింపంల బడిన దాని6, "శేయకునికి దోవంబని చెప్పె మనువు. 


1 పురుషనంగమంబు _ పెక్కు (పతులు 2. ది _ కొన్ని (పతులు. లె నొప్పి _ 
పెక్కు (పతులు. 

1 గాతుల - పెక్కు తాళష[త[పతులు. నయ,ర 2 భూములం - ఊ. లి. శ్వేత 
శేతు చేసిన _ అ.బుఐఒకట.వ. ఛానం. య. 4, మర్యాద కారణంబున _ 


అ.ఊ.బు ఐ,ఒ.క గ జ.ట.బ; ధర్శంబున -- అట 


| వివర్ణనంబు = అ.ఇ.బు ఎ.ఏ.ఐ,ఒ.ఓ.కె”.క.ఖ.జ ; వివర్జ్షితంబు - ఆ,గ.ట త.డ.బ. 
య.ర; విసర్జనము _ వా. కొన్ని (పతులు. 


1 జన బెద్ది - కొన్ని (పతులు. 2. చెట్టిదైన - ఈ ఒ.జౌా క,జడ.బ. 
టల సై రి గు 


278 


89 వ, 


90 చ, 


92 క. 


లం 
రూ 


eC 
య్‌ 


ea 
వ. 


92 


ఆదిపర్వము పంచమాశ్వాసము 


పతి నియోగించిన దానిం జేయనినాండు భార్యకుం , బాతకంబని యెజింగ 
కాదె తొల్లి *సౌడాసుండై న కల్మాషపాదుం డను రాజర్షి చేత నియు క్రయ 
వానిభార్య మదయంతి యనునది వసిష్టువలన నశ్శకుండను పుత్తు)ం బడసె 
నస్మజ్ఞన్మంబు నిట్టద మహాముని యయిన కృష్పదై ఏపాయను వలన( గురు 
కుల వృద్దిపొంచు నే ముద్భనిల్లితిమి కావున నీవిన్ని కారణంబులు 2విచారించి 
నా నియో గంబు సేయుము. 


అలయక ధర శాస్త్రముల యందు( బురాణములందు( జెప్ప స్త్ర 
తృలళ1న్మేత 2విందుమ యపత్యము మేలని కావునన్‌ యళో 
నిలయులం బుత్తుంలం బడయు నీ కొనరిం చెద సంగ శాంగుళీ 

దళ విలసన్మదీయ కర తామర సద్వయ యోజి తాంజలి౯-. 


. అని పు_త్తిముఖావలోకశలోలత్వంబున దీన'వదనుండై దెవిం (భార్జించినం 


గుంతియుం బు|తోశ్వాదనోన్నుఖయె కుంతిభోజునింటం దన “కొండుక 
నా(డు *దుర్వాసునిచేతం బడసినమం తంబు తెణింగు పతి కెజింగించి యమ్మం 
[తంబున కిది యవసరం బయ్యె నే వేల్పు నారాధింతు నానతిమ్మనిన 6సంత్ర 
సిల్లి కుంతీదేవికి బాండురా జిట్లని యొ. 


ఒలితాంగి *యెల్ల లోకం,బులు ధర్మువునంద 2నిలుచుం జొలుపుగ ధర్ముం 
దలగిపుమయాత(డ మటీ వే,ల్పుల లోపల. బెద్ద *భర్మమున సత్యమునన్‌ | 


ల 


] నొెశీనరుందడైన _ బ దీనికి మూలము శాన్నించదు. 2 భావించి - ఈ.ఉ.ఎ 


1. నకి —  పెక్కుతాళప్మత| పతులు వి, విందుమునపత్యము = అ.ఇ.ది. 
ఉ.ఊ.బు ఎ ఏ.ఒ గ; వింటిమి _ ఓ.ట బి 


1. ముఖుంగ్రై _ ఆ.9.ఖ.మ.య.రల 2 ఖయె - అ.ఎ.వా లీ కొండిక - 
అరాఏ చగ.ర.శ వష; కొండొక  ఈ,బుఐ ఒ.జె.క.ఖ జ.ట,డ.త.ద,ప.బ. భానం. 
అతు. కే దుర్వానుం డిచ్చిన _ ఊ.బుఐ.ఓ క.గ.జవల, దుర్వానుచత ప 
ఉ.ఖచడ,ద బ భానం య.ర.వీళ మ సెక్కు తాళవత [పతులలో దూర్వాసుడు 
అని కలదు. 5 నేనేవేల్పు _ ఈ.ఎ.ఓ.చల.వీశ.మ. 6. సంతోసిల్లి _ ఎ.జ ట.య. 


1 మూడు లోకుంబులు _ య. 2. నిలిచె _ కొన్ని [పతులు ౨. పుమయాతడ 
మరి _- య; పుముమజి యాతడె __ థాసం.శ,వషవ వాళ. మొదలై న (పతులు ; 
కృుముయాళడు మరి బొు.ఒ,వ. 4 ధర్మువున — వా.ళ కొన్ని (పతులు ; 
ధర్మమున - ఛా.కూ చెక్కు. (పతులు. 





శ్రీమడాం[ఛమహాభారతము 279 


9లి వ, అని నియోగించిన( గుంతాయుం బతికి. |, బదతీణంబు.6 జేసినమాహిత చిత్త యె 


94 ఉ, 


05 క. 


98 


94 


95 


మహాముని యిచ్చిన మం|తంబు 1విపసవంతంబు. జేసి ధర్ముని నారాధించిన 
నా ధర్ముండును యోగమూ్షిధరుం డై “వచ్చి వరం బిచ్చినం గుంతియు. 
దత్చ్స్రసాదంబున గర్భంబు తాల్చి “సంవత్సరంబు పరపూూర్థంభై న. 


_; తంలీదోవియందు ఫార్భరాదా దిననయు 
వలన. 


శా త్తివ జై (తతేజముక నర్వదిళల్మొ వెలుగంగ నైందన 
తత్త] యుతుండు గా శశి వకాళ జయోన్నత మైన యష్టమి౯ 
మి|త్రముఖ గవా[పతతి మేలుగ నాభి జితోదయంబునం 
బుత్తు?౦డు ధర్మునంశ మున: బున్తు నతిస్టిర్రధర్మమూరి యై. 


ధరణి నుకులాదిగ'ను,ర్వరలో( గల సర్వభూతవర్షం బెల్లం 
బర మోత్సవ మొందెను గుణ, 'శరణ్యి. డగు భర్య్మజన్ను జన్మదినమునన్‌ . 


1, విధివత్తి -- స; విధిమంతంబు -- భాకూ. లి. వచ్చి _ కొన్నింటలేదు 
యభిగమిం చిన __ ఆ.జా త,న; మూలము. ధశ్మేఒనవా నంగమ్య యోగమూ ర్తి 
గరేణన పీ పీఎస్‌ = 76 వట ప్ర వ్‌. మూలను ఒస్సించ కు కుంతీదేవి ధర్ము 
నాహ్వోనిం చున ప్పటి! గాంధారి యొక సంవత్సరము ౧ ర్భవలి రు. యున్నది సంవత్సర 
ధృశే గర్భే గాం ధా ర్య జనమేజయ. భం ఆడి పుట, ఠ05్‌ 


Ls ర కురులు పీ? స సంవత్సర పాంంది బవుళ అఈానమియందు జన్మిం దిన ట్టు 

౦ ర My తు | రా 
భారత కూలంగవమ వా్యాఖస్టతారుంచు నిఫరించిను; * వియు గాది (పమొగి సం॥ చె చత 
యుద్ద పాద్యమీ గను“, ఆవయిని నూట యెనిమిది యెళ్ళ యెనిమిది దినముల [ఉందట 


యుధిస్టిర జననము ఆతిథికి _ అనగా ఫాల్లున బ॥ అష్ట మిక Eee జ్యేష్టా నత ము 
వచ్చును, జయతిథిన్నీ అవును, 
ధర్మరాజు తరువాత సంవత్సరమునకు భీముని పుట్టుక _. ఖర సం॥ ఈ ఫొల్లున 


శుక్ల [త యోదళి, మూఘ నత్మతము. 

రో్యోోధనుండు ఫీమునికన్న మూండు యామములు 'చింన్న' చిన్న. 
అరును.డు నందన నం4॥ ర ఫాలుణ శుక పొర మాసి, 

జ nN ౧ aC) 


1 శరణుండగు _ ఆబు.కొ.క.ఖ.చ.వ ఛాసం. య. వి, రాజు = ఆ.ద, 
పన తనరయే. సీ 


280 


96 క, 


99 క, 


100 


98 


ల 


100 


ఆదిపర్యము.-పంచమా శ్వా సము 


శతశృంగనిలయులగు 1సం, [శిత వతులు 2వి పీవరులు సెపీరి ధర్మ 
స్థితి జాతకర్మ మత్యు, న్నతి. బాండు ప్రథమపుతునకు వార్ష ముతోన్‌. 


. కురుకులవిభు(డగు ధర్మ, స్తిరమతియగు 1నీశ్ర(డనుచు ధృతిం జేసి యుది 


పిరు డమ నామము దాను,చ్చరించె నాకాశవాణి జనవినుతముగక€ా. 
ల 


_౩ గొంగధారి శదోరోతొడనంభు గౌబించుకొశనుటు :- 


సం 1-107_8 


. ఇట్లు పుత్రో దయంబున( బరమవార్ల *సంపూక్షహృూదయుం డై పాండురాజు 


కుంతీ మాదీ ?సహితుండై శతళ్ళంగంబువ *నుండునంతవట *ముందణ ధృత 
రాష్టువలన౯ గాంధారి కృష్ణ దెపాయనువరంబున గర్భంబు దాల్చి 
యొక్కసంవత్సరంబు నిండికం |బనూతి గాకున్నం బదరుచు బు త్త్రలాభ 
లాలస *యయి యున్న యది యస్పు డయ్యుధిపిరు జన్మంబు విని 6మనసా 
పంబున నుదర తాడనంబు చేసికొనిన గర్భపాతం రిబగుడును. 


దాని నెజీంగి పఠాశర,మానుండు చనుదెంచి నుబలసుత. జూచి మనో 
హీన వయి గర్భపాతము, గానిట్టులు *1సేయు టిదియు( గ_ర్హవ్యం బే. 


క్‌, ఇమ్మాంస 1 పేళి నేకళ్ళత మ్ముదయింతురు సుతులు ముదమ్మున నిది త 
థ్యమ్మింక నైన నతి య,త్నమ్మున రకింఇు దీని నావచనమునన్‌. 

| సం శిత - పెక్కు (పతులు ; సంళిత (వతులును అతు పము భనం. 2 సిద్ద 

వరులు - త.న. లీ వరుల్ను జేసిరి _-- శమ. పెక్కు (పతులు 


1. వికడయనుచు _ ర. 


1. పరిపూర్ణ _ కొన్ని (పతులు; ఏ సహితంబుగా నుండునంత నటమున్న - న. 
లె. నున్న యవసరంబున - భానం.వా.ళశ, కొన్ని (పతులు 4. మున్న -- అ.జఉ. 
ఊ ఖ.గ్మి చ.న,య,.ర వీశ.ష ర. యెయుండి - జొ.త.న రీ. మన్నుతాసంబున -- 
ఊ.ఎడ వాళ. 7 కొనుడు _ ఈ.ఉఎ, రి. బగుడును. _ ఆ.బు,ఎ.ఐ.బఒ.ఓ. 
కఎఖ,గ జ.ట.డ.ద.ప.బయ.ర; బగుటయు __ ఆ.ల.ఈ.ఊ,.జె తల; బగుటయు 


నంత _ ఆ.జె.త.మ. 


1. సెయుడదియు _ ఉ; సేయనదియు _ వ; సేయనిదియు __ డ. 


1 తాళి _ వ.న. మూలము “ఇయం మాంసమయీ పేళి వి పి.ఎస్‌. (వతిపుట. 727, 


il జు 
| చ 
108 వ 
104 చ. 
101 
102 
108 
104 


శ్రీ మదాం(ధమహాధారతము 281 


అని 'గాంఛారిం *బదరి తొల్లి వేదంబులు ివిభాగించిన ీమవోనుఖావు. 
డమ్మాంస చేళి నేకో_త్రర శతఖండంబులుగా విథాగించి వీని వేలు వేణు 
ఘృతకుండంబుల౦ 5 బెట్టి కీశఇజలంబులం డడువుచు నుండునది అతడు 
నూర్వురు స నొక్క కూ(తురుం బుట్లుదురని చెప్పి 'చనిన 


దద్వచ”న| పకారంబు చేయించి గాంఛారీధృత రాష్ట్రోలు సంతసిల్లి యున్న 
నిట శతశ్ళంగంబున, 


నిరుపమకీ గి పొండుధరణీపతి వెండియు( గుంతిం జూచి యం 
బురుహదళాకి యింక నొకపుత్తు) నుదారచరిత్రు నుత్తమ 
ఫ్టి జవసత్తు నయ్యని లదేవు దయం *జనియింపు పెంపుతో. 
గురుకుల*రతకుం డత( డగున్‌ బలవద్భుజవి[క మోన్న తిన్‌. 


అని పనిచిన నెప్పటియట్ల కుంతీడెవి వాయుదెవు నారాధించి తత్స)సా 
దంబున గర్భంబు దాల్చి సంవత్సరంబు సంపూర్ణం 1 బగుడును. 


సుతుండు నభస్వదంశమున సుస్థిరుండై 1యుదయించ*చినన్‌ మహో 
యతికృత జాతకర్ము;డగు నాతని కాతత *వీర్యవి క మో 
న్నతునకు ఖీమసేను(. డనునానుము. దానొనరించె దివ్య వా 
కతి శశశళ్ళంగశె ల *నివనన్ముని సంఘము *సంతసిల్ల (గన్‌. 


1. గాంధారి కలిగి __ ఏ,జ.డ.ద.య.ర న, ౨. గినిసి __ ఆమ, గి. విభ 
. క్యు. . “ల 4. మవాభాగుండ _- ఇ ఉ.ఐ.ఒ.ట.గ.ట.త ద.వమయ. 

. బెట్టించి _-- తన. 60. చునుండనందు - మ; చుండునదియందు _ కొన్ని 
ue 7. నానురూవంబు సేయుచు - జొ 


1. గలిగింపు _ ఆ.ల్ల ఖ.చ.వా.శ.మ.ళ 2. దశుడాతడ యగున్‌ -_ ఆ,ఊ,ఎ.బ 
ఖ బట డ.ద.న.బల స, 


1 బగుడును ___ అ.ఇ.ఈ.ఉ.బు.ఐ.ఒ.ఓ.క,ఖ,గ జ.ట.య; బగుటయు  డొ.త 


(పభవించినక _ త. మ ల. లి. బాహు - అ; కీర్తి = 
ఆ. ఈ.ఉ.ఎ.గ.చ.ద భానం.ల.వీశ మ. 4, విల సన్నుని wh శ, 2D సన్ను తింప 
గన్‌ _ ఊ. 


105 క, 


106 శా, 


105 


106 


107 


ఆదిప రషము__పంచమాశ్వ్యా నము 


ల దుర్భోంధ నాడుల ఉననము - 
సలు lalli-24 


అనిలజు పుట్టిన 'దివసము,నన యట దురో? నుండు నరనుత ధృశరా 
స్టునకున్‌ గాంధారికి న,గనందను౮డ ఘనుండు పుకైం గలియంళశమునన్‌ 


ఆ దుర్యోధను డుద్భవిల్లుడును (గవ్యాదారవంబుల్‌ రివా 
నాదంబుల్‌ మద ఘూరక “ఘూంక్ళతులు చనానారాసభ ధ్యానముల్‌ 
భూదిక్కంపముగా. జెలం7 నిగశాంభోభ్ళన్న భో 2పీధియం 
చాదిత్యద్యుతి మాయంగాః గురినె ను[గాసృజ్మహోవర్ష ముల్‌ . 


, మటియు దుర్యోధన జన్మానంతరంబున ధృత రాష్ట్ర” నకు వె శ్యాపుత్తు)ం 


డయిన యుయుత్సుండు పుకునంత గాంధారికి నొక్క్కాక్క దివసంబున 
నొక్క్కౌాక్కరుుడుగా. (గమంబున దుశ్శాసన దుసన్ఫవా దుళ్ళల జలనంధ 
సమ సవా వించానువింద దుర్దర్ష నుజాహు దుమ్పిధర్షణ 'దుగ్శర్షణ 
అయి ము యి యె 
దుర్ముఖ దుష్కుర్ణ కర్ణ వివింశతి వికర్ణ శలనత్త నులోచన చితోవ 
చిత్ర చిశ్రాత చారుచిత.ళ రాసన దుర్మద దుర్విగావా వివిత్సు వికటాన 
నోర్ల నాభ నునాభ నందోపసందక చిత బాణ చి తవర్శ నువర్శ దుర్వి 
మోచ నాయోబాహు మవోబాహు చితాంగ చిితకుండల థీమ వేగ 
శీమబల బలాకి బలవర్ణ నో| గా యుధ నుషేణ కుండధార మహోదర 
చిశాయుధ నివంగి పాశి బృంచారక దృఢవర్మ దృఢకు త్త) సోమకీర్త్య 
నూదర దృఢసంధ జరాసంధ సద సువాగుగ్మ్యశవ ఉ్నగసేన సేనానీ 
దుష్పు రాజ యాపరాజిత కుండజాయి విశాలాత దురొధర దుర్జయ 


1. దివసంబునయ ట దురోోధనుండు పొలుపున ధృతరా - వ, సంబున......... 
ముద మున తలల పటు పలుమ పురమున అ భోసర (అధి జ్ఞాపిక ) 
సనగ ను అంతట! 


1 ఘూత్కు తులు - పెక్కు (పతులు, ల భూమి.=ఎప వూ, 


ధృత రాస్ట్రని నూర్గురు కొడుకుల పేర్ల పట్టిక నిచ్చుటలో (1) వావిళ్ల (పతి, చిత 
ర్త [a గరా లట \ గా 

శాల (పతి ననమువర శరనషు (2) లండను పతి, పి.పి ఎన్‌. మూలమును అనున 

రించినది. (3) ఆంధ చరిత యందు (పసిద్దమెన దుర్భయ నామము, వావిళ్ల 

(పతిలో లేదు. అండను [వతిలో నున్నది. దుర్జంునాముము పి.పి,ఎస్‌, పతి (పుట. 


[00 


109 


110 


108 


110 


వ, 


ర్క 


శీమదాం౦ం ధమహాభారత మః 283 
దృఢహ_స్త సువాస్త వాత వేగ సువర్భ ఆదిత్య కతు బహ్వాళి నాగదత్తా 
గయాయి కవచి [కధన కుండి ధనుర్గరో| గ ఖీమరధ _వీర బాహ్యా 
లోలుపాభయ రౌ దకర్మ _ద్యఢరథా శయానాధృవ్య కుండ భేది 
విరావి (పమథ [పమాథి దీర్హరోను దీర్చబాహు వ్యూఢోరు కనకధ్వజ 
కుండాశి ఏిరజను లగంగా నూర్వురు గొడుకులు పుట్టన. 


. ఆ తనూజుల కందటి కనుజయై ల,తాంగి *దుళ్ళల యనుకూ(తు రమర( 


అ 
నందు దౌహితవంతుల చెన పుణ్య,గతియుం గాంతు ఇనప బాగా 
గాోరవుండు, 


ఇన్లుకో తత్తర శతపుత్తులం బడసి కృతార్గుండై యున్న ధృతరాష్రకడకు 
ఖీవ్మవిదురాది బంధుజనంబులు( బురోహిత (వముఖ |జాహ్మాణవరులును 
వచ్చి యొక్క నా: జేకాంతంబున నిట్లనిర. 

Cn 


. మన దుర్యోధను జన్మం,బునం బెక్కులు దుర్నిమి త్తములు పుమై జగ 


జన నంకయ *జననుండగు, గనిపరికెద రెతుక గల మహాత్ములు వానిన్‌, 


. కులమునకు నఖలలోకం,బులకు నపాయంబు సేయు పురుషూధముని 


ముల దూషించి జగంబును, గులమును 2*రకించు *టుజదె కువలయ 
నాథా. 


"లత నం. 59 పరు లోను లిక్‌ (సతుల యందును కలదు, వావిళ్ల (పతిలో 
యయుయుత్సుని విడిచి దుర్యోధనుని కలుపుకొని 99 పేర్లు అగుచున్నవి 100వ 
రు [కంద దుర్ణయనాముము (గహింపంబడినది. 


] గుళ్చుల పెక్కు (పతులు ; దుశ్ళల _మూల భారతము. దుః _ దుఃఖమ్‌ _ 
శం _ సుఖాంతే __ లాతీతి దుళ్ళలా. 


1. కరుడీతండని _ జొ త, 


1. వధియించి _ ల.న. 9. ర&ంపదగడె _ బు; రకింపుమయ్యకురుకుల 
నాథా - ఖ. లి. టరుదె_ పెక్కు పతులు. 


204 


ఆదిపర్యము__పంచమా శ్వాసము 


112 వ, కావున నిప్పుడు దుర్యోధను దూషింతము నీకువెండియు( బు త్త్రశతంబు 


118 


114 


115 


116 


112 


114 
115 


116 


సంపూర్ణం బయి పెరు[గు చున్నయడి యనిన ధృతరాష్ట్రుడు వు త్త 
మోవాంబున నప్పలుకు*లు విన *నొల్రకుండె నంత నట శతశ్చృంగంబువ( 
గుంతీదేవి భీమసేను సువుత్తు)ం బడసి దళనుదివసంబున వేల్పులకు 
(మొక్క గొడుకు నె త్తికొని చేవగ్భవహాంబునకుం బోవునెడ నతినిషమ 
గపహానగి౦ంగహ్వూరంబున నుండి యొక్కపులి వెలువడి యామివార్థి 
యయి పయికి లంఘించిన, 
=: భీముని లోరీరోదొర్త యు 
@ 
so lelmast| 


. వీరుడు పాండుమహీపతి, దారుణ బాణ తయమున( దచ్వ్యా ఘంబున్‌ 


ధారుణి. (దెళ్ళంగ నడుమన, భూరిభుజుండేసి కాచెం బుత్తు౦ దేవిలా. 


| ఉరుశారూలభ యంబున(, బరవశయయి కుంతి యున్న బాలకుడు కిలో 


త రము పయింబడి యె. 1దనని,షురతను హాతి( జేసి రాలు చూర్ణంబులుగన్‌. 


* దానిం జూచి పాండు రాజు సం|భ మంబున( బలు తెంచి విస్నితుండై కొడుకు 


నెత్తికొని కుంతీచేవిం దోడ్కొని 1వేల్పులకు | మొక్కించి మగుడి నిజా 
[శమంబునకు వచ్చి సుఖంిబ. ౦డి గాంధారీ ధృత శాష్టు లకు: బు త్తం 
శతంబు పుట్టుట విని బుషులవలన దివ్యమంత్రోసదెళశంబు( గొని. 
జ్‌  ఉంద్యవనాదోందునం గుంతి కర్తను. శుదయించుణు = 
సం, 1-114-15 


సకొడుకుణ | దిలోకవిజయుం, బడయుదు నని 'భఘోళమగు తపం బొనరింవం 


2దొాడగా సురరాజు ినెడలో నిడికొని “యేశకా| గబుద్ది చేకాంతమునన్‌. 


1. లు పెడ చెవిని బెట్టి _ న ; లు వెడచెవులంబెట్టి _- ఖ. 2 నోపకుండె _ వా 
1. దద్భానురతను......... చూర్షంబయ్యున్‌ _ పెక్కు (పతులు. 

1. వేల్పులకు (మొక్కించి మగుడి __ పెక్కు తాళపతపతులలో లేదు 
2. బుండెనంత _ కొన్ని (పతులు , బున్నంత - కొన్ని [పతులు బుకరోరక 
వము పాయక సేయకా _ నయ ; భోరతపము పొండుడు సేయన్‌ ___ ? 


1. ఘోరతవము పాయక సేయన్‌ _ నయ; ఘోరతవము పాండుడు సేయన్‌ _ అ. 
2 గడ? పెక్కు శాళవతపతులు శి. నెదలో _ కొన్ని (పతులు 
4. యెకాంతబుద్ధి నిషఘ్రైాత్ముం గై = గ్నిర.న; యేకాంత బుద్ధి నిశ్చృలమతిమయై _ య. 
ఈ పాఠములలో అఖండయతి కలదు. - 


117 


118 


119 


120 


121 


122 


128 


117 
119 
119 
120 
121 


122 


శ్రీ మదాంధ్రమహాభారతము 285 


. ఇట్లతినివ్ట నేక 'పాదస్థితుం డయి తపంబు సేయుచు. గుంలి నొక్క 


సంవత్సరంబు (వతంబు సేయంబరిచి యున్న నప్వాండురాజున కిం దుండు 
[పత్యకుంబె_' 


. పుత్తుు(డు నీకుదయించు న,మి త్తికయకరు(డు ఒంధు1మిత్తాంంబుజ న 


న్మిత్తు)ండని వరమిచ్చి", ధా_త్తీ)వతి పొంగి వృథకు( డా నిట్లని యెన్‌ 


. 'ధనమున విద్యను సంతతి, దనిసినవా రెందు. గల ధవ శేవతణ కా 


వున నా కింళను *బలువుర(. దనయుల. బడయంగ వలయు ధర్మువు సర్మిన్‌. 


. అమరగణంబులోన బర మార్థ"మ యిం[దుండు పెద్ద నర్వలో 


కములకు వల్ల భుం డత(డ కావున నయ్యమ రాధీిప వసా 
దమున నుతుకా సుశేందనము ధర్మసమన్వితు నన్మదీయవం 
శము వెలు6గింపంగాం బడయు నర్వజగత్సరిరక్షణతమున్‌. 


. అని నీ యోగించిన( గుంతియు( “దొల్లి టియట్ల దుర్యా”సుండిచ్చిన మం 


(తంబున నిందు నారాధించిన. ద్యత్వనసాదంబు0 గుంతికి 


. స్టిర *పౌరుషుండు లోకో, త్తరు డు త్తరఫల్గునీ |పథమపాదమునన్‌ 


నుర రాజుశంశమున భా,నుర తీజుండు వంశకరు.డు సుతు. డుదయిం చె౯. 


న అయ్యవసగంబున. 


|. పాదన్గుండై _ అఆ,ఇ ఓక గ.డ.ద,బ. 

1. మి తాంబుధి - ఊ.క, భా.కూ. 

1. ధనమునను వీద్యనంతతి జరు 2 బలువురు - కొన్ని (పతులు, 

1. మునిందుడు _ నళ, పెక్కు (పతులు. 2, యెల్ల  ఊ. భాసం ర. 
| యెప్పటియ్ట్టు — కొన్ని (పతులు. ద. దుర్వాసను నిచ్చిన __- వాళ 


] శెర్యయుతుడు — ర. 2 నిం (బథమ ఎ ఖయ, 





286 ఆదిపర్వము _సంచమా శ్వా సము 


124 సీ, "విను కా ర్హవీర్యుకంశుకు వీరుఃడగుిట నర్దున నామ మీతండ 'యొకరం 
దాలు 
నీతండ యని( బురుహూతాది నురుల నోడించి భాండవము దపెంచు 
బలిమి 
రీతండ నిఖలావనీత లేశుల నోర్చి రాజసూయము ధర్మరాజు కీనునుచు 
నీశండ వేల్పులచేత ది వ్యాస్ర్రముల్‌ వడసి విరోధుల నొడుచు. గడిమి 


ఆ, ననుచు నవపయోదనినదగంఖీరమై, “నెగసె దివ్యవాణి గగనవీథి. 
గురిసెం బుష్పవృప్టి నురదుందుఖిధ్వనల్‌ , సెలా సకల భువన వలయ 
మ[దువ. 


125 వ. మణీయు మరిచ్యాది (పజాపతులును ధా(తాది ద్వాదశాదిత్యులును మృగ 
వ్యాధాది రుదులును 'ధరాడి వసువులును భరద్వాజాది మవార్షులును 
ఖీమసేనాది గంధర్వులును శేషూది మవోనాగ ముఖ్యులును వెన తేయాది 
ఖచరులును మేనశకాద్యప్పరసలును నాశ్వినులును *విశ్వదేవత*లును 
మణీయు స్వర్గ ంబున నున్న రాజులుం జనుదెంచిన, 


126 క. శత శ్ళంగ న గె దము శత, ధృతి సర్గ దినంబ పోల. [దిభువన భూత 
(పతతి. బరిపూర్ల శోభా, ధృతి నింద తనూజు జన్మదినమున నొ ప్పెన్‌. 


124 l. ఘనకార్త - ల,న; వినగా ర్యవిర్యు _ కొన్ని (పతులు. నే. టనునర్జునుండను 
నాము మమరదాల్చు _ య. ((పాసయతి నియమము తప్పినది ) ల ననుచు - 
బు.ఎ.ప.ఐ.చ.ట.డ త.ద.న,వ.ల,న ; నూను నూని ; నునుచు - ద్విక ర్మక 
మని ఛా.కూ. 4 యెగనె __ రావ; గగన వాణియెసగె గగనవీధి _ చ 
ఛభాసం. వీ.శ వ. 


125 1. ధరాదివసువులును _ ట; మూలము ధరో|ధువళ్చ సోమళ్చ ఆప్నశళ్చెవా 
నలోనిలః |పత్యూవకశ్చ [పభానళ్చ వనవశ్చావతస్థిశే పి.పి.ఎస్‌. |ప్రతిపుట 746, 
శ్లోకము శీర; వరుణాది వసువులు _ థాసం. వా.ళ, మొదలగు పెక్కు పతులు. 
కాని వరుణుడు. ఆదిత్యగణములో కన్సించును. వసువులలో లేడు ; నరుణాది 
దేవతలు _ య. 2, విశ్వదేవతలును _ పెక్కు [వతులు శి. లును మరియు 
న్వర్గంబున నున్న రాజులుం  ఆ.ఇ.చ.ఖ.గ్సి భాసం. మ.ల.వీ.శ షస. 


127 


128 వ 


129 


10 


శ్రీ మదాం(ధ మహాభారతము 287 


మాలిని, సరస నుర వధూ లాస్యంబులున్‌ "సిద్ధ విద్యా 
ధర పటు పటవో *2తోద్యంబులుం గిన్నరీ కిం 

పురుష లలిత గితంబుల్‌ మహో రమ్య మయ్యె౯ 
వరముని దివిజాశీర్యాద నాదంబు తోడన్‌. 


పాండు రాజును బర మోశ్సవంబునం గుంతివలన6 బురుష [తయ సమానం 
బయిన పు_త్తగ తయంబు వడసి “భువన | తయ రాజ్యంబు వడసినంతియ 
నంతసిల్లి క మారులోతోడి వినోదంబులం దగిలియున్నంత మాది దన 
యందు6 బు_త్త్ఫీజన్మంబు వడయు నుపాయంబు లేమికి దుఃఖించి 
యాత్మగతంబున, 


. కోరిన *కోం్కికిం దగగ గుంతి నుత | తిశయంబు( గాంచె గాం 


ధారియు గక్కొడన్‌ నుతశతంబు ముదం బొొనరంగం గాంచి నేం 
2బోేరచి *యాండు. బుట్టువున( బుట్టి నిరర్లక 'బీవనై తి నం 
సార నుఖావవాం బయిన సత్ఫ్సుత జన్మము గాన? బోలమిన్‌. 


-వ దూది నటల నవాదోశ్రలు వ్రుక్టుల :_ 
సం. 1-115-1 


. అని వగచుచు నొక్కు 'నాండే కాంతంబునం బతి యొద్ద గద్గద వచనయెొ 


తన మనోవాంఛిశంబు. జెప్పి కుంతీ దేవ యను[గవాంబుం బడయ నగు 
నేని కొడుకులం బడయుదు నట్లయిన నాకును నీకును లోకంబులకును 


ఇ. ళ ల హ్‌ం ాం, క్రొ జ్య cy vb 
| సి = బొల (వతులు ; ఫ్‌ దల = కొన్ని (వతులు, wu తీ ద్యధ్వనుల్‌ 
DOM AS a యానల్‌ కోద్యధ్వనుల్‌ గిన్న రకం =. కొనం 
1, నుట నఅ,ఏ ఓ.ద,. బై న. జపాన్‌. య. ; భువనతయ _ 


(1 


"ఎక్కు (పాలు, ప్‌, తోడియిప్ట | వినోదంబుల - బొ.జ,తనయ 4 లాభంబు -- 


ఇ 


న wl) 
అవిడ న.ల. రీ లమింజనీ _ బు,ఓ.పె.గ.త. 


hE By wd 12, పోరచియాడుపుట్టుపున = ఇచ్చట భారతకూలంక వమ 
వ్యాఖ్యఎట్టనగా, బోరసి యాడుపుట్టువున -- 'సేను సాటువగా ఆడుజన్న మె శ్తి Ma 
పోరని అనగా సామ్యము -- జంతు మేమహాద్దుఃఖమ్‌ తుల్యతాయామపు[త తా 
అనియున్నది. పోరని అను పాఠము ఎ (పతి బక్క దాని యందు మా(తము 


కానవచ్చినది. శి, యాండుపుట్టువు Sar న యాడుపుట్టువు హన 
ఓ. బీనినై తి __ శక. నూని, పెక్కు తాళవ్యత (పతులు, 
1 నేర్తునేని __- ఓ.గ్మిచ.జ.ట.డ.ద.న. భాసం య.ర.లవీ.శ,మ; నేని 


288 


181 క. 


182 వః 


188 తె. 


181 


182 


1838 


ఆదధిపరంము _-పంచమాశ్వా సము 


హితంబగు6 గావున నాకుం బుత్ఫో) త్పాదనంబు *దయసేయం గుంతీ 
దేవికి *నానతి యిమ్మనిన మా।|దికిం వాండురా జిట్లని యె 


నా వచనమున నవత్యముం గావించును గుంతి నీకుం గడు నెయ్యముతో 
నీవగచిన , యీయర్షమ, చూవె మనంబున. 'దలంచుచుండుదు నేనున్‌. 


అని పలికి యప్పుడ కుంతీదేవిం బిలిచి మద రాజపు త్తిదయిన ముపోే 
వాంఛితంబు. జెప్పి సకలలోకకల్యాణ' కారు “లాశ్వినులు గావున వారి 
నారాధించి యపత్యంబు పఢడయు మనిన గొంతియుం బతి వచనాను 
రూపరేబుసేసిన మాదికి. 


కవలవారు సూ ర్వందు [వకాళ తేజు “లాశ్వినుల యంశము౫ల: బుట్టి రమేర 


గుణులు 
*వారలకు. బీతి 5నాకాశ వాణి సేసె, నకుల సపహాదేవు లనియొడు నామ 


యుగము, 


ఇ.బు,ఐ.ఒ.బొ.గ,త.బ 2 దయ. కొన్నీంట లేదు. లి. నానతి యిండనిన, 
నానతిండనిన ___ అని కొన్ని (పతులు 


1. దలంతు. జొలయక - వాళ నూని; దలంతు సొలవక __ ఎ ఐ.బఒ.క_ 
గి చ.జ ప.బ.ళశ.శరంష;ు తలంతుసొలయక -__ వీ దలంచుండుదునేనున్‌ -- 
అ.ఆ.౬.ఈ.ఉ.ఊ ఏ,ఖ.ఛ.ట డ.త ద.న,మ య.ర.ల ఆనం గణ. రఘు ఈపారము 
నందు అఖండయతి ; దలంతు సుందరి యొవుడుకా __ అక. 


1 కారణుల -- ఆ.ఇమ; కాముల బు; గాశారులు  భాసనం. 
బి, లశ్వినులు _ పెక్కు |పతులు. ఇచట భా.కూ. వాంఇఖ6ం ఇటున్న ది. అక్షినులు 
అనే 2 ద Es Tre నన. య దానీ pee 
ణము _ సకలలోక కల్యాణకారిణులు _- అని (సప్త్రీలింగ రూపముగా నున్నది. 
అశ్వినులు అను శబ్దము మవాద్యాచకమగుటచే సకల కల్యాణ శకారినులు అను 
పార మెట్టు సనుర్ధనీయ మో తెలియదు. లి, సేసిమాదికి నసత్యంబు వడసిన -- 


వా.ళ. కొన్ని (పతులు ; సేసిన మ్మాదికి _ చ జ. భానం. వీ.ళ.ష. 


1. అక్వినుల - పెక్కు [పశులు. ఏ, న - ఎ.వ.ఓ.జొ.క.ఖ.గ జ.ట.డ ద.వ. 
౨, లగుణులు ___ అ.ఆ.ఇ.ఈ.ఎ ఐ.ఒ.ఖ.జడ త.ద.బ.ర. నూని. 4. వారి కతి 
(ప్రీతి _ య (ఈ పాఠమున (పీ శేల్చి వలుకవలెను.) 5. నాకాశవాణి జేసె -_- 
భా.కూ. కొన్ని తాళష్మత్ర (వతులు. ఈ దిక్కున జి కారము వచ్చుటకు 'ఆత్మా 


స్మదోర్వివై నై కే అను సూత్రమే ఉపలక్షకమని కూలంకపము వివరించెను 


184 క. 


195. హః 
186 సీ 
"శే 
187 వ 
194 
185 
196 
187 


39119 


శ్రీ మదాం(ధభమహాధారతము 989 


ఊర్జితులు యుధ్‌ష్లిర ఫీ మార్గున నకుల నవాదేవు *ల* నిట్లు వివే 
కార్జితయశు లుదయించిగ. నీర్ణరుల వర[పసాదనిర్శితళ కిక, 


' అంత నట. 


. మృగశాపభయమున జగతీశు. డప్పాండుపతి ళతళ్ళంగ పర్వతము నందు. 


బత్నీసమేతు.డై యత్నంబుతో ఘోరతప మొనరించుచు విపులళ క్తి 

నమరవర| పసాదమున ధర్మ స్థితి గొడుకుల నేవురం బడచె ననియు 

వంత సున వుండు చునమున "వా రించి యనుజను మబ(దిఫ ఘనుండు 
చూడ. 


చప. పురోహితు! గళ్యపుండను మవోత్ము. "జీ! పుత్తెంచె నవ్విపు చేత 


భాగి 
నేయులగు కుమారులకు నమేయ రవ్న, భూనణావళు లిచ్చి 3విశేషలీల, 


అక్క-ళ్యపుండును జను దెంచి పృ ఖామా[ద్రినహితుండయి యున్న 
యప్పాండురాజుంగని *వనుదేవుసందేశంబు( జెప్పి యక్కుమారులకు 
రత్న భూవణాంబరంబు లిచ్చి [కమంబున: ఏ జాలోవనయనంబు లొనరించి 


1. అన వినయ ప్‌వే మ అకథానలన, 
1. అంతనట = ఇ.భానం.ను. కొన్ని పతులలో అంత లేదు 


1. వారుషించి _- ప; వారిషించి - య. ౨. జీరి  |పీతిబు క్రెంచె _- 
“వెక్కు పతులు, లి. యశేషలీల _ అ.ఆ.ఎ.ర చీరి యను పాఠము [గహించుటచే 
పద్యమందలి |పానయతి నియనుము సడలినది. శాని సుఖాన్వయమున కిదియే 
తగియున్నది. 


1, వసుదేవా దేశంబు  అ.ల్ల.వపఐ లి. రత్నభూషణాంబరంబులిచ్చి - చాల 
[పతులలో లేదు... వసుదేవుడు తన పురోహితుని పాండురాజు కడకు 
పంపెననుటకు మూలము ఫి పి.ఎస్‌. (పతిలో నున్నది. '75ఓ_755 పుటలు. 
నీలకంర [పతిలో నీయంశము కన్పడలేదు క చౌలోపనయనంబుఖు _ ఈ నంద 


290 శ సము 


"*వెదాధ్యయనంబు సేయించుచున్న ౦త వనంతనమయం బఖిలజీవతో కా 
నందజననంి బై యేర్చడం జనుదెంచిన 


= దనంత్‌ వర్ణనము :- 
హం = 


188 లయ[గాహి. 


కమ్మని లతాంతములకు మొనసి వచ్చు మధుపమ్ముల సుగీతనినదమ్ము 
లెనసశ2 గం జూ 


తమ్ముల లనసత్కినలయమ్ముల “సుగంధిముకుళ మమ్ములను నానుచు *ముద 


మ్మొనర “వాచా 

లమ్ములగు కోకిలకులమ్ములరవమ్ము మధురమ్మగుచు *విన్చె ననిశమ్ము 
సుమునోఖా 

రమ్ముల నళోకనికరమ్ములును జంపకచయమ్ములును గింళుకవనమ్ము 
లును నొ పకా. 


1899 లయ గాహి. 


చందనతమాల 'తరులందునగరు[ దుమములందు. గదళీవనములందు లవలీమా 
కందతరుషండములయందు =ననిమీలదరవిందనరసీవవములందు వకరాజీ 


గో 


ర్భమున భా కూ లో విశేపాంశములు 'పర్కొన బడినవి ఓ వేదాధధయనంబులు _ 
ప భా,కూ. వేదాధ్యయన ములు "సేయించుచు అనుటచే ధను ర్వేదాధ్యయనమున్ను 
మం అనుట అని వ్యాఖ్య. సంనృృృతమూలము దీనిని సమర్థిం చుచున్నది. 
పిపి ఎస్‌ (పతి పుట 7ర్‌ర్‌. 5. జై చనురెంచుచున్న_ అ.ఇ చ.ళ.వ; వా శజై_చను 
'దెంచిన-ఊ గల; యేర్చడనరుగు దెంచిన_ఆ.ఖ.మ ; యేర్పడు దెంచిన - ఒగ్మి ళ. 


189 "1. కున్నొనసి  అ.బు,ఒ ఓ.ఖ, గణ.ప; కుంమొనసి - సం. కుంమొనసి __ 
ఇ.జా.కట.జడ ద. 2, గన్‌_కొన్ని పతులు. లీ సుగంధముల నిమ్ములను 
నానురు యు న రును (స) గంధ (ధి) వకుళ మ్చుల-- చ.ల.ళ మ.న; సుగంధము 
కుళ మ్భులు-- ఎక్కు (పతులు i సుగంధ కుసుమమ్ములను-- ఆ.8 బు.డ ద మ,య. 
కీ, ముదమ్మలర - ర; మదమొనర -- ఛానం. ల్‌ వీచె_ సెక్కు[పతులు 


189 1. అతలందు __ పెక్కు (పతులు ; తరులందు _ అ ఇ.గ్మి.చ.వీ.ళ.మ. 2, దరమీల 
దరవింద క; నునిమీలదర_ల.శ వ. కొన్ని (పతులు. వచు ముర 


జ 


140 


141] 


142 


140 


141 


142 


శ, 


శ్రీమదాం[దమహాభారతము 291 


“కందళిత పుష్ప మకరంద రనముం దగులుచుం దనువు సొరథముూీనొంది 
జన చి తా 

నందముగ+ [బొషితుల డందీములలందుర(గ నుందములయానిల 
"మమంద గతి $8వీచెన్‌. 


_: సనొండురాజా మరణము 4 
సం. 1.1164 


॥ ఇట్లు సర్వభూతన మోహనం బయిన వసంతనమయంబునం బాండు రాజు 


నుదనస మ్మోహన*మార్షణబందికృతమానసుండై మదరాజపు త్తి) 2*దైన 
మనోవారాక్ళృతియందు మనంబు నిలిపోయున్నంత నొక్కనాండు 
కుంతీదేవి | వావ్శాణోీభోజనంబు 5 సేయిుంచుచుండి మాదీ రకణంబు గం 
'దేమోజి యున్న యవసరంబున, 


శ చారునువర్ణ"హోసిన వచంపక భూప యు విందు వారము 


కారమణీయయున్‌ వకుళచామవతంసయు నై యపూర్వశ్ళం : 
గారవిలానలీల యెసంగం దనముందటనున్న మాది నం 

భోరుహే నేత, జూచి కురువుంగవు( డంగజ రాగమత్తు(డై . 

'కిందము శాపము డెందము, నం దలపక శాపభయమునన్‌ మాది గడున్‌ 
వందుర వారింపంగ బలి, మిం దత్సంభోగసుఖసమీహితు. డయ్యున్‌ 


Dr TOO 4, నందిళిగ_అ అ. టు sees డ్‌ స శీ) పె, భానం,.సన,ళో ర్‌, నొంది aan 


కొన్ని (పతులు, 6, ములువందురగ __ చఅళ,వ స; నులరంగగడు _. య. 
7. మనిందగతి _ బు.బ.న ; ములందు అగ వీతెలా = ఊ; ము [గందుళొని వీచె... 
ఓ; ము మందగతివీచెక _. కొ.5'ద. రి వీంచెస్‌ . గర, “వీచె కొన్నిచోగి 

a) 


సొనుస్వారముగా నున్నది _ న. 


| మార్గణ వీదళన మంది ౫ త---గ్మి.చ.ర,.ల మున మోర్షల మందీక్ళత ఆ 
చెక్కు (పతులు. £. 'దెన _ ఓ.గ,ర లలో లేదు $. యున్న నొక్కనాగు- 
కొన్ని (పతులు. 4. భోజనయత్నంబు _ గ్ని.చ.జ. భానం. వీ.శ,మ. ర్‌. సెట్టు 
మరది = పునర, “5ంలే.మఆఅలి ౫ గ్ని.వా.ళ,. కొన్ని (పతులు పాండు రాజు 
మరణ దివనమును గూర్చి భా.కూ. చూడందగినది. 


హోస .. ఐ,వ; ఖభానీ _ అవన ; వార _..ఊ;ఖాకూ ౨. సింధువార __ భాసం. 
కొన్ని పతులు. శి. నేతి పెక్కు తాళ ప్మ్యత్మపతులు. ఉ. రాజ-అ.ఓ.క.ప ; 
రాగమగ్ను డై --ఖ.డ,.ద.మ; రాజమగ్నుడై -గజ, 


1. కిందవు -- కొన్ని తాళ పత పతులు. భా,కూ , క్రిందటిక .మ, 


144 


145 


145 


న్న uw జా 
కరీ వీగతరివురోంం య a. ెగొలిలిలు "కాన 
త్‌ జ Cd 4 త్‌ వి వ 
మాద య యఖజచుచున్ని చాని యూ కందవద్దా న ఎనీ పేఐజచి కుంలిదేఏ 


గం యంంంలుల.. సాయం నుం. WOT) SONY 


వంగు. పియిరి జడి యుడు 
చును నెటతిరగి  శపక సంంగని వానులూటల మును అతఅర “"దరరలి వా 
జ చ య 


క్టోోక్ర విన్మయాకులిత చిత్తు లయి రంత. గుంకీబేవి మాది కిట్లని 


నా కడ యిమ్ముు లెవు. కురునా థుమనః| సయధ: పత్ని 13 
చేకత 2 మెట్టు బుండుదు మహీపతితోడన పోడు. బుతు) లం 
'జకొని పెన్ను నా పను తయుముశావుడు మాది దద్దయుకా 
శోక పరీతచి త యగుచుం బృథ కిట్లని'యెం రకల. 


బూది నవాగమనము చోయుది 
SLE 


U 


(0) 


తరువోజ. కురువంశ ఎనిస్తారకుం ౬ ధర్మీయు_క్టిం గొడుకుల 

బడసి యిక్కురుకుంజరున కు: 
గరము మనః|పకి HDs పర్య తికి గారణ్‌మవై కనులాకి నీవు 
దిరముగా 5నిక్షంబు దో్చోతే నిందు భృతిల బతియిష్టంబు దిర్పున కాన 


యర8ి్శదచ6ం ఐబతితోడ నవ్యళోకంబు నందె నః ఏలిన సనేయలోల6ల గాంతు 


మి 
నని "యు. 
hE మంకు కున న్‌ ఆం సస రా యున్న 3 మ 
(| హ్‌ లా 
అవీ ౪,ప. ౪ యుద్చుచున్నమూ ఇ.జా వ.న. ఉ. వెరచి- 


వలన, వ, మేలయుండుదు -- వక్కు (పతులు లె 
వీశ,మ. ఓ. భయంబుతోన్‌ _న. ర్‌. తోన్‌ _ఆ.ఇ ఉ. 


[| 


జా |పతిలో లరువోజకు 'తజణవఎి అని మజియొక పేరు కలను ; తరువజ, తరు 
వుజ -- అనియు రూపములు కలవు. 1. కుల _ఊసన క నిస్తారకుల.-ఇ బు.ఐ త 
భావం ము.న.ళ , నిసారకుల _-ళషవా. కొన్ని (పతులు లె. వృతి ఈ 3 
నియతి _ ఉ 4 చు_ వాళ, కొన్ని | పతులు. వ్‌ “_అ.ఆ.ఉఊక పె 
డద.బ రన; మైతి_ఓగ.శ ర. 6. పతికోర్కి అ. ఉందా తన, 7. యె __ 
బుక్కు. [పతులు 


ty [0 


148 


147 


148 


వ, 


శ్రీమదాంధమహాభారతము 298 


"మటియు మృగళాపభయం *బెతింగియు నిశ్తుమజిన *యతలిపమత్తు రాల 
ఉనే నిందుండి పుత్తు9)ల రత&ంస నేర నన్ను వాగంప *వలవదు కొడుకుల 
నేమజక రతీంచునది యని చెప్పి కుంతీదేవి వీడ్కొని కమునినహ|సంబు 
నకు మొక్కి. మదరాజపు త్తి) వతితోడన *చి తారూఢయె యగ్నిశిఖల 
నపగత బాణ 'యయ్యె నంత నయ్యిరున్నుర య-ంగంబులు నం|గహొంచు 
కొని మహామునులు కుంతీదేవిం గొడుకుల నూ గార్చి. 

ధరణీ రాజ్య విభూతి*యు, పొజనులను చాంగనుణను | బజసిడిచి శప 
శ్ర" తసన్ఫ్యుల 2ననకుకా. శరణంబని ) నమ్మి సాండుజనపతి నెమ్మిన్‌. 
కొడుకుల *నిందణ "కిల డ, ముడ్‌ పరల కున కరి సడ యక యు 
స్పృడ వీరలం గురువృద్దుల, కడకుం గొని పోవవఖయు గజపురమునకున్‌, 


_: మునులు నొంఢన్రులను వాస్త శ్రరోంచునోతం గొనివోబ్బి) ధభృతరామ్ట్రనో కొవ్హగించుట స్‌ు 


సరః bell [ఇగ 


149 వ. అని తమలో విఖభాంలంచి కుంసీరపిని గుమారులం దోడొ..ని మునులెల 
b న్‌ 


వ a eT ILL nina Taman 


| 4, | 


147 


145 


150 


పా స్తిపునంబునకు వచ్చిరంత, 


త అన అం అడ యా Mou nym సప 
సురలవర్మ పసావము':6 మూస నుస్కుతు)లం భాండునాబు ఖా 
"ప. ఆజా 


Ca 


నురముగం గాంచె దళ్చుతులం జూతము ఒండని పారు లెల్ల నొం 
జ Maas జ , 
డొరుబకుం జప్పుచుం “దిరలి యుండౌోరులం గడవంగ “వచ్చి 


ATS ప ee సింహ కద్ధ గుల బాం సం. 


న నను oe nt న. 


. “గ జస ఇటో pe క్‌ (| 0 
le SACS న్ని | వశులణో బయ బీ ణెరింగి దురింగి =. ఈడు. వఏ,ద.గ. 
| లః wy ay 9 mie /] ల్‌ ఆ ర్‌ న ee ప ర rs స 
mer re జ) TU Wy GA, © wag Motes అం యిరి, గా క్‌ న; 
1 
శు! 
క ఇ) అం క అజం! (1 శ జ nw పో అలో 0 ఖా 9" న 
ఫ్‌ ఎ సంత నటం యం గి షట, ళ్‌ | క. [మ ESTO 5 OY) rm బ్‌; గ Prise WY ట్లు గ 
x 


OS శ స్‌ జ (AE " i రా నను జ Od జ అలై ఆవ్‌ 4 

నాను 06. ముని సవా |: సంమ నము nm Ss wee DIN wr పశ | అటుల లెదు ; 

ఉట 4 ఇన OO 5 గ ఖే ట్‌! [లో i ఆ ( కలా గ వనే mf క ఛి... [ లై et ఇ” Cag 

వుని నందరిని (0 న (3 | ముక్కు నాది నేళ నవు జ వరం) ముద at, 
క్‌ మ్‌ నష 


ఖో 


In ty. oy hl ee శ (౧ అ న్య అ ఉద 
| 1 (|. WRAY) టి కా గగ sla) + ఇం శి Woy 0% క 
ణు 1 
శ 
seg pron a Sr ai NR ge ee 3 
| 0 గు Bates శ) ౮ శి 02 ' “i గా ల (ల CEO) శ en గో గరి Fo) br ee] , w కనీ దును అజో గ్ర గ 


| ప Ra ) 


ఓ « జం My ల 11. ఇ! ఇ ఇ న 
న | 1 వ! క. క mM Le ఓ! se స! ల wd + wl " (౪) న్‌ గి ల fy “3 haw wap వ టీ . a) ళీ ‘F 0 న. 3 a గై (౮ శ తయిడ--ము 
యు లి. ఉని 


న : నిల్టిటియిడం పాంఫో, కాన్న పతులు, ఫీ. నురలోకక్‌ కాన్ని (పతులు. 
: 


IME; OE 0m ; జూ రెఉ.బ.పె.వా. ప, గడగింఐి.ఓ.గ.య.వ; గదలి_ 
ఉగ ళ్‌ (| న న ’ న్‌ అధ్యా జన ది 

కిన; తరలిగ న. ఏ, పొరిఅ,చ.ముఎ.జ,అల. ఓ, మోన్నతుల..గ్ని,.చ.ల.ఐ Tis 

ల న్‌ pegs Fayre re Ds ద hes అండీ (ఫో ఖెంద్‌ ఇమ; క వ్‌ మోస్ట్రళిత ల సే వె మూపముత.స, 

శో | we 


U 


దుల మాలా వట తలా ద మాయను. చదునాజారానాతను అనరలాంామిజదలనా జాయ రాతలనడాశనాారారాక దాము. ఎమాలురతవాదతగాదానా తాలం ంయాతరాకా దా. 


294 


151 a, 
1&2 వ. 
151! 
12 


ఆదిపర్వము__..పంచమా శ్వా సము 


వీరల్గు "డై వశ క్రిం [బిభవించిన 2వారగు కుమిసందియం 
వీ రమణీయకాంతి *నువమింవంగ వేల్పుల కారె యిట్టి యా 
కారవిశెషసంపద( |బకాశిశ తేజము పేర్ళి( జూడ సా 


ఛారణమర్హ్యు లే యని ముదంబున6 జౌరులు దమ్ము. జూడగన్‌. 


మునినహ|సవరివృతులయి  జశనీనహితంబు  పూండురాజకుమారులు 
రాజమార్గంబు దణి!య వచ్చి రాజమందిరిద్వారాసన్ను లగు నంత 
మం,క్రిపురో హిత జబాహ్మణనివపా౦*బులు దుర్యోధన దుశ్శాసన |పముఖ 
ధా_ర్తరాన్ట్రశతంబును నెదురువచ్చి పాండవులం దోడ్కొని *తెచ్చిన 
భీష్మ విదుర ధృతరాష్ట్ర 9 సత్యవత్యంబి కాంబాలికలు 6 మెదలుగా 
నమ్మునులకు నమస్క్ల౦ంచి రంతం దమకు (మొక్కిన కుమారుల నతి 
స్నే వాంబున నె_తికొని కుంతిని [బియపూర్వకంబున సంభాపవించి. పాండు 
రాజవి యోగదుఃఖతులయి మహోళొకంబునం చేలుచున్న విదురధృత 
రాష్ట్రల గాంఛారీనహితం బూ రార్భి యమ్మునుల యందొక వృద్ద 
తపస్వి మునినవా|సానుమతంబున నిట్లనియె. 


| ధర్మ - జొ.డ; చేవ -. ఆ'ఈ.ఉ.బు ఐ.ఏ.ఐ.ఒ.ఓ.ఖ.య.ర.పీ, 2. వారను 
శుమి _ ఊ.బు ఐ.ఒ.ఖ గడ బ భానం. వీ,.ళ.ష, లి. నుదయిం చిన వేల్పు లకాకి - 
ర, నివహింవగ వెల్చుల కాక _ ఛాసం;వీ. 4. లకాక - ఆ.బు.పఏ.ఐ,టె.జ. 


ట.డ ద బయవీ, లెకాక __ గ్నిఖ.చ.ళ-మ. ఇచ్చట భా.కూ. వ్యాఖ్య ఇట్లున్నది. 


ఈపద్యము (పథమ, ద్వితీయ చరణములలో నిత్య సమాసవడి పదము విభజించి 
చెప్ప(జొప్పడనీ యదియు; నన్యశ బ్లంబు( గొని విగహూంబు6 జెప్పు! నదియు నిత్య 
సమాసమై యలరుచుండు |; నట్టి సంధులనచ్చు హల్లెన విరతి. అనిలక్షణము. 


1. యంజొచ్చి — ఊ.ఎపగ.గ్మిచ భాసం.వీశమ 2 ద్వారంబుసేరం 
జనుదెంచునంత __- ఆ.చ ఖ, ఛాసం. మ.వీ.ళ.మ; ద్వారానన్నులగునంత _ య. 
8. బుతో _ ఊ.బటొత య. 4. వచ్చిన -- ఆ.ఓ.జటడపమ.ర.వీ. ర. క, 
గాంధారి పురోహిత విద్వజ్ఞనంబు అమ్మునులకు -_ చ భానం, ల.వీ.శ.వ. 
6 మొదలుగా _ కొన్నిటలేదు. 7. మతుండై --న. 


153 


154 


155 


156 


153 


గ్రీమదాంధ్ర మహాభారతము 295 


ణభానునిభుండు పొండుజవపాలు:డు ౧ ఎవోఎతవంబు సేసి థ్‌ 
న వంపుని త్‌ 
రి జంశాథభనందనులత నినుర వంశి కృద్దిపొంచుం బం 


లో 


చాననసత్తులం బడనె నాశతళ్ళంగమహాన నగంబు “స్‌. 


(తిద శాధినాథసదృఖుండు, తిద శాలయమునకు మా దిదెవియు. దానున్‌ 
ముద! మొనర నరిగా నేంటికిం.. ఏబది యేుడగునాండు దురతబంధచ్యుతు.డై 


. *కమనీయలీల నొక్కట, *నమరపురంబునకు( జనిన యయ్యిరువుర యం 


గము లివి పిగ్భ మేధవిథి, | కమ మొనర(గ సంస్కరింపం గడంగుడు వీనికా. 


వ. ఈచేనియును బతితోడఫపోవ సమక స్రీగ౧ బు త్త ఎరకణార్హంబు మునిగణ 


| పార్థితయె కొట్టశేనియు ధృగ| పాణ యయ్యె నిక్కుమారులు కురుకుల 
1విసారకులు న రులు యుధిష్టిర ఫీనార్జున నకుల నవహాదేనులనంగా 
రం క! అ 3 
దే వాధిష్టిత? మంబులు దాల్చి బవ్మా క్ర ' వణీతోపధయను తై (శుతా 
ధ్యయననసంపన్ను గుచు *బెరుంగుచున్న చారు వీరలం చేకొని కురు 
వృద్దులు ధర్మబుద్ది రణించునది యనిచెప్పి సిద్ద చారణగణంబులతో 
పశిము; బు సేసిగంగ న ఫీను ధ నై 
నమ్ముహామును లంత 'ర్జానంబు సిగంగ వ్యాస ఖీ గ ధృత రాష్ట్రల యను 


మగందబున. 
lt a నా గని జో సఖి గ] జలే క్‌ు wm ౪ న a 
a a uJ, “AY bE త గు ఫు) oy Seo 2 ల్‌ ణు 
అ.టం,బు ఎ.4.ఐ,ఒ.ఖ.బ.తమ,. ఫఏథ పర్మిట్‌" SO INA సమృద్ధి 
టనే U 
TOD I నం నెందు = Hi వఅవ్టద్దినొం తల ef: 
థి Ors 

యును ca ౫ నయం OLIN ww ఉత్‌? 
ములను. స ప్రత శీల మ ంని, WR ES టు. సట గిచ,డ,త WE 


మా।గి దీప అన) న. ఇరు”. వ్యాఖ్య చుండదగినది. ఈదంఇఆా ఇద్వ దేవక్ళత 
(పొజు! (yw ఇర్టం ని: నుని గరాఇళోవయోగి భవతి, 


1. రమణీయ = అ,శచఎ.ఐ,గి,చజ4ట దవ. ఏ యగుఫొదనమునకు _ న; 


1. నిసారకులు _ | a కృతో పనయనుక్రై షః 
pan] 
ధ్యయ న అ 0.2.9; సదాధ్యయన టయ, ఓ బిజుగు గి 


DOM WW (అర్ధానుస్వార రపీతము) 


86 


157 


160 


161 


153 


160 


161 


షు. చమాశ్వాసము 


ర 


వెలయంగ( బితృ మెధవి ధివిచకణ ! శీలనద్భూసురోప దేశ క్రమమున 

నధిక విభూతితో న నతపవి[౮ న య్యంగముల్‌ సంస్కరించి 
పుణ్యన్వభామృతంబుల నొ (గా [శౌద్దవిధి యొనకించి నద్వి పశతికి 
న|గవోరములు వ ల శయ్యాసన చ్చ త్త గవాశ్వకరుల 


. నిచ్చి సర్వజనుల కెల్లను భోజన, దానమొనర( జేసి ధర్మనిదుండు 


విదరు. డట్లు పంండువిభునకు జేయించె,నన్యలోకేహితము లై న విధులు. 


* ఆంత" గ్భప్ట దై వ్రపాయనుండు వారి కందటకు దుఃఖోపశమవంబు సేసి 
6____ 


"'యొకనా-డు సకంవతికి నెకాంశంబున నిటనియె. 
ర్‌ భీ లా 


. మతిం దలంపయగ నంనారం, బతిచంచల మండమావు అట్టుల స రక్‌ 


[తృతతు లతితణికంబులు, గతకాలము మేలు వతు 1కంేలున్‌. 


. ర్రూరులు విలు ప్త ధర్మా,చారులు ధృత రాష్ట్ర)సుతు లనద్వ్భృత్తులు ని 


ష్కారణవై రులు వీరల, కారణమున 2నెగ్గు వుట్టు: గౌరవ్యులకున్‌ , 


సళ ధృత రాష్ట్రుండు తాన యనుభవించుం !గాని మీ రీ చారుణంబు. 


జూడక వీరి విడిచి తపోవనంబున కరుగుండని చెప్పి చనిన నత్యవతి యు. 
బారాళర్యు నుపదేశంబు భిష్మవిదురుల శకెజీంగించి కోడం|డ నంబికాం 
జాలికంం దోడ్కొని వనంబునకుం జని తానును వారు నతిఘోరతపంబు 
సేసి కొండొక కాలమునకు శరీరంబులు విడిచి పుణ్యగతి*కిం బోయిరిట 
వ్‌ వ < 
ధృత రాము ,0డును, 


1 విలనద్భూసుర _ పుబఒ.గ్ని.ర..ష; తాలసద్భూనుర _ ఛానం, లీల _ న 
చెకు_. తాళవ పతులు. 2, కః _ మూలము వు 

శ్‌ క | (త [3 క అ. స్వథామ్ముత తమయమ్‌. 
లే. ఏదురరాజు ___ ( దన శీ, హితవులైన -- య, 

| కన్నన్‌ — 6౬ ఖ ఓట ద,నపంరన ఇచ్చట మూలము __-- అతీ కాంత 
సుఖా; 


కాలా?! పర్యివస్థిత దారుళళాః | శః శః పాపిష్ష దివనా8। సృథిపీ గత 
వమా తా వాల చితశాలా (పతి, 
1! ధర్శవిలు ప విచారులు -- అ.ఈ.ఉ. 2. నెగులు _ ఊ.వా. 


నీ 


1. గాని 





కొన్ని [వతులలో లేదు. &. పొందిరిట _ కొన్ని (పతులు, 


శ్రీమదాంభ్రనుహాభారతము 297 


_: తఠడుపొండు వతమాడుల బొల క్రీఢలు is 
So సట [జక 
162 క. తనసుతులు పొండునుతులని, మనమున భేదింవ కతినమంజన భావం 


ల్ల వ | 
బున నొక్కరూపశా( జ్కెకొని యుంజెం బాంతురాజుకొడుకుల. (బీతిన్‌ . 


168 క. ధృతశాష్ట్రనెయ్యమున సం, తతవర్దితులగుచు. వాండుతనయులు వినయా 
న్వితులు కుమార కడా,రతులయి యొుడంగగూడి ఛా ర్హ రాష్ట్ర) లతేడ౯. 
అత 6 


164 క. *గిలటుపునెడ నేయుసడ వడింబటుచు నెడం బెంంగునెడ నపారబలంబుల్‌ 
"మణఖయునెడఢ ధీమునకు నం,దొలజు. గీడ్పుడ( దొడంగి రుద్రోతులు రాజి 
సుతుల్‌. 


165 క. వదలక 'పెన(గి పదుండం, బదియిువుర నొక్క. పెట్ట పట్టి ధర్మితిం 
లు అ 
2జెదరం “బడవె చి పవంజుం డదయుండయి “వీపు "లొలియ నందణ 
నిడ్చున్‌. 


166 స. కూడి జలక్రీడ లాడుచోం *గడంగి యా ధృతరాష్ట్రశనయుల “సతులళ క్తి 
"తెక్కంచి్‌యు( బదుం[డ నొకొ_క)- భుజము నెక్కించుకొని వాది 
6యుక్కడంగ 


దానా రాలా నాడనాతానాల తాలు. ఇంతా. గాజు కం చరా కాకా తరం ద సలలను. వం. కశాతాగాశాయోం ఇ కుం కటు లయ అం అలల యం లల నానానా కం దా ాకసితలెడలాలా తముమడు. భల అలం. సా కానాల. కల లాకు రతనాల దం య అం న ఇట 0 లావతయుకాతం అడం ద ద య. ననా ాపనాలానా నాల ల కసాతోనానాన. = దానం రం తం. బనగాన. ఇతరుల అవా? కాయతాలా చాలా గాటు కుమా దాం త నాటు తాలు. వారా దానాల అటా వనాలు వంరుగానాన్నా 
శీ : సట జ ఓ న్‌ ఖే లో లో న జో f YW wf A ఇ 4 a ఒర శ 
1 64 | y న్‌ రి తనని tot " Dd . ధీ ల్లి స (0 గొ . ft గ fu క గి ట్‌ NY) క తోక ay టి "| + {a జ ad ఇటీ థి రి శ ల గు 0 a గ 0 ఖో 


dig Ke CE గా ట్ట క గో టల అర సభ అం సి Wa శు. 
Woo MAO ఆజ WET చేరువ. 2 ర.న.ద్వి, గక, కెరపు . య; 
కరువు నెది ఆ ర పరువు సస జజ నట బర్‌ రూపములు. ఆబ కెరవు గెరినుః 
| Ve OE శు > CET SE ee TU Pye, | జగ 
Are) ష్‌], పడు = అ. కని, “స్‌, ఎమ శ పత (పతులు. 8 తను ...- 


WS aH). Pt 5. 


165 1. సనంగిపదువుర se న త టం నన సంర ను యం తయ స OO nh 
లీ వడి = ఊటబుి.ఎ.వం.ద.పంబయం.ర,న, 4. ఏఫు -- గ్మివిశ.మ. అరసున్న 
'బపనిరు*వవిు ర్‌. లొరయ = అ,య,ల; లొలయ = ఈ.ఉఊ.బు.ఎ. 
ఖ.టద,బ, 

160 1. లాశుచు = బు.గ్ని.చ,ఐ.ళ.వ , లాడుదు నొక్కాట ౫ ఊ. LODE ue 
పె, ఏివతిళ్ల్హు = 0౫. 4, అెక్కీంచీ పదురను - మ.ర; లెక్కించక స్మ 
(నసుక్కాంచుచు = న, స్‌ వదుగుర _. ఊ.ఐ,ద. ర. నక్కజముగ అమ; 


శో 


298 


‘Bl 


168 


169 వ 


167? 


168 


169 


ఆదిపర్వము _పంచమా శ్వాసము 


7 గంచఅ *నీరిలో ముంచుచు నెత్తుచు. 'గారించి తీఠంబు చెరం బెట్టు. 
గోరి ఫలార్థు లే వారల యెుక్కిో (మాశకుల 10 మైదళుల వీ6క. బటి 


వడి. గదల్పు. బండ్లు దడలగేోబడువారల, తోన ధరణి మీందం దొరంగు 
య 
చుండ 
నిటిపాట గాడు, పటిచె దుశ్ళాస,నాదు లల బాధతాత్ము లై రః 
లు _ రై ౧౧ మా 


దాని సహింప 'నోవక *యొక్కనా(డు దుర్యోధనుండు శకునిదుశ్శాన 
నాదులతో విచారించి యిట్లనియె. 


పృథ్వి. ఉపాంశువధ చేసి మధ్యము మదోద్దతుం జంపి ని 
న్నపత్న ముగ ధర్మనందను నళక్తు బంధించి యె 
నపాండవముగా సము దవలయాఖిలవోణి మ 

త్మ పాణపటుళ క్రి నత్యధిక కీ ర్తినై *1యేలెదన్‌. 


జీ దుర్భ్మోధోను(డు ఖీయునిం జొందీంతం దివ్రురుటు __ 
Se ll l9e20 
అని పాపబుద్ది యందు( గృతనిశ్చయుండై దుర్యోధ1నుండు భీష్మ *విదురు 
లెజుంగకుండ ఖీమున కపాయంబు *సేయ సమకట్టి యంతరం బన్వేపించు 
చున్నంత నొక్కనాండు జల క్రిడావసరంబున, 


నుక్కడంగ - పెక్కు [పతులు 7. గొంచక ౬ ఊ.ఐ.చ.టత వీశ శరంవ న్య 
(గచ్చర నీటిలో [గుచ్చుచు - న; మునుకొని నీటిలో ముంచుచు _ ఎ. (ఈ పార 
మున (ప్రాసయతి నియమము తప్పినది ); |గచ్చర నిటిలోనుచ్చుచు _ క, 


5 నిటిలో _ ఆఓ.క.త ల, తీరంబునలమట లేరంబెట్టు _౨స 10 మూలముల్‌ _ 
నంత డ్‌ ఇ చెక్కు [పతులు ; బడి _ భాసం. వ.ళ, బడు - జొ.య 


1. జాలక __ వాళ, కొన్ని (పళులు. 2D, నొక్కనాడు ఎ గి మ ల.ళ, 
1. యేెలుదుకా __ య. 


1. నుండుళకుని దుశ్శ్యాసనులుం దానును __ ఈ.ఉ.వ. ౨2 విదురాడు లరుంగ 


కుండ ___ నయ. శై. సేయునంతరము పెక్కు (పతులు; సేయును 
పాయం బన్వేపించుచున్నంత _ వనర; సేయరంధాశ్వేషణంబు సేయు 


చున్నంత = ది. 4, |కీడలాడుచున్న నమయంబున = ఖ 


170 


171 


172 


178 


174 


170 


Ll 


1798 


శ్రీమదాంగధ్రమహాభారతము 299 


* వేడుక 'నొక్కరుండు శతవీరకుమారులతోడ( జల్లుంబో 


రాడి జయించి "యంద నాంతపరి శమ పార*వళ్యముం 
గూడి శ పమాణకోటి వననభఘుండు సమీరణనందనుండు “మే 
యాడక నిదవోయె కిశిరానిలముల్‌ పయి "వీచుచుండంగన్‌. 


. అ సవనజు నతిఘనలఖిశావా శావలుల నంట గట్రంచి మహో 


కోపమున గంగమడువువ6, (దోపించె సు యోధనుండు *దురితకరుండె . 


. అనిల!నుతుంిడంతన మె,ల్కని నీల్లుడు నణని వజఘశ కాయము. బొం 


దిన లతితాేపాశము. లెెల్లను (దెన్సె మృణాళీనాళేలతికలపో ల౯. 


కర్నబంధనములు [గక్కున6 బాయుడు(, బుణ్యగతికి "నెగయు పురుషు 
వ 
బలధనంబు లెల్ల, చాయుడు ఫీముండు, సీగిలోన నుండి *శెగయు చెంచె. 


. వముళఆకీయు నొక్కనా.డు. 


1 నొక్కరుండ = బు.క.ఖ ట.గ.య. ఏ. యంతట  ఆ.ఈబు,ఎ.ఐ.బ.న, 
. వగగతన్‌ wes పు Ae WOE ord: [పయాణకోటి జా ఈ, 
మాలను), (సమౌ ౬) కోట కం గ ద్రం స్థలం కించిగు"పత్యచ (వమాణకొటాన్థం స్తు 
గంగాయ '0 (ప్రదేశవిశేషే _.. గితశాలా[పతీ. సున 284; పఘూణకోటి ___ 
క వ ర. నలఘుండు == ఖ.య ( ఎుయోాథక ఎ అ,డ.బుడీద,వ; 
ముయాడ[ = అ,పఏ,బఒ.సె,గగజ ఓ ద.తశబయ.ర రి. లీంచుచుండగన్‌ ర 
సీంచు (అఅసున్న తోడిరూ పము.) 


|. దురితోదతు'ణ ——— ల, ఈ ‘nC కొక ,.స,ల; దుషస్టాత్ముం డై అజా గి చుం 
ఏ 6 స లు యం 1 
మన్‌ం? దుష్కార్యము MD eon దురిశాత్శకుడై_ — ఓ.జ,డ.బ; దురితా 


గుం I Las WD © ODDS we 
(0 a యం 


| సుతుడంగ మేల్కునీగ ని అ భా సంక రుల నుతుడంతదా మల్కుని అ స 
ప్‌, డల్లన -- ఐ; డంతగి _ ఓ; డంతనె = క,ర; డంతటన = చ ప 
he WED పాలా "పెక్కు (పశులు ; జాలము = వొ. ముదిత (పతులు. 
1. జూల _.- వర్కు (పతులు గ్‌, లలిశములగుచున్‌ = ఉ.క ర.ల.వీ, 


1. నెగయు = పెక్కు పతులు; నేగు = వా కొన్ని మ్ముదిత (ప్రతులు. 
లె నేగు = ఈమి.ఖ.ట డ.ద.ప.బ; యేగు = గ, 


500 ఆదిపర్వము __వంచనూశ్వాసము 


175 క. జనవతి *పమపంగ సారధి, ఘరపనడ మో రగములం గఅపించె FE 
బున నిదితుండై వ (ప్రభం, పు. స నర్వాంగమర్మనందుల నెలన్‌. 
ల న్‌ న్‌ా. 


(0 


Ws 


అపిరళపివ ఫణి “ంప్ట్ర లు పవవజు నజమయవనువుసయి న తుస్‌ 

ళ్‌ సు క 

పవ భేదింపంగ6 వాస, వ్యవనా ఇాంయయుల చెయ్యు లర్లవంశము లగునే. 
జ 


177 చ. అలఘు' బలుండు భీము(డును నంతన మేల్కని యవ్విషోరగం 
జ్‌ శి న జ్‌ 
బులం జరణంబులం “జమ ముక్కు వాతను నెతురొల్మ6గా.( 
మి 
దలరంగ సారథిం జజణచెం*ేదా నవహ నము=ళన్‌ వసుంధరా 
(a) 


తలముక( IEE సారథియు: దత్త ణమాతవ ము క్తజీవుండె. 


178 క. మణియును నొకనా( డెవ్వరు, నెజటు(గక యుండంగది గౌర వేంస్తుండుధర్భం 
జెటు:గక వీషమన్నము+*తొ, గుజుకొని సెటించె గాడ్పు కొడుకుగకలుకన్‌ 


179 క. నము(డై యుయుత్సు: డయ్య.న్నము దువ్ర-బగుటం *జెప్పినను గుడిచెనిపా 
న్నము “*నాంకటేపెటంచను నది, *యమృ *ాన్నంబయ్యె జీర్ణమై 
మారుతికిన్‌ . 


ల్‌ 


175 ఓ పనువగ త పుల కటు త వ తానం. రులు తనమును గచ, బ Eo 
పంవఃగ = వా కొన్ని (పతులు. 


అల్లా గై వ య్‌ ఖ్‌ స 3) జో జో కా భు జ 
176 షీ ఫంం[ద దం ష్ట్రలు వా ఈ డుం రీ) రు వ్యా Se 
L773 టట అతు EE ED, తానకము DUS Brad 


Cu tm 


చావలి _ క.ఖ.ల.వీ;దాఘన న; దానవ _. ఊ ఎ.పఏ ఒ.ఓ.జ ప,బ నూని; 


దానప్పుహూ ప్టము ఎ ఫవా.కూ సారథించా సదయిరం మదా స్తేనజఘ్ని వాన్‌ జ 
అనీ మూలము, 4, [దె —- కొన్ని (పతులు. 
కథ 


178 1లో - ఖచరసోన, 

ల 1. జెప్పి” - వా కొన్ని |పతులు. 2 నాకలి పెలుచను _- గ్నిచ.వీశుష. 
వి క్‌. --- ఆ.ప,డ బ.ల ; పెంపున ర; వలుచన __- ఈ ఉఊ.బు.ఐ. 
ఓక ఖ.న శ 'యమృతంబై. జీర్ణమయ్యె నమ్మారుతికిన్‌ -- జొ.గ త.స, 


శ్రీ దువాంచమహాభాంతము 3౮1 
180 వ. ఇట్లు దుర్యోధను డు భీమునకుం ఎనచేసిన -యెగ్గు లెల్లను గృతఘ్ను నకుం 
జేసీ? ఇగులునుం బోలె నిన్నులం'బులై న సిగ్గువడి వెండియు. చాండ 
(\ 6 చా a 
వుల కెల్ల నపాయంబు "సేయ  నుపాయంబు6 జిండించుచుండె నంత 
ఫష్ముస యోగంబున. 


181 క 


విల.విద్య. గఆఅచుచుండిరి, బలయుతులు కుమారకులు కృప దోణాచా 
ర్యులతోడం గలసి యొక్క_ట, నలఘుపరా[ కమన మెతు లధిక*స్పర్టన్‌ . 


182 వ, అనిన విని ఎ,మేె;_యుండు వె శంపంయనుశ కిట్లనీ యె. 


a ఆ గారి అధ ఇ అల Pee న్‌ ఆ జస 
189 తే. కృపుడు (దొ ణుండు ననగ నత్కీర్తు లె న, వాం జన్మ పకారంబు వారు వచ్చీ 
కెంవుల కెల్లి గురుల న జారణం౦ంణు )(వముఖ్య నా కటు'గంగ వి స్తఎంపు, 


(ఏ4 వ. ' ఆనీ యడిగిోన వె శంపాయనుం డిటఎయొ. . 


ఖో 
4 లిం స్‌ గాంచి జ 
లః ల్రొవొచాడ్భుల నొర్చువ్ళు తాంలోయు న్‌ 


సం, 1120-2 


౭? 


185 i గసవయర TONG బసిద్దుండై న మక శరద్వంచు6పను మహోత్ము( 
ళీ ( - 


డురుణర తేజు, ఇ శంనమూవాంబుతో నుదయించి వేదముల్‌ చదువ నొల 

he (rh 
కతిఘోరతపము"* సాతభూనురో త్సముల్‌ వేదముల్‌ చదువు న 

జ ధి 

దరమున 


సర్వా న్ర్రందు డు ధను ర్వేద మొస్ఫ బడసి మవోనీషం గడంగి తపము 


ఆ. సేయుచున్న ఉవీళనాయకు? “డతిఫీగి, నెటిగి_ వానీతపముం. జెలుప( 


బనిచె 
150 1. బగంకు = కొన్ని పతులు, SO Toute ట్‌ “న్నిట లేదు, 
181 MD: ws PHO జ, గ్రోర్గన అము రర 
0 
184 1. అని జనమేజయుండడగిన వాని (రి) తెటుంగు వే శంపాయనుం డిట్లనియె ___ 
ళో 


(శో (|) ఇలలో స ఆ ఆల ల్‌ జ ఇ జ స గ అ క్‌ ఇ "యా 
పుస యము చయ పతయ రమ కొన్ని (పతులు; స వీసీ, వాలియదిగ న 
AU OW న 


15 ET Cnn Ce స ువునట్టు -| లె శవ బీ. డంతగా వెరచి. 
య ae 


02 


186 క. 


187 క. 


188 వ, 


ఆదివపర్య్వము_సంచమాశళ్యా సము 


జలజనయన. దరుణి *జలవద *యనియెడు, చాని నదియు వచ్చె CRIS 
| కడకు. 


అమ్ముదిత( జూచి కాముళ,రమ్ములచెే 'విద్దుడై శరద్వంతుండు చి 
2 త్తమ్ములిర మదనర్లాగర, సన్మున6 దన్నె అు!గకుంజె. *ేజంచలతను౯డై. 


ఆతరుణికటాచేతకణ, పాతము గెతమున కపుడు వపటుబాణధనుః 
పాతముతోడన రేతః, పొతము గావించె రాగవరవశకు( డగుటన్‌. 


దాని నెటింగి శరద్వంతుం డయ్యా|శమంబు విడిచి చని యొండుచోటం 
దపంబు సేయుచుంజె 'నప్వీర్యంబొొక్క శర స్తంబంబున ద్వివిధంబయి 
పడిన నందొక కొడుకునుం గూ.తురుం బుట్టిరంత శంతనుండు మృగయా 
వినోచార్జం బరిగిన వాని * సేనాచరుం డా శర _సంబంబున నున్న కొడుకుం 
గూ(తుం దత్సమీపంబుక నున్న శరచాపక్ళష్టాజినంబులు జూచి *యివి 
“యెయ్యేనియు నొక్క ధనున్వేదేవిదుండయిన [బాహ్మణు నపత్యం 
6బగునని శంతను"నకుం జూపిన శంతనుండును వారల: “చేకొని కృపా 
యత్త చిత్తుండయి సెనుచుటం చేసి యయ్యిరువురు. గృపుండును గ్భృపియు 
కిననం జెరుగుచున్నంత. _ 


కౌ త్త ఏ, జలపద __- చెక్కు. (పతులు న చ ల వ 
తతో జానవదీం నామదేవ కన్యాం are చిత శాలా (పతి, తతోజాలపదీం నామ 
దెవకన్యాం సురేశ్వరః  భండార్కరు [పతిపుట 585. తతోజాలవతీంనామ 


సి.పి ఎస్‌. (పతి. జలవతి యని మజీయొక పారము. 4. యనుడాని నదియు 
వచ్చెవానిగదియ[లీతి.__ య ఈ పద్యము తరువాత అట్లు వచ్చిన అను వచనము 
జొ.త [పతులలో నున్నది. 


1 వివశుడై _ఐ.జా.త. 2 తృమ్మున పీ భమ రాగవశమ్మున -- య, స లా 
పెక్కు (పతులు. డీ సంచలితుండె_క.గ దుః 


] నవ్వీర్యంబు తత్సమీపంబుననున్న శర స్తంబంబున - ఐఒ.జొ.ట. 2. సేనా 
[గచరుడు - బు.వ ఐ క.ఖ.గ.చ.ప.బ,వీ.ళ.ష. లి. యిది — కొన్ని (పతులు 
ఓ. యెవ్వజెనొక్కు - భాసం. ల.వీ , యొవ్వడేనియొక __ గ్మిశ.వ , యెవ్వడేని 
నొక్క -- చ, యెయ్యేని నొక్క - గ్మి; యెవ్వరేని యునొక్క - గ్ని; 
యెయ్యేని యొక్క గి య. 5. పారగుండయిన--చ.జ వీ.శ.ష. 6. బులగు 
ననిగ్ని,చ. భాసం పీ.ళ.మష. 7 నశెరుంగించిన _ జొ.త.య. రి. ననంబరగి 
సెరుగుచున్నంత -- ఆ ఉబు.ఒ ఖ.బ, 


190 


191 


194 


189 


190 


191 


192 


198 


క్‌ి 


Es 


గ్రీమదాంధ్రమహాభారతము 903 


. చనుదెంచి శరద్వంతుం, 'డనవద్యుండు దన యపత్యమని వారిని శం 


తనున కెలణి(గించి కపు న,త్యనమువము నుపనీతు.( జీసె నధిక పీతి౯. 


. వేదంబుల్‌ చదివించి భూనురులతో విఖ్య్యాతిగా నాత్శనం 


వేదిం జేసె జతుర్విధం బగు ధనుర్వేదంబు సాన్యా స్త్రి 
ద్యాదాఉణ్యముతోడ: చాన కోటపెం !దద్వి త్తముల్‌ *నూచి సం 
వాదుల్‌ *గా. దననందనుం గ్భపు శరద్యంతుంోడు దాంచాత్చు(డై. 


. అట్టి కృపాచార్యు రావించి భీష్మం డతిభ క్రీం బూజించి చవానితోడ. 


దగ*ేమనువముల నందణు విలువిద్య 2X ఉఅవం బంచిన. 


. నవిశేషముగ ధనుర్వే, దవిశారదు లెరి కడు జిశ శ్రములై పాం 


డవధృత రాష్టా9తృ3యా, దవు లాదిగ రాజనుతులు తత 'పు శిత, 
జః (బోణాచాడ్వల ఉగ్భవ్భుత్తాంతము ;- 


సం. 11213 


. మజీయు వారల కాచార్యుండ్రై స [దోణుజస్మ్రంబును జని 1చరితంబును 


జఇప్పెద ఇనుముని జవ మెజయునకు వె శంపాయనుం డిట్లనియె, 


. 'సద్వినుశచరిత్రుండు భ,రద్వాజుండను మునీశ్వర పవరుండు గం 


గాచ్వారమున( దపంబు జ,గద్వంద్యుండు సేయుచుండె గతకల్మషుండై_. 
ls డనఘూ తుడు Ds BIH దనకునసత్యమని a BE 


1 దద్వ్యృత్త ముల్‌ -- పెక్కు [పతులు ఛా.కూ. 2. మెచ్చి-..ఆ భా.సం. 
లె, మేలన నాత్నజుం గ్భపు గ ల, 4, డుదాశతాతుండ = చట. భానం, వీ,శ.మ. 


l నువ షత కొన్ని పతులు DODDS BOD SO; 
1, పితన్‌ "వొ, కొన్ని (ప్రతులు. 
ts చరితంబు-కొన్ని పతులు. 


ష్‌ సద్విమల -- అ.ఈ.ఊ.ఎ, 


1. 


195 


195 


196 


క్ర 


0. 


వ, 


ఆదిపర్వము __పంచమాళ్వా సము 
ym 


డా జ శభ డా ~ 2 
అమ్ము? యొక్క నా. డి పే.చనార్థంబు గంగకు. జని “త్ను కరవము*లీఐ 


నందు జల కీడలాడుచును న్న యప్పరస ఘృు అ యు ఎది మలాంగి 
వటుపవ నా ేత పరిధా్‌ సైగ యయ్యవన సవరంబున6 జూచి మ 
గామించి యున్న6వచత్కామే*శాగంబుగన యతి రేకము౫6 జేసయాతణంబ 


. తనకు శుక్ల పాఠంటబైన దానిం 6దెచ్చి,దోణమున సంగగహించిన దోణుం 
గయా ఇష. 


రిశ్రవ(గ, 
g ; 9 క 10 పు పథ 
బుకు శు కునంశంబునం బుణ్యమూ ర్తి, ధర్మత _త్త్వ డగు భరద్వాజ 


మునికి. 
\ 


మణీయు నగంతరంబ భర్ద్యాజనఖుండె న పృషతుండను సాంచాలవతి 
మవహాఘోరతవంబు చేయుచు నొక్కనా(డు దవనమీపంబున వాసంతి కా 
కునుమావచయవినోదంబున నున్న యష్సరన మె )క యనుదానిం జూచి 
మదనరాగంబున "రేత స్కందం బయిన దాని దనపాదంబున | బచ్చాదించిన 
నందు [ద్రుపదుండను కొడుకు మరుదంళశంబున. బట్ట న వాని భర 
ద్వాజా|శవుంబున బెట్టి చని పృషతుండు పాంచాలి దేశంబున రాజ్యంబు 
సయుచుంటణె (ద్రుపదు Pa (దోణునిశో డనొక్కుట నేదాధ్యయనంబు 
ఐసీ విటువిద్యయుం గజచి యాప్ఫషతుపరొతుంబునం బాంచాల 
దెళంబున కభిషి క్తుండ య్యె *|దోణుండును నగ్ని" వేళ్యుందను మహాముని 
వలన ధనుర్వి ద్యాబూర గుం డై తత్స పాదంబున నా గ్నెయా(న్హ్రం బాదిగా 
నక దివ్యబాణంబులు వడసి భరద్వాజుని యోగంబున( బు త్తలాభా 


ie మున్ను — ఊ బు.ఓ.జె.క ఖ.డ ద.ల 2 వీల _ "పెక్కు (పతులు ; వేడ్క వ 
వా.ళ.ష.ళ. కొన్ని పతులు, 8. న్ఫరసిజాజ్‌ _ గ. 4 రాగాతిరకమ్మున 
జేసి తళ్ళ ణమునందు _ చ.ల వీ,శ మ. ల్‌. యశణంబ _ చెక్కు (పతులు. ర. చేతి 
[దోణమున తు SUT ETI hh [గహింపుడు, [గహించుడు, 
(గహింపంగ - అని పారములు, రి డందు బు్చా — ఆము ఓ ఓ.ఖ జ,ద.బ.ర. 
9. గురునియంశంబున - భానం వీ, దోణు(శు శుకునంశమున, గురుని యంళ 
మున పుకైననుటకు మూలము శాన్పించలేదు. మూలమిట్టున్నది. తతః నమ 

భ వద్దో ణః "౩ కలశేతనం సాధిమతః. Es కడ డగు జు ఉచ “ఛానలతత మల. పశు: 
ME వాళ కొన్ని (పతులు 


డు 


1 స్టఅనం-ఏ.జొ.మ. 2 చేశంబున-_ పెక్కు (వాత వతులలోలేము 8 [దోణుం 
తి 


197 క. 


108 క. 


199 


రన్న 


౨00 చ. 


201 క, 


197 


198 


200 


201 


3g9g1—20 


శ్రీమదాంధ్ర మహాభారతము 305 


రంబు కృపుని చెలియలి. గస యనుచాని ఫివావాంబయి *డానిీయం 
దళ్వత్రామ యనుకొడుకుం బడసి యొక్క_-నాండు. 


అనవరతము (వావ్మాణులకు6 దనియ:గ ధనమిచ్చు జామదగ్న్య్యుండు 
రాముం 
డను జనవాదపరంపర. (విని యను వానికడకు నిశా పేత౯. 


అరిగి మహేం దాచలమునం, బరమతపో 'వృ త్తి నున్న భార్షవు త్రౌకా 
2 త్తరు భూరికర్శనిర్శల,చరితుని [దోణయిండు గాంచి సద్వినయమునకా 


. ఏను *భారద్వాజుండ |దోణుం డనువాండ నన్జార్డినై నీకడకు వచ్చితి 
(ఇ థ్థ— 


ననిన6 బరళు రాము డిట్లనియె, 


కలధన మెల్ల ముందట జగన్నుత విప్రుల కిచ్చి వార్డిమే 
ఖలనిఖలోర్వి యంతయును గళ్యపుం డన్ముని కిచ్చితిన్‌ శరం 
బులును శరీర!శ( న్ర్రములు( బొల్పుగ నున్నని వీనిలోన నీ 
వలసినవన్తువుల్‌ గొను *(ధ్రువంబుగ నిచ్చెద నీకు నావుడుకా: 


ధనములలో నత్యు_త్తమ, ధనములు శస్తార సములు ముదంబున "వీనిం 
గొని కృతకృత్యు,.డ నగుదును, జననుత 2నాకొన(గు మృస్త్రశ (స్త్ర 
చయంబుల్‌. 


డగ్ని-భానం, వా.ళ. మొద తెనవి. ఓ వేశుయు-వా వీ.ళ చితశాలాపతి; 
దన్యండుఎళ.మ ; బ్రైళ్యుడు- పెక్కు. (పతులు. చేశుడు లీక వేష్యు(ఢు సరిమైన 
రూపముగా(దోచుచున్నది. క. చానియందు_ర. [పతిలో లేదు, 6 వలన నశ్వంవ. 
1. విని దోణుం డరి” నధికవిత్తాపేవన్‌ _ ర 

1. నియతి_ర6 2, త్నర _ కొన్ని (పతులు, 

1 భరద్వాజ నుతుండ_ అని కొన్ని |వా(త (పతులు 


1. వస్ర్ర - అ.బు.-బౌ.ఖ,య ; మన్త్ర - చ.ల,వీ.*,మ. 2. ము వారకయి---ఓ. 


1. వానిన్‌ -ర. ౨9 నాకిమ్ము కరుణ క్యస్రుచయంబుల్‌ ఆ తటల వ; 


306 


02 వ 
2౦8 చ, 
బి)4 చ 
202 

బి05 


A? a ప్రై Sere ea 
అదీపఃం tein 
Co) 6 


అని పరశురాముచెత ]దివ్యాన్తృంబులు (పయోగరవానస్యమంతంబుల 
తోడం బడని ధనుర్విద్యియు కభ్యసించి ధశార్భియయి తనబాలసఖుం 
జై న |దుపదుపాలికిం జని యేను [దోణుండ పీకి చాలనఖుండ సవో ధ్యా 
యుండ నన్నెణుంగుదే యని | పణయపూర్వకంబుగా బలికిన నిని 
యప్పలుకులు విన సహింపక |దుపదుం 5 డల్రిగ్ని యిట్లనియె. 


_* (దోణుండు [దువదునిచౌ నవమానితుం ఢగుటు. : 


Sow 'ఇ| ౧ 2ఏజల 


కొలంది యెటుంగ కిట్టి పలుకల్‌ వలుకం!దగు. *గాదు నాకనన్‌ 
కేబలుగు(దనంబునం బలుక6 బాడియె నీ-వఖినంచు బేదవి 
[పులకును ఛారుణీశులకు. బోల(గ సఖ్యము నంభవించునే 
పతక క గం కా మృకట పాటు (డు “నంగడికాడె "యుందునన్‌. 


ధవపతితో ప ద_త్వ్వపదుండగు వానితోడ మూ 
రువకు. [బశాంతుతోడం గడుఇగూరునకు౯ రణశూరుతోడ ఖీ 
5కు వరూథితోడ నవరూథికి సజ్జనుతోడ: గప దు 

ర్రనుఒకు ప సఖ్యము దా నొడంగూడ నేర్చునే. 


ee 


1 దివ్యాస్త్ర ంబులు ప Be ne 
ది వ్యా(న్త్రంబులు సుం బం తో వచే (ప్రయోగరహన గద్టింబులతో --- ఖ పి; దివ్యా! ఫ్రా 
శ స్రుంబులు మం (€ తొపరెళ (పయోగరవానకాంబు బులతే _ ఐ బద; దివ్యా న్ర్రంబులు 
మం|త పయాగరహి హన్యంబులతోడం — జ దివ్యా స్త్రంబులు మం|తోపచేళ 
సంప యోగ రవాస్యంబులతోడం అము గర్‌ 5. కాడు [దువద 
సహాతంబుగా గురుళు ళూబూనుకూల స్నేవాంబులగుటం చే జసిధనార్గి అలక 
ఏ, జాలనఖుండ -- క్‌ [వతులలో ఇదు. నుట చెక్కు. [పతశులలో 
లమ 5 డలిగి యిట్లనియె _ చెక్కు [పతులు , డిట్లనియె 
కొన్ని |పతులు. రోవాత్‌ సంర క్రలోచనః. అని మూలము. పిపి ఎస్‌. పుట 809, 


గో 





1. దగ = ఈక ఖ.గ్నిచ.వీ.శ వ బి గాద __ అఆఐ ఓపె జ.టత.రవ. 
లీ బలుచ -- గ.గ్ని.చ.జడత ల.వీశళమ, 4. సఖునంచు _ అ ఆ.ఈ,ఉ ఎ.ఒ క, 
ఖ.గ జ త.ద.వ.బ; నధుడంచు - ఊ; నభినంచు _ వావీ. కొన్ని [పతులు 


5 ధరాదినాధులకు - బునవ 6 సుజ్జుడు = అ.ఊ ; ఇచ్చట సుగ్గడి, సుగ్గట 
వ గాపములు క కున్న వి. అర్హము చి so ls నా 
మున్నగు రూపములు కన్చించు చున్నవి. అర్థము చింత్యము. 7. యయ్యెడన్‌ 
ఈ.ఉన్నిచటల టక 


శ్రీ నుడాంచ్రమహాభారతిము 807 


౨05 క. సమశీల'|శుతయుతులకు, సమభశవంతులకు సమసుచారి[తులకుం 


దమలోో సఖ్యమును 2వివా,వామునగు( గా కగునె శెండు నసమానులకున్‌ : 


206 వ. మటి యట్లుంగాక రాజులకు గార్యవశంబునం చేసి మీ త్తాంమి త్తం 


207 అఆ. 
208 న 
205 
206 
907 


1సంబంధంబులు సంభవించుం *4గావువ మాయట్టి రాజులకు మీశేయట్టి 
4ేదపాలు వారలతో. గార్యకారణంబై న సఖ్యం బెన్నండును గానేర 
దని |దుపదుం డై శ్వర్యగర్వంబుూన మెచ్చక పలికిన ఏని (ద్రోణుం డవ 
మానజనితమన్ఫ్యుఘూర్హమానమానసుండయి యెద్దియుం జేయునది 
నేరక పు త్తకళ(తాగ్ని హో తశిష్యగణంబులతో హా స్తిఫళంబునకు 
వచ్చె నంత నప్పురీోబహిరంగణంబున ధృత రాన్ట్రపాండునందను లందలు( 
గందుక[కీడాపరులయి, వేడుకతో నాడుచూంత '" క్యాంచనకందుకం 
బొ"క్క_నూతం బడిన. 


Pa 


నీరిలో*నం 2దోంచు తారక |పతిబింబ,మొకొ- యనంగ వెలుంగుచున్న 
తె-ద్రాన్సి 
"రాచేకొడుకు లెల్ల. జూచుచునుండిరి, చాని( బుచ్చుకొను పిధంబు లేక, 


అటియవనసరంబున, 
౬ 


$ (వళ టవ ఆంగ్మి.చ.ళ భా (శతి -_ ఈఊ.ఐల.పీ 2. వివాదము బు.క ఖ 
వ.బ,ల. 


1 నంభవంబులు __అచల+వ లి గాక _- అఉ.ఊ ఓట. శి. బోటి = 
ఏ.చ.వీ.శ.మ. 4 పేదపారులకు మ, కోొన్నిటీలో పారు శబ్దము లేదు 
రన నెగ్గులాడి మెచ్చకపలికి __ బొత గ్ర బాహ్యాంబున - ఐ.ఒ,ఓ దొ ఖ 
చ.డ,త ప బ.వీ.శ వష; బాహిరంబున -- ఆ, 

1. నఖండ న; నకాండ = ఈఉఎ జఒ.టె.క జటుత,ర. బలి, గాఢ _ 


ఓ.య. లి. యపుడు  వా.ళ. కొన్ని (పతులు ; దాని _ సెక్కు (సతులు, 
4. కొమరు ఇల్ల జు లా నరస, 


808 


209 క 
D210 చ. 
STE 
2h చ (| 
210 
211 
212 


ఆదిపర్యము_సంచమాశ్యాసము 
: Wy 9 ws Mw జే 
జ! (దోేణు(డు వొ న్తభ్రరింఖునటో వచ్భుడు = 


సం 1! వలీ! 4 


నానావిధళ రశరధుల,తో నున్నతభాపధరుండు |దోణు(డు -వారిం 
గానం జనుదెంచి యంతయు చా నప్పు డజెజింగి రాజతనయుల కనియెన్‌. 


భరతకుల|పసూతులరు భాసురళ స్త్రమవో, స్త్రవిద లం 

గరము |వసిద్ధు(డై పరగు గాతమళిష్యుల రిట్టి "మీకు దు 

వ్కురముగ నూతిలో. బడిన కాంచన*పిండు గొనంగనేర కొం 

డొరుల మొగంబు చూచి నగుచుండ[గ6 జన్నె యుపాయ రెకీంన తక. 


దీని బాణపరంపరం జెసి !పుచ్చి యిచ్చెదం జూడు. డివిద్య 'యొరు లెవ్వరు 
నేర రని [దోణుం డొక్కజాణం బభిమంతించి *దృష్టిముస్టిసొస్ట్రవంబు 
లొప్ప నక్కందుకంబు 3నాటచేసి చానిపుంఖంబు మణీ యొక జాణంబున 
గ్‌. తత్పుంఖం బొండొక బాణంబున సను శరుసన జాణరజ్ఞువు గావించి 
చానిం దిగిచికొని యిచ్చినం జూచి రాజకుమారులెల్ల *విన్మయంబంది 
[(దోణుం దోడ్కొని చని భీష్మున కంతయు నెజింగించిన నాతండును 


ఆనన్న పలితు ననఘు శ,రాసనగురు భూరినత్త్వు 'నసితక్ళ శాంగున్‌ 
2భూనురవరు (దోణు గుణో,ద్భాసితు వినినట్ల చూచి పరమ పీతిన్‌ . 


జు 


1. మీరు --- జా.ఖ.గు.త.తి.ద 2 వీట -- వా.ళ. కొన్ని |[వతులు, 
మూలమున వీట అనియె కలదు |కీడంతో వీటయాతత వీరాఃపర్యచరన్నుదా ; 
పిండు -- భానం. వీ శ,ష. మున్నగు సెక్కు [పతులలో కలదు లి. శూన్యతన్‌ _ 
భాసనం. 


అర © ॥ అర =. అర “ 
1. పుచ్చుకొని మీకిచ్చెద' _ గ్నివీశ మ, పెక్కు పతులు. 2. దృఢ - ఆ.జొ త, 
ల. గాడ _ అ. 41, విస్నయపడి = బు.ఐ.ఒ రపు. ద్క 


1. నధిక - ఆమ్మ; నళనక్ళశాంగున్‌ __ ర. 2. భానురయళు ఉక. 
జట; భాసితయళు _ ఓ. 


218 


214 


215 


216 


శ్రీమదా౦ దమహాభారతము 309 


క. ఎంధుండి వచ్చి తిందుల, కెందుండ(గ నీకు నిష్ట మెజింగింపుము న 


ద్వందిత యని యడిగిన సా,నందుండు [దోణుండు ఖీష్మునకు నిట్లని యెన్‌. 


. "వను దోణుండనువా.డ భరద్వాజ పుత్రుండ నగ్ని * వేళ్యుండను మవోముని 


వరునొద్ద బహ చర్యా శమంబున వేదాధ్యయవంబు సేసి ధనుర్వేదం 
బభ్యసించుచున్న నాండు పొంచాలపతియైన పృషతుపుత్తు౦డు [దుపదుం 
డనువా(డు నాకిష్టసఖుండయి యెల్లవిద్యలు గఅచి. యేను 
బాంచాలోవిషయంబునకు “రాజయిననా(ఃడు నా యొద్దకు వచ్చునది 
నారాజ్యభోగంబులు [వు ననుభ వింప నర్హుండ వని నన్ను. (బార్జించి 
చని *ప్ఫషతు వరోకుంబున( దర్ధేశంబునకు రాజయి యున్న నేను గురు 
నియుక్తుండ నై 'గౌతమిం బాణి గవాణంబు సేసి యిక్కుమారు నశ్వశ్రామ 
నధిక6 లేజస్వి సొశ్శ్ళజుం బడసి గినంబులేమిం గుటుంబభరణంబుశం 
దసమర్గుండ నయి యుండియు. 


. పురువవిశేషవివేకా, పగిచయులగు ధరణివతులపాలికి. !బోవం 


బరులందు *దుప్పితి[గవా, "భర మెదలో రోసి ధర్శపథమున నున్నన్‌. 


. *ధనవతుల బాలురు ముదం, బున నిత్యము బాలు[దొవ. బోయిన నన్న 


త్తనయుండు ఫఏిండు బాల్యం,బున నేడ్చెను బాలీ నాకు( బోయుం డనుచున్‌ * 


] పను. దోణుండను వాండ భరద్వాజ పుష్టండ — గ్మిచ. భానం ల aR ee 
పనగ్నివేళుండను = వా. కొన్ని" ప్రతులు, 9, వేళ్యుడు __ భం, 
పి.పి,ఎస్‌, (ప్రతులు, వేశుండు -- చిత్రశాలా (పతి; వాళ, దేశుగండు -- 
భాసం శమ శీ. చేశంబునకు == చెక్కు పతులు 4 రాజనయిననాడు -- 
య.వా.ళ, 5 పృషదు = ఉబు,ఓ ఖ.గ చ,డ.ద.బ.య ర ళ.ష 6. తేజు - 
అ,ఈ.ఉ.ఊ.బు ఐ.ఒ,.ఓ.ఖ.జ,.ట.డ.ద పబ ఛానం య; శతేజోమయు __ ఆ.ర 
7. భారందు - అ ఒ.జ ట,డ.త బ.మ.ర. 


1. నరుగన్‌ _ ఆ. 2 దుష్పర్మిగహొము _ ఎ.ల ని. భరమునకుకారోసి _ య. 
1. ధనపతుల బాలకులు ముదమున -- పెక్కు (పతులు. 2. నిచ్చలు --- 
జొ.త.బ లి. తనకు -- గ్నిచ.జ త ల.వీ,శ.ష, (తావ  అ.జా ర. 


810 


ఆదిపన్వము__పంచ మాళ్వా త 


౨17 వ, చానంజూచి దారి ద్యంబునకం కొం గష్టం బొండెద్దియు లేదు దీని నాబాల 


218 


220 


బలి | 


217 


218 


219 


220 


వ, 


సఖుండగు పాంచాలుపాలికిం బోయి ‘పాచికొందు నాతండు దన 
చేశంబున కభిషిక్తుండుగా. బోవుచుండి నన్ను రాంబనిచి పోయె. 


మత్తకోకిలము. వేడు శెంతయు. గష్టమెనను వేలు లేని సువ్చొజ్దనున్‌ 
వేండికో లుచితంఒ కావున వేడ్కతో( జని సోమకుకా 

'వేండిన౯ ధన*మోపండజేఫియు వీనిమ్యాతెకు నాలు గే౯ 

పా(డికుబ్హుల U2 పీనికిం బాలు దావుచు నుండ (గలా 


. అని నిళశ్సయించి (దుపదు 1నొద్దకుం భోయి నన్నెజీంగించిన నాతండు దన 


రాజ్యమదంబున నమ్నును దన్నును నెజుంగక యేను *రాజను నీవు 
3చేదపాలుండవు నాకును నీకును నెక్కడి సఖ్యంబని పలికిన వానిచేత 


నవమానితుండనయి వచ్చితినని [దోణుండు ద వృ త్తాంతంబంతయు( 
జెప్పిన, 


. వినీ దోయు తీ గా ళ్ళర్య 222నల౫౧౦ చాననుచు. బొంగి ఫీష్ముండు 

[దోణుకా 
ఘనభుజు నభీష్టకి పూజా ,ధన*చానీవిధానముల ముద రబటుక ౪ దనిాక్‌: 
మణీయును. | 


1 వాపికొందు  ఆఐ ఓి.త భానం. వీళ; భాపుకొందు  గ్ని చ.ధ శ.ష, 
ఏ. కుంజనుచుండి  ఈ.ఉ.ఎక 


1 మీయం౭డెనియు ___ భాసం. వీ; మివ్వండనియు దై గ్మిచ.ద.శ.మ; మియ్య 
ROY = పన్‌ వి మాతము — గి భాశంశమ కొన్ని (పతులు 
sa కురల — వెక్కు (పతులు 


1 పాలికిం _ ఆ 2 రాజు _ ఓక.గ జ.త,య; రాజను ___ భానం. ర.ళ 


సము. హం ఉశాన వ; వేదవిపుండవు, పేద (బావ్నాణుండవు -- కొన్ని 
పారములు. 
! తగ _ కొన్ని [పతులు ౨. జెన్గాగదాయనుచు  చ.ల.వీ శ.ష,న. 


ల. పూజల --- అఆ ఖ.న. థానం వీళశ,ష.న 4. ధాన్య సెక్కు (పతులు. 
5 విశానముల _ ఐ; నిధానముల ___ జా 


222 


బిలిలై 


224 


వబిర్‌ 


224 


శ్రీ మదాం([ధమహాభారఠతిము 311 


3 


ఖై! బీమ్మంజు కితునాండుపమాడథలవ (బోణుని గుయువుగా బియయెంబుటు, వం 


౬ 


సం. 1-122-40 


SIS నెల్లంజూపి నుతిమంు డు శాంతనవుండు విరి. జే 


వ్య. గురువ్య శ్తిమె గఆఅవు సరోఠరశ శాసన ఏద్య లెల్ల (6 జం 


డో 


క కపప డును బోల౧డు నీన్నని విందు వీల్లు 


ఆన 


రుున ఎనయ చెవు: ంబుళను ఖభూ,నరా| కమశేగరంనంవద౯. 
అ is న 


పచ 


అగి కుమారుల నెల్లం జూపి [దోణుసకు నిష్యులంగా సమర్పించిన 
[దోణుండును సమం పత్ర జకాని యంది కిట్టి యె. 


. అస్త్రవిద్యలు గబిచి నాదైన యిష్ట, *మె.గిన ఎతీర్పంగ నిందెవ్వ( డోసు 


ననీన( 
బాయ మొగపిడి శౌరవుల్‌ వలుకకుండి, శేమేదీర్చెడ నని “పూనె 
నిం దనుతు(డు. 


=, ఇటుదన యిషంబు దర్పం బూనీన యరును నా చార్భుం డ డతి స్నై వాంబున( 
య ౬ c an 
ర 


"గౌంగిలించుకొసి 
గఅపుచున్న శనానాదేశంబులంగల రాజ; పుత్తు9 లెల్లవచ్చి వారితోడ. 
గలసి కజఅచుచుండిరి మజీులు నూతపుత్తు):డయిన రాధేయుండును 
ధనుర్విద్యా కేశ లంబున ' ర్థునునితోోడ ను చ్చరించుచు దుర్యోధ న పత 
పాతియె యుండెనంత. 


0బు DOE “సిల్లీ కుమారుల కెల్ల విలువిద్య 


1 మనపుల - కొన్ని (త ప్రతులు. Sr Doi సౌ. ఏ రణ - ఖ. 
4 బాహునంపదన్‌ _-- అ జొ.గ్మిచత ల.వీ.శ మ; నర్వ -- బుడప.బ.య 
1 మునర = గనయ 2 చేయంగ = నయ క సేయుదు, 


జేయుదు కొన్ని [పతులు ; జేనెద --ఖన. 4. పల్కె -- ఖ.గ్మిచమ, 
ల.వీ.శ.మ.న 


1. చేయం, సేయం -_ కొన్ని (పతులు, బి నానా దేశంబుల రాజపు తులు ee 
కొన్ని పతులు, నానా దేశ రాజకుటారులెల్హవచ్చి -- గి చ.పీళ,వ. తి, తోడన _ 
పెక్కు (పతులు. మ ఎక్కు (పతులభ్‌ ధో లేదు 


త! ని 


వవ" 


పవర 


229 


280 


229 


280 


౭ 


ఆదిసర్వము__సంచమా శ్వాసము 


* నరు? డ(స్త్రుళ న్ర్రువిద్యా, పరిణతి నధికుండయి విశయపరు(డయి శశ్వ 


దురు పూజాయత్న ౦బున(, బరగుచు సంపీతు6 జి నె భారద్వ్యాజున్‌ . 


- అయ్యర్జునుతోడి విద్యామత్సరంబున. బీకటి నాతంజేయనేరకుండ 


వలయునని తలంచి యళ్వళ్రామ రహన్యంబున నన్నసాధకుం బిలిచి 
యెన్నండును నరునకు నంధకారంబున( గుడువం బెట్టకు1మీ యని 
పంచిన వాండును దద్వచినానురూపంబు సేయుచున్న నొక్కానాంటి 
రాతియందు. 


*. వాసవశందనుండు గుడువం గుడువం బటుమారుతావాతిం 


జేసి చలించి దీపశిఖ చెచ్చెరం 'జాయుడు భోజన కియా 
భ్యాసవళంబువం గుడిచి వన్నుగ నిట్టుల విద్యలెల్ల న 

లు ౧ 
భ్యాసవళశంబు వం బడయ భారము లేదని నిశ్చి తాతు(డై , 


. పాయక చీకటి యందును, నేయం!గా నభ్యసించు నిట్టియెడం గాం 


'తేయు ధనుర్హ్యాధ్వని విని,ధీయుక్కు(డు [దోణు6 డరుగు దెంచి 2ముదమునన్‌. 


* ఆతని య్యస్త్రవిద్యా'భి యోగమునకు. (వీయళిమ్యవృ త్తికి బెద్ద మెచ్చి 


యన్న ధనుర్ణరు లన్యులు నీకంకు నధికులు *గాకుండుశట్లు గాంగం 
గణిపుదు విలువిద్య ఘనముగానని వల్కి ద్వంద్వనంకీర్రయుదముల 
స లా ధి 
దెబి(గు 
రథమహీ వాజివారణములె నుండి దృఢచిత సౌష్షవస్టితులినేయ 


1. మరివిరబిన = సెక్కు. (పతులు, బి న|పకారంబు మ న త నమార్షంబున హ్‌ 
అఐ ఓ.జబొ ఖడ త.దర,న. 


1 బోవుడు _ వా.ళ ; జాయుడు - చెక్కు (పతులు. 


1. దానభ్యసించె - పెక్కు (పతులు. 2. రయమునన్‌ _ గ్మి.చ భానం. ల.వీ.శ.ష. 


1 తిశయమునకు _బు.మ. 2 లేకుండు - పెక్కు (పతులు, కి. మెజసి 


వతి] 


282 


విల! 


వి 


లల 


శీమదాంధ్రమహాథారతమా 810 


తే, బహువిధవ్యూ వాఛేదనో పాయములను. *సం పయెాగ రవాస్యాతిశయము 


గాగ 
గట పె నర్జునుగదొంటి భార్గవుడు వింట నిట్టి;6డే యని పొగడంగ నెల్ల 


జనులు 


జ బీకోలభ్ర్యంం శయనాండు (రేణు నారాధింబి బిలుబిద్యోం గొణిబుటు ఏ 


సం. 1.128.100 


వ, మజటీయు గచాకార్భుక[పాసాసితోమరకుంతశ క్వ్యాదిఏవిధాయుధంబుల 


యందును గుమారుల నందట జిత శములం జేయుచున్న [దోణా 
చార్యుల మహో |పసిద్ది విని హిరణ్యిధన్స్వుండను నెజుకురాజుకొడు కేక 
లవ్యుండను వాండు ధనుర్విద్యా[ గ హాణార్జియయి వచ్చిన వాని నిషాద 
పుత్తు)ండని శిష్యుంగాం *జేకొనకున్న వా(డును |[దోణుననుజ్జ వడసి 
చని వనరటులో న: 


శే. వినయమున |దోణురూపు మన్నున నమర్చి, దాని కతిభ_క్తితోడ([బదజి 


౬€90ంబ- 6 


దేసి | మెంక్టుచు సంత తా ఖ్యాసళ క్రి, నృస్త్రవిద్యా'రవాస్యంబు లర్జింబడసె 


క, 'ఇట పాండవ కౌరవు లొ, కొట నందఠటు గురునను జై6 గొని మృగయాలం 


పటులై వనమున కరిగిర, పటుతరజవ సార మేయభటనివసాముతో ౯. 


గ్నిచశ షమ 4 నంప్రయోగోపసంవోరనరణిగాగ ను. శ్‌, దొల్లి -స 
6. వాడని - ఊ.బు.ఓ.జ,ద.మ.ర, 


lh, SOS wr Ew, (పతులతో లేదు ; మాహోత్మ్య్యంబు విని _ మ. వి ధను 
వనునెరుకు _ అ.అ.ఈ.ఊ ఎ.క.త.పయ ర, ధనుండను సెరుకు - బుఐ జ, 
ఓ జా.గ.ద. మూలము. హరణ్యధనువన్సుతః, భండార్కరు _ 550 పుట. చిత 
శాల పి,పి.ఎస్‌. (ప్రతులు కూడ లి. పుతుగా నెరింగి శిష్యుంగా -- ఓ.గ్నిచ.ప. 
వీశ,వష. 4. జేకొన నొల్లకున్న -- ఓ గ్ని.చ,వ.వీ.శళ ష 


1, విశేషంబు __ అ. 


1. ఇటయాండవ __- గ్ని.వీ.శ.వ, 


dl 


ఆదిపర్వము _సంచమా శ్వాసము 


వలీిశ వ. 1ఇట్టరిగి వనంబులో. |గుమ్మర చున్న నందొక్క భటునికుక్క తొడుదప్పి 


ప్‌లి5్‌ 


286 


విల 


286 


వచి యొక్కెడ నేకతంబ. యేయుచున్న నేకలవ్యు సమిపంబున 
2 మొజింగిగ న య్యెలుంగు పని  ఛానీముఖంబునం*దేడు బాణంబు 
“లొక్కట. దొడిగి యక్కజంబుగా నతీిలాఘవంబున ఖానా సీన్‌ నటి 
శరపూరిత'నుఖబయి కురుకుమారుల యొద్దకు చాటిన చానిం జూచి 
నిన్మయంబండి యక్షైునింవాండెవ్వడో యని. రోయుచు. వచ్చువారు 


ముంద అ 


ఉ. తేబీతబాణహాను దఢదీ ర్రమలీమనక్సవ దేహు. గ్య 
వాటి ను ఇ BIC 


ప్లాజినవ స్తు నృస్త్ర “విషయా న్లవిపాదు( నషాదుం జూచి యా 
ష్‌ 2 ఎండి 

రాజకుమూరు లందణు. బరస్పరవ_క్త్రవిలోకనక్రీయా 
వ్యాజమునం దదీతణనివారితు లె రతిమక్సరంబునకా. 


వ. అక్కు మారులు వాని 'శరలాఘవంబునకు మెచ్చి నీవెవ్వండ వెవ్వి5 చేత 


విలువిద్య గణిచి తని యశిగిగ 3చవాగికి “న య్యితు “కిట్లవి యె. 
(౮౫ 


క కినుక హిరణ్యధన్వుం,డనువనచరినాధూ కొడుక “నాచార్యుండు [దో 


యణయు*నకున్‌ శిష్యుండ నెందును, ననవద్యుండ నేకలవ్యుం డనువాండ మహిన్‌, 


1 మజీియునందొక్కు - వాళ. కొన్ని (పతులు ౨ మరిగిన 22 గళ భం 
మొజీవిన_ ఛాకూ ఏ, నకు కొన్ని పతులు 4. చెను _ ఊఓజా ఖ. 
ద.త,న.వ.బ మూలము. న్తశరాన్‌ ముఖే. 5. లొక్కయమ్మేసినస్గక్క 
జముగ - గ్మిశ మ. కొన్ని పతులు 6 నాట నేసిన - డమ 7. ముఖయె - 
పెక్కు తాళప|త (పతులు. రె. బర తెంచిన __ ము.ఐ ఒజ.ర; బోయిన___ఆ.వ,.మ 
ఎ సింవోబిన ఎల న 2 విషయా స్త టు గ కాసుల: విషయా ప్ప = వా, 
మున్నగు (పతులు. 


ఓ శఠలాఘవము ఆ మయ 5 నినేతఆం మి పాక దుమ లో లేదు 
4 న య్యెకలవ్యుం డి-- గున. శీ కయి్టనియె య, 


తనుకు హీరణ్యధనుం ఎ అని సెక్కు తాళపత్ర పతులు, 2, నాథను 
డం వాతం శాూధునుకుద వాను సపలకొడుకుఆం వయ. శ నార్యుం 
గు్రదో ఆము. 5 నకున్‌ | వియశిష్యుడ నే _ఆముయ. 


wr 


న్‌ 


1 


జ 


298 


239 


240 


241 


పిలిల 


240 


241 


శ్రీమదాం[్రమహాభారత మ 815 


. అనిన విని కురుకుమారు 'అందణు మగుడివచ్చి |దోణునికంతయు( 


జెప్పిరం౮ నర్జును౦* డే కాంతంబ యొక్క నా. డాచార్యున కిట్లని యె. 


విలువిద్య నొరులు నీక,గ్గలముగ లేకుండ నన్ను € గణిపుదునని ముకా 
ఎలికి2తిరి నాక కాది, [తిలో*కము కొదికుం జూచితిమి యొక *యెుటురకున్‌. 


. నాకంచును మీకంయును, లోకనులో "ధికు( డతిబలుండు ధనుర్వి 


ద్యా కౌశలమున నాతడు, మీకుం [బియశిష్యు డు *యమిథ్యా 
“వచనా, 


సతనిన. బలి [(దోణుం 1డదరివడి వానింంిజూతము రమ్మని యర్జునుం 


దోడ్కొౌని యనవరతీళ రాసనా థ్యాసనిరతురోడయి. యున్న యేక 
లవ్యు కడ కంగన 6నెటింగి వాడు నెదురు వపఅతెంచి [దోణునకు 
/ 2 de లేర మి "జ్ర ఆ 

(మొక్కి తనశరీరంబు సర్వ 'న్వంబును నివదించి యను మీశిష్యుండ 
విమ్మారాధించి మ్మీపసాదంబుగ నివ్విలువిద్యం గఅచితి నని "కరం 
బులు మొగిచియున్నంజూచి [దోణుం డశుని మాకు గురుదటీణ 


ల 
యిమ్మనిన అంగిలి వాడిటని యొ. | 
ఇక్‌ సట, 
1 అందరు - పెక్కు (పజులలో అవు, లి. అంతయు _ సెక్కు. వపతులలో 
లెదు కి డెశాంతంబున _ ఖచ,ద,బశళ.వ , తె గానా టు కాంతంబున = గఎవీ. 


1 నన్ను _ ఓ బొ.ట.త,.సుర.వ. సు OY LOWS, ల 5 సగికు జు 
అ.బ.గ,తి.బ, 4 ఎరుకన్‌ _ ఐఒ,గి.ట ద బ. 


1 డట - జ (పౌ Sees నస 79 సమీహితబుద్దిన్‌ - య 


1. థుదరిపడి = త. భాకూము 2; జాపుమనియర్డు య. శ రాఖ్యాన జ 
"పెక్కు తాళపత్ర (పతులు. లే దయను య్‌, పిన = గి; పగ 
నంగని _ జాత. 6 నెణింగి _ జాగ.జ.త పర లలో లేదు. 7 దండ 
[ప్రణామంబు లాచరించి _ అ.ఇ. (చేసి మ 8 నస్త్రశ_స్ట్రంబులు నర్వ - 
వెక్కు (పతులు, రి. నంపదలును _ అ.ఈ,.ఉ.ఊ క, 10. యిప్విలువిద మా 
వా. కొన్ని [ప్రతులు 11. కరక మలంబులు = కొన్ని (పతులు 12, నంతో 


సిలి _ డ.బ స, 
గా 


249 


244 " 


245 


246 


242 


(A) 
Ha 
wr) 


244 


ఆదిపర్వము__పంచమా శ్వా సము 


. ఇది గేహంిబిది యకం, *బిది నా పరిజనసమూహా మిన్నిటిలో నె 


యంది మీకివము దానిన, వందోమొదవంగ నితుం గొను. చమోఘం బనినన్‌. 
రె రి యురి 


నమ్మిన 'నీ ద&ిణవా, స్తమ్మున వెన్నువేలు దునిమి దతిణ యిమ్మి 


ష్షమ్మ్‌ది నాకనవుడు విన,యమున వా.డిచ్చె దాని సాచార్యునకు౯. 


. దదిణాంగుష మిచ్చిన చానంజేసి చాణనంధానలాఘవ!భంగ మయిన 
© 


నెబుకు విలువిడ్య 2కలిమికి హీనుండ య్యెం, బార్జునికును మనోరుజ 
సాసెనంత. 


. విలువిద్య 1నెరులు నీక, గలముగ లేకుండ నిను + గఖిపుదు నని మున్‌ 


బలరిపుసుతునకు( బలికిన, పలుకప్పుడు గురు(డు ERE బరమార్ధముగన్‌ . 


మ త్తకోకిలము. భూపనందను లివ్విధంబు 3 *భూరిళశ స్ర్రమపవో(న్త్రవి 
ద్యోప దేళపరి[గవాస్థితి నున్న నందజణ యందు వి 

ద్యోపబేశము దుల్యమెైనను నుత్తమో_త్తముండయ్యె వి 
చ్యాపరిశమి కౌళ లంబున దండితారి నరుం డిలన్‌ , 


125. ఇదె ఇదె ఇదెయని గ్యెవాళ;ఇది -- నూ. సం. పెక్కు (సతులు, 
4 మొందగ = బు.ఖ.న; మొనరగ __ అళఈఊఎ ల ఆ 
ఒవమ య.ల 


1. నెమ్మిన్ని --- రస, £. దియనాకునన _- ఆమవన. లె. నప్పుడా - ఆ; 
దునిమి __ ఓట డ; నదియు _ జె.త, 


1. బంధమైన = స (గిడికి = నస; నేర్చియు _- వ; గరచియు _- 
ఎ.గ. కీ కునుమనోరుజ పాసెనంత - ఖ.జ; కుమనోరుజయును బాసెనంత = 
భానం. వాళ కొన్ని (పతులు, 


1, నొరుల _ ఒ ఓ.య. 


1. బూని _ అ ఆ.ఈ.బు.ఐ ఒ.గ.డ య ర.వ, 2. [గవా వ We "కొతు 


కంబంన = కొ 


అ) 


247 


శ్రీ మదాం(ధమహాధారతము 317 


క్‌, అసిలాతృజుబలమును న,ర్జును కార్ముక కెెశలంబు శూర గుణంబుల్‌ 


మనముక నహింవ నోవక, *వనరుచు ధృత రాష్ట్ర" సుతులు రివందిరి 
తమలోక౯ా. 


వ (దోణు/ ఢ(స్ర్రబిద్భరంం దన జిమ్యూలం దిరీశీంచుటు :_ 


సలా [141 ఏలీజ! న 


246 వ. అక్కుమారుల ధను'ర్విద్యాకౌశలం జెలుంగ వేడి యొక్కనాండు 


249 


250 


D&T 


248 


249 


250 


[దోణుండు “కృ తిమంబయిన భాసం బను పతీనొక్క_నృతు శాఖా(గంబున 
లత్యుంబుగా కోర చియించి దాని నందణకు( జూపి మీమీ ధనువుల 
జాణంబులు సంధించి నాపంచిన యప్పుడ యిప్పతీతల: దగ చేయుండే 
్‌నొకభ్ళొకళ్ళన పంచెదనని ముందట ధర్మనందనుం బిలిచి యీ వృత 
శాఖాంబున నున్న పడ నిమ్ముగా రసికించి మద్యచనానంతరంబున 
శర మోతణంబు సేయు మనిన నతండును వల్రైెయని గురువచనంబు సేసి 
యున్న నయ్యుధిస్టిరునకు [దోణుం డిట్లని యె. 


| వృతశాఖాగమున నున్న పజి'శిరము, దెల్లముగ. జూచితే *నుహీవల్ల 


భుండ 
యనిన నిమ్ముగ. జూచితి ననిన వెండియును గురుండు ధరాజున కిట్టు 
లని యొ. (బీతి. 


. జననుత *యా[ మానిని నన్నును మణి నీ ఖాతృవరులనుం జూచిళతె ని 


వనవుడు( జూచితి నన్నిటి, ననఘా వృతమున నున్న యవ్వినాగముతొన్‌. 


1 శూరగుణంబున్‌ _ కొన్ని [పతులు ; శూరత్వాంబున్‌  జౌొ,త. లి. వనరిరి _ 
చవీ.శషన,. లి. వందురి _ పెక్కు (పతులు. ఈ పాఠమున వనరిరి నమాపక 
[కియయగును. 





] (ధను) విద్యా కళ లంబు — ఊ.దొ,.ఖ,త. 2. క్ళతిమంబయిన - కొన్ని 
[వతులు. లె. నిర్మించి టు ర్త (తెవ్వ హత ర 0 నొర్కక్యాళ్ళన జే 
అ.ఊ.బు.ఒక.టర ; నొక్కూక్కూనిం -- చ.ద.వభానం య.వీ.శ.వ. నొక 
క్కరున న, COBO ఖ గ.జ నబ. 


1. నిపుడు -- కొన్నీ (పతులు. 2, మహివల్ల భుండ Fe: సం. 


lL. a ee కొన్ని [పతులు 


8 8 


ప్రవ] 


252 


వల్‌ 


ఆదిపర్వము __సంచమాళ్యా:.ము 


హు ఈనన వని [దోణుండు ధర్మజుం బదరి నీదృష్టి ఇదర నీను దివి: నేయ 


2నోసవు పాయుమని యివ్విధంబున దుర్యోధనాదులై న ధార్తరాష్ట్ర 
లను భీమసేననకులనవాశచేవులను నానాదేశాగతులయిన రాజపుత్తు 9 
లను (గమంబున నడిగిన వారలు ధర్మ వందను చెప్పినట్ల చెప్పిన నందలు 
నిందించి పురందరనందనుం బిలిచి వారికడిగినయట్ల యడిగిన నాచార్యు 
నకు -ర్హునుం డిట్లనియె. 


. వతికిరంబు దిరంబుగ, నిక్షిం చితి నొండు గాన 2నెద్దియు కసిన్‌ 


లకి.చి యేయుమని నూ, మ్మెతణు దోణుండు పనిచె నిం|దతనూజుగ్‌ ! 


- గురువచనానుతరమున, _రు డప్పుడు శరవి మొతణము సే దముండుం జె 


చ్చెరం బమీశిరము దెగి త,ద్దరణీరు వాశాఖనుండి "ధారుణి( *బడియె౯. 


అ 1 ఖి ఇ 2 Ww థి 
. ఇట్ల శమంబున( గృతిమపడి. తలం దెగనేసిన యర్జును నచలితదృష్టికి 


లవ్య వధిత్వంబునకు మెచ్చి [దోణుం డాతనికి ధనుర్వేదరహస్యంబు 
లుప చేశించె నంత. 


=: అదును(డు (దోణుని మొసలి నుండీ బిణిదీంచుట 2 
సం. 1-128-66 


- మానుగ ర్లాజకుమారుల, తోనొక్క'ట నొక్కనాండు |దోణు(డు గంగా 


“స్నానార్థమ.గి యందు మ, హానియమన్థుడయి “ఏళ్ళ నాడుచు 
*నున్న క. 


1. నివేయనోవపు __.య.ర శి చేరవు  జొ.త. 


1. తిరంబ —_ ఎ. ి. నష డి కొన్ని (పతులు. 





బడల, లి, చెశ్లెన్‌ _ కాత, 


1. శిరంబు _ క గ్ని చ.త.ద. ఛానం, ల.వీ,ళ,మ. ల, దృష్టికి-ఉ.వ. 3. భేదిత్వంబు 
నకు _ ఓ.గంర ; వదిత్వంబునకు ___ పెక్కు (పతులు. 


1. బయొక్కనాడు _ అ.ఆ.ఈ బు.ఖ.జ.ట.న. ల్లి. స్నానమునకరిగి _ మ, 

ల. నిళులాడుచు _ ఆ; నీటనాడుచు... నున్నన్‌ _ ల.న. తీరమాడుచు _ న; 
క 

జలములాడుచు _ ఖన, నీకులాడుచు _ ఐన. 4. నుండన్‌ _ తమ 


ఏల్‌!) 


Rw) 
Oy 
లలి 


259 


256 


258 


క్ర, 


శ్రీమదాంధ్రమహావారతము 219 


వెజ*చఅవ *నీరలో *నొ, క్కెజగా నొక మొనలి చూడ్కికి నగోచరమె 
పటతెంచి కుంభనంభవు, *లిజయు్‌దొడ వడిం బట్టికొని యె శిష్యులు 
6 బైడ్రర్రన్‌ , 


. దాని విడిపింన దోణు(డు, చా నపుడు సమర్జుడ య్య దడయక వనిచెన్‌ 


దిని -విడపంపుల డని సప సాగు శరసజ్యచాపశోభితక రుల, 


1 దానికా నేగక ్యందణుళా ఏవశులై తారున్న *గన్నీ రిలోC 
కీగానంగాని శరీరముంగల మహో" [గగాహమున్‌ గోభి 


త్భూనుం డేనశరంబుంన్‌ “విపులకేజుం జేసి శ క్రిన్‌ మహో 


బన (పఖ్యూ (డు |దోణుజంఘు పిడపించెకా విక మం బొప్పంగన్‌. 


అమ్మృహోే|గ|గావాంబు పార్ట జబాణవుచక*విఖి న్న చేవాంబయి పంచ 
తంబు. *ేబొందనం జూచి (దోణుం డర్ద్చుమధనుః కెళశలంబువకుం దన*యం 
దతి”స్నేహంబునకు మెచ్చి వీనిచే (దుపదుండు బంధుసహితంబు 
6పరాజితుం డగునని తనవమునంబున సంతోషించి వానికి న నేకదివ్య 
ఇ*ణంబులి చ్చెనని యర్జును7కొండుక నా: టి పరా[కమగుణనంవదలు 
వె శంపాయనుండు ఉన స ంయునకుం "జె ప్పెనని, 


1. చరచి _ అజొ,గజ,ళద్వియ. ౨. నిటిఎ౨ శ,ద్వి. లి. నుక్కెజగాన్‌ __ 
ద్వి.ల;నుక్కిణిగాన్‌ _ ద్వి; నక్కెరగాన్‌ = కనం.తి 4 చిరిగి శ.వ 
ర్‌ తొడ _-- బుక.కసండ,త.బర, 6 చెదరన్‌  కనం. ఏ 


1 దానిన్నేయ; ర; దానిస్‌ వేయక _ జ.ద 2 = చెక్కు. తాళ 
పత [పతులు వ, కానన్‌ రాని _ మ, 4. వినులతేజుండు - కొన్ని |పతులు. 


ర్‌, | వబ్టుడు షో 6, 
— TF 


1 పార్థు — కొన్ని (పతులు. 2 ఏిచ్చిన్న ము SE ముం లె నకుంజ 


నినం -- కొన్ని [పతులు A, OD ల గ SES SME 
గ్‌ స్నిస్టుండగుటకు _-- అ.ళఈ ; స్నేహుండగుటకు -- ఒకు,న. అక, 818. 
ఉత్కళిక,. రి. పట్టువడునని ౫ గి చ.ద.వీ.శ,ష. 7, కొండిక  గ్నిచ, 


భా కూర శమ, 


320 


261 


ఆదిపర్వము ర్త ంచమాశ్యాసము 


ఆకళాంనాంతోయు 


క్‌, వ్యస సనవివర్దిత మూవ ఎవ్యసగో[తపవిత విమ్ణువర్ణననృప స 


ప్తస ము దమ్ముదిళాఖల, వసు ధాజన 2గీత్రకీ కు 3-వాసవమూ స 
వనమయూరము, 
రాజకుల శేఖర వరంతపవి వక, భాజిత జగద్వలయ భాసుర నముద్య 


త్తేజ నిరవద్య *యువతీమదన వీరో, |[గాజివిజయా  |తిభువనాంకుళ 
న₹0 దొ, 


గ దాః ము 
ల 


262 ఇది సకలసుకవిజననినుత నన్నయభట్ట |పణీతంబై న | శ్రీమహా భారతంబునం 


260 


ఏర 1 


'దాదిపర్వంబున ధృత రాష్ట్ర) వాండు! రాజుల పఏివావాంబును 
బాండురాజదిగ్విజయంిబును బాండవ ధా _ర్త రాష్ట్ర నంభ వంబును 
బాండు రాజని ర్యాణంబును గృప దోణజన్నక థ నంబును 
గుమారా స్త్రవిద్యా గహణంబును నన్నది 
పంచమాశ్వాసము 

1 మానవ్యసగోత = పూర్వమందు వైయాఘపాదగోతునై నప్పటి 
కిన్నీ, మధ్య కాలమందు విష్ణువర్దనుని మానవన్యనగోతు(డైన హారితపుత్తు"డు 
"పెంచుకున్నందుచెత మానవ్యస గో తుడై నాడని తెలియవలసినది ఛా.కూ. 


2, వినుత య లి. సిత __ త, ఇచ్చట భారతకూలంకపష వ్యాఖ్య 
చూడం:దగినది. 
1. నుదతీ __ ఆ.గ్ని ద.వీ,.ళ.ష 


[గద్యము | 1. రాజుల జన్మంబును వారల వివావాంబును - య. ౫2. బును 
పాండురాజు తపశ్చరణంబును కాండవ -_- ఒజ,పయ. లి, రాజ _- కొన్ని 
(పతులలో విడువ బడినది 


ఆదిపర్వము పంచమాశ్వాసాంతమున నీయ(బడిన భారతము లమ్మీపతి గద్య. 

ఇతి (క్రీ మదుభయకవితాళూర, నూరమాలత్మీనృనింహనసూరికుమార, భారతా 
న్వయధీర, క్రైళోర్యపభళ్ళతి నమారాధిత (శ్రీపతి, లమ్మీపతి (ప్రణీతంబై న 
8) మవహాభారతకూలంక ప వ్యాఖ్యానంబునందు. 


ముగా రూ ణా రక 
శ్రీ మగ ంధ్రమహాో శా రసము 
ఆదిపర్వము - షష్టాశ్వాసము 


1 క, (థీజయ విఖాసీ వినమ, (డాజన్యక్టిరీట మణివిరాజితపాదాం 
భోజ భువ_నెకనుందర, రాజూన్యయ' తిలక రాజరాజన నేం దా. 


బి వ, అక్కథకుండు శానకాదిమహోమునులకుం 'జెప్పెనట్లు *కృళా న్ర్రైళన్తు? 
లయిన రాజకుమారులవి ద్యా కౌళశలంబు వ్యాసగాం'గేయవిదురకృప 
కేళల్య*శకునిసోమద శ్రాదుల సమవంబునం జూప సమకట్టి యుక్కనాండు 
|దోణుండు ధృతరాష్టు?న కిట్లని యె. 


లి వమూరా(న్త్రఎిద్వానందో ర్భన యు :_ 
సం. 1_124_1 


ఏ క, ఘోరా స్ర్రశ(స్ర్రవిద్యల, 1నారూఢత మిగుల నిపుణు లెరి కుమారుల్‌ 
2ప్పిరలు పవీరల విద్యా,పారము 3సన్సుశ్తుక[ట60గ వలయు భవదీయనసభ౯. 


| 1. రెజ -- కొన్ని (పతులు. 


2 bs గృహీశా।స్త్ర Sn I శ స్త్రపారగులై న _ ఓ.జట'డ. లీ. శల్యుని 
(ప్రశంస ఈ సందర్భమున మూలభారతమున లేదు. భారత కూలంక స వ్యాఖ్యలో 
ఇచ్చట శల్యునికి బదులు శలుండు అని యున్నది. శలుండనువా,డు సోమదత్తుని 

కొడుకు. సోమదత్తుడు బాహ్లీకుని కుమారు(డు. శల్యశళకుని _- వా. 4. శకుని 
"పెక్కు |పతులలో విడువంబడినది. మూలభారతమునందును లేదు 


రి 1. నారూఢతముగుల అ జొ.గ్ని, భాసం,మ,ర.వీ.శ.షన; నారూఢము లందు __ 
వా.ళ, కొన్ని (పతులు. వ, వీరల యవిరల విద్యా --- వా.ళ లి. ననుడెరుగ -__ 
ఉ.బ.ఓ.జెో.క.ట.డ.ప. 

“రర్రిపల-22 


322 


శీ వ, 


ర్‌ తే. 


మ్‌ 


ర్‌ 


అనిన నట్ట చేయు*దు ననీ ధృత రామ్టుఏండు *గుమారులవి ద్యాసందర్భన 
రంగంబు రమ్యంబుగా( జేయింపుమని విదురుం బంచిన ోనత్రండును దాని 
4 అభ 2 అగ 5 3 ౪6 ల Wr 

శా స్త్రవిపొత[పమా కత వృత్తాయామంబును న పాకృతవృతగుల్మ 
7వల్నీకంబును నంగికృతపూరో? తరిపవంబును సమికృతని మ్నోన్నత 

3 wen 
(పదేశంబును దూరికృతకంటక పాపాణళశల్యళకలంబును ౨వికజీకృుతర జో 
ధూసరస్థ లంబును విర చితబహువిధ 1” పేజాగా రాంచితమణిమయమంచ (ప్రపం 
అర 1l et ౭ కే 

చంబును నా నాధ్వజనవపల్లవ్మ రంభా స్తంభమో ee ఎత ద్వారతోరణం 
బును  (బతిిడిశనిర్వ_రితశాంతిక గి బలివిధానంబునుంగాం జేయించినం 
బంచాంగళుద్ధదినకుభముహూ _ర్హంబున ధృత రాష్ట్రండు గాంధారీపురస్మృత 
దేవీళత' 'పకివృతుండై. వివిధభూషణభూపి.-తా నేకవిలాసినీనివహంబుతో( 
జనుబెంచి 15విలంబితక దంబకస్టూ లముకాఫలచామర మణయం బె యాబద్ద 
మరకతవ(జ వై డూర్యపద్మ్శ రాగ పవాళప భా పకరవ్యతికరవిర చితా పూర్వ 
'ీనురచావ'చారుగౌరవంజఖై  యతిమనోహరంబయిన _ శాతకుంభమయ 
[చెజాగారంబున cE 


అందు గర మొప్పి సుందరిబ్బంద మఖిల, రత్న రాజితక నకధ రాధ రేంద 
కంద రాంతరమున నున్న సుంద రామృ, తాశనాంగనాబృందంబు ననుకరిం చె. 


తమని ధృత రాస్ట్రుడు  కొన్ని[పతులు. 2. గుమార విద్యానందర్శన  అ.ఈ 
ఒ గ.టుః గుమారా న్త్రవిద్యా ఉ.ఎ.ఐప. లి నతండు వల్లెయని __ భానం,. 
వా.ళ మొదలగునవి, 4 శాస్తోిిపరదిష్ట _ జౌ గ్ని.చ.ద.బ్ల. భానం. వీశమ; కాస్తో) 
కేక వాతా 2, ణోచితవృళత జాలి సతు. “6 వృ త్రాయతంబును -- 
ఒ ఓ.ద.ర ల,.శ వ. 7. వల్మిక వల్లిక ంబును - వా.ళ. రి, | వవణంబును  భా.కూ. 
9. విదళీకృత _ జబ, విరళీకృత -ల కొన్నిపతులు. 10. | పేవాగారరచితమంచ - 
ఈ.ఐ.వా, (_వెవాగారాంచితమిణి మృయమర న = ప తః చుతాగారమంచక (ప్రపంచం 
బును _ భానం.మ. కొన్ని (వతులు; (బుతాగారంబును నమంచితమంచ ా ఖ. 
11. రంభా న్హంభ = గి చ.ద.భానం వీ,.ళ.మ; తోరణచందనమాల్యాలంకృత = 
వా.ళ. 122 దిజ్నిర్వర్తిత _ ఆమ; దిశా _ర.ల, దిన _ పెక్కు తాళష[త 
(పతులు. 1. బహువిధానంబు -- కట. 14 సమెతుండై --వ. 15. విమల 
కదంబక ___ అ.టె.చ.ద.బ.శ మ 16. శుభావవానురచాప[పభావంబై_ — స, 
17. [పభాభాసురంజై _ ఎః ఛానురంజై - కబ. ' 19. నున్నంత -- అ.ఈ ఊ. 
ఎ.జ,డ.మ ; నుండునంత _. ఉబు.బఒ.క.ఖ గుల. 


1. మొప్ప మ కొన్ని (పతులు. 


* 


6 తే. 


శీమదాంధీమ హాభారతము క 328 


సుతుల నిద్యా[పవీణత( జూచువేడ్క, నెంతయును నంతసంబున( గుంతిదేవి 
అగ ¢ x క 1 
రాజనన్నిధి గాంధార రాజపు త్తి, “కెలననుండె నున్మీలితనలిన!నే త. 


7వ. మణీయును. 


రివ 


వ్యాసపుర స్కృ తావనిచేవనివహంబు( గృప శల్య శకుని గాంగేయ విదుర 
2సోమదశ్రాది శభాసురగురు బాంధవమి త్ర వర్గంబు నమేయమంతి 

సామంత మండ లేశ్వరసమూవాంబును గాయక వై తాళిక [పవరులు( 
దమతమ నియమిత స్థానంబులం దోలి నుండిరి *బోరన నులిసె ఖేరు 


. లస్త్రదర్శనాగ తాఖల త_త్తియ, వైశ్య ళూదవివిధవర్ష జనుల 


కలకలంబు [ప్రళయకాల నంతోభిశాం,"భోనిధిన్వనంబుం బోలె ్‌ జెల(7. 


అట్టి 1. యవసరంబు౫ నాభార్యుండు ళుక్తాంబరాభరణమాల్యాను లేపన 
యజ్షోపవీతపలిత* కేళళ్ళ కుళోభితదెవుండై. రంగనుధ్యంబున  నశ్వశ్ఞామ 
సహితుండై విముకజలదిజాలవియన్శధ్యంబున నంగారకసహితుండై న 
*యాదిశ్యుండునుంబో లెనున్న నగణ్యభూసురవ రేణ్యపుణ్యావా వా చనా 
నంతరంబున. 


1, నతి తన తన స్టా తాళపత్ర పతులు. 


1, నృరా - అ. 2, బాహ్ల్హూకకు (గు) రు ముఖ్యఫాసురజాంధవ - ఆమ. 
౨. భానురబంధుబుధజన - బ; భాసురనర్వబాంధవ _ ఐ; భూనురగురు - 
భా కా కన్న (పతులు, ఇచ్చట ప గ కున్యాది మితవర్షము. అనీ 
భా.కూ. 4. భోరన - పెక్కు (పతులు , కంట శ హేడున _ ఎ. 
ద.శర; భోరనియులిసె __ కొన్ని పతులు. శ్‌. భోధినిన్వనంబు - ళ.ప. పెక్కు 
(పతులు 6. నెగనె, నెస్గా = అని పాఠములు 


1. నమయంబున __ బు.ఖ,న. ది, (శు శేళకలాపోవకోభితుండు _ చ.ద.వీ, 
శమ “తిః విమలవియ న్మధ్యంబున — ఒక,త. ఉ. ఇక్కడ మూల మిట్లున్నది. 
సాంగారక ఇవాంశుమాన్‌. సాంగారకః సభౌమః, అంశుమాన్‌ చం దః, అని సీలకంకీ 
యము, చితశాలా (పతిపుట 296. 


వ్ర నో 


ఆదిసర్వము___ షవ్యాశ్వా సము 


10 శా. (దోణాచార్యు పిఖుంద నొప్పి శేదృఢథహాన్తుల్‌ బద్దగోధాంగుళి 


11 


12 


(శాణుల్‌ మార్గణపూర్ణ తూణులు మహాధన్వుల్‌ కుమారుల్‌ తను 
| తాణ్‌ పేతులు రంగమధ్యమున నంతకా నిల్చి రుద్యద్గుణ 
2 శేణీరమ్యులు ధర్మజ పముఖుల్రై 'ఉ్యషైానుపూర్వంబుగన్‌ . 


. అట్లు నిలిచి "ర _క్షచందనదిగ్గాంగులు రక్త మాల్యాంబరాభరణులు రక్ష 


పతాకులు రకాంతలోచను లై యాచార్యుననుమతంబు హ్‌ 


. అసి చర్మ కాౌళలర బమరంగ.6 జూవెడు వారును దృఢ సౌష్టవంబు లొప్సం 


దమతమ నామాంకితములె న శరముల నేర్పడ లక్యుంబు లేయు వారు 
వాయ మదద్విరద రధారూఢ దవత. [బకటించువారును |జాసళ క్తి 
కుంతతోమరగచదాకుశలత్వ మెటింగించు వారును గానిట్లు కివనుధలోగేని 


. రాజసుతులోతోడ రమణ. చాండవ ధృత,రా ప్రసుతులు వృద్ద రాజులొద్లః 
© థి అ 


6దద్దయును ముదమున( దమతమ విద్యలు, "మెఆజసీ “రెల్లజనులు మెచ్చి పొగడ, 


1. దృఢవాస్తుల్‌ --- భానం. శమ. సెక్కు పతులు ; కృతవాన్తుల్‌ వాళ, 
కొన్ని (పతులు. లి (శణుల్‌ ధన్యులు బయట 1? 


ls ర క్షచందన ఇత్యాది ఎ అ ఆ.ఖ గ,బ. భానం. య; ఇచ్చట కుకు: 
(పతిలొ. ర క్రచందనదిగ్ధాశ్న, రక్రమాల్యానుధారిణః, నర్వే ర _క్షపతాశాళ్చ, సర్వే 
రకాంతలోచనాః. అని యుండుట గమనింప(దగినది. పుట 841 భం. అధన్ఫూ చిక 
లోను కలదు. పుట 559. 


1. వర్మ ఆ ఈ ఊ.పఓగ్నిచజటతయర YN ధర్మ ప. తంగ. 
మర్మ — అ; కర్మ — అపం, ఏ రోవా _. ఐ.ర లి. వరునతోడ _ అ. 
క. న__ వాళ. కొన్ని (పతులు; ని _ పెక్కు (పతులు. 5, లేన న 


6. దబుచు ముదముతోడ __ గ్నిచ.ద.శ,మ ; దద్దముదముతోడ _ భాసం. మీ. 
7. నేర్చులు  జాొ.గ్న్మి.చ,త.ద.ళ,.ష్యః విద్యల _._. భాసం. ళ; నేర్చుల . వీ, 


15వ. 


14 మ, 


శ్రీమదాంధమహాభారతము 825 


|| 
హస భీమడుర్యోధోశులు దయ గదారొళ్లలంచు నూళ్రుటు :_ 
సం, 1-124.90 


ఆంత ననంతబలప రా క*ములగు ఖీమదురో్టిధను లుద్యద్గ దావాస్తులయి 
మవహోమత్సరంబుతో _ నేకళ్ళంగసముత్తుంగ కె లద్వయంబు ననుకరించుచు 
*వశానిమి త్త క్రుద్దగంధసింధురంబులుం బోలె నొండొరులం చా(కి నవ్యాప 
సవ్యచి తమండలమార్షంబుల గదా కెళలంబు .మెజ యు నెడ. 


అవనీచకము పాద "ఘాతవాతి నల్లాడంగ నత్యుగ భై 
రవహుంకారరవంబునన్‌ వియదగారం జెల్ల 3 భేదిల్లం బాం 
డవ కౌరవ్య*గదడావిఘట్టన మశాండ|పోత్తమై భావి పాం 
డవ కౌరవ్యరణాభినూచన వటివ్రం బయ్య ఘోరాక్ళతిన్‌ . 


. అరాజసుతుల విద్యా,పారగ పటుచేష్టితము! ల( బరువడి నగ్గాం 


ఛారీధృత రాష్ట్ర ల 2కని, ధీరుడు విదురుండు సెప్పి తెలుపుచునుండె౯. 


. "అంత ఫీమదురోధనుల గదా శౌశలంబు నూచు జనుల వతపాత *జనిత 


పరస్పర కోధవచనంబులు విని |దోణుండు రంగభంగభయంబున నళ్వశ్రామం 
బంచి వారి నిద్దణ వారించి వారాశియుంబోలతె ిబోరన మోయుచున్న 
4 J 5 ఇ 89 ర్పు ఆద షో గ్‌ 

వాది [తోశబ్దంబు తడిపి నా|పియశిష్యుండయి" యర్హును “ధనుర్విద్యా కాళ్ల 
లంబు6 జూడుండనిన నయ్యాచా”ర్యున చనానంతరంబున. 


1 ములుఖీము సెక్కు. (పతులు; లైన - అశ, బి, పా శానిరుద్ధ గంధ సింధు 
రంబులుంబోలె ___ య. 


1. పాత __ కొన్ని (వతులు ; మూర పనన" జ గి వీ శ,ష.శర.సూని, 2, చ్చ -- 
శ 


వా.ళ. కొన్ని (పతులు వ్‌, ఘూర్చిల్ల — కః గదాభిఘట్టన ఎ ఖల. 


a పరు. యు చెక్కు. [పతులు 2. కును = కొన్ని (పతులు. 


1. అయ్యవసరంబున __ గన శి. జనిత పరస్పరకోధ = గి, చద.బ వీ. 
రలు కొన్ని [పతులలొ లేదు. 4. వాది[తనాద జనశబ్లంబులు హ్‌ 
అ.బు.క.ఖ.డ.బ 5. లుడిగించి _- పెక్కు [పతులు ; లుడిచి కొలది (పతులు, 
6. ధనుఃకొశలంబు  వా.శ. 7. ర్యుననుమతంబున 0; 


3260 


17 ఉ. 


10 క. 


19 శే, 


20 క. 


20 


21 


ఆదిపర్వము షష్టాశ్వా సము 


వోరివిచి|త పామ కవచావృతు( డున్న త!'చాపచారు ది 

సరయు ఆల రగ రి న! అస 
ర్హారుభుజ ౦శు భాస్వదసితోత్ప లవర్డు( డుసం [దచావ 0 
పారుచిమేఘమో యనగ జాూండవమధ్యము క డొప్పి బద్దతూ 
ణీరుండు కంగమధ్యమున “ని ల్బి జనంబులు దన్ను( బూడ6(గ౯ా. 


నరు నించాత్మజు 1నిందా,వరజినఖున్‌ పీరు జబాండవ| పవరు ధను 
రరుం జూచి శిచూపణె'ల్హం, బరమాద్భుత చిత్తులగు చు. బలికిరి తమలోన్‌. 
థి 


వ అదు ఆ అ, రా 2 
Dee క్ష తవాస్తు( డఖిలాస్త్రవిద్యలందు, స య(గగణ్యుండు ధర్మవిదుల 
లోన 
పలక భరతవంశం బెల్ల వెలుగ గుంతి, కడుపుచల్లంగా. బుట్టినఘనేభుజుండు. 


అని పలుకు జనులపలుకులు, వినిగొంతి 1యనంతహార్ష విస్తారితలో 
చనయై నందను నృవనం, దనసంఘములోన( జూచి తద్దయు( బొం7న్‌. 


. చారుమనస్సమ్మద లన, పూరము వెలి !వేర్చునట్లు పొల (తికి విగళ 


ద్భూరి_స్తనజనితప యో, ధారలు నానందబాప్ప ధారలు నొప్పెన్‌. 


1 చారువావ _ చెళ్ళు (పతులు 2 డునైం|దచావ — క్కు (పతులు ; 
డు పెంద = ర, ను (పతులు , ఇందచాప -- బా.కూ, వర్ణుడు ఇం[దచాప 
ఇచ్చట సంధి రాక పోవుట. ఐచ్చికమని భా కూ లే. డొవప్పె = పెక్కు (వతులు 
4 నిల్చి - కొన్ని [పతులు 5 దన్నెచూడ(గన్‌  భాసం చా. కొన్ని (పతులు. 


1. దైవత వరనమునిన్‌ _. మ ౨ సమున్‌ _-- ఊ.ఎ.ఐ,నన.ర,న. 8. భూమి 
వతులున్‌ య. కల్లను __ కొన్ని (పతులు. 
య 


1. ధృఢ మ 2 ధనుర్విచులలోన = అ,ఈ.ట.ర.ను లీ. యళకుండు = 
కీ.ర.న. 


1. యునంతవార్ష __ సెక్కు. (పతులు, 


1. విరియు అలు; వచ్చినట్లు చద.వీ శో ము: 


బశ క, 


పీల్‌ క, 


కరవ 


22 


ద్ర 


24 


26 


శ్రీ మదడాం(ధమహాభారతము 327 


. అయ్యర్డు"ను స్తుతివచనంబు లొక్క”ట ఎనసంఘంబు వలన నెగసి వియత్తల 


విదళోనం బయిన నమ్మహోధ్వని విని *యదరివడి ధృతరాష్ట్రం డిది యేమి 
5రభసనంబని విదురు నడిగిన నాతం డిట్లనియె. 


. భూరిభుజుం డర్లును( డతి,శూరు(డు దన య స్త్రవిద్య( జూపంగ రం!గ 


త్పారంభు(డయిన నతని న,వారితముగ( బొగడు జనరవం విది యధిపొ. 


అనవుడు ధృతరాష్ట్రుడు దన,మనమున 'సంతోషమంది మానుగ *వీనుల్‌ 
గనిన ఫలోమిపుడు గంటిన్‌, వినగేగంటిని. బాండుసుతులవి ద్యాళ క్తుల్‌. 


భూరినిజద్యుతితోడ. బృ, థారణిసంభూతవాండ వాగ్ని | తితయం 
జార6గ నన్ఫత్కులదురి,తోరుతరారణ్య దాహ మున్న తిం "దేయున్‌, 


యా; అర్హునుండు దగ య(స్త్రబిద్భూరొక్లం ము నూర్రుట్‌ :_ 
సం. 1-1256_18 


అని పొగడుచుండ నర్జు"నుం డాచార్యు ననుమతంబున నృ స్త్రలాఘవ 2వ చిత్య 
[పకాశనపరుండయి 'యొల్రవారును తెటూూయచుండ, 


1. నన్తుతి _ అబు.ఎయ. 2. పె _- అ.ఖ.నంర. లి. నంబై వీతెంచిన __ 
అ,ఖన. 4. యుదరివడి __ అ.టఓ.ట.డ.త.బ ర్‌, మహోాన్వనంబని = ఆగ; 


రవంబని __- అ'గ్ని.డ,ద.ర రీ శవ. 


lg గ[పారంభుడయిన ఆ చెక్కు. (పతులు, లీ. నతనిని వారక వర్ణించు - చెక్కు 
(పతులు ; నతనిని వారకనుతియించు = ర. 


1. కడుసంతసిల్లి _- బు.ఖ, ౨. శుతులన్‌ - అపం లి మునకు నిప్పుడు -- 
వా.ళ; మిపుడు గంటీని = భానం. వీ.ళ.ష మున్నగు [పతులు ; ఫలంబొడ 
గూడెను ___ అ,గ.మ. 4 గాంచితి _ ర; గలను మ త 


1. నుండును నాచార్యు — కొన్ని (పతులు. లే. విచిత — పెక్కు (పతులు ; 
విచిత (పకారపరు.డైై క అ విచ్శిత్మ పకాళిత పరుండ వాము “శస న, 


ప్‌ 


ల. జూడ = చెక్కు. (పతులు, 


828 


లి సీ, 


25 వ. 


29 మ. 


ప 


28 


29 


ఆదిపర్వ ము. షష్టాళ్వా సము 


ఆగ్నా యశరమున నతిఖీకరాగ్నియు 1వారుణా(స్త్రమున దు ర్వారజలము 
ననీలబాణంబున నధికానిలంబును మేఘా(స్ర్రమున మహా మేఘచయము! 
బుట్టెంచు మజీయును భూమిచాణంబున భూ పవిష్టుండగు భూరిఘోర 

శె లబాణంబున శై లరూపిము దాల్చు వీరు: డదృశ్యా న్ర్రృవిద్య సెర్మి. 


3 దానద్భశ్య దేహుండగు. దత్రణంబ, (హనస్వుండగు దీర్తుండగు సనూత్ముండగు 


రయంబు 
తోడ రథమధ్యగతు'డగు *ధూర్గతుండు,నగు మహీతలగతు(డగు *నదు తముగ, 


మణీయుం బా అెడుసిం హవ్యా ఘవరాహాదిమృగంబు లముఖంబులం దొక్షాక్ర- 
య మ్మేసి నట్లయే!నేసి యము లతిలాఘవంబున _ నేసియు రజ్జు 
సమాలంబితంబయిన గోశ్చంగంబునం 'దెకవింశతి శరంబులు వరుసన నాట 
నేసియు నిట్లన్ర్రవిద్యాివై చితర్యింబు శమెజసి గదాఖడ్లాదివివిధాయుధ 
దతతం జూపి యర్హునుండు జనుల *కాళ్ళర్యంబు "సేయుచున్నంత. గర్జుం 
డును నిజవిద్యా కెశళలంబు మెబయ సమక ట్ర రంగచ్వారంబున 5 నిలిచి 
భుజాస్సాలనంబు న, 


జను లెల్టం గడు సం భమింప(గ నజ సం బై భుజాస్సాలన 

ధ్వని న వల పక కరంబుచె 6 బడు మహా దంభో శిశబ్దం! బొొకో 

యన వీతెంచిన( us ననీరి రోణాచార్యు డాయన్‌ నుయో 
ధను వేష్టించిరి తమ్ములందణును 2దచ్ద్వారం౦బు పీకించుచున్‌. 


1. వరుణబాణనున - జా. 2. మొనర్చు ఆమ, లె. తురగగతుడు --- 
కొన్ని (పతులు , దూరనతు;డగు _ స జ, న్మ్యశమమున - న; నతణంబ -- ఐ.వ' 
మఖ పాజెడుసింహ - ఇచ్చటి రంగ ోఅమునందు పౌజెడుసింహోదులకు [వనర 
కని సందేహము కలుగుచున్నది. ఆ =e క తిమములు (లోహమయ 
కావచ్చునను నూచన మూలబారమునలభించుచున్న ది. (భమతళ్చవ 
వాన్య షా. [ప్రముఖేసమమ్‌, పంచబాణా ననంనక్తానమ్ముమో చైకబాణ 
జ క్ల "స్య అనుటకు (భమరస్య, కామన్య, సింవాన్య, ఆను పాఠములు 


1, నమ్ముళసి__కొన్ని (పతులు. ద విచితంబులుకొన్ని (పతులు. వు నటఅపి=ను 


Uo కాళ్ళ ర్యజననంబు — కొన్ని (పతులు. ద్‌, నిలిచి___ ఎక్కు [ప్రతులలో లేదు. 


1. బొకో  చ.వీ.శ.మ; బయో _ వాళ. కొన్ని పతులు ; బకో కొన్ని 
(పతులు. 2. దర్వానంబు నాలింపుచున్‌ ఓ. 


శ్రీమదాం[భ్రమహాభారతము 828 


80 వ. అంత. 
-: తొడ్డండ (వవోళింబి యద్లును నోధిక్షేవీంచుటు :... 
Sos [7 


81 శా. సాల్నప్రాంకు నిజోజ్ఞ్వలత్క_వచు శళ్వత్కుండలో ద్భాసితు౯ా 
బాలార్క పతిమున్‌ శ రాసనధరున్‌ 1బద్దోోగనిస్ర్రింశు చా 
ర్యాలం కారు సువర్ణ వర్గు ఘను గ రాఖ్యుక౯ జగత్కూర్థ పూ 

ర ఆగ ఆగ పమ 2 
మ జాచి చూపు [పభూఇఆ శృర్యుల రచ్చటకా. 


త్రం కః కర్ళుండును జనుల నందు నదల్సి చొ తెంచి రంగమధ్యంబున నిలిచి కలయం 
జూచి కృవ దోణాచార్యులకు నమస్కరించి సజలజలధర ఛా్వనగంఖీర*వచ 
నంబులనర్జును నా చేపించి యిట్లనియె. 


లీలి క. 1నీవ కడునేర్పుకాండవు, గావలవదు విని. గొన్ని గణచితి 2మేము౯ 
నీవిద్య లెల్ల 3జూపుదు, మేోవీరుల సూచి మేలు మేలని పొగడ. 


ల౨4 క. అనిన 'నినతనయుపలుకులు, జనులకు వినయము నవ్యసా చికి( గోపం 
బును సిగ్గును మటి దుర్వో, ధనునకు6 |వీతియును జేసెం దత్త ణమా|తన్‌. 


లర్‌ వ. అంత [దోణుచేత ననుజ్ఞాతుండయి. కర్టుం డర్దుమచూపిన యవి ద్యావి శే 
షంబు "లెల్ల న|శమంబున? బూాపిన( బూచి దురోధనుండు చానుం దమ్ములును 
గర్హునిం గొంగిలించుకొని నాతొ బద్దసఖ్యుండవయి నాకును భాంధవులకును 
హీతంబుసేసి *నారాజ్యభో గంబులను నీవును నుసయోగింపు మనిన నట్ల 


81 | బద్దాంగుళితాణు - త. లి. రందబున్‌ _ ఈ,ఏ.ఐ.జొ.ఖ.బ. ఖానం. 
92 1. నందజ -- కొన్ని [పతులలో లేదు 2 వచనంబుల --- వెక్కు (పతులు, 
రవంబున __ ఛా.ళ. మున్నగు (పతులు. 


SS ల నస డుం ముల Ass NSS SI, సన్‌ ఆంటి గ్ని,చ.ద.మ.ళ.హ 
ఏ, జూపెద మీ వీరులు చూచి = గి;,చ.ద.శ.ష ; జూపుదుమే ఏరలునూచి __ 
ఒ.ఓ.ఖ. భానం, ఇచ్చట అఖండయతిగా చూడవలెను. 4. ఫీరలు  అ,ఒ.ఓ చ.జ. 
డ.త.ద భాసంయ.ర. భఛానం. 


వో LEY as 


లీక్‌ 1. లన్నియు _ సెక్కు [వతులు. 2. నన్నుం గురురాజ్యం బేలించి నా యైశ్వ 


880 


లగ క. 


88 క, 


87 


ఆదిపర్వము. షషాశ్వా సము 


చేయుదునని కరు డాతనితోడి యిష్టనఖిత్వంబున కొడంబకి యిమ్మూ (గిన 
రాజలోకంబును నీవునుజూడ. బార్జుతో ద్వంద్వయుద్దంబు "'సేయవల యు 
ననిన ధా ర్త రాష్ట్ర మధ్యంబుననున్న యక్కార్దుంజూ చి పార్టుం డిట్లనియె. 


*పిలువంగ6 బడక సభలకు, బలిమిం జని పలుకు పావభాగులలోకం 
బులకు6 జన వేండి పలికెదు, 2పలువ యొటుంగవు పరాత్మ 3వరిమాణంబుల్‌ . 


అనిన విని పార్టునకు ని,ట్లనియె నినాత్మజుండు దుర్చ!లాశ్వాస జే 
పనిబంధమ్ములు వలుకక, ఘననిశితా(స్త్రములం బలుక6 గడ6గుము నాతోన్‌, 


ఈరంగభూమి య్యస్త్ర వి శారదులగు వారి కెల్ల సామాన్యముగా 
కారయ బీరికి( జొరనగు, వీరికి? గాదను విచారవిషయము గలదే. 


“అని గర్వించి దుర్యోధ నానుమతంబున( బార్జు'తో ద్వంద్వయుద్దంబు సేయం 


“బూని రణసన్నద్దుండయి రవితనయుండు రంగమభ్యంబున నున్నంత నర్జు 
నుండును నాచార్య| భాతృచోదితుండ్రె యుగాంత శేకాలానలుండునుం 
బోలె [బతిఘటించి నిలిచిన. 


ర్యంబు -- వా. కొన్ని పతులు _ మూలను. 'అహంచ కురురా స్తం చయ ధే వృము 
పభుజ్య శామ్‌' ఏ పియస్‌ , (పతి పుట 850. నా రాజ్యభోగంబులను నీవును నువ 


యోగింపు - ెక్కు (పతులు, లై కర్చుండొడం బడి —- వా కొన్ని (పతులు ; 
కర్టుం డాతనితోడి యిష్ట నభిశ్వంబున కొొడంవబడి - ఆ.ఐ.గ. 
tb 


మువంబడకయ _ ఆయ.ర. 2 వలుచెజంగుల నాత్మవినుతి పరిమాణంబుల్‌ _- - 


రన . 
రి 


, వలుకులెరుంగవు - ఏజొ బ; పలుకనెజుంగవు గ. 9. [పొమాణ్యం 
బుల్‌ -- మ; పరథావంబుల్‌ క 
1. లాశ్వాసాజేవ -  ఈబిుఎ.ఒ,ఓ.క ఖట త,న,ళానం,వీన; లాశ్వా 
సప. ఛాతూ, ఇచ్చట పమూలము ““కెంతవై రి దుర్భలాశ్వాని ౩ శ 9కధయ 
భారత; లాయా నకేప ___ వా; లాన్వితనం చేప — జబ; లాస్పద 
సంక్షేప -- ఊ, 2 నిశితశరముల _- సెక్కు (పతులు. 

, తోబోరంబూని __ య; తోడంబూనిరణ సన్నద్దుడయి -. కొన్ని (పతులు. 
పోధితుం చె శై ధా క ఖజ,ట,త.దయ. శకి, కాలకాలుండు నుంబోలె __ కొన్నీ 


[ప తులు 


40 మ, 


41 వ. 


4&2 క, 


44 వ, 


40 


శ్రీ మదాం(ధ్రమహాభారతము 881 


a కోర్ణార్దుయుల ద్భంం ద్శంయుద్దాయు :_ 
సతు జ అల 


జనితామర్శ ణు( డంత( బార్జువయిం బర్జనా (స్త్ర మక్కర్తుం డే 
యి థ జ ర 

ని నపారంబలయి భూనభోంతరముం ద మూతియూగధంబు గ 

ప్పిన. దద్గ్వాంత “తిరోహిశాపభఘనుడై భత్సు. డుండెన్‌ విరో 

అడ ట్య జా uv కి ఆ అ 

చను: డాత్భ ద్యుతి నిస్తరించె సుతుపై సం పీతచేతస్కుండై . 


అయ్యవసరంబున దుర్యోధనుం దొటి ధృత రాష్ట్ర కందను లందజు( గరువలన 
౬ ఈం £3 
నుండిరి 'ఫీవ్మ| దోణకృపపాండవులు పౌర్టువలన నుండి రంత, 


రవిసుతపార్పులఘో రా,హవమునకును +వెజచుచున్న యది *కుంతి తదు 
దృవఘనతరశరతిమి రౌ, ఘవృతాంగు. దనూజుం జూడం గానక వంతన్‌. 


, ధృతి దణీ (గి మోహమూర్చా,న్విక యెనను సంభమించి విదురు(డు (పత్యా 


గత జీవంజేనె నప్పుడ, యతిశీతలచందనోదకాసేకమునన్‌. 


అంత నర్జునుం డనిలబాణంబున స మ్యేఘపటలంబు పతవనేెసి యాదిత్య 1సమ 
"తేజుండయి 2యుం జెనంగ విదురదర్శితు లై న యక్క-ర్ష్రర్హునులంజూచి కుంతి 
సంతసి ల్లె నపుడు ధర్మఫిదుం డఖిలద్వంద్వయుద్రసమాచారనిపుణుండు 
కృ ఖా =దార్యుం డయ్యిద్ద అన డుమ నిలిచి కర్ణున కిట్లనీ యె. 


kL. సిన ఘోలలబయుి. మతం ర నామన. సనమోలరంబయి జా గి స; 
సిన భూభాగ దిశానభోంతరము _- ఆఐజొ,మ, ఐవి నంఘంబు భఖ; 
తండంబు - త కి మువాయవాయుళరము౦ం ఖీభత్సుడేసెన్‌ విరో ___ ఏన, 


మూలము మేఘచ్చాయోపగూఢన్వుళ తోజద్భశళ్యత పాండవః। నూర్యాతప పరివ్వక్తః 
కర్ణో పినమద్భశ్యత 
౬ం 


] భఖీష్మకృప దోణులు పార్దువలన నుండిరి _. ర 


| వెజచియున్న యది _ న; వెరచుచుండె నాకుంతి - ఆఐ, 2 కుంతియు(ద 
దవిభనభఘనశర si Ar RNS DEED, 


1 జీవితం జేసె నపుడ ర; జీవి - కొన్ని పతులు 


1 సమానులై యెదురదర్శితు -- చవీ.ళ,వ. 2, యుండెనంత కొన్ని 
(పతులు ; యున్న = వా, కొన్ని (పతులు, 


982 


45 చ. 


46 వ. 


47 క, 


48 తే, 


49 వ, 


4&7 


48 


ఆదిపర్వము షషా క్వా సము 


కురుకులజుండు పాండునకు( గుంతికి( బుత్తుండు రాజధర్భబం 
ధురచరితుండు నీవితనితోడ రణం బొనరించెదే!ని వి 
_స్థరముగ ?నీదువంశమును దల్లిని దండిని జెప్పు *ేచెప్పినన్‌ 
*దొరయగు *దేని నీకెదిరి దోర్చలళ క్తి నితండు నూ పోడి౯ా. 


అనిన విని కర్టుండు దనకులంబును దల్లి దం[డులను జెప్ప సిగ్గువడి తలవాంచి 
యున్నంజూచి దుర్యోధనుండు గృపున కిట్లని యె. 


కులముగల వాడు శౌర్యము, గలవాడును నధికసేనగలవాండును భూ 
తలమున రాజను నామము, 1విలసిల్లగందాల్చు 2మూ(డువిధముల పేర్మిన్‌. 


1రాజవరు/ డైన పార్గుతో రాజుగాని, యీోత(డనిసేయ(గా౭ దగంజేని వీని 
నెల్ల వారును జూడంగ నీక్షణంబ, రాజుఎ జేసెద నే నంగ రాజ్యీమిచ్చి. 


. 


జ్‌ దుర్వోధనుండు ర్‌ర్ణుని సంగ రాజ్బాయున రోబివ్‌ట్టం జోయుటు :- 
సం. 1-126-86 


అని యప్పుడ భఖీష్మధృత రాష్ట్రలకుం జెప్పి వారి యనువుతంబున మహామహీ 
సురసహా|[వంబు"నకు గోనవా[సాయుతంబు చానంబు సేసి యంగ రాజ్యంబునకు 


1, నవిస్తర —_ డ, 2 నియుదంతమును  అపం 3 పేర్మితో  డ 
ఓ, దొరసినయేని నీ కెదురు ర. 5 నేని __ సెక్కు (పతులు, ర. డున్‌ _ 
Ee 


క్కు (పతులు, 


— 


1 వెలయంగా - అ.వ,జబ 2, మూడు (అర్ధబిందువులేని రూపము) గి, 


1 రాజవరు(ణై న వారివరాజుగాని 
యోత (డని సయంగాందగండేనివాని 
ఐఏ, జేయుదు _ ఈ.తినర, లి,ముకు _ లన, 


తిగు 


1. అకు గోనవా పంబులిచ్చి యవరిమితధనంబులు దానంబుచేసి  చ.ద.వీ.శ,న. 


50 క. 


51 క. 


529 క. 


55 తే. 


50 


ర్‌] 


52 


ర్‌లి 


శీమదాంధ్రమహాభారత ము 838 


ర్‌ డరుండియ్యెడిీమను | బాహ్మ+ణవచనంబు వడసీ కర్లుం గాంచన 
పీఠంబున నునిచి యంగరాజ్యమున కభిషిక్తుం 'జేసిన( గర్లుండును మణినుకుట 
కయూరహారాదిభూవణభూషితుండె సక లరాజచి వ్నా ౦బుల నొప్పి 
ఏవరమవా ర్రంబుతోోడం గురుపతికిట్లని యె. 


బృహదభ్లి మేఖలాఖల, మహీత లశ _త్రివరసమతమున మవో 
మహిమాన్వితుంగా నన్నును, 1మహీళుంగా. జేసి తతి సమర్షత 'వెలయకా,. 


దీనికి 'నద్భశముగా మలి, యేనేమి యొనరు నీకు నిష్టంబనిన౯ా 
మానుగ నాతో. చెలిమి మ,హీనుతముగ. జేయు మిదియ యిష్టము నాకున్‌. 


అనిన విని దుర్యోధనున కెంతయు సంతోషంబుగా( గర్లుం డతనితోడి యిష్ట 
1సఖత్వంబున కొడంబడియెనంత( గొడుకు రాజ్యాభి పేకోత్సవంబు సూచి 
హా ర్రపరవశుండయి సూతుండు రథంబు డిగ్గి కర్టునొద్దకుం బలి తెంచిన. గర్జుం 
డును బితృ గొరవంబున *సం భేమించి వానికి వినయవినమితో త్తమాంగుం 
డయిన. 


కడంగి నూతుండు పుత్తంకు. గాంగిలించి, కొని తదీయ *మూన్చా ఘాణ 

'మొనరంజేీసి 

యంగ రా జ్యాభి షేకార్ట౦ మెనశిరముం,దడి పె వెండియు హార్ణాశుుతతులినొప్ప. 
౧/;ష యి WU) 


. దానింజూచి భీముండు గర్లుని సూతకుల సంభవుంగా నెజింగి నగుచు నిట్లనియె, 


2. య్యెడమను  అ.ఆ ఊ.జా,క,.గి,ట.త యర లి. మనింభాసం, శ వ కొన్ని 
[పతులు 4 శాశీర్వాదంబులు వడసి_చ.ద భానం.వీశ.ష. ల్‌. మహా కొన్ని 
(పతులు. 6. డం - కొన్ని [ప్రతులలో లేదు. 


1. మహిపుంగా _ ఆ.ఐ.ట.ద.శ.ష. 
1. సాదృశ్యముగా నేనేమి _ గ్ని.ళ.మ. కొన్ని (పతులు. 


1. నఖిత్యంబున _ మ, పెక్కు [పతులు ౨. నంభావించి -- జా .గి!.ద.భాసం.ల,వీ.శ.వ, 
ల. మిరందిజా నికి ఏనయ ఈఏ. వక. లువ? మింది: వినయ వో; పెక్కు [పతులు. 


| మూర్ధిష భ్రూణ _ అ.ఆ,ఊ.బు.క.ట.త.బ. ఛా.కూ. ర.న. 2. జేసీ - జొ.ఖ.వా,.శ; 
నొప్ప--- పెక్కు (పతులు. 


834 


55 క, 


ఆదిపర్వము. ష్టాశ్వాసము 


నీదుకులమునకు( దగగ [బ,తోదము గొని రథము గడవ(దొడ(గుము నృపధ 


రోదయుిడగు నర్జునుతోం, గాదనక రణంబు సేయయా *నీకగునే. 


58 వ. 'మటి యదియునుంగాక, 


57 తే. ఉత్తమ'క క్రియ పవరోవ *యోగ్య, మైన యంగరాజ్యంబు నీ కర్షృమగునె 


55 వ, 


50 క. 


ల్‌ 


మంత పూత మై గురుయజమానభ థ్య,మగు పురోడాళమది గుక్క కర్గమగునె. 


అనినం గర్జుండు "వెల్లనయి యొద్దీయుం జేయునది నేరక దీరోననిశ్వాన 

ణా ౧ ద ౧౫౮ ల 
వ్యాకులితవదనుండయి యాకొాళంబేవలన నున్న యాదిత్యుం జూచుచు 
మిన్నకుండె నంత శీనంతర్విలులితుండయిన యక్కర్హుం జూచి భాతృపద్భ 
వనమధ్యంబున నుండి దుర్యోధనమదాంధగంధసింధురంబు వెలువడి వచ్చి 
కడు నలిగి భీమున కిట్లని యె. 


అనిలజ నీకిట్లని ప,*ల్కను దలపనునగు నె లేడికడువుక. బులి పు 
టునె యిటి దివ్య తేజం, బునవా( డధమాన్వయమున( బుటునె చెవుమూ, 
లు 6౬ చ 


1 తో ఉకనరుటు. లి డర్జును తోడను _ కనం, గు. లీ. చేమిటికిన్‌_క, 


1. కొన్నిట నీవచనము లేదు. 

1 మతకులపురుషోపయోగ్య__క. వి భోగ్య మైన  ఊ ఒ.డ. భానం. ల 

1 వెలువెళ్టినయి _ భా.కూ 2. యు నననేరక__ అ.బయ; యుంజేయనేరకి___ 
జి; లవదనుండయి...._ పెక్కు పతులు. 4, వల -- పెక్కు. (వతులలో లేదు, 5. నతి 
(బిడితుండయిన ___ చ.మ.ల.వీ.ళ.మ; నతి లజ్జితుంగైన _ ఊ; నతి విభ్రాంతుం 


అన, 


1. లును జనునే దలంప లేడి._ఆ.ల్లా ద. భానం. మ.వీ.ళవ. 


60 సీ, 


61 వ, 


62 ఆ. 


68 క. 


60 


ఛో 


61 


62 


63 


*ళూరు లజన్మంబు సురలజన్మంబును నేలు లజన్మంబు నెణుంగ నగునె 

మొగిని దధీచి 2యిమ్మునC బుట్టద య్యెనే వాసవాయుధమెైన వ|జమదియు 
గాంగేయు డన మణి కా ర్తిశేయుండన నాగ్నేయు(డన రౌదు6 డన (గ శరవ 
ణోద్భవుండన గుహుం డుద్భవిల్ల జ శర _న్తంబజను (డు గాడ ధర్భవిదు(డు 


గృపుండు ఘటసంభవు(డుగా(డె కీర్తపరుండు, వరుడు [దోణుండు విపుల 
: వలన( బుట్టు 
_ ఇెనత్ర(గ్రోయుల్‌ ఘను లవని( గావః, గడ(గి మీజన్మములు నిట్ల కా వె *వినంగ. 


1-వానితోడి దే?మి దివ్యలవణలపమీతుండును సహ కవచ కుండల మండి*తుండును 
గాని * పక్ళతిపురుషుండు గాడు తనబాహుబలంబున నీ యంగ రాజ్యంబునక 
కాదు సక లమహీ రాజ్యంబునకు నర్గుండగు ననుచున్నయంత నాదిత్యుం 
'డన్తగతుండై న నృస్త్రసందర్భనరంగంబు వెలువడి దుక్యోధనుండు గస్టుం 
దోడొని కరదీపికానహ సరీబుతో నిజమందిరంబున కరిగ౬ బాండవులును 
భీష్మ|దోణవిదురక్భపాచార్ఫులతో నిజనివాసంబుల కరిగిరి, 


కుంతియంత సవాజకుండలకవచాభి,రాము( గర్టు( జూచి రవినమాను( 
(బత్య భజ నెటి(గి (వథమపు త్తి 'న్నేవా, మెబుకవడ 'కయుండ ఎనింతియుం డె. 


వినుత ధనుర్వి ద్యావిదు, ఘను గర్డు సహోయు(6 బడసి కెరవవిభుండ 
రును వలని భయము సెడి జొ, మున. జేయిడి న్నిదవాయెొ ముదితాత్నుండై_. 


1. మూలము -- శూరాణాంచ నదీనాంచ దుర్విదాః [వభ వాః కిల. చిత శాలా[ పతి 
9 యెమ్ముల - కొన్ని (పతులు. ల యయుల ఘనుతవని = గ్ని.చ.ద. భాసం, ఫీ శమ; 
య[వభులవని = వాళ. కొన్ని (పతులు, ఓ, తెలియన; తలస -_ అ.త. 


1 దా -- కొన్నిపతులు. 2 మి వీడు దివ్య _ కొన్ని (పతులు. శి. తుండు 
గాని _ పెక్కు (పతులు. 4. (పొక్ళత — గి.చద, భాసం. శమ 5. బులు 
వెలుంగ _ అ.చ ద.వీ.శ,.న, 


1. గనీక _ ఓ.ల. ౨ యింతి _- ఓ.క.జ.డ. 


వ తయయము విద టమ 


896 


64 వ. 


66 


67 వ. 


64 


65 


66 


67 


ఆదిపర్విము-._ షా శ్వా సము 
ఎ కతొరోన వొంజణవులు తదదక్షీణార్దంభు (దువదుం బిట్టు డొయుటు =- 


పలు, lle 


అంత [బభాశతంబగుటయు ౨=సమయనీయమంబులు దీర్చి యాచార్యుండు 
శిష్యులనెల్ల “రావించి మీరు నాకు గురుదతీణ యిండనిన నందజు | మొక్కి 
యెదురనిలిచి మీకెద్ది యిష్టంబు సెప్పుండనిన విని యవివేక కారణచదారు 
డై *శ్వర్యావలిప్తుండై న |దుపదు “*నొడిచి పట్టి ఆం డిదియ నాకిష్టం బెన 
శ... —0 లా A) 6) రా్లా 
గురుదతీణ యని పంచిన. 


. వలెయని రాజనందను, లెలను సమకటి రథములెక్కి దిశల్‌ ఛే 
గా ౧౧ ౬ 


దిల (గ గరిలి నిశా,తోల సితకృపాణశార్ము'కోద్యతకరులై | 
౧ రుయా లి షా 


ఉత్సాహము. పలదిని నెడయు. చేయ నీతణంబ యొంగి పాం 
చాలు. బట్టి తెత్త మధిక శౌర్య లీల మెఅయంయగా? 

బోలు ననుచు. బెరింగి రాజపుత్తు) 2*లెల్ల నరిగి పాం 
చాలుపురము *ముట్టకొని ర సంఖ్యబలసమేతులై 


పాండవులును రథంబు]1 లెక్కి [(దోణుం బరి వేష్టించి పిఖుంద నరెగిరంత నర్హునుం 
డాచార్యున కిట్టని యె. 


1 తసమయంబగుటయు _ పెక్కు (పతులు 2, దత్సమయనియమంబులు__ జొ .గి. 
తద. భాసర తము? సమయకృత్యంబులు - వాళ, కొన్ని పతులు, కొన్ని (వతు 
లలో నీ మాటలు లేవు. లీ. రావించినాకు _ వా. కొన్ని [పతులు ; రావించి మీరు 
నాకు= జొె.చ దవీ.శ.ష. 4 శ్వర్యల తావలిప్తుడుఅ.బు.ఐ.జె.న న శ్వర్య గర 
తుండగు - గి చ,ద. భా.సం. వీ.శ.ష ; శ్వర్యబలావలిప్తుడు  ఎ.ఒ.జ.ట ; శ్వర్య 
మదావలిప్తుండు స. క్‌, నోడించి కొన్ని పతులు, ర. నాకిష్టం జెనగురు- 
జి,గి|.గ.చ.ద.వీ.శ మ; నాకుగురు. వా కొన్ని (పతులు . 


1. కోద్యత్కరులై _ ఊ.ఐ.జ త ద. థాసం.ల 


1. శ క్రికొన్ని (పతులు; రేఖ -- ప. 8. లెల్లనరిగి పొంచాలు -- ఆ.ఐ.క.గ్ని.చ. 
జ.టంద.ప.ఖాన౦. వీ.ళ మ; లరిగి యార్చి పొంచాలు_వా కొన్ని (పతులు. లి, చుట్టు 
కొని బు ఓమారు: 


1. లెక్కియాయుధ నన్నద్దులె.- ఈ.ఎ. శ 


65 క, 


69 క, 


70 వ, 


11 క, 


12 క, 


79 క. 


14 క, 


68 


69 


74 


శ్రీమదాం ధమహాభారతము 887 


వడిగొని కెౌెరవు*లొండొరు., గడవ6గ *ముశుచనిరి వారిగర్వము సూడం 
గతికి [దుపదాధిపుతో., బెడువంగం దమకలవి యగునె థుజవీర్యమునన్‌ | 


"అతగులచే [దుపిదు(డనవ, హితు(డై పట్టువడ నంతహీను(డె శార్యో 
న్నతు( డధికధనుర్వి ద్యా,న్వితు(డు భవత్సఖుండవంగ పినిరొకౌ చానిన్‌ 


ఆనుచు[ జాంచాలుపురం బానన్న౦బుగా6 జనుదెంచు నంతకు *ముందణ చని 
దుర్యోధన యుయుత్సు దుశ్శాసన వికర్ణ్య జలసంధాదులై న ధా_ర్తరాష్టు 
లనేకన్ఫపకుమారసహితు లై పాంచాలుపురం *బవరగోధించిన:. శాంచాలవతి 
కేయలిగి యపారచతురంగబలనమేతుండై కౌరవులం చాశి 


శరనికరసవా సంబుల(, బరువడి నందజను గప్ప బావ్భడ్డారా 
ధర మురుధారాజలముల, సరసిజముల: గప్పువట్టు నంరంభమునన్‌. 


కలయ నసిముసలదండం, బులు గొని కాంపిల్యనగరమున జను లెల్లన్‌ 
నలి 'రే6గి యార్చి కౌరవ, బలనుభటుల( బొడిచి రాజి బడలువడంగన్‌ , 


ధృత రాష్ట్ర 'కుమారకు లవ,హితులై పాంచాలుమీ(ద నేసిరి సాదా 
తతబాణ| పకరతిరో, హిత మె రవికిరణజాల 'మేర్పుడ కుండన్‌. 


వారలశరములు నడుమున, వారెంచుచు నధికొలాఘునంబున వారిన్‌ 
ఘోరశరవిద్ద'మర్శుల(, గారణమున సోమకుండు ఘను(డ యేసెన్‌. 


కు. =. బతాయునానాజాలతుత ఇకా డమంతా చతు. 


1. లందబుగడువంగ _ క, గ్ని*చ ల శమ. లి, నేగదరు _ ఐక.ట; మునుణనిరి-_గి", 
చ.ద.లళ.వ. 2. పొడపు సెడి మరలివత్తురు ._ ఖ. 


1. ఇతరులచే _ గి.చ ట.డ.డయ,వీ.శ.మ, నుతిమంతుడు[ దుప ఆ; అతగుండు, 
హతకళబృతద్భృవమని భాకూ. 2 దుండు బలవ్ఫాతు(డై = బుఊ ఎ.ఐ.ట.టఓ క 
జత ్పప.బ.భానం.మ. శి, రోవానిన్‌ __ ఐ.డ , రకో __ ఎజత.ద, భా.కూ, 


1. ముందర.6జని _ గి, శమ. వి బువై విడిసిన __ బు.జఒ.క.గి;,,చ.జ,ట.ద. వీ.శ.ష. 
2, యెజింగి -- గి;,,చ.త.ద.బ.వీ శవ. 


1, కుమారకులవహితు లై వ స జ స బట కుమారులునవహితు లై బి, పెక్కు 
(పతులు. 


ls వర్ముల(గా — గి,శ.వమ. కొన్ని (పతులు. 


9g9g1—22 


338 ఆదిపర్వము __స షా శ్వాసము 


"రిక నానావిధమార్షణముల, నానావళార్గముల నేసినం గురువీరుల్‌ 
వానింజూచి *భయంపడి, నానాతను(గా మనంబునన్‌ 2వగచి రనిన్‌. 


ఎ 


Css ఇట్లు పాంచాలుబాణవృష్టి!కి 2నిలుపోపక కురుకుమారులు కుమారీళర 
నిహతసురారికుమారులుంబో తె *వెిఅచజిచి పాండవుల యొద్దకుం బజి 
తెంచినం జూచి యర్హునుం “డాచార్యధర్ముజులకు నమస్కరించి కమీరలింద 
యుండుం డే నీక్షణంబ యవెృ్పంచాలుం బట్టి తెచ్చెదనని నిజృంభించి 
సంరంభ ౦బున భీమ సేనుండు "దనకు సేనా గోచరుండుగా మా దేయులు రథ 
చ కరవకులుగా (దుపదరాజవాహినీసము[దంబు దణియం *“జొచ్చిన. 


_' భీమాద్దశులు (దువధునినేనను దునుమాడుటు :_ 


సం, అను 1-78-40 పంక్తి 


77 క. కరిఘటలం దాడి భీముడు, 'కరటి?క టీకుంభశదంతకర*ముఖముల జ 
రరితముల( "జేసె నిష్టుర, తరవ (జనిపాతపటుగచాఘాతమూలన్‌ | 


76 ఉ. చారుణమౌ వృకోదరుగదాకులిళా వాతి నన్య వాహినీ 
వారణసంచయం బఖినవతత 'జారుణధార లొప్ప సం 
చారితధాతుని ర్ష్రరవిళాలశిలోచ్చయసంచయాభ మె 
వీరరణంబునం బడి యె వికతవా స్పిపవృతపం కి తోన్‌. 


75 1. నహింపక-_జా.గి,చ.ద ర.శ.మ.న. 2 దలచిరొగిన్‌_ఐ; దలచిరనిన్‌ _పెక్కు[పతులు. 


76 1. కి వెరచరచి, కి వెరచికొన్ని పతులు. 2 నిలువనోవక _ అ.క గి.చ.డ.ద.బ, 
య.ర.ఏశ మ. లి, శరాసనళరాసారనినాత  గ్మి చ.ద.ళ వ, శరనివాతికింగాక 
పారునురారి__ల.న. 4 వెజచి - పెక్కు (పతులు ల్‌. డాశ్చర్యంబు నాంది 
నగుచు నాచార్య_ల.న. రి. మీరిందయుండు ___ కొన్ని (పతులు. 7. దనకు __ 
సెక్కింట లేదు. 8 సరుండుగా _- ఆమ. 9 జొత్తెంచిన - ఓ.బ.న. 


(7 1 కరటీకటికుంభబింబకములెల్లను _ న; కరటి - పెక్కు [పతులు ; గరట తటీకుంభ 
బింబ.---వా. ౨ కటి __ ఈ.ఊ.ట,డ భానం. లి. దంత = ఛాసం.ల; 
బింబకములెల్లను _ కొన్ని పతులు: ఓ. న - భానం. ఇతర|త కాన్చించదు. 
ర్‌ననన్‌ == చెక్కు. (పతులు. 


78 1. జారుణ — బు.ఒ.జ.డ.త భాసం. వ.స; దొరుణ _ అ.ఈ.గ.య; శోణిత - 
వా. కొన్నీ (పతులు, 


79 చ, 


80 


53 క. 


64 వ. 


79 


80 


8l 


82 


88 


శీమదాం[(ఛధమహాధారతము 399 


అనిలజు( డు[గు(డై (దుపదువా స్తిఘటావలి నశ్వసంవాతిన్‌ 
ఘనరథకోటి భగ్నములుగా నమరంబున. జేసి పేదదు 
ర్మనుజుల జంపనేల యని మానుగ గోపుండు గోగణంబులన్‌ 
గొనకొని రొప్పుశేనట్టు లథికుం డెగిచెం బృధుదండవాస్తు.డై . 


(సగ్దర. తత గాంతయు( డ త్యాయత 'భుజుండు నరుం డద్గి పాంచాలుదంతి 
ధ్వాంతంబున్‌ వాని వాహో త్తమ*తుహినతతిం దదృటొ దారళా రా 
సంతానంబున్‌ శ రాంళూచ్చయవిభవమునన్‌ శాంతి. బొందించి యుద్య 
ద్ద్వాంశారాతివభుండై *తనరుచు వెలిగ౦ దదణవ్యోమవీధిన్‌ 


, ఆతని. జూచి సహింపకొ, యాతత కార్చుకుండు [దుపదుననుజుండు శార్యో 


1 చేతుండు సత్యజితుం డను. నాతండు 2డీరుడయి తా౪ నతిరభనమునన్‌. 


. కడ6గి |దుపదానుజుండు నె,వ్వడి. గవ్వడి నేసె నూజణువా.డి!శరములం 


గడు నలిగి వాని నన్నియు, నడుమన తునియంగ నేసే నరు డ్మస్త్రములన్‌. 


వివిధా(న్ర్రకోవిదు(డు వా,సవి వాని*రథంబు. *జార్డి సారథుల మహిం 
£9 
వోిగువలువడ నేనె ను[గా,వావమునకును వా(డు విముఖు(డై చెడి పజవన్‌. 


అంత. 


1. చందమున గుండడిచెం__బు , నట్టయధికుండు_ర. 


1. యశుండు _ వాళ, కొన్ని (పతులు ; భుజుండు -- సిశ.ష కొన్ని (పతులు. లః 
తనరుచివెలుగన్‌  ఐ.వ.న. 


| 'పేతుండగునత్యజితృ నునాత (డు _ అఆజె.క.ఖడయ. 2X. భీభత్సుదా కె = అ 
ఈ.ఖ.త.ర ల.వీ ; వీరుడయి కొన్ని పతులు. 


1. శరంబుల్‌ __ పెక్కు (పతులు. 


1. రథాళ్వములను సారధిని వడిన్‌ __ మ. 2 రథ్యసారధుల మహిన్‌ _-- పెక్కు 
(పతులు. శి, తివిరివడినేయ -- న; భువిగూలనేసెన్నుగా — కొన్ని పతులు; 
గవులు __ బు ఎఎ.ట ; కువులుపడ __ భా కూ. సక పదవివవచే పాకు 'వా” 
రాలేదు. అని యిచ్చటి వ్యాఖ్య. 


న 


బా ee 


340 అదీసర్వము._ షష్టాశ్వాసము 


85 క. శర మోతణవేగనిరం, తరమండలితోరుచాపేదండు( డకాండో 
దురదండధరు?(డ పోలెను, హరినందను. దా6కె (దువదు( డత్యుద్దతు(డే. 
ణ 


86 మ. పరమా_స్టకవిశారదుల్‌ బలయుతుల్‌ పాంచాలకౌంతేయు లొం 
డొరులన్‌ మార్కొని యేయునప్పుడు దదియో[గాజిరంగంబు దు 
_న్తరనీరం ధనిశాతసాయకతమన్సంఛన్న మైనం బర 
స్పంయుద్దంబులు దక్కి? యోధులు *నిశా|భాంతాత్ము క్రై *రచ్చటన్‌. 


_: అద్దనుణు (దువడుం ల్లో కట్లో తెచ్చుట :- 
ద అ" 
సరు 1128-5 


కై. అట్టి మవోద్వంద్వయుద్దంబున విజిగిషముండయి పాంచాలుండు పాండవ 
మధ్యము ధనుర్మధ్యంబు భగ్నం౦ంబుగా నొక్క_జాణంబున నేక యార్చిన నలిగి 
వాసవసుతుం డు!డ్యతాని వాన్తుండయి శై_లస్థలంబుమీ(దకి లంఘించు 
కొదమసింగంబునుంబో అ [దుపదురథంబుమీ.దికి లంఘించి వానిం బట్టి 
కొనిన దతెెన్యంబు _2వోవోశార్గంబు అెసంగ మహోర్షవంబునుంబో లె 


(మోయుచుండె నంత. 


88 క. “| వజషీణదర్పు (ద్రుపదు ర,ఛాతముతో( గట్టితెచ్చి యరును(డు [కియా 
దముండయి గురునకు గురు,దఊిణాగా నిచ్చిచేనెం దత్సమ్ముదమున్‌ . 


89 వ. |దోణుండును నర్జునుచేసిన పర్శాకమంబునకు. బరమ*వ్భాష్టవృాదయుండై 
(దయపదుం జూచి నగుచు నిట్లనియె. 


basis నానా నానా 


8 ర్‌ 1 ధరుఃడునఖం డోద్దుర తళ; ధరుండునకాండోద్దుర_-య ; దండునకాండోదుర. 
భాసం. వ.శ.వమ. లి, డని _ అని పొారములు. 


86 1. విధుల్‌ మవెబలయుతుల్‌ న, 2. మోధలు _ ఆ.గి!.చ.శ.ష ; జోదులు - ర.న, 
వి, న స జఇ.ట.డ.త.ల.న; దిశా భాం తాత్ము - పెక్కు (పతులు, 4. 
రండదటుద్‌ రత్తరిన్‌, రెంతయున్‌ __ అని పాఠములు, 


5 ls ధృశాసి - కొన్ని (పతులు, 2, మహాధ్వనులనంగ _ కొన్ని (పతులు; వోవోధ్వను 
లవంగ. వా. కొన్ని [పతులు ; వోవహోకారంబు_ఐ.గ. 


55 1. ఆపేణబలుండు [దువదురథాక న. 2, దానిచ్చి_.కొన్ని (పతులు. 


58 1. పీత -_ సెక్కు (పతులు. 


శ్రీమదాం[ధమహాభారతము 911 


90 క. వీ శెవ్వరయ్య |దుపదమ,వో రాజులె యిట్లు కృపణులయి పట్టువడన్‌ 


91 ఆ. 


92 వ. 


156కి వలసనె *యవావా మ, హవిరాజ్యమచాంధకారమది వా సెనొకో. 


ఇంకనై న మమ్ము నెజు(గంగ 1నగునొక్కొా, యనుచు నుల్ల సంబులాడి 
2 దుపదు 
విడిచిపుచ్చ తరు రుడు వి|పులేోయలుకయు(, దృణహృ తాళనంబు దీర్గ మగు సె. 


లి ధృళ రౌ (ష్లు(డు యుధివరుని యౌవ రాశ్యాభ్లివ్‌వ నిం జోయఖి :_ 
డు ల్ల 0 
సం. 179.191 


ఇట్లు (డుపదుండు |దోణుచేత విముక్ర్తుండయ్యు. గోపపాశబద్దుండయి 
యప్పరిథవంబునకుం (బతీకారంబు 1సేయ నమకట్టి | కావ్మాణోపా స్తి 2 సేయు 
చుండె నంత నిట ధృత రాష్ట్ర) ండు యుధిష్టిరు రాజ్య భాళధురంధరుంగా 
నెతింగి భీష్మోవిదురులతో విచారించి యౌవ రాజ్యాఖిషికుం జేసిన, 


98 చ. 'నలువురు దమ్ములున్‌ "బలిమి నాలుగుదిక్కులు నోర్చె సర్యభూ 


ట్ర 


9! 


ట్ర 


99 


తలిముక రాజనందనుల దర్పమడంచుచు భూరి వస్తు రా 
సులు *గొని "వచ్చి కయీంయగొని విశుద్దయళోనిధి యొవ్పె ధర్మజుం 
డలఘు(డు యౌవ రాజ్యయు తుణడయ్యును బెంపున సార్వభెము(డ , 


1.' విరికినీ వలసెనయవావొ, యారాజ్య -- య Rs Met oe 


1. తగునొక్కొ _న 2. కడిమి _డ. లి రువదు-_డ 4. కోవంబు _- 
ఉ.ఎ లా. ఇచ్చట మూలము “మాభై  [పాణభయార్వీర। తమిణోబావ్మాణా 
వయమ్‌” |దోణు(డు |దువదుని రాజ్యములో. గొంత భాగము నాకమించుట నన్నయ 
విడిచెను. ఛా.కూ. 


1. సేయందలంచి —- ఐ.జొ గ్మిచ.త,ద.పి.ళ.వమ. లి సేయుచు పురంబు సొర 
నొల్లకయుం డె ___ ము; సేయుచుండె రోణుడు రాజకుమారనహితుండై_ వాసి 
పురంబునకు మగుడి వచ్చెనంత - ఉ. 9 విదురాదులతోడ - అ.ఆ,ఖ.న.ర ల. 


1. నలుగురు _ ఖ గ.డ.బ.ర. 2. దగ _ చ.ద.వీ.శ.మ. లి. ముల ఈ.జొ.య. 
కీ వడి _ ఉ. ర్‌, తెచ్చి -- ఉన, ర. యిచ్చిన = బు,క,.ఖ.డ,ల.వ; 
వరాగల స అలు! 


05 వ. 


95 


ఆదిపర్వము. 4ష్టాశ్వా సము 


. 'మతియును. 


; “బద్ద పరంపర *నొ"ప్పై మః దోద్దతగజరథతురంగయుద్దముల గదా 


యుద్ధములం జూడ నెందు బ, సిద్ధుడు మధ్యము:డ యను విశిష్ట స్తవముల్‌ , 


ట్ర్‌ 


అనుపమకార్చు కాదివివిధాయుధ!ఏద్యలయందు. గోవిదుం 


డనంగ “నజయ్యుండ్రై. పరగు నర్జునుం బోలంగ నన్యులెందు లే 
“రను జనఘోవ *ముచ్చరితమయ్యి మరుచ్చలితోచ్చవీచిని 
న్వనముఖరాబ్ట్లి సెష్టితవిశాలమహీవలయాంతరంబునన్‌ . 


“యము లమిత శౌర్యు లరిన్ఫప, యము*లమలచరి[తనిరతు లన€గా నత్యు 


తృమభ క్తి నన్నలకు విన,యము మెఅయుచు నుండి రథికులె బహుకళలన్‌. 
--వ భారద్వాజుం డర్తునునవ (జిబ్ళ్రళిరోనామక దివ్యంభా ణం నోనయలఖ 2 

సం, అను 1.80_20 పంక్తి 
ఇట్లు పాండుకుమారు 'లపారగుఇణంబుల నెల్లవారికి నారాధ్యులయి 2 పరగు 


ఆ శ తి ఇళ్ళ 3 
చున్న నందు ధనుర్విద్య నర్గును దృఢముష్టి లాఘవలత్యు* వేధిత్వదూరాపాత 
జిత| శమత్వంబులకు “సోగచదాళ క్రి సతోమరాది|పహరణ।|పవీణతకుం బరమహీ 


1. కొన్నింట నీవచనము లేదు 


| యుద్ద పరంపర జ Sa 2. నొప్పి _ ఉ ఎ.ఓ.జొ.క జట డ.బర.లి. యని వి 
శిష్ట్రంలు బొగిడలా = బు.కొ టద.ర్ల 


1. యు వంలందు యు. 2) నజేయుడై న ఆ అని (పాత (పతులు, dG 
గవద. పళ్ల +. ముచ్చలితమయ్యె ___ అ.ఉ.క ఖ.గి చ.జ.డ.ద,.వీ,.ళ,మ, 
5 చృలిశా భవిధి జా. కీ 

i లతులచరి[త __ వ 

1. అపారగుణంబుల _ తర లలో లేదు ౨ “పెరుగు _ కొన్ని (పతులు. 
లే. భదిత్వ _ ఓర; వేధ _ మ. 4 గదాది వివిధ __ గిచ.ద,థాసం.వీ. 
శ.న. ల్‌. తోమరకుంతాది 


[పహరణ _ న; తోమరాది వివిధ పవారణ __ మ.ల. 


Rf 


99 


100 


99 


100 


శ్రీమదాంధమహాభారతము 413 


పాలపరాజయోతాదనపరా[క్రమంబునకు( దనవలని భ కిస్నేవాంబులకు 
మెచ్చి భారద్యాజుండు వానికి "| బహ్మాశిరంబను దివ్య బాణంబు కోన వ మూగ 
నివ ర్తనంబుగా నిచ్చి యిల్సీని యొ. 


- దిని నగస్తి నాంబరగు దివ్యమునీం[దుండు దొల్లి |పీతితో 


భూనుత *యగ్ని వేళు(డను భూరిమునీం| దున కిచ్చె 2 వారలున్‌ 
మానుగ నాకు *నిచ్చిరి [కమంబున నేనును నీకు నిచ్చితి౯ 
దీనికి నీవ యర్హుండవు తేజమునం గడుంబెద్ద గావునకా, 


. దీని మానవులయందు. [బ యోగింపకుండునది యల్స తెజులయందు( 


[బియు కృంబయి యిది జగంబుల( గాలు 1నిన్ను బాధించున ట్టి మానవులు 
గలిగి రే2ని ప యోగించునది వారేోనశమంబున సాగించునని దాని 
మహిమ సెప్పి నీవు నీబంధీనముకంబున నాకు గురుదడిణ యిమ్మది 
యెయ్యది యనిన నాయుద్దంబు సేయుకపుడు నాతో నెన్న (డు (బతి 
యుద్దంబు సేయికుండు మిదియ నాకు గురుదకిణ యని నర్జునుండు 
వళ్లయని యాచార్యునకు నమస్కరించి దాని కొడంబడి యె నంత దుర్యో 
ధనుండు యుధిష్టిరుయావిరాజ్యాఖి పేకంబునకు భీ మార్చునయముల 
పరాకమరిీబునకు మనంబున ినహింపనోవక' క ర్షళకునిదుశ్శాననులతో 
మంత నంబుండి యిట్లని యొ. 


6. శ్చాదిత  వెక్కు పతులు 7. [బవ్మాశిరోనామకంబగు -- అ.ఈ.గ,ట, 
న్‌ 


Ub 
డ.న.బ.య. ర, సం్రపయోగరహన్యనివర్త సూర్వకంబుగా నువదేశించి __ ల, 


a‘ 


ks యగ్ని దెళ్యుండను-_ గి భాసంలశ స ౫2౫, నాతడుక౯ా_ ప ని, నిచ్చెను (గం 


[ మరి నిన్ను - పెక్కు (పతులు. 2, నివారి మీంద. -_ గి, చ.ద.బ.పీ శ వ. 
లీ నక్షణంబున -- ర, న|శమంబున సాధింమ నురాసురమానవుల యందు 
నీ కసాధ్యంబు లేదు కలిగిరేని వారి నీ దివ్యా(న్ర్ర) బశమంబున జయించునని ___ 
ఓ.బర. ఉ జననమ _ అఆ.ఒఖమ. 5. నేను యుద్దంబు = గ్మి.చ,జ.ద, 
భానం వీ.శ,ష. 6, నాతో నెన్నండు _ కొన్ని (పతులలో లేదు. 7. కుండు 
నది యిది _ ఆ.ఐల, ర. రాజ్యాఖిమేకంబును = వెక్కు (పతులు, 
ల బును పెక్కు పతులు. 10. నహింవనోవక __ పెక్కు (పతులు ; 
సహింపక _ వా కొన్ని (పతులు, 


944 


101 


102 


10. 


ఆదిపర్వము__షస్టాశ్వాసము 
-: రొణీరోనీతి ;_ 


నర జురీ[ జా! ౧ 


ప ఆయుధవిద్యలయందు 1జితళములనియును రణళూరులనియు సంత 


తోళ్చాహులనియు *నత్యుద్దతులనియును భయమందుచుండుదు( కాండ 
వులకు 

దాన్నిపై నిప్పుడు ధర్మజు యువరాజు. జేసి రా జీ నేమిసేయువా(డ 

నృపనీతి యెయ్యది. నిరతంబుగా మీరేనా శకెణిగింపుుడు నయముతోడ 


. ననిన వినియు. 5గణికు. డనువా(డు సౌబలు, నా _ప్ప్రమం|తి నీతులందు. 


గరము 
కుళలుండై న వాడు 6కురుకులవల్ల భు, నిష్టమునకు( దగగ నిట్టులనియె. 


తరువోజ. ధరణీళు( 'డుద్యతదండు(డై యు చితదండవిధానంబు. దప్పక 
ధర్మ 
చరితుల(గా మహీజనుల రటించి సద్వ్భృత్తు( డగుినది సర్వవర్షములు 
వరుసన తమతనువర్షధర్మముల వ ర్తిఖ్ణుదురు గడవక దండఖీతి 
నరిమితివర్దితుళడై సమీబుద్దియగు మహీవల్లభు ననుశాసనమున. 


1. జిత [శమ ల్‌ రణళూరులనియునురయిముతోడ, సంతతో శ్చాహులు సత్య సంధులు 
SOs భయ -- న లి నత్యుత్తములనియు - అ. తరము 
చెక్కు. పతులు. 1. నాశెరిగింవు డీ నయముతొడ - ఉమ. ల్‌, కిణింకుండను 
వాండు - చళ,ష ; గిణికుండు - గి. “తతః కణింకమానాయ్య ధృతరాస్త్ర ౬ 
(బవీదిదమ్‌. మూలము పి.పియస్‌ (పతి 904 పుట. కణికం మం(తిణాం (శేష్టల 
ధృతరాష్ట్రో ౬ (బవీద్వచః అని చ్మితశాలా (పతి, 244 పుట 6. కువలయా 
ధీశ్వరు టల 


1. డుద్దత కొన్ని [పతులు ; డుద్యత దజుణై -- న. 2. చేని కొన్ని 
[పతులు _ ల వృ్తి--ఉఊ బు ఎ.జ.ల.న వర్తి = ఈ 


భండార్మరు [ప్రతియందు (అధ్యాయములు 128,129) కణికనీతీ విడున(బడినది. 
74 పుట లోని జ్ఞాపిక చూడనగును. 


నన్నయ (క్రీ.శ. 1050) భారతములో కణికనీతి పశంసలేదని భండార్కరు పలి 
నుడువుచున్నది ేమేందు?ని భారతమంజరిలో( గూడ కణికనీతి లెదని భండా 


1౮8 


104 


105 


106 


107 


108 


104 


105 


(0 


శీనుదాంధ్ర మహాభారతము §45 


. గుయుకొని కా ర్యా కార్యము, లెటు (గక 'దుశ్చరితు డె యహిొాతు (డగు 


ననిన్‌ 
మజవక *గురు నె నను జను, లెజణుఎగల శాసించునది మహీకు (డు బుద్దికా. 


. ధీరమతియుతులతోడ ని, చారము సేయునది మును విచారితపూర్య్ణ 


| పారబ్ద మెన కార్యము, వారము. బొందును విఘాతపదదూరంబి, 


 జనపాలు(డు మృదుకర్మం, బున నైనను [గూరకర్మమున నైనను నే 


ర్పున నుద్దరించునది ద, న్ననపాయత( బొందిచేయువది 2ధర్మంబుల్‌ . 


. అమలీనమతి నాత్మచ్చి, [దము లన్యు లెలుంగకుండ( చా నన్యచ్చి 


[దము లిమ్ముగ ఇెబుగుచు బే, శము. గాలము నెబి6గి మి|తసంప 
న్నుండై. 


. బలహీన్నులెనచో శ, (తులం 1 జెలుచుట నీతి యధికదోర్వీర్యనువ్భా 


దృలు_తెన వారి 2జెటుప౧గ నలవియె యక్షేశసాధ్యులగుదుర మీందన్‌. 


ర్కరు సంస్థవారు వాయుచున్నారు జావా [పతి (కీ థు 1000) లో. గూడ ఇది 
లేదని చార చెప్పుచున్నారు. మూలభారతము మీద రచఛచింవంబడిన వ్యాఖ్యలలో 
మిక్కిలి పురాతన మైనదిగా ఇావింప(బడు దేవబోధ వ్యాఖ్యలో కిక నీతి వ్యాఖ్యా 
నింప బడలేదని భండార్కరు (వతి తెలుపుచున్నది  శాంతిపర్వమునందు 
౩ (తుంజయునకు భరద్వాజునిదే నుపన్యసింప- బడిన రాజనీతి సారాంశమే కణికనీతి 
యని వీరిమతము. కాని మేము చూచిన తాళప్యత్మవతులలోను, ముదిత పతుల 
లోను కణిక నీతి కనబడుచున్నది. నన్నయ భారతములో నిది [పకి ప్పమనుటకు 
నాధారమేమో తెలియదు. పర్వానుకమణిక, పర్వసం[గహా ఖాగములందు 
మాతము క ణికనీతి (పళంసలేదు 


1 దుక్చిత్తుడయి యహితు __ వ, ౨ సుతు వున లి, ౫క __ అ.డ, 
ఒ ఓకా క.ఖ.గ.జడతదవ మూలము నందు దీనికి నరిపడు శ్లోకము 
కాన్సించదు., 


1 (పారంభమయిన - వీ.శ.వ. సెక్కు. (ప్రతులు 


1 చా ననపాయత _-- అఆ.ఓ.ఖ.,గ.త.బ ; దన్ననపాయత. బొంద6 జేయువది 
కర్భంబుల్‌ = గ్నిచ.దయయ,ల వీళ.మ. ౨. కార్యంబుల్‌ -- కొన్ని పతులు. 


1 జదుపుట - గ్నిచ ద.ళ.మ.ళర ; జరచుటన. 2, జదుపలో = చ.ద.శ మ, 


546 


10౧8 


109 


110 


111 


112 


108 


109 


110 


111 


112 


ఆదిపర్వము__ష్టా శ్వా సము 


. అలయక పరాత్శక్ళత్యం,బు"ల( బతి యొబజుంగువది దూతముఖమువ( 


బరభూ 
ములవృత్తాంతము లయు6ంగంగ(6, బలుమలఠఅు. సేబుచ్చునది వివీధేపాషండ 


తతిన్‌. 


. నానావిపోర అలో, చ్యానన థాతీర్ణ దేవతాగ్భ వామృగయా 


స్టానముల కరుగు నెడ మును, మానుగ శోధింపనలయు మానవ*పతికిన్‌ . 


. వీరు నమ్మంగం దగుదురు వీరు నమ్మందగరు 1నాకు నా వలవదు తత్త్వ 


బుది 
ధ 


నెవ్వరిని విశ్వసింపక “యెల్ల పొద్దు, నాత్మరమా *పరుండగునది విభుండు. 


| "ఇమ్ముగ నాత్మరజు విధియించు?విధంబున నుం|తరక య 


త్నమ్మువం 'జేయంగావలయు. దత్పరిరకణళ క్తి నెల్ల కా 
ర్యమ్ములు సిద్దింటొందు[. బరమార్గము మం తవిభేదమైన( గా 
ర్యమ్ములు నిర్వహింప(గ బృహాస్పతిశై నను నేరంబోలునే. 


* పలుమటు శసథంబులు నం, !జలియుము నభివాదనమును *సామ[పియఖా 


మలు మిథ్యావికయంబులు 6, గలయవి దుష్టన్వ భావ కాపురుషులకున్‌ . 


1 లు- చాల (పతులు, 2 మతినెరుగునది __ మదినెరుగునది _ యని పాఠ 
ములు ఏ. బంచునది _ కొన్ని (పతులు. షీ, బహురూపకులకా _ మ 


1. తతికిన్‌ - వా. కొన్ని పతులు ; పతికిన్‌ _ వెక్కు[ పతులు 


ఈపద్యము డ (ప్రతిలో లేదు. 1. నాగను వలవదు _ గి చ.వీశ.ష 3 నాకన 


వలవదు - కొన్ని (పతులు. 2a నెల్ల - కొన్ని ఉాళపత (పతులు. లె. రతుండగు 
నది _ ఆ,గ, 


ఈ పద్యము క (పతిలో లేదు. 1. ఇమ్ముల  ఖగ.తబల ౫&2. తెరంగున - 
నబ, 


ఈ పద్యము క్ర (పతిలో లేదు 1. జలులును __ గి చ ద.వీశ.మ. వి, సాధు 
[ప్రియ = ముఓయ ; నానుుపియ = వచా; సామ పియ - పెక్కు (పతులు. 
వీ, వచనంబులు _ జొ.చ.జ.ద శ షమ. 


న. 


118 


114 


115 


116 


117 


118 


115 


116 


LE 


(శ్రీ మదాంధమహాభారతము 947 


తన కిమ్మగునంతకు దు,ర్జను( డిష్టుండపో ల నుండి సర్బ"మపో లెం 
దన కిమ్మగుడును గలచును, ఘన దారుణకర్మ గర ళ*ఘన *దంష్టములన్‌ స 


. కడునలుక యు. గూర్చియు నె,ర్పడ నెజింగించుగది వాని ఫలకాలమునన్‌ 


బిడుగును గాడ్పును జనులకు, బడుటయు వీచుటయు నెజుక 'పడియడు 
భంగిన్‌. 


. తజకీ యగునంతకు రిపుందన, యటి'కటం బెట్టికొని 2యుండునది దటి 


యగుడుం 
"జటుచునది జూతిమీ(దను, వణిల(గ “మృద్దటము నెత్తి వె చిన భంగికా. 


అ తన కప కారము మును. సిన జను? డల్పు(డని నమ్మి చేకొని యుండం 


జన దొకయించుకము ల్లయి,?నను జాదతలమున నున్న *నడవంగ *నగునే, 


. బాలు(డని *తలంచి రిపుతో, నేలిదమున( గలసి యునికి *యిదికార్య మె యు 


త్కీలానలకణ మించుక, చాలదె కాల్పంగ నుగశై లాటవుల౯ 


ఈ పద్యము కడ [పతులలో లేదు 1 ముక5రణిన్‌ _ ఒజర. 2, ఖర _-- 

అ 0 అగ = | జర, అక, అగ లి ఇళ జ్‌ క్‌! 
కొన్ని పతులు. శి, దం న్ద ములన్‌ _ చెక్కు తాశప[త (పతులు; దం స్ట్రలచేన్‌ 
వా మున్నగు (పతులు 


ఈ పద్యము కయ. పతులలో లేదు. 1 పబవచెడి భంగిన్‌ _ మల. స 


ఈ వద్యము ఈ క.గ్మిచద.పళష. [ప్రతులలో లేదు !. కడ. బెట్టకొని- ఛానం 
వాళ; కటబటి _ సెక్కు. (పతులు. on నిల్చునది Ww 2 మృద్భాండమెత్తీ - 
౬ 


ము ఒ.జ.త 


ఈ పద్యము క (వతిలో లేదు 1, మును దన కవకారము చేసిన - ఆఎ.ల; 
తన క వకారము చేసిన 

జను. డల్పుం డనుచు నమ్మి జడమతిమె చే 

కొన జన దించుక ముల్లయి 

నను బద్దతు లందు నున్న నడువంగ నగునే  ఓ.గ్మి.చ.ప.వీ.ళ.ష 2. నను బాద 
తలమున నున్న నడువంగ నగునే _ భాసం,ళ. లి నలవియె నడువన్‌ = న. 
(అఖండయతి) 4. లావే _ ఈ; వశమే _ ఖ. 


ఈపద్యము కడ |వతులలో లేదు 1. తలచి పెక్కు పతులు ; నమ్మి-వా.ళ 
కొన్ని పతులు 2 యిది కార్య మెయు_ వెక్కు పతులు : "యెంతయువలదు.-వా, 


348 


118 


119 


120 


121 


118 


119 


120 


121 


ఆదిపర్వము. షషాళశ్వాసము 


. మొనసి యపకారి. గడ నిడి, కొనీ యుండెడు 'కుమఖీి డీర్హ కుజశాఖా|గం 


బు “నుండి నిద్రవో యెడు, మనుజునకు 2నమానమగు( |బమత త్స్వ్వమునన్‌ = 


._ తడయక సామభేదముల దానములన్‌ దయతోడ 1నమ్మంగా 


Ca) 


నొడివియు సత్యమిచ్చియు జనున్‌ జన నాధకృతాపికారులం 
గడంగి వధింపంగా *గనుట “కావ్యుమతం వీది గాన ౩ యెట్టులుం 
గడుకొని శ్యతులం "జెజుప6 గాంచుట కార్యము రాజనీతి మెన్‌, 


. కావున సర్వపకారంబుల 16పకారకారణి లయినవారిం బరుల నయిన 


జాంధవుల నయిన నుపేఉంపక యాత్మర శాపరుండవయి దూరంబునేసి 
దూషించునది యనిన. గణికునుతంబు విని దుర్యోధనుంేడు చింతా 
పరుండై యొక్కనాండు ధృతరాష్ట్రుళేన శెకాంతంబున నిట్లనియె. 
= ఆ! య 
జ దురోధను(డు దం(/జీతో/ దగమగనోదూఖంచు దొలుశ్రుల *- 
se | 
పీరులని పొండుసుతులకు 'వెజుతు చేను, వెజచుటకు. 1దోడుగానిప్పు విభుండ 


వీవు 
పాండవ జ్యేష్టునకు( వీతి. బభమయోవ, రాజ్య మిచ్చితి కురువృద్దరాజు 
లొద్ద. 


ఈ పద్యము క (వతిలో లేదు. ఊఉ (పతిలో '“జాలుండని తలంచి' అను పద్యము 
“మొననీ యుపకారియు” యను పద్యము తరువాత నున్నది 1, నృపతి_ఇ.ఏ.'వా; 
కుమతి _ శ.వ. పెక్కు (పతులు లు బు "పెక్కు [పతులు ; నమాను( 
డగు ఎ ఏ,ఐప.నాళ 


ఈ పద్యము, క [పతిలో లేదుః 1. నిమ్ముగా-జొ.గి ద.ప.బ.శ.వ, స్రీ, రాధులన్‌ __ 
ఐ.గ్ని చ.ద,.వి శ,వ, లి గనుట- ఊ ఐ ఓట.బ.న 3 నగుటజొ స; జనుట_బు 
స,ననుట_వా ళ. కొన్ని|పతులు “& కావ్వుమతంవీది_భాసం i కార్భమత ంబిది on 
పెక్కు. (పతులు ; కావ్యమత ంబిది — వా.ళ.ళ.ష.భా.కూ. కొన్ని (వతులు. 
క్‌. యెట్టునున్‌, యిప్పుడున్‌ అని పారములు రి. కిన్‌ _ కొన్ని [పతులు 


ఈ వచనము క ప్రతిలో లేదు 1. నపకారులయిన -- పెక్కు పతులు. 2. 
శు చింతాపరుండై, డు చింతా కాంతుండైై య సెక్కు (పతుతు ; డెడంబడి 
చింతా _ వా. లి, నకే కాంతం౭బున నిషనియె.. ఈ.ఐ ; నికడకుం జనియిట్లని యె. 
త RAN ఏన కిట్టని యె ___ వా. కొన్ని (పతులు. 


1 ఆర్య న ఆల యు 
1 దగగనప్ట్ర నా "పెక్కు [వతులు, 


శ్రీమదాంధ్రమహసహాభారత ను 119 


122 వ. "దాననచేసి *పౌరజానపద| కాహ్మృణ|[పఛాననరులుధర్మజున కనురక్తులయి 


128 


122 


128 


నిన్నును భీషుని నాదరింపక [పజ్ఞాచతుండు * రాజ్యర కణంబు వేయ 
© ద 
సమర్ధుండుగా(డు ఖీష్ముండు సమర్థుండయ్యును ముందట రాజ్ఞ్యేభారనివ ర్త 
ఇ 5, ఆం ఆల 
నంబునందు. గృతి|పతిజ్ఞండ య్యెం గావున బాండవ క్యేషుండై న 
యుధిష్షిరునకు రాజ్యాభి షేకంబు సేయుద మతండు “తరుణుం డయ్యును 
గుణవృద్దుండు ధర్మకీలుం'డు పర్మాకమవంతు లై న తమ్ములుగలవాండు 
రాజ్య పతిష్టితుంిడ య్య నేని వృద్దుల నమాత్యుల బంధుమిత్తు లను 
దొలిరిటీకంళలు మీక్కిలిగా. బూజారుల నెల్లం బూజించు( బవితామహుం 
య Oy ౧౧ 

డన భీష్ముని నపుత్తకుండై న ధృత రాష్ట్ర9ని నతిభకి_ నథీష్టభోగానుభవ 
పరులంగా నుఖంబున నునుచు దీనికి విదురుండును నొడంబడునని యెప్పుడు. 
దమలో విచారింతోరని వింటి. గర్హశణూలాయవమానంబులై న మూర 
1 పకృతుల పలుకులు విననోవ కాండవుల నిప్పురంబు12వలన వాయు 
నట్లుగా? 'జేయ**వలయు నేమి సేయుదునని5( గొడుకునకు ధృత రాష్ట్రం 
డిట్లనియె, 


1 జనపేతియెనవానికి, |బచండిమవోతుములావా వాంతరం 


బున మృతి బొంది యొండె నుజి *పుత్తుంలవె ( దిన రాజ్య భార మె 
ల్రను నియమించి 5రమేంగి గిరులం దప మొస్ప6గ. 6-జేసి యొండెం గా 
కనీమిషమలోకభోగనుఖ మంద(గ( బోలునె శాళ్వతంబుగన్‌. 


1. దానం జేసి -- కొన్ని (పతులు వి, పొరజన బావ్మాణ — పెక్కు (పతులు. 
ని రాజ్యరతణంబు — పెక్కు (పతులు ; రాజ్యంబు -- వా. కొన్ని (పతులు, 
4 'భారి పెక్కు [పతులలో లేదు. 5. నిశ్చయుడయ్యె __పద 6 తరుణ 
వయన్కుండయ్యును _- ఆ జ,ల. 7 డు నదిగాక పరాక సనో బౌ.క.గ్మి చ.ద. 
ఖాసం శ,ష ర. ల్లైవిధేయులెన _ కొన్ని పతులు. 9. డయ్యెనేని _ కొన్ని 
(ప్రతులు ; డయి వృద్దుల చా. కొన్ని పతులు. 10. రుదిని నించ_వా కొన్ని 
పతులు 11. జనుల వచనంబులు -- పెక్కు (పతులు. 12, వలన __ కొన్నిట 
లదు. 18. వలయు ననిన _ కొన్ని (పతులు. 


1. తులెనవారికి __ జా ర. 2. మవోగతులాహా __ గ్మిచ.ద.శ,ష; మవోత్మున 
(ల) కావావ __ బ.భాసం,య.ర.వీ; మహాత్మత నా హావ — న. లి. బొందు 
టొండె _ ఖ,గ్నిచ.ద న.ళ.ష, రీ, సుత్తు9పయిన్‌ a పుత్తుంనిపయి మం “కొన 
(పతులు. క. యేగి _ (అర సున్న లేని రూపము) గి.శ.వ. 6. శేయుటొండ_ 
గ్ని.చ.డ.ళ.ష 


125 


127 


127 


ఆదిపర్వము _ష్టా శ్వా సమః 


| 'రాజయ్యెడు వా(డు దనరాజ్యభారంబు దాన చూచి యరయవలయు 


చేను మడంగసహితంబుగా వేదాధ్యయనంబు* సేసియు నర్గ శా(స్త్రుంబు 
నందు. గృతనిశ్చయుండ నయి బలంబు గలిగియు నంగవై కల్యంబునం బర 
చకంబులకుం [బతివ్యూవాంబులు రచియింపనేరమిం జేసి  రాజ్యంబు 
వకు. ిదగకున్న. 


ఉ. లోకనుతుండు పాండు6 డమలుండు మహాగుణరత్న పూర్ణ ర 


ఆత్నాకరు, డత్యుచారమ'తి నంధు(డ నెనను నన్ను ఛాజుగా( 
చేకొని 2నాకు భ కింబని సేయుచు నసర్వజగజ్జిగీషు(డై 
యో కురువంశ రాజ్య భర మింతయు( చాలే బరా|కమంబునన్‌ . 


పరచ క్రపతులచే ఫీ, కరుంజె ధనరాను* లదిమి కప్పము సఖ 
చ్చెరం దెచ్చి యిచ్చి నన్నును, భరతకుల శేషులేడునిచె బహూయజ్ఞ ములన్‌ . 


. మజియు వాని'కంచు గుణంబుల మిక్కిలి యయి జనంబులకు ననురక్తు లె 


పరగుచున్న పాండు?రాజుకుమారుల నెవ్విధంబున( బావనెర్వునని దుఃఖం 
3 నః 
చిన ధృతరాష్తునకు దుర్యోధనుం డిట్లనియె. 


రాజైనవాడు _ కొన్ని (పతులు న్‌ శా స్త్రుంబులందు---- చ.ద. ఛా 
వీ.ళ షు కి దగకయున్న కొన్ని పతులు. 


1, తియంధుండ _ ఖ.గ్ని చ.వీ.ళ.ష. ఏ. భక్తితోడ బని _ బొ.చ.ద.శ.వ; భకి 


యుక్తి_మ.ల శీ భరమెంతయు _ గ్నిచద వీ.ళ.న 


ప 
ఓ లెల్టగప్పము _- య 2. కప్పంబులు చెచ్చెర _ గ్ని.చ.ద.ల.శ.మ. లి, డనిచె 
ణా ఫడూన్చె_. సూ, 4. యజ్ఞ ములన్‌  ఐ జొ క.చ,ద.మ. 
వీ.శ.మ ; యజ్ఞంబుల్‌ _ వా. కొన్ని పతులు 


1. కంబను  అబు.ఒ,క గ,ట.జ.త.ల. ల. రాజు _ కొన్ని పతులలో లేదు. 
లీ. పలికి. చ ద.వీశ.ష 


129 


128 


129 


శ్రీ మచాంధ్రమహాధారతము 351 


; మె తృకంబగుంట్మీ పాండు భూవతి “మున్ను తాల్చుట (జేసి తతృనయుండెన 


ధర్మజు డిప్పుడు *దాల్చిన నాతనితశయుండు మటీ దాని( దాల్చు మీ6ద 
*నిప్పాట. బాండువంశేళు"ల వన మతీ రాజ్యార్హు లగుదురు రాజ్యమునకు. 
బరువడి "మే మింత. బాసిన మాపు త్తపౌ_త్త)వర్గర్‌బును ( బాయు నింక 


. నొరుల. గొలిచి 'కుడువనోవ మేమట్లుగా, కుండ మమ్ము జేయ నోపుదెేని 


పాండు రాజు**తొంటిభ కియు నప్పాండు, తనయులందు దయయు. 
దల౧పకుండు. 


-: ధుర్యోొధనుండు వొంజథ్రలను నారణొవతం భునత( 
బంబఖ్రుమణి లం (డీతో( జొవ్హుట ప్‌ 


సం. 1.180. 


. ఈ రాజ్యంబు మొదలింటంగో లె 'భవదీయం బయినది (పక్ళతిజనులు వళ్యులు 


గాకుిన్నను |గమాగకంబయి మాకు న|పయత్న లభ్యం బగు. దొ ల్లి 
పాండురాజు రాజై గుణంబులం |బజానురాగంబు వడ యుటం చేసి యెల్ల 
వారును ధర్మరాజు రాజ్యంబ వలతురు దాని నెణింగియకాడె యేను 
“నిత్వదానసమ్మానంబులం |దికృతిజనంబు లకు సంతోషంబు సేయుచు 
నుండుదు నిందుల దుష్టజనులపకి పాతవచనంబు లుడుగునంతకు నుపా 
యంబుశ6 గొంతిని బాండవులను దదీయబృ త్యామాత్యవర్గంబు తో వార 
౯కావతంబునకుం బు త్రము మనకు రాజ్యంబు స్నుపతి'ప్టితంజై న మణీ 
-వారలిందులకు వతు రనిక దుర్యోధనునకు ధృత రాష్ట్రం డిటని యె. 
== ర ౮౧ 

1, మున్న-చ.వీశ మ. 2. దాల్చుట - ఓ లి. దాను దాల్చు - య ఓ. నిప్పాండ 
వులును వంశేశులై -మ. 5. లు - కొన్ని (పతులు. 6 రాజ్యార్హులగుదురు 
వసుమతి రాజ్యమునకు --గ్నిచ ద.శ.మ. (ఈ పారమునందు అఖండయతి తోడి 
'రలి యతి) 7 నేమింత -- కొన్ని (పతులు. ర బెల్ల-ఉ.చ.ద.వీ.శళ మ. 9. 


నంత - ర. 10 తిరుగ _ జా. 11. నోపము నట్టుగాకుండ -- కొన్ని పతులు. 
12, తోడి _ ట,డ.నయ, 


1. భవదథీనంబై న (య) ది — ల; భవదీయులై న (పకృతి = అ.బు గచ, 
Bes 2 న్నను[గమ|క్రమాగతంబయిఅ.చ.ద.వీ శవ శి. దొల్లియు -_ 
కొన్ని (పతులు క. నిత్యదాన --- కొన్నిటలేదు 5 పాతంబులుడుగు- ఐయ.ర ; 
పాతం బడంగు నంతకు-న 6 నట్లుగా---చ.జ.ద.వీ.శ,ష, గ. ష్టం బైన క 
ర వత్తురుగాకయని___ఒ.త . 


852 


180 


181 


121 


1కిలి 


ఆదిపర్వము _ షా శ్వాసము 


తరువోజ. ఏ నెల్ల పొద్దు నాి యెడలోన( దలంతు నీయభి| పాయంబ యిది 
దొరుణంబు 

గాన *వాకునకు6 జుల్కన తేర నోప( గడి పాండవుల నేకత *మెట్టు లనుప 
గా నగు మటి దీని గాంగేయవిదురకలశజాశ్వశ్రామ గౌతముల్‌ బుద్ది 
గా నొడంబడుదు* ౭ కాదయ్య యనిన గౌరవ జ్యష్టుండు 7మను. డిట్లు 
లని యు. 


_ భవ*ేదనుజ్ఞూ గారవంబున గాంగేయాదులు దీనికి నెడంబడుదురు వారు 


కౌరవులకెల్ల సముత్రై యుండియు నావారల యొట్లనివ నశ్వత్రామ 
నాకిష్టుండగు*ట నన్ను 6 బాయకుండు పుత్తంస్నేహంబున [దోణుండూేను 
భారచ్వాజుని భాగినేయునిం చాయ నేరమీం జేసి కృపా చార్యుండును 
నాయొద్దన యుందురు మలి ఫీష్ముండు మధ్యన్లుం డగుటం బాండవులం 
బరి|గహింప(డు విదురుండు పాండవపతపాతియయ్యును నొక్కారుండు 
నా కహితంబు సేయ నోపండు గావున నిక్కార్యంబున దోషంబు లేడు 
విని దకరణం బయిన నా హృదయశ ల్యంబు కచాచి "నన్ను ద్దరింపుమని 
ధృతరాష్ట్ర” నెట్టకేలకు నొడంబటీిచి దుర్యోధనుం డప్పుడు 


. వలనుగల మంతివరులం, బిలిచి పృథానందనులకు. [బియముగ ప్త రి 


ముల వారణావతంబును, వెలయ(గం బొగడుండు వారు "విని తగుల 
నెడన్‌. 


1. ఏను నిక్కార్యంబ (బు హృదయంబులోన నెప్పుడు జింతింతు నిది దారు 


అంబు - బఒ.బ.త వి యెద _ శ.ష. మొదలె న (పతులు ; ఇయెడదలో 
దల(తు ల లె, వాక్కునకు -_ కొన్ని పతులు. శ4మేను బంప --- 
చ,.ద.వీ.శ.ష; మేను బనుప - గి. 5. గానేర __ ఆ.ఈ ఉ ఊ.బు ఐ.గ,.చద 


ల,వీ.ళ.ష రీ. "రేకతమయ్య _ ఆన, 7, కడక నిట్టని యె__అ. 


1 దాజ్ఞాగార  అబు.ఖ చ.ట.ద.బ.భాసంపీశమ ౨. టంజేసీ -- పెక్కు 
(పతులు. లి. నన్నుబాయకుండు _ పెక్కు (పతులలో లేదు 4. నన్ను విడువండు_ 
చెక్కు (పతులు ఫ్‌, విని దాకారణశి బయిన _ అ.బు.ఎ జె గ్మి.చ.త.ద.బ.ళ.పు; 
వినిచాక రణం బైన కొన (పతులు. Ou శవానికి నన్నుద్ద రింపు 
మనీ దృత రాష్ట్ర నెట్ట కేలకు ఆ పెక్కు (పతులు 3 నన్నుద్దరింపవల లేని యిళక్కా రకం 
బున కొడతిబడుదుమని ధృత రాష్ట్ర నెట్ట కేలకు వ 


il విస్మయ మొందన్‌ __న. ౨ తగులనెదన్‌ _ ఆ.చ.త.ద.భానం.వీ.శ వ, 


శ్రీమదాం[ధనుహాభారతము 88 
శ 


188 వ. అని పంచిన వారును వారణావతందు నంవరతనురఖికుసుమఫ వా భార 


న|మశాభావిశాల తరువనైి రేభాలంకృతం బనియును వనజల కేళీకందుక 
మృగయా ది వివిధవివోరహోరి ప దేశాభిశోభితం బనీయును నవనుధాధెత 
సౌధోసుధాకరనికర్మపభాపటల  |పధ్వంసితానసిత పజదోవం బనియును 
నిరనదోషానుషంగ మంగళమవోరత్న రాజివిరాజిత విపులవివణివీధీ వివా 
సితాలకావిలానం బనిియును మనోరమా నేకనుభానుభోగభోగిమహో భాగ 
జనసమృద్దం బనియును "బుణ్యనదీ| పవాహళోభితం బనియును వర్జించి 
యప్పురంబుినంద పాండునందనుల జాతికెతూనాలచితు లం" జేసి 
యున్న( గొండొకకాలంబునకు ధృత రాష్ట్ర"ండు దురోగ్టధన దుష్టవచన 
(పబోధితుండయి యొక్కనాండు. 


వ ధృత రా/ష్టుండఢు వొండథ్రలతు వారణావతనగరంబునవం జోవం బినుచుట్‌ :_ 


184 &. 


184 


185 
ప్రి 


sow lal l=2 


పాండుకుమారులం వీలువ( బంది సువ్చాన్నివవాంబు నొద్ద స 
ప్పాండు( దలంచి నిర్ణిత బాష్పుక రాళకపోల"'యుగ్ను (డై. 
పాండుమహీళశుకం కు నతిభక్తు*ల మిమ్మొక(డేను బంచెదం 
బాండుయశళోర్లులార యిది సథ్యమ కాగ దలంవు( డోత్ళలోన్‌ . 


. విదితంబుగం బుణాచమర, నదీసమీపమున వారిణావత కగరం 


లి 
బది సర్వనుఖాస్పదమని, వదలక వర్ణెంతు శెల్ల'చారును దానిక. 


1 వారును సౌరజనంబును వారణా _ కొన్ని (పతులు, ౨. మేఖలాలంక్భత మ్‌ 
ఆ.ఓ.బమ. లి. కకీడా _ అబు.కడ  ఉ. నుధాకరనికర - కొన్ని వతు 
లలో లేదు. శ్‌. విలసితాలంకారంబనియును _ వీళ.ష. కొన్ని |[పతులు, 
6. యును మనోతార. మసోరమా నఖసుఖా నుభోగజనసమృద్దం బనియును (దీని 
యర్థము విచారింపందగినది)  చ.ద శమ; మనోహరానేక సుఖానుభవ భోగ 
భాగి మవోభాగ __ ఖానం.ర. కొన్ని పతులు la పుణ్యనదీ [వవాహ శోధి 
తంబనియును _ పెక్కు (పతులలో లేదు. రి. నందు కొన్ని (ప్రతులు 
9. కాతుకాయ త్త ee, 10 జెయుచున్న — అంగి చ.జ దుక చ; 


1. వకుజె -ట ఏ, లు అ.ఆ.బ. 
WD) కా 


సా 


1, వారలు - శ,స, కొన్ని పతులు. 


లేల 


1986 క, 


ఆనీపర్యము___ షషాశ్వాసము 
0 


మీరును గుంతియు సవాపరి, వారవ.వో మాత్యథృత్యవర్లుల్నరె నా 
నా రాజ్యలీలః ( జని, సారమతిం జేయు డందు నతతో తృవముల్‌ . 


* పళకుపతినివాసంబయిన యప్పుణస్థానంబునం బాండుహితంబుగా నగణ్య 


గోహిరణా ణ్యాదిమవే దానంబుల |జాహ్మణ “సంతర్నణంబులు సేసి యందు. 
*సొండొకకాలం బుండ్‌ వచ్చుకది యని వంచిన వళల్రైయని పౌండవులు 
గాంధారీవృతరాష్టు)లకు మొక్కి పీడొని దుర్య్వోధనాదుల వందఅం 
(బియపూర్వకంబుగ నంభావ్‌ంచీ “ఖమ్మ | [దోణవిమరకృపాద: లకు (మొక్కి 
యనేక వృద్ద జా వ్మాణులకు క అక సేసి వారలవలన దీర్హాయు 
రారోశగ్యన్వ గి సివచనంబు లతో. బునర్దర్శవం 'బయ్యిడ మని దీవులు 
సేకొనుచు ఎననీసహితంబుగా  వారణావతంబు*నకు గమనోన్నుఖు 


6లయి నంత, 


. mE wu a \ / అ 
న దుర్వొధనుంయ లొకాగ్భవానిర్భ్రాణమన మై భ్రురోబినుని 
వారీణొవతంబునతం దింబ్రుటు —— 


Soe [జ 2 


188 క. తన *వగచిన కార్యము దొర, కొనుటకు ధృతరాష్ట్రపు త్రగకు(డు పొరక ప్రకా 


189 


187 


188 


189 


చను. బిలిపించి రవాస్యం, బముశ"వానీకిం గర ము నెయ్యమున నిట్లని యెకా. 


తరలము, అ౭ఘుతజుల వొరగావత “మన్నురంబున. తకాండ వే 
యుల. [బియంబున నుండ6 బంచె *గుణోగ్నతుండు కురు పభుం 


1. సంతర్పణలు చేసి _ అ, సంతర్పణంబులు (ల౦) చేసి _ సెక్కు [వతులు,. 
2. కొండిక, కొండుక _ ఆభా.కూ లి విదురసోమద త్తి జాహ్లాక కురు వృర్ధు 
లకున్‌ న. L "వియపూర్యకంబుగ జ 

కట; విదురసోమద త్త జాబ్లా క లురువృగ్వ లకు రుల? 
చావ ఏ. సమూవాంబున కు (పియపూర్వకంబుగా నమస్కరించి _ ర. ఓ. బయ్య 
డుమని _ ఈ కొన్ని (ప్రతులు. $. నకు నరుగ నీళ్చ్ళయించి - రల. రీ. లైన -- 
బక్కు_ (పతులు; లయిరంత-వా. 


he SOO ON BIT వ సాన Es; 


1. మన్మురంబున_చ శ,.ష ౨ గుణాత్తరుండు--వా. కొన్ని (పతులు ; గుణోన్న 


140 


141 


శ్రోమదాం(దమహాభారతము త్ర్‌గ్‌గ్ర 


డలయ కిప్పుడ సీవు మున్‌ ఎని యందు *వాంకి నుంవలా 
విలయముల్‌ రచియింపు నీదగు నేరుు( ీజూతము చ్వెచ్చెరన్‌ . 


నాకుం బరమ “విశ్వాసిని నీవొక్కరుండవ యిది యశన్యగయం బయిన 
౨ కార్యంబు కావున నివ డీనిం చేయవలయు వాయుజవంబులయిన *వేన 
డంబులం బూసిన యిరదఎం బిక్క సడ చస వారణావకంబున లాతానసర్జక 
రసమి[క్రం బి. ఘృత తెలార్ద ంబయిన మృ త్తికాపుంజంబు'. నొక చతు 
ఇల విశాలంబుగా నాయుధశాల సమీుపంబు న మనోవొరంబు గా నవిరళశ 
నుధాధవళితంబుగా నిర్మించి యందు. జాండవుల నునిచి వార "లేమి 
నమ్మి కొండొక కాలం బుండ నిన్నొరు లెజుంగకుండ సమ్ముయిన యవ 
సరంబునం దర్శృవాద్వాంబు నందు 6ఖ్రో రగా లంబు వరికొలిపి పగల 
ప 


౦చత్వం Eley! రమ. 


| ఈ కార్య సిద్ది యగుడును, నీకతమున నఖిల ధారుణి రాజ్యము నా 


కేకాధిప్టితమగు నిగి, నీకును 1నితోరపభోగ నిలయమ కాదే. 


_! వారశావల (వన్హానయు WOE IDS OY He 
సర, సహ! ఏబీ 


. అని పంచినం బురోచనుం డతితంరితగతి నగిగి దురోధను కజపిన రూపున 
ఎ థ్రీ 


నాదవరణావతంబున లాఖాగావారిబు దచలియిరతిచుచుండె వట యుదిపిర 
ల ౧) 


ఎమౌార్జునయములుం [(గమంబునం దొల్లి షోడశ పంచదళ చతుర్దశ [తయో 


తుండు _ పెక్కు (పతులు లె. వారలకుండగా _ ఆయ. 4. చూచెద _ స. 


hs వీ శ్వానివి ష్‌ గ చయ శ షస; విశ్వానుండవు ఎ ఊ.ఎ.ఐఖ ట.బ ; విషమయుం 
డవు _ కొన్ని |[పతులలో లేము; విశ్వాసపీమయుండ _ వీ. వా. కొన్ని |వతులు. 
2 కారంంబుకావున నీవ _ వక్క (పతులు; కార్యంబు అ|పమత్తుండవు కావున 
గాదనక నివ _ వా లీ. రాసభంబుల __- పెక్కు (పతులు; వావానంబులు అజా 
కోన్ని (పతులు, 4 విమల సుభాధవళంబుగా రచియించి - ల 5, కాలం 
బున్న _ వెక్కు (వొంత పతులు 6. దహనంబు _- వాళ, కొన్ని (పతులు ; 


ఫవరోరానలంబు -- ఐ.చి,ఏ.డ.ద.వీ ళ.వ. 


1. నిషోపభోగ __ అన. 


లు 


356 


ఆదిపర్వము __షష్టాశ్వాసము 


దళవర్ష జాతులయి శతళృంగంబుననుండి హాస్పిపురంబునకు వచ్చి యందు. 
గారవులం గలసి య స్త్రవిద్యలం గఆఅుచుచుం బదుమూ(డేం డుండి యపుడు 
ధృత రాష్ట్రని యోగంబున వారణావతంబునకు జననీసహితంబుగా౯ బోవ 
సమకట్టి మవోజవన_తసమేతంబులయిన పాయంబులం బూనిన రథంబు 
లక్కి ధనుర్దరులయి వా స్తిపురలబు వెలువడునపు డవ్పురంబునంగల 
(బాహ్మణ త_త్తి)య (పముఖా నేకజనంబులు శోకసంత_ప్రవృాదయులయి. 


ఇప్పాండుపుత్తు)ల నేలొకో ధృతరాష్ట్ర. జేకతమనుపంగ "నిచ్చగించె 
నిది యధర్మంబని యెజీిగి గాంగేయాదు లేల 2వారింపరో  యొటుంగ 
ర 
పితృ పిశామవులచే భృ తపూర్వమై |కమాగతమైన రాజ్యంబు గరము 
నెమ్మి. 
బాండుసుత జ్యేష్ట భరతకుల్మ శేమ్షు ధర్మజు బూన్సక ధర్ము వుడిపి 


. యేల వృద్దరాజు లెడ సెసిరో పార్టు, టేడరుగు నడక మనము వరిగి యతని 


_ యున్నచోన (పీతి నుండుద మిందుండ,నేల యనుచు. బౌరులెల్లం * దెరలి. 


145 సీ. 

ఆ 
144 వ. 
148 


తన పియటుందన వచ్చు'వారిం [బియపూర్వకంబున నూ రార్సి పితృవచనంబు 
సేయకునికి ధర్మవిరుద్దంబు గావున వారణావతంబునకుం బోయివచ్చెద 
మనీ యందణం (గమ్మణించి చనుచున్న ధర్మ నందను పిలుంద నొక్కింత 
నేలయరిగి విదురుండొరులు వినియును నెబుంగరానివచన౧బుల బహు 
(పకారవచనరచ శావిశారదుండై న యుధిష్టిరున కెల్ల కార్యంబులు గలిపి 
కొడుకులం గాంగిలించుకొని కుంతీదేవికి (మొక్కి. పాండురాజుం దలంచి 
బాష్పపూరితనయనుం డై [కమ్మలణి చనియి నిట కుంతియు ధర్మరాజు 
ఉడాయవచ్చి యిట్లని యె, 


క్షే సెట్టుదలచె _ ఆఐ.కా. ౨. వారింపంగా నెటుంగ రొకౌ -- ల; వారింపంగ 
నెరుగరొక్కొ ౬ నయర. లి. |వీతి - ఓర; ఫియ _ జ.ట.త.న. 4. నరిగి _ 
వా.ళ ; లరుగు నెడకు మనము నరిగి _ వారి యున్నచోట |పీతినుండుదమని _ 
మ; లరుగునెడకు _ పెక్కు (పతులు. 5. కదలి _ ల. 


145 


146 


147 


148 


14% 


146 


147 


148 


డఢశ్రీమదాం(ధమహాధారతము రర? 


. విదురు. డేతెంచి యొరులకు వినియు నెజటుంగం, గాని ఓయట్లుండ( బలికి నిన్‌ 


గలి వె బుద్ది 
నట్ల చెయుదు నంటి వీ వతని మతము, *సెప్పనగు నేని 'మొజటుంగంగలం 
ఏ 'జప్పుమయ్య,. 


. 'అనిన నగుచు ధర్మతనయుండు విదురువచనం౦ంబుల *యభి పాయంబులు 


దలి కిటని చెప్పె. 
య కతా. 


ఎల్ల కార్యగ తులు 1'నసణుంగుదు రయినను, నెటుంగ. జెప్పవలయు నెటీ(గి 


నంత 
పనియు లేక మిమ్ము. 2నిచిన కురుపతి, హితుండపోలె మీంద నెగ్గుసేయు. 


. కావున మీర లేమణిక విపాగ్ను లవలన 1నపమత్తులరె *యెలుక గలిగి 


యుండునది యని *ేబుద్దిగణపి మజియు దుర్యోధనుచే సెడు *ేదుష్కియ 
లిమ్ముగా నెజింగి వానికిం బతీ కారంబు నెప్పి పుత్తెంచెద ననియె నని 
చెప్పిన విని విదురుబుదికి. దమవలని నెయ్యంబునకు నంతసిలుచు నిటు 
6 ౧ య 
బాండవులు( గతిపయ పయాణంబుల వారణావతంబున 5క్షరుగునంత. 


1. యట్టులు - ఖ.మ ; యట్టుగ  గ్ని.ద.వీ.శ,వష. లి. చెప్పదగునేని _ అ.ర. 
వ్‌, జఇప్పవయ్యా జః 

1. అనిన విని _. అ.ఐజా.గ.జ.పముయల. 2. యర్ధంబులు వ భాసర; 
పెక్కు (వాత పతులు. 


1. నెరింగిచెప్ప - య. 2. చాపిన _- వాళ; బంచిన, బనిచిన _ అని 
పాఠములు. 


i నపమాదుల ర్రై _ వా.ళ భాస, సెక్కు[పతులు; న్మపమత్తుల్నరై ముర 
వీ.శ.ష. 2. బుద్ది _ కొన్ని వాంత్మవతులు. లి. బుద్ధి _ కొన్ని |పతులలో 
లేదు. ఉ. దుష్ట్రకియలు _ పెక్కు (పతులు. 5. కరిగిరంత _ మ, 


958 


149 


150 


150 


ఆదిసర్వము.___ షషాశ్వాసము 


 వొండవులు జానోనీనపీలొంబుగొ వారణొవోతందుం జౌరుటు :_ 


so l-lodal 


. వారణావపము“ వారెల్లః బాండ వాగనుకంబు విని సంతసమున: చెరిగి 


కర మె.స్ప6 గరిరథతురగబలాఢ్యు లై. 'యెదురువచ్చి ఎవృుహాముదము 


తోడ. 
గలయంగ గృహముల 3లువడములు గడు*ీవిలసిల వంబరతలము గప్పి 
ag) 


వుల యజీమృగమదానిల సలిలంబుల నిమ్ముగా నార్ది)కృతమ్ము లయిన 
a 


* "యంగళుల నొపెె ప్పె( గర్వూరరంగవల్లు, లంగనలు గయిసేసి యుత్తుంగ 


హర్మ్య 
తలము లెక్కిరి తత్పురీవిలసనంబు( జూచుకీపాండుకుమారుల( జూచు 


వేడ్క. 


. పాండుకునూరులు ననేకభూను'రాశీ ర్వాదనాదాభినందితు లై ఫాల్లున 


మాసంబున శుక్ల వతమున *నస్టమియు రోహిణినాడు వారణావతంబు 
సాచ్చి ee) న రాజమందిరంబున “నున్న కొన్ని 
నంబులకుం బురోచనుండు దనచేసిన *చతుశ్భాల సకలజననయనాభి 
నదానిం జూపినం జూచి పాండునుతులు సంతసిల్లి పురోచన 


ల్వాచార్యులం బూజించి “పుణ్యాహం వపుక స్సరంబుగా గృహా|పవేశంబు 


మ తుప్‌ లు టమ కు. నముడు అ ఈ పబ పయ. పెటీ eగ ఆ గ. 
క TET ల. గచ ద TES SHOE శంబులు జల్లీ 
య, గలువడంబులు గట్టి బల, గలువడగలు_ ఫా కూ మ,న; కలిగిన పడగలు_గి / 
4 పేల సిట్లై sen ee DEON ECM SD అం 
0 మృ/గమద సలిలంబులను మందం ఆ న్‌నే మలయ జమృగమదవిలనన సలిలము 
నలంకార మై చెలంగుచుండ కర్చురపు రంగనల్లుల కరము మెజయ, నంగనలు 
జేసి రుడ్వాంగ హర్మ్యతలము య. 7. యంగడుల నొప్పె - ఖ.ట.ర.ళ 


ఓ శాజ_మారుల _ర 


0 


1. రాశత్వాచాఫనందితులై హ్‌ కు (పతులు. oR నష్టమీరోహిణినాడు వా 
పెక్కు (పతులు ;, తురక క్సపడాష్ట్రమి రోహిణినాడు _ చద. “లి. శవ, శుక పమి 
హిణినాడు - అ; సిర్ధార్థిపంవత్సర ఫాల్లునకుద్ధ అష్ట మిరోహిణి యందు 
భాకూ లీ. నున్నంత _ డ; నుండునంత _ చ దను వీ. 4 చతుశ్ళాల 


విలానంజై - చచమ.ల.వీళశవ. ల్‌, న రః 


nod 


154 


UX 


భీమదాం[భమహాబారతము 858 


సేసిరంశం బరాఖి పొయమా యోపాయ “ఫ్ర యోగ “ఐిదుండై న ధర్శతన 
యుండు దాని కృ తినురమణీయత నువలతీంచి “యల్ల న కీమున 
కిట్లని యె. 


, ఈ గృ హకుడ్యంబులు లా, యాగర్భము లాబ్య తె అగంధుయ మణి ళ 
షా 


స్తాిగారనమీపము మా,యాగ్భహమనగునిది యవళ్యమా గ్నేయం టె. 
జరి 9 ఓ... 


. దీని ఇఅంగెఅింగినట్ల మ,హోనిపుణుంయ విషురు: 'ీడురువిషూగ్నులవలనన్‌ 


మానుగ నేమజెకుండని, తాను (బబోధించె *నేకతమ నను(6 (బీతిన్‌. 


. కావున *మన మిందు విశ్వసించి యుండవలవ దవళ్యం బగ్ని భయంబగు 


ననిన విని వీముం డిట్లనియె, 


- *ఇట్టిదేని మనకు నిందుండంగా నేల, యరిగి 2ముందునున్న యంద యుండి 


యెణి(గి దినితోన యిస్పుకోచసు. గాల్చి, పోదమనిన ధర్మపుత్తు). 
డని యె, 


. ఎటింగితిమి దీని తెజు గే మజ కలుగని యట్లు గూఢవమతి నుండుద మిం 


*దటణఅము. బురోచను కృతకము, నెల నేర్పడునంతకును వినీ శాత్ముల మె. 


పుణ్యాహారవ _ ఇందు 'రవి అనునది కొన్ని [పతులలో లేదు. 6, (ప్రయోగ _ 
కొన్నింట లేదు. 7 నిపుణుండైన న. రీ. మెల్లన _ న, 


1. డును విపాగ్నులవలనకా _ య. 2 వలదని _ ఆ. లి. తానును బోధించే 
నేకతమమున |బ్రీతిన్‌ _ ర ; 4, నేకతమునను |బ్రీతి౯ - కొన్ని (పతులు 


1. మన _ పెక్కు |పతులలో లేదు. 


C9) ఇ 


(పతులు. ర్త ముందున్న క య. కొన్ని [పతులు ; 


తన కు 
ఈం కలా 
ము ౨. యేర్చ ప? 


టా 

ముందు నున్న వ 
జా జ్య ఒం నో [ ట్ర్‌ సత్య (లి ఖో 

1. యట్లు - పెక్కు (పతులు. బి దర మింద (దు) పురి చనుకృతి నెరి _ 

ఎ.ఖ,గట,త.ప.,బ,. 


వ 


Je) 


156 


15" 


155 


156 


151 


1506 





ఆదిపర్వము షష్దాళ్వా సము 


వ. ఇప్పాపగ్భవా[పకారంబు మన మెలుంగుట పురోచనుం జెజింగనేని 


దుర్యోధను 1నియోగంబు విఫంంబగు నట్లు *గాకుండ శీ ఘశారులమై దీని 
దహించిన నక్కడ భీష్మ్రోవిదురులు విని కోపించినం గురుకులసము[ ద 
కోథంబగు మతి చావాభయంబుశ మనమొండుగడళుం బోయిన 
'నెటింగి మనయంతరంబ రోయుొచు నద్దురాత్ముండు దుర్యోధనుండు 
*వెండియు మన కపాయంబు సేయు నెట్లనిన. 


ప రాజ్యపదస్థుండ రాజ్యపదస్థుల( బక్షలాథుు(డ పశతబలుల 


విపులార్థవంతుండు విగ తార్థ !సార్టుల నవసరం బెజింగ 2వా. డ[శమమున 
“దూష్యులం దుదిచా(క దూషించు మనల నన్ని స్షురునకు నది నీతిగా దె 
కావున నొరులెటుంగక యుండ. గడునమ్మి “నట్లుల యుండుద మని దినంబు 


. లెల్ల వెటలాడుచు *రాతులెల్ల నుద్య, తాయతాయుధహాస్తులై యను 


దినంబు 
నప్పురోచను వంచించి యనఘు లుండి, రపమాదులై పాండవు 6లప్పురమున. 


య? లాక్షాగ్భబూ దొసానయు :- 


వత అ జ! 


* అట వా సిపురంబున విదురుండు దుర|ోధనుదుర్శం[తం బంతయు నిమ్ముగా 


నెజింగి కడు విశ్వాసి నొక్క *ఖనకు నతికుళలుం బాండవుల పాలికిం బుత్తెంచిన 
వాడును వచ్చి రవాస్యంబునం బాండవులంగని తన్ను “నమ్ము నట్లుగా 


l దుర్భం|తంబు = ల, కాక _ చా. కొన్ని |వతులు; గాకుండ - 
చెక్కు [పతులు లి. విదురాదులు _ ఆ,.ఖ.చ.ద.య.ల వీ.శ మ. 4. వెండియు _ 
ఈ ఉ.ఎ ఐ.గ. 


1, వంతుల _ కొన్ని [పతులు ; సాధుల _-త,మయ. 2 తాన్మళమమున _ ర. 
వీ దూపీంచు . ల 4 నట్లు జ తక (వతులు, 5 రాతులు వెలయ 
నుద్యతాయత --మ; ర్యాతుల వివిధనన్నుతాయుధోజ్వల -న. 6 భరతకులై క 
భూషణులు పాండవసింవాములున్న ఛారుణీ, శ్వరసద్భ శ పభావులు భీశాల 
యళోనిధు లన్య నై న్యసం, హరణవిచి[తభంగులు శరాననచకగదా కృపాణ ము, 
ద్గరవివిధా స్త్రశ(ప్రుఘనకౌశలముల్‌ దమలోన జెప్పుచున్‌ __ న, 


1. ఖనికఘు _ అని కొన్ని పాఠములు. చి, వికసించి టగా - పెక్కు (పతులు, 


159 క 
160 వ. 
159 
160 


శ్రీ మడాం(ధ మహాభారతము 361 


“విదురుసాభిజ్ఞాన వచనంబు లెజింగించి యీ కృష్ణ చశుర్దశినాంటి రాతి 
పురోచనుండు లక్కయి=ట దహనంబు దరికొల్పుం గావున నిందుండి రక్టిక్రు 
వెలువడి పోవునట్టి యుపాయంబు మారాజు ని యోగంబునం జేయవచ్చితి 
సని చెప్పి లక ్మ-యిల్లు వెలువడు నట్లుగా నొక్కా బిలంబు నెవ్వరు నెలుంగ 
6కుండం జెసి వారల శెణింగించిన భీముండు దాని నిమ్ముగా శోధించి 
యెటింగి యుండుశంత. 


ధనదానములను [(బియభో, జవ చానములను విశిష్టనద్ద్విజతతులం 
దనుపుచు నుండంగం దత్పుర, మున షణ్యాసములు భరతముఖ్యుల కరన్‌, 


ఆక్కవ్ష చతుర్దశినాడు కుంతీదేవి యప్పురంబునంగల 1 జాహ్మణపుణ్యాం 
గనాజనంబుల కెల్ల నిష్టాన్న పాన దానంబులం దుష్టి సేసి దేవపూజ 
గావించి యున్నెడం బురోచనుపంపిన నిషాదివనిత సపుత్త) యెన 
బహువిధవన్యమూలఫలంబులు దెచ్చి యిచ్చుచుం గుంతీచేవిం చాయక 
సత పాండవకృత్యంబులు నిత్యంబును నెజీంగించుచుండెడునది 
నాంటిర్మాతి యుత్సవంబునం గాలచోదితరయై శానునుం దన *యేవురు 
కొడుకులు నధికమధువానమదంబున  మెయియెజుంగక లక్కయింటి 
“పక్కంబున ని|దవోయిన నర్జరా తంబునస్పృుడు ఖీముండు మేల్కని పురో 
చనుకంచు ముందట: చాన యుత్సహించి వానిశయనగ్భ హద్వారం 
బున ఘోరానలంబు దరికొలిపి చెచ్చెగం దల్లిని "నన్ననుం దమ్ములను 


వ విదురునాభీ| పాయ వచనంబులు _ మ; విదురుక అపిన సా భిజ్ఞానవచనంబులు జ 
చద లవీశ.న,. 4 ఈ కృష్ణ చతుర్దశి _ ఇదిరౌ[ది సంనత్సర భా. దపద బహుళ 
చతుర్దశియని భా.కూ 5 మీరు - ఆ బము.ఖ.ట.బఐ. 6. కుండున ట్లుగా 
అ,అబుబఐ 


ఈ పద్యము ఏ [పతీయందు లేదు. 


] (బాహ్మణ _ పెక్కు (పతులలో లేదు. 2. వనిత తన యేవురుపుత్తు)లుం 
దానును _ నల; వనిత యువురుకొడుకులుం దానును వన్యమూలఫలంబులు -- 
చ.ద.వీ.శ,ష కి, సేవించుచు - చ.డ,దమవీ,శమ; సేవింపుచు - ఓంగ్ని, 
4 యేగురుమ. 5 [పక్కన - గ్నిడ.ద.వీ.ళశ.ష ; పక్కను _ న; పక్కంబడి-ల; 
చక్కన - మ; పక్కన-ఐ గ చ.ప. 6. మున్న-న వీ,ళ,ష. 7. అన్న దమ్ములను-- 


~~ 


161 


స కని చూతము “శన లావాగాలుబు పాొంతా 
బెజీంగించి పిల 


౧0 
ను బిణంబు వపలునఎ౦చి 


సీ కడున్నిఎం గా ,క 2తొడరుచు వడిగొని నడవంగ నేంక *తడయుచున్న 
“నెజింగి చెచ్చెరం దట్లి *ంఆకట కిడి ధర్మసుత విజయుల. దనెవితత బాహు 


cn 
కీంరుమళంబు కంచి యముల నుత్చంగంబు లెకిం౦చికొని కము 
డక్కజముగ 
నర్ళెడునవ యమున. దరులు సాల్పడి మొగ్గం 7బదఘ ఘట్టన ౧బుల6 జడిసి్‌ణాలు 


ఆ. నుజుముగాంగ నిట్లు విజయంగ సత్త్వంబు, మెలిసి “రాతిరెల్ల నుఖిక పవన 
నయు: డరిగెల ఒవలు 16సనినట్లు1! చీంకటి, యనక ముండ్లు 12 గండు 


per తెరలి' 
వ. ఇట బారగావకందబున. 


చ. అనుపమవిత్యసత్యరతు*లై వినయాన్వితులై న పాండు“ం 
దనులకు ధర్మమూర్తులకా వేధర్ము వెజుంగక యిట్టు లెగ్గు 
సిన ధృతరాష్ట్ర జాధము ౫ శేషీసువ్చొత్సుతబంధు దావామూ 

చన మయి లక్కయి ల్లతికృశానుశిభావాతిం [గా (గక్క్కూనన్‌. 


క ఏ, చార నెరెంగింళి _ న. కుశలం బ౨ిగించి _ ఆ అఆ.య.ర ; కుళలం 
Pr) 
ఇరుంగించి _ ఖ జబ 


! కానమి = పెక్కు. (పతులు భా.కూ Ee SIO లే. తడవు 
చున్న  కనం శర పెక్కు (పతులు, ఉ నరకడ క. భాసం. వా.వీ.ళ 
5. పివులవాహుు _ వ 6, లమరంగ నెక్కించి. న. 7 పదఘట్ట్రనంబున హా 
కొన్ని [పతులు ఏ శిలలు _ వ, రాలు _ కవనం గి|ళ సన, ఆలు _ వీ శ.ర; 
అరి గడ రయమునంబరులు జాల్చడ (మొగ్గ బదభు ప్రనంబునం జదిసిరాలు తి; 
ర_రుమున చరులు సాల్వడి| మొగ్గ - ఆ ఐ ఓక సం.ఖ. క 9, కి ఘగతినినుఖికి శ్‌ 


Me మ క ఉ(తుకదరల మై కోరి OD WOES. “పెక్కు (పతులు, 
గి స ని 0 
11. చీకటి _ గి'పీశవ అన్షానుస్వారము లెనిరూవము; చింకటి _ ర. 


1; కంగులు _ ఛభాకూ; గుండు = కన్ని (వాంత పతులు. 
గ య 


1 


. మతా డకొనసి పతులు యుతుక ఈ వం అ న రయ = నః లె, ధర్మ మెరుం 
యా ర జ Y 
గక -అ ఈ.బు బఒనప | సుహృ ఎ ఈగ; సుహృూచ్యుత --గి। చ ద.ళ.ష 


165 


G8 


167 


168 


అ టాం మాజా లాగా. దావా కా నా చరం ల జల క ణా. 


. 164 


Sy 


i Pp we భ్‌. శ, |] సనన మ్‌ ల జర య. న శ్‌ సో ఖ్‌ a 
దనంతరంబ |పభాత సమయం ఎగుడున 


సాల 


ఆతిదురశ| కియాఖిరతు: తె 1: సురోచను! కోన భస్మసా 
త్మృళమాయి చెడ్డ తదిపు వనేహాముం తత ణదగ్హమెవన యా 
క తక విభఘూ తీిటాని సళ. సఫళతతనమున్‌ త శ్ర) పళ్ళము౯ 

న మూడం౦గా వతుగుదెంచి జనుట్‌ ౫ డుసం|భ్రనుంబూతోన్‌ క 


ఫీ a a r x 
మభఛాంక్‌ ర్‌ వ సము Ey: మందోచి చీ యబ్బూదిలో నడ 6గి 


నే ములు 


'చువుకు గొడుకుఐవతొడ *౦దొ "ప యింతి యత్వు sO 
ఫా పక దగ యం ఒంజాచ యయన్నారులు. "దానీ 


యాల 
. టో ఇల లో ల Dae Fl 

భావించి కుంభియు సుతులునని శోకిప*వళు లగుచు. 

టల సట ఖర ఆెస్టాయ ఎసితిక రుల జ్ఞాన ద్భుజూ ంపీన్యని 

(స) 

మహో భెచేయకుల్‌ పాండవే 
హ్‌ ప మా యోలతిత 

౬ టె థి 

ళ్‌ గే న! Dp న 
జ్వలన జ్వాలల. నాలో దే లునముచు నంజా తా తార్తులె. 6"2ంతయుక౯ా. 


ఖ్‌ 


+ 


we 


రభితారాతులు భూూరిభూ భర 
oy 


యులు నివా pe ణా మిటు 
ap) 


. న. జో నే ఖద పన శ న గో జ ఇ మి ప్న 
ఆంత నిదుర పి శుం డమునఖనకుండు పౌరుణంగలసి భ సృంబు 
న స ~ గాలిలా 
వాయ *దో శు చతానడలో 


. 


"ల నెవ్వరు నెశజటమంగకుండ. దనశేసిన 2దబిలంటు 
దూ ౦బు గ్‌ అక జయింట నొక క్క్కసలూద వంత యేన్పరు గ్‌ "డుకులశో 
న్న ము 


"దగ్గయగులు రెుణిం న “జసు సొంబునమురిబన్‌ తద్వ్భృ త్రాంతంబును చాండ 
లీ —_ 








ణా లీ ॥ బే వ స టో es టే లో యాట క య్‌ అగ 
ఏ బాణం బుగుతుంరు ఈ; | పుఖాత వునుయంబున = గి|.చ.ద.భొగం. SRE 
ye kes 
గ త్‌ pon న్‌ లా 
ది మై జ A ne ల ఆ a git ie అక" 6 Pe స్టే న్‌, 
1. తొడ- పెక్కు (పతులు. చుటు WoT న జ కుకు (పతులు గ ఖ. 


అ న |పతుబు, జ సరవమలై రి క 


1 


ల అ వ! | వథులు ; భూధరమహ థై us 
gh : 1 


F 


కృతుల 2 వె. వి, (తూచ wih (మందిశే తట భూరి ర నుయ: 


“ ar ల క్రయ. ఖో అన్నా సు; pt ఖో ల (2 లే ణే ఎస్‌ 
5 నలా రం ఆం పశ. మతలతావాతుు ల. నం ర, రందగుని _- అ.ఆ. 
అట మెటా gra 


గ్గ 


” జ లో న అఆ Ww (౧ ab 
sais ఎందు: Te , రచ joa re: క. 
ప, 


సాయే 
అ 


|దోయుచు న్నవాడపోలె _ న; | దోచువాడునుంబోలతె - ఐ.ఓ.ఖ.ప.మ. 
yp 


బిలద్యారంబు -- చెక్కు (పతులు. గే దగ్గంబగుట - కొన్ని (పతులు. 
/ ఖ్‌ లా తె త అర 
గజపహరంబున కరిగి = ఏ; గజపురంబునకు౦! బోయి - చ.ద.ఐ.శ.ష 


ప 


Hm 


364 


169 &. 
170 వ, 
i69 
170 


వుల కుశలగమనంబుకు విదురుకకుం జప్పెనిట న వారణావతమ్మున 
వా నెల్ల నిట్టోదారుణంబు దుర్యోధన కారితంబ కా నెజింగి ళోకించి "కుంతీ 
పాండవుల పంచత్వంబు ధృతరాష్టుఏవకుం జెప్పి గీపుచ్చిన. 


; దొండత్లలు లక్క్‌యింటం జోబ్బిరోని ధృళరామ్టు9ండు దుంఖ్లించువి ; 


సం. 1-137.10 


బాధితశతువర్గులగు పాండు!కుమారుల “దుఃఖవార మ 

ర్యాధములై న సౌబల దినాధిపసూనుల యొడ్డ నప్పు దు 

రో్యోధను. డాదేగా6గ సుతులున్న *సభన్‌ ని దుఃఖ తాత్చు. డై 
ఆధ క్‌ ళ్‌ ప అక 

యా ధృతరాష్ట్ర” డావనణిచి నట్లణ చెన్‌ వివిద పలాపు:ండె. 


మట్‌యు *గాంధారిందొట్రి దేవీజనుల యాాక్రందన ధ్వను*ేలంతః పురంబున 
నెగసె ఖీష్మూదికురువృద్దులును విపులం బౌరులును ళోళ్యాకాంతు 
లయికి విదురుండు పాండవుల *కుళలస్థితీ యెతింగియు నెలుంగని 
*యట్లందఅం గలసి *దుఃఖితుండపోల నుండె నంత ధృత రాష్టు9ండు 
గొడుకులుం చానును 6 జాంధవులును "“గుంతీపాండవుల కుగీదకచాినంబు 
న్సేశేర్సి సంస్కా రాదిపరలోక[కియలు గంగాతీరంబునం "జేయ 1*సమకట్టించి 
తగువారి | బాహ్మణుల నపారధనంబుల తోడం !2బుచ్చిన. 


న వారణావతంబువా రెల్లి — లఅఆ ఊ.బు ఎ.ఏ,ఐ.ఒ ఓ.ఖ త బయ.ర.,. రీ. 
చదారుూంబయిన క్భత్యంబు దుర్యోధను కృత్య ంబుగా వ 7. కుంతీ _- 
నలో లేదు, రి. వు తెంచిన . ఆ ఈ'ఖ,.చ,జ.డ.ద.వీ.శ.ష, 


[. తనూజుల -ద,ర లె, దగ్గవార్త - న. శి, గాసుతులునున్నయెడన్‌ _ 
య ర,ల; సుతులు యున్న యొడన్‌ _ కొన్ని [పతులు. 4. యొడన్‌ _ కొన్ని 


పతులు. గ్‌ డాలబచి నట్లజిచెకా - వా. కొన్ని పతులు ; డానరచి నక్సిరచెన్‌ అ 
ఆద వీ శ,ష,. 


| గాం థారిదొట్టి యర. 2, లొక్కప్పె _ క.వా; లంతఃపురంబున __ 
పెక్కు పతులు. శీ కుశలగ మనం బెజింగియు __- గి;,.చ.ద.ల.వీ.శ.మ. 
4, వాడపో లనంవలం -- కౌ.చ.బవీ శవ, రీ. దుఃఖతుండై న యట్లనుండె — ©} 
దుఃఖతుండై యుండె _ ఓ.జె.చ.డ.ద.శ.మ 6 బాంధవులును _ కొన్నింట లేదు. 
7. జాండవులకు గుంతికినుద _ న, 8 తిలోదక [పదానంబు _ జా ల. సియగ్న్ని 
సంస్కానాది _ గ చద వీ.శ.ష.న, 10, సమకట్టి - అ ఆ.ఊ.ఐ,గ.ట.డ.బయ; 


సమకట్టించి-కొన్ని వతులలో లేను. 11 బంచిన-ఒ ఓ జ త త,ప; బంచినంత-ల. 


171 క 
2. 3S 
178 ము, 
174 వ 
IT 
172 
178 
174 


శ్రీమదాం[ధమహాభారళము Tp 
మతిం బాండుకుమారుల పం,చత విని దురోధ నుండు సంతసపడి యె౯ 


హీతుండయిన పురోచను పం,చత ఆంతయు జాతదుఃఖ ' చంచలు(డ య్యున్‌. 


_; పొంఢఛులు వారణొవతమననుండి దక్షీణదికగా నఢథచుటు :- 
సం. 1-187-17 


. అట పాండవులును భాగీరథి "లంఘించి దడీణాభిముఖులయి మారుత 


మాళ్తాండమరీచిగోచరంబు గాని *గహనంబున నరుగుచునధికటుత్సి 
పాసాపరవశులయి నడవ ినోపక యున్న చనెప్పటియట్ల యందణ నెత్తి 
కొని వాయుాత-+-యుండు వాయువేగంబున6 జని *సాయావ్నాంబున 
నొక్క వటమహీజాతిశీతలశిలాతలంబున నునిచి దాని య|గవిటపం 
బెక్కి నీరారయుచున్నంశ ననతి దూరంబున, 


[పమదాపాదిపయః పపూర్ణ మిది"యాం బద్మాకరంబంచు( ద 
త్కమలా మోదసుగంధమారుతము వీ(కన్‌ 2మున్నె టింగించినన్‌ 
రమణం బిల్చ్నె సరోవరం బనిలజున్‌ రాజీవరాజీవస 

త్సమ దాళి వజచ[ కవాకబకహాంస | కౌంచనాదంబులన్‌. 


అ దిక్కున 1-కాతణంబ యరిగి యక్కొాలను గని యందు గృతావేగా 
హుండై కడుపునిండ నిళ్లుదావి యచ్చిద్రకమలప త్తిపుటికల నిళ్టుగొని 
కీముండు [(గమ్మటిీ వచ్చునంత. 


| సంచయు(డ య్యెన్‌ _ ఓగి, చంట.ద నభాసం ర శ,ష; సంచలు డర్యూన్‌ గా 
“ఎక్కు (పతులు 


1 యుత్తిరించి - జ 2. గహనంబులలో నరుగు _ అజా.య; గహనంబు 
లోన నరుగుచు _ ఆగి ఖడనశ,ష. లి. నేరక _ ఓ. ఉ.సాయాహ్న సమ 
యంబున ___ కొన్ని (పతులు , సాయాహ్నకాలంబున = కొన్ని (పతులు 
5. శీతలపదేశంబు _ అ.చ.ద య.ళ,ష ; శిలాతల [పదేశంబు - న, 6 చున్ననతి 
దూరంబున -- ఎ.ఐగ్నిత.ప. 


1. మిదియో -_- వా. కొన్ని (పతులు ; మిదిగోప -- గి[.చ.ద భాసం,.వీ శ ష.న, 
౨. తన్నెటింగింపుచుకా - స.ళ; మున్నెరింగించుచున్‌ _ ఐ.జ.ప; మున్నెజిం 
గించినన్‌ _ వీ.ళ,ష. కొన్ని [పతులు 8. పతత్‌ __- గ్నిళ.న, 


1 కు నతణంబ -- ఏగ.జ,ర; కుందతణంబ — గ్ని.భాసం. కొన్ని (పతులు. 
2, గాహనుండై -- వా.ళ, కొన్ని (పతులు; గాహుండై — కొన్ని (వతులు 


366 


175 


Ll 


178 


179 


rs 
—1 
Ot 


176 


LE 


ox 


జ ల 
న. మయ్య నాం క జడ 
Og roe ము. నా న క 


ఇం ఇళ డ్‌ హే ల ) 
'అంబురువోపు డన కిఖ రాంతనతుం డనగుడున సను సజి 
~ వి లో లో వో స్ట జ 

వంబులు నెల్లచో నిజనివానవ (6 “బొందునెడం దమి|సపుం 


జంబులపో ల 'వెల్వడి రు కె ఒనికా-.గువో లెచుాడి నా 
| write 


( 
ర్న 


గంబులయూనచముల్‌ “పోర 


203 
స్ట్‌ 
వా 
న్‌ 
౮ 
ళా 
గ 
బ్‌ 
ప్ర 
GC 
Co 
క్‌ 
న 
ప 


2 ఖీయుంథు ౨(/దితు తులెన జనః 
ష— 


సం, 1-138-14 


ధో 


1ఫీ మ సేనుండును దన్వటవృతంబు[ ౩9వ =ధికిిపధ్మిశాంతులయి. పయి 


by 
పుట్టంబులు పఅచుకొని తమజాహుదండంబులు దలగడలుీ గా నీ|దితు 


లము యున్న సపూరొావముతతి దల్తిసం జూచి రమమఃఖతుం డై యాళ్ళ 


గ్‌త 


య 


కంల. 


(తిభువననా[మాజ్య( ౪), (పభుండగు ధర్మాత్శజుండు (వాన్బాతజనున 
టఉభిరూవనలంబున ని,టభిఘాతుం డగునె నద నడిఖిన్నుండె. 
3 రా లా రా 


కుంతిభో జాధిపుకూ(తురు వనుచేవు చలియలు మటియు పిచి తవీర్యు 
కోడలు *కారవకులవిచూవణు.డై న *పాండుమవో దేవి పరమధర్శ 


1 ధరణిదెశానంపూరిత _- చజద.విశమనస , ధరణిదిశా|గస్ఫారిత _ న. 
సూ 

త చె *లో ఇ ప ర 4 అం ౨ 

టా ల ఏ తొడివికొని = గయల మ 


ఓ తటిన్‌ _- బుబయర.వ; దిశన్‌ _ వ; పయిన్‌ _ అ.ఈ ఐ.జ 


] అంబు జమ్మి తుడి స్త wae ఎతు చుపు IIS వ లట 
దణ గుడా వ sai ts: ai క 

ఎ ందు నతన —— dM PPO 63 గొ, ల 3 అగంఎటో శ్ర రవిది నుండి — 9D, 

చ్‌ాలా 

క Ss Nes rr జంకు యమన we ఆపను 
|= 

1. భిముండును _ పెక్కు (పతులు, 2 పథశాంతుము  గి1.వీ.శ ష పెక్కు 
వాత (పతులు, పధపరి| శాంతులు _ ల ర గూోనిడ ర పర్‌ వాలా పశ Es 

yan 


1. కౌరవ_జుట వ ఏ భూవణమెన_ఊబుఐ.ఒగ.త తి, పొండురాబుకుదేవి_ 


180 


181 


గ్‌ ష్‌ 


రి 
Ew 
ప రార 
డనీ 
శయశతలంబున శయనిం? యున. నిదవోవని చది డప్పి. బొంది 6కటికి 
చేల 7గండులెత రిని ఒవోయినయది, తల్చికంశు నిిద( దగిలి నుతులు 
ఉన అలి Ae 
వాలున్నుగముజున్న వసరుని'ివగనక, మంచి!*యుండి శేమి!2 మాడి 
షు 
యొకొ, 


. మీకి నిచాభంగము సేయనోపం దమకుఎ వార మేల్కని నీళ్లు (చానుదురు 
SE) 


స్‌ న 5 om శ వ జీల క్‌ ర గాం న స 
గాక యని యక్కమల సత్సపుటికల నళ్ళమ్ముుగ సం| గ హొం వెండి 
యుం దనమనంబున. 


ఖబుడై ధృతరాష్ట్రుడు. పుత్తి)లు దానును గూడి మమ్ము "దూర 
నుల(గా 
60 


నిలు వెలువరించి లాఖా,ఎనిలయంబున “నుని చె జబాప'నిష్టితబుద్చిన్‌ , 
రె 


ఖ; పాండు చుహీవతి భార్నాధథర = య ర భా య న అసు. 
— 0 


{ 
Siete - 
WT Ds ONE NTT స కా న 6 కడిది_ఐ 
వి 1 ద్ద. 
ల్‌ లో ల | లో ఫ్‌ 4 
[. గలులొ సంస్‌, శ ,గరళి తీ. బు గితదలె త _ న; గాం, గఢథళు -_-- నస; 
య ంి క పి — ౧ 
గ 


క లొ త్ర. ఖా ల... న్మిదబో యెడునయ్యొ---గ్నె చద వ.ళమ. 9 చాలు 
మృగమం లున్న వనమనిగ్ని.చ ఏ శ. శళర.ప , వాలు మెకము లున్నవనమని __ 
Bus వా ల్మెక ముల ఘోరవనమని._-ల.న , వాలుజంతుల ఫే శ రవనముని విషు 
వాల్భ్భృగముల ఘకోరవనమని దూ కొన్ని య. 10 యెరుగక--ఆ. ఈ. 
బుబఏ.ఖట త.బ; తలపక-అ ఓ బజబె,చద.వశ 1: sss 


ఈ ఊ.ఎటఓ,గప 12 మాయయొకళ్కా-ల ; ల క IB 


l, నీళ్ళు దావుదురని ఇ గ్ని . వక్కు (పతులు. 2 షత - ఖటన.లలో లేచు; 


షత పుట్లికి ల = పక్క్ళు_ (ప్రతులు 

1. దూరన్థులుగా _ కొన్ని య రక అగాఎగ్మి, 2. నిలయన్థుల జేసె _ ప, 

DET ITSM SD ల నీష్టురు డగుచుకా క, నీ ర 

బుద్దిన్‌ వ చ స! లబుద్ధిక౯ జు ఏ; నిక్‌ తష వ సక్తి నిశ్చాయబుద్దిన్‌ పము 
బి న ద 


పాలి య 
0g 


868 


182 


188 


184 


185 


182 


133 


184 


185 


ఆదిపర్వము... షష్టాశ్వాసము 


॥ కులవాం౦సను లై యహితం,బులు సేయుచు నుండు చుట్టముల. బొందక యి 


~ 


ముల నుండు! వా(డ పుణ్యుండు, వెలయంగ [గామస్థితై కివృతమ 
పో లన్‌. 


* సరహిత *ఫలవంతులు స్కుస్టిరమూలాన్వితు 2లపావధీరతులు పదర 


స్పరసం్యశయమున _ జీవింతురు *మనుజులు వనములోని (ద్రుమముల 
పో లె౯. 


. అని ధృత రాష్ట్ర” బాంధవంబు 1నిందించుచు నిబవిడాంధకారనీ 


రం| ధంబులయిన 2దిశలు శేసూచి యున్నంత జనరభసంబు దవ్వుల 
వీతెంచిన *ముందటం బురంబు గలుగవలయు “*వీఠలు మేలొనునంతకు 
నేనిచ్చోట “నేమరకుండవలయునని. 


. ఆకాననాంతరంబున(, ' బాకటభుజవి కముండు వాండవవ[ జ 


[పాశారు(డు *జాగరమున, శే కమనను)_6డయి పననీనూనుం డుం జెన్‌, 


1 వాడు. కొన్ని (పతులు ౨. వృతముపోలెన్‌ _ బు.ఖ.చ.ప.ళ వమ. 


ప చెక్కు. (పతులు : బల _ అ.ఎ బొ.ఖడ బ.భాసంయ ళ్‌; ధన___నా 
2, లపారధీయుతులు -_ చ,జ.ద,వీశ వ, లపారధీమతులు _య; లపారధి 
క్కతుల్‌ _ ఆ.ఖ లి. పుణ్యులు _ ఈఊఎ ఒ జౌ,గ జ.త.ప.వ 


1. నిందించి _ జొ.ర.ల; నిందింపుచు - ఆవఐ.ఓ.డ.త ని. నలుదిళలు _న 
రి చూచుచు - ఒ.ఖ.త,.ఛానం.ర కొన్ని [పతులలో 'యున్నంత' లేదు; కలయం 
జూచి _ జొ.న. 4 ముందరనగరంబు __ మ, ర్‌, నివ్చోటనేమజియునికి 
యుచితంబుగాదని _ వా.ళ. కొన్ని (పతులు. 6. పమరకయుండవ లెనని _ ను 
పఏమజియునికి కార్యంబుగాదని _ వ; ఏమజకుండవలయునని _ గ్ని.చ.డ.వీ.శ,మ. 


1. పాకటముగ (ధ్రైర్యుండగుచు _ క. 2. కాపుండెను _ ఐ,మ ; దానుండెను _ 
న. జాగరమున -- భథాసం.స; జాముండెను _ వా; డుండనంతనళోక _ జా; 
నంతట ఘనళోకమనస్కు డయి - ఖ శి. ళోకస్థితితోడ _ న. 4. సూనుడు 
కడిమికా _ పెక్కు (పతులు ; నూనుండున్నన్‌ _ జ.న, నసూనుండుండెకా - 
ఇాసం ; సూనుండంతన్‌ _ వా కొన్ని (పతులు. 


187 & 
1588 వ, 
156 
187 
188 


g9g1—24 


ణి 


భ్రీమడాంధమహాభారతము 869 


. తత్సమీపంబున 'జాలసాలతరుషండనుండపంబుననుండి _ హిడింబు(డను 


నొక్కరక్కసుండు *వారిదవ్వులం జూచి మెవెంచి రూక కేశంబులు 
వి దిచి యావులించి నీల్లి నీరసవన్యమృగమాంస*భాదనజాతోని ర్వేదన 
పరుండనయి '*పెద్దకాలంబునకు “మాగవమాంసంబాస్వాదింపం గంటి 
నని తనచెలియలి హిడింబ యనుదానిం విలిచి యిటని యె. 


. ఇందుల కి మ్మెయిన్‌ మనుజులెన్న (డు వత్తుర “*వత్తురనీ యా 


నందము. *బొంది సిర్భయమునన్‌ శయనింతురె యిట్లు వంటయిల్‌ 
కుందెలు సొచ్చి వేగచని కోమలి వారల: జంపి తెచ్చి *నా 
కొంద(గ వండి పెట్టుము 5న పోత _టమాోవమాంసఖండముల్‌ , 


_౫ పడీంది భీమసేచునింజూబి మోపహాంచుటు == 


స 1=|5392] 


అని 'పనిచిన నదియును నతిత్వ౦తగతిం జని ముందణు వారల డాయ 
శంకించి యొక్కవృతంబుముటువునం “గొండొక | పొద్దుండి, 


1 బచాలరసాల తరువండమండిత వుంటపంబున _ ర, చాలనాల రసాలతరు _ 
య.ల, బాలరసాలత రుషండవముధ్య మండ పంబున న సస చాలలతాతరుషండ 
మండపంబున - చదవీశ పష, వుంటవము - అని పెక్కు (పతులు ౨). వారలం 
జూచి. పెక్కు (పతులు. లె. విదిర్చి -_ గి పెను [పతులు ; నిదల్చి _ నః 
విదిల్చి - ల 4. ఖాదనచేతోనిర్వేదనపరుండయి _ మ శ ని'ర్వెదనుండనై -- 
బు.ఎ.ఐఒఖ.గ. 6 పెద్దగాలంబు _- ర, కొన్ని (పతులు. 7. మానుష _ 
ASS DS; మనుమ్య — అఆ బె, గి. బాస్యాదించగలిగానని __ 
ఒ.ళ 


ls కెమ్మెయిన్‌ అ చెక్కు (పతులు. 2, వచ్చి రెని = భానం, వాళ, కొన్ని 
[పతులు ; వత్తురేని _ అ.,బు.ఐ.జ,త 8 తోడ -- ఊ. ఓ నాకుందగ -_- 
ఆ. ఈ.ఊ ఎ.ఓ.జౌ.క గ.జ డ.ద న ప,.బ ర.ల; యింపొందగ - అ. 5 రసోత్కుర 
మానవమాంస _ ర, 


శ 


LoS కొన్ని (పతులు బి కొండొక [పొగు జగిఅలార. సెక్కు. (పతులు, 
గొంత (వొద్దుండి మమమ. శస 


370 


1859 మ. 


100 క 
101 క, 
199 వ. 
198 క. 
1869 
190 
191 
192 
188 


వనజాతాయతనే [తు నున్నతబ్బ వాచ్వత స్పలుకా సింవానం 

గ్రా 
వాననుం జాండవసింహమున్‌ వృాదయజన్మాకారు నుద్యన్మవో 
శనికల్పస్టిరజావా( జూచుచు మనోజాతాగ్ని సంజాత వే 
దనయె రావసి "కామరూపధరమ ర్య్య(స్తీస్వరూపంబు*తోన్‌. 


- వితతబహుఎత్నరుచికో, భితభూవమణములు వెలుంగ బెడంగగు నవపు 


స్పితజంగ మలత "| కియను,న్న తకుచ సనుదెంచెం బవననందను డాయన్‌. 


రమణి నిజ ఖార్భని యో,గము. దలంపక యపుడు ఖీములేగది నెం బతిస్నే 
“హమ కామినులకు బలవం,తము పెఅనెయ్యములు వేయు. దత్సద్భశ 
ములే, 


ఇట్లు మన్నథ *వ్యథాళిథిలిత మానమానసయయి తన యొద్దకు వచ్చు 
దానిం బవమాననూనుం డవమానపూర్వకంబున నీవెందులదాన వింక 
* పొద్దిందుల కేంవచ్చి తెటవొ యె దెడగలిగి పొమ్మనిన విని హిడింబ 


యిటనీ యె, 
య 


జననుత యును హిడింబుం,డను !రక్కసు చెలియలం [బియంబున నినుః బూ 
చినయప్పట. గోలెను గడు, *మునోభవనిపీడ్యమాన మానస నయితిన్‌ 


, శామరూవథకి. _.-. అబ కి జడి ద నక జం "అముము టక; 


ల ta a a 


1. పోలను లతాంగి _వఐశ దస ఖపు, పు,మ్పీతజంగమలతపోలె, న్స తాంగినిను 
డెంచె పవననందనుడాయన్‌. అని రెండు పాదములు నుండును _ గి .భాసం. 


1. గవినె _ వ, గలసి - కొన్ని పతులు. 2 హము - పెక్కు (పతులు, 


1, వ్యశాశధిలమానమానసయె wt స్యథాకులిత మానస యై శ 
వ్య ధాకిధిలిక్ళత -ఖ, వ్యధాప్‌డిత యై ~ ఆబ బి (పొద్దిందుల కేల వచ్చితి _ 
(a యా £: 
అ రా వ వ ల (యడం శా అ i 
చ.భాసం ఎ. కశష: [వ ద్దలవచ్చితి _ వాళ. కొన్నీ (పతులు. 


క Se కొన్ని |పతులు. 2 
మనసిజశర _ ఆ ఈ.ఊ.జా.క ఖ.జ భానం. ల; మనోజశర_ అ,.చ.ద.య.నీ. 
శ,ష.స ; మనసిజబాణ| పభిన్నమానస్ననెతిన్‌ _స, 


రా 


194 


195 


197 


198 


195 


196 


197 


198 


క 


శీమదాం[ధమహాభారతిము 371 


. నాకు( బతివయిన నిన్నుం, జేకొని మాయన్న అెగ్గుసేయక కాచుళా 


నాకు మణి నీవ పతివి గు,ణాకర యిజ్ఞన్మమున మహా స్నేసామునన్‌. 


. 'ఉట(డు సుశేం[దునై_ న బలియుండు హిడింబు(డు చానీ*చారికిలా 


వెఅివనివారలుం గలశె వీరలు ముంద రెలుంగ రక్కటా 
యెఆింగిర యుని యిట్లు దమ *యిండుల నుండినయట్లు మెచ్చే 
మణి శయనింతు గే కడు, (బమాదము సేసిరి 'బుద్దిహీనులై 


. ఇది హిడింబు వనంబు దీనింజొచ్చి 1! వెలువడుట జవుకుత్తుక (జొచ్చి వెలు 


వడునట్ల యాతండింతకు వచ్చు పీక్రతొడద్‌మై- నివు నాకు(బతీ వి [బాణంబు 
రతంచుకొని నావలన నిష్టోస 3భ్రోోగంబులందు మేనును గామచారిణిని 
నీకిష్టంటై. *నచోటికి నిన్ను. వద్రోడ్తూలని ఫోవనేర్తు ననిన దానికి భీముం 
డిట్లనియె 


. విను'బేల యెట్టిళస్తుండుం, దన చ*ేపురుషగుణంబు నెడ(ంగం దల్లిని దోంబు 


ట్టినవారి విడిచి రాగం,బున( జపల(స్త్రీనుఖంబు. బొందునె చెపుమా. 


అనినవిని హిడింబ వీరి!నిందణ రత&ంచుట *నీకు. | బవియం బేని *యప్పురు 
పూోదుండు రాకుండ ముంద రపి) నెతి కొని పోయెద “వీరల! [బబోధింఫు 
మనిన ఖీముండిట్లని యె. 

] ఉటుకుసు రం దుడై న-ల.న. ల దాడికిన్‌ _ మ, శారికికాగ్సి చద భాఫం 
వీ భమ ; వాతికిన్‌ _ఆ,బా.య,ర భాకూ *; ఘాతకుకా  బు.ఐ జౌ.క జపల; 
ఘాతికిన్‌ _వా.ళ. కొన్ని వతులు. 8 యిండ్లను నిదిత్తులనయట్లయేమరి-_- 


అ.ఆ బర.ల.స ; ఇండ్ల బరుండినయట్టు _ స; యిండ్లను నిస్గురబోవునట్లు యే జరప 
యిళ్ళను నుండినయట్లు య. 4 కార్యహినత౯-ఐ 


1. వడలుట - ఈ. 2. నాయందు_స. శీ. భోగంబు లనుభవింపు -- క.డ 
4. యు న్నెడలకు క్కు “రో నాలోన తేక గూన పోవ నేర్తు_అ బ య, 


1 బాల - పయ ఏ పొరువషగుంమునెడగ___ఆ; పురుషగుఅఆంబు నెడగ- య 


1 నిందజి --- పెక్కు |పతులలో లేదు. ౨. నీకిష్టంబేని కన లీ. యిపుడ 
యాపురు _గ్ని చ.ద లఅలపవీశమష ఓ ధముండు -_ పెక్కు [పతులు ర్‌, రాక 


మున్న -- ఆ. క రాకముందరనిందర నెత్తికొని _ య 6. నెటశేని వీరి నిందటి 


నిన్ను నెత్తికొని ఏ లుల అలు, “1 వీరల [బహోధింపు — పక్కు (పతులు; 
ఏీద్రి లు [బబోధింపు - వా. 


372 


2()0 


201 


202 


199 


201 


22 


el, 


"Bu 


ఆదిపర్వము__౫ష్టాశ్వా సము 


. ఆధికవీరుండు రక్కాను. డరుగుడెంచు, నని మనంబున భయమంది 'ననజ 


నేత్ర 
వీరి సుఖసుప్తులై యున్నారి నిద,నెడంగ బోధింవ “నోప నాకడిమి 
వినుము, 


“కచ్చి నొక్కరక్కనుండ కాడు నురానురు లెల్ల నొక్కుకు 
వచ్చిన నీవచూడ(గ నవార్యిబలోన్నతిం జేసి వారలన్‌ 

వచ్చి వధింతులేగాక యిటువచ్చి *శమంపడి యున్న నిచ్చట 
కన్మెచ్చగు పీరిదై న సుఖని|దకు భంగము సేయ”నే ర్తునే. 


చెక్కులు వలుకక యారక్కను 2రాయబనుపు మని ఖీమ'సే సెనుండుోపిజ్నం 
భించి పలుకుచున్నంత నట హిడింబుండు “హిడింబ. మసలుటకు "మహో 
[కోధానల*జ్వలిత చిత్తుండంి:, 


. కాల మఘంబునుే*ేబో లె విశాల మె “నిలమె చేవాంబు (గాలుచుండ 


కీఘనతటిలతల యునిమిదిదం వలు *మెజఅవంగ6 బండులు గొజికి వెలుచ 
గా య (క 


] వనజనే తి — థాకూ పెక్కు [పతులు ; 'వనజనేతి' అని ఈ కారాంతమును 9 
కలదు _ భా.కూ. 2 నేర _ కొన్ని |వతులు. 


ls [కచ్చు + అజ; కచ్చు అనగా మాంద్యము అటు అనగా పోగా | 
చ్చజ నిలవంచి చక ప. నెవ్వరి శని మచ్చిలం / భెజుగక * అని యతితో 


నున్నది __ భా.కూ, ౬. నొక్క క్రై స్మ న్‌ “భానం, “పెక్కు తాళ ప[త[పతులు; 
నొక్కా వాళ 9 బలోద్ధతి జేసి_ఆ.పౌ ఖ.ల.వీ. 4. గా కిటుల వచ్చీ... 
కల; గాకయిట వచ్చీ __ - వెప ప్రతులు. ఫ్ర (మం బడయున్న _ఖ డయ, 
6 సీచ్చలు - అ.బె ; నిచ్చగ - ఆ.ఉ ఊ.ఓ.గ.చ.ద.ప.బ.ల.ఏ.శ,ష 


నిచ్చగు (వొడవగు) 1 ప. — జ.డ.త. 7 నెట్లగున్‌ __బొ.ట. 


అని నీవ నాయొద్ద, Se సలల గి చ జ,ద.వీ శ.వ. 8. రావింవు 
మని —_ ఆ.గ.గ్మి చద.ల.వీశమ. కి విజ్బంభించి యున్న నటహిడిం - య, 
ఓ. హిడింబ రాక మనలుటకు _ ఆ బర. ల గ. మవికొధజ్వలిత చిత్తుంత -న.ర, 
6 జ్వలితుం డై —-డఊ.ఎ ఐ.గ 

1. బోలి_ర. 2 లీలమె-ల. కి ఘనతటిల్ల తిక లశ్లైనుమిది_ఖ ; ఘనత టిల్రతలట్టు 
స లః య; ; ఘనత టిల్ల తి కెలస్టై ల్లా నిమిది దం వలు సః EO మేం 
ఎ ఒ.గ.జ.ద.బ.ఎ శ,.ష: కడుబండ్లు గారికి” ఎలుక వన . పండ్లు, పంళ్షు లేఖనవిశే 


వము భాకూలో గలదు. ర్‌. కొనుచు es ALS వులు. చెక్కు. తాళపత్ర 


208 


204 


204 


wD 
(అ 
ల 


శ్రీమదాంధమహాభారత ము 378 


నతిరోషలో హి”తాయతీవృ _త్తన్నేతముల్‌ దిరుగంగం 'బెట్టుచు. బరువ కేళ 
9జాలంబు గాడ్పున( దూలంగ6 గాలోపమాను.జె *9ఏచనుదచెంచి మాను 
బాదు 


. డనుజ6 జూచి 1*కఠకష్ణమనుజులంగూడి నా,పమువు*2సేయ కుండం జనునె 


నీకు 
ననుచు పేనుదరిపలుక విని *ేహిడింబయు. గడు, వెజుచి ధభీమసేను 
మటును సొచ్చె. 


_వి ఖీయసేన పొజీింనానుడుల యుద్ధము క్‌ 


సం 1-_141_15 


. అంత, 


. పన్నగ వై రివికముండు పాండన*ేసింహూము దాని. జూచి మీ 


యన్నను నన్ను6 జూడుము భయంపడకుండు?మ యంచు వాని 3న 
త్యున్నతి(. దాంకి రాతసీవధోచిత *నీబలగర్వ! మేద౦గా 
నిన్ను వధించి యివ్వనము నెట్ట చేసెద నిర్భయంబునకా. 


. 'చక్కుగగు మనిన రక్కసుం డక్క౭ముగం 2గ00గి యియ్య యగు 


నిప్పుడు నీ 


(పతులు 6. కోప__కొన్నిచాత[పతులు 7. తాహిత _ య రి వృత్త_ వెక్కు 
(పతులు ; వృత్తి - కొన్ని|పతులు. 9. జాలముల్‌ -- పళ్ళు (పతులు. 10. వర 
'తెంచు-న. 11. కష్టమనుజుని గూడి-ర. 12 సేయకుంటం ఖ.న. 18 నదిరి- 


గి చశ వ; దూరిపలుక-న. 14. పిడింబయు నుండ_న 


1 సింహుడు _ అ.ఐ.చ.త ద ప.ల వీ.శ,ష, 2. మటంచు  మ.వీ,శ.ష. పెక్కు 
(వాత (పతులు లి. నత్యున్నతు - వా,ళ నత్యున్నతి - పెక్కు (పతులు. 4. 
మదోద్దత _ ఆ.ఖ,గి। చ.ద.పవ,వీ.శళ వ. 5 నీబలదర్పమేదగా - చ.ద వ.వీ, 
శమ, క. మింకగా- య 7. సేయుదు నిర్భయంబునన్‌ _ అ. 


1. చక్కూనిలుమనిన రక్కాను - మ వి. నిలిచి మానుపాధమయికనీ _ న ; ెరిగి 
వచ్చి యయ్యనిలజు = గిచవీశ.వ. 8 నిప్పుడ __ ర. కొన్నిపతులు. 


374 


208 


ల 


ఆదిపర్వము ___1వ్లా శ్వా సము 


యుక్కును వీరము జూ చెద 4 ఎబిక).కో నిలుమనుచు( గడు "విజ్బృంభిం చి 
వడిన్‌ 


. *చేనమంకొలంచు. బొడువ6(గ, *డాసిన. దద్భుజము క తోనడగ్గణ(గ రి యె" 


చ్బాసియయి పటికొనియె మ,వోసత్త్యుడు భీమనేను: *డమన్మును జాదున్‌. 
ర్ల లు ఆలి 


“నిరుష దవనుఖని దా, నిరతాత్మకులయిన వీరిని దకు నస 
చ్చరణభుజఘాతిళబ్దం, బరుదుగ విఘ్నంబు సేయునని *వగచి*మదిన్‌. 


. వడముడి యారక్కను న,య్యడ 1కష్టధనుః పమాణ మెడగలుగంగ 2నె 


వ్వడి నీడ్చె నల్పన్ఫుగమును, విడువక గజవై రి యీడ్చువిధమునం 
1'బెలుచన్‌, 


. *లటి యెడ, 
రలు 


. చరణవాలి౯ *మపోతరులు *సాల్వడి జర్ద౦తంబు లై మహిం 


దొరల నిట్టలొండొరులతోడ మదోద్దతోవప్టివో యప 


4. చెజీచెద ___ మన; నడచెద __- ఓతయ , నుడివెద __ ఆ.గౌ.ర,న. 
వ్‌ చిక్కక _ ఐ.భానం. చిక్కిన __ వ; జిక్కన - వ.వాళ, కొన్ని (పతులు, 
ఇయ్యయ గు _ అంగీకారమగుము _ ఛాకూ. 6, విజృంభించుటయున్‌ — © 


1 


+. దినికిముందు భీముండును నన్నష్టంసై యెగురునను'దెంచిన రర్కసుం జగిగి _ 
అనువచనము _ అ [పతియందు కలదు ౨. డాసిన _ దడయోరఖేద;. భా.కు", 
చేసరచు _ ఒ ; చేనలిచికొంచు _ క,వీశమన శి, తోన _ సెక్కు (వశులు ; 
తడ _ భాసం వాళ కొన్ని పతులు. శ, డమ్మను జాళికా_ య.ర వ, 


1 దీనికిముందు "ఇట్లు. పట్టుకొని” అనువచనముల (పతిలో కలదు. ి. శబ్దము 
లరుముగ _ ఆపయ.ల. 3. వెరచి _ అ 4 వడిన్‌ _ ఊవ.న. 


నష్ట జాములు చట సళ్ళను 2 చెడ్చడ - న. 8. మృగవైరి _ కొన్ని 
పతులు 4 పోలెన్‌ _ వాళ కొన్ని (పతులు; బెలుచన్‌ _ పెక్కు (పతులు. 


1 ఈ వచనము పెక్కు [పతులలో లేదు. 
మవోతరులు _ స, లతాతరులు _ వా పెక్కు [పతులు ; శిలాతతులు _ బ. 


చాల్చడి _ ఆ తిన, భా.కూ; సాల్చడి _ ఒ.డంయ ఏ. దొరుగగ _ "పెరు. 
[పతులు ; దొరుగుచు నుండ నొండొరుల __ బు.క ముగ 4. నృ త్తినుద్ధత స్టా 


DY pa 


211 


212 


218 


214 


214 


౭ 


శ్రి మదాం(ధమహాభారతము 375 


ద్విరదములట్లు పరోరరతణపురుతు సిరి మల్ల యుద్దము 
ద్దురబలులై సమీరణసుతుండు హిడింబుండు "కటక గెలక 


. భూంపదఘాతజాతగ,రారణుపకరభూసర *శరీరకులె 


జారిద జర కొప్పిళ ఎవారచ్చన్న ౦బు అయిన యదు ఫో లన్‌. 
ది Oo 


. ఆరాతునుండు భీము న,పారభుజాబంధన!'మున బంధించి మహో 


ధిరధ్యని రోదోంతర, పూరితమగుోనట్లుణా(గ బొబ్బిడి యార్చెన్‌. 


. అమ్మవోధ్వని విని కుంతియు. గొడుకులును మేలని తమసమీపంబున 


నతిమానుషం బె న రూపసౌందర్యంబులతో నున్న సొడంబం జూచి యిది 
వనచేవత యో సురకన్య యో యనుచు విస్టయంబంది రంతం గుంతి 
'శాంతవచనంబుల ినీవెందులదాన విట శ*కేలవచ్చిచని యడిగిన నది 
యిట్లనియె 


. నీలజీమూతంబులీల 'నా తెపించి నల్లనై 2రోే(తెంచు నల్లోగ్భ వాము 


గల హిడింబుండను *బలితంపురక్కాను చెలియల నాతండు వలయ మీకు 

రోయక యహితంబు *సేయనన్‌ బంచినం జనుదెంచి యేను మీతకయు 
రస్టర్రి ట్య 

బతిబుద్ది "దాల్చి "“యుద్దతామన్మథా_ర్తనె మసలిక నసుర వచ్చి 


66 
ర్న 
ఎ 


బుక.ఖ గజ; ఖమునకు అదియిపు వె తొమ్మిదో ముడు = భోకూ,. 4 
(an 
నందబులోకా _ న 


ls %రరులుసనై = కలి 


Ls మల్‌ క "న్ని పతులు , ముల బాల్పడు చుమవో-య 2, పేరధ్వని - కొన్ని 
(పతులు. లీ. న్టయుంశ బొడుచుదునాశ్చెన్‌ -ఓ మ ; నట్టులుండ-చ.ద శ,ష 


1. సాంత్వన వచనంబుల _ అఐల, జ, నీవెవ్వరి - వాళ. కొన్ని (పతులు 
నీవెందుల  అ,ఓ చ,ద.వీశ.మ. +, యేల వాళ. కొన్ని (పతులు; యేక 
తంబవచ్చితి _ ఆ.న, యేతంబ యిచ్చటి కేల వచ్చితివని _ జౌ, కెలవచ్చితని _ 
ఏ.ళ.ష కొన్ని (పతులు. 


1. నాశేవించు కొన్ని (ప్రతులు 2, యున్నట్టి యల్లగృహము _ ఆ 
cn) ౧౧ 6 
లీ, యొడలు _. మ; తనువు - న. 4. బలితంబు - ఎ. 5 సేయంగ - ఈ.ఎ.ఐ. 
ఈతను: ర తరలిన ఆ గళ చు “చలి ఆము? ఇన ఆఘ 
8. యున్నత _ కొన్ని (పతులు, యుద్దత -- అన. ౪. మదనార్తనై -మి, 
a —D మాలా 


976 


2న 


216 


కుట్‌ 


Gl, 


ఆదిపర్వము —షాశ్వా సము 


. యలిగి మీతోఢడ నన్నును !గలయంబట్టి, |మింగనున్న నయ్యను3 


తోడడం గయం౦గి 

మల్లయుద్దంబు సేయుచు నల్లచోట, నున్నవాడు మీనుతుండు 
లిం 

దర్శోన్నతుండు. 


. నన్నును మిమ్మును సం &ంచి యౌారక్కను నుక్క_డంగ న|శమంబుగ 


“వివ్వ్చుడు చంవుం జూడుండనీన నందఖు లేచి యుద్దతులై మల్లయుద్రంబు 
సేయుచున్న ఖీమహిడింబులం జూచిరంత నచ్చోటోకిం జని యర్లునుండు 
కీమసేనున కిట్లనియె, 


. *తూర?రుణంబుగా. వొడల దుష్ట 2ని శాచర వేళ య య్యొడున్‌ 


మార్పుము కాలయావన “మమర్చక యప్పిశితాళి. బట్టి పా 
*ేలార్చుంగ నేల నావుడు బలాఢ్యు (డు ీము(డు మల్ల విద్య వ 
ర్పెర్ప జంగా 5పాండింబు బలహినపరా[ కము. 6జేనె( జెచ్చెరన్‌ 


WES we కొన్ని పతులు; 11 గలయం బెట్టి వాకు AEE HWE 
12 నున్నతండెమీ సుతుడు దర్చోన్నతుండు __ య, 

1 నుద్ధరించి __ బు ల. గుబ; 
నె కణందు __ ఖు లె కిడాయంజని _ ర 

1 తూజ్బరు...మాజ్బుము. , ,వ/ ల్లాజ్బగ, ..నే ర్పేణ్సడ అ నంది ధ ముగా 
నంయు తా దచళయందును _ కక టరేఫముండవలయు ననుగుకు ద్విరఫవ ర్ర 


ల 
స రోల టా 
లీ స 


తో ని పద్యము (పమాణముగా నియంబడినది. పుట 105 సహన. 
ల... ఇపత్‌ కృతకక ట 'రెఫనిర్ణ యము” అను (గంధము నందివద్య మే 'శకటరేఫము 
ంయు లా దశయందు నాధులేఫముగా మాటు" ననుటకుదావారింపంబడినది. 
వుఒ 9. ౨ నిశాచరవేళతీశడున్‌ _ తీరడున్‌ _ (పవర్హించంగలదు రాద 
ముప రము వస్తూన్నదనుట భాకూ ఇచ్చటి మూ_ర్హము పురస్సంరజ్య తే 
పాచి! పూర్వాసంధ్యా [వవర్తతే। రౌ దెమువూ రే రజాంసి। భవంతి బలవంతిచ. 

ముణర్చక --ఏఓమ.. శీ లార్వుమటన్న - ఊ 5. హిడింబుని విహీన 
రా([కముంజేసి _ వ్వె; హిడింబు నతీహినపర్యాకముంజేసి _ అన. 6. చేసి _ 
ఆఅ.ఒ ఐ,ట.య, 


క! 


0% 


{ ౧] 


| 


Pe car 


శ్రీ మదాం(ధమహాభారతము 977 


217 క. నడి వననురవాత ముక్కున, నుడుగక ర_క్షపవాహ *మొలుకుచు నుండన్‌ 


బి20 


219 


oO 


గడి కాలు వట్టి వానిని, “మడవక వవశజుండు నూటుమాటులు *వీచె౯. 


. లావు సెడంగ నిట్లు వీవంగ( బడి గత, 'చేషు.డయిన యనురం జిక్కంబట్లి 
౧౧ లు 60 


నేలం బిటి వానీకో లెమ్ము నే బల్లన, విజిచి నడుము! దుంచి రివ వె. 
రల ౧ దూప 


అట్టిచి తవధం జూచి 'చితీయమాణచిత్తులె భీమసేనుపరా[కమంబు 
వొగడుచు నందటు హిడించానుగమ్యుమానులై *చని రట్లరుగునెడ 
కీముండు హిడింబరాక కొడంబడక  రాతనులు వై రంబు( దలంచి 
“మాయలు సే యుదురు కావున నీవు మాతోడ రావలవదు నిన్ను విశ్వ 
సింపము !నీవును మీయన్న వోయిన *తెరువున పొమ్మనిన నది భయంపడి 
వడవడ వడంకుచున్న దానిం జూచి కరుగణారసార్ల” చిత్తుండయి ధర్మ 
రాజు ఫీమున కిట్లని యె. 


తే. వధకు *నర్హుండై వచ్చిన వాని( జంపి, తదియు ధర్మువ యిది 2ాల నబల దీని 


కలుగ *జనదాత్మరతకు నగ్గలంబు, ధర్మరజయ యు త్తమధార్శ్మికులకు. 


. ఆపద *ేయైనను ధర్మువ, (పాపుగ రతీంవవలయు బరమార్థము ధ 


ర్మాపాయమ ఛధాన్మెకులకు, “నాపద జన్మాంతరమున ననుగత మగుటన్‌. 


1 మొల్కియగనలుక౯_ ఓ.వాళ. 2 శకాలు. పెక్కు (పతులు భా,.కూ. ళ; 
కాళ్ళు --- భాసం.వావీ కొన్ని (ప్రతులు. లీ మడువక _ బు.ఓచళ మ; 
వుడవక = వఖగు.ద.ర. 4 నీర్నెన్‌ _ జ 

lea రన్‌ క సెక్కు | వతులు బై నెఘ్ఫుల చప్పున - గ. ల, భల్లన కా 


కొన్ని పతులు; 'పెల్లున Se లెను SEs hh Bo చెక్కు (పతులు. 
ల జో 


| చి ఆాయణ- పెక్కు (పతులు ; విన్మయమాన-_మ. 2 యరిగిరంత _ కొన్ని 
(పతులు వి చెక్కుమాయలు aa ee SD [వతులలో లేదు 
5 తెరువునం భౌమ్మనిన -అయ.6 ణాయ త్త చిత్తుంజతై _గ్మి మ, కొన్ని|పతులు 


ర 


rs eye బి. చాల యబల_ పెక్కు పతులు, 3 దగదాత్శ - య.ల. 
వా 


1 లైనను_కొన్ని [పశులు, 2 నావదలడ చాపు నిశ్చితాత్ములం జేయున్‌ _క; 


యాట 


నాపద జన్నాంత రంబు = et; 


222 


ఆదిపర్వము. షద్దాశ్వా నము 


వ. దీనియందు రాతసభావం బుపల&ింప వంవదు మాకు నాత్సీయ*బుదియ 


యుండు “నిన హిడింబ ధ గ రాజునకుం గుంతీదేఫకి మొక్కి "యికాం 
తంబుర గుంతికిట్లనియె నవ్యా సర్వ పాణుఃకు సామాన్యంబయ్యును 
మనోజ రాగంబు వనితల కస వ్యాంబయి 'విశషంబయి యుండు వేకు 
వృకో దరునిమి త్తంబు మదనణాగాబాధితనయి నాచుట్టంబు లనుం "శ్రయిలను 
విడిచితి శాయిష్టంబు మీరు ఎగావింపసి నా డిప్పుడ పాణం 
బులు విడుతు కన్ను రకించి" మీకు నిష్టంబులయిన వానినెల్లం దలంచి 
చేయుదు నిమ్ముగానియిడ మిమ్మందట నె_త్తికొని మీీమెచ్చిన చోటికి: 
బోవనేర్తు నాపలుకులు నమ్మునది యే సతీతానాగతవ_ర్హమానంబు 
లెల్లను చెల్లంబుగా నెలుంగుదు. వలయు"నేని యనాగతంబు సెప్పెద 
వినుండు !ముందట నొక్క_సరోవరంబును నొక్క వనస్పతియునుం గలవవి 
"రెండును శాలిహోో తుండను మహామునిచేతం దవః[పభావంబునం బడ: చుం 
బడినయవీ యక్కొలనినీళ్లు '"చావిన వారికి నెన్నండును సా(కలింయును 
నిరువట్టును 12లేవ్వశన్నతియు. శీకవాతాతవవర్ష "బువలన  రయించు 
మీరలందున్న మీకడకు. గృవ్షదై్రపాయనుండు వచ్చి మీకు హితోప 
"దేశంబు సేయునని చెప్పిన 


1. “క (పతిళో నీ వచన మీ [కిందివిధముగా నున్నది. అనియుధిగరుండు వృకో 
దరు కోపం బువసంహారణంబు చేసి హిడింబ భయంబువలనణచాపె అంతనది కుంతి" 
కాంతంబ యిట్లనియె _ క. వ బుద్దియ య్యెడు -- అ,ఆ, బుష్టకి ననుగు:ఎం బై 
యుండు _ ఖ.ట, బుద్ది రైంయుండు EEE ర పతులు ; బుద్ది కొన్నింట టను, 
8 కగలరబయి = వీళ.ష కొన్ని ప్రతులు; 5నహ్యా వినయంటై యుండు _ జౌ 
4 విశమంబయి - కొన్నింట లేదు. 5 సలుపకున్న నిప్పుడ _ య; తీర్చని 
నాడు  శాకూ రీ నాడు [బాణంబులు శ కొన్ని (పతులు, 1 దలంచి 
నప్పుడ _ అ చద.వీ.ళ షః దలంచిన యప్పుడ _ ల. రి. చెప్పిన _ ఈ.ఎ.ఐ.గ.బ, 
వలసిన _ ఓచద.వీ.ళ.మ. 9 నేని ననాగతంబు _ గి; భానం "పెక్కు [వచులు ; 
నేని యొక్క యనాగతంబు _ ల; హిడింబ తాను 'అనాగతనృత్తాంత వేదిని* అని 
చెప్పిన యంశము ఒక్క పి.పి.యస్‌, [పతియందు మొతము కలదు ఆది - 151 
అధ్యాయము _ 991 భం _ (పతిలోను చిత శాలా [పతియందును కాన రా బేదు 
10 మూరద్‌ర్‌! = కొన్ని [వతులు, id [దాగిన నవ్వనస్పతి ఫలంబులువయోగిం దిన 
వారికి నెన్నండును నాఃలియు నీరువట్టును లేదు _ ఊ.జ; [దావిన వారి కెన్న 
డును నీకు వట్టులే దవ్వనన్పతి ఫలోపయోగంబున నాకలియును లేదు మీరలం 
దున్న - ర. 12. వవ్వనస్పతియు శీతవాతాతవవర్ల౦బులవలన రతించు ._ 
అను నీ భాగము పెక్కు (వతులలో లేదు. 18. మీకు ర కొన్ని |పతులలో లేదు. 


పిలి 


224 


226 


227 


భ్రీమదాంధ్రమహాభారతము 379 


. విని కుంతియు( జాండవులును, మనమున విస్మయముపడి సమంజస శావం 


బున దాని దివ్యవనితయ,యని తద్దయు నాదరించి రప్పుడు కరుణా. 


=. అంత దాని వినయంబునకు ననాగతం బటుంగుటకు సంత సిల్లి కుంతి 


ఫీమున కిటనియె. 
వె 


న. 


_: బజీము/ంఢు ల ల్టియతుముతంణున వాజీందియ వరి (గ హంచుటి an 
క. 


. అన్న యిది 'ధర్శువని మీ,యన్నను నన్నును నతి|పియంబుగ నెదలో 


మన్నించి యేమి 2వనిచిన(, [గన్నన మావనుపు చేయం గడంగుము 


కేప్రుదిల. 
© 


. ఇది పరమసాధ్వి దీనిని, మదినొండుగ6 దల(ప !వలదు మానుగం బుశ్హా) 


భ్యుదయేమగు( బాండుహిశముగ, నిది కార్యంబని పరిగ్రహింపుము 
నెమ్మి. 


. అని వీమసేను నొడంబణచి హిడింబ కనురాగంబుగా. జెప్పి నీవు !శళుచి 


వయి యు త్తమ స్త్రీగుణంబులు దాల్చి భీమునకు మన౭|పియంబు 
సేయుము పగళ్ళిల్లను మీ *యిష్టంబున విహరించి "రాత్రులు మాయొద్దన 
యుండునది యని “నియమించిన ఖీముండును బు_త్తజన్మంబగు నంతకు 
దిస్‌ వచ నయన! బర్మిగహించెదనని వారల నమకంబున సమయంబు 
సేపనంత( అబాండవులు జోనీనహితంబు ఇాలిహో | తునాశ్రమంబునకుం 
జని [పభాతసమయంబున నకొ్కాలన గృతస్నానులయి సంధ్యావంది 
నంబులుదీగృ శారిహో తుచేతం బూబితులయి "తద్వనస్పతిచ్భాయా 
శీతలతలంబున విశ్శమించి విగతముత్సిపాసులై నుఖంబున్నంత. 


1. ధర్మువగు - కొన్ని (పతులు 2 పంచిన - పెక్కు (పతులు. లి. భ_క్తిన్‌ _ 
చెక్కు [పతులు 


1. జనదు -- పెక్కు (పతులు 2 ముగమాకు హితముగ -ల లి, పెర్మి౯ _ 
అజ, దీనిక క; బుద్దిన్‌ -త 


1 నుచి త్తస్‌ = ఈ.ఊ.బు.ఎ.జక.ఖగజట 2. స్ర్రీరూపగుణంబులు __- 
అ.వ.మ.ర. 8 సేయుచుబగ _ పెక్కు (పతులు ల్తీ, యిష్టం బై నచోటుల = 
చ ద.ను.ల వీ.శ.ష. 5. రాతులెల్ల - అ ఓ.జె.తు 6 హిడింబ నొడబబిచి - 
గిల; పాడింబ నీయమించిన. 7. తద్వనస్ప తిచ్చాయాత లంబున జజ ఈతడు, 
చ.ద.వీ.శ.ష. తద్వనస్పతి తలంబున _ ర. కొన్ని [పతులు, 


380 


228 


229 


బలి!) 


228 


ఆదిపర్వము. షషా కా సము 
(© 
-: నిండ వ్రులప వ్యాను(డు వొతోవదోోము చౌయుదు - 


Sor lll! 


: పుణ్యతపో"మయుండు ముని పూజ్యుడు [బవ్మానమ|పభుండు [బ 


వ్మాణ్యు(డు [వె వృ పెణ్యజల దాసితవర్లు డ శేషకిల్చిపా 
రణ్యద వానల.౦డగు పరాశరనందను. *జేంగుచెంచెం. ద 
త్పుణ్యచయస్వ*రూపమునుబో లె. గరంబు మనో ఎముదంబుగన్‌. 


ఇట్లు వచ్చిన వేదవ్యాసమునీందునకు నందణు నతిభ క్రి నమస్కరించి 


నన్‌. 

యాసనార్హ్యాదివిధులం బూజించి యున్న వారలం 1గరుణార్హ దృష్టిం 1 

జూచి కవ దె వ్రపాయనుం డెిటని యె. 
6/ ౯౩ a గు 


1పద్మకము. కొడుకుపల్కువిని కూడదు నాక దురాత్ము( డై 
కడ(గి మీకు నవకారము సేసి ధరితి డ 

ల్వడ:గ( బంచె6 గడు బాపమతి౯ ధృత రాష్ట్రం క్‌ 

యెడల దుర్హనుల నేమణి నమ్మంగ. బోలునే 


వచా లం 


1. ధనుండు _ ప. 2. పగు_ అరనున్నలేనిరూపము -- గి,ళశమ లి. ఫల - 
చ.త.దవీశ.మ. 4 రూపుడును - దవీశష. 5 పహారంబుగకా - అబు. 
ఐ ఒ.క ద.బ.ను,ర ; ముదంబునన్‌ _ ల, 


1 కరుణారసభరిత దృష్టింజూచి A AEH ID ను 
] పద్మ” మునకు బదులు (దుతవిలంబిత ము అని అము ఐ.ఖ.ట డ.బమయ. వతు 


లందు కలదు. ఇది (పామాదికము. అప్పకవి చెప్పిన పద్మకవృత్సయతిస్థానము 
దీనికి సరిపడుట లేదు. 2 దనాక = ర. కొన్ని (పతులు. 


£81 


281 


శ్ర మదాంధ్రిమ హాధారతము 88! 


వ. దీనినెజింగి మీకు హితోపదేశంబు 'సేయవచ్చితి *నిఖల ధర్మ విదులరయి 


 వినీతులరయిన మీకు చాంధవేవి యోజనంబయిన యీకర్శంబు 
పురాకృతంబు దీనికి ళోకింపవలవదు కొండొక కాలంబునకు మీరును 
బాంధవులం గలసి యెప్పటియట్ల 3ర్రాజ్యంబు సేయుదు రడి శాలిహోో తు 
తసః|పభావంబున నైన కొలను దినిజలంబు లుపయోగించిన వారికి 
బుభుజాపిపాసలు 6 లేవివ్వ చస్పతియును శచవా తాతపవర్ష ౦బులవలన 
రడీంచు నిందొరు లెటుంగకుండ6 "గా ర్యార్టుల రై కతివయ *దినంబులుండి 
యేకచ కపురంబుని కేగి యందు | బాహ్న్మణ భావంబున (బాహ్మణగోప్పి 
నుండి నాకాక 10 పతీషించి యుండునది యసి **కఅపి తనకు వినయా 
వనతులయి కృతాంజలులయిన మనుమల టివించి కెౌంగిలించుకొని చాన్సు 
పూరితనయనయయి 1” మొక్కియు స కోడలి నూరాన్న నీకొడుకు 
ధగ్మనిత్యుం డీయుధిష్షిరుండు నారాయణభు ఏంబులంబోని శన పొనలువురు 
దమ్ముల బలంబున నర్వపొర్టివుల 'కశాసించి సార్యభఖౌముండ రాజ 
సూయాశ్వమెధాది[కతువులుసేసి పితృవై తామవాంబై న రాజ్యలక్నీ 
ననుభ ఏంచుచుం గురుకులంబు నెల్ల 6 బలి తంబు 'సేయుననీ శోకోపశమను 
నంబు6 వేసి హిడింబం*”జూచి దీనిపేరు కమలపాలిక యిది భీమునకు వళ 
వర్తినియయి పరిచరించి మహాసత్తుండయిన కొడుకుం''గాంచు నాతండు 
మిమ్ముందణ 'నావద్విషయంబు" నుద్దరించు ననిచెప్పి మునివరుండు 
సిరోహితుండ. న, 


1. సెయుదునని వచ్చితి _ పెక్కు పులు. 2, నిఖల ధర్మవిదులయిన మీకు _ 
మ, ధర్మర్థవిదులై లి నిసికాత్శకుతె న_ఆ.ఎ.జొ ట న,య ౮; వినీ తాత్ములర యిన. 
బు ఓట. + విరోధంజైన - ఖగి. చ,ద,థభారం.వీ.శళ.న. 5. నుఖంబుగన 
రాజ్యంబు _ అ గ్మిచజనప ర.ల,ఎవీశమ. 6. లేవు మరియు నివ్వనన్పతియు _ 
కొన్ని [పతులు {i కార్యార్లుల _- అఐబకయ రి కాలంబుండి - పెక్కు 
(పతులు. ల. కరిగి _ పెక్కు (పతులు. 10 పతిషమీంచుచుండునది _ కొన్ని 
[పతులు lla SOE = 59 ఏ, బాప్పూకులిత _ ఊ బు ఎ.ఒ.త. 18, తనకు 
(మొక్కి - ఓడ.నయ,ర. 14 కొడుకులు ధర్మనిత్యు లీయుధి ఫిరుండు _ 
గ్మిచ ద.బ.భానం.వీ శ వ. 15. నలువురు తమ్ముల _ గ్మియ. కొన్ని [వతులు 
16. సాధించి _ఏఖజతర; జయించి _ ఓకజొ 11 జూపి. ము ఏ.ఒ.ఖ.ట. 
డయల 18. ఒడయు _ గచ.దవీశ.ష 19. నావత్సమయంబున _ ల; 
నావద్విష=నుంబుల _ ఆఅ. ఈ.ఊఏ జె బము.రం * 


గ్గు 
MH 


ఆదిపర్వము... ష్టాశ్వాసమ 
. అమ్మునివరుకటిపిన మా,ర్గమ్మున( బాండవులు విగత త'కల్భషు లవిషాొ 
దమ్మున నుఖముండిరి విన,2య మొ, శ్రప్పంగ శాలిహో | తు నాళమభూమిన్‌ 


అంత, 


. పవన*తనూజు. డక్కామలపాలిక చేత *వినీతుండై మహో 
రృ పవృతిభూమిలో గల వనంబుల వాంనబలాకనారసా 
రవరుచి రావగావరనర:ఃపులినంబుల.( బర్వుతంబులన్‌ 


వివిధనివోరు(డై యనుభ *వించె నభీష్టమనోజభోగముల్‌ . 
-. పొఢీందియందు భుభోత్ళ_ చుండు వ్రుద్దుల :- 
Sour మ టి 


. నరవరుండై న కఫీమువలనం (బభవించె హిడింబకున్‌ నుతుం 
డురుతరభీమరూపు.డు ఘటోత్కచనాముండు విస్ఫురద్భయం 
కరశవదనంబు 2శంకునిభకర్ల ములున్‌ విక్ళతాతులుం బయో 
ధరేవరవర్షమున్‌ *వికట దారుణదంష్ట్రలు నొప్పుచుండంగన్‌. 


li క ల్మషులు| ప మో అ సవన సం. య మ్మొనరగ _ క గంటి, 


1 ఈ వచనము వెక్కింట కానరాదు 


1. సుతుండునక్కమల _ గ్ని.చ.ద.వీ.శ,మ. 2. గృహీతుడై _ ల.భానం. అధో 
జ్ఞాపిక. లె, భూములంగల - చ.దశ.మ శీ, వించుచునుం డెనభీష్ట . య 


1. వదనుండు - బుఒ. బి. శంఖ _ చెక్కు [పతులు మూలము నందు, 
“శంకుకర్ణ ౦ విభీషణమ్‌’ అని యున్నది. 3a వివృతాతులు తాను నతడు 
గ.న.వ;,  రుచివర్జ ముం మంట. 5. కుటిల __ న, 


ఏలి6 


297 


గః 
ఇర 
నె 


గ 


ఉమదడాంధమసాధారతిము 388 


వ. ఇట్లు సద్యోగర్శ్భంబు ౦ గామరూపధరుండై ఘటోత్క చుండు పుట్టి 


త త్రణంబ నవయౌవనుండును ననే కా్యస్త్రుళన్తుకుళలుండును నపరిమిత 
రాకసపిశాచబలవరివృతు.దును వై తలిదం డులకుం గుంతీ దేవికి 
మొక్కిన న|గనందనుండగుట నందణును 1Xరంబు గారవంబున(- గొని 
యాడం - గొన్ని దినంబుబుండి యొక్క. 2నాడంజలిపుటను ఘటితమ న్తకుం 
ఉయి రావసపి శాచబలంబులతొ మ! ల మర్చిలి నురిడెదం బనీగల 
యప్పుడు నన్ను. దలంచునది  *యవణంబవత్సనని  యందటిచేత 
ననుజ్ఞాతుండై లం దోడ్డొని యుత్త రా భిముఖుండయి యరి గె!నిట పాండ 
వుతును శాలిహో(త్రునొద న నేకధర్మ శా స్ర్రనీతిశా స్త్రంబు లభ్యసించి 
యము్టనివరు వీడ్కొని *చని విదర్భమత్స్య తిగర్హకీచక విషయంబులు 
గడ చి ౦ యకచకంబను న గహోరంబు" Nas 


_వ బొంఢోభ్రులు భతచ్యతళ్రరందున బి(వగ్భవాందునా నుండుట : 
సరు జు! శేరి! 


లలితజటాజిన*కుశవ,ల్కులధరులై వద మొప్పంగా6 జదువుచు ని 
ముల (బహ “చారవ్భ త్తిని, 3'వెలయంగ నందుండి రక విపగ్భవాము 


సన్‌, 
|! గరంబు -- కొన్నీంట లేదు. 2 నాదు కృతాంజలి -_- పెక్కు (పతులు, 
ల యథణంబ __ లుక్కు (పతులు వ తతణం ది 2 ము యాతతటంబజు తలప? 
యప్పుడ _-- వాళ, 4 నిబంబాండవులు -- గి .భానం వీళమ. ల్‌, చని 


హ్‌. క న్నింబలేదు 6 వఏకచ చ| కాపురము, ఆని మూలము, ఏకచ[ కామ్‌ 
గతా శతు, చిత శాల పతి ఘటోత్క చజన్మ మం చె వై |తబహుళాషస్టమి యందు __ 
భా, మ 7. గనియందు = అ.ర ల. 


1 వర = అ ముప అము, 2; చర్య —_ ఐ.త.నవర.ల. లి వెలయంగా 
నుండి రొక్కొవీ పగ్భృహమునన్‌ మ, 


984 


288 


289 


240) 


241 


[CD 
wy 
(JG 


బిలెల 


240 


ప్రశ] 


పరమాన్న ]భత్యభిజా, పరపూర్ణతరంబు లయిన వాతము 2 యేం 


లనీ 


ఆదిపరంము..__షషాళాంసము 
రం టల 


త 


“ధృతింజదువుచు భిమార్హము, “పక పతిగ గృహమున కరుగుచున్న భవ్యుల న 


(వశులం దృ ప్రుల(చేసిరి, సతతము నందుల గృపహాస్ట సద్ద్విజులు దయా. 


మ్‌ (౪ ౬ 


. జలజ[పియలేజుల 1కీ రల *2ధీరుల ధరణివలయ రాజ్య శ్రీయో 


గ్యుల నిశ్తులొకొ 5ల్చి కూ ళులం జేసె *ేవిధాతృండంచు 5థ్టోక్రింప జనుల్‌ . 


ల 
వురు నిత్యంబు నివేదింతురు దల్లికి గరము భక్తితో వినయమునన్‌ . 


. కుంతియును దాని శెండుభాగంబులు సేసి యందొక్కు భాగంబు భీము 


నకుం బెట్ట తక్కిన భాగంబు గడమకొడుక లుం చానును గుడుచుచు నిట్లు 

1 వచ్చన్ను లై యేకచకపురంబున *నున్నంత నొక్కనాండు ధర్మార్జున 

యములు భితార్హం త్పర్రిషి న *నిట కుంతియు సఫీముండును దమఏపడినీన 
ప ర్‌ న 6— గదంని 9 

వవ గృ వాంబున నున్నంత నందొక్క. పెట్ట యా_ర్తధ్వని యెగసిన విని 

కుంతీదేవి యెంతయు సంతాపించి ఖీమున కిటని యె 


k కుతి _ భాసంని 2 (వతిగవాంబునకు నరుగుభవ్యుల _ చది Sr 
kc) భ్‌ TEN అచ అత్య గ వూ క అర్య స, 
a |బీతుల - భాసంవాళ, తుష్టుల = మ, దృప్తుల ఆ పెక్కు [పతులు 


1 నవిరళవీరుల ధరణి _ న.ళ లి. నధికుల _ చ.ద వీశ వ, లి ఖే వ్యాశుల = 
అబు ఎ ఒఓఖ టవ 4, విధాతయనియు _ ఊ; విధాతయనుచు _ ఖ.న. 


5, ళోకింప౦ంగన్‌ _ వ 


1 భేతఠ - ర కొన్ని (పతులు, భి కభిన్సా _ గ్‌ చ.వీ శవ; భత్యుభిసా = 
భాసం, 

] Se - జొ; |వచ్చన్నవేషులై - త. 2. నుండునంత _ 
గి చద అ పి ళ వ ల్‌. బరిగినవా రై న _ ఖ,గటర,ల. ఓ, 


ల Me గి. వీ శష,. 5. నుండునంత 


లా... పెక్కు (పతులు. 6, 
పెద్దయా[కందన వ గ 2? 


బలి శే, 


248 


244 


245 


246 


ప్రశ” 


242 


249 


39125 


శ్రీమదాం(ధద్రమహాభారతము 885 


ఇందు సుఖ ముండితిమి 1యొరు లెజటు(గకుండ, నేలొకోయిప్పుడీ వి పునింట 
నార్త 

రవము వీతెంచె దీని నారసి యొజుంగ, వలయు. దత్సతీ కారంబు 
| వలయు. జేయ. 


. శ1పరమోపకారియెన యీ వావ్మాణునకు నేమిపియము సేయ సమ 


కూరునోయని చింతించు*చున్నచో నిపష్పుడెద్దియేనియు నొక్కాదు న్లరం 
బయిన దుఃఖం వీగ్భవాస్థున క య్యెం గావలయు నామనంబు 3మలనముల 
మణి నాడు గావున దీనిరోదల౦గి వీరికి మనః పియంబు చేయవలయు. 


. కృత మెటు(గుట పుణ్యము *స్కృన్మతిదానికి 23 మము నేత మధ్యము మజి త 


త్య్భుతమున కగ్గలముగ న,త్మృతి సేయుట యు _త్రమంబు కృతేబుద్దుల 
కున్‌. 


. అనిన విని ఫీమసేనుం డిట్లనియె. 


. ఆ "ఎటీ(గి నాకుంజెప్పు 2మిదియేమి యెవ్వర,వలన నింతయయ్యె వగవ 


నేల 
యెంతకడి(దియెన *నిది యేను దీర్చి యీ, వి|పునకు( |బియంబు వి_న్తరింతు. 


. అనినం గుంతి యట్లచేయుదు నని చని దూఖపరవళులయి వరిదేవనంబు 


సేయుచున్న వారలంజూచి యడుగ నేరక మిన్నకుళ్నంత |బాహ్మ 
ణుండు దన జాంధవులు వన నిట్లనియె. 


1, పరులెరుగ సెక్కు (పతులు. 


1. ఈ వచనముయ (పతిలో లేదు. బి. చుండుదు నిట్టిచో = ఖ.గ్నీచ.ద వీ శమ, 
లి. మలు - వాళ; మల. పెక్కు (పతులు, ఓ. నెరింగి —_ ఆ; దలగి - ఈ; 
దలంగించి = జ వీ; దగిలి. వా. 


ఈ పద్యము జ (వతిలో లేదు. 1. సమ్మతి — ఈఖ గ.చద. తీ, మధ్య 
ముమనముర్‌ గ ల, పుణ్యులకున్‌ --- అ.ఆ.ఊ.ఐ.దఒ.ఓ.గ.జ.ద.భాసం, 


1. 9 (పతియంది ఛాగము లేదు. ఊ (వతిలో 246 నుండి 260 వణకు పద్యములు 
లేవు. ఏ (పతిలో ప[తములు లోపించినవి. ఎరుగ నాకు కాయ. 2 
డిదియేమి _ సెక్కు (పతులు. లి. యెదిరివిదర్చి బు; యెదిరిని దీర్చి - ఎ, 


386 


248 


249 


బ్‌) 


251 


248 


249 


250 


౮5 


ఆదీసర్వము.___ షా శ్వాసము 


© 


_: బితన రొబోరయుగా౧ భో వుజశుగూార్భి (జాబ్ళూణ 
త్రుయుంబియము బిచారించుటు 2: 


సం. 1-145_20 


. *నలసారము సంసార మ,ఖలదుఃఖావపహాను భయనికేతన మతిచం 


చలము పరాగీనం బిం,దుల జీవన మేల నమ్ముదురు “తత ఏవిదుల్‌ . 


. ఆదిని సంయోగవి యో,గాది ద్వంద్వములు దేహి యగువానికి నం 


పాదిల్లక తక్కవు *పూ వాక టతళటు కర్శమున నెట్టి యోగికి నరుని: 


తరువోజ, *పనును [బజలును నీధర్మసతియు నేయుపాయంబున ని బ్బారి( 
గడవ( 
గానెర్తు మెయ్యది గర్హ*మిందుండ(గా చెగుదమ యొండుగడ కని ముంద 
రేనెంత నెప్పిన నెన్నండు వినద యిది యిట్టిదారుణ మిమ్మెయి( "చేయ 
గానున్న విధియేల *కడవంగ నిచ్చు. గర్మవిపాకంబు గడవం*గ లానె. 


| మంతయు క్ర కోంబుగా మత్సరి౭ీత మొన ధర్మ చారిణి 2యగుదాని వినయ 


వతి( [బజావతి నను[వత నెట్టు లసురకు భ క్యుంబ ీ వగుమని *పనుపనేర్తు 
ధ రాస్రభివృద్ధిగాం కతత త నీగ నిల్లడ బవ్మాచే నిడంగం బడిన 
యిక్కన్య యతిబాల యిందుద్భవంబగు దౌహితలాభంబు "దలు(గ నెట్లు 


1. ము [వతిలో నిపద్యము లేదు. నలస్య తృణన ర నార శఉఇవసోలో యన్యసః _ 
ఛా.కూ. చ, త_త్వజ్ఞుల్‌ ర సభైన కటు ర, 


1. దెహులగు వారికి _- గ్నిచ.ద.ళశ,మ. 8. పూర్వోదితకర్శంబులెట్టి - 
చద శ.ష; పూర్వోదయకర్మంబులెట్టి __ భాసం. 


1. డ |పతిలో నీభాగములేదు. 2. మిందుండగా నేలపోద మెక్కడికై నననుచు-జా 
ఏ కదలంగ - ఊ బు.ఐ ఓ.ఖ.గ.వీ ; గడువంగ- గి య.ర శ.ష. 4. గలా రె __ 
ఆఅ.ల.స; గలదె _ ఖ. 


]. వంతంబుగా - న్‌ చ.ద.భానం.వీ శ.ష; సూతంబుగా -ఖ,ప. 2. యైన లా 
చెక్కు (పతులు, శి. గమ్మని __ ఆ. శ. పంచనేర్తు, వంవనెర్తు అని 
పారములు ; పంతు నేను _ ఆ ఊ.ఐ.వ.వ; పలుకనేర్తు-- స. శ్‌, వరునకు 
నీగ ___ చెక్కు [పతులు ; వడువునకునీన్‌ - వాళ. కొన్ని పతులు. 
6. యిక్కన్యనతి బాల నిందుద్భవం బగు ప కొన్ని (పతులు. Te దరుగనిట్టు-- 


బర్‌పి 


వర్‌లి 


బి54 


2ినిది 


2వీర 


బిల్‌ 


254 


255 


బర్‌ 


శ్రీమదాం(ధమ హాభారతము 88% 


. దీనింబుత్తు మణి మదీయపిండోదక, కినిధి. దనూజు( గులము ని న్తరించు 


వాని. వీతృగణంబువలని 9టుణంబు. దాచిన మహోవకారి. బియుత వాని. 


స 1ఎట్టునూచి చూచి యిది పాపమనక య,య్యసుర వాత. [దోతు నదయ 


వృ లి 
నరిగి యేన యిప్పు డసురకు నాహోర,మగుదు *వీ86 బుచ్చనగునె నాకు, 


, అని యాత్మ పరిత్యాగ ంబునందు( గృృతనిశ్చాయుం డై యున్న (బాహ్మాణుం 


జూచి (బావ్మాణ్‌ యిటని యె. 
౧౧ 


. మనుజులకు నెవ్విధంబున, ననతిక్రమణీయ మైన యావద్విషయం 


బున *సంతాపీంపంగ6 జన,దని యెజి/గియునగునె యెట్టులని కోకింపన్‌. 


| ఆరక్కానున కే నళనం బయ్యెద మీరువగవ క ండు(డు భార్యయందు! బడ 


యంబడు నపత్యంబు నాయందు 1మున్నవడసితి రేనును బుణవముకక్త 
నయితిం దాణవియోగంబు సేసి యయినను భార్య పతికి హొతంబు సేయ 
వలయు మయి యట్లుంగాక. 


. పురుషుకంశు మున్ను పరలోక మేంగిన,సతీియ నోంచినదియు సతులలోన 


బురుషహీన యెొన( బరమపతి వత, యయ్యు జగముచెత 4 బయ్యంబడ దె. 


క్కు (పతులు న దరగనిట్లు _ బు. 6. విధి దనూజు కులము పీస్తరించు - కొన్ని 
(పతులు, 9 బుణం బెల్ల( జిఅచునట్ట వాని( జిలుత వాని __ ఫానం స, బుణం 
బెల్లం బాపనోవునుతు మహోవకారి _ తన,బ ; బుణంబును బాచుచిజబుతవాని 
నీచగతిని(కి) జ గ్నిచ. ద.ప.వీ.శ.ష. 


1. ఇట్లు నూచిచూచి ___ పెక్కు (పతులు. 2. గాక వీరి నగునె చూప -- ల. 


1 నంతాపింపగ6 జనదని యొటింగగియు నగునె యెట్టులని శోకింపన్‌ __ భానం 
CEE కొన్ని (పతులు; సంతావింపంగా.6 జనదని యెజింగియును దగునె 
జ్ర 


1. ముందర నా యందు బడసితిరి __ త.ద.వ.భానం.ఏ.ళ వ. 
1. మున్న -- కొన్ని (పతులు, వి, [వయ్యబడ దె ఆ భాసం.ళ.మ, పెక్కు 


పతులు. _ ఈ పాఠము విచారణీయము. ళ (వతియందలి పొదనూచిక చూడ 
నగును; (వయ్యువడును వ ల [(వయ్యబడును — కొన్ని (పతులు 


386 


ఆదిపర్వము షష్టాశ్వాస 


౨57 ఆ, పడిన యామివంబు పతులే ఉంచు, నట్లు పురుషహీన యయిన యువతి. 


258 ఆ, 


259 వ, 


260 ఆ. 


261 శ. 


బిసీ 


258 . 


259 


260 


261] 


జూచి యెల్ల వారు. జులుక న చేకింతు,రిదియు బాపమనక హీనమతులు. 


నతి విముక్త యయిన.బతికి. బునర్హార, సం|గవాంబు"సే(త శా స్త్రమతము 
పతి*విము కుుడయిన సతికన్యపురుష సం,|గ వాము "సేత లోకగ .ధతంబు, 


కావున నేను భవ'ద్విహీన నయి యొక్కనిమిషంబేనియు జీవింపినేర 
నేర్చితినేనియు నిక్కుమారుల రతఊంపనేర నెట్లనిన శూ|దులు వేదో శుతిం 
| బార్జించునట్లు కులాచారనద్భశులుగాని వా రెక్క న్యం (ఆార్షంచినం 
దత్సితీకారంబు సేయను నిక్కు మారు*నందు గుణాధానంబు సేయను 
నాకొలంది గాదు మత్సరోతంబునం బునర్హార *వరి|గవాంబు సేసి గృవాన్ట 
ధర్మంబును నగ్నివో|తంబునుం బుత్తు)లను రషించునది యనుచు 
నురణవ్యవసాయంబు నందున్న తల్లిని దండిం జూచి కూతు రిట్టనియె. 
౮౧ (0౧ 


ఒలసి యెంతకాలముండిన నేను మీ, దాన గాన యొరుల ధనమ నన్ను 
నెన్న(డయిన నొరులకిచ్చుచో ననురకు, భోజనముగ నిచ్చిపుచ్చుండిపుడ. 


తం|డిచేయు తిలోదకచానవిధులు, పొందు. బరలోకగతయొన పుత్రి 
యందు. 
బు త్తి) చేసిన విధులుదత్పురుషు. గాని,తల్లి దం డులబొందవు ధర్మయు క్తి. 


1 మనరుహీన ___ ఆ.న, 


1. నేత (అర్థానుస్వార_ రహితరూపము) __- గి, 2. విముక్తుండయిన -- గ్ని. 
భానం. అ.వీ.ళ.ష.ళ ; విముక్తయైన నతికి _ వా. కొన్ని (పతులు; విముక్తు 
తన  ఆ.బు.క.చ. 


1. ద్వియోగిని నయి __ చ.ద.వీ.శ.ష. 2. నోపనోపితినేని  ఐ. లి. శ్రుతం 

బర్జించినట్లు - ఈ గ. 4. నియందు - కొన్ని (పతులు. 5, సంగహంబు _-- 

కన్ని (పతులు. 6, తల్లిదం|డులు — అంబు.చ.శ,వ,; తలిని దం (డిని ఎలా 
౧m ౧ 

భాసం. కొన్నీ (ప్రతులు, 


1. నన్ను బుచ్చుడిపుడు __- బు.ఐ.బ.ల. 


ఓ భొరయను జాన, 


262 


268 


264 


266 


267 


262 


268 


264 


265 


287 


శ్రీ మదాంధ్రమహాభారత మ్మ 889 


పళ కు నాయందయ్యెడు దౌపహి|తలాభంబున కంక మీరిద్దణు జీవించిన 
ననేకపు త్త)పౌ, త్తలాభంబగు దానంజేసి కులంబు'నిలుచుం గావున 
2నన్ను ( బుచ్చుండనిన( గూంతుం గాంగిలించుకొని యేడ్చుచున్న *వారల 
కన్నీళ్లు దుడుచుచు. 


తే. 'బాలకుం డొక *కొండుకకోలచేత(, బట్టికొని యేనరక్కనుం గిట్టి చంపి 
కిచులుక వత్తు మీరేడ్వంగా వలవదనుచు(, గలయ నూరాశ్చి( దనేతొక్కు. 
బలుకు లప్ప. 


వ. వాని యవ్య క్త వచనంబులు విని యందజు నేడ్చుడి'గిశ నయ్యవసరంబునం 
గుంతీదేవి వారల *డాయంబోయి. 


క. ఇదియేమి తెటి(గు దీనికి, మొద లెయ్యది నాకుందెల్లముగ( జెప్పుండు తీ 
"రెద నని విగతానుల( దన,మృదు*వచన (పళ్నమను నమృతమున 
2నె తెల. 


వ. ఇట్లడిగిన య గుంతీదేపికి నవ్విపుం డిట్లనియె. 
_: తంలీదోబికో (బొవ్వాణుండు ల్‌నదుఖరార్‌ోణందుశు దాలుభ్రుట్‌ ఎ 
సం. 1.1481 


సీ పనేమి సెప్పుదు దీని నెవ్వగికిని మానుషంబున( దీర్చరానిచాని 
నయినను జెప్పెద( *|బియహితశవచన యీ[పోలికి నామడ *నేలనల్ల 


3 


1. విన్తరిల్లు = బు.జఒ.క.జట.ద. 2 నన్ననుపుండనిన  చ.భాసం.వీ శ 


షు 
నన్ను బనుపుండు -- ఈ.బొ.గ్మిల, ఏ. వారింజూచి __- గ్నిచ-ద.వీ.శ.వ 


1. బాలకుం డొక్కరుం డొకకోల __ చ.టదపశష. ౨. కొండొకకోల __ 
భాసం స, కొన్ని పతులు. లీ చులుననువత్తు మీ రేడ్వవలవదనుచు ___ 
చ,ద.ళ.వ. 4, ముగ్దుపలుకు ఎ అ.బుటఓ ఈ ఖ.గి;,,.జ,ల; తొ(టవలుకు న 


ఆ,ఐ.డ.బ వ, గొతుపలుకు క్‌ క 

1. గిరయ్యవనరంబున -- చ,ద.బవీ.ళ.ష. 2, డాయవచ్చి, జేరంజని -- 
కొన్ని (పతులు, 

| మధుర[పశ్నమను  డ; వచనపుచయమను. .....దేల్బె౯ న. వి. 


దేల్చె౯ా — ఆ ఈ.ఖ.ర, 


1. గానిదానీ..ఊ.ట.,క.ట,డ. 2. నయహిత.__బు.గి;:చ.ళ,మ. లి. నేలయున్న - 


390 


268. 


269 


270 


DD 
లు 
లా 


269 


Dn 


ఆదిపర్వము.___షబ్రాశ్వా సము 


యమునానది గవ్వారమున బకుండను రక్కసురోడుండి వాండక్కాజముగ 
5నిందచులీ కాపుల నందఅ: “దొల్లియిల్వరున |మింగుచునున్న ( బరమసాధు 


. లగు ధరామ రెందు లగణిత జపహోమ, చానవిధుల( జేసి వానివలన. 


కి గమము వడసి యొక్క సమయంబుంచేసిిరి, యొశరచదాని తెజంగు 
వినుము తల్లి 


; నిత్యంబు నిలువరున నొక్కీమాననిసి "50 జెనుపోతులం *బూన్చిన శరతటం౦ంబుగ 


నపరిమితభక్ష్యుపిశిత మి శాన్నంబు ఎ*నించికొనిపోయిన దానిని వానిని 
న య్యెనుపోతులను *భజించుచు. 


. మనుజభ థు.]డిదిియ తనకునప్పనముగా,నొరులవలని*బాధ నొరయకుండ 


దిని. గాచుచుండు ర్‌ నీనాటిీ రాజును, దల(సప6 డనుర నోర్వ”/బలిమి లేమి. 


. పోలంగధర్మ కీలు (డయి భూరిబలాధికు.జై న ధారుణి 


పాలకురత*మున్వడసి భార్యను బుత్తు9ల “నర్జ్ణయు క్రితో 

నోలిన మేలుగా( బడేసి *యూళ్ళను నున్నది యట్లు గాని నాం 
అగ aT best 8 

'జేల గృవాస్తవృ త్తి సుఖ" మె6గి వనంబున నున్కి కష్ట మె. 


పఐగ గి చద ప.వీ.ళ.వ ; మేలయున్న _ర.న. 4. డుండు.__భానం.వా ర్‌, 
నిందలి గి,.చ.ద ల యు. 6, విపుల___అ.బుమర. 7. బట్లి-బఐ రి. 
సరగ |గమము వడని నమయంబు(జేసిరిం దొనర_య. ఈ పాఠమున (పాసయతి 
నియమము తప్పును. 9. రిందొనర _ అ.ఆ.ఉ బు.ఎ ఓ.న. 


న మ న bE గ్ని.చ ళ.వ ; మానిసియు __ అ.బు.ఎ.ఐ ఒ.క ఖ జ.ట.డ త. 
బ.ర. 2 బూన్నిన___గి; చ.ద.వీ శ.ష ; బూనిన _ భానం.వా,ళ. కొన్ని (పతులు ; 
గట్టిన వ, 5, నునిచికొని __ ఆ.నల 4. భతంచు __ కొన్ని (పతులు. 


1. డిట్టు-కొన్ని (పతులు 2. యు దనకు_కొన్ని (పతులు ; య తన కశనంబుగా_ 
ల. $ జీవితము, వర్తనము, వేతనము, జీవనము ___ అని పొఠాంతరములు. 
4. భయము-గ.చద వీళ,మ. 5. నేనాటి-వీ.ళ.వమ. కొన్ని (పతులు. గ. రాజులు 
దలంప రసుర___గ్మి దన య.వీ.ళశ.వమ. 7. బలము లేక__కొన్ని [వతులు,. 


ls మార్గమున__ద, వ. ఇంబడసి _ఐ గిజ ద.శ,.వష ; ముంగలిగి.అ.భానం.న, 
ల్లి ధర్మయు క్తితో __ అ.ఒ.స, 4. యు నూళ్ళను _ చ.ళ.వ, ర్‌, యూళ్ళుల, 
యూళుల __ అని పాఠములు. 6. యున్కి _ఊ జా.చ వీళ,వ. 7. పగి 
అరసున్న .లెనిరూపముగ్ని. 8, నున్నంగష్ట మే-__గ్ని.ళ.వ. కొన్ని పతులు, 


భశ్రీమదాంధమహాభారతము 391 


౨71 క. అరియని వి పులచేతను, ధరణీకులు 2పోకయును మొదలుగా. గొని 


(౨ 
1 
లి 


28 


274 


271 


272 


214 


ర 


వ్వరు నిప్పావుండుమానిసి, 'నరిగొనియెడు భకుణార్గియె విప్రులచేన్‌ 


. వెద్దకాలంబునకు నీయిలువరుస నేడు మాకువచ్చె నిచ్చిఖుశవాని 


నారాకసునకు 'భవ్యంబు(గా6 బుచ్చనోవ సే" పోయెదనని దుఃఖించి 
పలికిన |బావ్మాణునకు( గుంతి యిట్లనియె నయ్యా దీనికి నంతాపింప వలవదీ 
యాసద “*దలంగునట్టి యుపాయంబు గంటి నీకుం గొడుకొక్కరుండ 
వాండును గడుబాలుండు బలిగొనిపోవ *నర్ముండుగాండు నాకేవురు 
గొడుకులు గలరు వారలలో నొక్కరుం ఢారక్క_సనునకు భ వదర్లంబుగా 
టన సరా రూటు నని దాని విశ తోడ | బాహ్మణుండు చెవులు మూసి 
కొని యిట్లనియె. 


Se న్న న 1 

మధ్యాక_ర. అతిథియె వచ్చిన (బావ్మాణున్‌ జీవీ తార్గినై నాకు 
హితముగా రక్కసువాత( [దోవనే నెట్లొడంబడుదు 

మతి "వమానింవం గాదనిన ని సుమరణంబు దల(చు 
ఎటలిపొాతకము పాతకములలో “బహ్మూహత్యయ పెద్ద, 


. ధృతి సెడి వెజెడు. బానిసని, తర్‌థిని నభ్యాగతుని భ'యన్లుని ళరణా 


గతుడిణజంప(గ నొడంబడు దు,ర్భ్శతి కివాముం బరము(గలడె “మది గోబరికింవన్‌. 


1 యా సస లతను దా గిన ద,థాసం ఏ.ళవ. ఏ, పో[కయును గక. 
థానం "ప, కొన్ని (పతులు; BAS CMY sae కలి.దిర్షళ; రూకయు వొ, 
స్ట ఏ, త స్తురువూదుండును మానిసి _ జా. 4. యది 
కన్ని పతులు 


1. భతణంబుగా ___ కొన్ని (పతులు, వ. దలంగు = పెక్కు (వశులు ; 
దలుంగు _ వాళ, కొని (పతులు, ఏ, దయతుండు, నమగ్గుండు —- అని 
పారాంతరములు. 4. పీనులు -- బు ఐ, 


F; తాగ్గము hs DEO 


Gx 


DW TS DH, (బాహ్మూణ హాశ్య 
4 


"పెద్ద = గ్ని.చ.ద.భాసం నీ,శ.మ, యవెద్ద = తర; యుంబెడ్డ _- వా, 
ఓం ( 

కొన్ని (పతులు, 

i యార్తుని అ. ౨. జంపుటకొడం -- పెక్కు (పతులు. ఏ. మతి __ 


gue (పతులు, 4, దలథలవంగలా = ఆ.ర. 


892 


వస... 
276 క, 
277 క, 
STS. ఈ 
275 
277 
278 


ఆదిపర్వము.___ షష్టాశ్వా సము 


మణీ యాత్మ*ఘాతంబు మహోాపాతకంబు దాని కెట్తొడంబడితం కుని 
యది యనతికమణీయంోబయి య పతీకారంబయి 'యొరులచేతం జకేయం 
బడుటం చేసి నాకుం బాతకంబు లేదు దానిం జేసినవానికి మవోపాతకం 
బగుం గావున [బావ్మాణహింస *శేనొడందిడనోప ననిన గుంతియిట్లని యె. 


_: ఇవనిం దొంన భీయునిం బంథ్రుభివ( గుంతిబిళ్సుయించుటు ఫ్‌ 


సం. 1-140-13 


ఏనును దీనిన తలంచి మ,హీనుత విపవధ యెద సహింపక మటినా 
సూను సమర్పించితి మ,త్ఫూను వధింపంగ రక్కానునకు వళంబే, 


ఖలు నసుర నోర్వనో పెడు, బలయుతు.గా నెజింగి కొడుకు. ేబనిచెదంగా కి 
ముల శతపుత్తులు గల ధ,న్యులకైన ననిష్టుడగు తనూజు(డు గలండే. 


ఈతనిచేత( దొల్లియు( బెక్కం |డనురలు నివాతులయిరి పీ(డు మహాబల 
'సంపన్ను ౦డు మంతసిద్దుండని థీముం బిలిచి యీ ఛాహ్ముణు నాపదం 
2దల(గి నాకు నునఃపియంబు సయుమనిన వ ల్లెయని ఖీముం డారక్కను. 
జంపం బూనె (బావ్మాణుండును దనబంధువర్గంబుతో సంతసి ట్ర నంత 
ధ ర్మార్జుననకులనవా దేవులువచ్చి పరమీవా ర్థ పరిపూర్ణుండై యున్న పవన 
తనయు నాకారం బువలకించి విస్మితులగుచుండ ధర్మతనయుం డల్లన. 
దరికి నిటనియె 
లా C౧ 


1 వధ - సెక్కు [పతులు 2. శునినది కొన్ని (పతులు. ఏనిన్‌ దుతాంత 
ముగా (గహింపంబడినది. 8. బయియ [పతీకారంబయి -- చెక్కు (పతులు; 
బయియొరుల _ చా. శ. శేనెట్లొడంబడ నోపుదునని _ కొన్ని (పతులు. 


1 ఐంచితి _ వాళ కొన్ని పతులు ; బనిచెద __- గి।.చ.ఛాసం.ల.వీ.శ.ష; 
బంచెద _-_ కొన్ని (పతులు. 

1! వంతుడు __ చెక్కు (పతులు ; పరా కముండు వపను సిలు భా నితో 
పీ.ళ.ష. 2. దలగించి సెక్కు (పతులు. శి. వార్ష రస పూర్ణుండై యున్న -__- 
కొన్నీ (పతులు ; వార్ష పరిపూర్ణుండై_ ఎ... పెక్కు తాళపత్ర (పతులు ఫ నార్ధ 


పరిపూర్ణ వాదయుండై_ — వా, 


279 


280 


281 


279 


280 


281 


౭m 


శ్రీమదాం ధమహాభారత ము 898 


. నరనుతకీ రి యీ యనిలనందను డెవ్వరితోడనేని భీ 


కరనమరంబు సేయ సమకొట్టినయట్లు మహోానురాగని 
ర్భరమున నున్న వా(డితని భావము సూడ(గ వేలు వీని ను 
స్థిరబలు మీరు పంచితిరొ చెచ్చెరం చాన యుషక్షమించెనో. 


. అనియడిగిన ధర్శతనయునకుం గుంఠీదేవి యీ 'యేకచ[ కపురంబున 


బాహ్మణుల బకాసురుండు జకూధించుటయు. దమ విడిసినయింటి బావ్మా 
ణునిక న యాపదయు చానిందీర్బం బవనతనయు (దావ్మాణార్గంబుగా( 
దన ' సమర్పించుట ఎముం చెప్పిన విని ధర్మజుండు దుఃఖించి యిది యేమి 
సాహసంబుసేసితి 2రొడ్లకొడుకులకుంగా. దమకొడుకుల విడుచు దుర్చుద్దు 
లునుం గలరె యిది లో కా చారవిరుద్ధంబు మటి థఖీమసేనుండు మీకు విడువం 
దగియెడి కొడుే#ే. 


| ఇతనివికమ మా[శయించియకా దె య య్యుడ అక్కా! యిల్లు 'వెల్వడ(గ6 


గంటి 

మడవిలో ని,దావశాత్ములమై యున్న మనని జెలుప(గాదని హిడింబు 
నెడగల్ల( గొనిపోయి యెక్కటి నంపిన దండితళతు. డీళండ కాండె 

యితని*బల్మిన కాదె యంతయు నీతుల. “ధృత రాష్ట్ర్రనందనుల్‌ 

'ధ్భశియు దటీ (గి 


. న్మిదలేక తమకు నిలచునుపాయంబు, లొండుదక్కి_ వెదకుచున్న వారు 


బలియు నిట్టిఖిము _కావ్మాణార్లమ్ముగా, ననురవాత. [దోతు*రవ్వ యిట్లు. 


i నెర తలో 


1. బనువుటయు- == క్క. ౧౨; రొకళ్ళ, రియెరుల, బరుల = అని పొరములు. 


1. యిల్ళాసివెడలగంటి — వ; యుల్వెలువడగ గంటి = ఖ 2 బల్ఫీకి 
గాదె __ ఎప.బర.ల; బర్మినికా దె ___ చ.డ.ద.శ.వమ. ఫ్‌ ధ్భతరా స్ట నంద 


నుల్‌ మళఠలిలోన ఫీతి ల్లి _ ల, 4, ధృత రాస్ట్ర తనయులు ధృతియు దరిగి _ ఖ.డ. 
వ్‌. ధృతియుందరిగి — పెక్కు (పతులు; ధ్భ తిదలంకి . వా, కొన్ని (పతులు. 
6. రమ్మ _ జౌ.త, | 


394 


282 


ap 


284 


బిర 


ఆదిపర్వము బ్రా శ్వా సము 


. అకట దుఃఖాకిశకయంబునక మతి|భమణం బయ్యెంగా కేమి యనిన 


గొడుకుశకు. గుంతి యిట్లనీ య. 


. (థ్రమవిమోహలోభభయసరిభూతినై , కొడుకు విడువ నంగవెడంగనయ్య 


యేను ఫీముళ కి యెలు(గక పంచిన, చానంగాను వినుము వీనిళ కి. 


. వీ(డు పుట్టిన వది!'యగు నా(డు 2పెలుచం,బడి యె నాచేతనుండి యప్పర్వ 


తమున( 
బడిన వడి(ఉసీ బాలకు నొడలుదాంి, ఏయచటిరా లెల్ల బెల్లునుగ య్యె. 


జూ వె, 


లీ 


౧ ర కోయు జ సవ 
. అట్టి వజకాయుండు వజధరుకయిన నోర్వనోపునట్టి సమర్జుండు 


రక్కాను నశ్రమంబునం జంపి యిందుల (బాహ్మూణుల 2ళాధ కియుడుచుం 
బవనతనయు నుద్దేశించి నరతాపింను వతకదు. మనకు. నుఖసీవానంబు సని 
పర మోపశకారియె యీ|జావ్మాణున కు. బిత్యువకారంబు సేయ 
5సవుకూ 3. 


—_: తంళి ధథర్భుడానోట( బిరదుఃఖినివారోణము నరమవభ్రుజ్బుందిని లౌలుర్రుట్‌ ;.- 


సం. 1-150-20 


౨6 సీ, ఉ త్తమవ_త్త్రియుం డొరులదుఃఖంబులు దలంగంగ. బుట్టన ధర్మశీలు. 


284 


బ్రిరిల్‌ 


డలయక నృుత్యుభయం బె న్‌ా ని పుంగాచి సత్పుణ్యలొకములు వడయు 
ధన్యుడై తత్తి్రియు దయంగాచి బుభలోక కిర్తనీయంబగు కీర్తి వడయు 
వైశ్య ళూ దుల. గాచి వను ధాతలస్టిత నర్వ పజానురంజనము వడయు 


1, అరవ = టు చద రవ శ మాయను ఈ ౨ నేలం- భానం లి యవ 
ణంబ రాలల నుగ్గయ్యె జూవె --- కొన్ని (పతులు ; యవణమ రాళులెల 
షి "మ ౧ 
నుగ్గయ్యె. జూవె = గ్నిశ.వ. కొన్ని (పతులు. 
"ఓ ౧ 


1 మగండుయా _బ 2 యాపద __ కొన్ని (పతులు ర. చయుడువు. జా 
కొన్నిపతులు. 4. కావద తలంగవలయు _ ఐ. 5. సమమూరనూఅడుము __ వా; 
సమకూర నదియునుంగాక ___ బు.క,ఖ. 


287 


988 


289 


290 


291 


289 
290 


29| 


శ్రీ మదాంధ్రమహాభారతము 895 


. ననఘ సన్మునీందుండయిన వెదవ్యాసు, వలన దీని నిక్కు!వముగ వింటి 


| బాహ్మాణులకు, 2 వియము పాయక చేయంగల *గాన్సచూ వె పుణ్యకర్మ 
ఫలము. 


. 'జననుత | బా హృణ కార్యము, సన సిన బా హ్మణ పసాదంబున ని 


కును నీతమ్ములకును నగు, ననవరత(శ్రీసుఖాయు 23 శ్వర్యంబుల్‌ , 


న ఫ్య ] 
. అనిన విని ధర్మతనయుండు గుంతీచేవిక రుణ్యబుద్దికి [బాహ్మాణభ క్రికి 


ధర్మనిత్యతకు సంతసిల్లి తానును ఖిమసేను నియోగించె నంత భఖీముం 
డవ్వి పున కిట్లని యొ. 


- కడుపునిండ6 గుడువంగానమి రయెల్లల గన్ను"వెంద కుస్నంగరము డస్సి 


యున్న వాడ నాకు వోవుదుాని యా,హారతృ ప్తి "సేయు! డట్టులయిన' 


. బలము పెదగలిగి 'పాపఫిషు రక్కను6, జంపి యిప్పుిరమునజనుల 3ెల 
) 0 ౧౧ 


వారమే నొనరు ననవుడు ని పుండు, దాను జుటములును దతణంబ. 
అ అ లు టు 


తరలము. పలుదెఅణంగుల పిండివంటలు బప్పుం గూడును నేతికుం 
డలు గుడంబు దధి పపూ ర్రఘటంబులుం గానివచ్చి యో 
నలఘున తుడు మారుతాత్మజు( డన్నిటన్‌ ఎగతఖేదు(డై 
బలము గల్లి కడం గె నప్పుడు [జావ్మాణార్లము సెయంగన్‌. 


1 వంబుగళంటి జయమును. హితము ఇంకొన్ని (పతులు ; మేలు _- ర. 
ఏ. గాన్ఫు -- గి భాసం. కొన్ని (వతులు. 


1. గ (పతిలో నీ పద్యము లేదు 2 రారోగ్యంబుల్‌ క: 

IR | బాహ్మణుల యందు ధర్శనిత్యతకు ము అందంట పము. [బాహవ్నాణ భక్తికి 
ధర్మనిత్యతరు జం భాసుర వెక్కు - (పతులు. | బాహ్ముణభ కృకి ధర్మచి త్త 
యగుటకు __ వా. కొన్ని (పతులు, 

1. భారయకుండ ఆజా గిచంద క ము, 


1. పొపిస్టి _ య.ర.వ కొన్ని (పతులు, 2 రంబుజనుల - కొన్ని (పతులు, 


1. గూరలు - ఐ. 2. గడుత్ళ Ca ఆజ Od, 


రా 


(తో 
ర్‌ 


998 


292 


298 


294 


295 


D9 
cD 
[లి 


వ, 


ఆదిపర్యము_ షష్టాశ్వా సము 


-: థీయుడు బికానుథనిం ఉంనంభోవులి :_ 


Sos. “హు ల. జూ! 


ఇట్టు ఫీమసేనుం డిష్టా!న్నో పభోగంబునం దృ ప్రుండయి భ ణ్యాన్న పూర్ణం 
బయిన శకటంబు నెక్కి దడిణాభిముఖుండయి బకాసురుండున్న 2చోటికిం 
జని యార్దశువమ్కక శేబర దుర్గంధనిందితంబయి న బకస్తానంబు ఢాయక 
యెడేగలిగి యమునాతీరంబున శకటంబు నిలిపి యారక్క_నుం బిలుచుచు 
*వానివచ్చునంతకు మిన్న కుండనేల యని "కాళ్ళు నేతులు గడిగికొని 
యాచమీంచి యాశళకటంబుో పయి రూడుగుడుచుచయుం జె నట 
బకానరుండును. 


ఆ. (పొద్ల్దునే(డు సెదవేయె నిత మునిట, తెచ్చియిచ్చు బలియు దెచ్చి యోగ 
ద ది ధీ 


oar 


నొల శకెలు(గు లిచ్చుచున్న వా; ఢడన్మును,జాధముండు మెచ్చ(డ యెగా 
౧ అ 
ననుచు; 


శో 


. అలిగి యాడుగబుచి యా.కటి*పెలుచన, నిలువనోవ కనుర నింగిదా6క, 


*జెరెంగి యరుగుదెంచె ఖీమరూపంబుతో, ను[గభంగి వీము6 డున్న3దెసక్తు 


* చనుదెంచి ముందటశకటంబుసెనుండి యోడక కుడుచుచునున్న భీము 


దవ్వులం జూచి నిత్యము నాకు నియమించికొని వచ్చుకూడేల కుడిచె దీవు 
గడుంగొవ్వి లెకచ[కోంబున వారల కేనింశయెల్లి le మేలయెతి 
నని డాయవచ్చి యయ్యనిలనందను *వీపుంబిడికిటం బొడిచిన చెదర క నుర 


శి 


1. న్న భోజనంబునం _ ఖ.చ జ.భాసం వీ.శవ ల్లి. చక్కటికిం = ఆ.ఓజ, 
లె. గలుగ _ ఒ.ఓ ట ద.వీశష, క వాడువచ్చునంతకు _ వీ.ళ.వ. కొన్ని (పతులు. 
5. కాళ్లుసెతులు _ గి;,చద.వీశ,మ; కాళ్ళు గడిగికొని _ భానం ళ; కాళ్ళు 
మొగము _ వా కొన్ని (పతులు. 6, నందున్న _ ఏ. కొన్ని [పతులు 


వ నన్ను _ ఆ బె.ఖ.జ. 
1. చెల్లున__ఆ జ.బల ౨. బెలిగి._గ్మి.శ ప ; శకట కేఫముతో నున్న రూవము. 
క యెడకు చెక్కు (పతులు. 


1/5 దంబలనై తి - ఆక ఖల, ల్లి, వీపు_గ్ని. చెక్టు (వతులు, అర్హానున్వారముతో_ వా 


296 


29" 


298 


299 


296 


297 


295 


299 


శ్రీమదాం(ధనహాభారతము 397 


ఎవలను మూడ కొరితువగ వర యెస్సటి,యట్ల కుడుచుచున్న నలిగి బకు(డు 


సీని *బాగు నూడ *వేఅంచు డానీన, తరువు. బెజికికొనుచు. చాకుదెంచె. 


అంతకు ముందణ ఖీమసేనుం డంతకూడునుం గుడిచి యనంతబలనమే 
తుండై *యంతకా కారంబున మల్లన అచుకొని యార్చుచు. 


. ఇంచుక యేని పావమున కెన్నండు రోయక “యల్లవారి బా 


ధించి మనుష్యమాంనములు దించును (౧ వ్వితీ వాని నెల్ల( [గ 

క్కించెద నీమదాంధ్య ముడిగించెద నిప్పుడ కాలు పోలి న్‌ 

గించెదం జక్క నై. *నిలుము గిట్టి రణంబున రాతసాధమా. 
౨ టీమనేను/తు దికానుఠుం జొంధ్రుద్‌ :_ 


సం. 1-101-15 


. అనుచు నమీరణసుతుండు దనసమీపంబున నున్న విశాలసాలవృతుంబు 


వెణికికొని రక్కనసుపై వై చిగ వాండును దనచేతివృక్షంబున దాసీ 
Waa 3 ’ క 15, e వ 
భగ్నంబు6 జేసె నరు నొక్కూవడి వృ తయుద్దంబు సేసి యానన్న 
మహీరువాంబులు *నమసిన మల్లయుద్గనన్న ద్నులె. 
m0 అ= 


. పరువడి నొండొరుం + బెన6గి పట్టుచు6 [(దొచుచు నీడ్చు చుం బర 


స్పరజయకాంతు లై న బకపాండవపీరుల పొదఘట్టనకా 

a "| ॥ 2 
ధరణతలంబు [గక్క్టాద లె దన్నికట| దుమవల్లు లెల్ల జ 
ర్హరితము అయ్యే నిష్టురవిశాలశిలల్‌ నుఖును య్యు స య్యెడన్‌. 


లేని రూవము ; వీంవు-బఒ,త. లీ. బాన 'వెక్కు[పతులు ; లావు-బ; భంగి- 
జౌ, 4. వెజగంచు-ఐ.జ.బ.ల. లీ. డాయవచ్చె- అ గ్ని.చ.జ.ద.బ,భానం,ళ.ష, 


I యంత్యకాలాంతకుండునుంబొ' లె త గ్ని.చ,ద.వీ.ళ.ప. 


1. విపకోటి - అ. 2 నిలువు మిట్టిరణంబున - మ.య. (ఇంచుకాగమయతి) 
నిలుము కిట్టి _ ఒ.ఖ.త. 


lr: యొల్లక మల్ల యుద్ధ _. ఆ.ఎ.ఐ. బి. నమయుటయు __ గ్నిచ.వీ.శ.మ., 


LID తము BOD ఆ అన DE NLC Bh జర్లరితము - గి, 
శమ _ పెక్కు (పతులు. 


898 


800 


801 


802 


808 


804 


805 


804 


805 


ఆదిపర్వము. షషా శ్వా సము 
(©) 


ఇద్దలి హుంకృతిధ్వనులు నిద్దఅ భూరిభుజారవంబు న 


య్యిద్దణ ముష్టి ఘాతజని1తరిత దారుణనిస్వనంబు న 
య్యిద్దజ పాదైిఘ ట్టితమహీరవముక౯ పని చూప అెల్ల నులి 
దదయు ఫీతి నచ్చటికిం 'దా3డగలంగ6 బాణీ రొక్కలిడె 

© fy ర 


. ఇట్లు కీమబకానురు లాసురంబునం బెనంగి మల్ల యుద్దంబు గప అ ల. 


కడగి వృకోదరు( డనురం, *1బడ6గా ధరవై చి వామపాదంబున!: జే 


డ్పడ వాని తొమ్ము దా(చెం, గడుకొని యసురయును లీచి కడు 
నుద్దతు(డై, 


. అనిలసుతు( బట్టికొని చె,ల్చన [తోచి కడంగి "కనక లనికుంజ 


బును బోని rr On దన దృఢతరముష్టిం బొడిచెం po 
నలుకన్‌. 


. వీము(డును 1వానిహీననత్తుంగా వీేచెటింగి సురవాసి స్తిహాస్తానుకారంబు 


లైన సవ్యదడీణహా స్తంబుల నమ్మనుజకంటకుక టికంఠ (ప్రదేళంబులు వట్టి 
కొని, 


. దారుణ!జానుదండముక దండధర|పతిముండు కీక రా 


కారుడు వానివీపు విఖుగం బొడిచెం బిశిశంబుతో నవ 
ద్వారములన్‌ మహేోరుధిరధారలు 2బోరనినొల్కి మాంనవం 
కారుణవారోఘోరినదులై పజవక౯ా విపినాంతరంబునన్‌ , 


. తెరితదారుణ  వెక్కు [పతులు ; జని తెద్దభయింకర _ వా. కొన్ని పతులు 
నమహీ - సెక్కు పతులు. శి. మై - కొన్ని [వతులు ; టన్‌ మ 


1. బడ(గా ధరవై చి_భానం,. స; బడ(గవడిన్‌ వైచి _ వా. కొన్ని [వతులు. 


l. శై_లో|ఛాయంబునుంబోని_మ. ఇచ్చటి మూలము 'వ్యాశ్తాన నేనఘో రెణ 
అంబ జిహ్వేన రక్షసా కేనాభి దుత్యఖీమెన థీ మోమూార్థిష్ని సమావాతఃి, 


1. వాని పోటునం జేసిీహీన_.న. 2. హీనబలుంగా _ అ.జొ. లి. నెరింగి యలిగి _ 
కొన్ని (పతులు, 


1, బాహు__ఆ ఊ.ట. 2. బోరున__కా , భోరున  ఓ.ఖ గ్నిదయం.ర. ల. 
నొల్మ_ _ చదరలవీశ మ; యొల్క - అ.ఆ.బు.ఖ.త.ప.బయ. 4. పూర 
నదులై _ భాసం. వీ ళ.ష. కొన్ని పతులు 5. నదియై - యర 


806 


807 


808 


809 


06 


507 


308 


809 


వ, 


తే. 


శ్రీ మదాం(ధద్రమహాభారతము 399 


ఇట్లు బకాసురుండు ఫీముచెత 'నివాతుండయి ?విగతజీవితుం డగుచుండి 
యఅచిన నమ్మహోధ్వని విని వానిబాంధవులై న రక్కానులు  వెక్కండు 
పఅ తెంచిన వారలం జూచి వీముం డిట్లని'యె 


ఇంక నెన్నండు రక్కసులిద్దు రాళ్ళు, నట్టు మనుజుల దినకుండు, రి 
మనుజ 
“భకణము. సెసితిరయేని బకునియట్లు,చత్తురని రక్కసులకెల్లం *జా కె 
వివ6గ, 


అంత నారాశసులు ఫీకులె ధీమువేసిన సమయంబున కొడంబడి నాంటం 
గోలె నేకచకనివాసులకు నుపషదవంబు. జేయ నోడిరట్లు ఖీముండు 
బకాసురుం బంప్‌ న. బజంపుట జగద్విదితంబు గా. వత్క శేబరం వీడ్చు 
కోని వచ్చి నగర ద్వారసఎ 'పంబున ట్‌. చి యందుల పృ పులకు సంతో 
పరము నాని ఏ పాన అబు నకుతకుని తద్వ్భృ త్రాంతం బింతయు( ద ట్రిక్‌ సప 


దరులకుం జెప్పియు స్థ (త. 
. (i 


rcs మంతనిద్దుండగువి పుం డసాధ్యబలున్‌ బ కానురుకా 


నేం డని. జం పె క్టై యితనిం జని చూతమ యంచు? జెచ్చెగం 
బో.డిగ *వేసకీయమున భూసురులాదిగ వచ్చి చూచి ర 
వ్యా డిముగంటిమిన్‌ వెలయు వాని వృకోదరు నెల్ల వారలున్‌. 


1. నీపొతుండగ. చుండి యజిచిన  గ్వ్మి.చ,ధ ఏళ మ. 2 విగత బీవితుండగుచు 
నజ టన ఐనా ర్‌, a స్‌ గాం దు = పెక్కు (పతులలో లదు, 

1. నదియు __ గ్మి.చత.దముర శమ; డనియు _ అజ ఓ ౨ భవతణము సేసి 
రేనియు . స, భజణంబు సనేనితిలేని బకునియ్టు - ఐ ఒగ్న్మి.చ డద భానం శ 
భకుణుము సెసితిరి యేని_బు.య. శి. జాటిచెప్పె_ఆ గి చద ఛానంమ రశ 


kz జేయకుందుదుర (రిషీ - గ్నిచడత భానం, పీశ మ. లి. వానిం జంపుట 
eT = పెక్కు వ చ 

1 నట్టియ(యితనింజని-అ.బు.ఐ.ఖ గి; శప; నౌ ఘను సీతని చూతమయంచు. 
న. (ఈ పాఠమున నఖండ యతీ) 2. వేతి క్రీయము అనునది యేకచ( కాపురము 
నకు సంజ్ఞ ఇచ్చట భారత కూలంకమమున నిట్టున్నది. మ. అస సం 
మ. అద్య పళృళి స్వవ్యం కే వెతకేయ నివాసినః నః నే; చ్మకమున--గ్ని. 
భానం నీక సెక్కు (ప్రతులు, లె వెలుగువాని _ పెక్కు [పతులు 


400 


త్రి] () 


811 


వ్‌12 


818 


810 


811 


లేడి 


లలి 


ఆదిపర్వము... షష్టాశ్వా సము 


క, అని యిట్లు పాండున్భపనం,దనులచరి[ తంబు నెపం దా వె శంపా 
యనుండు 'జనమేజయునకని, జనవినుతచరి|తపా[తిపౌజన్యనిధీ. 


ఫ్‌ అకాంనాంతయు మ 


క, 'మలవోరినాథ విలస,చ్చళుక్యకులతిలక రాజసర్వజ్ఞ రిపు 


|పలయ| పతాప పరన్భప,లలనాననక మల హారిణాలాంఛన మూ ర్త్‌, 


మాలిని. (వణమదఖిల ధా | తీపాలకాలోల చూడా 
మణిగణక కిరణ! శ్రీ2మండి తాం ఘిన ₹౭౦దా 
[గణి నిఖలమహీరతామణీ రాజనారా 
యణ విమలమతీ శీతాంశువంళి| పకాళీ. 
గ్‌ ద్య ము 
ఇది సకలసుకవిజనవినుత నన్న యభట్ట[ పణీతం బె న (| క్రీమహో భారతంబునం 
చాదిపర్వంబునం గుమార్యాస్త్ర 'విద్యాసందర్భినంబును |దుపద[గవాణ 
మోతణంబును దుర్యోధనుదుర్శం[ తంబును వారణానత 
యా[తయు జతుగ్భహూదావాంబును విదురోసదిన్ట ద్వారంబునం 
బాండ బాప కమణంబును హిడింబువధయును హిడింజా 
వివావాంబును వ్యాససందర్శనంబును ఘటోత్క చ 
సంభ వంబును వి పగ్భహాంబున నజ్ఞాత చర్యయును 
బకాసురవధయును నన్నది 
పష ఫూ శ్వా సము. 
1. జనమేజయునకున్‌ _ మల ; జన మేజయునకును _ అ.ద శ,మ. చి. సౌజన్యున 
కుక నములు, 


1. మలయహరినాధ_అ.ల.న ; మలవారనాధా_.చ.ద.వీ,.ళ.వ ; మలవారినా ధా. 
భాసం; మలపహారిననాధ న; కలువవారినాధా_య. 


lL: నిక ర టర; ల మంజుతాం|ఘీ ag 2. (పదిపా వుంద్‌ (వకాశా_ఆ, 
క,జ.ట,త.య,.న. 


1. విద్యా - కొన్ని [పతులలో లేదు. 2. నంబును గర్హార్దునుల పరస్పర [కోధం 


అరమ సా కొన్ని (పతులు. 


శ్రీమదాంధ్రమహాభారతము 


ఆదిపర్వము అ సప్త్రమాశ్వాసము 





| apne సీర, (శ్రీరమణీరమ్యగంధసింధుర వాయ!శి 
ఇజు*2రూఢిదడు దతిమ, ఖారిదయాలబ్దనుస్థి రై శ్యర్యపడా. 


న ధృష్టద్భూవ్మ (దౌవడుల యత్న త్తి బృతాంత ము 3 
Sos Tale] 


2 వ, అక్కి థకుండు శానకాదిమపహోమునులకుం 1జి ప్పెనట్టు పాండవులు వపవేషం 
బున నేకచ|కపురంబునందు వేదాధ్యయనంబు సేయుచు విపగ్భవాంబు*న 
నున్న కొన్ని దినంబులకు నొక్క బాహ్మణుండు |దుపదుపురంబునేనుండి *చను 
'దెంచి విశమార్చియెన నాగ్భవాస్టుండు వాని నథ్యాగత పూజల సంతుష్టుం వేసి 
యున్నంత6 గుంతీదేవి గొడుకులుం చాను నవ్విపు నతీపీతి నుపాసించి 
యయ్యా మీర లెందుండి "వచ్చితి "రేదేశంబులు రమ్యంబు లెందులరాజులు 
గుణీీవంతులని యడిగిన నవ్వి|పుం డిట్లనియె. 


ఏ చ. సొల'యక' యెల్ల చేళములు( జూచితి నందు. బసిద్దులైన రా 
జుల సుచరి తనంపదలు( జూచితి నా దుపదేశు దేశముం 
*బొలుపున నొండుదేశములు శేపోల్పంగ 'నెవ్వియు లేవు సడ్గుణం 
బులం *బరు లెవ్వరు౯ |దుపదు( బోలంగ లేరు ధరాతలంబునన్‌, 


1 1. రకా.__-అ.బు. 2. రూఢి_ఒ.వీ ; రూఢ-వా. పెక్కు(పతులు. 8. మఘారి-_ఉ.ఖ 


2 1. జెప్పి -- య.ర.ల. కొన్ని పతులు. 2. న సుఖమున్నం గొన్ని = చద. 
భానం.వీ.శ.మష. లి. నుండి తీరయా[ తాపరుం డై — అ. 4. చనుదెంచి = 
కొన్ని [పతులలో లేదు 5. భక్తి _ కొన్ని (పతులు, 6, మీరలు -- సెక్కు. 
(పతులలో లేదు. 7. వచ్చితిరి యేదేశంబులు--చ.ద.శ,మ. ర. గరిష్టులని__ఆ. ఈ.గ. 


లి 1. వక -- ఛా.కూ.శ.ష, “పెక్కు (పతులు. 2, బొలుపుగ -- పెక్కు [పతులు ; 
బొలయగ __ ఐ. లి. బోలగ __ ఆ.ఉ.ఓ.జడయ.ర. 4. బతులె = భాసం. 
వా.ళ. కొన్ని [పతులు ; నృపులె __ య; పరులె __ గ్మిచ.ద.వీ.శ.మ. 


ఏ0 1--26 


402 


4 వ, 


ళా 


6 వ, 


ఆదిపర్వము... సప మాళ్వానము 


ఆ|దువదుండు దనకూ(తు నగ్నికుండ సముద్భవ యైన దాని నయోనిజ నగణ్య 
పుణ్యలావణ్యాగుణన మన్విత “౧ నురూవు (డైన రాజపుత్తు? కకు వివావాంబు 
సేయంగానక న్వయంవరంబు రచియించుచున్న వా: డనినం గుంతియు ధర్మ 
తనయుండును విస్మితులై *“యదియేమి ీకారణంబున న యోనిజయయ్యె 
నక్క-న్య నెవ్విధంబున *|దుపదుండు వడనె దిని నవిన్తరంబుగా. జెప్పోమనిన 
నవ్వీ పుండు వారల కిట్లనీ యె, 


. ఆది భరద్వాజుండను మునికలశంబునం దుద్భ'వించిన యాఘమూ ర్హి 


దోణుండు మతి 2వృవతున కుద్నవించిన | చువదుండు నొక_ట౭దొడం(గి యివ్వ 
|. ల్ర రి E (౮ 6 
సఖులయి వేదముల్‌ నదివి ధను ర్వేదోమగ్ని వేశులేతోడ *నర్జి(గజిచి 

చని [దుపదుండు పాంచాలీభూములకు రాజైన థభారద్వాజు. డతని కడకు 


నరిగి వానిచేత నవమాని"తుండయి, పా స్తిపురికి వచ్చి యఖిలకురుకు 
మారవరుల నెల్ల మానుగా “శ స్త్రకో, బిదుల జీన తోకవిదితయశు(డు. 


ఇట్లు దన!వలన విలువిద్య గఅచిన పాండవ కౌరవకుమారులం జూచి దోణుండు 
నా కవమానంబు 'ససీన యప్పాంచాలు నోడించి పట్టికొని 2తెండిదియ నాకు 
గురుదకిణ యగుననీ పంచిన వల్లెయని యందటు నాదుపోదుపయింబోయి 
వానిచేత ననిర్షితులయిన నర్జునుండు [దుపదుతోడ మవోయుద్దంబు క్ష 
వానిం బట్టికొనివచ్చి |దోణున కొప్పించిన నతండును, 


1. నభిమతంటైన , నభిమతుండైన _ పారాంతరములు ౨. యిది -- పెక్కు 
(పతులు. ఏ గారణమున - య.ర.ను థ్‌; కారణం బక్కూన్యయ యోని జ గి చద, 
ల సు కారణం బయోనిజయయ్యె ఎలఅటడగ. డీ, దువదుండుబడ సె _ అ.ఐ,గ. 
లీ. మని యడిగిన _ వెక్కు (పతులు. 


Ek విల్రిన _ ఖ.గి, చవీ.శ.ష; వంబైన - గదబ. 2. పృవదున _ అ.ఆ.ఊ.ఏ. 


గి! చ.ద.ర.ళ.మ. లి. మగ్నిదేశ్యులతోడ = గి; చ;భాసం.శష ; మగ్నివైైశళ్యుల 
తోడ _ తాళప్మత్మపతులు, క. చేత _ ఉ.జొ.ఖ.త. 5. నభ్యసించి - ఉ.ఖ.గి!. 
చ.ద.వీ.శళ.వష. ర. భూమికిని _ నయ. 7 శాత్ముడై -- పెక్కు (పతులు. 
వ్‌ కస్తాంన్త్రువిదుల = పెక్కు (పతులు. \ 


1. వత_ఉ.జ, ౨. రండిదియ నాకు_ పెక్కు పతులు, ఏ. దకిణకాయని పం(పని)చిన_ 


పెక్కు (పతులు, 4 దువురంబునకు బోయి _ కొన్ని (పతులు ; దుపురంబువయిం 
బోయి - కొన్ని (పతులు, 5. పరాజితులైన - జా; (దుపదునిచే నిర్జితులైన 
చారు కౌరవులని పూర్వకధ 16.76. 


శ్రీమదా౦ధమహాభారతము 483 


7 ఆ. ఉల్లసంబు లాడి యోడ'కుపొమ్మని, [దుపదు విడి చిపు చ్చె [దోణుచేత 
నట్టు విడువ(బడి *తదవమానతవ్లు, డై , వృషోతనందనుండు పెద్దయలిగి. 


ర వ. రణలం౦గంబున [(దోణు వధియించునట్ట కొడుకును నర్జునునకు చేవియగునట్టి 
కూ(తునుం బడయుదునని (బహ్మావిదులయిన | బావ్యాణుల నివాసంబులకుం 
జని నిత్యంబును (బాహ్మణోపాస్తి సేయుచు నొక్కనాండు గంగాకూలంబు 
నందు వాన వస్థవృ త్తినున్న యాజోపయాజులనువారి నిద్దణి ననవర!త 
[వతవ్యాన క్తులం గాళ్యపగో తులం గని వారికి నమస్కరించి. యందు. 
“గొండుక యయ్యును దళోమహిమ నెవ్వరికంచు. బెద్దయైనవాని నువ 
యాజు నువాసించి యిట్లనియె. 


9 క. మునినాథ నాకు నత్సుత, జననంబగు నట్టి కతువు సద్విధి. గావిం 
చిన( గృతకృత్యుండ నగుదుం, గొనుమిచ్చెద సీకులక. గోగేనువులన్‌. 


10 వ. అనిన నుపయాజుం జెనిట్టి ఫలంబు నే'ఉంప నెవ్వరే”ని ఫలార్థులగుదు 
"రందుల శే(గుమనిన [దుపదుండు వెండియు వానిన యొక్కనంవత్సరం 
బారాధించిన నమ్ముని వాని కిట్లనియె. | 


11 తే. 'అనఘచరితుడు మాయన్న ?వనములోన(, జనుచు *నొక్కనాడొక్క. 
పండొనర౭ గాంచి 


7 1. కపొమ్మని _ పెక్కు (పతులు వీ యు నవమాన __ ఉ,కొ.వా, లి, దనంద 
నుండు _ “పెక్కు (పతులు, 


ర 1. తవేదపత వ్యాస కులం - ర; త్మవజాసక్తులం _ భాసం.వీ.ళ,ష, కొన్ని |వతులు. 
DE త TH వయస్సున Mews యయ్యును = య, 


9 1. గోధనచయమున్‌ _ అ.ఈ.న; లకగో భేనువులన్‌ అనుసందర్భమున భా.కూ. 
చూడ(దగును, 


10 1. &ంపనోప నెవ్వరేని _ పెక్కు (పతులు. 2. నియు _ క.ఖ,డ. శి, రు వారల 
కడకు నరుగు మనిన _ చ,ద,వీ,శ,ష ; రువారి (వారల) పాలికరుగుమనిన _ కొన్ని 
(పతులు, 


[1 1. అలఘు ఊడ. 2, యడవి _ ఊ. ఈ పారమున పద్యమునందంతట నున్న 
[పానయతి నియమము తప్పినది. లి నొకనాడు నొకపండు నొనరగాంచి - య; 


శ 


404 


12 వ, 


1లి క. 


14 వ, 


15 క. 


18 


14 


15 


ఆదిపర్వము... స ప్రమాళ్వా సము 


కొనియ *శుచియగు శుచియు(గాదని యెజబుంగంబడని భూమి 
“తలంబువెయ బడిన దాని, 


*ఫలార్థి యయిన వాడు తత్సలానుబంధంబు లయిన దోవంబులు *పరికింపండు 
గావున నమ్మునివరుండు నీక భిమతంబు సేయుంబొమ్మనిన [దువదుం డరిగి 
*సంహి తాధ్యయోనాది పంచమవోయజ్ఞ్జ ౦బులు చేయుచు శిలోంఛవృ త్తి 
6భై క్షిసంపాదితకుటుంబీభారుండై  ఘోరతపోవృ త్తినున్న యాజుంగని 
నమస్కరించి యిట్లనియె. 


మునినాథ నాకు సత్సుత, జననంఒగునట్టి | కతువు సద్విధి. గావిం 
చినం గృతకృత్యుండ నగుదుం, గొనుమిచ్చెద నీకు లవ*గో ధేనువులన్‌ . 


"అని (పార్టించి వెండియు. నాదుపదుండు యాజున కిట్లని యె. 


“భారత వంశాచార్వు(డు, భారద్వాజుండు నాకపాయము సేసెకా 
ఘోరాజి నతని నోర్చు న, పార *పరా[కముసుపు త్తు బడయ(గీవలయున్‌, 


నొక్కనా డొకఫల మొనరగాంచి _ ఊ. 4. శుచియిది యానుగాదని యెజుంగ. 
బడని - గ్ని ద.ఖానం.వీశమ 5. తలంబున - ఆ.క.ఖ.జ.ట.ల. 


1. ఫలానుబుద్ధియెనవాడు ___ య, ౨. పరివారింపడు __- జొౌ.క.ట.తర.ల. 
లి. నీయభిమతంబు -- భాసం.వా.వీ శ,ష.ళ. 64. సంతతా _ ఉఖ,నయ ర్‌. నాగ్ని 
హో తాదులయిన వా, కొన్ని [పతులు 6. భ్ర క ఫలాశన సంథావిత కుటుంబా 
ఛారుండై - లస, 7. సంచారిత - కొన్ని (పతులు ; నంపాదిత _ ఛానంల; 
సంధారిత __ వా. కొన్ని (పతులు. 8B. ఛారియై వ త. 

1. చేయించిన -- జొ. మూలమునందు [దుపదుండు యాజునితో __ “అయుశాని 
దదామ్యప్రై గవాం యాజయమాంవిభో,దోణవై రాగ సంత ప్తమ్‌,| పమ్లోదయితుమర్హః 
ఇచట సం.మూ చూ. అని పలికినట్లుక లదు. చితశాల (పతిపుట 2 /6.'మునీినాధ నాకు" 
అనునీ పద్యమువెనుక (అనగా 79 లో) నున్నట్టిదే. ఇట్లు నందర్భాను సారముగా 
నొక పద్యమే. ఒకటికన్న నెక్కువ పర్యాయములు వాడుట నన్నయకు పరిపాటియే 
ఇది చెక్కు పతులలో నిశ్లై కానవచ్చుచున్నది. కాని “యి [పతియందు ఈ పద్యమును 
దీనితరువాతి వచనమును విడువ(బడినవి. 2. గోధనచయమున్‌ ౬ అ.వ.ల. 


1. ఈ వచనము చెక్కు |[పతులలో కానరాదు. 


1: కరక వంశాచార్యుడు a DD పనా కముని సుతుల్‌. ము రో న? పరా[క 
ముని బుత్రు - ఆనం. గణ. గి;,చ.ద.వీశ,మ. లి. వలతున్‌ -బు.ఐ.భానం.న. 


+ 


16 క, 


17 వ. 


15 


19 వ, 


16 


18 
19 


20 


గీమదాంధ్రమహాభారతము 405 


'పడరత్ని ధనుర్ణరుం జె, య్యెడ నజితుండు *గాన వాని హీనుంగా( శే 
యుడు నాకు. జతుర్వర్గము, వడయుట యని పృషతసుతు(డు (వార్టించె 
| మునిన్‌ . 


*1అయ్యాజుండును యాజకత్వంబున  కొడంబడి నీకోర్కాకిం దగిన యట్టి 
కొడుకునుం గూ(తురుం బుట్టుదు రోడకుండుమని యజ్షోోవకరణ | దవ్యంబులు 
సమకట్టికొని యథావిధి నువయాజుండు *నవోయుండుగా సా తామణి 
క క్రో తట్రా దేవి: ₹ప పత్నిగా! |దుపదుం బుత) కామేష్టి సేయించిన నందు 
ముం తాహుతులం దృ పుండయిన 6యగ్ని చెవువలన. 


జ్వూలాఖీంచ౦గుండు కర,వాల బృ వాచ్చాపధరు(డు వరవర్శ క్రిరీ 
టాలంకారుండు వహ్నిాయ, పోలె రథారూఢు.డొక్కు 'పుత్తు) డు పునున్‌. 


1మజియు. 


తరలము. కులవవి| రసి తేత రోత్సలకోమలామ లవ గ్ర గద యు 
త్పలసుగంధి లనన్మహోత్చలప త్తం! నేత? 2య రాళకుం 
తలవిభాసిని దివ్య తెజము(చాల్చి యొక్క కుమారి ద 
జ్వలనికుండమునందు? బుమైం బ్రసన్న మూ ర్తి *ముదంబుతోన్‌. 


గ 


1. కడుగర్వ_-కొన్ని (పతులు. ౨. గాని - ఉజొాఖ డయ. 


1. పమరింయు (పొండవమధ్యవ.ండై న) యర్హునునకు దేవియ య్యెడు ( ఇచ్చునట్టి) 
కూతురు పుట్టవలయుననిన (బడయవలయుననిన) యాజుండు సహాయుండుగా న. 
బ.. వి హోతగా _-య శి ధర్శవత్నిగా _ ఊ.టడ.ప,యర. 4. దువదుం 
బత గ్‌ సేయించిన _ అ,ఈ ఉ.గ ట.ర ; bs పుుతకా మేష్టి చెసిన 
భాసం.య. కాన్పి (పతులు ; [దుపదునకుం బు[త్రకామేస్థి సేయించిన - ఖ.చ.ద.వా. 
వీశమ,. 5. వందుల.య. ర, య జ్ఞ దేవు - ఖ,య 


1. పురుషుడు పుళ్లైన్‌ ఇటే: 
1. ఇది కొన్ని |పశులలో లేదు. 


1. నేతి. చెక్కు (పతులు. 2. మదాలి (€) కుంతల -_ పెక్కు (వతులు. లి. కుండము 
లోన -వ 4. ముదంబునన్‌ _ ఉ. 


406 


21 వ, 


దివి వ, 


వీ సీ, 


లై! 


22 


23 


24 


స! క జన నకు న నద క వా 
ఇట్లు పుట్ట నయకొ డక నిం గూంకునకు నృష్టద్యుమ్నుండు ) గృప్పయు 
“నునామంబు లాకాళవాణి *జనవిదితంబుగా నుచ్చరించె నట్లు (దుపదుండు 
లబ్బసంళానుండయి శీసంతసిల్లి యాజునకు *యథో క్త దకిణలిచ్చి | బావ్మాణు 

ఒర శ దా న న గిది రకర స సక 
లం బూజించి ధృష్టద్యుమ్నుని ధను ర్వ్రదవారగుం జయించి యున్నంత 
రనక్కొన్య యిపుడు “వివావాసమయ |పా_ప్పయయిన. 


_ః (దొవదీవివావావయత్నము న్‌ు 
- ఆఅమూలమను. 


. మానితులైన పొాండవకుమారులు. గుంతియు అక్క యింట ను 


(గానలదగ్గులెరని ధరామరముఖ్యు లెజింగి చెప్పగా 
నానరనాయకుండు విని యాతతళోకమహోనలజ్వల 
న్యానసుండయ్యు “బంధుజనమం తిపురోపీతివి| పనన్నిధిన్‌ . 
1మజియును. 


ఇం[దసమానున కిందివర శ్యామసుందరాంగున [కింద నందనునకు 
'దేవింగాయ (బీతితో దీని నీణాంచితి నని యున్నచో విధాత్భనకు నిట్లు 
పాడియె విఘ్న మాపాదింప “నమ్మహోధ్వరమున. 2బుట్టిన సరసిజాడి. 
నేనెట్టులొరులకు నీనేర్తు నని దుఃఖేపరవళుండయి యున్న ధరణివతికి( 


. దత్పురోహితుండు దానిట్టులనియె న,ప్పాండవులను గుజిచి బహుీ విధంబు 


లగు 6నిమి త్రములు నయంబున: జూచితి, నెగ్గులేదు వా౦కెల్ల లగ్గు, 


1, న యక్కొడుకు_భానం ; న కొడుకు_వా. చెక్కు[పతులు. 2, జగద్విదితంబుగా _ 
అ.ఆ,ఊ,బ.ఖథఖ.గ.త.మ.ల ; జనవినుతంబుగా_ఛా.సం.వా.ళ. శి. వంతోసిల్లి_ల, కొన్ని 
(వతులు 4. యథోచిత-_జౌ.క తయ క. జేసి-_-గ్ని. చెక్కు (పతులు ర. కన్యకకు 
నిప్పుడు వివాహ [పాయంచై న__ఠ, 7. వివాహ సమయోచిత __ల.వీ.న ; వివాహ 
[పా_్త సమయ యైన =మ;} వివాహా (పొ ప్రయయిన.-వా. కొన్ని (పతులు. 


స యి ని]ష్ట్రజన - ఓ.జెతబ బ్ర మిత - ఓఖ,ర. 


1. ఈ వచనము కొన్నింట లేదు. 


1. నిమ్మవో. పెక్కు పతులు. 2. బడసిన_ఉ. 8. లొరునకు_మ. 4. పరవళుండై న య 


(తృద్దరణి పతికి __ వెక్కు.[ పతులు. 5. ఫలంబు = పెక్కు. (పతులు 6. నిమి త్తములును 
ననయంబు--ాత,.మ, 


శీమదాంధి మ సాూభారతము 4097 


విర్ర వ. 1త్రొథి దేవేం[దుండు గొండొకకాలం బద్భృశ్యుం డై యుండిన నతనింగానక 


2'/ క, 


వ్‌ 


26 


27 


శచీదేవి. *ళోకింపంబోయిన నుష| శుతిం జేసి బృహన్నతి దానికి దేవెందా 
గమశంబు నెప్పెనని వీవేదంబుల వినంబడుం గావున నేను నుషశుతిం జూచితి 
నిది దప్పదు పాండవులు పరళోకగతులు గారు పరమానందంబున నున్న వారు 
వార “లెందుండియు నిందలకు వత్తురు నీవును *నుచిత్తుండవయి స్వయంవరం 
6ఇిప్పురంబున ఘోషింపం బంపు మిది "కన్యాదానంబునందు రాజులకు శాస్త్ర 
చోదితం బనిశం బురోహితువచనంబునం చేసి *యూఆడి [దువదుండు నే6టికి 
9 డజెబ్బది యేనగు దివసంబుశం 1 జౌషమాసంబున శుక్ష!!ప తంబున నష్టమియు 


రోహిణినా(డు స్వయంవరంబని సఘూోషింపం బంచి. 


. ఎవ్వరికిని మో పెట్టను, దివ్వను శక్యంబుగాని దృఢ కార్ముకమున్‌ 


ద్నవ్వె దినమున. దిరిగెడు, నవ్విలనత్కనక మత్స్యయం| తముం జేసెకా, 


ధరణి. గల రాజు లెల్లను, 1 బురుడున( గాంపిల్యవగరమున కరిగద రొం 
డొరులం గడవంగ నని భూ,సురవరు. జెజింగించె. బృషతసుతుకథ యె ల్లన్‌. 


1. అది యె! కనిన గొల్లి కర్ర ప చున్న == జా $ శోకంచుచున్న. == 
భాసం ల వీ శోకింప చ ద.ళ.మ, లి. వేదపచనంబుల -- వా, కొన్ని (పతులు; 
వదత యు. ఏన; స్‌ వ 4, శొందుండి యైన _ ఆ.ఉ ఓ.జయ।; 
లఅందుండియేనియు ___ ఖ చ.ద.న. భానంశ.మ. ల్‌. స్వస్థ్రచిత్తుండ వై మ, 


ళ్‌ 


6. బిప్పు డిప్పురంబున -- అ 1. క న్యాదానంబునకం మె -- జలన ఇచ్చటి మూల 
మిట్లున్నది స్వయంవర; మ్యతియాణామ్‌ కన్యాదాన [వదర్శితః. ర్రి యూరడిల్లి __ 
కొన్ని (పతులు ల్లి = _-- దన.వీ.శ.షమ. 10 పౌమమానంబున పంచ 
మియురోహిణినాండు  చ.ది.వీ.శ వ; 11. పతవంచమి_జా.ఖ ; (1) ఇందుని 
వృ'చ్తా జనమును బ్భవా తి త తెలిసికొనుట మున్నగు సందర్భము భండా 
ర్క-రు [వలిలోను, షు! pe ను, వానిళ్ళ శెలుగు ముుదణము నందును 
శాన్సించలేదు పి.పి పియస్‌, (పతి తియందు కలరు. ఆది _ 169 అ ధ్యాయము 1062 
పుట భండార్కరు |[పతియందు పాదనూచిలో దీని [వళంస యున్నది. (2) 'పుమ్య 
నూ నేతు రోహిణ్యామ్‌ శుక్ల ప మే శుభేతిథా । దివనై 8 పంచస ప్తత్య్యా' భవిష్యతి 
న్వయంవరః' అని యున్నది. ఆది 169 అధ్యాయం , 1068 పుట. దీనిలో తిథి 
[(సశంన లేదు. పుమ్యళుద్ధ అష్టమి _ భాకూ ఈ వచనము నందలి నేటికి డెబ్బది 
యేనగు దివసంబునం _ నేటికి యనగా ఆశ్వయుజ బహుళ అన్షమినాటికి _ "'మణ్మా 
సా నేకచ కాయామిత్యు క్షణ్వాత్‌ భా.కూ. 


1. నష్విలసిత కృతకమత్స ర యంత్రము చేసెకా - ఆ; బంగారపుచేపను _ భా.కూ, 


1. మురువున - జౌ.జ, 


408 


పలి క, 


తీి0 వ. 


లలి వ, 


28 


29 


82 


ఆదిసర్వము.__.సపృమాశ్వా సము 


. చాని విని పొండునందను లందులకుం *బోవనున్న 6 గొడుకుల యభి పాయం 


బెజింగి కుంతీ2 దేవి యిట్లని యె. 


_: డొండల్టులు వొంచాలల్రురొంభునత్‌ అయలుదోడణ కలు 
సం. 1-156-2 
కడు. 'బెద్దకాల*ముండితి, మొడ(బడి 2యిందెంతకాలమున్నను మనక 


య్యెడు లాభ మేమి మజి యెప్పుడు నుచితమె యొరులోయిండ్ల పొత్తు*న 
నుండ౯, 


!దతీణ *పాంచాలంబు గరంబు రమ్యంబనియును బాంచాలపతి పరమధార్శి 
కుండనియును *వింటిమి మటి యట్లుంగాక . 


. అడుగకయు వి పవరులకు, నడర(గ న దేశమున గృవాస్టులు భక్తిం 


గుడువ(గం బెట్టుదురెప్పుడు:, గడువ్భాద్యములయిన మోదకంబులతోడ౯, 


అందులకుం !బోవుదమనినం గొడుకులెల్ల వల్లెయని మీ2వంచినవిధంబ చేయం 


గలవారమని యొడంబడి తమయున్న యింటి | చాహ్మణునకుం జెప్పి 
వీడొ-ని. 


1. బోవ సమకిట్టియున్న  జాన,.ర; బోవ్మసమకట్టిన .- ఆ,త.2. దేవి కొన్ని 
[వతులలో లేదు 


1. ముంటిమి యొడబడి _ జౌ ౨. యిక్తైంత కాలము కొన్ని (పతులు. 
వ్‌, యింటిపొత్తున ఎ... వక్క (పతులు ; యిండ్ల పొంతనయుండన్‌ __ క, 
శీ. లనున్నన్‌ , లమనగన్‌ అనియు పాఠములు. 


1. మూలమునందు పాంచాలమనియె కలదు. 2. పాంచాల బేశంబులు కరంబు 


రమ్యంబులనియు EW DSI కొన్ని [పతులు ; పొంచాలంబులు -- ర. లి 
విందుము _ పెక్కు (పతులు, 


1. కయ ___ ఆ.ఐ.త.బ.ఛానం,వ. 


1. బోదమని "పెక్కు (వతులు. వ యానతిచ్చిన కొన్నీ (పతులు, 
నే (ాహ్మణున కొడంబడం జెప్పి స, 


శ్రీమదాం[ధమహాభారతము 409 


= నొంణల్లలు (దువడువ్రురంబున త్‌ రుగుచు వ్యానమవార్షిం Dwi 
సం. 1-157-1 


లికి చ. ఉరుసరసీవనంబులు మహో! గనగంబులు నసేబులున్‌ నుదు 


వశ వ, 


వలి 


లెల్‌ 


నీర 


నస్కరవిపినంబులుం గడచి ధన్యులు పాండుకుమారకుల్‌ నిరం 
తరగతి *నేంగుచుం గనిరి ధర్మున మేతు( బితామహుం చదమో 
వారు వారిమూ రి నార్తివారు నాదిమునీం[ దు. బ రాశరాత్మజున్‌ . 


కనీ !వినయమ్మున నమ్మునీం[దునకు న౧దటు *నమస్కారంబు సేసిన వారలం 
జూచి కరుణారనపూరతాంతఃకరణుండయి వ్యాసభథట్రారకుం డిట్లనియె, 


. ధర్మనుతు( డున్న చోటను, ధర్మువునకు హాోనిగలదె ధారుణినై న౯ 


1ధర్మువతాత్పర్యముగా, నిర్మలమతి 2సెగడునది వినీతాత్ముల_రై, 


1 తానొక్కమునికన్య దనకర్మ్శ వశమున. బతి. బడయంగ నోపక *ేయుపేత 


దాొర్భాగ్యయె ఘోరతప* మొనరించిన దానికి శివుడు (పత్యమిమయ్యు 
"వేండుము పరమన్న వేడ్కతో. బతిదానమని యేనుమాటులయ్యబల 432 
నేని నీకు చేవాంతరంబుక( బతులగుదు రేవురు పరమార్లమనియు 


. వారు(డు కరుణ నిచ్చి నదియిప్పు పాంచాల,పతికి( గృప్పయనలో 6 బంకజాఉఊ. 


యుద్భవిల్లి సెరుగుచున్నది తత్చ్వ్వయం,వరము సెయుచున్నవాండు 7నేండు. 


1. నేగుచుం అరసున్న లెని రూపము గ్ని, 


1: వినయమ్మున = కొన్ని [పతులలో లేదు లి. నమస్కరించి కృ-ళాంజలునై 
యున్న వారలం జూచి _ ఐ.న. 
1. ధర్మువె -- అ ఖ.గి చద.లీ.శ.మ; ధర్మువు -— కొన్ని (పతులు. ఐఏ నుండు 


నది __- కొన్ని (పతులు. 


[ యవేత _ గి.వీ.ళ మ. పెక్కు [పతులు 2, మొప్ప జేసిన స. లి. మయ్యె, 

నుగుచు ___ పొశాంతరములు శీ. వేడ, పలికె ___ పాశాంతరములు, 

ర్‌. నళ్లున నీకు - ఖ.జ.ర. 6, విల - వా కొన్ని [పతులు ; విల్లి - పెక్కు పతులు. 
య ౧ ౧m 


7. నేడు -- అనవ; వాడు వా. కొన్ని (వతులు. 


410 


ల" వ. 


వీరి క. 


87 


వ్ర 


89 


ఆదిపరంము __ సప్త మాశ్వాస 


త్‌ 


పీరు [దుపదుపురంబువ*కుం జక్క నకుగునది యందు మీకు లగ్గగునని చెప్పి 
కృష్ణచె ఇపాయనుం డరిగినం బాండునందనులు జననీసహితం బనవరతంబు 
రా|తులుం బగళ్లును బయనంబు 2వేవు వారొక, - నాండర్జో రాత్రంబున గంగ 
యందు సోమ శ వంబను తీర్గంబున స్నానార్థులె యర్జుగండు (పకాశార్థం 
బును రమణార్చంబునుం గా నొక్కకొఅపి చేతః బట్టుకొని ముందో అంబోవ 
నందయు నరుగునెడ న౦ంగార పర్ణుండను గంధర్వుం డంగనా"నహితంబు గంగకు 
నంత [పొద్దు జల కీ డార్టంబు వచ్చిన వా6 డప్పాండవుల పాదధ్వని విని యలిగి 
నిల్లుగొని గుణధ్వనిం జేసి వారికిట్లనియె. 


ఇల నర్ధరాత1మును నం,ధ్యలు "రండును 2భాశయథక దానవ *గంధ 


ర్వులు [గుమ్మరి యెడు (పొద్దులు, వెలయ(గ నిందవనీవరులు వెజతురు 


నడవన్‌, 


వ అర్జును ఉంగారవబ్దుని దీయించుడకు * 


Sas lal 


. ఇవ్వేళ!లయందు( (గుమ్మరియెడు వారి చెంత బలవంతులచె నను రాజుల 


నయినను నిగహింతుము కన్ను డాయికుం డెడగలిగి పొం జేనంగార పర్దుండను 
గంధర్వుండ గుోిబేరునఖుండ నెప్పుడు నిందు విహరించుచుండుదు నన్నెలుం 
గర *యివ్వనంబును గంగాతీరంబును నంగార పర్ణ్యంబులు నా జగద్విదితంబులు 
దీని మానవులు సొరనోడుదు రనిన వాని కర్లునుం డిట్లని 


1. కునరుగు_వా. కొన్నిిపతులు ; కుం జక్కనరుగు_చ ద.వీశ మ 9. సేయువారు. 
కొన్ని (పతులు. ల రా|తి_ఊ. ఖ.న.పల; 5 రా|త నమయుంబున..-జౌ.గ ; రా|తము 
నప్పుడు-ర. 4. [శవనంబను, |శవస్సను-అనిరూపములు. 5. టంబోన_కొన్ని|పతులు, 
6 సహిశుండై _చెక్కు[పతులు. 7 నంత పొద్దు - చద శమ. (పతులలో లేదు 


1. ములు - ఖ.గ.ట.భా.కూ య 2&8. భూరి _ ర. ౨. గంధర్వులు (గుమ్మరి యెడు 
ఎక్కు (పతులు , గంధర్వుల (తమ్మురియిడు ఒ- భఛావం.వా.,ళ 


1. లగుమ్మరియెడు  ఒ ఖ.డ.ద.ప.వీ.శ.వ 2 కుం డేనంగారవర్డుండను సెక్కు 

(పతులు. రి. రసఖుడ = భాసం కొన్ని (పతులు , చాతునిన అ — నన్నయ 

2091 j 4. యివ్వనంబున గంగయు నంగార పర్ణ ఉపను రట జగద్విదితంబు = శవ 
స్టే పరులు; ఇచ్చటమూలమిట్లున్న ది. 'అంగారవర్షమి త్యవం ఖ్యాతం చేదంననంమమి 


Fa 


40 క, 


41 క, 


40 


ర్వీ] 


42 


శ్రీమదాం[థధమహాభారశము 411 


సడులు సంధ్య లందును, నడవంగ నోడుదు రశ కనరు లొరులు భయం 

సడుదుమె యేమెయ్యడ నెప్పుడు *నడతుము యధికళ క్షి పురుషుల 
మగుటకా, 

అడవులు నేజులు నివి నీ, “సడసినయవి సయాకు పుణ్యా భాగీరథి యి 


ప్పుడమి( గల “బనుల శెల్లను, నెడపక సెవ్యంబ శ కాకయిదినీయదియే. 


గ 


. మైమవతోత్తుంగ శఓహేమళ్ళంగంబున నుండి భూమికి వచ్చియుదధిం 2గూడె 


గంగనా “మూ(డుదెుఃగుల నది యు మందాకిని నా “సత్సథంబు నందు 
సుర సిద్దముని వియచ్చణ” కవేవ్యయ ర్య నీయ్యధమలోకంబున యందు భోగ 
వతియ5 "నొ స్ప నూతి నిట్లు (త్రిభువన పావీని మొన యిపష్పరమిమూర్తి 


. కార్వవీశమకుటబంధబంగురత రా వాన గంగ నాడ వచ్చి నీవు 


వలవదనిన నుడుగు వారము గాము నీ,ఏిఘ్న వచనములకు వెజతు మెట్లు. 
1. ఇయు = బుబఒ చక బ. ౨. రు మేమెయ్యెడ -- శమ, కొన్ని (పతులు; 
"3 యే మెయెగడ __ జొ.భానం ; ర యే మెయ్యెడ Sy TE 8 నడి(డ) చెద మటక 


ఇత 7 ww UN ఇ ఆట 
గక ౧ | ప టి. 


న 
ధ్‌ 


ర్‌ 


ఏ -- గ్ని థానం.నూ. కొన్ని [పతులు ; నీవని - ళ్ళ. 2 వడ - ఓగ్నిచ. 
“నం శమ సమూల ఇ వడనున ఎ వొ, కొన్ని (పతులు ; బడనీన = ఆ.ఎ.ఓ.డొ. 


గుర లి యెట్లు == భానం శ,వష.సన, కొన్ని (పతులు. గ, వారికెలను __ 
య య 


> ఇ క ళ్‌ రి వ 
జరా నలు. Rr og గ్‌ బె దె నాలా థు, 6, వము నంతయని రు కినానానోలలు ఉ.ఓ,త.ద, 


\ 


మచి ఇఒ 


షా 


1. మైమళ్ళంగ = ఆచంద భాసం.వీశమ ౨2. గూడి - కొన్ని (పతులు. 


లో అనాలో జో లీ ఇ ల అ pl 
ల, మూడు దెజుంగుల = చ గ. ప. Dw “పెక్కూ (పములు ; నడు దఆిం 


గుల == వాళ, ఇచ్చు గబూలవ్ను. వురాహిమవత షా పామళ్ళంగాద్వినినృ తా। 
గంగా పతిదిశంగళ్వా న_ప్పధా [ప్రతిపద్యతే విపి.ఎస్‌. (ప్రతి పుట 108. (త్రిభువన 
పావని _ గి. నన్నయ 'మూండు దెజంగుల! అనియే (పొసియుండును. ఈసంద ర్భమున 
చిత లాలా వపతీయం దీన్లో మును గలదు. “గంగాంచ యమునాంచై వ ప్రతజా తాం 
నరన్వతీం | రధస్థాం సిరయూరంచెవ గోమతీం గండకీంత థా | అపర్యుషిత పాపాన్తే 
నదీ; సప్త పిబంతియే” వుట 25౭ “మూడు చెఅంగుల కల్పిత పాఠమని-_సన.ఏడు చెం 
గులి యను పాఠమే యు క్రమని __ ఛా.కూ. 4, వియత్పథమునందు - ఉ,ఒ.త ; 
యనవియత్సథము నందు -- గమల., క్‌. సేవితంబయ్యె =. అ.ఇ.ఊ ఎ; సేవ 

నుయ్య =. అ.బౌ,క,గ్నిచుత వ.ళ,మ. 6 య్యురగలోకంబున నొనరభోగ __ 


మ.ల.న; యుర్దరగ లోకంబునం దొనరభోగ __ చ.భానం.వీ.శ.మ. కొన్ని 
(ప్రతులు. 7. నొప్పియున్నతి = SO DMs. Burtt HOD 


గ్నిచ.వీ శమ; తీర్ధ కొన్ని (పతులు. 10. మెట్లు _ అ.ఐ.ప; మిట్లు- ఉన. 


1 


412 


ఓలి వ, 


44 ఆ. 


తలి 


ఉగ్ర 


ఆదిపర్వము _-సప్తమాశ్వా సము 


అనుచు నిజజకనీభాశ్ళసహితుండయి _ గంగాభి మె కార్థంబు చనుదెంచు 
నయ్యా రును పయి నంగార పర్షుం డలినిశితపాయకంబు జేసిన నర్హునుండలిగి యన 
చేతి న్‌ ఫిడ్రర్సి యయ్యమ్ములు దన్నుం దా(కకుండం గాచికొని నాని 
కిట్టని యె, 


'వెడ6గ యిట్టి'పాటి నెజపించుటలును మా,యలును నేమిసేయు న న(న్ర్రవిదుల( 
చెక్కు లయ్యు నీ2విథీషికల్‌ నుజువులు, నిరియునట్టు లిందు నిరియు. బూంనె. 


అగ్ని దేవుండు బృహాన్పతికిచ్చె మున్నతండు భర ధ్వాబుండనంగం బగగు 
మునికిచ్చె "నమ్మహాముని భార్గవునకిచ్చె భార్గవుండును గుంభభవున కిచ్చె 
నమ్మహాత్నుండు నాకతిదయ నిచ్చె నియ్యనలా న్హ్రృమని దాని సమ్ముప గ 
గంధర్వు _వెవె చె ఘను( డిందసుతు. డంఠత6 ద్యదథం “బప్పుడ దగ్గమయిన 


. నగ్ని దావాభీతి నంగారవర్దుండు, *ఉబమ్మరి ల్లి థి నేల బడిన వాని. 


గొప్పు వట్టి యీడ్చికొని 6వశ్చె ధర్మజు,కడకు నింగనుతు(డు కడిమి మెజసి, 


. వాని మనో!వల్లబ కుం, భీనసి యనునది గరంబుఖితి న శమీ 


ర్వీనాథులార దయం బతి, చానము నాకిండు మీకుధరువు వు *పెరుంగుకొ. 


1. నిజ - చెక్కు |పతులలో లేదు. 2. బరుగుదెంచు _ కొన్ని పతులు; బరుగు 
నయ్యర్థును - చ ద.థానం.వీశమవ. నీ వజపిన _ భానం.వీ.”.వ ; వరపిన 
ఆగ్మిచద లఘు రేఫము) త్త (తిప్పి - భాసం. సెక్కు (పశులు,. 


Ts నబ DOES CBWE 


1. అనిలదేవుండు ___ వ, (అనల దెవుండు క ఆ గ్నేయా(న్హ్రృలాభమును 
గూర్చి నన్నయ పేర్కొన్న గురుపరంపర పి.పి.యనస్‌. (వతిలో కలదు. పుట 1074. 
చిత్రశాలా (పతి మున్నగు వానియందలి వరంపర దీనికి భిన్నముగా నున్నది. 
ప్త నమ్మవహోత్ముడు — న. లి. బంతయు ___ బుఐ,ఖ.న.బ. 4. బమ్మరించి ప్రస్తు 
తపు: బమ్మరిల్ల tee! 5 బట్టి న ర క [పతులు 6, వచ్చి...... 
మెజసె .___ కొన్ని (పతులు. 


థా 


1. వల్ల భి. - వెక్కు తాళపత్ర (పతులు, వి, కుంభినన_కొన్ని (పతులు. ఫ్‌, ధర్మము_న. 
4+ పెయిన్‌ _ ఐ.ఫీ శ.వ 


47 క, 


48 ఆ, 


49 వ. 


50 మ. 


47 


48 


60 


శీమదాం ధమహాభారతము 419 


అని యటిచుచుక్న "దానికి, ననఘు(డు గరుణించి పాండవా[గజుం డయ్య 
రుకుం జూచి ని విడువుము యనినోడిన జాని హిను *నపగత శౌర్యున్‌ * 


అనీన నరు6డు వల్లెయని వొనీకనీ యె గం,ధర్వనిన్ను6 గరుణ ధర్మ రాజు 
15కురుకు లేశ్వరుండ శరణశరణ్యుండు, విడువం బనిచె నింక వెణవకుండు. 


అని వాని నాళ్వానించేచి “విడిచిన నట్లు శనిర్టితుండ్లై  యర్జునున కంగార 
పరుం డిటనియె. 
లం య 


లి అంగారవట్టం డధునునితో నఖ్బాము సేయుట :- 


సం. 1158.35 


అని నీచేత బరాజితుండనయి నాయంగారపర్లత్వ మిం 

కను దాల్చన్‌ మడి నంత *నిర్హజుండ నే గర్వంబడరోగన్‌ రణం 

బున మున్నోడియు6 బూర్యనామమునం బెంపున్‌ *గర్వముం దాల్చు వాం 
డనఘా సత్సభలందు * మెచ్చంబడు నే *వోసాన్పదీభూతు.డై . 


¥ 
|, వానికి  - య లీ, నపగత ళెర్యున్‌ - ఉ.గ్మి.చ.ద,ప,మ.వీ,.శ.ష ; నయళో 
(a అ wr crn అత 
పీర్యున -- భానం.వా.ళ. కొన్ని (వతులు. 


1. కురు == ఖానం.ళ.మ, పెక్కు (పతులు; గుడు, వా. కొన్ని (పతులు, 


1. చిమందల విడిచిన __- ఊ బౌ'వ.వా.ళ; పెక్కు (ప్రతులలో మందల లేదు. 
DDS నర్జునునకు నం గార పడ్డుం డిట్లనియె జ క 0 లజ్లితుండయి wr; 
నిర్భీకుండయి యంగార శవ, 


1. అంగారవత్‌ స్వరం దుస్పర్భమ్‌ చపణం చావానం రథోయన్య సో౭ంగార 
పర్ణః అని చితశాలా పతి వ్యుత్చ త్తి చూపినది. పుట. 288, 2. నిర్గ జుండనే 
న.భాసం.ర,లన. సూ. కొన్ని తాళషత[పతులు; లజము లజ ఏళాయాం అను 
భౌవాదిక ధాతువున( బుట్టిన నామవాచకిమని  భానం ; సీను పులక నె హో 
కొన్ని (పతులు. లి. గన్‌ ___ ఉక ఖ.గ,డ.ల. ఉ. శొర్యముం కొన్ని 
(పతులు. 5, చెప్ప.బడునే, "వెంచంబడునే, నెన్న(బడు నే, పూజ్యుండగునే _ ఇత్యాది 
పారములు గలవు; నవ్వబడజ జ ల! హాస్యాస్పదీ జు “గమ, 


414 


ఆదిఫరణము____.స స 


ఎత 
Oe 
ల oe. 


51 వ. నీయాగ్నేయ్య్మానస్త్రంబున దగ్గరథుండ నయ్యును గంధర్వమాయ ననేకరత్న 


ల్‌2 


bl 


ర్‌2ి 


విచితితంజై "న రథంబు వడసి యిది మొదలుగా? జి తరధుండ న య్యొద 
నీ పర్మాకమంబు+కు మెచ్చితి నీతోటి సఖ్యంబు నాకభిమతంబయినయది 
నాతపంబునం బడయంబడిన చాతుషి యనువిద్య నీకిచ్చెద దీనిందొల్లి మనువు 
2వలన సోముండు వడసె సోమునినల* గంధర్వపతియయిన విశ్వావసుండు 
వడ 'సె నాతనినలన నేను ఎ3బడసితి నెవ్వంజేని మూండులోకంబులుం జూడ 
నిచ్చగించు నాతండు దనయిచ్చకుం దశ నివ్విద్య పెంపున *నర్వంబునుం 
జూచు నేము దీనన చేసి కాదె మానవులకు *పేషులమె. వేల్పులచేత 
శాసింపంబడక జీవించెద మిది కాపురు షపావ్త్రంబె ఫలియింపదు నవు తాపత్య 
వంళవర్షనుండవు మవోపురుషుండవు నీకు సఫలంబగు నీ 6దివ్యవిద్య గొను 
మిచ్చెద దీనింగొనునప్పుడు షణా బు సేయవలయు నీవునాకు నాన్నే 
య్మాస్త్రం బిచ్చునది మణీ మహోజ బులు6 గామగమనఃబులు నయిన 
గంధర్యవాయంబుల మీ కేవురికుం జెబు నూజేసి యిచ్చెద. 


. వృతుమై గీర్వాణ'విభు( డల్గి వృజంబు _వెచిన నది వాని వజకఠిన 


పటుమ_స్తకంబున( బడి పొాతదయమున: బదె [వయ్యలై నం దద్భాగచయము 
(క్రమమున (బావ్మూణ మత్త విట్ళూదుల యందు వేదంబులు నాయుధములు 
హలము శు ళూషయు నయ్యె 2వ; జంబులు వాహాంబుఅందు “జవంబునయ్యె 


| నట్టిజవమున నభిమతంబగుచు నున్న, యట్టి వాయసమూవాంబయ్య యవని 


వతు 
కఖలభువనముల్‌ రకషించునపుడు *నకల, సాధనములలోను త్తమీసాధనంబు. 


1. న చిత్రరధంబుమ. 2. చేతయ. శీ. వడసితి__ పెక్కు (పతులు. 4. సర్వలో 
కంబులుం జూచు.__-ప.ల. 5. విశష్టుల మె---చ. దాను మం 6 దివ్య పెక్కు 
(పతులలో లే లదు. (1 బూణ్మాసిక_ల బీ ళ్‌ వ మ, కొన్ని పతులు, త. స త్వనంన్నవంబులు- 
ఆ.ఖ. చ.చ.వీ.శ.వమ; స బతుకులు. అన పెక్కు. పతుల పాఠము. 
సత్వంబులు కామవర్ష్యంబులు కామగమనంబులు  వా.ళ. లి, కున్‌ వేరువేర కొన్ని 
(పతులు; కు నూజెసియిచ్చెద__థాసం.వ,ళ,ష. పెక్కు [పతులు 


Wh విభుడల్లి _ ఓ.గి;.చ.భానం.ల ల,వీ.ళ వ; విభుండు ముకా_ వా.ళ. కొన్ని bee 


విభుడు వ|జం'జె త్తి వైచిన ws EB వ|జంబున = వా.ళ. కొన్ని (వతులు. 
లి, వ జమ య్యొనట్టి జవంబున నభిమతంబులగుచు నున్న హయంబులె(ల):ర్వువనిపతుల_ 
పెక్కు (పతులు. 4. సర్వ - కొన్ని (పతులు. రి నాధనములు - కొన్ని (పతులు. 


wm 


5్‌తే వ, 


54 ఆ. 


వర్‌ వ. 


55 వ 


భ్రీమదాంధమహాభారతిము 416 
అనిన వాని కర్తునుం డిట్లనియె, 
జ ae 


ఎంతమ్మితులై న నెన్నండు నొరులచే, విద్యయును 1జయంబు వి _త్తచయము 
గొనంగ నొల్లనాకు. ప లని యవలాన్హ్ర, మనఘ నీవుగొనుము పాయము 

లిమ్ము. 
తోడ “సఖ్యంబుం "జేసద మటి మమ్ము! బరమ థార్మికులం బరను_బవ్మాణ్యుల 


నీ 
నేమికారణంబున “నుద౦పలికి తనిన గంధర్వుం డిట్లనియె 


. విమలములయి లోకతీ9£,యమున! [బవ ర్తిబ్ణు మీమహోగుణములు ని 


త్యమువిందు నారద్యవ్రము,ఖ మునిశ్వర సిద్దసాధ్య గణములవలనజా, 


. మేరుకగోత్తంన మహీ, భారదురంధరుల మిమ్ము. బాండవుల !గుణో 


చ్‌ 


59 ఉ. 


54 


ర్‌ఫ్‌ 


7 


రిల 


దారుల ధీరుల నెజు.గసి,వా నెవ్వరు. గల౩ె భరతవంళో తములన్‌. 


ఏను మిమ్మునెణింగియు మీకు నగ్నిపరిగవాంబును | బావ్మాణసం|గవాంబును 
లేమిం జేసి పరుసంబులు వలికితి మజియును. 


ఇంతులగోషి 'ను్నో యత తెంత ఏవెకము గలి నేని య 
త్యంతమదాలీఘభూతుండగు ధర్మువు దప్ప (బీయం బెజుంగ 6 జ 
నెంత ఏవేకినయ్య్యును నహింవక యింతుల యొద్ద. బల్కితిన్‌ 
వింతయె -కాముళ క్రి 'యుడివింప/గ శక్య మె యెట్టి వారికిన్‌ 


k (గుతంబు, శుభథంబు అనీ పాఠములు. జి గూ _రేనినాయన, లా(న్త్మమీవుగొని 
వాయమ్మునీ మ = ర్‌ 


తోడను కొన్ని (పతులు, 2, బగ సఖ్యంబు..'వా.ళ ; బద్ద = పెక్కు [పతులలో 
గి 


(in) 
లేదు. ని. కారణమదరి వలికితి ఇ చేద శవ. డీ నదలించి వలికితి _ బు; 
నోడకపరలికితి _. వ, 


1. గుగాధారుల ._ పక్కు (వతులు. 


1 యున్నజను,జెంత, నున్న నరుడెంత = అని పారములు. &, నేని నత్యంత - 
కొన్ని (పతులు ; ఏని కొన్నింటదుత పకృతికముగను, కొన్నింట కళగను గాన్పించు 
చున్నది. 8. దప్పి నయంతెరుంగడే __ ఖ; దప్పి [పియం బెలుంగండే _ అ గ.గ్ని. 
క్యా అ 


కిళశ న. 4. యుడిపింప(గ, యుడెగింవంగ _ అని పాఠములు. 


416 ఆదిపర్వము. స స్తమాశళ్వాసము 


60 క, నురిగరుడవిపోరగ య,తురాకసపిశాచభూత గంధర్వులు నో 
పరు ధిక్కొరిరిప 2 బావ్మాణ,పురస్కృతుల. బుణ్యమతుల భూతలవపతులన్‌* 


=: అంగారనర్డుంథు కౌరవులవం దురోవాతుని/ దమురన్యరింవ్రుండని చౌవ్హ్రుట ;- 


sos: l-—lh9 lt 


Clr *అనవద్యు వద వేదాంగవి శారదు జపహోమయృజ్జ[ పళస్తు సత్య 
వతు వి|పో త్రము వగ్గచతుష్టయ 2సాధనినఖు సదాచారు నూరి 
*నేవ్యు. బురోహితు( జేసిన భూవతి యేలు నుర్వీతలంజెల్ల నిందు( 
బరలోకమున. బుణ్యపరుల లోకంబులు వడయు జయ న్వర్గ ఫలము నూవె 


ఆ. రాజ్యమదియు 6నుర్వ రాసుర విరహితుం౧డయిన పతికి. గేవలాభిజాత్య 
శార్భమహిమం( "బడయ సమకూరునయ్య తా,పత్య నిత్యసత్యభాషణుండ. 


62 వ. మీరు ధర్మానిల ళ| కాక్వినుల! వరంబునం ఛాండురాజునకుం 2గుంతీ మాదు 
లకుం బుట్టినీ వారలు ధర్మవిదులరు వేద వేదాంగధను ర్వేదపారగుండయిన 
భార ద్వాజుశిష్యుల రఖిలలోకహితులరుం గావునం బురోహిశ *రహితులనై 
యుండ (దగదు. 


68 ఆ. పాండుపు త్త9 నీవు [బవ్మాచర్యస్థుండ, వగుటం జేసి మన్మథార్తు నన్ను 
నొడిచి *తిందు రాతి యుద్దంబుసెసి కా,మోవభోగనిరతు( డోటు వడక, 


60 ! ఖచరయకురాకన గరుడోరగ సిద్దసాధ్య గంధర్వులునో, పరు న. 2. భూనుర 
పురస్మ్భతుల = పెక్కు (పతులు 


61 l. అనవద్య - పెక్కు (పతులు. 2, సాధను, సంయశతాచారునూరి _ బు.ఛాసం. 
లి, కరు, రతున్‌ ౬ అని పాఠములు, శ. శిష్టు - గ్న్మిచద.,మ. 5. చతుర్వర్గ 
ఫలము _. ఛాసం.ర.ళ, య (యి) ది స్వర్గ - ఊ.క ఖ; ట యు త్రమపదముసూ వెల. 
6. సత్పురోహితవిరహితురైైన - అ, (1) 7. మెఅయనమ -_-- గ్నిచ.ద.ప.ళ,మ, 


62 -1. వలన, [వసాదంబున, వర|[పసాదంబున ___ అని పాఠములు. 2. గుంతికిం 
బుట్టిన = వా.ళ.థాసం. కొన్ని పతులు ; కుంతీమ్మాదులకుం బుట్టిన ___ ఒ.ఓ.జ. 
రి, వారలరు _ ఎ,ప.ఒ. 4. సహితులై యుండవలయు _ మ. 5. ఖై - అ.జి. 
బు.ఖ.జ,ట. 


62 1, తిందు - కొన్ని (పతులు , తెందు -- వా. కొన్ని [పతులు 


శ్రీ మదా (ధ్రమయ-హాభారత ము 417 


64 వ. మజియు' గామ పవృత్తుంచయ్యును మహీపతి మహీనురవరపుర!స్సరుం 
డగునేని యెల్ల యుద్దంబుల శ|తుల జయించు. 


65 ఉ. వేదము వేదియుం గలుగు స్మిపవ రేణ్యు( డగణ్యపుణ్యనం 
పాది పురోహితుండయిన (6 బాపమువొంచునె భూవతిం (బా 
పోదయ కాన మీదగు గుణోన్న తికిం దగ ధర్మతత్స్వసం 
వేది? బురస్కరింపుండు పవి తచరి[తు వుహీనురో త్తముకా. 


66 తే. అనిన వానికి నర్జునుండనియె మమ్ము,ననఘ తాపత్యులనిపల్కి తతిముదము్‌ 
నేము కౌంశయులము మల యెట్లు సెప్పు,మయ్య తపతి కపత్యులమెన 
తెటి(గు.: 
=: తవతీనంఛరోణోవొత్ల్యాంనము = 
సం. 1-160_8 


67 ప= అనిన నర్జునునకు నంగారపర్దుం డిట్లనియె. 


68 స. 1ఆదిత్యునకు. బు త్తి) యనఘ సావిత్రికి ననుజ యు _త్తమలక్షణామలాంగి 
తపతి “యన్కన్యక ధవళాయ లేతణ యౌావనసం పా_ప్పయెన డాని. 
జూచి యక్కన్యక సురుచిరగుణముల కనుగుణుండగు నిర్మలాభధిజాత్యు 
బతినెవ్విధంబునం బడయుదుసోయని తలంచుచునున్న య త్రపను తార ల్రిచి 


ఆ. భక్తిం దవము సే నెరబభు. *డజామీఢ నం,దనుండు భరతకులుండు ధర్మవిదుండు 
సర్వగుణోయుతుండు సంవరణుండను, వాండు 6క్ళతజపోపవాసవిధుల. 
64 bs న్మ్భృతుండగునేని — ఈ బు.జొ.ఖ.మ, క | 
65 1 దగు కొన్ని పతులు. 


68 ks ఆదిత్యునళు బు|తియైన సావి తికి_మ. చే. యన్షన్యవ గ ; ౧రుక రై న్యకంబుి .బొ. 
భాసం. లీ. గూర్చి _ గ.గ్మిచ.ద,భానం వీ,శ,ష 4. నంవరణు(డు బుడపు తుడు అని 
చితశాలా [పతి పుట 2ికి5 పి పి.ఎస్‌, 10889 మజియు భంఢార్లరు [పతులు (678)— 
అధర పు[తః కాంకేయ, కురూ ణామృవ భో బలీ | సూర్యమారాధ యామానన్భపస్సం 
వరణస్సదా. సంవరణు(డు అజామీఢథ నందనుండని ఈ మూడు [పతులలోను లేదు 
కాని సోరన్‌ నన్‌ సంపాదించిన మవోఖారశాను ప్రమణిక అను [గంథమునందు 818 
పుటలో సంవరణుండు 'నన్‌ ఆఫ్‌” అజామీఢ అని |[వాయంబడి యున్నది. ఇది యింకను 
విచారింవ దగినది. 5. హితుండు __ బు.గ్ని.చ దశ,ష రి జపతపోపవానవిధుల _ జ. 


39] 


418 


69 చ, 


70 వ, 


Tos 


78 సీ 


69 


70 
71 


78 


ఆదిపర్వము. సప మాశ్వాసము 


గగనమునందు నెందు నధిక పభ వనక వెలుంగునట్టు లి 
జగతి. |బసిద్దు(డై 1వలు(గు సంవరణుండ మదీయపు తి కిం 
జ అ కా = 
దగుపతి వీనికిచెద ముదంబున నీలలితాంగి నంచు మా 
నుగ 2నెడ నిశ్చయించెం దపనుండు దదీయతపః|పనన్ను (డై. 


అంత నొక్కనాండు సంవరణుండు మృగయావినోదార్థియయి వనంబున. 
బరిభమించి యధికకుత్పిపాసాపీడిత*పతితతురంగుండయి యేకతంబ 
పాదచారియై చని యొక్కపర్వతివనోదైేశంబునందు. 


. కనియె నొకకన్య గోమ]లి6, గనక పభ నిజశరీరకాంతి నుపాంతం 


బున వృతలతావలిం గాం,చనమయముగ( జేయుచున్న చందనిభాస్యన్‌. 


_: నంవరణఖుంఢు దవతించూబి వూవాంచుట్‌ = 


సం. 1-160-25 
కని యనిమిషలోచనుండయి మనంబున నిట్లని వితర్కించె. 


[తిభువనలక్మి యేతెంచి !యేకాంత మిశ్లైలొకో యున్నది యివ్వనమున 
గగనమణ్మిపభ గగనంబునందుండి యవనీతలపా_ప్త్రమయ్య నొక్కొ 
2ళంభుండు లావణ్యసద్దుణనముచదాయ మింద యిమ్ముగ సం|గహించె నొకొ_ 
వొదీనియంగములబ్‌ెందిన యివ్విభూవణ శ్రీ; యేమిపుణ్యంబు( జేసెనొకొ. 


. యమరకన్య యొక్కొ యతకన్యక యొక్కొ, సిద్దకన్య యొక్కొ (శ్రీసమృద్ధి 


సర్వలక్షణ పళ స్తాంగి యిది డివ్య,*కన్య యగు ననంత కాంతి సెర్చి. 

1. పరగు, వెలయు ___ అని పారములు. 2. మదినుంచి యాతవను. డుం డె 
దదియత పః పసన్నుండై = హ్‌ 

1. పతిత ___ కొన్ని (పతులలో లేదు. 2. వనపదె?ము నందు -- పెక్కు [పతులు 


1. లింగనక|పభ టు లకనక'| పభ — వా పెక్కు (పతులు, 


1. యిశ్హేలకో, యేకాంతమున నున్న దివ్వనమున_బ.మ; యిక్తులకో యేకతంబున్నది 
యివ్యనమునల, 2. శంభుండు[బవ్మా అని భాసం. లి. దీనియంగముల బొందిన 
యివ్విభూవణ శ్రీయేమి -- పెక్కు పతులు; పొలంతియంగంబుల6 బొందిన 
భూవణశ్రీ- వా. కొన్ని (పతులు. 4. కన్యకయ యనంతకాంతి -- న. 


శ్రీమదా౦ం[దమహాభారత ము 410 


74 చ. కేనెజ్‌కురులున్‌ -విలోలనిత నేతయుగంబును *నొప్పులొల్కు. వా 


16 ఆ, 


75 


76 


తెబయును దీని *యాననము ల్సి కరంబు మనోహారంబు *నా 
యెజింగిన ీయంతనుండి సతి నిట్టి లతాలలితాంగిం. “జూచి మే 
నిటు6గ కను రేం దికన్యకలు నిట్టిం రూవవిలాన సంపదా! 


. అని వితర్కించుచు మదనకర్కళమార్షణల కీ భూతచేతస్కుండయి!తగీయ 


గుణమయపాళ'బద్దుండునుంబోలెం గదలనేరక తన్ని వేశితేచేతనుండునుం 
బోలె దన్నెలుంగక త దూపామృతపానంబున ననిమిషత్వంిబునం బొందిన 
తన నయనంబులు దానియంద నిలిపి నంవరణుం డక్కన్యక కిట్లనియె. 


ఎలి (గ జెప్పు మబల యివ్యరిదానవి, కేల యున్న దాం "వేకతంబ 
1 కూరవనమృగములు [గుమ్మరుచున్న యీ విజనవీిషమ శై లవిపినభూమి. 


1. నెజీకురులున్‌ -- కసం.గ్ని వీశ.ష.ఖానం. సూ.ళకశర అొన్నీళాళపత 
ప్రతులు; నెజిగుజులున్‌ _ వా.ళ తి.ద్వి. భా.కూ, కొన్నిపతులు. ౨. నొప్పు 
లొప్పు __- ఏ.చ గి, ఛానంయ.శ,మ; నొప్పు కెంపువాతెజ __ వ; నొప్పు తెప్ప 
వాతెజు _- ళ్‌; 'తనెలొల్కు వాతెజు -- ద్వొికసం. శర ,తి, లె. వోనముల _ మ. 
4. తేట _ బు.యయ , తెల్పు కొన్ని (పతులు ; తెల్వి __ ఐ.గ్ని.చ.జ.ద. ఖానం. 
పీ.ళ.ప; తెల్వుకరంబు = ఉ.ప.ఓ.ర,ళ. ర్‌, నేనెజిగినయంత __.. పెక్కు (పతులు. 
6. యంతనుండియును నిట్టిలతాంగినిం జూచి యెందు నేచిబుంగ — నే. 7, జూచి 
యు న్నెణు(గ ee =f 5, నశేం[ద కన్యకలు మ స్య ల “ఎనంకల కట్టరూప 
పీలాన నంపదల్‌ __ ఓ.భానం పాదనూచిక. 10. దిని తరువాత “కి (పతిలో 
అధిక పార మైన పద్యము గలదు. 


కం, లాలితమణిమయగంభీ 
రోల్లాసిత నవకుసుమలి ప్పనాగరు 
లీలాదరి మరాళ గామిని 
ఖేలానతిజూచె వరుణు కే లాన్వితుండై. 
కాని పద్యము అనన్వితముగా నున్నది. 


1. తదీయ _ దన్నెజలుంగక -_ ఈనడిమిభాగము న (ప్రతిలో లేదు. 2. చేతస్టుండు 
నుంబోలె ___ అ.ఈ.ఐ.ఖ.ల; మానునుండునుంబోలె __ చ.ద.భానం.వీ.ళ.వ, 
రీ. బుంబొందిన,బువొందిన _. అని పాఠములు. 4. పిసంవరణుం డక్క న్యక Pe 
ఎక్కు [పతులు ; పీయక్కన్యక ఆ 


1. [(కూరతరమృగా? [గుమ్మరుచున్న ఎప? 


78 వ. 


79 చ. 


రేవ; 


77 


79 


అనా 


ఆదిపర్వము__స ప్త్రమాశ్వాసము 


* అనీ పలుకుచున్న నృవనం,దనునకు *మజుమూట యిీ"క జామరసనీఖా 


నన మేఘమధ్యసౌచా,మని వోలె నడం? దృష్టి మార్గము గడవక. 


ఇట్ల 'ద్భశ్యంబయిన యక్కన్యకం గానక మానవపతి మానరహితుండయి 
మహీతలంబు పయింబడి “|పలాపించుచున్న నాతని వభినవియొవనవిభ 
మోచ్భానితు నంగజా కారుంజూచి 'తవతి తానును మదన బాణబాధితయె 
తనరూవంబు6 జూపి మధురవచనంబుళ నిశ్తుల మ్హమోావాగతుండ వయితని 
ఓవ్రలికిన దానికి సంవరణుం డిట్టని యె. 


ధరణి నతి వశావ బలదర్చము 'ల£౯ పకన "వెద్ద నె 

వ్వరికిని మున్‌ భయంపడనివాడ భయార్తుండ నై తి 2నిప్ప పం 
కరువాదళాయళతాతీ దయఃగావుము నన్ను భవన్నిమి త్త దు 

ర్భరత రపంచ బాణ వాతి. బంచత( బొందక యుండు పట్లుగన్‌ | 


నన్ను గాంధర్యవి వావాంబున *వరియింవుమనిన సంవరణునకు. దపతి 
యిటని యొ, | 
లు 


భువనె కదిపకుండగు, నవితృ కుం దనూజ మజియు సావి తికి న 


నవరజ నవినయవర్ణిత, నవనిశ్వర వినుము తపతియను నురకన్యన్‌ 


1. మార్మాటయీక మ వల 

l. దృశ్యంబయిన - సెక్కు (పతులు; దృశ్యయయిన జత య పల! 
2. [పలాపించు es గ్మి య,శ.మ, చెక్కు. (పతులు ; విలాపించు = వా.ళ.భావం; 
విలపించు  ఖ.డ.త.ల, లి. యాననోద్భానితు  ఓ.బాొ.చదశ.వ. 4. తవతి 
తానును మనోజబాణ ల, పెక్కు (పతులు; తపతియుందానును __ చా, 
ర్‌, యె[కమ్మరం రనరూపసంటు = టుచుతద.వపవ అపేశళశ ము (ఈ యడిగిన ౫ 
కొన్ని (పతులు 


1. నంగడునేన పెద్ద _-- గి.చ,ద,ప, భానం.వీ.శ,ష, శక. నీవు __ పెక్కు (వతులు. 


I పరి|గహింపుమనిన -— ఏ.న. 


ఏ2 వ్ర, 


5లి చ, 


64 వ. 


82 


83 


84 


శ్రీ మదాంత్రమహాధారతము 421 


నాయందు నీకుం'[బియంబు గలచేని వుదీయజనకు *నడుగుము నన్నిచ్చు 
నింతులకు స్వాతం త్యంబు లేమి సీ వటుంగుదువు గాదె కావునకనవరతజవ యము 
* పణిపాతంబుల నాదిత్యు నారాదింపునుని చెప్పి తపతి యాదిత్యమండలంబున 
కరి గె నంత సంవరణుందు మూ ర్చాగతుండయి *పడియున్న నాతని యమా 
త్యుండు వచ్చి శీతలపరషేచనంబు సేసిన మూర్చ చేటి యమ్మహీవతి 65మవో 
భక్తి నప్పగ్వతంబున నుండి సూర్యు నారారించుచు. 


న వన్‌మ్షండు లొనల్‌ని గొనిలెబ్బి నంవబరొణునత్‌ 


ఎనవావాంభఖు సేయించులి = 


Ses lst 


(పతిహాత రాగకోపభయు. బంకరుసా[పభవ| పఖావు దూ 
రితదురితున్‌ మునీశ్వర" వరిష్టు వసిషమవోమునిం బురో 


హితు నతిభ క్షితోం దలంచె నిష్ట మె జింగి వసిష్షుండున్‌ నమా 
హితఠమతఖథి-2నేంగుదెంచి కనియెం [(బభు సంవరణుం 3 బియంబునన్‌. 


ఇట్లు దలంచిన పం డెం!డగు దివసంబునకు వచ్చి వసిష్టుం *డవిరత[వతోప 
వాన *క్ళశీభూతళరీరుండయి యున్న సంవరణుం జూచి యాతండు తపన 


సుత యయిన తవతియందు బద్దా“ను రాగుండగుట తన యోగద్యష్టి నెటింగి, 


1. (బియంబు సెక్కు వతు. ; బీతి ౨. వాళ, కొన్ని పతులు. 2. నడుగునది 
యాతండు = గృిచ,త.ద.బ.ను.వీ.ళశ మ, శి. వెరుంగవ __ పెక్కు. (పతులు, 
4. [వతోపవానంబుల - కొన్ని (పతులు 5 పడి _ కొన్ని పతుంలో లేదు 
6. మనోభ కి __ కొన్నిటలేదు 


1. గరిష్టు -- కొన్ని పతులు, ౨. నేయుదెంచి - వగు (సార్టబిందుక రూపము) 
వా.పీ ళ. లి. (బియంవదుకా, [బియంపడకా అని పాఠములు, 


తవ. జు క్‌ "న్ని (పతులు, 2. డు నిరంతర, డవిరళ _ అని పాఠములు. 
కీ. కృళకరిరుండయి -- వాళ కొన్ని (పతులు కృళీభూతళరిరుం -_ వీ. 
పెక్కు. (పతులు, 4. భిలామండగుట - జౌ,క,ఖ.త.న.ల. 


422 


85 చ. 


86 వ, 


GTi 


85 


97 


88 


ఆదిపర్వము __స ప్రమాశ్వాసము 


జగదభివంద్యుడాతణమ సమ్మతి సంవరణ[ప యోజనం 
బోగి నొనరింపగా *నయుత యోజనముల్‌ చని లోకేలోచనుం 
డగుదిననాథు నాతతసహాసకరుంగని *సంస్తుతించె న 


- త్యగణిత వెదముంత్రముల నమ్ముని నాథు: డతి్మిపియంబునకా. 


సూర్యుండును వసిష్టమవోముని నతిగారవంబున సంభావించి భవదాగమన 
(పయోజనంబు సెప్పుమనిన వసిష్టుం డిట్లని యె. 
© ౧౧ 


అలఘుండు 1పౌరవకులశేఖరుండు సంవరణు( డన్వాం డనవరతకీ ర 
విదితుండు ధర్మార్గవిదు(డు నీవు _త్త్రికి నగణితగుణముల6 దగువరుండు 
గావున నతనికి దేవింగాం దవతి నీవలయు. గూ(తుల( గన్న ఫలము దగిన 
వరులకు సద్దర్శ్మ*]చకితుల కీలేగాన్సకాదె నావుడు సూర్యు. డాదరించి 


వరుండు రాజవంశేకరు(డు సంవరణుండ, యనుగుణుండు దీనికని కరంబు 
గారవమున నిచ్చి “యాబుషితోడ. 6బు,త్తెంచె. దపతి( గురుకులాంచితునకు. 
శ 


. ఇట్టొక్క నిమిషంబున 'మున్నూ టయ లువది నాలుగు యోజనంబులు 


పజచు నాదిత్యురథంబుతో నశ్రమంబున నరిగి తపనద త్రయయిన తపతిం 


1. డకణమ పెక్కు తాళషత (పతులు. 2 సన్మతి _ య.ర. కొన్ని పతులు. 
లి నయుత కొన్ని పతులు ; నియుత వా. 4 లోచనంబగు దిననాథు _- 
కొన్ని [పతులు. క, సన్నుతించె  చ,వ.వీ.శ.ష, ఇచ్చట పి, వీ యస్‌, |వతిలో 
సూర్యస్తు తి సంబంధమైన మూడు శ్లోకములు కలవు, 


1 “కౌరవ' అని కొన్ని పొరములు గలవు శాని కురువు సంవరణుని కుమారు 
డగుటచే సంవరణుని కౌరవకులశేఖరు( డనుట పొసగదు. 2. పరుల(నుకు _ కొన్ని 
పతులు, 8. గాన్చుకాదె = అని'పాఠము. 4, వరుడు — అ.ఊ ఎ.గ.ర. 
5. యారసితోడ బు_ళ్తంచె. అ ఆబుషియను పొరమున ర-బు (పాసమ.. ఇచ్చట 
భారతకూలంకమ ముట్టున్నది. గారవమున నిచ్చి యాబుషితోడ అనే దిక్కున 
[పానయతి ఆరుషి య నేది కర్మ ధారయనమానముగావున రేఫోకారములు వాయ 
వలసినది. రి. బు శక్తెంచెం గురుకులా[గ దిపకునకు - గ్మి చ.ద.ళ న. ఈ పారనునందు 
[పాసయతి నియమము తప్పినది. 


1. లఅకయు నూటయరువదినాలుగు యోజనంబులు -_- గ్ని. ద.భాసం.వీ.ళ షః 
లకయు న్నూట యిరువది నాలుగు (వేల) యోజనంబులు - అని కొన్ని (పతులు. 
ఇచ్చట మూలము. యోజనానాం చతుష్టస్టిం నిమేషాత్‌ |తిశతం తథా | అశ్న్వెర్గచ్ళతి 


శ్రీమదాంధ్రమహాభారతము 428 


దొడ్కొని వచ్చి వసిష్టుండు విధివంతంబు?గా సంవరణునకుం దపతి వివా 
వాంబు సేయించె6 గావున మహాత్ములయిన పురోహితులం బడసీనరాజుల 
కభీష్టంబులయిన శుభంబులగుట నిశ్చయంిబిట్లు సంవరణుండు దపతి వివా 


సాంబయి 


69 క. ఆతరుణియందు. జేతో,జాతసుఖ పీతి దగిలి _శెలాటవులన్‌ 
త'న్భవ కర వలలు పదియు రెండు వర్ష ములుండెన్‌ . 


90 వ. దానం జేసి మహీతలంబున క నావృష్టియయిన నెణీంగి వసిషుండు శాంతి!క్ర 
పౌష్టిక విధులొనరించి సంవరణుందోడ్కొని వా స్తిపురంబున కరిగిన నఖిల 
[పజకు ననురాగంబయ్య ననావృష్టి దోవంబునుంచాసె నంత నంవరణువకు.( 
దవతికిం దాపళ్యుం డై *వంశకరుండు కురుండు పుళ్లు నదిమొదలుగా మీరును 
'దాపత్యు ల రయితిరని గంధర్వుండు చెప్పిన నర్జునుండు వఐెండియు నిట్లనియె. 


91 క. నుతముగ నన్మశ్కుల భుూ,పతులకు 'నాద్యులకు( బుగ్యాభాగులకు బురో 
హితుండయిన వసిష్టు వుహో ,త్మత( జెప్పుము విశంగవలతు మది నేర్పడ(గన్‌ 


92 వ. అనిన గంధర్వుం డిట్లనియె. 
౧ 


9ల క, ధృతి నెవ్వనినేని పురో,హితుగా( బుణ్యమున, బడసి యిత్వాకుకులో 
1దిత్తులెన పతులు రాజ్యోో,న్నతి *నొప్పం జేసి రుర్వి నాన్మాకతువుల్‌. 


నిత్యంయః. పి పి.ఎస్‌. (పతివుట 1098. ఇచట శెలు(గులో నింకను పాఠభేదములు 
గలవు 2. గావెల్చి సంవరణునకు - అఈగ.ల. లే. బయిట్లు నంవరణుండు 
మహోత్సవంబునం దపతి _ వా. కొన్ని (పతులు. 

89 ks ధర్మకార్య — కొన్ని (పతులు. 

90 1. కపౌష్టిక _ కొన్నిటలేదు. 2. కురువంళకరుండు -- వా.ళ. కొన్ని పతులు. 


91 ks నార్యులకు __- త బవ.న, 


98 1. శ్లితులైన ఈ గ్నిగుచమ వీ.శ.ష; ద్ధితులై న (లేఖనము) -- బు.జ.డ.బ, 
2. నొప్పుచు జేసిరి __ కొన్ని పతులు. 


124 ఆదిపర్వము __స స్తమాశ్వాసము 
ఆజా) 


94 క, బలమజిీ కామ కొధం, బులు రెండు జయింపండి తపో పీర్యబలం 
బుల6 వేసి చేయునవి ని, చ్వలు నెవ్వనియేని పాదనం వావాంబుల్‌ . 


9ిక సీ. శమహీనుగడెన వీశ్వామి తు చేసిన యపశారమున. ఇసి రూత్మసుతులు 
యమిసదనంబున కరిగిన వారల. దశతపోవీర్య స త్హ్వముల పెర్మి( 
[గమ్మజింపంగ శ కి గలిగియు వేల నయ్యంబుధి గడవనియట శాంతు. 
— 0 గొ 
డయి యొవంజేని కృుళాంచకు: గడవంగ నొలండ యటి యతుు।|గ తేజు 
య ళ్లు! ౮ య న్‌ 


ఆ. డగు వసివ్షముని మహాత్మత౯ జెప్ప *నాయలఎ యయ్య యనిన నవ్వసిష్ట 
గాధినుతుల శేమికారణంబున నిట్టి, వై రమయ్యె నెలు(గ వలోతుదిని. 


_: అంగారవర్తు. ఢద్లునునోత వనిస్టుముపాము. సెన్దులి :_ 


సతు. (గటి 


96 వ. చెప్పుమని యర్జునుం డడిగిన గంధర్వుం డిట్లనీ చె స్పె( దొల్లిక న్యాకుబ్దంబున గాధి 
పుత్రుండు విశ్వామి తుండనురాజు నిరమీ తంబుగా ధా|తినేలుచు నొక్క 
నాండు మృగ"యార్లంబక్‌గి యపారబబఐసమేతుండయి ఘో రారణ్యంబునం 
గ్రుమ్మరి *వడంబడి కడుడస్సి వసిమ్టున్నాశమం బాశయించిన నమ్మని 
వరుండు పిశ్వామితు నతి పీతిం బూజించి వానికిని వానిసెశకు నభిమతంబు 
లైన యావోకంబులు గుగియ నందినియను తనహోమభేనువుం బంచిో 
నవత 


97 క, ఫ తనదులును 1నోదనప,ర్వతములు దధి"కుల్యములు న వారితరసపూ 
ఓతబహీవిధోవ దంళో,న్నతపుంజంబులును దత్త ణంబున( గురిసెన్‌. 


1 రాదమన _ ఆడఊ.కొ.డ.మ,.ల. 2, సాదనంబునకు -_ గ్నిచ.ల.శ.ష, లి, 


సత్యముల పెరి — ఆల; మం|తముల పెర్మి క ఊఉ నాకలపియగు నె 
కా గజట య.వీ ; నాయలవియగుసె._ఊ,.ద.శ,వ, 5. యు దీని కొన్ని (పతులు. 


ఆరె 
CT 


౪6 1. యావినోదార్థంబపార చెక్కు (వతులు 2. వడంబడి - ఉన.వ ; వడివడి - 
వా; బడలువడి -_- డ ; నడవడి ___ వీ. కొన్ని వతులందిది లేదు. 

97 1 మోద్యదువ -- ఖ.డ.నబ.వ లి. కుల్యలును నవారిత = ర. ల. విధెప __ 

వా, కొన్ని (పతులు, విధోవ సెక్కు |[వతులు, 


100 


101 


102 


99 


100 


101 


102 


109 


శ్రీమదాం(దమహో ధా రతము 425 


, ఇట్లు చతున్వెధాహా ంబుల నందణం ౦ప్బృప్తుంం జఉసయున్న య౧మూనందిన౦ బూచి 


విశ్వామి[త_ండు విస్థితుండయి హ్‌ తృగతంబున, 


మధ్యాక్కార. మృదురొమములును ళంకునిభకర్ణముల్‌ మెత్తని వలుంద 
రాదుంగును నిడుదచన్ను అ.ను గురుచలై. “పొలుచుకొమ్ము లును 
సదమలశరదిందుశంఖనిభ మెన చాయయు. గలుగు 

మొదవిది నిడిచెరిన్ను చెం నిమ్మునికి. బుణ్యమున. 


వ, అని “పద్దయుం[ బొద్దు ఎంవించి తత్చర్మిగ హకుతూ హల*+హృదయుండయి 
విశ్వామి[ తుండు వసిష్థున కిట్లని యె. 

© 

క. రీనికంచను 'నొప్పెడివానినొక్క, లతమొదవులినిచ్చెద *నకయముగ 
రాజ్యమయిన నిచ్చెద జగ తూూజ్య నాకు, నిమ్ము నీహోోమరేనువు నెమ్మి 

మి 
తోడ. 

చ. అనిన వసిష్షుం డిట్లనియె నంతధనంబును "నట్టి రాజ్యముం 

గ్‌ గాననగుకయ్య ' 2యిచ్చిడిపికుటిీకి నీకిది యేల యేను దీ 

డు 
గన పితృ దేవ ఆంతిథిఎనంబుల( దృప్తులం జేయు చుండుగున్‌ 
పడకను రన్‌ః [బోచాటీయ చాలు ( దవసుల కేం సంపదల్‌. 

వ. దిని నొరుక కీగాదన్టీన నలిగి వి శ్వామి[ తుండు నేను త త్రియుండ 
న్యగ్రహాను గహసమర్థుండ నీవు బాహ్మాణుండవు 1శాంతుండ వశ 
నోవుదు దీనికి లతమొదవుేల  నీంబోయిన *నొల్తవ ఖం. 

1. శంఖనిథభ ___ వీ, .మ.నూ? సె (పతులు. ఏ పొదలు _ ఆ. ఏ. పొంస, 

ఫేన, తార అని పొరములు 


1. పరుండయి, చిత్తుండయి, స్య(్యాంతుండయి = అనీ పారములు. 


1. నొ ప్పెడు భేనువులను లత నీకిచ్చిపుచ్చెదనతకయముగ _ భానం. లి. నీకిత్తు _ 
గిచద.ళవమ. 3 నీ కణమున - మ 


1 నంత రాజ్యముం _ చెక్కు (పతులు; ఏ, యిచ్చిజబుత _ జా. లీ, యె_ 
వా. కొన్ని (పతులు ; య _ పెక్కు (పతులు, 


1. (పశాంతుండవు  "వెక్కు (పతులు. 2. లంగొనుమని యీ వచ్చిన నొల్ట 
చ_తి విమ్ముదవు - గ్ని చ.ద.న.భానం.పీ.ళ.ష. లి. నొల్లవయిశేని, నొల్ల వేని _ 


426 


104 


105 


106 


107 


Ps 


ఆదిపర్వము_సప్క మాళ్వా నము 


నవశ్యంబును అలిసి నె. కరి బరి[గహింతువని నరదిగిల బట్టక్‌ "న. బంచినం 
బలుకర వనిష్టుండు వ ను బం అ 


. పకులవలన బాధ వొరయకుండంగ సాధు,జనుల ను ము గాచు జననిభుండు 


కరుణ దప్పి శాన పారియించువా(డగు, నేని సాధులోక మేమి చేంయు, 


. ఇట్లు విశ్వామి తుండు వసిష్టుహోమభేనువుం బట్టికొనం బంచిన నది 1వటీక 


ట్‌ 
జనులవలని కశాదండతాడనంబులం వీడింపంబడి యజఅచుచు వసిష్టునొద్దకు 
వచ్చి యిటనియె. 

ag) 


. నన్నేల యుపేకించితి,రిన్నరుల కధర్శపరుల కిచ్చితిరే ని 


ద్య'న్నాధ యిదియు ధర్మువె, యన్నను విని ఫలుకకుండె నమ్ముని 
యంతజా. 


 తదియాభి| పాయం బెజింగి నందినియు.( దనవత్సంబు. బట్టికొన నచ్చిన 


జనులకలిగి చిందజ రెంగి నిదాఘనమయమధ్యందినదినక మూ రి యుం 
బోలె దుర్ని రీక్యయయి యంగవి చే పంబున నంగారవృ్ని 6 గురియుచు 
వాలంబున శబరులను శక్ళన్మూ|తంబుల శకయవనిపుం|డసుళిందద్రఎళ 
సింహళులను ఫునంబున *దరదబర్భరులను బుట్టించిన. 


కొన్ని [పతులు 4. వసిష్టుం సూరకయుండె _. ఠ 

అ నాలి యు, 

1 పట్లనీక __ ఊ,క.జ.ట.డ.నన వీ, వటియీక __ ప. 
ళల లు 


| న్నుత __ కొన్ని (పతులు, 


1. రీమయయి - కొన్ని పతులు ౨ ఫుండ _ కొన్ని |[వతులు ; పౌం[డ - 
వా. కొన్ని [పతులు, న్‌. అంధ బర్భరులను న; కిరాత ___ ర. ఇచ్చుట 
పి.పి యస్‌, |పతిపుట 1105 ఇటు మూ; తతశా?వ* జ* న్‌ గా 
. b- పు ఇట్లున్నది (తత శ్చానృ జ స్లచ్చాన్‌ మూర్ఞ య 
చాం| ఛా సృజత్తదా 


108 


109 


110 


111 


108 


109 


110 


L11 


వ, 


శ్రీ మదాంధమహాభారతము 127 


. నలఠిలేంగి *కడంగి తద్భల,ములు విశ్వామితు నై న్యముల శేనుమడుం 


గులు *పరి6గి మూడు యోజన,ములు *వాజంగ నెగిచె నొక్క మొగి. 
దితిబలమున్‌ . 


అట్టి [బవా తేజోజనిశంబయిన |పభావంబు( జూచి విశ్వామి చుండు 1విలతు 


ముఖుండె క్షా తబలంబు నిందించి యెల్ల బలరోబులకు మిక్కిలి తపో 
బలంబ యని, 


= *పాలువగు రాజ్యసంపిదుపభో గము లెల్ల దృణంబుగా మదిం 


దలంచి విరక్తుండై *విడిచి దారుణ శెలవనాంతరంబులన్‌ 
వెలయ దపంబు సేసి గుణవిశుతుండ్రై. పడనెన్‌ మహోతపో 
బలమున సర్వసంసదలు [బవ్మా“బుపి త్వము దివ్యశ క్కియు౯., 


ఆవిశ్వామి [తుం డఉవ్యాకుకులసంభవుండెన కల్మాషపాదుండను రాజునకు 
యాజకత్వం బవేజించి తత్పురోహితుండయిన వసిష్టుతో బద్ద! వై రుండయి 
తదపికారంబు రోయుచున్నంత నొక్కనాండు కల్మాషపాదుండు వెంట 
పోయి రమ్యా"రణ్య | భమణఖిన్నుండయి విశ్రమార్గ్థంబు వసిపాశమంబు 
నకుం జనువా(డు _ దనకభిముఖుండయి వచ్చువాని వసిష్టు పుత్తుం 
బు_త్త)శతా|గజు నధికతపళ్ళ క్షి యుక్తు శ క్రి యను మవోమునింగని తెరువు 
దొలంగుమని రాజూభిమానంబునే మెచ్చక వలికిన నమ్మునివరుం డిట్లనియె, 
1. కలగి, చెలగి - అని పాఠములు కడంగి  ఐ.ఒ.క.ట భాసం.మ; యౌార్చి = 


ఆజా ౨. పెరిగి = గి[.ళ.మ. అరనున్న లేని రూపము. కి, ప[వ)అవంగ — 
జౌ, గి.చ,ద.భానం. మ అవిశ వ, 


1. విలతపాండురముఖుండై -___ ఐ.భానం.పీ; విచలవమాబలుండు, విలక్షణ 
ముఖుండునైై ల. 2 క్ష తియ బలంబు, తత బలంబు -- అని పాఠములు. 


లి, బులకంశు(ను బు.కొ 





1 పాటువుగ: అయ రవం తోని, (వతులు. తలా ఆ సందు, 
లీ. వెడలి _ ఉ. 4. మునిత్వము -- పెక్కు (పతులు. 


1. మత్సరుండయి కొన్ని పతులు. వి కారద్వారంబు/ బిరోయు _-- ఆ.ఐ. 
ఒ.క. ఖజ.డ.మ,.ల. నీ, రణ్యగిరి (పరి) [భమణ = కొన్ని పతులు. 4, 
మెళ్చక _ పెక్కు. [వతులలో లేదు, 


428 ఆదిపర్వము __స స్రమాశ్వాసను 
టీ) మ 


112 ఆ. ఎట్టి! రాజుంను వుహీనుదో త్రము లెదు,గరుగుదెంచు నప్పుిడధికభ కి క 
కష్ట [పియమ...' వలి 'తెరుపత్తు ఏరిట్టిద, దర్భ్ము “వీవు దిని. దఒ౭ంప నెట్టు, 


జ్‌ క ్త్రమవోముని కొల్ళాషవపాదుని కొదీయించుటు :_ 


సం. 1_166_? 


118 వ పను ధర్మపథంబున నున్నవాండ నేల తొలంగుదు ననిన నలిగి కల్మాష 
పాదుండు దనచేతి'కశకోల EE (వేసిన నవమానితుండయి 
కోపారుణితళయనంబుల నతవీంజూ-చి నీవు *రాతస భానంబున నకారణంబ 
నాకు నికారంబు సేసితి కావు్శన రాతనుండవయి మనుష్యపిశితం బశ 
నంబుగా నుండుముని శాపెలబి దిన: గల్యామపాదుం డమ్మహామునివరు 
వనిస్టతనయుంగా నెణీంగి నాకు “శాపవ్యపాయంబు (పనాదింప వలయు 
నని |పార్టించుచున్న శచ్చోటికి విశ్వామితుంోడు వచ్చిీీవారలు దన్నె 
కమింగ కుండ నంత రీ తుండయి కలాప సాదు నంతర్గతుండయి యుండ 
నొక్కరక్కూనుం గంకరు. డనువానిం ఒంచిన వాడు విశ్వామితునా దేశం 
బునవు క్ల రీ శాస్ర బు“నుంచేసి కల్మాష=౫ చూదు నంత రాణ్ళ నావేళించి 


యయున్నంత 


Gl, 


114 రాతనావిషుం ఇ నఫ ఏ రాజ్య 'లీల, ఏడిచి త న్నెజణుంగక త త దా వేళశరహిను. 
ఓట ఇ. డె 


లేన యప్పుడు ) “రాచ కార్యంబులందు, బద్దబుద్లి యె కల్మావ వాదు. తుండ. 


[12 1 వారును --- ఈ. లి డతిముడమున_ వ శి, జెరలి _ అ.న; దిరిగి _ 
ఒ, పరత బు; తిగిరి __ భాసం.న; నెరంగి  వావీ.ళ వ కొన్ని 
(పతులు. దచినివె భాకూ. చూడందగినది. 4 తోడ కొన్ని | సతులు. 
లీ వగొట __ ల; వెజీంగిదీని _. చడ దన,భానం వీశ,వ 


tis 1 కళచే _ చ.ద.భానం.వీ శవ; నె(కలకోల నమ్ముని-కొన్ని|పతులు 2. రాత 
సాకారంబున  వా.ళ, కొన్ని [వమ లు; రాతవభావంబున --ఖచదవీశమ 
రాజనాహాంకారంబున- ఉ. కి నాకవమానంబు _ పెక్కు పతులు, 4, కాపావసా 
నంబు, శావమోతంబు -- అని వారములు. ర్‌. డరిగి _ గి ya EAs ఎక్కు 
(పతులు, ర. వారలు దన్నెలుంగకుండ __ జ. షు. ప్రతులలో లేదు 





il& ] లకీ ము ఏ, రాచ  ఓ,బు.ఖ.గి.చదమశ.న స రాజ్య క న 
రాజ __ అ.ఊ ౬.జ య,ర్‌, 


(శ్రీమదాం[ధనుహాభారతము 429 


పు a 
ఎలో 


IAS త; అకల్మాషపాచు నొ ప మాత గాకా వ్య్మాణుం డధిక ళు ఛా ర్తుండయి 
వచ్చి నమాంసంబయిస భోజన నంబ ఉగిన నిచ్చీపోయిన వొాంయం౦0శఃపురంబున 
నుండి మణబచి యర్లరా[ తంబు ప్పుడు ద్దంంచికోని ననబానసంబు వానిం 
బిలిచి యేనొక్క బాహ్మణునకుం గుడువనిచ్చి నచ్చి మచి !:సుండితిం 
'జెచ్చెర నవ్వి ప్రునకు hen గుడువం బెట్టుమని పంచిన వాండు 

wes Es మాంసంబు వడయనే న “నప్పుకా రాజు రాతనాధిష్టితుం 
డగుటం జేసి heise నయినం శ*గుడువం జెట్టుమనిన సూవ 
కారుండు వధ్యస్లానంబునకు( జస మునుష్యమాంసంబు దెచ్చి యిమ్ము గా 
వండి పెట్టిన సప్విపుఎడు దన చవ్యద్యష్టిం జూచి దాని మానవమాంసంబుగా 
నెణీంగి కడునలిగి. 


116 క. విరి యభోజంంబగు మా, వవ. "ంనముతోడ భోజనము ఎట్రిన వా! 
) నీవును మనుష్యాదు: దినము బ(డీచ్చె శాప మ; స రపతికిన్‌. 


LT. హః ఇట్లు (బాహా ఆాపంబునం గల్మాషపాదుండు మానుషథావంబు విడిచి 
రాఠనుండ శక్తి యొద్దకువచ్చి నికారణంబున నిట్ట "శాప వ్యాపారంబు 
సంభవించె దీనిఫలంబు ముంద నీవయనుథ వింపుమని శక్తి నపగత్మపాణుం 


జేసి విశ్వామితుచెత6 ' “ బచోదితు తుండయి పదంపడి వసిష్ట పుత్రుల వందఅ 


వధియిం చిన, 


115 1. తుధాతురుండదయి __ల; తుత్పీడితుండై. -- ఆ. 2, పోయిన _ ఊబ; 
పోయియంత౩ఫపురంబున - భాసం వి. కి దలంచి(చు)కొని - అ.ఉ ఒ.ఖ.గ.జ,డ; 
దలంచిదన _ వా. కొన్ని (పతులు. కీ. యుంటి -- చ.దవీ.ళ.ష. 5 నప్పుడు 


రాకసా వా. కొన్ని (పతులు; నప్పుడా (డు )రా జురావనా __. ఆ.ఉ.బు,.ఐ. 
ఒ.ఖ జ.డ.బ 6. గుడువం ___. అక్కా (పతులలో లేదు, 
116 1. నీవు. ... ..డవుకమ్మని శాపమిచ్చె నన్నరపతికిన్‌ _ ఆ.ఉ ఊ.జొ న, ఈ పార 


మున యతి చింత్యము 


LET 1. పాపవ్యాపారంబు -- కొన్ని పతులు ; పాపవ్యవసాయంబు -బు.న. ౫, 
(బబోధీతుండయి -- కొన్ని పతులు, 


430 ఆదిపర్యము__సపృమాశ్యాసము 


అ ప్రుత్సలొ తమున వనీమ్టుండు అత్భవాత్యవ( 
(బియత్ష్మించు( గా 
సం. 1_166_40 


118 శే. సుతుల రావననివాతులం జూచి పరను, యోగధరుండయ్యు. బుత్త 
9 యూోగళోక 
భరము దాల్చి వసిషుండపార భూరి, ధరణిభరము నగేం|దుండు 


దాల్చునట్లు. 


119 చ. అమిత 1వివృద్దళోక వివశాత్మకుండై మది నాత్మఘాత దో 
షమును దలంప కెంతయు*2విషూదమునన్‌ బలవద్ద వాగ్నిమ 
ధ్యము వడి జొచ్చినన్‌ బ్బ వాదుద। గశిఖానల మాతణంబ యు 
వము చెడి శీతమయ్యె మునినాథూన కు గతసంబు వెంపున౯. 


120 ఊఉ. పందిన శోకభారమున( [బాణ!ని మోవము, గోరి కంఠదే 
శంబున రాయిగట్టకొని సన్నుని నాథుండు నిశ్చితాత్ము. డై 
యంబుధి. జొచ్చినం గడు భయంపడి వార్తి లన _త్తరంగ వా 
_స్తంబుల నె_త్తిివళు ను చితస్థితిందిరము. జేర నమ్మునిన్‌. 


121 చ. సుతళతవర్జితా శమము చూడంగ నోపక మేరుపర్వతో 
న్నృతపృధుళ్ళంగ మెక్కి పడినన్‌ మునివల్లభు చేసాబంధమ 
కతమరయి తూలసంచయనిశాళశత నొపా ననంతసంతత 
[వత 1నియమ*[ పథావులగు వీవారల( బొందునె దేహదుఃఖముల్‌. 


18 1 రగేం|దుండు _ చెక్కు (పతులు; నా గేం దుండు దాల్చునస్టు = ఖ.బ,ర.వస., 


1119 1. తనూజ = స, త, ననహ్యామునన్‌ __ లస. తి. జ్వలదుదగ న 
4. ని యు[గత పంబు జవ 


120 1. వియోగము _ సెక్కు (పతులు. 2. వష్టైనుచితస్థితి దీరము జేరనమ్మునిన్‌ - 
"పెక్కు (వతులు ; పెపష్టెందన నై కతతీఠముంజేర _ వా.ళ కొన్ని (పతులు 


121 i నియమన్గుల నెగడువారల స, నీయ మోపవాసులగువారల _ న. 2 
|పశకాశులగు వారల - డబ.మ, లి, వారికిగల్లు నె le 


122 


128 


124 


125 


126 


124 


125 


126 


శ్రీమదాం[ధమహాభారతము 481 


మధ్యాక్కర. వదలక మరణార్జియగుచు మునినాథవరుండు చానొక్క. 
నది నుదగ్రగాహవతి( |[బవేశించినను ముని నంట 

నది యోడి శతవిధంబుల( బరి దుతయయి స్థలంబయిన 

నది యాదిగాంగ శత|దునామయే యన్నది యొ. 


మభధ్యాక్కర. 'ఘనపాశములం జేసి యెల్లయంగముల్‌ 2గలయ బంధించి 
కొని యొక్కనదింజొచ్చి మునీ(గినను వంత(గూరి యన్న దియు. 

దన దివ్యశక్తి నప్పాశముల విడిచి తన్మునినాథుం 

వబజనుగొత్ళ దిరంబు చేర బెట్టి వివాశనా6 బర గ. 


. ఇట్లు "పెక్కు విధంబుల “నాత్మ పరిత్యాగంబునందుం  గృతనిళ్చయుం 


డయ్యును నవా ప్తమరణుండయి వసిష్టుండు నిజాశమంబునకు వచ్చు 
వాండు దన పిటుంద వచ్చుకోడలీ నద్భశ్యంతి యనుదాని శ_క్రిభార్య 
నప్పు డెటింగి దాని యుదరంబుననుండి షడంగాలంకృత వేదధ్వని గరంబు 
మధురంబై. వీతెంచిన విని విస్మితుండయి, 


. శ క్రిచదువునుబో లె సువ్య క్షమగుచు,వీను లకు నిది యమృతోపమానమయ్యె 


వేదనాదంబు దీనిపుణోోదరమున,నున్న వాండు!నుతుండు విద్వన్ను తుండు. 


. అనవరత వేదాధ్యయనశీలుం డయినశ క్రి చదువు వినుచుం బం(డెండేండులు 


గర్భంబు' నుండి సకలవేదంబులు ధరియించినవా. డీపౌ తుముఖంబు 
చూచి యేను గృ తార్జుండ నగుదునని వసిము౦డు మరణవ్యవసాయ 
నివృత్తుం డ్రై నిజా ళమంబున నముండునంత నొక్కానాండు ' రాతసరూప 


1, వదలకను మర ణార్థియయి మునినాథ _- ల. 


1. భునపాశములను నర్వాంగములు దానగదియ బంధించి - న. 2. గదియ = 
కొన్ని (పతులు. ౨. బనిగొనితీరంబు ___ ఉ.ఐ.గ్మియ.ర.ల. 


1. శరీర పరిళ్యాగంబు చ.ద.వా.వీ.శ.ష.ళ, నాత్మ పరిత్యాగంబు 
"పెక్కు (పతులు. ' 


lk; పుుతుండు = పెక్కు 1వతులు. 


1బుననయుండి దై వుట 2౨; పె తుముఖంబు — ల కొన్ని (పతులు. 


క; 
128 వ, 
129 చ. 
197 
125 
129 


అట్ల అట 
= 0౨ 
వావ్‌ 


ఆదిపర్వము __ మార్యాసము 


న స తో 


ధరురాడై రొద కారళంబునాోవాచ్చు కల నా షపాదుంజూచి _యదృళ్యంతి త్రి 
విఅచిన దాని నోడకుండుమని మునివరుండు *“హులశాదచంబున రాతను 


వారింిచి వానీపయి ముంతపూతంబు లై న కమఃడలు.జం౦బు*లొలికిన. 


అ? బనిమ్షనలన( గల్యావనొదుండు లొబబిము త్రి 6 జొందుటు = 
-168.5 


భూ'పాలకుండు |బావ్మాణ, శావంబున బదియు రెండు సంవత్సరముల్‌ 
పాపమతినుండి రాతన, రూపము చెడి యపుడు మనుజరూవము.దా ల్బెన్‌, 


ఇట్లు శాపవిము క్షుండె కల్మానవాదుండు వసిషునకు నమనస్క్ర6ంచి ముకు 

ర ణి || 

ితకరక మలుండై. మునిందా న్నీపసాదంబున 1శాపంబువలనం జాసి 

కృ -తార్థుండ నయితి ననిన వానికే ఐసిషుం డిట్లనియె. 
(©) 

గుణములనొప్పి (కావ్మాణులకుం గడు భ్‌ కుుడవె సమ నభా 

రుణి[వజ *గూర్చంగా విగతరోషు:డవై సుఖముండుమింక [వా 


వ్మాణుల కవజ్ఞ “సెయక *శమంబును చేకొను మిందు.డ్రైన (భా 
స్నాణుల కవజ్ఞ సేసి యవమానము(బొందు. [బతాపహీను. డై. 


రక రియ. దున bs, హుం కారమా[ తంబున — టి, న్‌ 


మానుగమనంబు సేయనోడియంత నిలిచినవాని వె 
క్‌ క్ట ఇ § CM లా 
పెక్కు. (పతులు; లు జస్హిన ree కొన్ని (పతులు. 


5. చినవా6డు నతిక 


బు, (అ సల్‌ న ము 


1. పాలకుండు ___ ఉ.వ; పొలుండుమును __ భానం పీ; పో త్తముండు --- 
కోన్ని [పతులు ; వాధముండు __- వా.ళ. న్‌: (పతులు. 


1. శాపమువాసి __ శ.పష. కొన్ని (సతులు. 
1. (లోచుచుక్‌ __ చదబవేశ.మ; కొప్పుగా; గొల్వంగా = న, 
మెచ్చగా -- మ. 2. సేయకు -- స. క సమత్వము కొన్ని (పతులు; 


శమంబును జేకొను ___ గ్నిచ.ద వీశ పష; శమత్వము --- వా. కొన్ని (పతులు. 


180 వ, 


181 క. 


180 


181 
59g1—28 


శ్రీ మదాం(ధ్రమహాభారతము 483 


అని కటిపిన నట్టచెయుదునని యమ్మహీపతి వసిష్టుం దోడ్కొని య యోఛ్యా 
పురంబున కరిగి సకల|పజాను రాగకరుండయి యమ్మునివరు నతిభ కిం 
బూజించుచు. దొల్లి రాకసుండయి మదయంతీ!నహితంబు వనంబునం 
2 గుమ్మరి యెడి కాలంబొక్క | బాహ్మాణమిథునంబు బుతుకాల (వవృత్సి 
నున్నంగని యాంకంటి * పెలుచన నందు |బావ్మాణుం బట్టికొని భతీంచిన 
నతిదుఃఖత యె యా జావ్నాణభార్య పరమపతి[వత 1ంయాంగిభసీ యనునది 
పురుషవియోోగంబునం బుత్రార్ణంబయిన నిజపయత్నం౦ంబు విఫలంబగుటకు 
శోకించి వనితానంభోగంబున నీవును నాపురుషునట్ల పంచత్వంబునుం 
బొందుమని శావంబిచ్చి వసిష్రువలన నీకు. బుతృ)లాభం బగునని చెప్పి 
నగ్ని |వవేశంబు సేసినం బదంపడి దినినంతయు మదయంతివలన నెజిం 
గినవా(డై తనకు. బుత్తోంళ్చాదనసామర్ష్యంబు లేమిం దలంచి కల్మాష 
పాదుండు పుత్రా రియయి వసిష్టున కిట్లనియె. 


పడే వనీద్ద (వవాదండున॥ గల్భావవొదుంథు 
వత్త )వంతుండతుట స 
సం, 11600811 


మనుకులపవి[తు6 బు త్రకు, నిననన్నిభు నాకుంబడయు *మేనట్లయినన్‌ 
మునినాథ నీ|పసాదనం, బున బితరులవలన బుణవిముక్స్తుండ నగుదున్‌. 


మూలమునందు | బాహ్మాణీశాప వృత్తాంతమిక్కుడ చెవ్ప(బడలేదు మజియొక 
యధ్యాయమున [ప్రత్యేకముగా జిప్పంబడినది భండార్కరు పుట. “09. 
టన్‌. (పతి 1188. 1 సనమతుండయి తట. శాన సముతంబు ౫ 
కొన్ని (పతులు. 2 (గుమ్మరుకాలంబున నొక్క - కొన్ని (పతులు. వెలు 
చననందు _ పెక్కు (పతులు ; సెల్లున = వా. కొన్ని (పతులు కీ యాంగి 
రస కొన్ని (పతులు. ర గబ. సపొంపక జ 6 ఇాపంబిచ్చి మరియు 
మదయంతి (పార్ధనం జేసి -- ఆ.బు ; శాపంబిచ్చి మరి కరుణించి _ కొన్ని పతులు, 


కీ యట్లయినన్‌ Me 


Gh 


ఆదిప ర్యమా-స ప్తమా శ్వా సము 


అని తన భార్యమైన మదయంతి యనుడానిని బుతుమఃగి సమగ్చించిన 
దాకా 
నదియు వనిషు| ససాడంబున గర్భిణియయి పం డెండేండులు గర్భంబు మా చి 
© 
డా శో ల్‌ బ్‌ నో వావ్‌ వి, ఒర లే శ! wr 1 “a3 
వేసర యొక్క యశ్శ్మళకలంబున నుదర భేదనంబు( జేసిన శృమండను రాన్ని 
వులు నట యద్శళ్యంతికిం బరాళరుం డుదయించి వసిషనిర్శిత జాతక ఇగ 
౬ CB డై) (Do 
కుండయి “పెిరుంగుచు వొక్క-నా:డు రాతనభతణంబునం దనంఎ)నకు 
పంచత్వుంబు దలివలన విని 1కో పదహానదందవ్యా మా” హృాదయుండ యి 
ఇతి 
తపోమహా _త్వంబున నఖలలోకనంహోరంబు  నేయుమనసీ ౧యున్వు 


మనుమని వారెంని వసిమ్ష్టుం డిట్లనియె. 


. వినవయ్య కృతవర్ఫ్యు(డనుజనపతి దొల్లి భృగువంశ యాజ్యు. డ్రై పెక్కు 


(ర చును 
లొనరించి యగణిత ధనచానముల వారి? దృ వ్లుంంగా వించి దివికి జనిన 
నతని *=వంశమునవా రతిధనలుజు లె కృతపీర్యూోభన మెల్ల గ పని 

Gh మోటా cn కాలి 


కొనీ డాంచియున్న వారని భార్గవుల నెల్ల 6 బలికిన భార్గవుల్‌ భయమువొం;.! 


అకొరన ణిర్లము వారిక కూర్చియిచ్చి, రవనినుర”వంశురలకు నిచ్చిగందు. 


ఇ 


పే ౧ 
తమతమయిండ్ల ౧బాంతి, కొని నుఖంబుండి రథముత కొంద 


అందు, 


లో 


ఇవ్వరికి నీ 


లో 


1. కోపళోక ___ కొన్ని (పశులు. 


న వ = అఆఖ.ప,మ,వ. బై. వంశంబు వారతీ . ఐ.వ. లే. నగింబు 
3 5 & 
క్ష 


“ప.ళర, కనం.నూ భానం, కీ గు పిసేని _న.య.నూ, 


ఖ్‌ 
ద 


సం 
£ 
Eb 
రై 
a 
శ 
3 
ల 
ల్‌ 
ey 
ల 


జ్‌ 


fF 
కూ 
bt 


యతి ప గృత్తుజేసి _ పెక్కు. (వతులు ; గృ_్తి టీని _ 
MEAS 37 EK తి > స్ట్‌ 

తం SNE అణ = కొన్ని పతులు, క్‌. కి గూడియిచ్చిరి . ఉప 

అ (గూ డని యిచ్చిరి _ ఆ.ఎ.జ.భానం; న కూడీయిచ్చిరి స కొన్ని 

* నురులకు నిచ్చిరి యందుకొంద _ బ.బా.మ. 7, వర్యులకు ae 


న! 
. 


య TF 
rt 


ర 
et 

kr 
ఈఏ ల 


tx A 


Nr ఈ pla 


గ్‌ 
డ్డ 


18+ 


185 


186 


181 


184 


1లథ్‌ 


196 


187 


శ్రీ మదాం(ధమహాభారలము 485 


వ, అంత నాజు ల్రీియు లక్క థార్షవునియిల్లు | గొచ్చి యనంతం బయిన యర్హం 


బుంగని యలిగి రాబేధనవంచకు లై రనిభార్గవుల నెల్ల ని గహించి గర్భంబుల 
నున్నయర్భకులు మొదలుగా వధియించిన విజి భార్షవుల భార్య లెల్ల 
హిమవంతంబునకుం జాణిన నందొక్క “భృగుపత్ని భయంపడి తన యూరు 
దేశంబున గర్భంబు ధరియించిన నెజింగి తత్తియులు దాని శేదింప 
సమకట్టి వచ్చిన నంతకుముందజి. 


టి భార్త ప్రంథయినో వొర్మంనిదిన నము యూ 
సర. [ఇజం 


| భువనోపన్లవ సమ యో,ద్భృవ భానుని పభావిభానితుండయి ఫా 


“గ్లవుండూరు దెళమునెను,ద్భృపించె మహి వెలుంగు చుండ బథ నౌర్వు( డనన్‌ 


అమి తెజుండగు వానిం జూచి కృత వీ ర్యామ్నా యజత త్తి)యా 
ధము లెల్లకా వాతదృష్టులై కృవణతం దత్సర్వశారణ్యడే 
శములం [గుమ్మరుచుండి రంధులయి “నిళశ్శంకం బతి కూరక 
ర్భములం దుద్యతు లె నవారికి *నళర్శ్మ [పాప్పి గాకుండు నే. 


స్తా 1 ఇ! 
. అట్లాత త్రి) యులంద ౭కు నంధులె భృగుపత్ని యొద్దకువచ్చి మాకు 


దృష్టిదానంబు( (బసాదింపవలయువని వే(డి” దివారల కిట్లని యె. 
ఓం య 


|. సొచ్చి _ ఊ.గంయ, జొచ్చి కొన్ని [వతులు; తవ్వించి ఆ డు తనా 
పవోరులై తిరని = కొన్ని (పతులు, త్ర భార్గవ (వు)పత్ని - అ.గ.చ,ట.ద.నీ.ళ న, 


1. ర్లవియూరుదేశమున _ భాసం. 2 నుద్భవిల్లి మహివెలుగుచుండె _ కొన్ని 
(పతులు. లి, [బభ నౌర్వుండనన్‌ = అఆ ఈ.ర.డ, కొన్నీ (పతులు ; [బభు(డెర్వు. 
డనన్‌ _ భానం.వా.ళ. కొన్ని పతులు. 


అమితోద్భాసిత తేజు ఎ అ.ఈ.ఊ ఎ,ఏ.గ,వమ,వ.లీ; అమితో[గుండగువాని 
జూచి _. ఐ.డి.క.ఖ.గి;,చ.జ.ద.బ భాసం.ల.,శ.వ. వి, యశాంతం బతి కూర చే 
భానం. (పాదనూచి) నిశ్శంక న బతి కూర = శవ, మున్నగు (పతులు; నిళ్శం 
కన్నతి కూర = ఆఈ. రి. వధర్శ్మ[పా షి - పెక్కు (పతులు. 


1* అుఖృగు = వా. కొన్ని [పతులు : రునంధులై భృగు ఆ పెక్కు (పతులు. 


486 


188 


189 వ, 


140 చ, 


141 మవ, 


188 
189 
140 
14] 


ఆదిపర్వము__స ప్రమాళ్వాసము 


మధ్యాక్కార. ఏను మీద్భష్టులు గొన్న దానంగా నిక్కు_మారుండు 
భాను తేజుండు మీచేం దనగురులు పరిభూతు లయిన 

దానికి నలిగి మీ!పావబుద్దికి( *దగనిట్లు సె సె 

వీని మీ ఇెబుగరె భార్గవకులము వెలి(గించువాని. 


ఇక్కు_మారుండు నూజుసంవత్ప్చరములు నా'యూరుగర్భంబున నుండి 
సకల వేద వేదాంగంబులు నేర్చనవాండు మవోతపోనీధి మీకుం గరుణించు 
నితనిం జ్రార్జింపుండనిన నాతతి)యులు నతిభక్తులె యౌార్వుం బార్ధంచి 
త|త్పసాదంబున దృష్టులు వడసి చనిరంత సెర్వుండు దనపితృ బంధు 
జనులెల్ల నొక్కటం బరలోకగతులగుటకు దుఃఖించి నకలలోక [వళ 
యార్డంబుగా ఘోరతపంబు సేయందొడంగిన. 


అతనితపంబు *పెంపున. జ రాచరసంభృత మైన విష్టప 
(తితయము ఖితింబొందిన ధృతిం బితృలోకని వానులై న త 
ళ్‌ ఆం 2 ల షం 
త్పితృవరు లెల్ల వచ్చికడుం ప్రీతి నపాకృతగర్వు నౌర్వు న 
(పత మతపోవి భాసింగని పల్కారి తద్దయు శాంత చిత్తు ల, 


ఫి వీత్సదోవత లౌర్మంని గౌంత్‌ బిత్తున/ పోయథఖ్‌ ౨ 
సం. 1_170_14 . 


అయ్యా నీతపోమహా తంబు జూచిలోకంబు లెల్ల భయంవడి యుడు 
“తోశాను గవాంబుగా నీరోవషంిబు విడువుము మేమసమనుర్గుల మై కత్తి” 
యులచేత వధియింపంబడిన వారముగాము ధ ఫలుబ్దులమయి ధనంబు 
దాచిన వారము గాము ధనము వలసినం గుబేరుండు చాన మాకు. దెచ్చి 
యిచ్చుం దపోమువా తంబున మాకు నాయువు గడుం బెద్రయెన నిన్వే 
దించి మనుమ్యలొకంబున నుండనొల్లక యాత్మఘాతంబునం బుణ్యలోకం 
బులు లేమీం జేసి చానిం బరిహారించ్చి యాత త్త్రియులతో వె రం బమర్చి 
స క 'రవబుద్ధికి ws తగినట్టు జేసె = బి, 

1. యూరుచేభళ గర్భంబున ఎల. 

1. పేర్మిన _ ఏ. 2. లేగుచెంచి _ న, 


. లోకన్నిగవహాకారణంబై న _ ఆ. వ. బుడుగుము _ మ.ల కొన్ని |పశులు., 


148 


144 


145 


146 


142 


శ్రీ మదాంధ్రమహాభారతము 487 


కొని తన్నిమి త్తంబున చేవాంబులు విడిచితిమి భార్గవుల తేజంబు నొరులు 
పరిిభవింప నోపుదు?ె కావున నీవు దీనికింగా సర్వజనోప| దనంబు "నేయ 
వలవ దిది “మాకభీష్టంబనిన నౌర్వుండు వారల కిట్లని యె. 


మ త్తకోకిలము, మానితంబగు "నాతపోమహిమం [దిలోకపరాభవం 
'బేను జీేయంగ6 బూని చేసితి నిట్టిదొక్క పతిజ్ఞ మున్‌ 
లు sy 
దిని నెట్టులు [(గమ్మజీంతు మదియ భాషిత *మెన్నండు 
న్నేని మోఘముగాదు దిగ్గరణీరవీందు లెణుంగ(గళా, 


. మతిమజిచి యని స్తీ ర్త, పతిజ్ఞుండగు వానికోపపటుదవాన మని 


ద 
ర్లతమయి వడి నరణి సము, తి 1దహూునమపోలె నాత్మదేవాము 'నేర్చున్‌. 


. అలయక నిమి త్తజంబగు, నలుకను క్షమియించి శాంతు(డగుపురుషుం డి 


ముల రతింప(గనోపునె, పొలుపుగ ధర్వార కామములు 1నమములుగన్‌ : 
శ ఆేఫ 


తే. పాపుళలై కత్తి)యాధముల్‌ భార్షవులకు, నట్లు హింస గావించు నా(డార్త 


1నాద 


మూరుగర్భగ తుండ నై యుండి వినిననాండ కోవ నుసహ్యామెై నన్ను (బొంది. 


లే. ఎజుకగలలీ డేని మజిళక్తు ఎ డేని *యన్వు,లన్యులకు*హింసగావించు నపుడు 


దాని. 
బూని వారంపకున్న నప్పురుషుంజేంగు, హింసిీచేసినీవారల యేగుగతికి, 


ఏ. హారింపనోపుదుతె _- చెక్కు పతులు 4, మాకునిష్టం బనిన _ పెక్కు [పతులు 


1. మత్తపోమహిమం మ. లి. మెన్నడొ సని మోమఘముగాదు  గ్ని.శ వ, 
ఎన్నడున్‌ _ నేని. అని భానం, భారత కూలంకవము కూడ ఈ వదచ్చేదమునే 
సమర్గించుచున్న ది, 

థి 


1. వహ్నియ(యు) _ ఖ.ప.మ వ. 
1. సమబుద్దికా ౨ వక WOKS జనః; 


1ఎరవమునూరు: జ వయుల; 


1 రేనిమరి _ అ.కఈ.క ఖ.చ.లశ ౨2 డేని నన్యులన్యులకు a ఆ.ఈ.గి.|పౌ.మ. 
స స | కూరు లన్ఫులకు _ ఫఖానం.లవీ.న 4. నెగ్గు గావించు నట్టి యెడల హన్‌ 
ర్‌, చేసినయట్టివాం జెగుగ తికి _- ల. 6. కుజనులు యేగుగతికి _ ఖ 


147 వ, 
148 ఆ. 
149 వ. 
150 శ. 
147 
148 
14 
150 


ఆదిపర్వము సప మాళ్వా సము 
ధం జాణవే 


కావున లోకంబులయందు సామర్ణరంబుగలిగి పాప్‌ పతిషేధంబు చేయని 
వారల నుదైశించి యలిగిత నును వచనా బతి|కమింపనోడుదు నఖిల 
లోకదవానోద్యతఠిబయిన సాకోపదపానంబు నిగృహీతంబయిన నన్న 
దహించు నేమిసేయువాండ మీరు *సర్వళోకహితులరు నాకును లోకంబు 
లకును. హితంబగునట్లుగా నుపదేశింపుం డనిన నౌర్వునకుం బితరు లిట్లనిరి, 


జలములం!దయుండు సర్వీలోకంబులు,గాన నీమహో(గకలువవహ్ని 
జలధిలోన విడిచి “నత్య| వతిజ్ఞుండ,వగుము జలధిజలముూోనడిదహించు. 


అనిన నౌర్వుండు పితృ దేన! త దేళంబున( దనకోపానలంబు సము[దంబులో 
వె చిన నది యోొౌర్యానఇంబు నానశ్వముఖంబున నట్టి జఅలంబుల (చావు 
చుండునిది వేదంబులయందు వినంబడి యెడు కథగావున నీవును నౌర్వునట్ల 
ధర్మవిదుండవు భువనపరిభావియై = యీ[కోధంబు విడువుమనిన వసిష్షు 
వచనంబునం బరాశరు౨డు గోపం బువవంసహారించి రాతసవినాశార్గంబుగా 
స_త్తగియాగంబు సేయం గడంగిన 


-: బరాళరు౭ఢు రౌశ్గనబినాకార్దింబు సతయాగంబు సయుభి = న 


భల - lel? 


శ క్కిరాతసనిహతు(డై చనినళోక,దవానహతు(డై వసిష్టుండు దాని 


దలంచి 
కడు(| బశాంతాత్ఫు డయ్యు రాతసవినాశ,* మొలసి మనుమని వారింవ 


కుండెనంత. 


|. [(పభదనంబు - ల. ౨. సశ్వహితులరు - ఐ. 


1. దునుండు  గి.చ.ద.వీ భష, లి, సత్యంబులు - రన. లి. శాంత (వతి 
హ్టుండ = ప. క. లదిచహించు _ మ,ర.ల. “వక్క [పతులు ; వదెవహూరతు.. న, 


1 తోవచేశంబున __ మ 


1. మొనసి, మొనర __ కొన్ని (పతులు, 


15] 


152 


154 


155 


156 


151 
158 
154 


155 


156 


య 


శ్రీమదాం[ధమహాభారతము 439 


. మో రాకారులు కృతహో,వోరవులు స బాలవృద్దులయి పడిరి దురా 


చారులు రాతుసులు ముని.|పార బ్లాధ్వర 'సమిద్ద పావక శిఖలన్‌. 


- ఇట్లు పరాశరుండు గావించు స_త్తయాగంబున నైన రాకుసకుల[ పళ 


యంబు జూచి పుల_స్య్యపులహ క తువులు మహాముని సంఘంబులతో 
వసి పాశ )మంబునకువచ్చి. 
ల 


. అగ్ని హతి౮జేసి మానవ,భుగ్ని వవాము మరణ]బాధం బొందించుచు మూ, 


డగ్నుల *యొద్దను *నాలవ,యగ్నియనన్‌ వెలు(గుచున్న యమ్ముని 
(0 
(0 ధున్‌ + 


. పరమతపోనిలయు దినే,శ్వర"దీ_ప్రిసహా|సతేజు శా_క్రయుంబరా 


శరుంగని యందలి. (బాగ్జిం, చిరి రాతసమారణంబు సీయికుమనుచున్‌. 


పరాశరుండును బులస్త్యాది మహాముని! పార్టితుండై రాతస సత్తి 
యాగం బుపసంహారించి తన్ని యోగంబున నయ్యగ్ని పొమవదుత ర 
పార్శ్వంబున వై చిన నదియును 2ిబర్యంబుల నందు వృతల తాగుల్మశిలా 
భతణంబు సేయుచుండెనని యిట్లు గంధర్వుండు తాపత్యవసిష్రైర్వో 
బాఖ్యానంబు చెప్పిన విని యధ్హునుండు వానికిట్టని యె. 


3 మాకునలతి|పియుండవు సమ _స్టవిదుండవు చెప్పుముయ్య యీ 


లోకములోని వర్తృములుం దగు వారి నెలుంగుదెవ్వ'నిం 
| బాకటధర్భుత_త్వ్వవిదు (బా వ్యాణముఖ్యు బురోహితుండుగా. 
= కానుచాక మట్ట బుధ 'సేవితుంగగానంగ *మాకు నెందగుకా. 


] సన్ఫుద్ధ -- ఏ.ఖ,గ్మి చ ప.బ.ళ వ. 
1, భయము - పుల, ౨. నన్నిధి —బు. లి నాలగు వ, 
స్త్రీ ల, మే wn ది ఇ = గ 
jo [వసవా[స తేజు _-- గ్మిచంద $e ప్త ఆ,బు.ఎ.ఏ కౌ గ.జ.ట.బ. 


ఛభానం,య.ర.వీ. తి. కయుండన్‌ _ సెక్కు (పతులు. 


1. (పొర్గనం జేసి-ఆ.జౌ. 2 పర్వతంబులందు అని 'శ సి మున్నగు పెక్కు [పతు 
లందు గలదు. కాని మూలమునందెట్లున్నది. సత | తాద్యాపి రజాంసి, వృజా నశ్శన 
ఏవచ, భకయ౭౯ దృశ్య కేవహ్నిః సదాపర్వణిపర్వణి పి.పి.ఎస్‌. పతి పుట 1188. 
భం. పుట 705. 


1. రిం _ పెక్కు పతులు. 2. మాకు నీదగున్‌  ప.న ; నెందుమాకగున్‌ - ఏ. 


{10 


157 వ. 
1585 &. 
159 వ. 
157 
168 
159 


సోదిప ర ము___సపమా శ్వా సము 


అనిన గంధర్వుండు ఇద్దయుం బొద్దు విచారంచి యిచ్చోటికిం !గుఅంగట 
*నుత్కచంబను పుణ్యతీర్లంబుశం దవంబుసేయుచున్న వాని ఛామ్యుండను 
| బాహ్మణుని. బురోహితులా, (ఖార్జింపుం డమ్మవహోత్ముండు మీకు. 
బురోహితుండై న స ర్వార్థసిద్దయగు ననిన సంతసిల్లి వానికి నాగ్నే 
య్యాస్త్రంబు విధ్యుక్ర్తంబుగా నిచ్చి మాకు నీ యిచ్చిన హయంబుల 
“న ళులిట్‌ సం(గహాంచి యుండుము * ప యోజనంబుగలనాండు గొని 
పోయెదమని గంధర్వు వీడొని పాండవులు భాగీరథి నుత్తరించి 


యుత్క-చంబను పుణ్యతీర్దంబున కరిగి యందు. 


-: వొంణథ్లులు ధొమ్యుని/ ఖురోపొతుంగా వరియించుఖి = 


గు 


సరా ఇ (ఆ 0 


వీతసమ నదోషుటీడయి వేడ్క (దపం బొనరించుచుచున్న వి 
ఖ్యాతు( బురోహిత పవరుంగా వరియించిరి *భ కితో జగ 
త్పూతచం[తు సాధుజనపూజితు ధార్శ్మికు ధౌమ్యు దేవల 
ఛభాతృవరున్‌ మవోత్ము*హిత భాషణు 1భూనురవంశభూవణున్‌. 


'ధామ్యుండును వారి నతి పీతిం బూజించి పురోహితత్వంబుం "బరి|గహించె 
నట్లు *కేజోరూప శబుద్దివిభవంబుల “బృహస్పతి నదృశుండై. వేదవేదాంగ 
విదుండ న 'ఢౌమ్యుం బురోహితుంగా. బడసి *పాండునందను అశేషమహీ 
రాజ్యంబు వడసినంతియ సంతసీల్లి తత్క్భృతన్వ స్త్వ్వయను లయి జననీ నహి 
తంబు దతీణపాంచాలంబున కరుగువారు ముందట [దువదుపురంబునకు. 
బోయెడు (జాహ్మణులంగని పీకెందులకుం బోయెదరని యడిగిన 
వారిట్టనిరె, 


1. కుఖుంగట --- ఉబబ ౨ ఉత్కోచ -- మూలము. ళ. లి. నీయంద 
యుండనిమ్ము - ఊ.ఐ,ప.న.మ ఓ. మాకుం వనిగల యప్పుడు _ వ. 


1. కడు - బు ౨. వేడ్కతో - ఖ. కీ. మితభామణు - గ్నిచ.ద.శ.ష. 
ఓ భూనురుమానభూవణున్‌ -- ఆ. 


1. (పతీగహించె -- చెక్కు వాంత్మవతులు. 2 తేజోరూప _ పెక్కు (పతులు; 
తజోవచోరూప_వా. కి, బుద్ధిబు ఓ.క ట.లలో లేదు 4. నద్భశళుండై నధామ్యు- 
చెక్కు (పతులు శ్‌. పొండవు లశేష --- ఖ.ట.డ.బ. 6. ట - కొన్ని పతులు. 


160 


1 గ్ర1 


162 


168 


160 


161 


162 


168 


శ్రీ మదాం_ధమహాభారతము (11 


. యజ్ఞ సేన పభు యజ మహా వేది. గవ చళ రాననఖడ్గ్డ బాణ 


రథయు కుడై మహారధు6డు ధృష్టద్యుమ్ను (డన నుదయించిన నతని 
తోడ 
l ca య ఇ వి 
నొక్కటం "బుట్టిన యక్క్యకను కృష్ణ నసితోత్సలశ్యామలామలాంగి 
మెజఅపునుంబో లెను వజిలునుత్సలగంధి బంధురితను సౌరభంబు గలుగు 


. దాని [దుపదరాజతనయ( దదీయన్వ,యంవరోత్సవంబునపుడు చూడ 


గనిన వారు దృష్టు గని ఫలం బెల్ల 6, గనిన వారు సపరమకొతుకమున,. 
౮౧ 


. అట్టి మహోత్సవంబు చూడ (చుపదుపురంబునకుం బోయెద మందులకు 


'నుత్సవదర్శనోత్సుకుళై దర్శనీయులుం దరుణులును నపారభూరిదడీణ 
యజ్ఞ కరులును ననేకశస్తా”స్ర్రవిదులును నయిన చనానాదే శాధిపతులు 
నింతకు. జనుదెంతుిరనంతధనంబును |[చావ్మాణులకు వారిత్తు రను 
పీరునుం వారింజూడ వచ్చెదశేని యుక్కటగేబోదము రండు. 


.'మీయం ది కృష్ణునుదం, సాయతభుజు. జూచి తానహార్ష ముతోడం 


దోయజముఖి వరియించ్చును, మాయెటి(గిన 3ార్యమిది సమంజసబుద్దిక. 


. అని మాటలాడుచు వచ్చు (ఛాహ్మణులతోడ. బాండవు!లు (ద్రుపదుపురం 


బు, కరుగు వారెదుర, 


1. బుటిన యక్క స యనుకి నర = సన, కొన్ని (పతులు ; గొవనానుదయిం చె 
లు వా లి - అరా 

హ్‌ వ! కొన్ని పతులు ; బుశ్చైను నొకకన్య క్భవ్ష'నా పనన సంతన చ; 

శర; వీనిలో గొన్నిట (వాసయతి నియమము తప్పినది. 2. తను _ కొన్ని 

(పతులు; తమ _ కొన్ని (పతులు, 


1. దదుత్సవ -- జల 2. రనంతంబులై న ధనంబులు = కొన్ని (పతులు, 
లె, నొక్కిటం = గి భాసం.వీ.ళ పష. కొన్ని (పతులు. 4. గూడి పోదండు 


రండు జె. 

1 మీయందు. గృప్పవర్జుమ, హాయతభుజు. జూచితాన వార్ష ముతోన, తోయజ 
ముఖ - ల. లి. నుదాతాయత భుజు జజ కొన్ని (పతులు. ల, మార్గమిది గా 
కొన్ని (పతులు. 


1. లు (బావ్చాణ రూప ధారులై జ ఎక్కు (పతులు, 


442 ఆదిపవ6ము.__.స సమాశాంసము 
ఫాం 


164 క. కృష్పమృగాజిన కరు దరు,ణ్ఞోవదుంకితేజు: బంకజోద వసదృశుం 
హ్హ జ్య ద్రి భి 
గృష్టదై ప్వైపాయను గత, తృష్టామయు: గాంచి రరుగుదెంచు మవోత్మున్‌ 
అభా ఆ. ce 


165 వు కని వినయమ్మున చమ్ముునీంచునకు నందలు నమస్కరించి కృ ఆాంజలు లె 
యున్న వాంకి హృదయానందంబుగా సత్యవతినంచనుం ఢాగామిశుభంబు 
లావేదించి చనీనం బాండవులును గతిపయడినంబుడీకు (దువదుపురంబు 
సొచ్చి నాలుగునను| దంబులుంబో లె ఘూార్తి ల్లి (మూయంచుం బురంబు 
నాలుగుదిక్కుల పీడిసియున్న నానాచేశాగత  మహీనాధుల బహుపివ 
స్మంధావాం౦బుల( జూచుచుం జని యొక్క కుంభ కారగ్భ హంబున 
క్స్‌ త మ్మెవ వ్యరు నెజణుంగకుండ (చాహ్మణవృ త్తి తి నుండువనంచ: బాంచాల 
పతి పార్థునకు( గూంతు ని 'సమకట్టి పాండవుల నన్వేషించి 'యెందునుం 
గానక, 

-న (దొవదీన్దాయంవరము :. 
సం. 1-176-11 


166 సీ, వై హాయనంబై న దర1మత్స్యయం|తంబు నివ్విల్లు మో'ెట్టి యెవ్వండేను 
శరముల నేయ) న శమము నత(డ నాత*యకు వగుంయణగు ధర్భ్హుయుక్తి 
ననిచాట బంచిన *నాఘోవణపిు విని న ర్వీశు లెల్ల నొండొరుల(గడవం 
గడు ' వేడ్కందొడిపూసికట్టివిభూతితో: దనుశమచిహ్న ముల్‌ దనరియెలుక 


ఆ. పడ(గ వేజణువేట సన్ని భూతలము గ,క్కదల నై న్యపాదఘట్ట:. ము 
బొల.చు |చవదరాజ పుత్రీ) స్వయంవర ,రంగమునకు( ఒనిరి రమణీతోడ. 


167 వ. ఆదియును బురంబు పూర _త్రిరదిగ్భాగంబునం జరదనొరకసరసి క్రసమీ 
కృత స్టలంబయి యగాధోన్నత పరిఖా[పాకారంబులను విశాః "ద్వారతోర 
న్‌ సగ గ లానైై లవిలాసాపవోసి భానురగగనతలొ “ల్లేఖికిఖరర మ్య 
వార్మ్య్థ'త లంబులను బహు పకారంబులై న *సానువులనుం జేసి యొస్పు 


165 | రెశించి _ పెక్కు (పతులు. బి. వేసంబుననుండునంత కొన్ని (పతులు, 
166 1. యం|తమత్స్యంబు చెక్కు [పతులు ౨. నగ్గోననము  ఊ ఎ.ట.న; 
నగ్గోవణము స, నవు షణము ఆ ఒల, కీ. వెడ్మతో( బూసి సిక ట్టి — 


కోన్ని (పతులు 4, నొప్పి _- పెక్కు [పతులు ; ముత నియమ 


167 1, శేఖలను._కొన్ని| పతులు ; కనక రేఖలను_కొన్ని|వతులు, వ, సానువులనుం 


శ 


160 


169 


170 


171 


168 


169 


171 


శ్రీ మడాం(ధథమహాభధారతము 448 


చున్న నందు యభాస్థానంబుల - నాసాదేశాధిసతుల నుండంబంచి [దుప 
క్తి 
దుండు వారలనెలం బూజించె. బరమ బహ్మణ్యుు*లగు (ఆావ్మాణుల 
గ్రా ఆ 
తోడం గలసియున్న పాండవులును |వావ్మాణసమూవాంబులో నుండి 


FN 


పాంచాలరాజు సమృద్దినిం జాచి సంతసిలి గం 
య 0౧ 


gd 


ధవళవిభూషణ దామాను లేవనామలినాంగి సితపుషృమాలచేత( 
ని పుష్ప్చుసాయకుకును మెతరం బె న యాజకేగుసాయకం బనంగ జనులు 
ధవళాడి. రంగిమధ్యంబున దనుమధ్య చానొప్పిపాంచాల తనయయున్న 


భూనుర|పవరుల నంళ్యాహఘోషంబు విలసిల్లై నాశీర్వివృద్దోతోడ 


. (ద్రువదపతి పురోహితుందును గృతపరి, స్తరణుండై (ప్రయోగదతు(డగ్ని 


జర us 
ముఖముుసి ఇల సి బివాహోప క రణనస్తుచయము గాచియుండ. 


ప్‌ అట్టి యవసరంబున *బోరన మోయు జవులయులివును వాది చనాద౦బును 


= "రించి ధృష్టద్యుమ్నుండు మూః:గిన రాజలోకంబు నెల్లంజూచి యగ్ని 
నమీపంబున గంధిపుష్వ థూపదిపార్చిశోం జె న సల్లును గమ్ములను వెవో 
యనంశై న *లత్యుంబును వారలకుం జూపి యిట్రనియె. 


తరువోజ. ఈనిల్లు మోసెట్టి యేనుశాణముల నీయం| కమత్స్యంబు నేసిన 
Cn దె 
నాడ 
భావజ[పతిము( డబ్బాలకు దగినపతి యిది మునిళ కి (బడసి స విద్య 
గావున మీ3స్తు గాపింపుండిదియ ఘనచర కార్ముక కౌళలోన్న తియు 
(లా 


లావును గలవా? లకు “వసరము లలి= రుళందబు( గల్య్యాణంబు(బడయ. 
| 


. అని ధృష్టద్యుమ్నుండు *మూంగిరాజేపుత్తుంలకు నెల్ల నెతుంగం జెప్పి 


[దువదరాజపు_ల్రిఏంజూచి యఖలజలధి వలావలయవలయితమహీతలం 
Cyne కొన్ని (వతులు. ప్‌, లగు బావ్నాణుల తోడం గలసియున్న __ చద 


పుంత మనలను దిహ్మృణ్యు కై న పాంచ నతన మము పో 
1. వసాయకంబనగ _ పెక్కు. (పతులు, 2 నుధ్య స్థలి SLD Pew జనం 


1. భోరన, భోరని _ అని పారమ్లులు. 2. పుష్పావమత -- కొన్ని | పళులు. 
లి, యం[తమత్స్యంబును రః 


1 మూంిన _ సెక్కు [పతులలో లేదు. ఏ. లోకంబునకెల్ల - కొన్ని |పతులు, 


డడ Lani 


444 


172 


178 


172 


178 


ఆ. 


అదిపర్వము-_సప్పృమా కార్త సము 


బునంగల రాజనందను లెల్ల నీ స్వయంీవకంబునకు వవ్నినవారు పికలం 
జూడుమని దుర్యోధన దుశ్శాసన దుర్ముఖ పముఖులయిన ధృత రాష్ట్ర 
నందనుల నూర్వురం దత్సమీసంబుననున్న కర్గాశ్వశామ సోమద త్త భుూరి 
(శ్రోవ్మశుత సేనాదులను బు త్తభాతృవ మేతులయియున్న  శల్యవిరాట 
జరానసంధథ గాంధారపతులను న|కూర సారణ సాత్యకి సాంబ సంకర్షణ 
పద్యుమ్న కృష్పక్భత వర్శానిరుద్ద యుయుధాన (ప్రముఖులైన యదు 
వృష్టి భో జాంధకవరులను సుమి|తనుకుమార సుశర్శ'సుదతిణ నుమా 
సేనావిందు చందసేన సము|దసే నౌశీనర చేకితాన శిశుపాల శేణి మజ్జన 
మేజయ జయ।[దథ బృహాదథ సత్య|వత చిత్రాంగద శుభాంగద రఖ్ల గ్షిర్రథ 
భగదత్త పౌండక వాసుదేవ వత్సరాజ (ప్రభృతులయిన నానా దెశాధికు 
లను వేదధ్వనిసనాథం బై యొప్పుచున్న [బావ్మాణ సమూ హాంబును6 జూపి. 


యః రాజుఖ్రుత్తు9)లు మత్త్యుయం/తమణు భబేదంవంజోయి 
భొంగదడుటు ఏ-_ ౮ 
సరల! ఏలీ 


ఇందులత్యు మెవ్వ(డేసె నాతని వర్హియింపు నెమ్మితోడ నిందువదన 
యులిన రాజపుత్తు) లవ్విల్గు మో పెట్టి, యేయంగడంగి కదలి రెల్లవారు. 
వూరి ౧౧ ళం గు 


S అమ్మహోత్సవము 1నెయ్యమ్మున. జూడ౦గ౦ దివి యేతెంచిన దివిజఖచర 


గరుడ గంధర్వ*కిన్నరుల విమానముల్‌ విలసిల్లై నంబరతలము నందు. 
బణవవీణావేణురణిశానుసార మె రసగీతరవ మెల్ల దెసలే నెనలగె 
బోరన వీవిధ తూ ర్యార వంబులు మహావ _నిధిధ్వానంబు ననుకరించె 


( దివ్యమాల్యములయు దివ్యాను లేపన, ములయు సౌరభంబు వెలయ. దాల్చీ 


రంగమధ్య జనులకుం గడు *తనుపుగా.. జేరి ఏచెదివ్యమారుతంబు. 

లె. వరో ర్రేళశంబునకు, వరోత్సవంబునకు అని పాఠములు. 4. సుదతీణ -- 
"పెక్కు |పతులలో లేదు 5. భగీరథ __ కొన్ని |పతులలో లేదు 

1. కదిసి, వచ్చి ___ అని పారములు. 


1. నెయ్యమ్ముతో, నెయ్యంబుతో._అని పాఠములు. 2 కిన్నరవిమానంబులు-బు. 
ఓ.డ.ల. లి. చెలంగ, నెగడె-అనిపారములు. 4. నుపుగా_కొన్ని పతులు; పితిగా_ 
ము, ముదముగా-వా. కొన్ని (పతులు వీ, మంద-జఉ.బు.ఏ.న.వ.న; మలయ.__సల, 


14 


176 


ETT 


178 


178 


శ్రీ మదాంధ్రమహాభారతము 445 


| అవిరళభ స్మమధ్యమున నగ్నికణంబు!ల పోలె ([బావ్మాణ 


[వవరులలోన నెర్పడక పాండవులేవురు నున్న (జూచి యా 
దవవృవషభుండు కృష్ణుండు ముదంబు * వారినెజఆింగి పార్టుండ 


2ంయువతి( బరి గహించుననిశయుం దల(చెకా వాదయంబులోపలన్‌. 


. అంత నా రాజనందనులు [దుపదరాజనందనం జూచి కందర్ప జాణ! జాధితు 


అయి తమ్మును దమసామర్ల్యమ్ము నెబుంగక యరితంంబున నవ్వ్‌ల్లు 
శ్ర థ్‌ థై ల రం 
మో పెట్టబోయి. 


. వడి నౌడుగఅచి వలశేల్‌, నిడుచన 'గనయమునడిచెన (చి నీల్లి బలం బే 


ర్పడ విల్లు వంపనోపక, "యుడిగిరిన్ఫపసుతులు గొంద అలొయ్యన లజ్జన్‌ | 


* బలవంతుల బలమణ(యగా, 'మలువకి మాన్న్మా 9నిపాట మాయాధను వి 


మ్ముల(జేసిన మో పెట్టంగం, గొల(దియె యని డాయ రె రి కొందఖుదానిన్‌, 


. ఇది యొట్లున్‌ సమకూ1ర 'దెవ్వుకి మున్నీ విల్లు మో పెట్లంబో 
౧౧ ౧ లు 


లదు మో వెట్టయు నంతరితమున నాలక్యుంబు 'భేదింప6ంగా 
నది [బవ్మోదుల్యకై న 2నిందలపీ గాదంచున్‌ విచారించి ని 
ర్భదులై కొందు రాజు లే(గిరి నిజఖ్మామార్గముల్‌ చూచుచు. 


1. లువోలె ___ అబుగజ.ద.వీశష. 2. యువిద ___ బు.ఖ, లి. యుండ 
మనంబున నంత సంబుతోన్‌ __ స రుం డను ఛో వాదయంబులోపలన్‌ 0s 


1. పిడితులయి, విద్దు లై, భిన్నహృదయులై అని పారములు. 

గ నరుుఘున "= చెక్కు (పతులు, 2: జేర్చి ప: క్యు ర. వంచ _ తి. 
1. మలపక _ కొన్ని (పతులు. వ, (మా న్మానిభంగి - జబ స [మా న్మాని 
పాట __ఖగిిల; మ న్నానిపొాట - భథాసం.వా.ళ; (మాన్మానివాట ఇంత న్‌. 


టఉ.ద.శ వ. 


1. డచెవ్వరికి — న. 2 దానలవి __ వఖ.బమ. 8. దుర్మ్శదులై వ 
బయ, 


179 వ, 


18) &, 


181 క, 


179 


180 


181 


అ. అరునుండు యత్త్యంయంతొంటు దెాగంోయభథి 5 


సం. 1-179-4 


ఇట్లు రాజపుతు లవ్విల్లు Er ne నివృత్తులయిర మణి యదువృస్టి 
గా రగా ర ఏ) —oc ta 


భోజాంభకులు కృషాముమతంబున సజ 
అ ౯ లీ 


మిన్న కుండిరంత కిశుపాల జరాగందడ శఖ్యకర్దులు దర్చితులై తమతను 


లావులు మెలసి [క మంబున నలవురు మాష యవ ముద్ద రోమమా।శం 
బులు దక్క గొనయం 'బక్కించియు మా పెట్ట “నళక్యంబయిన నుక్కు 


కర్ళంబునం జనారంభులయి 


సెడి “నుక్కిన వారలంజూచి య్యగజు ననుమతింబున ని|పసభ వెలువడి 
విజయుండు ధనుస్పబుపంబున కరిగిన నాతనీ యుత్వాహంబున కచ్చెరు 
“ఎవడి కొందు [జాహ్మూణులు దమలో నిటనిరి. 

a గు 


ఇమ్మను జం దనందను లహీనబలుల్‌ దృఢదిర్హ బాహు!వీ 
థు 
ర్యమ్ములేవార లోపర ళళాసనకర్మము.౦ దయు_క్తద 
ర్పమ్మున నిప్పు నవ్వు పటుపన్‌ సమకనై నితండు ని|పవం 
శమ్మున వారోనెల్ల( దనళక్తి యెబుంగక దుర్వి"దగ్తుండై 


నఖ 
అల OG 


అనువారు నందు(గొందబణు, మను: డీతండు బవీరికంళు: గార్ముకవిద్యం 
దనరిన వాండయి దీనికి, ముసెంగా *కన్యుండిట్టు 2మొనయంగలండే. 


|. నళక్య కర్శంబున -. కొన్ని వతులు. అ దనారబ్దులయి వా శ, కొన్ని 
[పతులు ; దనారంభులయి -- అ.ఆ.ఉఊ,బు.ఐ.ఓ.క్‌.గ.జ.వ.బ. లి, నొసక వెక్కి. 
చిక్కినవారలం జూచి - నమన, ఓ చిక్కిన, తక్కిన, (సుక్కిన — అని 
పాఠములు, వెక్కిన _- వాళ. $."వంది _ వీ.ళ.ష. కొన్ని (పతులు. 


1. శౌార్యమ్ముల వార కొన్ని (పతులు. 2&8. వారిలోపల - పెక్కు 
(పతులు. లి. కెల్ల -- కొన్ని, పతులు. 4, వెకుడై - ఆ, చారుడై --- 


ఓ. 
1 క న్యులిట్లు మొనయంగలరే __ ఉబు.జ,ల. ౨ మొనయగ బేల ___ 
కు 


ls (పతులు. 


lee 


188 వ, 


164 చ. 


155 క 


182 


183 


శ్రీమదాంధ్రమహాభారతము ar 


అమితొ శ్సాహుండు దీర బాహు *పరిఘుం డత్యంజ తేజస్వి న 
ద్వెమలాచారుండు “మి పథ క్రిపరుండీ విపుండు వివపసా 

CSTE జగ అ జల వం అనకు 

దమునన్‌ విపుల కెల్ల సంతనముగా. దోత్కర్మనంసిద్ది ను 

తృము(డై పొందెడమంచు నుండిరి దయః౯ా ఛాతీనురుల్‌ (పీతుళై . 


అంత నయ్యర్రునుండు నవ్వింటి నమీపంబునకు వచ్చి గురువులందలంచి 
నవమసా్క్కారంబు ఇస్‌ ధనువునకుః [ఒదకీణంబు( చెసి (మొక్కి 2దాని 
నె_త్తికొని పూర్వుపరిచివంబై న విల్లు మో వెట్టనట్ల శమంబున మో పెట్ట 
జనులాళ్చర్యంబునం బ్‌ ందుచుండ నేనమ్ముల నమ్మ శ్సరయం| తంబు 
“నాత్షణంబ యురులనేసినం జూచి (బాహ్మాణత_త్త్రియ |పముఖులయిన 
జను లెల్ల విస్పితోలయి, 

ఫలపవనాంబుభొజన కుభ్యవత "వృత్తుల జేసి చూడ దు 

ర్బల తనులయ్యు | బాహవ్మణులపారతపోబలసం పదన్‌ మహో 

బలయుతు అటి వారలకు భవ్యుల కందు నసాధ్య మెద్ది -యుం 

గలదె చారాచ రాఖిల జగంబుల. 2బెద్దల కా} సద్ద్విజుల్‌ . 


నిమి'సాంతరమున నిట్ల,|శ మమున మ రులకు నేయసనమకూరునె యు 
త ము(డీత(డు (జబాహ్యాణరూ,పమున సు రేశ్వరుండొ సారుండొ గుహుండో. 


1. డనఘుండత్యంత -- 5; డలఘుండ అ. ౨. విష్టుభ కి గి;.చ.ద. 
ప.ళశ.ప ; ఇచ్చటి చితళాలా పతయందేళ్లోక ము కలదు (పణమ్యుశిర సాదెవమీ 
శానం పరదం (వభుమ్‌। కష్టంచమనసాకృ జ్వాజగ్భ పాచార్జునోధనుః. పుట 804. 
ల. త్కార్యనంసిద్ధి  ఈఓగ,ప. శ, డమంచు __ ఆ.బు-ప.ఐ ఒక.ట, 


_ డునంచు __ పె.గ జ; దుమంచు వా.ళ కొన్ని [వతులు, ల. బల్కిరి __ ల.న. 


1. లం దలంచి నమస్కరించి ___ న ప.మ.ల ; లకు నమస్కారంబు సేసి __ వా, 
కొన్ని (పతులు వ పుచ్చుకొని పూర్వ = చద.వీశ.వ. లి. జనులాశ్ళ 
ర్యంబునం బోందుచుండ - కొన్ని [పతులలో లెదు. 4. నతణంబ - పెక్కు 
(పతులు. 5. లయి య్యినిరి _ చద.వీ,ళ,వ. 


1. తృప్పులం జేసి — ఆ, కనం. ్లి పూజ్యులుకారె  ఐ,న, 


1. షార్థంబున సున 


448 


186 క. 


LS. a 


188 వ, 


189 సీ, 


186 


187 


188 


189 


ఆదిపర్వ' ₹నము 


మక ప 


అని ధరణినుండి పొగడెడు, జనులనీరంతరరవంబు జలధర మార్గం 
బుననుండి పొగడుదివ్యుల, "యనవరతరవంబు నొక్కండయిికడునొ ప్పెన్‌' 


చెలంగె నురదుందుభిస్వన,ములు ముదమున భూసురో _త్తములు పయిపుట్టం 
బులు *వీచి ఏచియార్చిరి, వెలయ(గ నరుమీదం బుష్పవృష్టియు. గురిసెలా: 


అయ్యవసరంబున ధర్మ నందనుండు నకుల సన వాదే వానుగమ్యమానుండయి 
నిజనీబాసంబునకుం జనియె నిట ధృష్టద్యుమ్న సహితుండయి lw జ 
ననురతు మువోరాకనతోే నర్జునునకు నవో2యుండుగా నరిగానంత. 


జక (దొవద్‌ యరుముని వరించుథు వ 
డ్‌ ణు 
సం. 1179-22 
ధరణీశనందనుల్‌ దన్న తి|పీతితోం జూచుచు నుండంగ సుందరాంగి 
తోయజదళ!నే తి [దుపద రాజాత్మజ కమనీయగ జరాజగమన లీల 


జను దెంచి సుర రాజసన్నిభు నభివివయౌావనో ద్భానితు నసితరత్న 
రుచిరాంగు వంగజరూపు ధనంజయు. చనచేతి సిత పుష్పుదామకమున ( 


. బొల(తిముదముతోడ( బూజించెనట్టి యు, త్సవము(జూచి చానినై (వ 


కపుడు 
'కౌర వేందుండాదిగాంగల భూపతు, లెల్ల నలిగిగికలయ నేపు లే6గి 


1. యనివారితము నొక్క పెళ్తుయొసప్పె౯  ఖ 2. వీతెంచెన్‌ - బు.ప. 


ల.స ; విలసిలెలా ___ టీ. 


1. వీచి వీచి యార్చిరి __ పెక్కు [వతులు ; విడిచి వీచియార్చిరి -- వా.ళ. 
కొన్ని (పతులు, 


1. ఖీమసేనుండు -- బు.ప. శీ. యంబుగా -- కొన్ని (పతులు. 


1. నేతి _ పెక్కు పతులు; నేత _- వా.ళ. మున్నగు (ప్రతులు. 2 నవ - 
ఉ.ఓ. శి. తెరలి _ బా. కడగి _ క; కలయ బలికి రేపుమీరి — ఆ. 


190 


191 క 


192 వ, 


198 క, 


190 


191 


192 


198 


391—29 


శ్రీమదాంధ్రమహాభారతము 449 


మ_త్తకోకిలము. ఏల రాంబనిచెన్‌ మహీళుల నెల్లం జుట్టమపోలె ము 
న్నల నత్క్మృతింజేసె నింద "కిమ్మహారధులుండ(గా 

నేలికన్యక నిచ్చె వి|పున కిందునేండు శఠుండు పాం 

చాలు. డిప్పుడ *వీని నిర్ణతసత్తు( కేయుద మాజిలోన్‌, 


తనవిద్య చర్మిన్భపనం,దన (బడ సెను విపు(డితని త ప్పెకడు దు 
ర్జనుండ్‌ [దుపదుండు నృపతుల,1ననయంబున మెచ్చండయ్యె నతిగర్వితుండె. 
ల్‌ పా 


పఏమిదోవంబు సేసియు | బాహ్మణుండు వధ్యుండుగాండు మనరాజ౧౦ 
బును నర్గంబును [బాహ్మణార్హంబ కావున నవ్వి పుతోడి చేమియని 
[దుపదుపయి *నెత్తుదెంచిన [దుపదుండును కడు భీతుండై |కావ్మాణుల 
మలువుసొచ్చె నిట్లు శరణాగతుండయిశ |దుపదు , నోడకుండుమని 
| బాహ్నణులు దమతమ *దండాజిగంబులె త్తికొని _ప్రతిబలంబులపయి వీచు 
చున్నంత వారలం జూచి నగుచు నర్జునుం డిట్లనియె. 


కడంగి మదీయ్మా న్ర్రములని, యెశు పటుమంత9ముల నిప్పుడీ "నృపురిపుల 
2న్కడి(డివిపాహులదర్చం, ేబుడిగించెదం *దొల(గి చూచుచుండు(డు 
మీరల్‌.. 


1. కిమ్మహీవతు లుండగా = ప.బ.న. ౨. విపుల కిచ్చె కూతురు, నెందు నేడు 
శరుండు ర. కి. పట్టి _ ఆ.బ.ర, 


1. ననయము మది _ అ,ఓ.ఖ.గ,.ట ; ననయముకడు, ననయమునెద __ అని 
పాఠములు, 


1. ఏగుదెంచిన పెక్కు (పతులు ; ఎ_త్రివచ్చిన _ కొన్ని (పతులు ; పతెంచిన _ 
అనియు పాఠము. 2. దండంబులె త్తి _ బు.ఎ.ప,ఓ. లీ వీచు -_ సార్ధబిందుక 
మన్ని గ; వై చుచున్నంత జ మ్మో 


క యరినృపుల — కొన్ని (పతులు. 2, న్ల్షడిది — గ్నిచ.ట.ద.శ,మ, ల, 
బుడిపించెద = ర. క. తలంగి — క.ఖస, 


460 


194 


195 


196 
197 


198 


194 


195 


197 


198 


ఆదిపర్వము సప మాళ్వా సము 
యాః అర్జుముండు రోడ్డునితో యుద్దంటు సేనీ డఊయించుటు :_ 


సం. 1-181.0 


. అని తానును వీమసేనుండును గడగి రిపుబలంబుపయి నపరిమితళరంబు 


'లేసె భీమసేనుండు నొక్కనృతుంబు వెటికికొని దండహస్తుండయిన దండ 
ధరుండునుంబో లె నర్జునుశకు సవోయుండయి నిలిచె నంత నియ్యిద్ద లి 
నువోసంరంభంబుఆూాచి విస్మితుడై కృష్ణుండు బల'దేవున కిట్లని యె. 


తాలాభమగువిల్లు దాల్చివిరో ధుల 'నెగచుచు నున్న ఇ వాండి్యదేతనయు. 


3డాతని కలన మహావృకహాస్తు'డై యున్న వీరుండు వృకోదరుండు 

యం తంబు నరు6డేసినప్పు*డుపోయిన య గౌరవర్దుండు యమీతనూజు 
I 

6డాత్రనీతోడన యరిగిన యిరువురు( గవలవారర్క_”| పకాళ తేజు 


. అనిన లక్కయింట నగ్ని దాహంబున,నెట్లు (బదకిరొ కా hi యిమ్మవోత్ము 


లెట్టిపుణ్యదిన మొ యేవురంజూచితి, మనుచు సంతసిల్లె హలధరుండు. 


. అంత, 


, రురువతి సనూడగ( గర్హుండు,నరుందాం కెను ళల్యుండసిలనందను. "దాకా 


నరభనమున విన్మయ,మందిరి ధరణీదేవమనుజ 'దేవ| వవరుల్‌ 


కర్టుండున్‌ విజ యుండు నొండొరుల( *జుల్హందా.కి బాపంబు లా 


కర్ణాంతంిబగు చుండగా దిగిచి యు[గకోధులై యేసి రా 
పూర్ణంబ యె దదీయబాణతతి నంభోభృత్చథం బెల్ల నా 
5 3 3 
స్తర్ణంబయ్యె ధరిత్రి యెల్లీినవి సెస్‌. దిక్చ|క మెల్లన్‌ వడిన్‌. 


1. లేసిరంత భీమసేనుండు - బుమ.ల, ి, య్యిరువుర __- చ,ద.వీ.శ మ 


1. నేయుచు నున్న __ న; నేచుచు నున్న -- ఒ 2 సుతుడు -- ఆ.ప,జ.న. 
8. ఆ __. ఏ.జు,న (సుతుండు అను పాఠము (గహించివ- చో) ఓ, డయరిగిన --- 
కొన్నీ (పతులు. 5, నుతుండు పన. 6. ఆ = న, 7 సంకాశ - మ, 


1. దివిజగణంబుల్‌ , దివ్యగణంబుల్‌ , దివిజ[పవరుల్‌ — అని పాఠములు. 


1. వీకందాకి-ఐ.ఓ.య' ల. 2. బులుగావడిందిగిచి_వా.ళ ; బగుచుండగా _ పెక్కు. 
(పతులు. కీ. కదలెన్‌ _. ప.మ; వణశెన్‌--బు.న.ల ; కలగాన్‌ ఎ ; కుది నెన్‌ స. 


199 


200 


201 


202 


208 


204 


199 


200 


202 
208 


204 


శ్రీమదాంధ్రమహాభారత వజ 40 ( 


. 'వీరుడగు నరుని యేయు2న, పారశ రావలుల నడుము" వారింపంగా 


నేరక యేటుడిగి మవో, ళూరుండు రాభేయు. డిందజున కిట్లని యెలా. 


. నాయెదుర( జక్కనై యని, *సేయంగ భార్గవునకును శచీవరునకుం గాం 


శయు (డగు విజయునకు(గా, కాయతభుజళ కి *నొరులకలవియె ధరణిన్‌. 


ఖా! వ పాక్ళతబలు(డవు, నీవికమమునకు విల్లు నేర్పునకు నుహీ 


చేవకులో_త్తమ మెచ్చితి, నావుడు. జార్జుండు గర్జనకు నిట్లని యెన్‌. 


మధ్యాక్కర. ఏను నిచెప్పిన వారిళోపల 'నివ్వండంగాను 
గాని నే నర్వశస్తాోస్ర్ర విద్యలం గడు. బసిద్దుండ 
భూనుతబ వ్యూ తేజో ధికు(డ నిన్ను (బోరిలో?నోర్య( 
గానున్న వీరుండ నొండు దక్కిలోంగక చక్కొ-నిలుము. 


. అనిన విని కరుండు (దివా తేజం బజేయంబని విజయుతోడి!'యుడం బొ లక 
లం థి ౧ 


(కమ్మజియె మటి శల్యభీమ సేనులు పెళంగి మల్లయుద్దంబు సేయునెడ 
భీముండు ఖీమబలంబునం బట్టుకొని శల్యుం | చెళ్ళవై చిన, 


. నెల్లుండట్లు నేల్టదెళ్సి చెచ్చెరలేచి, యొడలు దుడిచికొనుచు నొయ్య. 
య లా ౧౧ 


*జనియు 
వానింజూచి నగుచు *మానుగా విప్రులు, భూరినత్స్యు భీము. బొగడిిరంత. 


ls వీరుండర్జును(డేయు ఆ గ్మిచ.ద భాసం.వీ శవ, ౨. న,వారితశరసమితి __ 
ప.ల.న, (ఈ పారమున,. సవ, యతి వారింప(బడినది.) 


1. సేయంగా భార్గవునకు, శివునకు నాకెం తేయు__వీ.న, 2. నిలువనల వియె.___ 
చ.ట,ద.ళ,ష, 


| 
1. నీననర్వ _ వా. భానం, కొన్ని (పతులు. 2, గెల జ 
1. పోటుడిగిమగి డె  భ్రాసనం, 


1, నరిగె __ కొన్ని పతులు. క, వలనుగా _ ను. శీ. రోల రొప్ప -- 
అని పాఠములు. 


శీర్‌ 2 


205 


206 


207 


208 


209 


205 


206 


207 


208 


209 


ఆ 


ఆదిపర్వము సప మాళ్వా సము 
. పరశురాము. డొండె హారు. డొండె నరు.డొండె, గాక యొరులు గలరె 
కర్లునోర్య 
ళం 
బలిమి థీముండొండె బలదేవుండొండెంగా, కొరులు నరులు శల్యునొర్వ. 
గలరె, 


. వీ శెవ్వరో *యెందుండుదురో యెజుంగవలయునని దుర్యోధనాదులయిన 


రాజపుత్తు లెల్ల విస్మితులయి యున్న వారలంజూచి కృష్ణం డిట్లనియె. 


, పరులకు 'దుష్కరంబయిన భానుర*కార్యము సేసి తత్స్వయం 


వరమున బత్ని (గాబడసి వారరువోయత ఎనెతంగృవ్షోనీ 
ధరణినురాన్వ యో_త్తముండు ధర్మవిధిం జపుండయ్యు యింక నె 
వ్వరికిని జన్నె*ోవీని ననవద్యపరా[ కము నా కమింపంగన్‌ , 


. వలవ దుడుంగు డని వాంంచిన నట్లు కృష్ణు చెత నివారితులయి రాజ 


పుత్తు9లు దమతమ దేశంబులకుం స ఫీమార్డునులు రావ్మాణ 
పరివృతులయి [దుపదరాజపు త్తం దిీడ్కొని 'వచ్చునంత. 


. ఉత్సవసందర్శనోత్సుకు ల పోయి కడు(చెద్ద!|పొద్ద య్య (గొడుకు లల 


మనలిరొ కౌరవుల్‌ విసువకవె రంబు *గావించు పాపన్వభావు లెణి(గి 
[కందున( *జంపిరో యందుల కేవురు లీలతో నొక్కట నేలయరిగి. 
రవ్యీయుండయిన వేదవ్యానువచనంబు నిక్కంబుగాకురోడు నొక్కా వేల్పు 
చ | 


1. యెందుండుదురో ౬ కొన్ని |పతులలో లేదు. 


lj. దుర్గభంబయిన _ స; దు_న్హరంబై. (బయి) న __ఖ. లి, యం|తము ర 


ఐ.ల,న. లి, నేతి - "పెక్కు (పతులు. 4 నిద్ధరణి సురాన్వయో - కొన్ని 
(పతులు. క. పోర ___ ఖ.ల.న. 


bh 


1. చనీరంతకు ముందర _ సెక్కు. (పతులు. 


1. తడవయ్యె  డ. ౫&2. భావించి - చెక్కు (పతులు; పొటించి - స 
(పాసయతినియమము సడలినది. శి. నోర్చిరో -- ర. శ. యంబయిన -- 
జాయయ,ర. క్‌. డనేర్చునొక్కొ = బ. ఇక్కడ [పానయతి నడలినది. 


శ్రీమదాం[ధమహాభారతము 458 


| 


ఆ. లార భూనులేశులార మీశరణంబ, కాని యొండు"/గతియు. గాన చాకు 


శరణ మగుడు నుతు.6 గరుణతోరఉింపు. డనుచు గుంతివగచి 
ననరుచుం జె. 


ల? అధుయుండు (థౌనదిం దొబ్బి తల్లితో వోదొంచులి :- 


సం. 1-162-1 


210 వ. అటి యవసరంబువ6 దరి యొదకు ధర్మరాజును గవలవారు మున్నవచ్చి 
టె ౧౧ అ 


"Al 


211 


210 


211 


యున్న దదనంతరంబ భఖీమారుకులు (దౌపదీన'హితులయి *చనుదెంచి 
[మొక్కి మేమొక్క *భిజుదెచ్చితిమని తల్లికి “*నివేవించిన నెటుంగక 
యప్పటియట్ల కావగచి కుంతీదేవి సంతసిల్లి దాని మీశేవురు నుపయో 
గింపుండని కొడుకుల శని యోగించి "భువన తయ రాజ్యలత్మీయుంబో లె 
నున్న యక్కన్నియం జూచి లజ్జించి కీయధర్మభఖీతయయి ధర్మతనయున 
కిట్టని యె. 


. ఈతన్వి. *దోడ్కొని నీతమ్ములిరువురు |పీతినేతెంచి యీభిమియొప్ప 


3 గగానుమని నాకు( 'జెప్పినను నేవురు నువ యోగింపుండంటి నాయు కి దొల్లి 
యనృత మెన్నండుం/గోదనఘ మీశెస్పుడు మద్వచనాతి కమంబుసేయ 
రిదిలోకము౫ లేనియది యేమి సేయంగ నగునని చింతాకులాత్మ యెన. 


: దల్లినూ రార్చ వాసవతనయయుయజూచి. పార్థ నీచేతంబడయంగ. బడినిదీని 


శ అల ws గ బు = ఆడ ఇం ॥ 
నగ్ని సన్నిధిం బాణి (గవాంబు నవ, చెయునున ధర్మ జునకును జిస్టుండనియె 


6, రవరులార ._.. మ. 7. శరణు =. ఉపన.ర ల. రి. మగుచు = ర.ల; 
మగుడి = ఈ 9, వగల _ మ. | 


1. హితంబుగా - ఏన.మ. ౨. వచ్చి మెమొక్క = చెక్కు (పతులు. లి. 
భికంబు --- ఆ.బుఎ.ప.బౌ ఖ.ద.ప బా. 4. నివెదించియున్న, నెరింగించిన, 
చెప్పిన -. అని పారములు. ల్‌. తలంచి _ న. రి. నియమించి కొన్ని 
(పతులు. 7, తిభువన _ కొన్ని (పతులు. ర. ధర్మఖీతయయి -- కొన్ని (ప్రతులు. 


! దోకొని _ అ.ఊ.ట. £. మొప్పగొనుమని _ కొన్ని [పతులు ; యొప్పం 
గొనుమని _ అ.ఈ చ.ద.వీ.శ.ష ; యొప్పుగొనుమని - వా.ళ. కొన్ని పతులు. 
కి గొనుడని _ కొన్ని (పతులు. క. దనక = గ్నిచ.ద.శ,ష, క, డాని - 
ఆ.ఐ.క.డ ; కన్య టు "61 (గవహాణము — కొన్ని (పతులు, 


451 


ఆదిపర్యము_సస మాశ్వాసము 


చెద్దవాంయడుండం 2గెండుక వానికి వివాహంబగుట ధర్మ విరుద్దంబు గావున 
దీని నగమహిషి6గా, బర్‌ గహింపుము మానలువుర యనుమతంబును 
నిట్టిద “యనుచున్న యవనరంబున విధి పేరణవశంబున. 


ఆ లలితాంగియందు వాదయంబులు "దృష్టులు నిల్పి పాండు భూ 
పాలతనూజ పంచకము పంచశరావాతి. బొందె నొక్క.”తన్‌ 
చాలిక. దొల్లి యేవురకు *భామినిం/గా సృజియించి యున్నయ 
య్యాలరి [బవ చెయి పరమార్గముగా కది యేల యొండగు౯. 


అట్లు పాంచాలియందు బద్దానురాగులయి యున్న తమయేవుర యఖి వా 


యం 1బెజింగి వేదవ్యానవచనంబులుం దలంచి ధర్మతనయుండు దమ్ముల 
కిట్లని యొ. 


గురువచ*నస్టితి మన*కే, గురకును నిదిపత్నిగాందగుం గావున ని 
తృరుణిని బర్మిగహింతము, తిరముగ గురువచన మొండు దెజం గేలయగున్‌ . 


అని పలుకుచున్న యవసరంబున. 


_: GE బిలరాయులు ధర్భురాశాదులం జఊూఢవచ్చుటి :- 
సం. 1_180.2 


రాజత్కీ రులు వచ్చి కాంచి రనఘుల్‌ రాముండు గృష్టుండు న 
య్యాజామీథు నజాతకళ|తు నృపలోకా రాధ్యు నుద్యద్గుణ 

(ఖాటీమ్టుం దమమేనయ త్తకొడుకు౯ బాలార్క-తుల్యోజ్జ్వల 

"ల్లేజున్‌ | ఖాతృచతుష్క మధ్య1గతు. గౌంతెయా[గజు౯ా ధర్మజున్‌ . 

1. రుండకొండిక వారికి _ పెక్కు (పతులు. 2. గొండికవా(ండు _ గ్ని.ద.న.ర. 


శమ. లి. పుడు -- ఉ.ఓ.ఖట డ.ల. ఈ. యగుననుచున్న - కొన్ని (పతులు. 
ర్‌, [పేరణంబున ; [శేరణంబు చేసి __ అని పాఠములు. 


|. చూడ్కులు_ప. ౨. టన్‌ _ఒ.మ.ల. లి. చాలకి.అ ఉ ఊ.లు.ఏ.ఐ.ఒ.క.ఖ గ.జ.ట, 
డ.మ. శీ, భార్యనుగా.ఖ. 5 చెయ్యు.కొన్ని (పతులు ; చేత _ బు.జ.డ.ర.ల. 


1. బులెరింగి _ కొన్ని పతులు, 


1. నసిద్ది _ అ.న, 2. "యేవురకునునిది ధర్మనతి యవుంగావున -- మ 
య 


ల్‌ కః 
9189 ఊఉ. 
rid. మ 
&్నi5 క. 
216 వ. 
2]? శాం, 
212 
218 
౨14 
215 
217 


1. మున _ గి.చ ద.శ,ష, 


916 వ. 
919 క. 
DDO “ప: 
SDT 
లీలిలి వ, 
¥18 
219 
221 
222 


శ్రీమదడాంగధగ్రమహాధారతమ 455 


కని తమ్మెణిం'గించి యతిస్నేహంబున నయ్యుధిష్టిరునకుం గుంతీ దేవికి 
2 మొక్కి భీమార్జుననక లనవాదేవులం గాంగిలించుకొని పరమసమ్మద 
రసిపూరితవాదయులై యున్న వారల కుశలం బడిగి ధర్మ రాజిట్లని యె. 


ఒవ్వమిగారవులకు గడు, దవ్వయి మణీ ఏ|పవేషధారులమయి మ 
మ్మెవ్వరు 1నెఖుంగకుండ(గ, నివ్వధమున నున్న నెట్టు లెణి(గితి రీరల్‌ . 


అనిన నగుచు వానుచేవుం డిట్లనియె. 


అంబుజమి తు డంబుద !చయాంతరితుండగుడుం దదీయ శే 
జంబు జగజ్జనంబులకు శక్య మె కప్పల మీరు గూఢభా 
వంబున నున్న మీదగు నవారిత తేజము భూజన పసి 
ద్రంబగు(గాక దాని విహితంబుగ నెన్వరు. "జేయనేర్తురే. 
_: వొంఢవ్రులవంళాదికము నాజింగి రమ్యని (దువదుండు 
ధృసష్టద్యుమ్మం అయబచుటు = 


సం. 1_184_3 


సకల రాజనమతం౦ంబున " నిట్టి యతిమానుషంబయిన యద్భుతకర్మం 
బర్జునునక కా కన్యులకు( "జేయళక్యం బెయని యెటింగితిమి మీపరా కమంబ 
మిమ్ము నెజింగించె 23ధర్మ్మనిరతులగు ధృతరాష్ట్ర దుర్యోధనులు వ్‌ 


1. గించుకొని _ కొన్ని పతులు. 2 | మొక్కి ఫీమార్జుననకుల _ పెక్కు 
(పతులు - (మొక్కి తమకు (మొక్కిన భీమార్జున - వా. కొన్ని (పతులు. 8. 
పూరితులై -- గ.చ.ద.వీ.శ.వష; పూరిశాంతః కరణులై -- ఓ, 


1. నెరుగకయుండగ _- బు.ప.ర, 


1. చయాంతరితుండ - గచ జ.ద భానం వీ.శ.వ ; లశాంతరితుండ - కోన్ని 
(పతులు; లవాంతరితుండ _. వా.ళ. కొన్ని (పతులు. 


క న స న ధర్మరహితులగు య 


456 


2298 


224 


My) 
ట్‌ 
cD 


224 


క్‌ 


ణు, 


త 


ఆదిపర్వము. స పమాశ్వాసము 


లాజాి గారచాహాీ| పయోగంబువలన విము కుల రయితి రింక మీకు లగ్గగు 
నని చెప్పి బలదేవనహితుండయి వాను చేవుం డరిగిన నిట (దుపదుండు దన 
కూ(తునకు వరుండై శ వాండెవ్వండో యేవంశంబునవా(డో వాని చరితం 
జెట్టిదో యెజింగి రమ్మని ధృష్టద్యుమ్నుం బనిచిన నతండు భీమార్జున 
దౌపదుల వియుందనవచ్చి తన్నారు లెబుంగకుండ నక్కంభ కారగ్భహాం 
బున నుండి 5యంతవృ తాంతంబు నెజింగి పోయి (దుపదున కిల్టని యె. 


అయ్యిద్దలును గృప్టీనట్టొవృ. దోడ్కొౌనిచని యొక్క ముదుసలిసాని 

2క పుడు 
(మొక్కి యక్క్క_న్యను |మొక్కించి మలి యొక్క. గారవర్లుడు పంప 
; గడంయకతోడ 


నలువురు భూసురనాథగృవాంబుల కరిగి భి తము చెచ్చియంతగూడు 
4 3 “ అనన్‌ 
నొగి*ోన యయ్యవ్వకు నొప్పించియున్న నయ్యవ్వయు దౌవది నర్గి (బిలిచి 


* బలివిధానములకు [బాహ్మణాతిధులకు, నన్నకాంతులైన 6యధ్వగులకు 


నగమిందు. "బుచ్చికియయ్య(గ్ర శేషంబు., 'జెలువ రెండుపాళ్లు చేయు 
మొనర. 


వెడందయురంబును నన్నువ, కడుపుకు దృఢ '*కఠినత నువుంగల యాతని*కిం 
౨దడర నొకపాలువెట్టుము, వడి నాగాయుతబలంబువా6 డత( డబలా. 


లి, గ్భవా _ వెక్కు (పతులు. 4, [పయోగంబు--క 'న్నిట లేదు. 5. నుంతయు 
నెణీంగి _. వా. “ఎక్కు (పతులు ; యంత వృత్తాంతం౦ంబు నెరింగి = వఓ.ఖ.బజ.ప, 


1. నప్పుడు _ బు.ల. 2 కొనర, కర్ణి - అని పాఠములు. లి. భితము -- పెక్కు 
(పతులు కీ దమయవ్వకు __ న. ల. నంత -- వీ.శ.వ. కొన్ని (పతులు, 
6 యతిథులకును _ కొన్ని |పతులు; యన్యులకును _--- భాసనం. 7. నునిచి, 
నుంచి _ కొన్ని (పతులు. రి. యన్న శేవంబు _ చ.ద.వ.వీ.శ.ష. 


1. దీర్భతనువు -- ఆ.ఐ.ఓ. 8. కేర్పడ నొక్కపాలు _ వడ.న. తి. దొడర 
నొకపాలు _ ఏపీ,ళ.ష. కొన్ని (పతులు ; దొడంగి యొక _ ర, 


గ్‌ 


xT 


(గ 


బా 


శ్రీమవాంధ్రమహాభారతిము 457 


మణీయు 'రెండగు పాల లునురకుం జెట్టి తద్భు క్షశేవంబేనును నీవు 


మే రోం ల్‌ ఇ 29 భ్‌ 
నువయోగంతమని ంచిన గ్భప్హయు నయ్యవ్వ పంచిు"“రూవున నందఅకుం 


_ 


a జ్యా nm ఇ మ లా వ్‌ న్‌ ష్‌ జో 
గుడువం కాల్ల జూసు గుడిచి. దర ారులు “పి దిశ యందఅకు 
ళో 


"వేటువేఅ శయనను.ా థిముుగా రచియించి వానివయి వాళల క్భప్లాజి 
గ్ర ప 


టు 

శ్ర ౮ 

నాంబులు పఅచి నుఖశయనులె యున్న చవారిపాదంబులకు నుపధాన 
భూత యొ *ళకయనించి. 


QQ 


' కలుకు' వర్భపూం పజపులు విమాన్న,వమళన మటోవాం నతిముదమున 


~—9 = ww 
నాదరించెం (బీతి నాదిగ ర్కేశ్ళ్యరి, యయ్యు శేవగింవద యె గృష్ట 
త్స ౧ ద a) 


డవనములు.6 గోలలు(గ న. డములు వీరలధనంబు పరికింపంగ చె 


క. 


లో ల wre బ్‌ ణీ 
కండిదేశికులని *1వగంక, "ముడవక భనుమధ్య నిండుమనమున నుండెన్‌. 


. అంత నయ్యేవురు నయ్యయికథ లొప్ప జవ్పుచు మణి రథసింధురాళ్వ 


విషయంబులును సమవిషను మహావ్యూవా నిర్శేదనోపాయ నిపుణ*విధులు 
జ 

నాయు ఫవిచ్యార వాస్య (పయు కులు, “బలికిరి వలికినపాన (జూడ 

సనత్ర్యు_త్తమత_త్షింయాన్వయు లగుదురుచరిత( జూడంగ విప్రజాతు లగుదు 


రెలు?ః గ రాను నారి నీరెండుజూతుల, చవారకాని కారు వె శ్యశూ ద 


హీనజాతు లని", చెంశయు సంతస, మంచె. బృషేతపుత్తు) డాత్మలోన,. 


| 


1. రెండవ _ పెక్కు (పతులు. 2. రూపంబున _ పెక్కు (పతులు. లి. విదిర్చి, 
విదల్చి _ అనీ పాళములు. ఓ శయినించె - కొన్ని (పతులు. 


1 దబ్బపూర పజిపులు  అ.పం. కజికు దర్శపూరి పజపులు ఇ త్య్థాద్యాచార్య 
[ప్రయోగ - దబ్బహ్తూరి పజపులు - ఇ క్యెవ పొఠస్సాధుః, 


1. యెదలో ... న. ౨. మడపక -_ ఆ.గ్ని.ద.ళ.ష, 


1. తలును -- వ. 2. ఒలికినయట్టి యబ్బాసచూడ _ వ; పలికిరి వారలజాన 


జూడ _ య. లి. నత్యగిమక్ష తియ క. దపుత్తు ఏండాత్మ జత తో, 


బ.ళశ.మ,. 


229 


280 


2ికి1 


లలని 


వలపే 


వవ్‌ 


ఆదిసర్వము.___స ప్తమాళశ్వానసము 


. వెండియు వారల నిమ్ముగా నెలటుంగ వేండి గ “నరోహితుం "బు అ్తెంచినం 


బురోహితుండును | బాహ్ముణసమూ వాంబుతోడ వచ్చి. పాండవులంగని 
ధర్మరాజు ని యోగంబున, ఖీమసేనుచేత *నర్హ్యూదినిధుల నర్చితుండయి 
యిట్లనియె, 


మీ కులగో|త నామములు మిమ్మును నెమ్మి ఇబుంగవేఃడి చిం | 


తాకులుడ నవా,డు (దుపదాధిపు. డాతనికిం [బియంబుగా 
నాశెటి(గింపు( డింతయు *ఘనంబుగ 2 వద్భుత యం [త మశ్స్యమున్‌ 
“వీకున నట్టులేసిన సువిికము నాఠండు |) జూడ6గన్‌. 


. అనిన విని శగుచు ధర్మశనయుండు (దుపదపురోహితున కిట ఫే యె. 


* ఇవై షహోయస'లత్యుం, బివ్విల్లు మో పెట్టి 2నెట్ట నేసిన వీరుం 
ద శయ ౬ లు 


డివ్వనితకు *వరుండగునని, నెవ్యగ మీరాజు *చులుకనియమము సే సెన్‌. 


అతని నియమించి*నట్ల యయ్య్యం|త మేసి, యాత డిక్క-న్యం బడ సె 
నుర్వీళులొద్ల 

(త) 

“నేలమమ్ము.( దానెజింగడు నెజింగం యేమీ, సేయువా.డింక మీపతి 
సెప్పుమయ్య. 


ఓ. బంచిన = చెక్కు (పతులు. 2, నక్ర్యాదివిధుల _ చెక్కు [వతులలో లేదు. 


1, మనంబున - కొన్ని (పతులు. 2. నాతతయం[త - వాళ; నద్భుతయంత - 
ఒక్క (పతులు. క నా కొన్నీ (పతులు శ, చూడ గో లెడున్‌ __ 
కొన్ని (పతులు. 


1. యంతంబ - డ. 2. యురుల ననిన నున, లి తగువరుడన్‌ ఆ: అటో; 
ఖల,స; బతియగునని _ చద.వీ.శ.వ; పతియగు, విభుడగు __ ఇత్యాది పార 
ములు గలవు 4 చులక _ బు,క.గ్ని ద.బ.య,శ.ష; బలుకు నియమము _ 
ఉలి ఖ, 


1. అతని నియమించినట్ల - అ.ఈ.బము.ఎ,ప.డ ; అతడు నియమించినట్లు - వాళ్‌, 
కొన్ని (పతులు. 2 నట్టులయం క్రమత్స మేసి యిక్కన్య హా స; నట్టుల 
య్యం[త మస సయ 2 'సలమమ్ము దానెరిగెడు ఎ. పెక్కు [పతులు ; 
'నేలతామమ్ము ము. సర కొన్ని (పతులు. 


294 


285 


286 


284 


285 


286 


వ 


om 


శ్రీ మదాంధ్రమహాభారతము షొ 459 


బలహీనుడై నవానికి, నలనియె మో పెట్టి 'తివియ నక్కార్ముకముం 


గులహీనున కక్ళ తాస్తు9న, కలవియె యాలత్య మేయ నళమలీలన్‌ S 


= వొంఢవులు (దువదోమవోరాజా గృ వాంభునవం జోవుథి :_ 
సం. 1-165-25 


మీ-రాజు మనోరధంబు సఫలం “బయ్యె వగవనేల యనిన ధర్భ రాజు పలుకు 
విని పురోహితుండు వోయి దుపదున  శెణింగించిన [దుపదుండు 
ధృష్టద్యుమ్నుంజూచి చాతుర్వర్హో్యోచితంబు లయిన రథంబులు గొనిపోయి 
వారలం దోడౌొనిరమ్మని పంచిన వాడును 2నాతణంబ పాండవుల పాలికి 
వచ్చి యీ రథంబు లెక్కి మా రాజునొద్దకు రండనీన( బాండవులు రాజ 
యోగ్యంబులయి రత్నాంచితంబులయిన కాంచనరథంబు లెక్కి. కుంతీ 
దేవిని (చౌపదిని నొక్కరథం ెక్కింది తోడ్కొని భృష్టద్యుమ్నుతో 
(దుపదరాజ ఎనివేశంబున కరుగు'దెంచునంత (దుపదుండును వారల కనేక 
5విధంబులై న వస్తువు అలతి పీతిం బుత్తెంచినం బరార్ట్యంబులెన యొండు 
వస్తువులం 6బరిగహింపక సాం[గామికంబు లై న యసిచర్మ కార్ముక వాణ 
తూణీరిరభ వరూథ వాజి వారణనివహంబుల. బర్మిగహించి తన యొద్దకు 
వచ్చువారి, 


. అజీనో త్తరీయుల 1నతిసంభృత బ వ్యా కేజుల సముదితాదిత్యనముల 


నాజానులంబవిమవో బాహుపరిఘుల న త్యున్న*తాంసుల నతివిశాల 
వతుల నవిరేళ వ్యాయామ ద్భథఢక రి నాంగుల "వృష భాతులయిన వారి. 
బాండుకుమారుల భరతవంేేశుల(జూచి సుత భా9తృ సుహృదమాత్య 


1. తిగువ __ ఒ.కొ.క.మ.య.ల,.న. 2. యో యంత మేయ న న్య 


1. బగు వగవనేల కొన్ని (ప్రతులు. ౨. నతణంబ --- కొన్ని పతులు. 
లీ. మందిరంబునకు పెక్కు (పతులు శీ. చెంచునంత = గ్వి చ.ద.ళ.ష; 
నంత --ఖ య ; చెంచునవనరంబున--ప.న; చెంచిరంత - వొ. లీ. వస్తు వావాన 
నివహంబు --- చ.ట.జ డ.ద భాసం.వీ.శ.ష. 6. గై_కొనక = చ.ద.భానం. 
వీ.+శ.ప. '. వర్మ -- పెక్కు (పతులు. రి. రథ _ పెక్కు (వతులలో లేదు. 


1. నభిసంభృత -- పెక్కు (పతులు ; నధిసంభృత సన. ౫2. తాంగుల --- 
కొన్ని [పతులు 8. త -- కొన్ని (పతులు. 4. కమలాములై  ఏ.స, 


288 


239 


259 


ఆ, — బరమఫిద్వ 


నహీ, నురగణంబుతోడ సోమకుండు 
గరిము సంతసి లై ఘముఅనత్యు తమ, తత్రవం శ్యవరు ల( గానెణీంగి. 


అమ 


“ఎ మలటిషటుులి చన దకువచ్చి 'యకశంకితుంయి ఈ త్తి) యోచితంబులై న 


మహాోర్హాస“ంబుల న్న వారల నావపుత్తు) లంగా నిణింగియు నంళ 
యాపనోదనపరుండై ధర్మశనయునకు |దుపదుం డిట్లనియె నయ్యా మీరు 
త తీయు రో (ఖా వ్మాణులరో మాంయావులయి [కుమ్మరుచున్న మంత 
re కాక న గవంబుననుండి వచ్చిన దివ్వులరో 
యెొజుంగము మాకు సందేహాంబయి యున్నయది మీకలరూ 
చెబింగి కానీ యిక్కన్య వివావెంబు నేయనేర మనిన (చువదునకు ధర్మ 
తనయుం డిట్లనియె. 


 తత్తి)యులము పాండు! పియ, పుత్తు9ల మేన| గజుండ భూనుతులు మరు 


త్సు| క్రార్జునయములమలచ,రిత్తు?ు నలువురును వీ రరిందము లెందున్‌. 


. వీరు కుంతీమవో దేవులని తన్నునుం దమ్ములనుం దల్లిని నెటింగిం!చిన 


[దూపదుం డతివార్ష ౬ సావేళపరవశుండయి పెద్దయుం (బొద్దునకుం దెలిసి 
యౌానందిజల భర శనయనుండగుచు నావుణ ఖృంబున లాతాగ్భహా 
కేదావాంబువల” విముకుు లరయితిరని సంతనిల్లి తద్వ్న'తాంతంబంతయు' 
ధర్భత నయ: వలన విని 'ధృతరాష్ట్రిదుర్యోధనుల నిందించు *సామ[ పియ 


భావణంబుల నధ భిష్టన త్కా దొంబులను వారింబూజించి యొక్కనాండు 


వ 


) తమి తామాత్య ాంధవ బావ్మాణపరివృతుండయి (దువదుండు సుఖా 
సీనులయి యున్న వాండవుల కిట్లని ఏయు 


= 


1. నిక్శ్ళంకులయి కొన్ని (పతులు ౨. కన్యా _ గ్ని,చ.ధ.వీశ.మ. లి. 
యెరింగింసుడు _ బ.మ. 


|. (పభుపుుతుల _- బుకొజయ. 2. లతుల _ వ. 
1! చిన నెజంగ దుపదు - వా కొన్ని [పతులు ; చిన దుపదు మ పెక్కు. (పతులు. 


EI fee. ఏ. చాపొంబు వలన ___ చెక్కు. పతులు ; (పయోగంబు 
వలన _ చా. శీ, సాధుుపియ అ కొన్ని. (పతులు. 


240 


241 


242 


248 


244 


245 


240 
4న 
లికి 
244 


వీక్కర్‌ 


రని 


శ్రీమదడాంధమహాభారతము 4@1 


. సుత్తామపుత్తు)( డభి!జన, పాత్తు9ండు విచి|శవీర్యుపౌత్తు)డు శుభచా 


రిత్తుండ విజయుండుమ, తు _త్తక వరుుడయ్య నెట్టి పుణ్యోదయమో. 


. స్వయంవర లబ్ద యయిా యిక్కన్యక నర్జునుండు ధర్మ విధిం బాణీ 


[గవాణంబు సయునోండని్‌ (దుపదునకు ధర్మతనయుం డిట్లనియె నది 
యె శును విచావాంజై నం బదంపడి థీమసేనుండు వివావాంబయిన మణీ 
యర్హునుండు వివాహూంబగుంగాక ము౦వ రర్రునకు: బాణి గహంబు చేయ 
నెట్లగు ననిన (దుపదుండు ధర్మతన మున కిట్టని యె, 


*అట్టయగు నేని యి క్త న్య నభిమతముగ, నసుమతీనాథ నీవ వివావా మగుము 
ధర్మ-మార్ష మెవ్వరికిని దప్పనగునె, యనిన నాతనికని యె ధర్మాత్మజుండు. 


. ఏన కా దిక్కన్యక నేమేవురము వివావహాంబ య్యెద మన్న న్మాతృనియో!గం 


బిట్రద యద్‌ మాకు నలంఘనీయం...బస్‌న. విని ఏిస్మితుండ్రే (దుపదుం 
డిటని య. 
(౧ 


ఒక్క. పురుషునకు భార్యలు, వెక్కుం[డగు కుందుంగలదు పెక్కుం|డకునా 
లొ క్రతయగు కుయుగముల, నె క్రధలను వినియునెలు(గ మెవ్వరి!వలనన్‌ 


క వదికధర్మ కేస స్వరూపపదు: డవు ధర్మా? “శ్రజుండవు నీ పలుకులు 


ధర్మవిరుద్దంబులు నానోడుదు మయినను లోకంబుననిది య।శుత పూర్వం* బు 
దీనినింక నీవును నేనును గుంతీదేవియును ధృష్టద్యుమ్నుండును 
౮ంచి యొల్లి నిశ్చయింత మని. 


1, నుతి య తోసర నుత కప 
1 అట్టులై నను నిక్కన్య — కొన్ని (పతులు. 2. పధ మెవ్యరికినై న ___ ల. 
] అ 

. గంబును నిట్టిద హు కొన్ని [వతులు. 
1. చేతన్‌ _ కొన్ని (పత్తులు 


న 


1. స్వరూప వేదివి__గ్ని చద.భాసం వీ.శ న; స్వరూపుండవు--- కొన్ని (పతులు. 
2. బింకను దీని నేనును __- కొన్ని (పతులు. 


462 


246 ఉ. 
247 ప, 
248 క, 
249 క, 
250 క, 
246 
247 
248 
249 
250 


-: న్వానమవోముని (దునదుని యొద్దవ వచ్చుట 2 
సం. 1_188_98 


ఈహిత కార్యసిద్ధి యిది యెట్లొకొఆా సమకూరునంచు సం 
దేహము. బొంది సోమకయుధిష్టిరులున్న 6 దదీయధర్శ సం 
2దెహానివృ శ్తిీపొంచు జనుదెంచె(. బరాశరనూను. డాత్ము తె 
జోవాతసూర్య తేజుండగుచున్‌ దిళ లెల్ల వెలుంగుచుండ(గన్‌ . 


ఇట్లు వచ్చిన కృష్ణ ద్వెపాయనునకు. గుంతీచేవియుం జాండవులును 
బాంచా*లుండు నతిభ క్షి (మొక్కి యమ్మవామునిం గాంచనమణిమ యో 
చ్యాసనంబున నునిచి యర్గ కపాద్యాదిపిధులం బూజించి యున్న వారల lars 
కుశలం బడిగి హిత మధుం నత్యసంభాపణామృతరన | పవావానందోవాం 

బున నందణం బరమానంద వాదయులం శేసియున్న యమ్మునీం|దునకు 

ముకుళిత కరక మలుండయి (దువదుం డిట్లనియె. 


తన వలుకు లోక మెల్ల ను, గొనియాడయగం దగిన లోకగురుండీ యమనం 
దను(జేమేవురమును నీ, తనుమధ్య వివాహ*మయ్యెదము నని పలఠిఆన్‌. 


మిశెటు (గ! నట్టి లో కా,చారము గలదయ్య _ తొల్జిచన్న మవోత్ముల్‌ 
థిరమతు లిట్లు సేసిన, వానెవ్వరుం/గల ర యా ప్రవచనానుమతి౯. 


విమలమతి ఓయన్యులకువిష, యమె ధ ర్యాధర్మ నిర్ణ యము సేయంగ ది 
వ్యమునీం[ద దీనినువిచా,రము 2సేయుము ధర్మసంకరము గాకుండన్‌. 


1. యగుజట్టులొకో సమకూరు - కొన్ని పతులు. 2 దేహముపాచుపొంకు - వ; 
చెవాము కాపుపొంపె -- ఓ.ప, శీ. పొంశు _ పెక్కు పతులు; పుట్ట = ' 
గిచ.ద.వా,వీ.ళ.ష ; సేయ - య, 


1, లురునతి _ చెక్కు (పతులు. ౨. ననమ్మునీం|దునకు _ కొన్ని (పతులు. 


1. మయ్యెదంబని (+) పలికెన్‌ _ వ; మయ్యెదమని పలిశకెడున్‌ __ గ్ని.ద.వీ.ళ.ష. 


లి 


|. జ 
1 నిట్టిలో కాచారము _ చ.ట.న 


|| నన్యులకు - భాసం.ల. కొన్ని (పతులు. 2 సేయగదయ్య సంకరము - ఐ. 


బిర | 


22 


258 


"లిక్‌ 


2వ్‌4 


235 


శ్రీమదాంధమహాభారలము 463 


. అనిన నా|దుపదునకు( గృప్వ్హదెవపాయను సమవత్షంబున ధర్భుజుం డిట్లనియె, 


. నగియును బొంకు*నందు వచనంబు నధర్భువునందు జి త్తముం 


దగులదు నాకు నెన్న (డును ధర్మువవళశ్యమునట్ల కావునన్‌ 
వగవక మాకు నేవురకు చారిజిలోచనః గృవ్వనిందగుం 
దగదను *నీవిచారములు దక్కి వివాహ మొనర్పు మొప్పుగన్‌. 


. 'మణియుందొల్లి 27ాతమియయిన జకీలయను బముషికూ:తురు తపః 


[పభావంబున వేడ్యురు బుషులకు నొక్కతియ భార్యయ య్యెననియును 
ఉదాకశాయణియను మునికన్యక యేక నామంబున 3 బచెతసులనం బరగిన 
రపదుం|డకు నొక్కతియ భార్య యయ్యెగనియును గధల వినంబడు 
మటీయట్టుంగాక . 


. గురులలోన. బరమగురువుదలి య యటి, తలి వచనమును విధాచ్భ1కృతము 
య రు ౧౧ డి 


నన్య ధాకరింప నలవియే యని నేనం,దొఅకు నిట్ట.లనియె |దుపదవిభు(డు. 


. ధర్మ! మాక్ష్మత*నిర్హ యింప మన *కళక్యంబు * తిలోక వంద్యుండు [తికాల 


(పవర నపిజ్ఞాన నిధి యూ కృవ్వ దై పపాయనుండు విచారించి యెద్ది 
యానితిచ్చె నదియ యిప్పుడు కర్తవ్యం బనిన విని యమ్మునివరుండు 
(దుపచున కిటనీి యె. | 

(౧ 


1. గాదు-మ. 2, నేతిని. ప శి. దిర్విచారము-ఒ.క.చ.జ ట.ద య.వీ.శ వ 


1 మజియు _ “పెక్కు [వతులలో లేదు. ౨. గొతమిమయైన జటిలయను బుషి 
కూతురు - థాసం.వీ. ఇచ్చట సంస్కృత మూలము -- (కూయశేహి పురాణివి 
జటిలా నామగెతమీ బుషీన ధ్యాసిత వతి స్తధర్శభృ తాంవర, చితశాలా పతి _ 
పుట 817. మజీయు మహాభారశాను[కమణిక సోశెకానన్‌ పుట 56. గెతముం 
“న జటిలుండను బుషికూతురు _ వా. పెక్కు పగులు, 8. కూతురు జితమతి 
యనునది ల, 4 చార్జి - అని సంస్మృతమూలము. త థ్రై వమునిజా వారీ 
త పోభిర్భాఏతాత్మనః | సంగ తాభూద్దశ [భాత్యా నేక నామ్నః (పచెతనః ర్‌, 
[(పాచేత సులనంబరగిన - ఐ.ఓ రి. పదుగురకు _ మ; పదునొక్కండకు -వ. 
k కృతియు - పెక్కు [వతులు, ఏ, నందరకుననియె బృషతనంచనుండు జ 


కొన్ని (పతులు ; నందుకు నిట్టులనియె ధరణివిభుండు - మ; నంధబికు ననియె 
పృషదత నయుండిట్లు = నవ 8 


1. సూత్ళంబు _ అ.ఐ.గ ఏ నిశ్చయింప _ కొన్ని (పతులు. లె, క వళ్యంబు, 
బు.య. 4. తికాల వేదియు -- న, ల్‌. తిచ్చునదియ - మ. 


464 


256 


2వ 


296 
251 


ఆదిపర్వము..__సప్తమాళ్వాసము 


న్‌ ల గా వ ఫం షో గంటే శ వే 
గు, ధర్మత త్త్వజ్జుండీ ధర్భుతనూజుండు ధష్టమాన్ష బేల తవ్వు(బలుకు 


దేవతామూ రి యిద్దేవి మాధవి యల తానెభుంగక యన్ఫతంబు వలుకు 
పీరలవలుకులు వెల్పులవుతమును “నొక్కండ కావుశ నొండుదిక్కి 
యీ యేవురకు. గూంతునిచ్చి వివావాంబు. గావింపు మటిీ దినికల తెఖింగు 


. వినయ నిష్ట మేని బనుమని [దువదుచే, యూందియింటి వోని కొనర కినరిగి 


తాను నతడు నేకతమయుండి చాికం, త యును జవ్ముం దొంగ ధర్శ 
విదు6దు. 
_వి (దువడునవ వదొవ్వొనుండు ఇం/దనేనయను 
వతి/వత తథ నసెవ్ఫుబి ae 


1_100-60 


. అది తొల్లి నాలాయనియెన యిం| దసేన యనంబరగిన పరమపతి[ వత 


మౌద్గల్యుండను మహామునికి థార్యయయి క వరి నశంబున నమ్మునిం గుష్ష 

SR 92 ఛా తేజ అ Te ఇ” ా స fer a ఆల రం టే 
వ్యాధిబాధితత్వగస్థి భూత కహ్టశరరు క పృద్దు వలివలిత *ధరు దుర్గంధ 
వదను దుఃఖజీవు నతికోవను 5వికిం౧మాణినఖత9(చుం బరమభ కీ నారా 
ధించి తదుచ్చిక్చంబు కుడుచుచుగ్న నొక్కనాండు. 


. కుడుచునెడవాని చెను[వేలు కూటిలోన, దునిసిపడియున్న (వేల్‌ వుచ్చి 


తోయజాడీ. 
యవగింపక యుచ్చిష్టమిష్టలీలం,దగిలి కుడుచుచున్నంత నత్తరుణిటూచి. 


1. యలతప్పబలుకు_ప. 2. నొక్కటిగావున _ కొన్నివతులు. శి. దిగిచి _ అ.జౌ 


1 ఈ నాలాయన్యు వాఖ్యానము థండార్కరు (పం, సీలక ంర|వతి, వావిళ్ల (వతి, 
మొదలగు సంస్కృత భారత |పతుల యందు మూల[గంభ భాగములో చెర్చంబడ 
లేదు. నీలకంకీయ వ్యాఖ్య యందు దీని [పశంస యిట్లున్నది. అతయ త్తర్దేవా 
దదుః ఇఆ్యాదినా[త్రీవథ గాం నదిమిత్యన్లో నారాయణ్యు పాఖ్యాన[గంథో౭ ధ్యాయ 
ద్వయాత్యక ౩ క్వచిత్సు న్తకే వఠత్యశే. ఇచ్చట దీనికి నారాయణ్యు పాఖ్యానము 
అను పేరు కాన్చించుచున్న ది. - 
భండార్కరు [పతి అనుబంధము 100 పుట$918 లో ఇది నవి స్తరముగ నీయంబడి 
నది. అశ్లే వావిళ్ల తెలుంగు మ్ముదణ సంస్కృత (పతియందును కథా శేషముగా 
ఉరి8._66 పుటలలో నీయంబడినది. 2. శేషపితభూత ___ బ.జ. లి, కవ 
పెక్కు [పతులలొ లెదు. ఉ. వలి ___ చ.వీ.ఛానం.మ. ర. చేవు కొన్ని 
ప్రతులు; తను -- కొన్ని |పతులు. క. వికీర్యమాణ __ దశమ. 17. దంత 
నఖుంణై నవాని __ ఉ. రి. బగుకూడుకుడుచుచున్న _ ఐ. 


శ్రీ మదాంధధమహాభారతము 485 


వరల వ, 'దానిదయిన పతిభ కి గుణంబునకు మెచ్చి మౌద్లల్యుండు (పసన్నుండయి 


వరం శై, 


299 


260 
g9g1—g0 


నీకెద్ది యిష్టంబు వేడు మిశ్చెద ననిన నది యిట్లనియె మునీం చా 
“నాకుం గా మోహాభో గేచ్చ పెద్దగలదు నీవునుం దహాళ్ళ క్రిం గామరూప 
ధరుండవయి యూ వీభత్సంబగు రూపం బుడిగి మనోహరం బయిన రూపం 
బునం “బంచథావిభ కుండవయి నన్ను రమియించి కామభోగంబులం 
దనుపు మనిన నమ్ముని చాని"కిష్టం బెనవిధంబున నేను చేహంబులుచాల్సి 
మర్త్య దేవలోకంబులయందు [బహ్మర్జి దేవర్షి పూజితుండై _కిసూర్యరథం 
బెక్కి_ చనియా కాశగంగాజలంబుల నాపుతచేహుండయి శీతాంశునంశు జాలం 
బుల వసియించి * మేరుకై లానంబుల యందు (గీడించుచు ననేక స్తానం 
బుల ననేకసవా(స్రవర్త్ల ౦బులు నాలాయని యైన యిందసేన నువభోగించి 
తృప్తుండై. మౌడ్లల్యుండు దాని విడిచి ఘోరతపంబుసేసి [బహ్మామయుండై 
11 బవ్నాలోకంబునకు జనిన నది కామభోగంబులం దనియక కాలవళశం 
బున శరీరంబు విడిచి కాకిరాజను రాజర్డి కిం బుట్టి పెరుగుచుం గన్యా 
త్వమున, బేద్ద కాలంబుండి తన దె ర్భాగ్యంబునకు నిర్వేదించి పతింగోం 
పశుపతి నుద్దేశించి యుగతపంబు సేయుచున్నంత 


దానికడకు( 1 బక్యకంబ ధర్మ వాయు, వానవాశ్వినుల్‌ (పీతులై వచ్చిదాని 
నాత్మ దేహోంశుజులకు 'దెహోంతరమునం బత్ని గాగోరి రధిక సౌ భాగ్య 
2ంయయు కి. 


వలా 


l. (బహ్మసమానుండగు నప్పరమమునిముబ్యుండు దోని ఆజా పసల నాకు 
నీయందుగా మోప _ న. లి. భోగంబులయందభిలాష చెద్దయయుంగలదు ౫ 
4, శక్తిం బేసి -- ల. 5 ఆకారంబునం - వా; రూపంబుందాల్చి - ఓ చ.ద,శ వ, 
రూవంబునం _ వీ. పెక్కు పతులు. 6. పంచవిధభ_ర్తవయి _ వ; పంచదేహి 
విభ క్తుండవయి - య. 7 కోరినట్ల -డ. 8. సూర్య పకాళం భై నరధం 
బెక్కి _. మ; కాని మూలము నందిచ్చట నూర్యరథమనియే కలదు, సూర్యస్యచ 
రథందివ్య మారువ్యా భగవాన్నభుః. 9. కై లాసమేరువులయందు _ చ.ద, 
వీళశ.ష. 10. విధంబుల - ల. 11. [బవ్మాలోకంబునకుంజనిన _ పెక్కు 
[వతులలో లేదు, 


l, ద్రత్యకుమై rr. “2 వృత్తి ఆః 


460 


261 


262 


26లి 


264 


265 


261 


262 
2698 


ఏిగ్రక్త 


265 


ఆదిప రము... స స్తమా శ్వా సము 


వ అదియును గెరకౌాకకాలా3బు సలానిలావోర యె కొొండెక-కాలంబు నిరా 


వారయె కొండొక కాలం జక పొదంబున నిల్చి కొండెక కాలంబు పంచాగ్ని 
మధ్యంబు నుండి యత్తు! గతపంబు సేసిన నీశ్వురుండు | పనన్నుండయి 
వరంబు వేండుమనిన నక్కన్యక నాకుం బతిదానంబు( [బనాదింపుమని 
యర్థిత్వంబున 'నేనుమాలులు వేండినం గరుణించి *యీశ్వరుండు నీకు 
డేహాంతరంబున నేవురుపతు లగుదురనిన నదియిట్లుని యొ. 


. పతికి నొక్కరుండ పతిగాక యుందును, ఒకులు పలువు రవుట కతల. గలదె 


లోకనాథ యిట్టి లోకవిరుద్దంపు, వరమువడయ నమరవరద 'యొల్ల. 


. అనిన చానికి రుదుం *డిట్లనియొ. 
య 


. నావచనంబున నీక, య్యేవురువతులందు *ధర్ము వచ వక ఎండుం 


గావున నిట్టవరం బిం,దీవరదళ-నేక యిచ్చితిని దయతోడన్‌ . 


అప్‌ నని యశ్షైని నయ్యేవురు పళ ఇయందును | బ త్యేకసంగమంబునను 


నాకుం 1గౌమారంబును బతికుళూషాసిద్రియుం గామభో గేచ్చయు 
an) 

సౌభాగ్యరంబునుం (బసాదింపవలయు “నిన రు|దుండు దానికోరిన*వరంబు 

లెల్ల నిచ్చి గంగాతిరంబుననున్న యిందు నాయొద్దకుం దోడ్కొని రమ్మని 

పంచన వల్లయగి. 


1. న యేక పాదంబున నీరిలో -నిలిచి _ ఖ.ప; నిరాహారయె _ గ.ర.ల. వ, 
మారులుగ్గడించిన - ఎ. కి. యీశ్వరుండు _ పెక్కు |[పతులలో లేదు. 


1. యెటు ర. 
లు 


1. డు కరుణించి యిబ్లనియె _ ద.బ.ల 


1. ధర్శమెడపక _ ఒ.ఖజద; ధర్శమెడలక _ మ. 2 సతి - పెక్కు 
పతులు ; నకి నికు నిచ్చికి కరుఐన్‌ _ ఆ 


1, కౌమారత్వంబును చ్‌ ర! (పతులు ల వృత్తియు న కొన్నీ (పతులు. 
ఫ్‌. శానినెల ౬ కొన్ని [వతులు. 
ap 


4 


శ్రీమదాంధ్ర) మ హాభారతము 467 


266 క. దజూధ్వర !మథనునకుం ద, దమీణపూర్వమున మొక్కి తడయకచని ప 
ద్మేవణ సహా సచకు, (బె, తీశింమచు నుండె నుభనదితీరమునన్‌. 


నే (భువదునట్‌ న్యానుండు వుంబోం[చోపొథ్మాంనంబు నెవ్హుటృ క 
సం. 1_189__1 


267 వ. అట వైైవస్వతుండును నై మిశారణ్యంబున సత్ర యాగదీతీతుండయి 
(పాణిహిం*స సేయకుండుటం జేసి మానవు లపా_ప్తమరణులయి 2వ ర్తించు 
చున్న దాని సహింపనోపక యిం చాదిదేవత లందజు (బవ్మాపాలికిం జని 
భతటూార కా మర్యు లమర్ప్వ్యులయి వ రిలు వారయిన వారికిని మాకును విశే 

రు జాలి ది బాన 
షం బెద్దియని దుఃఖించిన శయ్యకుకుల “కమర క్యేషుండిట్లనియె. 


౨65 క, 1ఎంతకు( గృత కార్యుండగు, నంతకు డీ రం౪కును భయం బందక ని 
శ్చింతమున నుండు. డాతం, డంతము నొందంచు. దొంటి యట్టుల నరులన్‌ , 


269 క. ఆవై వస్వతుపర్యము, మీఏర్యముందాల్చి 1సూర్యమిత 3 తేజులు 3దా 
రేవు రుదయింతు రాతని, కావించు విధానమునకు. గారణ మగుచున్‌. 


270 వ, అనిన నమరపతిపురోగము లయిన యమరు లెల్ల నమరాపగానమీవంబు 
' నకుం జనునప్పుడు తత్సలి లమధ్యంబున నొక్కళ న్యక ఇయేడ్నుచున్న దాని 
"కన్నీళ్ళు కనకకమలంబులయినం జూచి వల్పులుం దాానును విస్మయం 
బంది *యిం[ద్రుండక్కన్యక యొుద్దకుం జని యేడ్చెదవెందులదాన వని యడి 

గిన నది యిం దున కిట్లనియె. 


266 1. దమనునకు _ కొన్ని (పతులు. 


267 1. సకునోపకుందుటం - కొన్ని పతులు. 2 వర్చిల్లుచున్న_న.బ ; వ ర్రిల్లుచున్న_మ, 
అగా — (0 
కొన్ని వతులు. లే. కమల సంభవుండిక్టినియె _ ఆ ఉ.ప; కమలభవుం డిట్టనియి ద 
కొన్ని (పతులు. 


268 1. ఇంతకు  ఛాసం.వీ.శళ వ. చెక్కు (పతులు బై, యట్టజనములన్‌ = పెక్కు 
(పతులు ; యస్ట్సన జనులన్‌ కొన్ని (పతులు. 

269 1. హర్యమిత._ల.స. ఓ. తేజము వారేవురు.భాసం లి. వాలేవురు. పెక్కు పతులు. 

210 1. కన్నీటివిందువులు ల. 2. యక్కన్యక యేర్దకుం జని యిం[దుం డెందుల 


చాన వేల మేడ్చెదవని _ చ.ద.వీ.ళ.ష. 


468 


271 


272 


బలై 


274 


271 


272 


2798 


274 


ఆదిపర్వము... స సృమా శ్వాసము 


ఆ, నాదురోదనంబు నన్ని నెజుంగ6గ, 'వలతయేని యమరవలభుండ 


నాపియంద రమ్ము నావుడు నప్పు డ,వ్వనితెపజ్జ నం ౧ వానవుండు, 


. ఇట్టక్కన్యకపిలుంద *నరుగువా(డు ముందణ హిమవదచల *కంద రారచిత 


రత్న వేదికాతలంబున సింహాసనాసీనుండయి ితరుణరూపంబున నొక్క 
*శరుణితో జూదంబాడుచున్న *యాదిదేవుంగని *తరుణుండ కా”వగచి 
కినసురపతి కరంబలిగి యిట్లని యె. 


మ. అమితస్థావరజంగమంబయిన బహ్మోండంబు దా!నింతయున్‌ 


మమతాగోచర మీ[తిలో కములు వస్మ ద్చాహువ జానుపా 
లము లే నిందుండ నిట్ట నన్ను అక లీలన్‌ జూద మాడంగ ను 
త మసింహానన మెక్క నీకు *జనునే దర్చించీ నోేముందటన్‌ . 


. అనిన "రు[దుం డలిగ రౌాడాకారంబున వానింజూచి మదీయ 2 | కీడారసి 


భం౦ంగంబు( "జేసిన “యిద్దుర్మదుం ౧ర తమ్మన యక్క-న్యక ల *బంచిన 
నప్పుడు దానికరస్స ళ్ళ నంబున ఓ చెప్టితుండయి మహీతలంబు పయి 


బడిన యయ్యిం|ద్రునకు రు|దుండిట్లనియె. 


1. వలతువేని యనమర; వలయునేని యమర _ కొన్ని (పతులు. 2. పిరుద 
ఆ.ఖ జ ప,బి, 


1; వరిగి యర ముందట. న 2. కందరా గరచిత - కొన్ని (పతులు ; 
కందరాంతర రత్నవేదికా ల. లి. తరుణరూపంబున - భానం.ల స. ఇచ్చట 
మూలమున, సోపళ్యదారా_త్తరుణమ్‌ దర్శనీయమ్‌, అనియే కలదు. చితళాలా 
(పతిపుట ఏ1 ; వరుణరూపంబున _ వా.ళ, పెక్కు తాళపత్ర (పతులు. 4, 
రమణితో_ఓ య. 5 మహిదేవుంగని-ఆ.ఓ. 6. తరుణుండకా._భానం ; వరుణుం 
డకావా.ళ. మున్నగు (ప్రతులు. 7. దలంచి ఆ రి. సురపఠి--అ డ,లలో 
లేదు, 


1. నంతయున్‌ _ కొన్ని పతులు ; నెంతయున్‌ _ ఓ.ద.శ వ. £. దగునే _ 
కొన్ని (పతులు. € ముందరన్‌ - కొన్ని [పతులు 


1. (విని) రుదుండు శౌ|దా _ అఏఓ.జా. 2. [కీడాసమయ ..ప. లి. యిద్దు 
4 


a) 
రాత్ముం ఒట్టి జ పెక్కు (పతులు. 3 బుచ్చిన ఎ అ, 


278 


277 


275 


శ్రీమదాంధ్రమహాభారతము 469 


. గర్వించి "పలికి తగు నీ, గర్వము భుజవీర్యమును |బ కాశంబుగ నీ 


పర్వత “వివరము “దెర్చి“పి, గుర్వింపుము చూతమనిన గోతభిదుండున్‌ . 


= వారువచనమున నాగిరిరాజ 'వివరంబు గరముల:బట్టి చెచ్చెర దినేళ 


చండమయూఖముల్‌ నెండువిభంబు తై యుండంగ6* దెర్చి యాఖండలుండు 

దనయట్టి వారల ఘనశరీరుల నందు నలువుం నన్యుల వెలయ(జూచి 

యేనిట్టు లేలొకో యేనీ(వ్రకారంబు అయితి నిం దనుచు విస్మయము( 
బొంది 


* యున్న. జూచి హరుండు [గన్న నయ్యిం దుల, నేవురను మవోనుఖావ 


'మిసన6గ 
మనుజ యోని. బుట్టుండని పంచె గీర్వాణ, హితము సేయుపొంచె మతి. 
| దలంచి. 


. "వారలు ధర్మానిుంళ కాశ్వినులు దమకు నాధారకర్తలుగా ధర్మజ 


ఫమార్జుననకులన వాదేవలనంగా.  బుట్టిరి కమలభవ।|పముఖనిఖిలి సుర 
గణపార్లితుండయి నారాయణుసితాసిత కేళద్యయంబు బలదేవవాను 
'దేవులె. దెవహి తార్థం బుద్భవిం చిన నందు వాను దెవుండు వారలకు గార్య 
సహాయుండయ్యె నయ్యిందుల కేవురకును నేకపత్నిగా. దపంబుసేని 
చి అర్య క ఆ 

(శిమూ ర్హియయిన యాజ్ఞ సేని య జ్ఞ వేదిం బు నమ్మ వేని వీరల పూర్వ 
'దెవా౧బులం జూడుమని కృవ్వదై పపొయనుండు (ద్రుపదునకు దివ్యదృష్టి 

౯3 రా డు 
యిచ్చి చూపిన. 


1. పలికితివినీ = గ్నిచద.వీ.ళ.షు 2. శిఖరము --- పెక్కు (పతులు; 
శిఖరంబెత్తి వీ. కొన్ని (పతులు శి. (దిప్పి _-- ఆ; దీర్చి -- పెక్కు 
(పతులు, 4. ఇగిర్పింపుము -- అనం. ఈ పారమున (పాసనభంగమగుచున్నది. 





1, కిఖరంబు = పెక్కు. (పతులు. 2, (దిప్పి అ దీర్చి టా పెక్కు 
(పతులు ; (దచ్చి, దెచ్చి, దించి - స్వ దించి వీ. కి. శరీరంచులై తి  ట.డ. 


1, వారును _ కొన్ని (పతులు. 2, లయిపుట్టిరి = పెక్కు (పతులు. 
ఏ, సురమునిగణ _ ఆ.బము,ఖ ప.ల. 


470 


218 ఉ. 


279 వ, 
ల50 క. 
౨81 వ, 
279 


281 


చారుమణి[పభాపటలజాలవిచి[తకిరీట మాలి 5? 

ఖభారములన్‌ నముద్యదినపావక వర్గ ములకా సువర్ణశే 
యూరవిభూవణ"*వళుల నొప్పుచునున్న శదియదేనాముల్‌ 
ధీరుడు సూశణెం చాళసమదీర్చతం బొల్చినవాని నేనిటి౯. 


మశీయు నకల"లావణ్యమూరి యె వారల కేవురకుం. బత్నిగాం దవంబు 

సిసి యక్క_న్యక పూర్వదేవాంబును జూచి నిస్మితుండయి *హార్షి ంచి 

యున్న (ద్రుపదునకు వెండియుం గృష్షదై పపాయనుం డిట్లనియె 
roa ౧m 

దొల్లి “నితంతుండను రాజర్షి కొడుకు ౬నంతబలపరా[ కములు సాల్వేయ 

శూర సెనశుత సేన *బిందుసారాతిసారులను వాలేవురుం బరస్పరస్నవా 

వినయంబుల నతి పసిద్దులయి సురుగుచు నెశీనరోవతి కన్యక నజిత యను 


దానీ నస్వయంవరంబు3( బడసి వివావాంబయి. 


కాంతివి శేషవీలాసా, నంత శ్రీ దనరు నజితయం దనఘులు నై. 
తంతువు లేవురు:బడసిరి, సంతానము వేటువేజ సత్కులమెస(గన్‌, 


తొల్లింటి మహాత్ములయందును నిట్లచరితంబులు గలవుం గావున 
బాండవుల *కేవురకు (చెపదిం (గమంబున( బాణి గవాణంబు "సీయింపు 
మిడి మనచేసినయది గాదు దై వాధిష్టితంబని [దుపదు నొడంబటిచి 
కుంతియు[ జాండవులు నున్న చోటికి (దుపదసహాతుండయి “*క్చవ్ల 
బె పపాయనుండు వచ్చి య. ధిష్టిరున కిట్లని యె. 


fs లావణ్య పుణ్యమూర్తి — కొన్ని (పతులు. వి, హర్షించి  కొన్నింట 
లేదు. లీ సితతంతు(డను, కిలావంతుండను __ మున్నగు పొఠములు కలవు. 
కాని నితంతుర్నామ రాజర్షి రృభూవ భువివి[శుత ః అని మూలపారము చూ. వీపి. 
ఏస్‌, (పతిపుట 1222, 4 విందుసారునకు మాటుగా తిందుసారు(డు అనియును ; అతి 
సారునకు మాజుగా అదిసారుండు అనియును మూలపాఠములు. లతిందుసారో2 
(దిసారశళ్ళ వ్యత్రియాః[కతుయాబినః పి.పి ఎస్‌. (పతి 1222 పుట. 5 పతి.__ పెక్కు 
(వతులలో లేదు 


1. కేవుకకుం (గమంబున నిక్కన్యక బాణి గవాణంబు - అ.ఊ.ఎ.ఒ. జె.క,గ,.జ, 
౨. కృష - కొన్ని (పతులలో లేదు. 
(ae 


శ్రీమదాంధ్రమహాభారతము 471 
ఎ /దొవదీ వివావాతమువోత్తవము ;ా 


1-190-5 


262 ఆ. నే(డు పుణ్యదినమునెమితోరోహిణీ,! యు క్తుండయిశ శాంకు(డున్న వాండు 


298 


విరివి 


వ, 


మం| త "వంతముగ( | గమంబున నవురు, జెండ్లియగు(డు కృష్ణం బీకితోడ. 


అని నిళశ్సయించి పంచినం జాంచాలపతీయును గరం బనురాగంబున6 *బురం 
బష్టశోభనంబు సేయించి సమారబ్బపెవా హమప త్పవుం డయ్యు నంత 
నిరంతర కముకకదల న్తంథ*కుంభత్సంథృతేన వామ్హాశ్వత్త పల్లవమాలాలం 
కృత ద్య్వారతోర ఇంబులను జందనోదకసంసి క్ష పొంగణరంగ వల్లీకృత 
కరూ్య్నూరమౌ క్రిక ప్రకరంబులను గాతుకోత్సవమంగ ళళ్ళంగార *వారాం 
గన్నాసవ_ర్యమాన స్వని యోగ“కృఛ్యంబులను నువ్సవసందర్శనాగతా 
నేక రాజన్య నుహృచ్బాంధవ| బాహ్మణసంకులంబుననుం జేసి యొప్పుచున్న 
(దువదరాజమందిరంబు సం బూర్వో త్తరదిగ్భాగంబున విచి| తనే తవితత 


విశానము_క్షమౌ కికకుసుమీ మాలాలంబనాభి రామంబును సహచీన 
7రీనాంశుకవిర చిత స్తంభ వేష్తనంబును (బత్యగపల్లి వశాల్యత తాం చిత 
న్‌ అ య 


కాంచనవూ ర్రక౪ళోపళో భితంబును లాజాజ్యసంసా ర్ల సౌవర్లపా[తీనవ 

సౌరభబహువిధపుష్పస మిత్కుశాళ్ళశమ శభిర మ్యంబును నవగోమయ 
“అ ac OV నల ర్ట ఆ | “9 

శారమమరకత మణ పభ సటలవిలి ప్రహిరణ్యయ వెదీమధ్యనమి ర్ధాగ్ని కుండ 

మండితంబును 16 సా్వాలంకారనుందరంబు నయిన  వివాహమంట 

పంబునకుం జసీ నిజపురోహితుండయిన ధెిమ్యుం డాదిగా న నేకవిద్వనృహీ 
సురనివపాంబుతో. గరంబొస్పి, 


1. యు క్ర్తముగ ఎ ఏ,ఖ.,న,ల.' 
, పురంబు శ్నంగారించంబంచి - ల; పురంబవళోభనంబు సేయించి నూ, 


లు 
శుంథత్‌ __ పెక్కు [పతులలో పెదు “5, న వాళ్వళ్థ ఎ వెక్కు (పతులు, 
. వారాంగనా ౬ పెక్కు (పతులు; వరాంగనా , పౌరాంగనా _ బు. 


అ kt DD ౧ 


| సృృత్యంబులను — ఓ 6. మాలాలం క్భితంటును — సెక్కు (పతులు. 
7. చీనాంబర కొన్ని పతులు, రి నవసౌరభ బహాువీధ పుష్ప -- పెక్కు 
(ప్రతులలో లేదు. 9, మణిమౌ క్షక (గణ) [(వభా జు మంటను తున 0; సర్వా 
అలంకార నుంధరంబు = "పెక్కుంట లేదు. 


ఏ 
లిరిక్‌ క 
266 వ, 
287 శ, 
288 వ. 


బి54 


బర్రిరి 


ro 
BE 
ఠా 


287 


288 


ఆదిప ర్వము____స ప్పమా శా సము 


. ఆనఘులు కృత మంగళా భి షేకులు ధృతసముచిత వేష పళ నరత్న 


భూవణుల్‌ కౌరవవుంగవు లేవురు నేతెంచి రంతం బూస్జాందువదన 
యధికవిదగ్గ పుణ్యాంగనావిర చితలలీత పసాధ నాలంకృ అాంగి 
కమలాతి. కమనీయకాంతాసవా[సంబుతో. జనుదెంచె నాాదుపదతనయ 


. భూరిభూసు నేం దపుణ్యావారవమును, మంగళ పగీోశమధురరవము 


వివిధతూర్య వెణువీణారవంబును, వి_న్తరిల్లై 'దిశలవిభవ“యు క్తి. 


వితత్మపదతిణా వ,_ర్తిత*దీ_ప్రశిఖానలమున ధృశివేల్చెం బురో 
2హితుండగు ధామ్యుండు బుధస,మ్మతు(డు వివాహ పయు క్రమం. శా 
హుతులక. 


ఇట్లు వేల్చి ముందట ధర్మపు[త్రునకు | దుపదరాజపు త్రి)ం బాణి గ నాణంబు 
"నేయించి త్‌ లి యేవురకు వివావాంబు సేయునప్పుడు కన్యా 
త్వంబు దూషితంబు గాకుండ నీశ్వరువరంబువం *గొామారంబు వడసిన 
యక నరకం (గమంబున భీమార్జుశ నకులసహాదేవులకుం బాణ్యగహణంబు 


చేయించిన. 


జనులయాశీరవంబును జదల(ోదివురు, దేవదుందుభినాదంబు దివ్యగంధ 
మందగంధనవో మోదమానకునుమ, వృష్టి యును మహాముదముతో వి న్తరిల్లె. 
అని వె శంపాయనుండు జన మెజయునకుం 1జి ప్పెనని. 

1 దిశల _ భానం,ల.న ; వివుల -- వాళ, పెక్కు (పతులు. ౨, మొప్ప - ఉ 


1 దీప్తి - ఐఖట:దయల. ౨. హితుడా ధౌమ్యుడు _ కొన్ని [పత_లు. 


1. గౌమారంబు _ ఖథానంవీ కొన్ని (పతులు , కౌమారత్వంబు - వా.ళ 
కొన్ని [పతులు ం 


1. జెలగు _ జొ.ల ; దెవదుందుభిన్వనంబులును బంధురసుగంధమానితానూన 
పవనోద్యమాన కుసుమవృష్టి _ ఊ; చేవదుందుభిధ్వానములును బంధురనుగంధ 
మంద _ ఎ.ఒ జ. 


kz 'జప్పిన విధంబు నవిన్న రంబుగా = అనీ చెక్కు. (పతులు. 


pm 


శ్రీమదాంధమహాభారతము 478 
ఆశ్వాసాంతము 


289 క, విద్యావిలాసపార్థివ, పచ్య్యాశేధర నిఖిల రా *విద్యానిధి న్దీ 
తద్యుతి 2విశదయశః* (వన, ప. “మహాం దా, 


9290 స్వాగతము, రాజరాజ గుణేరాబిత రాజ, తేజ రాజకులదిప విశిష్టాం 
భోజమి[త నృపపూజిత, పాదాం భోజ భూవినుత 2వ పుణ్య వరేణ్యా. 


గ ద్య ము 


ఇది సకలసుకవిజనవినుత నన్న యశట్ట | పణీతంజై న (| శ్రీ)మహో భారతంబు 
నం దాదపర్వంబువ ధృష్టద్యున్ను |చౌపదీనంభవకథనంబును 
గృవ్వదై్రపాయన సందర్శనంబును గంగాతీరంబున నంగార 
పరు నరునుండు జయించుటయు. చాపత్యవసిష్టార్వోపా 
ర జ 0 
ఖ్యానంబును | దౌపదీస్వయంవకంబును బంచేందో 
బాఖ్యాః. '౦బును (చౌపదివివా పహాంబును నన్నది 
స ప్త పమా జా సము 


959 1 రిప_న 3౫. విమఅ _. ర, నిజవిశదయళః | (పద్యో తీత ws ఏ (పకర _ 
కొన్ని (పతులు, వ నా = కొన్ని (పతులు. 
290 1. రాజవిరాజ శ్రజ _ పెక్కు (పతులు. వ భూప _ ఖ. పీ, చరితా ఆ ఏఐ 








ఆదిపర ర్వము ఆ అష్టమాశ్వాన సము 


[ క, శ్ర)విభవ'ని నిశ్యినిల అలయ ద, యావర్ష్డి తధారుణీను'రోన్వయ వేంగి 


బీ వ, 


భూవల్లభ నీఖలజగ .త్బావనళు గచరిత ఛావవ వనిభనుభణా. 


_ఎి దెంఢోవ్రులు (దువదురాజా వ్రురంఖున నిష్టోవభో గంబు లశు భొబించుబు 
నుఖిం చుంఢుట్‌ :_ 
sos ఇ! [జర 


అక్క_థకుండు శెనకాదిమహోమునులకుం 'జ్రచ్పెనట్లు 2పాండవు లేవురకుం 
బాంచాలీం బర మోత్సవంబున వివావాంబు “ సేయించి [దుపదుం డ య్యువురకు 
'వేజువేజ యనర్శమణిఖచితంబులై న యాభరణంబులను సపరిమితంబు లె న 
యర్గ'రాసులను “సొ వర్ధంబులయిన ళయ్యాసనపరికరంబులను 6న్సూ జేసీ భద 
గజంబులను నూజసి కాంచనరథంబులను “వేయేసి కాంభోజ వహాయంబులను 
పది “వరవస్తా) భరణ థూషితులగు దాసదాసీజగంబులను ినూజోసి 


విలు ఐక పుుధవుతను నగ్ని సాతీకంబుగా 16నరణంబిచ్చిన. 


1. నీతి నిలయ = వన త్తి, సత్య ము వర ౨1 న్యయవరవే (వేం) గీవ ల్లభ ne 
; నుత వల వల్చభ--గ ర.ఛాసం ; న్వయ వెంగీవ ల్లభ_ కొన్ని పతులు ; 
వేగి_(నిరనుస్వార రూవముగ్ని. 


1 చెప్పినట్లు - సెక్కు (పతులు. 2. పొండవులకు చెక్కు (పతులు. శి. చేసి _ 
చెక్కు. (పతులు 4 రత్న ఖచితంబులు, రత్న రచితంబులు - అని పాఠములు, 
ర్‌. స్వర మయంబ్బులె లెన _ బన. 6, నూటునేని , వేయినేసి ళ్ళ. 7. వయేంసి 
అ.డ.రి 8, Smt ప్రతులలో కదు, 9. నూటు 
వేలు మొదవులు  గ్ని.చ.ద.బ.శ.వ, శప, [వతులయందు నూలు శబ్బమందలిశకట 
శేసము "టి వామి, న 10. నరణంబు - చశ షమ భానం. 
మున్నగు పెక్కు [వతులలో లేదు. 


476 


న క, 


జ 
గ 


ఆదిపర్వము... అ మాళ్వా సము 


చతురుదధివలయవీ జల, ఉకితలనా మాజ్యలత్మీకిని మూలం బి 
హ్‌ యాజ్ఞ సేని పతులకు, నతిముద! మొన3ం చె; దుఖ్యమగు “శు కూష 


* కోడలి యుత్తమగుణముల ఆంతయు 'సంతోషమున(బొంద కుంతిదేవి 


లలీఇ ంగి వారియందు లతని మళీ చం|దునందు రోహిణి నిం| గునందుళ చోని 
నవ్వసిష్టమునీం దునం దరుంధతింబోలి మందర న్‌ీవణుఐందు' దీతిం 


య) ఆ 
బతిభ క్రి యొప్ప నపత్యంబు: బడయుము 'గురువ్భద్ద బాంధీ వాతురోవిశిష్ట 


. పనుల నతిథిజనుల ననతంబు౯బూబీంపు, మన్న చాగమున ధరామ రేం[ద 


వరుల. దనువు మఖిలవసుములి పజ కెల్ల -. ₹5రుణ గలు చోముమ్మ కమలినేత. 


, పూని సరా కమం 1 బెసంగ భూతలనాథుల నోర్చి ఏరులై. 


యీ నవఖండ*మండిశతమహీతఐ మేలుచు నీవతుల్‌ పయో 
జానవ రాజసూయమఖమాదిగ నధ్వరవం క్రిసీయుచో 
మాన.గం బత్ని ఏ వగుము *మానితధర్శ *విధానయు క్లితోన్‌. 


*'ఇందవరలోచన నీ, యండేనభినంది తాత్మ "నె నట్టలు 9 


నందనులయందు( బౌత్తు)ల, యందును నభినంద్య వగు?మ యని దీవించెన్‌. 


. ఆట వామదేవండు దౌవడిని బాండవులేవురు వివాహంబగుట విని సంత సిల్లి 


వా రేవురకు వజవై డూర్యమరకతమౌ క్రి కీభూవణంబులును నానాదేళ 


1. మొదవించె-- వ. ౨ పరిచర్య౯్‌ __ ఉన.వన. 
1. సంతుష్టచితయై, నంతోషచితయై ___ అని పాఠములు కలే. 'ని'కి బదులుగా 
“యు” గానంబడియెడి. 4 కురువృద్ధ, కులవృద్ద _ అని పాఠములు 5 వోత్కర- 
ఓ. రీ. వివన్న -లన 7. గలుగమనుముకమల _ ప.జ. 9. మబల కమల నేతి 
కొన్ని ప్కృతులు 9 నతి _ గు. వెక్కు తాళపత్ర (పతులు. 


1. బెనయ వ, 2 మండల _ కొన్ని పృతులు. కి మానిని _ చద.ళ వ. 
ఓ. లిరార్‌ జః 





ర చ. 


లవ. 


10 సీ, 


లు 


10 


శ్రీమదాం ధమహాభారతము 177 


విచిఆ 'వృన్త్రంబులును న నేకకంతుర గరథరత్న *శిబికావిలాసినీనివవాంబులుం 
లు తెంచిన. 


విలసిత రాజ్యలీల బర వీరభయంకరులై. గుణా౦టులకా 
1వలయుచుం బాండవుల్‌ విదితవి|కము లుండుట6 జేసి చేవతా 
దులవలనస్‌ భయంబు (దుపదుం 2-డటుంగండ తదియచేశముల్‌ 
*దలరక యొప్పె రోగభయతస్కర *ేడామరవర్డితంబులై . 


-: చాదడలవలన వొండవుల యఖందోయమును విని 
దుర్క్పోధనుంథు నె  ందించుటు :_ 


హల lalla 


ఇట్లు పొండవులు [దుపదుపురంబున 'నఖిలరాజ్యపభ వసమన్వితులయి యొక్క. 
సంవత్సరం బుండునంత నంతయు ేెటీంగి దుర్యోధవశేగూ ఢా చారు కలరిగి 
కర్ణదు శానగసౌబలసోమద త్త*పరవృతుండయి. యున్న _ దుర్యోధనునకు 
(మొక్క యిట్లనిం. 


క ర్లశల్యులు మొదల్‌ గాంగల భూపతు లత్యంతబంవ తు బ(స్త్రవేదు 

లుద్దతుల్‌ మో పెట్ట నోఫరిరాక మళ మమున మో "పెట్టి చదలందిరుగు 

నయ్యం|త మేసి కీ యంది ముందర (గ్భష్ష దోడొ ని యొక్క కృష్ణవర్లు 
(3) to ౯0 

డెక్క టి రణములో నేప్పునం గానీను నోడించి జయలీల నున్నయాత. 

1 వస్తువులును _ ద.శ ప, 2 రధ్యశిబికాందోళవిలాసిని = చ జ.ట.ద.ళ.మ లి, 

గొని వచ్చి యిచ్చి దు9పదు పురంబున నున్న (నున్నంత)  చ.ట డ.ద వి.ళ.మ; 

మూలమునందు, పాహిణోద్వానుదేవక్చ పొండ వేభ్యో రిపుం జయః,ముక్తా వెదూర్య. 

వానుబెవుండు కానుకలు పంపిన శే లమ గాని, ఆతంయ స్వయముగ వచ్చినట్లు లేదు. 

ప్‌ న. (పతి. పుట 1282 

1. వెలుగుచు - ఆ.బు. 2. డరుగండు _ పెక్కు పతులు క. దలశకయుండు _ 

గి.చ,ప.శళ,వష; శలంగక _ న 4. డాంబర - కొన్ని (పతులు ; డ౦బర = య, 


1. నధిక _ కొన్ని (పతులు. 2 గూఢ _ సెక్కు |వతులలో లేదు. లి. లెరింగి 
చని _ట వ, సపాతుండై యున్న - కొన్ని (పతులు. 


1. ముందర _ పెక్కు (పతులు; ముందట -- ట వా కొను మతు 
బయ.ల. శి. డెకట్కిరణములో నేపునంగానీను న; చెక్కటంగానీను నేపు 


48 


IB 


12 వ, 


18 ఉ. 


14 వ. 


ll 


12 


18 


ఆదిపర్యము__ఆ నమాశా౭సము 
రు 


డరునుండు మణ్‌ మవహోబాహుబలమున, కల్యు. '(చెళ్ళవై చి శ|తువరుల 
జై Heals 

నెల౦ దలడిల *నెగచివయాతండు. థీమసేను-డమితఖీమబలీ.డు. 
య ఇధి ఇల క్‌ 


అని మొన నట్లుదాశిన మహా*ేరథుల౯ా ధృత రాష్ట్ర్రరాజనం క 
దనుల *బలాఢులన్‌ వేదళితదర్చులః చసికచారు ధర్శనం 
దివయము లు[గవీరు లని తద్విధ మంతయు నేర్పడంగ జ 

ప్పిన విని కౌరవపిభు(డు( బెల్కుజి తద్దయు “దుఃఖ తాత్ము6 డ్రై. 


{9 


పురోచను = యింట దగుండమె E 
అక్కట పురొచనుం డొక్కరుండ లక్క_యింట దగ్గుం మ్యూం గా కమి 
కై వానుకూల్యంబు లేక మానువంబెంత యయ్యు సి సీయుంశూాలతవు 
1లేమి 2దై వసంపన్ను*లై రో యని వగచి యూయవసరంబున (దుపదు భేదించి 


పాండవుల *నుత్వాదింపవల౧యు నెట్లనిన, 


యాదవవష్టి భోజవరు అందజు (6 పాండవపవపాతు ౧ 

చ్చే దివిభుండు 1వారలవ*చేకొనువాండగు వీర లెల్ల నా 
తో్ళోదయీవృద్ది*పొంశును దదున్నతి(గోరుదు రట్లుగావునన్‌ 
భేదము సేయ(గా వలయు. 5 బెల్బన యందటు( గూడ కుండంగన్‌. 


అని దుర్యోధనుండు పాండవపాంచాల విభేదనోవాయంబుం జెంతించుచుండె 
నంత  విదురుండు పాండ వాభ్యుదయంబును బాంచాలీన్రయంవరంబును 
దుర్యోధనాదులు భగ్నదర్పులగుటయు విని నంతసిల్లి పాండవులు [దుపద రాజ 
పు త్తం బెండ్లిమయై |దుపదువురంబున సుఖంబున్న వారని ధృత రాష్ట్ర) నకుం 
జెప్పిన నతండిట్లని యె. 


నర జములా అత తము కొ"న్ని|పతులు ; 'డెక్కటికానీను నేపు రణంబులో_ వా. కొన్ని 
(పతులు, 4 [తుళ్తడంచి._ల.న ; డొల్ల వేసి_.బో, 5. నేచిన, నేసిన_అని పాఠములు 


1. బలులకా-ఎ. ఏ. ననేకుల౯ా-స. లీ. విగత __ కొన్ని | పతులు. ఓ. కీతచితుణె _ఓ.డ, 


es (ఇ) 


ంత _డ్రైవసంపన్నులో __ చవీకన. కొన్ని (పతులు. ౨. చై వనూనువ 
న్నుకైరో _ కొన్ని [పతులు శకి లోయని _ కొన్ని ప్రతులు. 4. 
, సాధింప _ అని పాఠములు. 


జ 


© 


టిం 


నుళ్చా 


(as 


1. వీరలన-వ. 2. చేకొనియుండును_గ్ని చ.ద.ళ మ, లి. సిద్ధి_క.గి;,చ.ట.ద వీ.శ.వమ ; 
బుద్ధివాం ₹ును ఆఆఆ సరు. మే కును == అత్యధిక సంఖ్య (పతులు వ్‌, చేర్చిన 


యందరు __ క.ట; 'ఎెల్లున (గ) నందరు.._గ,వ; ఐల్చ్పననందరు - కొన్ని[వతులు. 


15 ఆ, 


16 క. 


-17 వ, 


18 క. 


19 క 


20 వ, 


15 


17 


18 


శ్రీమదాంధ్రమహాభారతము 479 


యజ్ఞ సేనుకూ (తు నభిజూత నాతని, యజ్ఞ వేది 1నుదిత యయినచాని 
ననఘువిధి వివావామయి పాండునంద2నుల్‌ , మిగుల మి తబలసమృద్దు లయిరి. 


కొడుకుల యభ్యుదయమువిని, కడుసంతసమ య్యునిపుడు కౌరవకుల మే 
ర్పడ * వెలుంగె నెల్లి రాజుల, శేనొడిచిన భుజవీర్యమున మహోత్సావామునన్‌. 


అని విదురునకు 1మనః[పియంబుగా బలికి యంత;ఃపురంబునకుంజని యంత 
స్తాపం బేర్పడకుండ నుండునంత( గ ర్లదురోధనులు ధృతరాష్టు)పాలికిం జని 
యిట్లునిరి. 


న దుర్భోంధోయు(డు తం డితో వాంఢవవొంబాల 
౧౨జేదనోవొోయంజు నాలోబించుఖి : 
స. 141022 ర 


రేయును బగలును విదురుండు, నీయొద్దన యునికి. జేసి నేరము పలుకళా 
'మాయిష్టం బెజింగింపంగ, ధీయుత*యెడంగంటి మిన్నిదివనంబులకున్‌. 


ఏదురు(డు పాండవహాతు(డని, ముదలన యెణీంగ్నియును నతిసిమోవాంబున న 
ప్విదురు'వచనంబ నిలుపుదు, హృదయంబున నత(డు చెద్దయిష్టు(డు మీకు౯. 


అనిన వారలకు ధృతరాష్ట్రం డిట్లనియె. 


1. బుట్టినట్టి దాని _ ఓ 2.నుల్‌ మిగిలి _ కొన్ని పతులు. 
దు దట 


1. చెలగె _ ఓ; వెలుగె _ ఆక.గ,జడ; వెలిగా - వా. కొన్ని (పతులు. 2. 
వారల  గిశ నన. ౨. నొడిచిరి ,నొడిచితి _ అని "పక్కు పాఠములు. 


1. మనః_కొన్ని[పతులలోలేదు. 2. యంతన్సంశాపంబు_గ.గి!.చ.ద. భాసం.ల,వీ.శ.వష. 
1. మాయభిమత మెటీంగింపంగ మ. ౨9. పొడగంటిమి _ డ. 


1. వచనములు -- వీ.ళ వ. కొన్ని (పతులు. 


480 


ఆదిపరంము_.._.అ “మాశ్యాసము 
0 అ 


21 సీ, పలుకుల 'జెయ్యులం జాండవులకు. (బీతిగలయట్ల యుండుదు.గాని నాదు 


బి5 ఆ, 


వ] 


22 


వలి 


వాదయంబు విదురున కెన్నండు నెణి(గింప నేమ మీతలంచిన యివ్వెధంబ 
తలంచుచు నుండుదు దె వసంపద గలవారల. బాండవవరుల నేమి 
సేయంగ నగు *నెద్ది చె్పుండిష్టం వింక ననిన విచి[తవీర్యాత్మజునకు 

ఏ లు ( 


| దుష్ట చెష్టి తుండు దురోధనుం డిట్టు, లని యె జి త్రగింపు మవనినాధ 


పాండురాజసుతుల( బాంచాలపతి యొద్ద, నుండకుండ. “దేయు టుచితోమివుడు. 


. అదియెటనినం బు త్తం మి త్త) బాంధవ బల!ీనంవనుు౦డే న దువదునోద్ద( 
య జాం జపారి ఉం ద గస 


బాండవు లుండువారై న వారలం గృప్పబల చెవులు యదువృ ప్పి భో జాంధక 
2వర్గములతో వచ్చి కూడిన నెవ్వరు సాధింపనోవరు గావున నెడసేయక (దువ 
దుండు పాండవుల విడుచునట్లుగా భేదింత ముండె వలను గలవారలం రలంచి 
కాంకేయమా[చేయులను దమలో *విరక్తులగునట్లుగాం జేయింత మొండి 
నతిలలిత| పమదాజవంబుల( [బి త్యెకంబ 'యవురకుం [బయోగించి (దెపది 
5వలన విర క్తి. బుట్టింత మొండె నేవురకు నొక్కతియ యాలగుట కష్ట్రంబని 
(దోవదిం జాండవులవలన విగత న్నేవా: గావింత మొండె నుపాంశు పయో 
గంబుల భీము వధియించి “తక్కినవారల బలహీనులం జకెయుదీిము. 


గాడ్పు*చూలి పిలు(దు( గావంగనగ్గును, సోర్వ నమరులై న నోప రాజీ 
నతడు నివాశులిడగుడు నశమంబున, వార్డు నొక్కరుండ కర్తుం డోర్వోనోపు. 
థి నె వ్‌ 


2 


1. చెయ్యుఅ _ ద,భానం.విమ. వి, లెడ- ఆ. 8. గలిగినట్లుండుదు - గి।.చ.ద 
వీ.శష క. నదిజెప్పుడిష్టంబనిన _ అబుగబ. 5 యనుచితమిపుడు _ ఈయ. 
6 మకుడ వ 


ls సనహితుండైన, సమేతుంజైన అయా ఆని “మోర ములు రి గణములతో ___ కొన్ని 


(పతులు, ఏ పుచ్చి, పిలిచి __ అని పాఠములు 4. విభ క్తులగునట్టు తాల సాతి 
ఏ. యందు కొన్ని పతులు 6. విరక్తులంజయుద -- బ. 7. తక్కిన -- 
కొన్ని |పతులలో లేదు. 8, మొండె _ అ.బు.క.న శ 


1. చూలు _ అ.ఆ.బు.క.ఖ,పమ.యయ.న ౨ రుద _ కొన్ని పతులు. లి. డైన. 
కొన్ని (పతులు, 4. జాలు, గలడు _ అని పాఠములు. 


విక్తీ వ. 


26 వ, 


వష 


25 


జరి 


శ్రీమదాం[ద్రమహాబారతమ :$! 


ఈయుపాయంబులలో నెయ్యది =యుచితంబును నపగతదోషంబును 2నడీళ 
సూతంబును నగునట్టిచానిం జేచ్చెర నమప్యించునడె యనిన: గర్హుం డీట్లవి'యె 


1ఆర్యవృత్తుండు *రాజాన్వయసమ్మతు. డఖిమతేనంబంధు. డయినవవాండు 
గురావంతులగుచున్న కొడుకులు గలవాండు పాంచాలు-జేల యప్పాండు 
సుతుల 
వినయసంపన్నుల విడుచువాండగు మణీ పాండునందను లేక పత్ని *యంద 
కరమనుర కులు గావున దమలోన నేల డిల్లుదు రన్న లడయ్యు 


- నొక్కసతికి. బతులు వెక్కంగడు రగుటిది, సతులకోక్కె”గాన యతివక్ళష్ణ 


సుందరాంగి వారియందేల యీపర కు యగు మనోముదంబు.౯190దగులు(గాక. 


మతి భీమే కహ దొల్లి మీచేసిన యుపాంళు'వధల నేమియయ్యు నింకనునట్ల 
కావున నీయుపాయ[పయోగంబులన్ని యు నుడిగి యిప్పుడ పాండవుల 
యందు వి|క్రమంబు (పయోగించుట కార్యంబు. 


1. యభిమతంబును _ పెక్కు (పతులు. ౨.న- శ.మ, మున్నగు పెక్కు (పితు 
లలో లేదు. అప్పుడు అపగతదోషంబును దీ 
మూలమిట్లున్నడ. తస్య పయోగమాతిష్ట 
విశ్వాసాదువదేపారైవర్ల ౪, శావరేవహిళక్యా 
(పతిపుట. 1250. 


ర —  గిః:ఃచ.ద.భానం.ల.వీ శవ. మూలము - ఆర్భ్యవ్చ త్తళ్ళా 
పాంచాలి పి పి.ఎస్‌. (పతి పుబ 1256. 2. శరాజాన్వయ నమ్యతు: డు ౬ గిచద 
భాసం.వీ.శ.మ ; రాజాన్వయ వర్టిష్టుండు - లవ; రాజాధర్శవ వర్టితుః డు న; రాజా 
ధమవర్జితుం పు లా కన్ను పతులు. ల నద్వంధుడై నవాడు బట. “లేం ముర = 
కొన్ని (ప్రతులు. 5. చన —_ వక్కూ EE ప్‌ [(డులగుఒ రై గక, 
భా.కూ ; పెక్కండురగుటిది 7 గానకతిన - గ్నిగు.చంద,వీశ.మ.ను 
8. విర క్త కొన్ని |వతులు ర. రధంబుదగులు  చశ స. 10. నందుగాక __ 
బు,వ; ఇచ్చట (వొసయతి శప్పినది 


సం, 





1 (పయోగంబుల a ఒ.ఖ.గ.గ్ని.చ.బ ద.భాసం.య వీ.శ.వ. 2 బుమకియు._న. 


ఇం! 31 


482 


ఆదిపవరంము.__. అ ్షమాళ్యాస 
క 52 


27 చ. ఘన మగుపికమంబునన కాలె జగ _త్తతయంబు: నాకా 


వర వ. 


29 


27 


28 


29 


సనుండు జయించె భూతలము నర్వము 1మున్‌ భరతుండు వికమం 
బునన జయించే వికమిము భూరయశః పియు లై న రాజనం 
దనులకు నర్వసాధనము ధర్మువు శశునిబర్హణంీబులన్‌. 


కావున జతురంగబలసాధన “సన్నద్దులమయి యుద్దంబునం ఇజాంచాలు 
ిళంజించి పాండవుల నొండుోగడనుండనీకళ తోడ్కొని ఇ త్తమనిన. గరు 
పలుకు లాకర్ణించి ధృత రాష్ట్రం డిది యీ వార్యంబగు నయినను మతినుంతు 
లతో విచారించి చేయుదమని భీషదోణవిదురోళల్యకృపాశ్వత్రామ సోమ 
దత్తాదులం బిలువం బంచి యంతయు నెజింగించిన ఫీష్ముండు దుర్యోధనుం 
జూచి యిట్లనియె. 


మ_త్తకోకిలము. ధీరు!లౌధృతరాష్ట్రపాండు లత్మిపళ_స్తగుణుల్‌ పసి 
ద్దోరుకీ ర్రులు నాకు *నిద్దలు నొక్కరూవ తలంపంగా 

వీరు వారను నట్టిబుద్ది కవిభఖేద మెన్నండు లేదు గాం 

భార్‌ పు_త్తృ)శతంబునందు' బృ థాతనూజుల *యందునున్‌, 


1, నున్‌ _ ఓ.డ.ళ.వ ; నాభరతుండు -- క.ట.గన,వ.బ. వ విభూతి _ పఏ.ఖ.న. 
8. బిలకా _ కొన్ని [పతులు 

1. కావున. విగత స్నేహులమయి చతురంగ = గి.చ.ద.వీ.ళ,మ, క. సమృద్థుల 
మయి - ట. లి ఛేదించి, వధియించి, బంధించి - అని పొఠథములు; పాంచాలుర 
అనికూడ గలదు 4. కడ _ ళ.వ. కొన్ని (ప్రతులు. శ్‌. తెమ్మని, వత్తమని __ 
అని పాఠములు. తె_త్రమనినకర్గు పలుకులు - సమానము కనుక సరళాచేశముకాదని 
భా.కూ. 6, కార్యంబయి[ బై )నను ఆ గ్మిశ,ష, పెక్కు (పతులు. చు మంత్రు 
లతో _ కొన్ని పతులు ర. మూలమున ఈ సందర్భమున శల్వుండు మున్నగు 
వారి |ప్రశంన లేదు. భూయ ఏవచభీష్మశ్న |దోణోవిదురవవచ। యువాంచకురుతం 
బుద్ధింభ వేద్యావత్సుభోదయః పి.పి.ఎస్‌. పతి. పుట. 1255. 


క en "పెక్కు (పతులు. వి, నిం(నం)దరు - ఆప. లీ. విభద మెన్నడు క గ్ని.పి. 
క.ష..తి.వీర.వృ అక.భాసం. కొన్ని (వా6ంత పతులు ; వివేక మెన్నడు _ వా.ళ. కొన్ని 
(పతులు. 4. యందునకా _ బు అక.వృ; యందు నువ్‌ _ య.న.తి థభాసం.భా.కూ. 
కొన్ని పతులు ; యందుమున్‌ _ వా. కొన్ని (పతులు. 


వీ0 వ. 


81] ఆ. 


వ2 క. 


రీల్‌ వ. 


80 


81 


82 


లి 


శ్రీమదాం(ధమహాభారతము 483 


జక భీవ్భ[దోణులు దుర్వోధనునవ బుద్ది సెవ్హ్రుట ఫ్‌ 
నం. 1_195_1 


అప్పాండవులతోడి వ్మిగవాంబు సేత శెన్నండును నొడంబడ!చేర బితృ 
వె తానువాం బయిన రాజ్యంబునకు “నీయట్ల వారు నర్గులు గావున వారికి 
నర్ల రాజ్యంబి చ్చిన నీకును నీజబాంధవులకును 3లోకంబులకును [బియంబగు నట్లు 
గానినాం డవకీర్తియగు. గీర్తి శనిలుపుటయకాదె రాజులకు జన్మఫలంబు 


కీ ర లేనివానికిని జీవనంబు ని,రర్గక ౦బ చూవెయవనిమీ (ద 
నిత్యమయిన ధనము నిర్శలకీ ర్మియ, యట్టికీర్హి వడఓయు టశమంభె, 


ఇలంగీ ర్తి యెంత కాలము, గలిగి (పవర్తి ' లై “ఒంతకాలంబును ని 
త్యుల కా రెకీర్హిగల పు,ణ్యులు కీ రివిహీను( డెందునుం బూజ్యుం డే. 


కీరియు నపకీర్తియు జనులకు న్వర్గవరక 'నిమితృంబులు గావున నపకీర్తి 
సరివారించి 2కీ ర్రిం|బతిష్టించి వె తృకంబగు రాజ్యంబు పాండవులకిచ్చి వారి 
తోడ బద్ద్మీపణయుండవయి. కీర్తి నిలుపుమనిన ఖీష్ముపలుకులకు సంతసిల్లి 
[(దోణుండు దుర్యోధనున కిట్టని యె. 


l= అర అరు (పతులలో లేదు ౨ మీ _వీశ.ష. కొన్ని (పతులు. ఏ. తోకంబు 
లకు _ శ.ష. మున్నగు కొన్ని [పతులలో లేదు 4 రకించుబయ _ పెక్కు 
(పతులు. 5. రాజులకు _ పెక్కు (పతులు ; జనులకు _ వా. కొన్ని (పతులు. 


1. యుడ శ మంబు -— కొన్ని (పతులు _ యు(డ|శమమున a “క్త 


lk ల్లు -- సెక్కు (పతులు. 2 నంతకాలము కృత పుణ్యులు కాలెకీ ర్హనీయులు నిల 
గీ ర్రిహీనుంజెందు నెన్నంబడునే ___ మ. 


1. పాతువులు -- ఆ. 2. కీర్తిం బతిస్టించి = చద.శుమ. 8. సఖ్యుండవై — 
కొన్ని (పతులు. 


4 4 


ఆదిసర్వము._అగమాశ్వా సము 


కీఓ చ. బహుగుగా ము త్తమో త్త్రమము పథ్యము “ధర్మ్యము సాధుసమ్మతం | 


బహితబలో[ పమాధి విపులార్హయుతం *బగుట౯ భవత్సితా 
మహువచకంబు( జేకొనుము మానుగవారలతోడ నీవు వి 
(గహ మునరింప నేమీటికి. గాళవ సౌబల కర్ణ శిక్షులకా. 


కీర మ, విలసద్దర్శ 1విశుద్దివృత్తులు కివరయోవ దుల్‌ “కుశాగీయ బు 
అ ది లా లది U 


దులు మధ్యస్తులు కార్యని ర్హయసమర్దుల్‌ మానమాత్సర్య దూ 

(వ ధి ణ థి 

రులు నాంజూలిన వాగిపల్కులకు టై రుద్యుంబు గావించు న 
జులు భూనాథున కాసప్తులున్‌ సఖులునై “ళోషింతు రత్యంతముక, 


1 2 అగ ఆర 
86 చ. తనరుచు 1దై వియుక్తి మెయి ధర్మువు సత్యము, దప్పకున్న య 


“య్యనఘుల్నపై తృకం బయిన యంశము మిన్నక వ(జపాణి ౩ 
ననుగొనఈ బోలునయ్య కురునందన వాండుతనూజు లున్న వా 
రని విని వారికిందగు [పియం బొనరింపక “యున్న *ీధర్ము వే. 


కీ? వ. వారితో "వి గహించుట కార్యంబుగాదు కావున బాండవదుపదధృష్ట 


ల 


86 


ద్యుమ్న కుంతీ దొపదులకుం |బియపూర్వకంబున నుచిత భూషణాంబ రావళులు 
వేలువేు *యిచ్చిిపుచ్చి పొండవుల నిందులకు. దోడని *వచ్చువారుగా 


1. వస్తుభూపణము __ స, పెక్కు (పతులు ; బహుగుణదూర దూషణము - క, 
అద ఇ అత అ సాలె 
వి, ధర్మ కిము | గ్ని తద కము తధ్యము - వా, కొన్ని (పతులు. వ్‌, (పభిది న 
గ్విచ.ద.ఏ.ళ,ష్కు కీ. బరయన్‌ __ బు.బ. ర. నిపు - కొన్ని (పతులు, 
క్‌ 
6, కౌరవ __- సంబోధనమని ఛా,కూ, 


1. పరుల్‌ (పసిద్ధులు -- ల శ. వృద్దులు ర. శి. యళోవృద్ధుల్‌ ఆ గ్మి చద. 
శవం. శీ, సుశాస్త్రీయ _- ఆబు, ర లనంజాలిన -- గ. 6. మోభింతు, 
శోభింతు - అని పారములు 


స 


1. ధర్మయు క్రి — ఆవఐ.క.ఖమ. లి, 3 - బు ఓ.జ.డ ర, లి. త్యనఘుల కా 
కొన్ని పతులు. శ. యున్న --- ఊడర,వ. 5. యుక్తమే __ పెక్కు (పతులు; 
బాడియే __ అ.ఖ, 


1, విగవాము, విగహించుట -- కొన్ని [పతులు బి నిచ్చి పొండవుల __ గ్ని.శ మ, 
కొన్ని [వతులు. 8 పుచ్చి_ పెక్కు పతులలో లేదు. 4. తెచ్చు-బ.ర; వచ్చువారి(గా- 


88 తే. 


లలి వ. 


40 క. 


లిం 


39 


40 


శ్రీమదాంధ్రమహాభారతము 485 


దుశ్శాసనవికర్ణ | పభృతుల 'సమకట్టి పరపుమనిన |దోణుపలుకు 6లవకర్ణి ంచి 
కరుండిటనియె. 
to య 


ముదున!ళులు దమకిమ్ముగా. జదివికొం|డు, గాక పతులకు హితమగు కర్ణ మేల 
*యొలసి చెప్పుదు రహితుల? గలపికొనుట, ధర్మువని *రిడి నయవిరుద్దంబు 


గాదె. 


మంతులు దమతమ బుద్దిదోషంబుల * సెట్లునుం బలుకుదురు *వారల *సాధు 
త్వంబును *నసాధుత్వంబుకు సెఖుంగవలయు నెట్లనినం దొల్లిగనితంతువను 
is వ అగ 7 
మగధ రాజు విక లేం| డ్రియవర్షుండయి శ్వాసమా|తంబతకి. రాజ్య తం| తంబు 
నందనవురుండ యుష్న్న నాతనిమం|తి యేక | పధానుండయి రాజ్యతం|తం 
ఎ ~~ 

బెల్లం దనవశంబయగుటం జేసి వాని నవమానించి తదీయ రాజ్య విభవం బెల్ల ( 
వేకొని యె వాండును షిక్రమహీనుండయి శాజ్యంబు గోల్పడియెం గావున 
మంత్రులు హీతులపో లెనుండి యహితం జాచరింీతురు మీయిద్దఅపలుకులు 
మాకుంజూడ నహితంబు అనిన నలిగి వానికి *దోణుం డిట్లనియె. 


ఉడుగక 1మయొమహితము. 2బలి, కెడు వారమునీవు 3హిత్రవు కియగొనంగా, బ 
ల్కెడు వాడవు మాకంచును, గడుహితు(డవు నీవకావె కౌరవ్యులకున్‌. 


ఐ.గ్మి చ భాసం వీ.శ ష, 5. సమర్పింపుము కొన్ని [పతులు 1 [పముఖులం బనుపుము, 
నంపుము =. అని పొరసులు ; నమర్పుము_వ. 6, లాకర్శించి జ కన్ని (పతులు 


1. ళుల్‌ - టఓ.ర వీ.ల, 2. చెప్పుదురు ళతుకన్నుల గప్పుకొనుట క. లి. 
వినయవిరుద్దంబు — అ,ము.ఎ,.కొ,జడ 


1. తను _ పెక్కు [పతులలో లేదు 2 నెట్లునుంబలుక నేర్తురు _ మ; యెద్దియేని 
యుంబలు3 నేర్తురు - య. 8 హితులపోలెనుండియు యహితం బాచరించు వారల _- 
చెరు (పతులు 4h. నారంకు = కొన్ని (పతులు. రి న సాధుత్వంబును - 
సెక్కు (పతులలో లేదు, 6. వితంతుండను, విదితుండు, అవధ్యుండు, నీతుండు, 
నిరవధ్యుండు, చిదానందుండు, పితానందుండు, వినందుండు (స) అని యిది యనేక 
విధములుగా: గానవచ్చుచున్నది. భండార్కరు [పతియందు-[శూయ శే హి పురాకశళ్చి 
దంబువీచ కతిసన్మృతః పుట 781 అని యంబువీచుండు చెవ్పంబడినాండు. గూయశే 
హి పురాక శ్చిద్వినిందఇలివి కుతః అని పిపి.ఎస్‌, (పతి పుట 126లి. 7. భారంబు 
నందు -- కొన్ని [వతులు. ఏ, తురుగావున మీ యిద్దర - కొన్ని పతులు. 
9, దోణభఖీమ్మ లిటనిరి _. ఎ.ఓ ఖ.జ.బ.వీ. 
6 ౧౧ 


1. నేమ __అ.క.ట క. చెప్పెడు -- ఓ. లి. హితము -- పెక్కు (పతులు, 


486 


41 క. 


ఆదిపర్వము. అ షమా శ్వాసము 
లు 


నీ!కఅపుల నిక్కురుకుల, మాకులతం బొందుకుమి యాళ్చర్యము సో 
మ్యాకృతులు గానివారల, చవాకులు శతలు నుషదవంబుోల కావే. 


. అనుచున్న సమయంబున నయ్యిద్దటివారించి విదురుండు ధృతరాష్ట్రన 


కిటని య. 
oe 


. ధర్మార్థ 'వి _త్తృమ.ల్‌ తథ్యవాదులు వయోవృద్దులు మధ్య*స్టవిమలమతులు 


ధి 
[దోణగాంగేయులు దుంతవిదూరులు ని వ్నెద్దిగఆహిరి నెమ్మితోడ 


చానిన చేయుట ధర్మువు వారలకం కె శీకాాత్రుల్‌ నీకుంగల ర యొరులు 
దుర్యోధమండును దు శ్శాసనుండును గర్హుండు ళకునియు6 గరము జాలు 


. రతుయగరిదియు ధర్ము విద్‌ యధభధర్మంబని, యట్ట'వారిపలుకు లాచరించి 


వినక పాండునుతుల వేగరావించి వా,రలకు( బీతినర్ల రాజ్యమిమ్ము. 


44 మ. తమకుం చార యజీయు లెవ్వగెకి దోర్లర్చంబునకా దానివి 


41 


£9 


44 


45 


శమిశతారాతిబలు ౦డు వారలకు, ఇాంచాల! పశుం డిప్ప్ర సు 

] అధ భారం 
ట్టము ] దాన య్యె6 దదాత్మజుండయిన ధృష్టద్యుమ్నుడున్‌ వారితో 
నమివీర్యుం డొడ(గూడె "నిష్ట సఖు(డై. సనంబంధబంధంబునకా, 


. బలదేవాచ్యుతసాత్యకుల్‌ దమకు నొప్పకా మి[తు!లుం గూర్చు మం 


|తులు(గా దై వము మానుషంబు6గల నిత్యుల్‌ నీకు దుర్వ్యోధనా 
దులకంశుం గడుభక్తు లెంతయు *వినీతుల్‌ *వీరు అప్పాండుపు 
త్త్రలు నీవుత్తు )ల కారె వారిందగునే దూరస్టులం జయంయగన్‌ . 


1. కతమున -- న; కజపుట వినికురుకుల _-_ ల 2 లతంబొందుట - పెక్కు 
(పతులు ; ల్యముబ్‌ ౦దుట —_ కా.కూ.వా.ళ. ల. లుకావే _-- ఎక్కు (పతులు. 
1. వేత్తలు — ఆ.ఉ; వృద్దులు, వృత్తులు --- అనియు పాఠములు. ౨. న్తులిగ్గ 


@ 
మతులు ఆ. 3. న నెమ్మితోడ - అపం కొన్ని పతులు, 4. ను నీకొరుల్‌ 
గల రెహితులు -- వెళ్ళు (పతులు ; కంకె నీకతిహితుల్‌ గలరె యొరులు -- న. 


1. గానయ్యె సం. 2, వీరుండొడగూడె __- కొన్ని (పతులు. లి. నిష్టుండయి 
దచాసంబంధ బంధంబునన్‌ - గ్ని,చ ద.ళ.ష. 


1. అంగూర్చు ర. కొన్ని (పతులు. ౨ మవోదోర్వీర్యుల క. లి. ధీరుల 
ప్పొండు -- గ్మిచ.వీ.శ.మ. 


తీరి ఉ. 


47 ఉ. 


40 క. 


49 వ. 


5 క, 


46 


47 


48 


49 


శ్రీమదాంధధమహాభారతము 187 


ఆహావభూమిలోన( బరమార్థము పార్టుండు వై రివాహినీ 
వుష్ణవాము Su మఘవుండును వానికి మార్కొనంగ ను 
ఇఅ్యావాము సేయ (డన్న ౧ఘంనారుల ధీరుల సావానుల్‌ నిరు 
త్సాహులు *|దోహుళై యెదిరోచత్తురొ *మందురొ మాన వేశ్వరా. 


న్‌ 


ఆయత బాహు(డాళ నికి న్మగజుం డ( గణి *పోరులందు నా 
గాయుతనసత్తు( 2డుద్దతయుగాంతకృ ళాంతనిభుండు ఫీము(డ 
వ్వాయుజసవ్య సాచుల న'వార్యబలోన న్న తి బోలుచున్న మా 
దేయు అ జోయు లన్వంకి "దేవనముల్‌ సమ రాంతరంబునన్‌. 


తమ్ముల 'యట్టుం తనకు వ,శమ్మయి ధర్మువును ధృతియు సత్యము(గారు 
ణ్యమ్మును నొవ్నంగ( బేర్ళి ని, జమ్ముగ మనుధర్మజున కసాధ్యము గలదే, 


వారల బలప'5'|కమంబు లెల్ల వారికి దృష్ట పూర్వంబుల యట్టివారితోడ విగ 
వాంబుసేయు దడ దుర్భుద్దునుం గలా నః ఎణ్యమ్మున నమ్మవోత్ములు జననీసహి 
తంబు లక్కయింట [బతి కిరి సీయందు. బురోచన *దిగ్దంబయిన దుర్యళఃపం 
కంబు. బాండవాను[ గహ ఒలంబులం జేసి కడిగికొనుము దురో్యోధ* నాపరాధంబున 
నఖిలమహీపజకు 3నపాయం బగునని తొగ్గియు నీకుం జెప్పితి నట్టోగాకుండ 
రజి ౦ంసుమనిన విని ధృత రాష్ట్రుండు విదురున కిట్లనీ యె 


వీసను a దోణు(డు భూ '9నుత విశుద్దధర్శబుద్దులరగుటన్‌ 
సవన నమున కవ్యజత, గాపింపంగ ౦, కాగ్యగతి మూఢు.డ నే. 
1, పేల్చుచోట -- ర ఏ వైనవాలెదిరి - ఉ రి. చావకమందుశే _ నన, 


శ. నొత్తురొ  ఉగి.చ.ద వీ.7.ష; నిల్లురొ -_ ఖ. 
1. వీరులందు- సెక్కు (పతులు. 2. డుద్యత _ పెక్కు (పతులు ; డుదృట--ర. 
1, యన ౫ కొన్నీ (పతులు ; యటువలె __ వ, 

(గు 


1. కృతంబయిన ఎ ఉ.ద.వీశ.వమ, 2. నుకశారణంబున -- కొన్ని (పతులు ; 
నర్చ అాపరాధంబున -- చ.ద.వీశ.ష, లీ నవకారంజగు = కొన్ని (పతులు, 
4. గాకుండ నక లజనంబులను కులంబును _ ఆ.జఉ. 


bre ప; నంబులవార్హత ఆ పెక్కు (పతులు ; నమునకనర్థము ద 
గి.చ.ద.ను.వ వీ.శ.ష; నకపార్థత (ము) mee) . 


488 


51 వ, 


52 మ. 


ర్‌లి ఉ. 


54 క, 


ర్‌ 


ఆదిపర్వము __అస్టమాశ్వా సము 


-౨ వొండవులణు దోడ్తోర ధృత రాష్టు9ండు ఎదుడుని౧ం బించుటు == 
సం. 1_198_3 


మీపంచిన విధంబున నప్పాండవుల కర్ద రాజ్యం ఎవి చ్చెదనని ఫీష్మవిదుర 
[దోణాదులయిన బాంధవ| పధానులయు దుర్యోధనాదు లయినపుత్తు) లయు 
సమతంబున నిశ్చయించి యప్పుడ పాండవులం *దో డేర విదురుం బంచిన 
నొతండును ధృత రామ్టం శాసవంబున [దుపదుపురంబునకుం జని పుత్తం భాతృ 
పరివృతుండై యున్న ద్రుపదుని వానుదేవనహితులై యువ్న పాండవులనుం 
గాంచి ధృతరామ్టు9ండు పు తెంచిన వివిధరత్నభూషణాదుల *వేయువేట 
యిచ్చి తానును వారిచేత |బతిపూజితుండై శేశవపాండవసమక్షంబున 
విదురుండు |దుపదున కిట్టనియె. 


అధిజాతుండవు ధర్మశీలుండవు నీయం దెన సంబంధ మిం 

దభిరమ్యం బనురూపస 'మిష్టమని సౌవోర్షంబున౯ జాహ్నవీ 
(పథవుండున్‌ ధృత రాష్ట్రు)(డుం గృపుండు. గుంభ|పొద్భవుండున్‌ యళో 
విభ వాలలికృతసంతసంబు వడి *రుర్వీవంద్యులిష్టంబునన్‌ . 


తల్లియు. 'బుత్తు) లేవురు నుఃిదా_త్తమతుల్‌ దమయొద్ద వాసినం 
దల్లడమంది యందణును దద్దయు దుఃఖతచిత్తులె రి నీ 

యల్టురం జాండుపుత్తు)అ( (బియంబునం జూడగ గోరుచున్న వా 
రెల్లజనంబులుం గురుకులేశ్యరు( డాదిగ బంధువర్గము౯, 


1గురుగుణయుతులగు కొడుకుల (, గురుకులము వెలుంగినయిన కోడలి. గృవ్ష్యం 
బరమపతి[వత గొంతిని, గరుణను రాంబని చెరాజు గజపురమునకున్‌. 


1. మీ వచనంబున _ బ వి, బిచ్చితినని _గుటండ. 8. దోడ్కొనితేర _ పెక్కు 
(పతులు. 4, వేలువేజనిచ్చి _ గ్ని.ళ.వ. కొన్ని పతులు, 


1. మౌటస్తమని - ఆ. 2. రుర్విన్‌ వై ళ్యులిష్టంబునకా _ అపం. 


1 బుత్తు9లవురు -_ సెక్కు (పతులు ; గన్న యేవురు _ వా. కొన్ని పతులు. 
2. దారనుతుల్‌ _ పెక్కు (పతులు ; దా_త్తయశుల్‌ _ ఖ.వ, 


1. ఉరుగుణ _ కవ. ౨. జేయు _ జ.భావం ల.న. 


55 వ. 


5్‌రి చ 


ర5్‌/ క. 


55 వ. 


రి క. 


60 వ, 


6156 


శ్రీమదాంధమహాభారతము 49 


నీచేత ననుజ్ఞాతు ,లెకాని పీఠలు రానేరరు గావున వీరలం బుతెంచునది యనిన 
విదురునకు |దుపదుండిట్లనియె, 


రవినిభ తెజుడై న థృత రాష్ట్ర (డు వఠ్రివరగ. నీవు కార్య గ” 
రవమున వచ్చినప్పుడ తిరంబుగ వీరికి నిష్షసిది చా 

ల 
1నవు టది యేమి సందియమె యంబుజనాభు(డు నీవు. కాండవ 
[పవరుల కెల్ల పొద్దును శుభంబ తలంతురు 2-కాదె నెమ్మితోన్‌ 


వవును 1 దోణుండును వను, దేవతనూజుండు ఫీష్మధృత రాష్ట్రంలు స 
ద్భానమున నెద్దిసేయం,గా వగచితి రది హితంబ కా కొం డగునే. 


అనిన వానుచదేవుం డిట్లనియె. 


ఎవ్యరును నేమిసేయుదు, రివ్విదురుండు పాండవులకు హిత మొన'రంపన్‌ 
2నెవ్వగనొండు దలంపకు(, డిప్వీరుల కగు నభీష్ట విది మొదలు౦గా౯ా. 


అనిన నందజుకు ధర్మనందనుం డిట్లనియె. 


'కురుముఖ్యులు ధృతరాస్ట్ర్రవి,దురభీష్ములు గురులు మాకు దుపదపిభుండున్‌ 
గురుండు మురాంతకుండు జగ,ద్గురు( డిందఅమతమునను నగున్‌ శుభయు కుల్‌. 
_: నాండన్చులు వా స్పవ్రరోందునవ వచ్చుట ;_ 


సం. 1.105910 


, అని యుధిష్టిరుండు 1వారియనుమతంబు *వడసి తమ్ములు దానును పాస్త్తి 


పురంబునకు( బోవీేనిశ్చయించి [ధుపదు వీడొని | పయాణోన్ముఖుం డయ్యె 
1. నవుడిది _ ఒశ.స ; నవుటిది కొన్ని పతులు. ది. కాలె ౬ చ.శశ ,ష, 
|. ధర్మజుడును నను _ పెక్కు (పతులు ; రలశబజుండును __ ఒ.ఖ.ల.బీ. 


1. రించు౯ _ కొన్ని (పతులు. వ, నెవ్వగలొండు _ ల, రి మిదియు మొదలు 
గాన్‌ -- భాసం, సెక్కు (వతులు. 


1. కురు ముఖ్యులు - కొన్ని (పతులు ; గురుముఖ్యులు ఎ అౌెం.కొన్ని (పతులు 


1. వారి యనువముతంబు -- పెక్కు (పతులు ; వారియనుమతంబు - వా. కొన్ని 
జగ క. ణ్‌” ఖే కో af (a 3 
(పతులు. వి, నదమ్ములుం - పెక్కు (పతులు. వ్‌, సమకట్టి - ఒఓ.క.టి 


490 


64 వ. 


65 ఆ. 


69 


64 


60 


ఆదిపర్వము___అ మా శ్వా నము 
శు తౌ. 


నిట్లు విదురుండు పాండవుల" జాంచాలిని గుంతీదేవినిం దోడ్కొని వాసుదేవన 

రట ఇ అహము సనా సమస్వాతులే తోడలాంగా వచ్చునంత వారల 
ే టు నీ వు ద్ర శ్ర వార్పు 

త... క క రాష్టుంండు కర్తచ్శిత స రుల  నెదురు 

పు త్తెంచినం ఎన్య సమేతులయి మహోత్సకంబుతో6 కాండవులు గజపుర 

పవేశంబు సేయునపుడు వారలంజూచి, 

(' 3 


. పురజను!లెల్లను గర 2మనురక్తుతై. ధర్మస్వరూవుండీ ధర్భత నంయు( 


డనుజులుదానును జనుచెంవెం జాండుభూజన పతి జీవించి మవల? గావ 
బీతితో( దానిప్పు *జేతెంచె మేల య్యె నిమ్మవోతులకు చె వమ్ము. బురుష 
కారంబు( గలుగంగ ఛారుణీరాజ్యంబు వాయు నే యావదల్‌ వాయు. గాక 


= చానహోమజపవిఛానముల్‌ మనకివి, గలవయేని ధరణివలయరాజ్య 


మీంద యుండి ధర్మునందను. డొవరించు చుండు గావుతమ యఖండితముగ. 


అని పౌరు లెల్ల దీవఏంచుచుండ.6 పెరవకుల *శనందనులయిన పాండువందనులు 
వచ్చి భీవ్మధృశరాష్టాదికురువృద్దులకు (మొక్కి. సకలజనానిరాగం బొన 
రించుచు దురోోధచాదులతో గలసి యెష్పటియట్ల రాక్య"విద్యావినోదం 

జ ఇ సు a ఆ 
బుల *నేనునంవత్సరంబు లుండునంత నొక్కనాండు ధృత రాష్ట్ర్రండు భీష్మ 
విదుర దోణదుర్యోధనాదుల సమతంబుక బాండవుల కిట్లని యె. 


సర్వళోక 'కర్మసాడి యీ కృష్ణుండు, సాతీగాంగ మీకు సకలవ్యద్ద 


రాజులొద్ద నర రాజ్యమ్‌ చ్చితి? జాండు, రాజవిభవ మల్ల రమణ ం గాొను(డు. 


1 లంతయు __ ఊ. వ. నుమరాగుై . అనురాగము కలవారై _ భా.కూ' 
8, ఉతెంచెముదమున _ కొన్ని [వతులు ; డెతెంచెమంటిమి యిమ్మవోత్ముల -- ఏ.ఓ.ర! 
చకంచెక ంటేమియిమ్మ - ఖ; ఉతెంచువిధమున - బు. 


ఏ. వర్ణనుులె న = ము. 2. రంజనం గోనరించ్‌ _ ఆ.ఉ ౨ విద్యా మే కొన్ని (పతు 
లలో లేదు. 4 నొక్ళ్మవనంవత్సరంబు - ఆఉ; పాండవులు హా స్తినాపురమున 
వైదు సంవత్సరములు గాని మొక్క సంవత్సరను గాని యుండి రనుటకు మూలము 
నంచాఛారము కన్పించదు. మూలమిట్టున్నది విశాంతా స్తే మవోత్మానః కంచి 
తాలం మవోబలాః! ఆహూతా ధృతరాష్ట్రేణ లా శాంతన వేన చ. చిత శాలా 
(పతి. పుట 830. కించిళ్కాలమ్‌. అని పాఠ భేదమును కలదు. 


ls ధర్మ —- బయ, 


69 క. 


70 సీ. 


Tl a. 


68 


69 


70 


శ్రీ మదాం(ధమహాభారతమ 491 


- అని ధర్మ రాజు నభిషిక్తుం చేసి, 


| నెమ్మి(జని ఖాండవ పె, స్థమ్ము నీవాసమ్ము( జేసి తద్దయు ననురా 


గ మ్మెసంగ నుండు. డందు( ది, రమ్ముగ నని పని బాండు రాజాత్భజులన్‌ . 


. పాండవులును ధృత రాష్ట్ర” శాసనంబునను ఫీష్మాదులయనుమతంబునమ 


తా 


తులయి ఖాండవ వస్థమ్మున] కుం జనిరంత. 
ఆవి బికంరర్భ్ర యిం (ధో (పస్తవ ప్రణయ యును నిర్భించుటి :_ 
Sos lal99-28 


హాం యిం దు(దలంచె నీందుండు, కరమను*రాగమున పిశ్వకర్శను 2ని2న్‌ 
నురపురమున కెన యగు పుర, మరుదుగ ఎనిగ్మింపు ముర్వి నని *కడు(బీతి౯. 


రై వపాయనుండును ధౌమ్యుండు సొదిగా భూనురుల్‌ సూ శవివ్యాస సేమమర( 
జేసి శాంతికవిథుల్‌ 2ేయంగ సు[పశ_న్తంబై_న 3ర్రమ్యదేశంబునందు 
వాసవాదిష్టు(డై *ననుధకు నేతెంచి పేర్మితో వ్విళ్వకర్శపురము 

నిర్మించె నదియును నిరువమలీలల. దనగయిం[దప్రస్థ్ర మంగ నిందు 


. పురముతో( గుబేరుపురముతో "నరుకణోం|దు, పురవరంబుతోడ నురగరాజ 
పురవిభూథితోడ నురువిలానంబుల, నరియశంగ నొప్పు ధరణిమీంద. 


ఇమ్ము "గ విశ్వకగ్మ గచియించిన కాంచన హర్మ్యతుంగళ్ళం 
గమ్ముల రళ్ళ్శి రేఖలు [పకాశములై కడు( బగ్వ తత్సమీ 
పమ్మునః జాలుచున్న ఘనపంక్తులయం దచిరద్యుతిప్రతా 
నమ్ముల. 2 గేణి సేయుచు ననవారతముకా విలసిల్లు దత్సురిన్‌. 


1 ఎరిగిరంశ, “రుగునంత .... ఆని పాఠములు 


1. రక్తుడయి -- పెక్కు. (పతులు, 2. వలచెన్‌, ననిచెలా ___ అని పొరములు. 
కీ. రచియింపుముర్వి -- పెక్కు (పశులు, 4, రమ్యనుగాన్‌ న్‌ A | 
1. మొప్ప -- వ.ఐ,క 2&2. వేయించి _ ఆ. రి. శుభముహూ ర్తంబునందు - న, 


4. వసుమతి కేతెంచి  పగ,న, 5. వరుణునిపుర _ కొన్ని (పతులు, 


1. ల_ఆ.వ.ఐి,ప, 9. (గడి సేయుచు__చ,ద.వీ.శళ.ష. లి. నప్పురిణకొన్ని[వతులు. 


492 


72 చ. 


7కి చ. 


74 సీ, 


75 క, 


72 


79 


74 


గౌర్‌ 


ఆదిపర్వము__అ క్షమా శ్వా సము 


అలఘుతరంబులె తుహినివోరినుధారుచి నిందురోచిరా 

కులళళి కాంత వేదిప్ఫథుకుంజగ ళజ్ఞల నిర్ణ రంబులకా 

విలసితజావ్నా వీవిమలవీచివిలోలే లసత్సతాకలం 

జొలు*పగు( దత్సురీభవనమ.ల్‌ హిమ లముంబోలి యున్న తిన్‌. 


వననిధిలోని రత్నములు వాసుకిమూర్దజరత్న సంఘముల్‌ 
గొన(గ 'నవశ్యముకా జనులకుళ౯ నమకూరదు గాన నెప్పుడుం 
గొనుండు పరార్ధ్య కిరత్న ములు గోరిన వాసన *యిత్తు మ న్తెలిం 
గున బచరింతు రంగడుల( గోమటు లప్ప నిద్దరత్నముల్‌ . 


1వలరాజు సచివుల వడువున జెడ(గగు కర్కశ స్తనముల గరమువాడడి 
చూడ్కుుల 2నతి రాగసురుచిరాధరముల మదీవిలాసాలసమందగతుల 
వ కాలకంబుల వలు(దపిలుందుల *దర్పగర్గద భాపితములం కేసి 

జనుల చిత ములకు “నంతోఖ మొనరించు కామినీజనములు గలిగిసకల 


. కామభోగములకు "సదేశాంతగ్భవాము(, బోలి పొలిచియు ధర్మార్థములకు 


నిదియ 
యాస్పదంబు నా వర్గతయా విరుద్దు,లై న జనుల కెంతయు నొప్పు నప్పురంబు. 


శరనిధినినాద నిభమగు, పురఘోషము. 'గీడుపతిచి *పొలుపగు6 గరమ 
వ్వరి |బ్రహ్మాపురి మహీసుర, వర వేదాధ్యయన రవమవార్యం బగుచుకా, 


!. వోర _ కొన్ని [పతులు 2 కుడ్యగళత్‌ _ ఛా.కూ. 8 బహ్ముపతీకలన్‌ - ఉ 
4, పుగదత్సురీ కొన్ని (పతులు. 


1. నళక్యమై -- ఒ.జ.బ. ౨ రగ్లవస్తువుల్‌ న లి వస్తువులు ,వెక్కు 
(పతులు. 4. యంచు నిశక్లెజంగున -- ర, యిత్తుమ శ్లైెఅంగున _ భానం.వీ ; 
యిత్తుమ _తెజంగున ఆయనో, క (పతులు. 


1 వలరాజు గజకుంభములంబోలి, జెణగగు _ ర. £. ననురాగ _ అ. లి, వాంస 
విలనన = బ, 4 వక్తా 9లక బులు -- ఓజ.ట. 5. న ర్హనమృదుభాషణముల 
జేసి _ ఉ. ర సంతోషమొనరించు -- కొన్ని [పతులు 7. నవెకాంత ర 
8 యావిరుద్ధు లె న పెక్కు (పతులు ; యానుబంధులై న_భాసం ; యానురుద్దు 
ల న__వా. 


~*~ 


1. గీడుపటిచి __ ఆ.గి.ద.భాసం.వీ.శ.మ ; గీడ్చరించి _ వా. కొన్ని (పతులు, 2. 
ఫొలుపుగ గరమప్పురవరమున......... రవమవారిత మయ్యెన్‌  గి.చ,ద.ర, 
వీ.శ.ష. లి, రితమగుచు౯ కొన్ని పతులు. 


76 చ. 


77 చ. 


78 చ. 


79 మ. 


76 


77 


78 


శ్రీ మదాం(ధమహాథభారతము 49# 


పరిఘజలంబులం 1దమలపంకరుహోత్పల ౩ రవాదినుం 
దర కుసుమంబు*లు౯ ఘనవథంబున నుజ్జ్యల తార కానిరం 
తరకునుమంబూోలున్‌ 'వెలయు( దత్సురవ[పము పాదపీఠికా 
విరముల కొప్పనర్చనలు నారీ పువ్వుల యప్విధంబునన్‌ , 


తమము నడంచుచున్‌ వెలుంగు తత్పురగోపుం శాతకుంభకుం 
భముల విచి|తసళ్మణిగభ స్తివిశ?నములన్‌ విచితవ 

రములగు నాత్మ వాహముల నమ్మక పల్మఅలు(జూాచి యన్వవా 
లల 

వాములని సంశయ పణిహి తాత్ముండగున్‌ వారిదశ్యు౮ డెప్పుడులా. 


సరళతమాల *తాల హరిచందన చంపక నారికేళ శే 

సర కదలీ లవంగ వనన [కముకార్జున కేతకీ 2లతా 

గరు ఘనసార సాల నవాకార *మహీరువారాజరాజి నుం 

దర నవేనందనావళుల( దత్సురభావ్యాము లొప్పుం జూడ6గన్‌. 


అని'లం బప్పురి, బౌరచి త్తముల క త్యానంద న నతి 
దిని *యన్నేటితరంగలం జెన(గుచుకా దివ్య దుమాకీ ర్లనం 
దనసందోవాము( దూయుచున్‌ వికచ కేత క్యాదినానాల తాం 
తనవా మోదము. బొందుచున్‌ సుడియు నిత్యంబుం గరం బిషస్టమె, 


1 దరుల = ఖగ, ౨, లన్‌ _- సెక్కు (పతులు, ర అన్‌ "పెక్కు (పతులు. 
1. జెంతయు౯ా, డప్పురిన్‌ కొన్నీ [ప్రతులు. 


ఏఖ. బి. ఘనాగరు - ఆ. లి. కదంబక == ఓ.ట; ధరాజవి శేష 
రాజీ . ఆ.ఓ.సన ; కురంటక కోవిదారనుందర ___ ల,.,న ; ముఖా ర్హమహీ జరాజి oe 
శరర మనః ముఖ" ర్యమహీరువో భినుందర - బ. 4. చందనా __ ఈ.బ. 


1. లుండప్పురి - వ. £. మొప్పంగ న. శి. నర్జినిమిన్నేటి  బు.గి గు.చ, 
జద న.ల.వీ.ళ.శర,ష. మూలమునందిట్టున్నది --- నదీచ నందినీనామసాపురి 
మువగూవాశే. కావున నందిని యన్నేటి తరంగలం అనునదియే యు క్తముగానున్నది. 
4, యన్నేటి _- అఆనం.నసం.ను*. మొదలగునవి. 


494 


bd 


* ఇరీ పసపురంబున నిం; దవిలానంబుతో సవాస 
580వ ఇట్టి యిం(ద్ర| పనపు 6బున నిందవిలాసంబుతో వ్యా ఏవానసుదేవామమతుండై 


81 చ, 


80 


Bl 


82 


ధర్మతనయుండు 'ధౌమ్యపురస్సరమహీసుర [పవర వేదమోషంబులు సకల 
జనాళీర్వాదనాదంబులు మృదమధుర మంగళ సంగీతరవంబులు వీవిధతూర్య 
ధ్వనులు నతిసమృద్దంబు లై 1యసంగ “వర్షచతుష్టయంబునుం బోని యనుజ 
వర్గంబుతో శుభముహూ ర్తంబునం బురప వెళంబు నేసి సర్వీ(ప్రకృతిజనాను 
ఓరాగకరుండయి. 


అనుజులు నల్వురుం దనకు నత్యనురాగమునన్‌ విధేయులె. 

తనరుచు నుండ వేదవి!హితంబగు యజ్ఞ మపోలె సర్విపా 
వనశుభమూరి యె భువనవంద్యుండు ధర్మపరుండు ధర్మునం 

దనుండు ధరాధి రాజ్యము ముదంబున, "జేయుచునుం జె, 3 బేర్టితోన్‌ . 


. అనఘు వెచాధ్యయనాసక్తు నారభ్యమాణమవోధ్వరు 1ేమనుచరితు) 


సర్వవన్షా]ళశమ సంరతణేతము సత్వసంధాను నజాతళ తు 
భరతవంకో త్రము (బిభుధర్శశందను రాజుగా బడసి “నురాజయయ్యె 
వసుధ *యధిషఘ్రానవతి యయ్యె మజ లత్మీి*బంధు మంతం బయ్యె( బరమధర్శ 


. మన్న రేంద్రునందు నాపూ ర్లతరళర, జై_ందవాతపంబు3ందు( బీతి 


6సమమకా సమ స్తజనుల చి త్తంబులా, నందరన'భరంబు నొందదాల్బ, 


[. చెలంగ __ కొన్ని (పతులు. 2. చతుర్వర్గంబునుం బోనియనుజ -- గ్ని.చ.వీ. 
శవ; వర్షచతుష్టయంబునుం బోని యనుజచతుష్టయంబుతో — బున. శి. | పజాను 
రంజకుండయి _ వ. 4. రాగుండయి _ "ఎక్కు (పతులు. 


1.-దితంబగు -- కొన్ని (పతులు. ౨. సాధనళుభ మూ ర్తియై భువనదతు(ఃడుధర్మ --- 
శ,ష, కొన్ని (పతులు. లి. [బీతితో౯ _ కొన్ని పతులు. 


1. మహితచరితు ___ గ్మి.చ.ద.భాసం.వీ,శ.మ ల్లి కము -- సః [(శము పి. 
లి, సురాజయ యేవ సుధ — అ.అసం,ఐ.సం; సురాజ్జి యయె — భాసం.వా'ళ. 
కొన్ని (పతులు. 4. య థష్టాన్నవతియయ్యె ___ ల.న. క, జంధురతరమయ్యె _ ల; 
బంధురంబయ్యెను పరమధర్శ —_ చద.భాసం.వీశ వమ.ళ. 6. సమముగా __ 
ఓ.గ్ని.చ.డ.ద.బ.ళ.ప. fe సమృద్ధి — బుబి. 


రైల్‌ క, 


55 క. 


66 క. 


87 వ. 


68 క. 


69 వ. 


88 


84 


85 


86 


88 


శ్రీమదాంధ్రమహాభారితము 1965 


ధరణి పజ ధర్భనుతును, స్థింని కల ధిర్భ్శచరిత "జేసి రుజాత 
జ జే 1 అగ అర జ సల ఆఅ ఇన 
స్కరపర రాష్ట్ర్రవివాధలం, బొరయక సంతత సమృద్దింబొందె విభూతీకాం 


. తనరిరి ఆ దేశం! బున,ననవరతము యజనయాజనాధ్యయ నా ధ్యా 


పనదానములు( [బత్మిగవా,మును ననుషట్కర్మములను భూసురేవంళ్యుల్‌. 


పంబి యజనాధ్యయన చా, నంబుల వర్తిల్ల |బావ్మాణ|పియ మయి ధ 
రగర్టింబయి త[తియ వై శ్యకు, లం'బవిరత వుణ్యక ర్భలాలన మగుచున్‌. 


పరమద్విజ శుశరామషా, పరులయి ళూూదాదు లవని* బరగిరి ధర్మ 


లి | ప a అ “శీ! అ 
స్టరమతులయి ధర్భజుధ,ర్శ రాజ్య మభీివృద్దింబి "౦దె మహి మాన్విశమె. 
అంత. - 


నారదుడు వచ్చు. దద్వచ,నారంభుల రగుండు మీర లని కజుపి మహో 
చారుడు వారల వఏీడొని, నారాయగణు(డ౮6ా( దత్త ణమ తనపురికికా. 


పాండవులును బరాక 9) మ్మ పణయవశీకృ తాఖిలరాజన్యులయి సుఖంబుండు 


నంత నొక్క నాడు. 


న ఖో a ఇ 
1. రాజులవాధ _ క.గిచ.ద.ఐ.ళ.:వ ; రాజభయంబుల - న.భాసం; రోజ 
ఓ జ.ల 


1. బుల _ ఉ.ఐ.ఓ.బ. బి ముఖ్యుల్‌ — కోన్ని (పతులు, 


l. బవిత థ్యపుణ్య = రశ మః బవిరళ ఎ ఈ.ట.ఓట,జ.డ. 


1. మాస్పదమె --- ఏంగ్ని చ.ద.భానం,వీ.శ.ష. 


1 రుల = ఆ.ఊ.బు.ఐ.జయ.వ 


496 


90 


91 


98 సీ, 


90 


92 
98 


ఆదిపర్వము__అ షమా శ్వాసము 


_* నారదుడు వొండవులనాలితి వచ్భుఖి :_ 
సం. 1_£600._6 
తరలము. |ప్రవిమలాగమత _త్హ్వవేది తపః|పభాసి జగత్త9యీ 
శివకరుండు హితోపదేశము 'సేయంగా. గడు!వేడ్యతో 


దివిజ *వంద్యుండు వీతితో. జనుదెంచె నారదు. డంబుజో 
ద్భవ తనూబు(డు *థానుకేజుండు పాండవేయుల పాలికిన్‌, 


మానిని. తమ్ములు దానును ధర్శతనూజు(డు తత్త ణ*సంభృతసం[ భము(డై 
యమ్ముని నాథవ రేణ్యునకుకా వినయమ్మున | మొక్కి నమున్నత పీ 

ఠమ్మున నుంచి 2యథావిధిపూజ లొడంబడ౦. జేసి మునీశ్వర చె 

య్యమ్మున ర నీవిట్ర వచ్చుట. జేసి క తార్గుల మెతిమి యిందఅముకొ, 


. మాపుణ్యంబునం జేసి భవద్దర్శ్గనంబు నంభవించెనని పరమ పీతవ్భాద యులై 


పలికి సరమభ క్రిం బాంచాలి |మొక్కించి యున్నంత నందణ నాశీర్వచనం 
బుల నభినందించి వారలకుశలం బడిగి నారదుండు |చౌపదిం బోవం బనిచి 
వారేవురకు నేకాంతం!బున నిట్లనియె. 


ఆధ 1 హ్‌ 2 3 

సర్వ" ధర్మజ్ఞా ల రుర్వీళ పూజ్యుల రవ్యోన్య నిత్యసౌ హోర్టయుతుల 
రగణితగుణయు క్తి. బొగడంగ6 దగువారలిట్టి మీశేశ్చేవుర కివుడు [దుపద 
సుత యొక్కతియ ధర్మమతి ధర్మపత్ని యెనది యీ[కమంబులో కాగమంబు 
లందు విరుద్ద మీసుందరికారణంబున మీకు వి(ప్రీతి పుట్టకుండ 


* నుండవలయు( |బియసహోదరుల్‌ దొ ల్లినుం,దోపకుందులొక్క_యువతోకడరి 


వి గహించి యనురవీరులు దమలోన., “బొడిచి మృత్యునిలయమునకు. బునిరి. 


1. వేడుకన్‌ సెక్కు (పతులు వ. ముఖ్యుడు -- కొన్ని (పతులు, లి. లోక 
పూజ్యుడు జా ; సన్మునీం|[దుడు క 
1. సం్రభమసంభృతుడై _ కొన్ని పతులు 2. యథోచితపూజ - ల.వ. శి. మీరిట _ 
వా. కొన్ని పతులు; నీవిట - పెక్కు (పతులు. 
1. బుననిటనియె __ పెక్కు (పతులు, బయిలనియె ___ ప,వా. 

౧ య 


1. తత్వ --- ఐ. ల. విమల బన. లి. వోర్టవృాదయులగణిత _ వ. 
4. యేవురకు పెక్కు (పతులు. క, సతియునునై యున్నయది  ద.శ,వ.. 
6. కదిసి, కతన, వలన అని పాఠములు ; కొజుకు_ఖ.ర.ల. 7. బోరి___ పెక్కు పతులు. 


94 క, 


95 వ. 


97 వ, 


95 


06 


97 


శ్రీమదాం(ధమహాభారతము 497 


అనిన నదియెట్టులని యమ, తనయుడు గడువేడ్క్శతోడం దన్నడిగిన నా 
తనికి. దదీయానుజులకు, నినసన్నిభుం డమ్మునీంద్రు. డిట్లని చెప్పెన్‌, 
C౧ 


టి నుందోవనుందోవొఖ్యానము వ్‌ 
Sos lz2ll=l 


తొల్లి దితిపుత్తు)ండై న హిరణ్యకళిపు!వంళంబున నినుంభుండనువానికి సుందోప 
సుందులన నిద్దజు గొడుకులు పుట్ట నియతాత్ములయి తపంబుననకాని సర్వుంబు 
నుం బడయంగాదని యేకనిశ్చృయు లె వింధ్యాచలంబున కరిగి నిగ్భహీశేం ది 
యుల నిదాఘకాలం బెల్ల బంచాగ్ని మధ్యంబున నిలిచి వానకాలంబును శీత 
కాలంబును జలాశయంబుల వసియించి మణియు వాయుిభకులు నేకపాద 


స్టితులు నూర్జ్వబాహులు నధోముఖులును నె పెద్ద కాలంబు త పంబుసేస్‌న; 


* వారిదారుణతవోవహ్ని చా వాంబున వింధ్యా దిదరుల నావిర్భవించి 


యత్యు*చ్చ మయి ధూమ మాకాళ మెల్లను గప్పిన నమరులు గరము వెజచి 
రత్నంబులను వధూరత్నం౦ంబులను 2జేసి త_త్తపోవిభ్ను విధాన నిరతు 
లయి (పబోధింపంగ నలవిగాకున్న ( దోయజుగర్భుపాలికి నరిగి యనుర 


. వరులతపము. జెజటుపవలయు నావుడు[ గమ్కలాననుండు (తిభవనార్చితుండు 


ినురహితంబుపొంచు సుందోపనుందుల, కడకు వచ్చె వరము కరుణ *నీంగ. 


ఇట్లు పితామహుండు సుందోవనుందుల తపంబునకుమెచ్చి సన్నిహితుండయి 
మీకిష్టంబై న వరం బిచ్చెద వేండుం డనిన వారలు వారిజాసనునకు ముకుళిత 
కరకమలులయి *దేవా మాయిష్టంబు దయసేయ మీకిష్టం 'బేని మాకు గామ 
*రూపత్వంబును గామీగమనత్వంబును సకలమాయావిత్వంబును నన్యులచేత 
న వధ్యత్వంబును నమరత్వంబునుం దిసాదిరోపుం డనిన. 


1. నంశంబున -- కొన్ని పతులు 2. యరాదని _ పెక్కు పతులు ; య బోలదని _ ఖ 
లి. భతుకులు -- చద,ళ.వ. 


1. (గమయి -కొన్ని పతులు, 2 బంచివ ; నిచ్చి-క. లి నుర(రు)లపిొతముపొం-కు a 
ఆ.ఉ.బు.ఖ.ద,.బ.ల., 4. నొనగ ఎ కోన్ని (పతులు ; నిగుడ జొ; తోడ - ఓ 


1. స్వామీ - కొన్ని పతులు. 2. రూపంబును _ ఏక,.నవ. శి. గమనత్వంబును _ 
కొన్ని (పతులు ; గామిత్యంబును _. థానం.వీ; గమనంబును _ వా.ళ.పష. కొన్ని 
(పతులు. 4. పుమనిన _ కొన్ని (పతులు 


3912 


498 


ఆదిపరంము__అగషమాళశా౭సము 
య కీ మూ 


98 ఆ. కమలభవు(డు వారికమరత్వ" మొక్క-టి, దక్కు6గర్చు. ఆల నక్క_జముగ (6 


99 క్ర, 


100 


101 


102 


109 


98 
101 
102 


108 


గరుణ నిచ్చె నిట్లు సరసిజగర్భుచె, వరము వడసి యసురవరులు వెటిగి. 


అనుపమ రాజ్యపిభూతిం, దనరి జగద్వాజయ కాంత దె తులకు ముదం 
బొనరంగ నకాలకెముది,యనునుత్సవ మొప్ప జేసి రగణితబలులై_. 


క. సురగరుడోరగకిన్న రపురములు వడిం:జూఅకొనుచు భూలోకమునం 
బరగిన రాజ ర్రీమహీ, సురవరులకు జాధసేయుచును గర్వమునన్‌ . 


క, ద్విజవర “వినిక్శతములగు, యజన స్వాధ్వాయకవ్యవావ్వతపో దా 
నజపంబుల( బిళ్ళ దెవత,లజ| సమును ద్భ ప్ర లగుదు రని కడు నలుకన్‌. 


వః పుణ్యవంతుల నిత్య నై మి _త్తికకర్శంబులకు విఘ్న బులు సేయుచు 
సింహా వ్యా ఘగజరూపధరులె వసంబులం *దిరుగుచు మునిసల్లియలు 
సొచ్చి మునులకు. |బాణభ యంబు సేయుచున్న వోసల కూరకర్శ్మంబులకు 
వెబచి వేల్పులును మునులును బురాణముని యెన [బహ్మపాలికిం 
జని కృ తాంజలులయి జగంబులకు నుందోవనుందులు "నేయు నుప దవంబులు 
సెప్పిన విని పిశ్వగురుండు విస్మతుండయి వార లన్యుఎచెత నధ్యులుగారు 
గావుక పరస్సరయుద్దంబునC బంచత్వంబు6 బొందవలయు నని విచా౨ంచి 

rane అగ సాన క్‌ 3 అగ అగ 

విశ్వక ర్భ రావించి రూపలావణ్యవతియెన ౦యుక యువతి సృజియింపు 
ముసి పరిస్‌ (బసాదం బని (మొక్కి *యప్పుడు. 
పృథ్వి తిలా 'ణుమణికొటి సంఘటిత దివ్య దే వాంబుతో ( 
దిలో త్తమ యనంగ *నొక్క మువతీలలామంబు ను 
త్పలాత పకెానకలలె సర్వుగుణ ఖాసి రూస|కియా 
కలావిదుండు విశ్వకర్మ తన కౌశలం బిక్చడన్‌. 

1 మొక్కడు, మొక్కండు, మొక్కౌాండు, మొక్కౌాంటి _. అని వొాఠములు. 
1. నమర్చిత = ఉ. 
1. కాది మట్క-ర్మంబులకు — వాళ. కొన్ని (వతులు. కక ర్శంబులకు హా 


కొన్ని (పతులు. 2 దిరుగుచు  కొన్నిటలేదు. లె స్త్రీని - పెక్కు 
(పతులు. 4. యప్పుడ -_ కొన్ని (పతులు. 


1. నుమణి -- గ్మివీశ వమ. డి. నొప్పు __ కొన్ని (పతులు, రీ. సృజియించె -_- 
భాసం.వా వీళ, నొనరించె - శమ. పెక్కు (పశులు. 


104 


106 


104 


105 


106 


శీమదాంధమహాభారతము 499 


. అదియును సురెం[ద[సముఖ"బ్బందారక మునిబ్బందపరివృతుం డై 


యున్న పర మెష్టికిం *బరమభక్తిం (బణామిల్లి పనియేమి యని ముందట 
నిలిచిన నరవిందనంభవుం డానుందరిం జూచి నుందోవనుందు లనుదై. తులు 
దర్పితులయి జగంబుల కహితంబులు సయుచు 'నింధ్యాచల కోందరంబున 
నున్న వారు వారలిద్దణు నీకారణంబునం “దమలో నొండొరులతో. 
5భ్రొడిచి దండధరుోపురంబున కరుగునట్లుగాం జేయు మని వంచిన 
వల్లె యని 


. అబ్రజువీడ్కొ ని యది చేవసభకు( [బదమీణం 1బొనరించెం దత్త ణంబ 


త దూపేసౌందర్య దర్శనలోలు(డై యజు(డు *నాలుగు దిక్కులందు. 
దనకు 

గావించుకొసనీి యె ముఖంబులు మణి ౨౦డు కన్నుల జూచినంగాదు త్తి 

యని సు రేందుండు నవా సాకు:ండ య్య నయ్యమరుోలు కామ మోవోంధు 
లె రి 


. ముదిత యిట్లు సర్వమోహినియె మర్త్య, భువనమునకు మెజుంగుంబో లె 


నొప్పి 
యరుగుదెంచె నుందరాంగి వింధ్యాచల, విపినదేశ మెల్ల వెలుగుచుండ. 


- అమ్ముదిత( జూచి యన్నయు., దమ్ము(డు నొక్కట మనోజ"తాడితులై రా 


గమ్మున నన్యోన్య స్నే, హమ్ము*లు చెడి దృష్టు నిలిపోరయ్యువతిపయిన్‌ . 
య 


lis సుర బృంద పరివృతుం గై కా కొన్ని (పతులు. ౨ |, బదడిణంబు సేసి __ 
గచ ద.శ,మ.. లి. వింధ్యకుధరంబున --- కొన్ని పతులు. 4. దమలోన _ 
సెక్కు (వతులలో లేదు. 5. టోరి క్యు (పతులు 6. పాలికి___ జొ క,జ.ల 


1. బౌొనరింప = ఖ-భానం. ౨. లావణ్య న, రె. నానుందరియనువు 
జాడ యు... “ఉం లఅపారకాను ౫ మ. “త్‌ నొప్పనరుగు దెంచె _._ కొన్ని 
(పతులు. 6. చెళమెల్ల _ పెక్కు పతులు; భూమియెల్ల __- వా. 

1. తాడితులై --- పెక్కు (పతులు ; తాపితులై __ వా. బి లుడిగి -- 


కొన్ని (పతులు ; ఏ లెడవాపి నిలిచి రయు వతికడక౯ క న చ ద్భస్థ్రి meee 
కొన్ని (పతులు 4, రమ్ముద్దియ వై న రమ్ముదితపయిన్‌ -- అనీ పొఠములు. 


500 


107 


108 


109 


110 


111 


107 
108 


110 


RE 


ఆదిపర్వము _.అగ్షమాశ్వాసము 


. ఘను లయ్యిరువురు నే కా,సనభో జనయాననిలయశయన। కియలం 


దన'రెడుచవా శక స్త్రీ, వినిపిత కాము లయి రపుడు విధిినియమమున౯ా, 


. ఇది నావల్ల*ేభ యిది నా,వాదయేశ్వరి యనుచులిగోరి యిరువురు మదనో 


న్మదులయి పరి గహించిరి, తదీయకమనీయసవ్యదకిణకరముల్‌ | 


* ఇటు పటుకొని. 
య రు 


. "నుందరి మాయిద్దజులో, 2నిందెవ్వరి వలతు చెప్పు ఎమీ వనవుడు( బూ 


రందుముఖ వారి కను మీ,యం దెవ్వ(డు వొడిచి యొడుచు నతనినవలతున్‌. 


_:2 నుందోననుందు లొండుడులతోం౭ బోర్‌ చచ్చుట : 


. 'అనవుడు నిద్దణు( 2దమలోంఆిబొొనుపడ కొండెరులతోడ *భుజబలు లలుకన్‌ 


ఘనవ।|జితనులు దాశిరి, తనరంగోనట. గొండగొండ. దా.కినఖథంగిన్‌ . 


1. రిన _ కొన్ని [(వతులు ౨ | పేరేపకా _ ఐ. 
1 భి _ పెక్కు తాళవ్యత పతులు. 2. గూడి _ బు. 


1. కొన్ని (పతులలో ని పద్యము లేదు. ఈపద్యస్థానమునందీ |కిందివచనముక లదు. 
నీ వెవ్వరివలతనిన, అది రూప సౌందర్యంబుల మీరొక్కరూప, కావున మి మ్మొకళ్ళ 
గోరనేర మీలో పొడిచిన వాని వలతు ననిన. 2. నించెవ్వరి __ "పెక్కు పతులు ; 
నం దెవ్వరి _ వాళ లి. మీ వనవుడు ___ చెక్కు. [పతులు , మాయనవుడు __ 
వా.ళ. కొన్ని (పతులు, &. వైపారము -- భాసం.వ; వూశ్ణేందుముఖ 
వారితో మీ యం దెవ్వండు పొడిచి యొడిచె నతనినవలతుకా - ల. 


1. అనవుడు నయ్యిద్దణు నేపుననొండొరులతోడం. గినిసి పొడిచిరి యలుకన్‌ _ బు. 
ఏ. దమకంబున, తమరొండొరులతోడ బొడిచిరి యలుకన్‌ __ వ.న. శి. మొన 
సిరి యొండొరులతోడ భూభుజు లలుకన్‌ ___ ఊ.ఎ.బ; మునుకొని యొండొరుల 
తోడ పోరగనలుకన్‌ __ జా; పొనువ [వ] డ కొండొరులతోడ భూను (నుతు 
లలుకన్‌  గ్మి.చ.ద. భాసం, వీ.శ.మ ; పెనగిరి యొండొరులు పొడిచి పేర్చిన 
యలుక౯ __ జ.డ ; వెనగికి యొండొరులతోడ బిట్టగు నలుకకా __ రన 4, 
భుజబలులలుకకా __. లన. భూభుజులలుకన్‌ _. వా. కొన్ని (పతులు. ర్‌, 
కాయులట్టిరు ము సన కాయులి మయి-బు చే కాయులట్టులు -ఏ.ర; కాయన 
దృశులు _ జ.డ; తనులు __ ఐ ; కరులు -_ వా. కొన్ని (పతులు. ౧౮ వాక 
కొండ -- బుఐగ.న.వ; మరి బబ, నడగొండ _ ఊ.జ. 


/ 


112 


118 క. 


114 


115 


116 


118 


114 


115 


116 


శ్రీమదాంధ్రమహాభారతము 501 


క, విపరీత!మతిని నుందు(డు, నుపసుందు(డుచాశి పొడిచి రొండొరు?తోడం 


గుపితాత్ములయి తిలోత్తమ, నెపమున దృథఢముష్టిఘాతనిర్హాతములన్‌ . 


అన్యోన్య పియ భాషణు, లన్య్యోన్యపాతై షు లనుర లన్యులపో లెన్‌ 
మన్యు' పరి పేరితులై , యన్యోో”న్యాభథిహతిం జనిరి యమపురమునకుకా, 


. ఇంతుల నిమి_త్తమున ధృతి,మంతులు( బొందుదురు భేద'మతి గావునంమీ 


రింతయు నెణీంగి యొండులు, చింతింపక సనమయాిమిందు సేయు(డు 
బుదిన్‌ . 
(ఇ 
షః నారదు/పేరితులయి వొాండత్లులు నమయము నేయథఖీ == 
సం. 1_204—27 


. అనిన నారదమహాముని పల్కుచెకొని దమలో నొడంబడి విమలబుద్ది 


నేవురయందును |దోవది |పీతితో నొక్కొాక్కయింట. దా నొక్క యేడు 
(క మమున నుండను గమలాథి యెవ్వ్యరియింట (చా నుండ నయ్యింటివలన( 
చెట వారు చనకుండ నెబు(గక చని రేని ఎలయంః:గ. బం| డెండు నెలలు తీర్ణ 


(సేవ సీయుచును 1విశష్మవతంబులు, థిరచేవృ _త్తింజలుపువారుగాను 


సన్మునీం దునొద్ద సమయంబుసేసిరి *రాజనుతులు పాండు రాజసుతులు. 


. ఇట్లు హిత్రోపరేళంబు సేసి నారదుం డరిగినం బాండవులు దమచేసిన సమయ 


1సితిం దప్పక సలుపుచు సుఖంిబుండ( గొండొకకాలంబున కొక్కనాం 
డొక్క [బాహ్మణుండు [ముచ్చులచేత( దనహోమభథేనువు గోల్పడివచ్చి 
1. గతిని _- ఉ.ఎ.ఐ.ట ద.వవీశ.ష,న. 2 లు (ల) మవోకుపిత__ పెక్కు పతులు. 
1. (పేరితమతులై -- ఆ. 2. న్యాహతిని __ గి.చ.బ శ,ష, 


1. మతి గావున __ కొన్ని (పతులు ; మది గావున __ వా, కొన్ని (పతులు. 2, 
మిపుడు కోన్ని పతులు ; మింత - గి. 


1. విశిష్ట వతంబులు-చ,ద.వీ శ,ష. 2. యు క్రి -కొన్ని| పతులు. లి. రమణతోడ-ఆ, 


fl: స్తితి స — పెక్కు (పతులు, 2, బున్నంత -- పెక్కు (పతులు. 


క. 1 


శూ 


వ 


E చ 
FF ఎసి 
Ma) 


(౫ 


"0 


(1 


UX 


ఆదిపర్వము. అ ఏ మాశ్వాసము 
చు 


యాకోళించిన *న్మకుక క పూర్యంబయిన యయ్యాాకోళం ంబు విని పీస్టితుం 
డయి విజయుండు విపులకయిన బాధ దీర్చక యు పేతుంచుట నం 
బని యప్పుడ యవ్వి[పు రావించి యిది యేమి కారణం బని యిడిగిన 
నర్జునుకు విప్రం డిట్లనియె. 


యమతనయు ధర్మ రాజ్యము, తమ రాజ్యమ యని మహోముదంబున వ. 


త ము లున్న చోటనే బృ న్నమువడి కోల్పడితి గోధామ [ముట్‌ పల చలా. 


* వదలక (ముచ్చుల వధియించి నాహోమభథేనువు. (గమ్మ అ దెచ్చియిమ్ము 


ల నుడుగక ్యజణచుచు నున్నయదియ 
[ఏట నసున 

రు 
| చదొపదినహితు': డె ధర్మ రాజాయుధాగారంబునం దున్న (గార్భుకంబు( 


జననుత దానివత్సంబు ని నిన్నటంగో 
బలుకుల ఆెడ లేదు జబెణాననముగొసీ చను దెమ్ము నాతోడ. 


౩బుచ్చికొనంగం దనకు: బోలమి యెటింగియు, వ్మిపునార్హరవము సిన 6గనోప 


కర్ణునుండు ని నిజశరానన (గ్రహణార్డ, మాయుధాలయమున కలగి నవుడు*ః 
ధరణీసురవరులకు( గడు, *నెర గ నెడ నెజింగి యెడయు; "పఉయుదుచె 
నువీ 


పురుషులని నరుండు విలుగొని, యరిగను [ముచ్చులపిటుంద నవ్వి పోవనిన్‌ , 


వ్‌, (కు ఎతపూర్వంబయిన యయ్యా కోళంబు---అని న ; 09 సుతనూగ్యం 
న యయ య్యా |కోశంబు - చద.శష. 


[పతులలో లేదు, 4. పావని _ 
నటట పతులు 
[| అ ౨ రొ! mt 
జంటననిన ___ గిఖానం వెక్కు పతులు ; జక్క -- నన నవ “2 బుచ్చు 
కొన్‌ __ పెక్కు [పతులు 


నగ 


-. నగుపిరిచెడుకురిగియును నెడయు సేయుదుశె ___ బ. బి. చెజదగిలిన నెటింగ _ 

వ్యయుండునెడ నెడయు __ చ.దశష. నెర గన నెజింగియెడ 
క ఢేయుదు3 ౩ __ ఛాసం ; నెర్మగెనవు డెణి(గి త. శేయుదుళి జు మ్మ 
- కన; నితోన్‌ __ బుశక ; నకై __ఖ.న.న, 


జ కా 
గ నున్‌ 


శక 


శ్రీమదాంధ్రమహాభారతము 5093 


120 వ. ఇట్లరిగి యర్జునుం 1డతిపవీరులయిన చోరుల వధియించి | బాహ్మణునకు 


121 


128 


గోధసంబు నిచ్చి |కమ్మణి వచ్చి ధగ్మజుుకు (మొక్కి లోకంబుల మర్యా 
దలు *విచాంంచి రతీంచుచున్న మనయందు *“మర్యాదాభంగం!బయ్యెనను 
నింతకం ము *దుక్యశం బొం డెద్దియు లేదు గావున నాకు ద్వాదళమాసిక 
[వతంబు సలుపవంయు' నని పోవ సమకట్టియ. న్న నర్జునునకు యుధిష్మిరుం 
డిట్లనియె. 


(తూరకర్భులయ్యు గోయాహ్మణులకగు, బాధ *లుడుచు జనుల. బాప 


2 యము 
లెట్టి యెడల. బొంద ఏం|దనంద నీకు, నమయభంగవీకతి( జన నేల. 


. మణి యట్లుంగాక తస్కరవధో! కల నళ్వమెధ భూణహత్యల ఫలంబగు 


నని 2 వేదంబులయందు వినంబడు( దస్కరుల వధియిరోచి | జావ్మాణహితంబు 
చేసినవా(డవు నీకు సమీయోల్లంఘన। పాయశ్చి_త్తంబు సేయ నేల యనిన 
నరునుం డిట్లనియె. 


* భూజనపుం,బాదం బి, వ్యాబంబున( జనా రికప వరరమునీు మాకున్‌ 


వ్యాజమున ధర్మలోపం, బాజిజయా పరిహంంతు రయ్య మహోత్ముల్‌ . 


|. డలిశ్వరితంబున గూడముట్టిచోరుల -- కొన్ని [పతులు ౨. వినారించి _ 
చెక్క పతులలో లేదు; పరి రకీంచుచున్న - యర. శి. మర్యాద-కొన్ని 
పతులు. ఓ. బయ్యె నేనియింత కంచు — న క్‌ దుర్భశః పంకంబునుం గలదె 
కావున _క. 6. యులేదు - పెక్కు |పతులలో లేరు. 7 నరిగెదననిన యర్యు 
నునకు __ పెక్కు (పతులు. 


|. లుడుపు - కొన్ని (పతులు ౨. భయము  బు.ఒ ఓ.క.,గ ట.ల.న 
1. పేవలవలన నశంమేధ  పెకు_ వ), శులు. 2. వేదంబులయందు _- పెకు 
టి మ. | 
[ప్రతులలో లేదు మూలమునందును కాన్చించదు తస్కరవధో పేవల నళ్వ మేథ 
(భూణహత్యల ఫలంబగు నను విషయము మూల భారతమున లేదు. ఇచ్చట 
సంస్కృత భారతమునం దిట్టున్నది. గురోరను [పవేశోహి నోవఘాతోయవీయనః | 
ఆధ wt 7 We wr అత్య చ జన ఇగ అ 
యవీయసో౭ను[ ప వెళ జ్యేప్త స్య విధిల్‌ పకృృత్‌ చితశాల్యాపతి. పుట 886. 


ఓ) 


AD గో బ్రాహ్మణ — ఏన, ఓ యలంఘన = సెక్కు (పతులు ; యభంగ-ర. 


ర్ర్‌డ్డి 4 ఆదిపర్వము... అషమాశ్య్వాసము 
éం 


ఆవి నమయభోంగో కారణమున నోద్దశుండు తీర్ణయా/తవం జయటీ :_ 
సం. 1-206-12 


124 వ. కావున |వ్రతదానంబు నా కన్నుగహిం!పవలయు నని (మొక్కి యర్హునుం 
డ[గజు వీడొని గురుజనానుమతుండై  యఖిల వెద వేదాంగపారగులై న 
[లాహ్మణులు ననేక శా(స్త్రృవిదులయి వివిధకభాకథన*2దకులయిన 
పౌరాణికులను దనకు నవోయులుగా నరిగి సకలతీర్ణ సేవచేయుచు 
నయ్యెతీర్ణంబులందు. 


125 ఆ. ధరణి*నురుల గురుల బరమయోగుల మవో, భాగులయిన యట్టి భాగ 


వతుల 
రాజవంశివరు(డు బూజించుచును వారి, వలన. బుణ్యక థలు రీవెలయ 


విను చు. 


126 క, గంగాధరపీంగజటా, !సంగమమంగళవిశాలిచటులతరంగన్‌ 
గంగానది సేవించెను, గంగాద్వారమువ విగతకల్మము(డగుచు౯. 


127 వ. అందు నిత్యంబును "గంగాస్నానంబు సేసి త _త్రీరంబున హోమంబు 
సేయుచు వాసవసుతుండు మహీనురవరసహితుండయి కొన్ని దివసం*బులు 
వసియించి యొక్కనాండు |పభాతరోబ విధి పూర్వకంబుే*ేనం గృ తాభి మె 
కుండయి దెవరి పితృతరృణంబులు నిసి 

యి 

124 1 పుమని — కొన్ని (పతులు. 2. [పొఢులయిన.._ పెక్కు (పతులు ; (పవీణు 
ఐఎన._--ఊఈ.ఒ.జ.భాసంవీ. లి.ను విద్వాంసులును దనకు __ కొన్ని [పతులు 

125 1 నురల-బు.ఏ.ఒ.ఓ.ఖ.న. ఏ. వరుడు___అ.ఆ ఈ.ఏ.ఐ జొ.య.ల ; కరుడు. 
భానం.వా కొన్ని (పతులు. లి, తెలియ ___ లన. 

126- ! సంగత = కొన్ని (పతులు. ౨. సలిల = “పెక్కు పతులు. 

127 1. గంగా _ బుఐ.గ. [పతులలో లేదు. 2&2. బులు _ పెక్కు (పతులు ; 


బులకు - వా, లి, బున -__ కొన్ని పతులు, రీ గా — కొన్ని (పతులు. ర 
దీర్చి = కక, ( 


128 


129 


180 


181 


128 


129 


180 


181 


శ్రీమదాం ధమహాభారత ము 505 


=: డిలూబి యర్దునుని/ గామించుటు 


సరః 1_206_12 


వేల్వంగ సమకట్టి వెలువడ నున్న నయ్యిం్యద్రనందను రుచి రేందనీల 


సుందర శ్యామాంగు సురరాజకరిక రాకారమహో బాపు! “గజ్రింజూచి 

నఠరినాతీ యందొక్కు నాగక న్యక కామపరవశయె వాని(బట్ట తిగిచి 

కొని నాగపురమునికును జని తన నిజరమ్యవార్శరంబునందు నెయ్యము 
ననునిచె 


* నందు నగ్ని తొంటియట్టు లభ్యర్చితం, బయి వెలుంగుచున్న నర్జునుండు 


హోమకార్య మొప్ప నొనరించి యప్పుిడ,య్యింతి. జాచి నగుచు నిల్లు 
లనియె. 


. తామరసనేత నీ"పే,2 కేమీ యెవ్వరితనూజ విక్తేల మహో 


వాషమోహిత వె తనవుడు?, గోమలి నురరాజపు తకున కిటనియిన్‌. 
థ్‌ ల శ వ 


, ఏ 'నులూచి యనునాగకన్యక _నెరావతకులనంభవుం డయిన కారవ్యు 


కూ(తుర నిన్నుం జూచి మనోజబాణజాధిత నయితి నామనోరథంబు 
2న ల్రుపుము. 


. నీగుణములు దొ ల్రియు నా,గీగీతములందు విని తగిలి!'యిపుడు మనో 


రాగమున 6 జూడ (గంటిని, భాగీరధథియందు నిన్ను బరహితచరి*తా. 


1. గలయ, గరిమ, కలితు, గరము, ఘనుని __ అని పారములు ; గాంచి వేడ్క- 
వ. 2. కునుజని తన నిజ -_ పెక్కు (పతులు ; కొనరంగ జనిరమ్య _ ఈ.ఉ, 
వా.ళ. లి, డయ్యింతి — పెక్కు (పతులు ; డయింతి — వ.వా, డయ్యిం[ద 
తనయు డింతి కిట్టులనియె ___ బు. 


1. తి - గక్కు తాళపత్ర [వపతులు. 2. రెమం(డెవ్వరి  ఏ.న.న; లేమిటి 
యెవ్వరి  ఎ.ఐ.చ.జయ , శేమీవెవ్యరి _ భాసం, 


1. నులూపి _ ఓ.గ్ని.ద.ఛాసనం.వీ.శళ ష మూలము నందు ఉలూపి యని కలదు. 
అంతర్జ వే మహారాజ ఉలూప్యా కామయానయా చితళశాలా [వతి పుట 888. 
2. నఫలంబు సెయుము కొన్ని (పతులు, 


PU oes =e ee కొన్ని|పతులు ; యపుడు - వా. కొన్ని (పతులు. 2, తున్‌ -_- 
కొన్ని (పతులు. 


9 


ఫ్యా 


సీలు 


(టో 


-వాదులసంగ తి (బవహ్మాచర 
నీదుమనోరధ మెట్లు నలువంగ చే రుస: వుడు. 


నవనతానన యయి నాగకవ్యాక యర్లుకుంజూచి [దుపదరాజపు శ్రి) 
యందు పసన సముయంబును చ 


నెబుంగసనిదాన(గాను సే 


క్ఞా! గమన వనిమి_త్తంబును [వతంబును 
an క్‌ సర్వ వతంబులు నలుపు 
టయును నరంచాన*ధ కృ కియలుకు డ్రాణదానంబుతో నమానంబులు 
గావు నానునోరథంబు విఫలంబయిన మనోజానలంబునం | బాణపరి త్యాగం 
బగుం గావున “న్ను రకింవుము దిన నీకు వతచంగంబు గా దనిన నర్జునుండు 


న 


మనోరధంబు “సలిపి యార్మాతి నాగభువనంబున పడ. నాగ 
కన్యక'యందు నద్యో (క్భంబున  సెళావంతుతడను కొడుకురి బడసి నాగ 
లోకంబు వెలువడి యావత్‌ కోందయంబుతోడన గంగాద్యారంబునకు వచ్చి 
తద్వ్వృ తాం "౦ బంతయు: దనపవో యు లయిన విపుల కుం జెప్పి వార్లకు 
వాదయానండంబు సయుచు; 


£9 


రీ 
Ye 
టి 


త'యుశుః డంగి హెవువ,ర్వ వపా “ర్భ్వంబున సగ _స్య్యవటమును నత్యు 
తబ్బగుేతుంగము( పాము ne హిరణ్య బిందు తీర్ణంబు". కున్‌. 


kL Jos uss 


1, గమన[వతనిమి త్త =బున_ ఐఓదొ గ.ట.బ భానం , గమననిమితృ|వతంబును pn 
సు ధర్మ - వెక్కి ంట అదు రం పతర గప కొన్ని (పతులు 4 యంది 
రావంతుండను కొడుకుం--- పెక్కు (పతులయందు సద్‌ పోగ ర్భంబున అనుమాటలు 
అవు. “5. లితాతతముంత ను మూ ఎక్క. తాళ ప (పతులు మూలము, ఇరా 
వంతం మహాభాగం ఇచ్చల నన్నయరచనకు మూలము ప పి యున్‌ (ప్రతిలో 


కనబడుచున్నది. ఆదివర్యము. పుట 1150 6. తత చెక్కు. పతులలో 
లేదు. 


1. బలుడ -_ ఒ.జ. లి అ న్‌ా క “కొన్ని (పతులు. లి 
శృంగము = పెక్కు (పతులు. Fr nen న్ని (పతులు 


1 వ్ర 
ఓ 


187 


188 


189 


139 


em 


శ్రీమదాం(ధమహాదారతము 507 


* అందును గోదానథూదానహిరణ్యదానంబు లాడిగాం బెక్కుచానంబులు 


నేసి యజ్ఞార్షంబుగా భూనురో త్తముఖకు గేనవా(సంబు లిచ్చి పాగ్జే 
శంబున కరిగి నై మీళాద bre జగన్నాధు నారాయణు నారాథించి 

త్ర రిని సుం గె ళికింయు నందయు నప నందయు గయయు *గంగయు 
rr జూచుచు. 


. పలావనరన్యుములగు, 'వేలావనములను బవనవిచలద్విచీ 


లాలితసము [దని దుమ, మాలాపులినస్థలముల మనలుచు లీలన్‌. 


. కళింగవివయంబు 'సొచ్చునంతం se కొందలు కళింగ 


చ్వారంబున( |[గమ్మణి యు త్తరకురుదేశంబులకుం “జనిన “నందు గతి 
పయ। బావ్మాణనహాయుండయి పార్లుం డరిగి పూర సృసముద )తీరంబున. 
బురుషో_త్తమీదేవరకు నమస్కగీంచి మహేాందపర్వశంబు చూచుచు. 


. ద&ిణగంగ నా(దద్దయు నొప్పిన 1గోదావరియు జగచాది యన 


ఫీ మేళశ్వరంబును బెడంగగుచున్న (శ్రీపర్వతంబును జూచి యుర్విలోన 
ననభఘవై. శిష్లా[గహారభూయిస్ట మై ధరణీనురో త్రమాధ్యర ని? ధాన 


పుణ్యసి మృద్ద మె పొలుచు వేంగీ దేశవిభవంబు:. జూచుచు విభుడు దక 
ర LL 


. అాంబుల"శితీరంబుక కంగి దురిత, వోరియైన కా వేరమహోనము[ద 


సంగమంబుగ భూసు రేశ్వరుల కభిమ,తార్జ దానంబు జెసి కృతార్గుడగుచు, 


1. లియు _ కొన్ని (పతులు. 2. గంగయు _ పెక్కు [సతులలో లేదు 


1, సొ తెంచునంత = BW) ౨, లుకళింగ _ వా; లు కొందటబు కళింగ---వీ. 
శవ పెక్కు (పతులు. నజనిరి శతకము తుద. పకన. మం నరు 
సెక్కు [పతులలో లేదు. ల. దేవునకు -- కొన్ని ప్రతులు 


1. ఇచ్చట గోదావరి (పళంస పి.పి.ఆయస్‌. (వ్రతియందు మాము కలదు. 
పుట 1832. 2 తాన _ ఈ ఊ.ప ఓ.ర. లి, మృద్దియె పాొలుచు--ఈ జ; మృద్ది మె-- 
అ.ఆబుఖ.టవ 4. లిచ్చి _ బు.బి.స, 


508 ఆదిపర్వము___అ మా శ్వాసము 
దు 


ఎని అడ్దుభుండు బి [తాంగొోదణు ఎనావాంచిగుడు = 


సం. 1-207-14 


140 వ. వపదుమూరేడగుమానంబున *మణిపూరపురంబునకుంజని యందున్న రాజు 
జితవాహానుం గని వానిచేతం బూబితుండయి తత్పు త్తి” జి తాంగద 
యనుదాని వివాహంబు గా న పేఉంచిన నయ్యర్దునునభి పాయం చాపుల 
*వలన *చెటీంగి చిత వావానుం డర్జునున కిట్లని యె. 


141 క. 'ధన్యుండ నైతి నీకీ, కన్యక నీగాంచిమయైనం గలతెఅంగ్ను జగ 
న్మాన్య యెజింగింపవలయున, నన్యమనస్కుండవయి దయ్‌ వనుమన 


142 క, మాకులమునందు. దొల్లి ప, ఖాకరుండను రాజవరు( డవత్యము దనకున్‌ 
లేకున్న నుమేశ్వరునకు(, |జాకటముగ భక్తితో దపం బొనరింవెన్‌. 


148 వ, పరమేశ్వరుండును వానికిం గరుణించి నీకు నొక్కపుత్తు)0 *డుదృయించు 
నికులంబున వారి కెల్ల సంతానం *బిట్ల యగునని వరంబిచ్చిన నది మొదలుగా 
3 4 క ర్‌ ౬ 
మావంశంబీన వారికెల నొక్కౌాక్క పుత్తు)ండ కా జన్నించుచు 
వచ్చిన నిప్పుడు నాకు నిక్కన్యక పుశళై నేను దీనిం బు త్తీ్రీకరణంబునం 
7 బెనిచితి. 


ము. 


40 - 1. డవ కొన్ని [పతులు 2 మణలూరు __ చ.శ,ష,స. పి.పియస్‌, 
(పతియందు మణలూరు అనియు, చితశాలా [పతియందు మణిపూర మనియు 
కలదు. లీ. బాప చరులవలన__ఆ క. చేత నెటింగి--జ 5. పిని--ఊ.క. 


14] 1. ధన్యుడ్ననైతినినికీ _ కొన్ని | పతులు. 
148 1; డుద్భ విల్లు — వా. కొన్నీ (పతులు ; డుదయించు పెక్కు (పతులు 2 


బిట్లనయగు — ఐ.డ. తీ. మాకులంబున -- కొన్ని (పతులు ఓ. న_ పెక్కింట 
లేదు. 5. వుత్తు)ండు జన్మించుచు --- "పెక్కు (పతులు. 6. బు తాకారంబున_ 
ఉంట ; బు తికాక రణంబున _ కొన్ని (పతులు ; వు|త కారణంబున అ కొన్ని. పతులు 
1 వృంచితిమి — ముస ; రకించితిమి _ రస, 


144 


145 


146 


147 


148 


144 


146 


147 
148 


శ్రీ మడాంధ్రమహాభారతము 509_ 


~~ 


; ఇందురోబుట్టిన 2నుతుండు సమా కిందు వంళ్య, వంశేవిసారకుండు గావలయు 


నిదియ 
యీల తాంగికి నుంకు కవిట్టి;(గనోపు, దేని సపెండిలియగువము యీూయింతి. బీతి. 


* అనిన నర్జునుండు చితవావానువచనంబున కొడంబడి చి తాంగద వివా 


వాంబి. 


. అంగజ రాజ్యలమ్బీ "పొడవై నది యొక్కొ యనంగ నొప్పు 2చి 


| తాంగద యందు. బార్జుండు మహా పణయ[ పవణాంతరంగు(డై 
యంగజభోగనంగమున నమ్మణిపూర పురికా సమ నలో 
కాంగణరంగనంగతవిహో*ర *యళోంగదుం. డుండె లీలతోన. | 


: అర్తుచుండు వంచ లీర్జం బులం దవరోనలను గా వఎిముత్రల శనొనోరించులి ;- 


సం. 1-208-1 


. ఇట్లుండి యొక్కనాండు తపోధన బావ్మాణస మేతుండై తత్సమీపంబున 
(౧ రా 


సము దతీరతీర్థంబు1లు చూచుఛుం జని సౌభ్యదం బను తీర్చంబుంగని యందు 
స్నానంబు సేయ సమకట్టిన నర్జునుం జూచి *2యందుల మునులిట్లనిరి. 


తరలము. ఇది సొరంగ 'నసాధ్య మెవ్వరి కిందువంశవ రేణ్య వి 
న్మిదియ కా దివి యేనుతీర్ణము లీనము దతటంబునన్‌ 

విదితముల్‌ దురిళాపహంబులు వీని 2*నెన్నండు నాడినో 

డుదురు సన్నును లిందు. గోల్ళొసోళుల్‌ గొనున్‌ వడిం *జొచ్చినకా, 


0 బు కుడు _ ఆ 2, కొడుకు _ ఊ ఎ లె. దానిందయుండి-ఐ.న, మాకిందయుండి. 
చెక్కు (ప్రతులు. 4 నిస్తారకుండు - వా. కొన్ని (పతులు. ర్‌. విట్టేగ ర. 


1. కెనరైనది _ జ 2, నయ్యం గనయందు -- ఒ.ఖ.జ,బయ. ౨. నమ్మణ 
లూరు పురంబునం దిలో = చ.ద.ళశ,ష.న. 4, రి _ పెక్కు (పతులు ర్‌ యఖళ్లో 
ధనుండు ; యళోఘనుండు - కొన్ని (పతులు. 


1. లాడుచుంజని __ కొన్ని (పతులు. ద. యందలి ___ కొన్ని (పతులు. 


1. నళక్యమేరికినిందు _ సెక్కు (పతులు ; నభేద్య, నయోగ్య -. అనియు పాఠ 
ములు. 2 నెవ్వరు _ ఆతి, లి. నల్కుదురు  వీ,న. 4. ళుల్‌ _ శ.ష 
కొన్ని పతులు ; లుల్‌ - ఏఖ; డుల్‌ _ భాసం.తి.వా.నం.సూ క. జొచ్చినకా - 
చెక్కు (పతులు ; జొచ్చుడున్‌ _ వా. 


510 


149 


150 


151 


152 


149 


150 


151 


ఆదిపర్వము..అగవ మాళ్వా సము 


వః సౌభ[ద పౌలోవము *కారంధమ [సనన్న భా రద్వాజంబు అను నామంబుల 


2 దక్షిణ సము దతీరంబునం 'బసిద్దంబులయిన యిప్పంచ తీర్ణంబు లిప్పుడు 
నూజెండ్లంగోలె నుగ్రగాంహగ్భహతంబులయి దుర్జన గృహీతంబులయిన 
రాజుల విభవంబులుంబో అ సాధుజనవర తంబులయి యుండు ననిన విని 
విజయుం డశేష సతిర్ణ 'సవార్థనయి వచ్చిన నాకు నీతీర్ణంబు రిరాడకునీకి 
ఓహారుసనంబు తరి క 


క. 'సావాసికుండై కరు. డవ(గాహము *సేయుటయు జలము [గక్కదల మహో 


(గాహము ివీభత్సుబృవా, ద్యాహుబలుం బ్లు కొనియె౯ బజఅతెంచి వడిన్‌. 


. దాని న|శ్రమమునరోదజ్జలాళశయము వె,ల్వడ(గ వెచె నరుండు బాహుళక్తి 


నదియు; దత్త ణంబ యభినవయౌావనో,ద్భాసనమానదివ్యథభామ యయ్య. 


, ఆఅ అలలితాం౦గొం జూచె ఏరు డద్భుతమంది మృగాయ తాత. యి 


సెల జ లేచరత్వమున నిజ్ఞలధి౯ నసియించి తిప్పు డి 

శ్తల సురూవభామ వయి శతెందులిదానవు నీవు నావుడున్‌ 

2 చాలిక పాండుపుతు నకు. చారు కిటనీ యొం [బియంబూనన్‌ . 
'య ణి య 


1 కారండవ[పనన్న — కొన్ని న. కారనం కమ ఎ కొన్ని [పతులు 
కాని యిక్కడ మూలమున. అగ _స్యలర్థం సౌభ[దం పౌెలోమంచ నుపావనం కరం 
ధర్మప్తవం వై వై వవాయ మధ ఫలం చయక్‌, భారడ్వాజన్యతీర్థంచ పాషవళమనం 
మేవాత్‌ పతానిపం చతీ నాని అలి శ తము వ ప్‌ నిన్‌. (నతి. పుట 1834. 85, మణీయు 
వావిళ్ళ. తెలుంగులిపి మూల్మవతియందు. కారంధమం |[వసన్నంచ, (పుట 429) 
అని ఇలు (గుభారతమునందున్న క్షు కలదు ౨ దకిణావథంబున -- చ.ఓ.ర, 
కున. సము!ద = పెక్కు |పతులలో లేదు. ఈ, (బళ నంబులై న =; 
భ్‌. లాడకుండుట __ హా. గ 6. పొరువంబేయని _ ఆ 


1. సావహాసకరు( 
వ వత్‌, వ 


డె న; సాహనముచేసి _ బ. 2. సెయుడును _ ఆ.ఉ.యుి. 
వివ్వచ్చు -- కొన్నీ (వతులు, 

1; దష్జులాశయ మున వెల్వుడంగనై చె విపులశ క్తి = న, 2. యునతణంబ --- 
WA పకట శన ; యునాకణమున  మవీ. 


1 చానవు _ చ.శ. 2 బాలకి _ చెక్కు (పతులు. ల యెన్ముదంబునకా ఈ 
అపు. తోన్‌ ఇ కొన్నీ (పతులు. 


155 


154 


155 


156 


157 


158 


154 


155 


156 


157 


య 


శ్రీమడాం ధమహాభారతము గ్ర్‌1] 


ఏను *వందయను నపష్ఫరన. గుబేరు"నుంగ నానఖులు నారభేయియు నబీ 
చియు బుద్భుదయయు లతయు ననువారలు *నలువురు నాయట్ల 
య _త్రీర్థంబుల) దున్న వారలు కారని శాపవిము కలం జేసి రతీంపుమనిన 
దానికి నర్గునుం డట్టనీ య. 

వనజాతీ యేమి కారణ,మున ను[గ|గావారూపములు చార్చితి రీ 

రని యడెగిన వెడుక!నా,వని కది యిట్లనుచు: జెస్పె దద్విధ మెల్లన్‌. 


వింవయ్య ౬ చే, మువురము నఖిలలోక'వాలవురంబులు చూచుచు భూలో 
కంబునకి. వచ్చి యొక్క వంబునం దు గతపంబు సయుచున్నవాని 
wy ౧ 2 _ wu) 
నత్యంత శాంతు సకాంతచారి నగ్నికల్చు నొక్క[బాహ్మణుం గని వాని 
తపంబు”':కు విఘ్న౦బు "సేయ నమక ట్ట 


వేడుక నమ్మునిముందట., బాడితి మాడితిమి పెక్కుపరిహోసంబుల్‌ 
2రూఢిగం బలికితి మెట్టుం, జూడండు మాేవలను నీరనుం డన నుండెన్‌. 


ధ్యతి'హినుల చి చిత్తముల ,ట్లతివల యందేల తగులు నళ్యంత దృఢ 
వతులమనంబులు వారల, మతుల. దృణనె ణములు సమంబు2ల కావే. 
న. 


| woo ee “పెక్కు (పనులు ఖండార్క-రు పతి యధస్ఫూ చిక యందు, వర్దా, 
దర్చా, వృందా, వర్దా, DOD. పతతా DER మిర్‌ మగ బిక్కుుబారములు 
ion వ రాయనునిది ముఖ్య పారముగా నికి రింపంబడినది, వుట ౧17 ౩. తాళ 

న (వతులలో సీ వేరులు “పెక్కు రీపల నున్నని. వూలభారవమునందు అహాంచ 
క భేయీచ సిమీచీ బుచ్చుదాలళా, అని కలదు. వానిళ్ల వారి తెలు(గు లిపి పతి 
సట 40. ంనలువురు.. అంతరయ ఈ మ [పశులలొ లేదు. 4. వారలను 


Pa pa ఎవి 3 
నాయం శావవిము గలం జెసి = పహఖు 
య —— 
1. నాతని కి నియెటుంగభిప్పె - ల. 
య౧ 


1. పాలురపురంబులు —_ ఆ ఉ.ఖ.ల,వీ; పాలకపురంబులు - చదశ మవ 
a నగ్నికల్చుండను నొక్క బాప్మాణుం మంటని, 


1. ఈ పద్యమున డ - ఢ పానము ది రూడిగ _. ద.వీ.భాసం.నూ. లి వలన _ 
పేశ ప. కొన్ని (పతులు 


1. రహితులు-చ.ద.భాసం వీ.ళ.ష. 2. లుశా(గ౧%)వే _ వీ.ళ.మ. కొన్ని పతులు. 


512 


158 


159 


160 


161 


158 


159 


160 


161 


౭ 


ఆదిపర్వము. అ ౪ మాశ్వ్యాసము 
వి 


వము రాగకారణ 1వికారంబులు గావించిన నవి దనకుం గోపకారణంబు 


లయిన నతికుపితుండయి (బావ్మాణుండు మమ్మేవురను *మవహో[గా వాం 
బులుగా శపియించిన నమ్మునివరునకు ముకుళిత "వా _స్పలమై యిట్లంటిమి. 


. అలుగుదురయ్య విప్రులు మహోపురుషుల్‌ *పరుపాపరాధముల్‌ 


2వలిలగెడువారు ధర్మువులు దప్పక సల్పెడువారు సత్యముల్‌ 
వలిశడు వారు వారల కపాయము ఆందములం దలంచు మూ 
గ్గులకు విధాత్ళ* చెయ్యున నగున్‌ దురితంబులు దుర్యశంబులుక౯? 


. కావున మాచేసేన 'యజ్ఞానంబు సహించి మాకు శావమోతంబు( |బసా 


దింపు మనిన నవ్వి[పుండును గరుణించి యెవ్వండేని మీచేత గృహీతుం 
డయి *మీయున్న జతాశయంబు మిమ్మువెలువరించు నాతండ మీకు శావ 
మోతికారణుం డగుననిన. 


. అట్టి మహాబాహు( డత్యంతబలుండెవ్వం డగునొకొ_ యనుచు నేమరుగు 


దెంచు 
వారము శై )లోక్య "వి నంబుజభవి[పభవు నారదుంగని భక్తితోడ 
మొక్కిన మమ్మునమ్ముని చూచియిశ్లేల వగంబొొంది *కందినవారలనింయు 
నడిగి మావృశ్తాంత మంతయు మాచెతవిని వి|పునలుకయు విధికృతంబు. 


. (గమ్మజింప *లావెకావున దక్షిణ, జలధితీరమున. [బళ _న్హపంచ 


తీర్హములకు నలి ధృతినందు నూ అేండు,లుండు. డట్లుమీర లుండునంత, 


1. విధానంబులు -- ఓ.జుయ 2 మహో[గ |గావాంబులుగా పెక్కు 
(పతులు. ల వాస్తుల మె--- పెక్కు (పతులు ; కరకమలలమెై---ట.మ.వ.భానం. 


~ 


1. పురుషాపరాధముల్‌ ౬ పెక్కు. పతులు. 2 దలగెడువారు __- అ.ఆ.ఐ. 
య.ల,వీ. కి. చేతనయగున్‌ -- ఐగ 


1. యపరాధంబు.బు. 2. మిమ్ముల జలాశయంబు వెలువరించు_కొన్ని పతులు. 
క. కరుండగు __ 'బము.ఖ,చ,ద.వీ.ళ మ; ణంబు సేయంగారణంబగు ననిన _ ర, 


కే వంద్యు ము భాసర ను . ౨ నద్భశళునారదు(గని నవినయముగ _ గ్ని.చ.ద. 
ఛానం.మ.వీ శ.వ. లె. కుందినవారలు _ జొ.ల; వందినవారలు -- కొన్ని పతులు. 
4. రాదు గావున _ ఆ.ట; గలమె-న; గలరె. బ. ర్‌. నూ రేండ్లునుండుడట్లు వ 
కొన్ని (పతులు. 


168 క, 
16కి వ. 
164 సీ, 
ఆ 
168 
164 


391—33 


శ్రీమదాం[దమహాభారతము 513 


జననుతు(డు పాండుతనయు(తడతు, ధనంజయు( డ శేష తీర్ణ దర్శన కాంతం 
జనుదెంచి మీకు దయ న, మ్ముని చెప్పిన యట్ల శాప్హమోతము సేయున్‌. 


అనిన నన్నా రదువచనం"బులు విని వచ్చి మహో (గ[గావాములమె భవదా 
గమనంబు 2 పతీషించుచు నిప్పంచతీర్ణంబులనుండి నేడు నీకారణంలునం 
గృశార్లుల మయితి మనిన నర్దునుండును గరుణాయత్త చిత్తుండయి *వంద 
చెప్పిన యన్న లువురకు శాప మోతణంబు సేసిన నమరకన్యక లతివార్గ ౦బున 
నమ రెందనందను దీవించి. చేవలోకంబున కరిగి రదిమొదలుగా 
నిప్పంచ తీర్షంబులు *నారీతీరంబులునా6 బరౌ నరునుండును (గమ్మటిో 
థి థి జ 
5 మణిపూరవపురంబునకు వచ్చి రాజ్యలీల సుఖంబుండి చి తాంగదయందు 
బ్యభు వాహానుండను 6పుత్తు)౦బడసి చిత వాహానునకు వంళ"/కరుంగా నిచ్చి 
వానివీడ్కొని గోకర్ణ ౦బు( జూచుచు. బక్చిమసము| దపార్భ్వంబున 6 
|బభాీ సంబను తీర్ణంబుినకు( జని యందులకు 'ద్వ్యారవతి పురంబు1*కుఅలి 
గలి యని విని, 


అందుల1కేంగి యే నిందివర శ్యాము నరవిందనాభునంబురుహా నేత్రు 

నన్ని తుంజూచి నాజన్మంబు సఫలంబు సేయుదు నఘములు వాయుపొంెళు 

నదియునుంగాక మున్‌ గదుండను వానిచే వింటి( దిలో_త్రమకంఖు రూప 
2 అ న అశ 

వతి యు సద్దుణాన్నిత యు నాక ట్టి భ|దభగమన సుభ ద జూచు 


. వేడుకయును గలదు విష్ణు భట్టారకు, ధయనభీష్ట సిద్ది దనరు *ననుచు. 


దద నంతసిలి తద్వ్వాారకాపురి, కరుగ నిశ్చయించె నర్గునుండు. 
(౮ ౧ ళ్‌ జ 


1. బున భవదాగమనంబు _ పెక్కు పతులు. 2 నిరీడింపుచు - గ. శి, నంద 
చెప్పిన - కొన్ని (పతులు 4. నారీతీర్ణంబులు -- కొన్ని |పతులలో లేదు 
5. మణలూరు - చ.ద.శ.మ. 6 కొడుకుంబడసి _ కొన్ని |[ప్రతులు. 7. కరుం 
డుగా _ కొన్ని (పతులు. ర. న యను _ కొన్ని [వతులు. 9, గనియందులకు _ 
కొన్ని (పతులు. 10. ద్వారావతి, ద్వారకా -- అని పాఠములు. 11. కుజఅంగట, 
కుఅంగటి - గి.చ,ద.ర,శ వ. 


1. కరిగి _ కొన్ని (పతులు, & యంట...... యం, ద కము పుయా 
యౌ __ వీ. కొన్ని పతులు. లి. ననుచు --- పెక్కు (పతులు ; ననియె _ వా; 
ననియు _ చ.ద.వీ.శ.వష, 


514 


165 


166 


167 


168 


169 


170 


165 


166 


163 


170 


ఆదీసర్వము__అష్షమా శ్వా సము 


. మణీయు నప్పురంబునం 'దన్నొరు లెబుంగకుండవలయు ననియు 


యాదవులు యతశులికతిభక్తు లనియును మనంబునం దలంచి 
కృతకయతి వేషఢరుండయి. 


. పరమ/బవ్మాణ్యు జగద్గురు గరుడధ్వజు ననంతగుణు నేకాగ 


సిరమతియె నిజన్భాదయాం, తర"నుస్టితు(జేసి భక్తిందలంచుచు నుండెన్‌, 


. నరునునికి మెటిణి కృష్ణుండు, తిరముగ దయతో. బభాసపీర్ణమునకు న 


క్కరుడ చనుదెంచె స ర్వె,శ్వరు. డెప్పుడు భక్తులకు. |బసన్ను (డకాయడే, 


లు; అర్జునుంఢు దా౦ర కాశగ రొంబునవం దొయుటు వం 
సత. ld 


. ఇట్లు దనకడకు వచ్చిన 1యాదిదేవునకు. *దేవకీనందనునకు నతినం్యభ 


మంబున నమస్కరించి పురందరనందనుం డానందజలభరితనయనుండ యి 
యిటనీ యె. 
౧౧ 


చ్వాదళశమాసికవ౦తము ధర్మ విధిం జలుపంగ నేగి గం 


గాదిమవోనదీ హిమవదాదిమహోగిరిదర్శనంబు ప్పి 
పాదప యోజదర్శనము( బన్నుగ6 జేయుట. జేసి పూర్వనం 
పాదితసర్వవాపములు. జాసె భృళంబుగ నాకు నచ్యుతా, 


. అనిన విని నగుచు నబ్దనాభుం డర్జును నతిస్నే వాంబునం గాం.గిలించుకొని " 


యెల్ల''వారల కుశలంబును నడిగి యాతని తీర్ణాంభిగమనినిమి త్తంబును 
సుభ దయందు బద్దాను రాగుండగుటయు నుపలత౦చి 'ద్వారకాపురంబున 
కు దోడ్కొని యరిగి, 

1. దన్యులు తన్నెణుంగకుండను ర. సెక్కు (పతులు. వి, కువిధయు 


లనియు  చద.శ.ష. కి. మనంబునందలచి _ పెక్కు. పతులలో లేదు. 
1. సంస్థితు _ వ, 


1. యాదిదేవుండయిన  ఐ.గ.చ.ప.ద యుల వీ.శ.ష 2. చేవకీనందనునకు __ 
కొన్ని [పతులలో లేదు, 


1. వారి కుశలంబడిగి __ చెక్కు (పతులు. రః నిమి త్తం బడి గివిని మ్‌ అ= 


171 


172 


178 


174 


175 


171 
172 
178 


174 


175 


ట్‌. 


ర్‌, 


గీమదాంధ్రమహాభారత ము 516 


(ఖాజిత శాతకుంభగ్భహాపంక్తులం బుష్పితవల్లి వేల్లితో 
ర్వీజ వనావృతి౯ా విమలవిదుమవ|జవిచిత వేదికా 

రాజి. గరంబు రమ్యమగు రై వతకాచలకందరంబునన్‌ 
రాజకులై కనుందరు బురందరనందను నుంచి లీలతోన్‌. 


(శ్రీపతి సడునెయ్యంబున, నాపోవక పారునొద నారాతి [పియా 
QD DD 
లాపముల( దగిలి యుండెను, దీపమణుల్‌ వెలుగ భువన*దీపుండు దానున్‌. 


. ఇట్లు పరమపురుషులయిన నరనారాయణులు దమపూర్వజన్మ నవావా 


సంబున యట్ల ప్పుడు పరమానందంబున( బరస్పర్మపియమధుర నం భావ 
ణంబుల నొక్కటనుండి యారాి సలిపి రంత. [బఫాతంబ వాసు దేవుండు 
వాసవనందను నందయుండం బంచి కాంచనరఖథారూఢుండయి పురంబు 
నకుం జని పౌరజనపధాననమవంబున _ 13 వతకమహోత్సవంబు 
ఘోషింపం బంచిన. 


* పొలుపుగ. బూససి కట్టి తొడి భూరివిభూతి | పకాళితంబుగా 


గలయ గ. దత్పురీజనులు కాంస్య"మృదంగిముకుంద వేణు కా 
హాళేపటహాధ్యనుల్‌ చెల(గ నాటలు( బాటలు నొప్ప నెల్ల వా 
రలు జని చేసి రర్చనలు రై వతోక్నాదికి నుత్సవంబుతోన్‌: 


- గురుకుచయుగ్మముల్‌ గదల( (గొమ్ముడు"లందుల పుష్పుముల్‌ పయిం 


దొర(2గ నిదాఘలిందువితతుల్‌ ిచెదరన్‌ మది రామదంబునం 


1. నుంచెవీతితో  ల.వీ.శ మ.న. కొన్ని (వా(త|వ్రతులు. 
1, దీపకుండంతన్‌  ఛాసం.వీ. 
Ls ౨_వతశా[దికి అ ముప. 


1. మృదంగకశంఖభేరి - చ.ద.భానం.వీ,.శ.వ. ౨. నినాదమొప్పగా — ఏ. 
ల. మురళీ - డ, 4. కాచలకందరంబునన్‌ -- ఓ. 


1, "అందలి ___ గచ దశమ, న గగఘర్మబిందు హర్‌ లి. చెలంగ౯ా - అ 


నూ. 
ట్రా. 
Od 


176: ఈ 
ర, 
177 వ. 
Lo 4: 
176 
177 
178 


ఆదిపర్వము_అష్టమా శ్వా సము 


బరవళలయ్యు నించపెనంగ6 బాడుచు. దాళము గూడ “మెట్టుచుం 
దరుణియ లొప్పనాడిరి ముదంబున+ రదమ్ము జనాలి మెచ్చ6గన్‌. 


సారణ *సత్య కా కూర 2విదూరథ సాంబ సంకర్షణ శంబ రారి 
భానునుషేణో[గసన ౩ నేయానిరుద్ద హార్దిక గదోద్ద వాది 

యాదవు లధిక|పమోదులై యొక్కట( దరుణులు( దారును గరిక రేణు 
హయశిబి కారూఢులయి తదుత్చవమున కరిగిరి మణ జగద్గురుండు గృ్తుం 


డిం|దలీలతో నుపేం|దుండు రుక్మిణీ, దేవి మొదలుగా(గ దేవు లెల్ల 
ినొప్పుతో డ రాగ నప్పర్వతమునకు(, జనియె సకలజనులుటేదనకు నెరంగ, 


ఇట్లరిగి జనార్షనుండు ధనంజయుం దలంచి తత్సవీ.పగతుండయి తోడ్కొని 
యాతనికి నప్పర్వతర మణీయప్రదెళంబు*లం బొపుచు వివారించి యిద్ద౭ు 
నొక్క విమలమణి వేదకయం దభిమతనం భాషణంబుల నుండునంత. 


లా. 


క్యణ1దణుకింకిణీకలిత కాంచన కాంచికలాపముకా రణ 
న్మణికలనూపురంబులు *సమధ్వని నొస్పంగ భక్తిం బాదచా 


రిణి యయి కన్యకాజనపరీత సుభద్ర తద్మదిపూజన 


3 పణతులు న్‌ా నిందనసుతు. బార్గు ని జెళ్యరు(గా( దలంచు చున్‌ . 


* బెట్టుచుం, దట్టుచుం అని పాఠములు. ర ణులునొపనాడిరి - ఐ.ఓ.చ. 
ద.భానం.ర.వీశ.మ. 6 కాంతులు తమ్ము(జూడగన్‌ , గాంతలు తమ్ము 
చూడగల, పొరులు తమ్ము(జాడగకా - అని పాఠములు. 


1 సాత్యకా[కూర = శవ, పెక్కు. (పతులు. ఏ విదూరణ -- కొన్ని 
(వతులు. లి. నొప్పితోడరాగ _ పెక్కు (పతులు. 4. సన్నుతింప _ జౌ.వ; 
సంతనీల్ల ఎ ఖ ఏ నొనరనడవ - ల,న. 


1. తోడ్కొని _. పెక్కు |వతులలో లేదు. 2 లు జూపుచు _ కొన్ని పతులు, 


1 దురుకింకిణి _- పయ ర; దనుకింకిణీ - చ.ట.డబ.వీ.శ.వ. 2. సమద్యుతి 
నొప్పనభ క్ష re నమధ్వని (మోయుచునుండ — ఉ.బుఓ.న.ల. లి. (పణు 
తులుసేని _ ర. 


శ్రీమదాంధధమహాభారత ము 


ct 
అక్కు శై 


119 ఉ&. దాని సుభ| దగా చెతి (గ తత్త అజాతమనోజనం చల 


180 


న్మానను(డై న యవ్విజయు మానుగ(జూచి *మునీంద కొకు. జ 
న్నా నలినాతులందు *మది నిల్చంగ నంచును మందహోసగ 
ర్యానను డ్రై రథాంగభరు. డాతని కిట్టని యెం [బియంబునన్‌ . 


మేపు సుభ! దయందు *బడ్డాను రాగుండ వగుట తల్లియు "నేనెజటుంగుదు 


వనోడకుండుము నీకోర్క *వనుదేవదేవకీ దేవులకుం జెప్పి సఫలంబు సేయుదు 
నని యర్హునునకు హృదయానందంబుగా( బలికి యప్పుడ వడిగల చారుల 
కేరావించి ద్వార వతియందర్గునుండున్న వా. డేను కుళలచా ర ధర్మజున 
జ We Sa 5 

కిటింగింప నింద వస్థ పురంబునకు °బుచ్చియున్నంత నచ్చటికి వచ్చి 
బల దేవాదియాదవు లతిభక్తులై యతియ కాగవగచి యర్దునునకు నమస్క- 
రించి యాతనివలన సర్వజర్ణంబులు( దశ్చేవాఫలంబులును విని సంతసి ల్లి 
యివ్వ గా" కాలంబు మాయందయుండి చాతు ర్మాస్యంబు సస మమ్ముం 
శ టి ల మ? రొ 

గృతార్జులం "నేయుండని (పార్టించి పార్టుం దోడ్కౌని చని వానికి నన్న 
పనాడివిధులం 10బరిచరింప సుభ దంబంచి 11 క న్యాపురంబునందు 


నివాసరదు సిన, 
_: అధుయండు యతిడూనంజునో ఈ న్యాంభ్రురీందునో యండుటు వ 


సం. అను 1_114_64 పంక్తి 


181 క. అందు ధృతమందరుండు పు,రందరనందను(డు దనకు 'రమణిగుణ( శ్రీ) 


179 


180 


181 


సుందరి సుభద నెయ్యం,బొొంద(గ6 బరిచర్య "సేయుచుండ6గ నుండెన్‌. 
fs యతం[ న way 2 OLS త 


ls బద్ద స్నేహుండవగుట - పెక్కు (పతులు, ౨ చేవకీ వసుదేవులకుం జెప్పి -_- 
మ.ర. క. రావించి గొప్యంబున ద్వారవతి _ ఏల.స. 4 ని _ కొన్ని పతులు. 
5. బంచి - చెక్కు (పతులు. 6. దలంచి _ ఈ.ఐ. 7. కాలం విందయుండి = 
కొన్ని (పతులు; కాలంబు మాయొద్ద (న) యుండి  ఏ,ఓ. ర. చేయుమని _ 
చెక్కు (పతులు, 9 వొనవిధులొనర్చు _ ఓ. 10 పచరింప __ అ గ్మియ 
EE కన్యాంత 8 పురంబునందు, క న్యాగారంబునందు — అని పాఠములు. 
నం అయంరలిక కః 


ks రమ్యగుణ। క్రీనుందరి మ తున రమణిగుణ( శ్రీసుందరి — ఆ.ఈ.బు.ఎ.బ. 
భఛభాసంయ.ర.న; రమణ ౬ వా. కొన్ని (పతులు. 


ర్‌ 16 


182 క, 
188 చ 
184 వ, 
185 సీ, 
€ 
182 
ee 
184 
185 


ఆదిపర్వమూ_ఆ ష్షమా శ్వా సము 


థిరుండు యతిరూపంబున, 1నారంగ నిందున్న యాతండర్జునుండని స్‌ 
త్యారుక్నిణులకు. జెస్పె ము,2*రా రాతి రహస్యమున ననంత పీతిన్‌ 


అలయక*నాండునాం౭టికి లతాంగి *యపూర్వములై న భోజనం 
బులు గడుభ క్షి( బెట్టుచు నపూర్వీములై న *వపుర్విలాసయు 
కులు వెలయించుచుకా ముదముతోంబెని చెన్‌ *మణినాడునా(టి క 
గల మగుచుండ నెయ్యమును గామవికారము సవ్యసాచికిన్‌ ; 


/ 


1మతణీయును. 


అలినీలకుంతలుం డనియును వారి నీలనమవర్లు డనియు నాజానులంబి 

తాయతస్టిరజాహు( డనియు*ను రక్తాంతనలినదళాకారనయను( డనియు 
నుత్తుంగఘనవిశాలోర2న్కుండనియును గవ్వడి యనియును గరము వేడ్క 
వివ్వచ్చు నెప్పుడు *వినియెడునది దనవినినట్ల యతింజూచి వీడ విజయుం 


. డొక్కా యనుచు సంశయో పేతచి త్తయె,యుండి *యుండనోపకొక్క 


నాండు 
భోజనావసానమున నున్న యీమ్ముని, కిందువదన పీతి నిట్టులని యె. 


ls నారయనిందున్న వాడు _ సల. 2. రారి రవాన్యమున దానీనంతయు 
బీతిన్‌ = ల 


1. నాంటినాంటికి _ గ్ని.వీ. 2 మనోవారమై --జాస. శి. విలాస విశేషభ క్రి 
యుక్తులు _ ఓ.క.ఖ.న.బ.య.ల. శ, వచోవిలానయు కులు - వ. ధ్‌, మదినాడు 
నాటికి _ ఆ.న.మ.ల.న , మరినాడు నాటికి __. ఉ,బు.ఐ.ఓ,బ; మఖునా(డు 
నాటికి. వా. కొన్ని (పతులు, 


1. కొన్నిటలేదు. 


| నురకాంతనలిన ఆ. చెక్కు (పతులు ; నారకాంత - వా, కొన్ని (పతులు. 
ర్త స్థలుండనియు గవ్వడి _ అ.ఆ.ఎ.ఓఒ.ఓ.డ.బ. త. వినియుండునది _ ఉ.ల.వీ ; 
విని మజియది = గ్నిచ.ద.శ.వమ. ఓ యుండి యోపకొక్కునాడు _ ఉ. 
ల్‌ మ్మునికిట్టులని యె. |బీతినిందువదన _ గ్ని.చ.ద.ఛానం,వీ,శళ,ష., 


186 


187 


188 


189 


186 


187 


188 


189 


శ్రీమదాంధ్రమహాభారత మ 5!9 


 మునీం| దా 1మీయాడని తీర్ణంబులుం జూడ నిపురంబులు నెటుంగని 


రాజకులంబును 2కేవని విచాెరింతు., 


. అమనావతికి *నెనయన6గ నివ్యసుముతిం బరగు నింద వస్థపురవరంబు 


చూచితి నేపాండు*నుతు లందు సుఖమున్న వార మాయ తయంభోరువోడి 

కుంతీమవో దేవి *కుశల యే *యమ్మహోపీరుం డర్హును(డు జితారి తీర్ణ 

గమాోనోశ్సుకుం డయ్యె! |[గమ్మజి వచ్చెనే యెలు(గుదుశేని నాకెలుంగం 
“జెప్పు. 


. డనిన నేన చూవె యయ్యర్దునుండ నీ, యొద్ద నివ్విధమున నున్న వాండం 


దరుణి నీకు నాకు ధరణీధ%రుండను, జలజభవుండు సేనె సంగమంబు. 


. ఆాహ్మంబు ముదలుగా(గల యునిమిదివిచావాంబులయందును గార 


ధర్వరాజుసంబులు త త్రీయులకు నుత్తమవివావాంబులు గావున నిది 
గాంధర్వపి వాహం1బున కవసరం బనిన నుభద లజ్ఞావనశవదన యయి. 


“నన్ను నీ నర్హులెల్ల నిందున్నవారు, *వారయెజింగి చేయుదురు 


వివాహమను-చచు 
వనజసేత *1యంత।పురంబునకు. జనియె, నరిగ. దనలతాగ్భహమున 


క రునుండు. 
జ 


1 మీ _ పెక్కు పతులు. ౨ లేదని _ వా శీ రింతుకావున నొక్కటి యడి 
'ఇెదినని య్యినియె - ఏ 


1. నెనయనగ బొల్పెసగుచుబరగు _ య. 2. సుతులు సుఖంబున్న  చ.ద.శ.ష., 
లి. కుశలినియే మవోవీరుండ - బు,ఓ గ్మి.ద.వీ.శష; కుశలియే _ కొన్ని తాళ 
పత (ప్రతులు 4. మరి మహోవీరుడ  అ.ఐ ఒ.జొ.క డ.మ.ల.స. 5. నోత్సుం 
కుండ య్యొ _ సెక్కు (పతులు ; నోద్యతుండయ్యె - వా; నోన్ముఖుండయ్యె = 
బు ఏ.ఒ.ఓ.క.జ బ.భానం మ.వ.వీ న. 6 రుండును చా. కొన్ని (పతులు ; 
రుండను __ అ.ఓ.ఖ.డ.ఏి 


1. బునకు సమయంబనిన ___ క.గ్మి.ద.భానం.పీ.ళ.ష, 


1. నన్ను నీకీయ నర్హు లిందున్నవారు . కల. శ, వారలెరిగి _ కొన్ని పతులు, 
లి (తి — పెక్కు తాళస్మత (పతులు, ఓ యంత;పురంబునకు -- పెక్కు 
(పథులు ; క న్యాపురంబునకు జు వాల. క న్యాగారమునకు, క న్యాగ్భహ 
మునకు - అని పాఠములు. 


ర్‌ 2( 


190 


191 


192 


198 


190 


192 


198 


ఆదిపర్వము. అ వమాశ్వా సము 
స రు 


వ. అయ్యి"రువుర యన్యోన్య వణయంబులు దనదివ్యజ్ఞానంబునం చెసి దివ్య 


పురుషుండు పురుషో త్తముం డెజింగి యర్హునునకు భో జనివిధు లమర్చ 
రుక్మిణీ చేవిం బంచి యొక్క_నాం *డేకాంతంబున 5 దేవకీవసుచేవ 
(పద్యుమ్నుసాంబసంక రణ సారణ సాత్యకులకు నర్జునుస్టితియును నాతని 
యందు సుభ ద నెయ్యంబును నెటీంగించి తమతొ ల్లింటి విచారంబున కను 
రగుణం బగుటకు సంతసిల్లి బలదేవాదు లెజుంగకుండ సుభ చార్జుమల 
వివాహంబు సేయ "సమకట్టి తమనిశ్చయం బయ్యిరువురకుం జెప్పి పశుపతి 
పూజామహొత్సనవ వ్యాజంబున నఖలయాదవభో జూంధక వృష్టి వరులతో 
నంతర్హ్వీపంబునకుం జని, 


అందమరబ్బందవంద్యున, కిందుకళా!'భరణునకు *ను మేళ్వరునకు నా 


నందంేిబొంద6గ *నందణు, నందకధరు( డుత్సవం బ"నర్పగం బంచెన్‌. 


- *తగ(గ వివావాంవెన్నం, డగునొకొ యమెక్నండు సంగమావా ప్రయు మా 


కగునొకొయని యడంగోరుచు, నొగిినిటియుండిరి సుభ్యదయును నిజ 
యుండు, 


. హారి. దలంచె సుభద పురం,దరు6 దలంచి ధనంజయుండు దడయక వార 


1య్యిరువుర( జెండిలిసేయ(గ, వరదులు తచద్ద్వారవతికి వచ్చిరి |పీతిన్‌. 


1, ద్ద — కొన్ని (పతులు బి. షుండగు కొన్ని (పతులు, ల. విధు 
లొనర్చ, విధులుదీర్చ — అనీ పాఠములు, 4 జేకాంతంబ -- సెక్కింట 
లేదు క, బెవకివసుదెవులకు _ అని పెక్కు [వతులు. 6 రూపంబగుట __ 
చెక్కు (పతులు ; కూలంబగుట కొన్ని (పతులు, 7. నిశ్చయించి ___ 
ఎక్కు (పతులు. 


1 ధరునకును నుమేళ్వరు ___ ఈ, 2 మహేళ్వరునకు వ. కి. బందగ -_- 
ద.భానం వీ.శ మ. ఉ జగదానంద కరుండుత్సవం బొనర్పగంబంఛచెన్‌ _ ఏ.నన.న. 


1. దీనికిముంచు అయ్యవనరంబున అనువచనము ___ జా.ర. (పతులలో, గలదు. 
వ, యద, మది __ అని పాఠములు. ల. నిటనుండిరి _ ద.వీ.శళ.వ, 


1 య్యిరువురను బెండ్లి సేయంగ-కొన్ని పతులు , య్యిరువుర పెండిలి _ గ్నిద.ళ, 
ష, య్యిరువురకు. బెండ్లి సేయగ _ ఛానం 


Pall 


194 


195 


196 


194 


195 


196 


శ్రీమదాంగధ్రమహాభారతము 521 


ప అర్జునుండు నుభ్య/దణు బివొవొం దిగుటిు :_ 


సం. అను 1_144.270 పంక్తి 


వ. ఇట్లు వాను దేవుండు వనుదేవా[కూర సారణసాంబ సాశ్యకినహి తంబు గా 


నంతర్ద్వీపంబుననుండి వచ్చిన యనంతరంబ యనురావతినుండి యమరసిద్ద 
సాధ్యమునిగణపరవృశుం డై యమ శేం| దుండు వచ్చె నంత బృహనస్సతి 
యిచ్చిన [యు త్రమలగ్నంబున నగ్ని యమినిర్భతివరుణవాయు ధన 
తెజిశానాదినురవరులు న తిళృగునార ద వసిష్ట వామదేవ [పభృతిమవోమును 
లును నదన్యులుగాం  గళ్యప|పజాపతి హోమకర్తగా _ నరుంధతియు 
శశుయు సత్యభామయు రుక్ళి ఢయు నప్పరోగణంబులతోడం బురం|థీ 
కార్యంబులు *నిర్వహింప సుభ | దార్జునుల వివాహామహోత్సవం బతి 
రమ్యం బయ నంత, 


తరువోజ. అనిమివ| పఖుండు నిజాత్మజు ననఘు నర్జును. (బీతితో నభిషిక్తు (చేసి 
1మను జేరద్రు. గాంచనమణిమ యోత్తుంగమకుటవిభూవణ మ స్పకుం జేసి 
యనుపమ కేయూరపహాో రాదిభూషణాభిశోభితు. జేసి యప్పుడా నంద 
జని తాంబు*కణికార్డ ) చకముస్సృపహా నజలరుహాంబులు దా ల్నోసమ్మదం 


'బస(గ, 
మాలిని. వరునకు దయ నిట్రానంద మొందించి యిం|దుం 
ఢడరిగా దిపికి దివ్యానంతర త్నాంశుజాల 
స్ఫురితనురవిమానంబుల్‌ నభో భాగ మెల్ల 
“నరసి వెలుగు చుండకా నిర్ణర|శేణితోడన్‌ | 
1, శుభ __ కొన్ని (పతులు, యుశత్తమ __ పెక్కింట లేదు. 2. నిర్భతి - 


చెక్కు [పతులలో లేదు శి. దాదిసురవరులు - కొన్ని పతులు. ఉ, నేయ __ 
ఎక్కు (ప్రతులు. 


& వంను జేందుగా మణిమయనముత్తుంగవ.కుటవిభూపి తమ న్తకు జేసి _ అ, ఈ, ఐ.ర, 
వి, కణసాం[ దచతున్సవాన = 2 వి, సమ్మతులెనంగ — ర; నంరంభ 
మెనగ __ ఆ. 


l. కొన రనిట్టానంద---బు. ౨. 5, మరసిాజతఉటుత రపు న్‌; తెరపై 
భాసం.వాళ కొన్నీ (పతులు, 


Crt 
భా 
హం 


197 


198 


199 


195 
109 


200 


20! 


. వీరుడు 'ఏఃడు పాండవుండు వృష్టికులో త్తములైన సీందై 


ఆదిపర్వము అ గమాశ్వాసము 


. ఇట్లు నారాయణుందు 'నిజారంఖ ౨బు సఫలంబగుటకు సంతిసి ల్లి సం|పా_ప్ప 
అణాల 


మనోరథుం డయిన యప్పార్లుం గాంగిలించుకొని యితయ జాణతూణీర 
బాణాననేసనాథంబయి పవనజవనహాయంబులం *బూన్చీన యక్యాం 
Mea wn TAR et 

చనరథం బిక్కి సుభ చ ర. “జోడి వాని యింద పస్థపు పురంబున కరుగుమని 
పంచి యనంతరం బతర్రీషవ పఠలుని "కరగ న, 


* హారి పంచినమార్షంబున, గురువిబుండు నుభ|ద దోడుకొని చను నెడం ద 


1త్సురపరిరతకు లతి ధీ,కరులు పృథు శవసు( ఉడాడిగాగల వీరుల్‌, 


(cn 


త్యారు లెలుంగకుండ (గ మవోరథు: డై తరురోకా సుభ|ద సత 
భోరుహాసే* తం దోడ్కౌానుచు. బోయె”డి నీతని. బోవసి ఏచ్చినన్‌ 
దీరుడు మాధవుండు బలదేవుండు నల్గుదు రంచు నడ్డ మె. 


. వీశం బటతెంచి నలుగడళదాశికం గడునలిగి ఘోరతరశరమవాతి న 


మూూ6ంకలువిియంగ నర్జును(, 'డాంకరమున నేనె న్యుగుండయి రణభూమిన్‌. 


, హరితనయుండు పార్గు(డు రయరిబున నందణ నాహవ[ కియా 


*1విరతులంజేసి యస్పృరము వీధుల వేదుల రమ్య హర్శ్యగో 
పురముల( దద్దిరీం[ దిమణిభూముల భూరితటాకవంకజా 


DO 3 లీ 
కరినవవనందనావళులం గాండమయంబుల “వేసె నీసునన్‌. 


రో 


. నిజపారంభంబు -- కొన్ని పనులు. 2 డీణడా[:3 -- కొన్ని (పతులు, 
ఏ: ననోఇాశంబయజుతవు. 4 నన న్నద్దం బై, సన్నావాంజై -- అని పాఠములు, 
వయా నిన ఈ కొన్ని (పతులు 6. పంచి యంత్బ్వపంబున మచ 


కొన్ని (పతులు, '. రుంజనియనంత __ కొన్ని (పతులు 


1. త్పురి -- కొన్ని తాళపత్ర (పతులు. ఓ శుత|శవసుడాది Mee 
1, పొండవుండు Be. -- కొన్ని |[పతులు. 2. (తి = పెక్కు తాళప[త 
వతులు లె, డు నీతని _ భాసం. లీ శ.వష, కొన్ని [పతులు గీ ధీరులు _ ల, 


4 


1. డాంకతమున _ అక; మూకలు, జకరముగ __ తి, (అరబిందువు లేని 
రూపములు) ; డాకరమున ___ శర, 


1. విరధుల = కొన్ని పతులు ; పిరహుల  గ్న్మి,చద వీ.శళ.ష.. 2, తల 
భూముల న వీ మల నందనావళుల _- ఎక్కు పతులు" స నెనె 


నీనునన్‌ కొన్ని ప్రతులు, 


202 


2098 


204 


206 


207 


202 


209 


శ్రీమగాం[ధమహాభారతము 523 


క్రో అమరేం[దసుతు(డు దనకుం, గమలాతీ. సుథ|ద సఠధ్రముం గడవయగ ననిలో 


నమితయదుసనై న్యముల న,శ్రమమున నోడించి లబ్బజయు(డయి యరిగెన్‌ 


. అంత  నఖాపాొలుండు (పలలజలధరధ్వానగంఖీర భేరీధ్వని చె నర్జును 


పరాక్రమం బెటీంగించిన డాని విని కుంతర్జ్వపంబున నున్న బలదేవాది 
యాదవులందలు 'నాతణంబ పురంబునకు వచ్చి సభాసీనులయి. 


. యాదవుల నాదరింపక, యాదవి( *దోడ్కొని కిరీటి యరిగాను గంఫీ 


రోదధిిగరముల నీ(దం,గాదనక కడం నధికగర్వోద్దతుం డె. 


మత్తకోకిల. ఏల పార్లుపరా[క మంబు సహింప నాతని నావావ 
వ్యాలు నప్పుడ పట్ట తత్తను వాతధూతదవానల 
జ్వాలకున్‌ వవరాళి వేల కసంఖ్యయాదవ సెనకున్‌ 

1 దేలిపోవక చక్కన య్యెడు ధీరులెవ్వరు *పోరిలొ ౯. 


. అని విజ్బంభించి విలయన మయసనముద్దూత వారాశియుంబో లె ఘూర్షి ల్లు 


చున్న యాడదవవీరుల వాలంచి. వానుచదేవుం బూచి బలదేవుం డిట్లనియె. 


. నీ వెలుగకుండ గర్వము,తోవిజయు(డు చా నుభదం దోడ్కొని బలిమిం 


బోవల నంత సమర్థుండె, నావుడు. గృష్ణుండు రామునకు నిట్లని యెన్‌, 


1. తెరుగడవయగ - ఉపవఐ.నవ, 
1. నఠణంబ = కొన్ని (పతులు. 
1. గొని పొండుతనయు. డరిగను __ ల. 2 చేతుల --- సల. 


1 దలిపోవక -__- పెక్కు (పతులు; జేలుపోవక =. వీరులెవ్వరు -- సల; 


దీలపోవక _- వా. 2 పోరులన్‌ సెక్కు (పతులు. 


209 


210 


205 


209 


210 


ఆదిపర్వము. అ క్షమాశ్వా సము 


. భరతకులా గణి పాండవ 'పంపహాంబు సర్వధర్భ జ్ఞు శాసవ్యసాచి 


దనమేనమటి(డలి ధవళా&ి( దోడొని చనియె నాతని కది చనదె 2చెవుడ 
యప్పార్జుపిలు (ద మీరరుగంగ వాడంత య[ళమసాధ్యుండె యాహానమున 
నఖిల్యాస్త్రవిదు(డు [దోణా చార్యశిమ్యుండు బితే కాళియని వానింజెప్ప+విన రె 


ళ్‌ 
3 
౬ 


. వలవ దుడుగు6 డవిక వామనుపలు'కను, వేలం గడవ దయ్యె వృష్టి భోజ 


యాదవాంబు రాశి యట దనంజయు. డవి, జేయు. డభిమతార్థ సిద్ది బొంది. 


* అదునుంణు నుఖభ్యదానపాతుండైై యిం/ద/(వనల్రరందునవ( డొయుటు 3 


ఢా 


సతినే ఇ! 


. 'ఇ ట్రింద(పస్టపురంబున కభిముఖుండై “యాన రృక*చేశంబులకుం జని 


యందు ముంద ముకుంద పేపితులయిన చాశార్హ దీతులతో నగణ్యా 
రణ్యంబులు గడ చుచు బుణ్యతీర్ణంబుల నాడుచు నానాజనపదంబుల 


వివారించుచు వచ్చి యిం (ద|పన్థపురనమీపంబున 


_ ఘనభుజుండు నరుడు దన 'తొజ్రుపట్టుల, విళమించి భువవవిశుతుండు 


మతి( దలంచి యాత్మహితమగునట్లుగా, నిష్టమున సుభద కిట్టులని యె. 


మున మిస్విధంబున( జనునష్పుడు సీన్నుంజూచ (దుపద రాజపు త్రీ యపి 
యంబులు వలుకునో యప్పరమవతి పత పిలంకు నీక్కువంబగుం గావున 
నీపకతంబ గోపాల బాలికలతో ముందఅ నంగి యకోమలిం 'గనుమని 
పనిచిన సుభ(ద్రయు ని జేశ్వరువపంచినమార్గంబు3 నించం్యప్రస్థపురంబునకుం 
బోయి కుంతీదేవికి |చౌపదికి మొక్కిన, 

1 సింహుండు  ఏఐజన, 3. చెపుమ - కొన్ని (పతులు, ఏ, వైరియని! 
శతుడని _ పారములు 4 పినమె _ పెక్కు వతులు క్‌. కులవేల మ 


ళ్‌ 


1. అట్లింద(పస్ట, ఇట్లింద|[పస్థ - అని పాఠములు 2 అనేక దెళంబులకు _ 
ల 0 ౧౧ a 

ఎ.గ్ని.జ ద.ళ వ, కి. చేశంబునకు కొన్ని [వతులు 4. (వేరిటులైన _- 

చెక్కుపతులు 5. నాదుచు-రలవీన, చూచుచు __ వా పెక్కు (పతులు, 


1, తొంటిపట్టల -- ఐ జొ,క,ఖ గ.మలళ,సన; మూలము, [కోళశమా శే పురస్యా 
సీత్ర్‌ గోస్లం పార్థన్యళోభనం. పుల్‌ (వతి. పుట 19888. 


1. గని యడుగులంబడుమిని పంచిన సుభదయు __ వీ.ళ.ష. కొన్ని [పతులు 


212 


బ1లి 


214 


215 


212 


218 


214 


215 


2 


fy 


గ్రమదాం(ధమహాథాంతము ళ్‌ 


. పంకొజాతి నీపతి (పతిపక్షవీర, పలక! “డయ్యడు నివు వరపు త్త 


జనని వగుమని దీవించె సంతసంబు, తోడ వసుదేవపు త్తి) నాదుపదపు త్తి), 


. ఇట్లు [దోవదిచేత దివవలు 1-సేకాని కుంతీదేవి యొద్ద సుభద యున్నంత 


నట యర్హునుండును నసంిఖ్యాతదాశార్హ్యసై న్యాస మేతుండై యనేక 
శి we అర్య అ అద ఆర స స్ట వ 
బా9హ్మృణానీ ర్వాదంబు లెసంగ నింద పస్టపురంబుం (బ వేళంబు వసి 
ఛామ్య్యు*నకు ధర్మ రాజునకు ఫీమునకు. గుంతీదేవికి (మొక్కి తనకు 
(మొక్కిన కవలం గా(గిలించుకొని పరీమానందంబున నుండు నంత, 


. నెలియలు 'మటబ(దియు. జని యి, మ్ముల నిం|ద|పస్టకగరమున వథినుతబం 


ధుల యొద్ద నున్న వారని, జలేళయనుండు విని కరంబు సంతుష్టుండై 


ష్‌ 


= (త్రీక్చష్షబిలదో నాదులు వొండవులట6 గౌతుకలు తెబ్బియిచ్బ్చుట a 


సరు. రీ! లనే 


._ బలచేవ సాతంకి |పదుంముు ననుదేవు లాదిగా *బెరసిన యాదవా[గ 
సక స ఖం. న 


గణ్యులు. చాను నగణ్యమహావస్తు వావానంబులు గొని వానుదేవు€ 
డనుజకు నరణ మీ నర్దితో( జనుదెంచె హరిరాక యొజి6గి ధర్మాత్మజుండు 
24రము గారవమున( గవలను గృష్షున కెదురు పుత్తెంచిన నిం దలీల 


1. డయ్యెడ - య.ర. కొన్ని [పతులు 


LSE BIW గను గ పీ.శ,ష. కొన్నీ (పతులు. చే ఖ్యదా శౌర్య = 
కొన్ని | పతులు. రీ. సమన్వితుం డై. -- కొన్ని (పతులు, ఓ లకు -- ఆ.బు,ఓ 
ర, కొని చౌవదీవ్భాదయానురాగక రుండయి పరమానందంబున---వా. 6. మాను 
రాగంబున __- కొన్ని (పతులు 


1. మజ;దియు, జనియి, ముల --- అ గచ జ.ద.భాసం వీశష; మజందియు 
నుని, ముల _ వా. కొన్ని (పతులు, 9 జాడకు(డువిని --- ఎ.ఐ.ఖ.ర. 


1. గలిగిన _ ఆ.ళఈ. ఉ. కొన్ని పతులు ; బర.గిన -- ఛాసం.వీ.శ.ష, కొన్నిపతులు. 
ఇ. గారవంబున ఖీముంగవల నాక్ళష్టున -- స. ఇచ్చట మూలము -- త 

శనీ రో శాత సక త రవం సలం: (వత్మిగవోర్థం కృష్ణస్య యమౌ 
(పస్ట్రాపయద్గృవోత్‌ . పె పి.ఎస్‌. (పతి.పుట 1995 కై. ముదముతోడ -- ఏ.జ.ట.బ. 


216 


వ్‌! 


218 


219 


220 
221 


216 
217 


218 
219 
220 
వివ] 


ce 


. నిందువంశేవభుం డుపేం[దు( డిందపస్థ,పురము సొచ్చె సతీవిభూతి్‌ మెటిసి 


యనుజవరులతోడ నంత | బత్యుద్గతుం,డై ఎయుధిష్టిరుండు వార్ష మెసంగ, 


. వసుదేవాది యాదవవృద్దుల కెల్ల | మొక్కి బలదేవవాను దేవ సాత్యకి సారణ 


పదురిమూ) దుల నుచిత పియవూర్ణకంబున నత)తులం జేసిన. 
ష్‌. (5 వు ర 


ఆనక దుందుభి! | పభృతియాదవులు: గురుముఖ్యులున్‌ మృదం 


గానకదుందుభుల్‌ నెలంగ నత్యనురాగముతో నిరంతర 

ఆధ 59 gr < wt 
(శ్రీనుతు ల్‌స్ప నుత్సవము సుసీరి స_ప్పదినంబు రిష్టస 
మ్మానములకా మహీనుకనమాజినమీహితోపూజనంబులన్‌ . 


“అంత, 


- నిరుపమప రార్థ్యరుచిసుం,దరర త్నా వకుల శోభితనము లగు వానిన్‌ 


వరదుడు సవా నసంభఖ్యా,భరణంబుల6 బార్జునకు సుభ|ధకు "నిచ్చె, 


. *ేమజియును. 


. అవిరళ*ేకరితదానార్ష్ర గండస్టలగజసవా[సంబును గనక రత్న 
ఏ థి 


రచితమె తురగసారధి 2సహితంబై న రథనవా[సంబును రమ్యభూష. 

(కా లంక్భత స్ర్రీనవాస్సంబు( గాంచనళిబి కాసహసంబు( జిత)లలిత 
గతినొప్పు నేనూటు *గాడిదలను సింధు వాప్తాక కాంభోజ పారసీక 

4, వరుడు పెంచు జు. ఎదవ క్వుగ నరం 5, మెటియ.యుిుఖన,ల, 

1. (పకిప త్తి - ఒ. 

1. (వపముఖ  క.ట.ల &, న్మానములన్‌ __ కొన్ని (పతులు, కి. నమా 
హిత = ఈఈఎ.ఓంగుడ. జీ కార్యపూజలన్‌ =I 

1. కొన్నిట లేదు. 


enn ee: 


1, కొన్నిట లేదు. 

1. గళిత, స్ఫురిత అని పాఠములు. లి. నమేతంబై న --- ఉ.ప.ఖ.,న.ల.వ, 
ల. రూప. లీల - అని పాఠములు. 4. గాడి(ద) దెలను -. అ.ఆ.ఇ,ఊ.ఎ,ఐ. 
ఓ బొ.ఖ.త ప.ర; గాడీలు మటిసింధుజ -- ఈ.గ. గ్ని.జ,ద.వీ శమ, శర.సం, 


గార్దభంబులు వీ; ఖరములు మరి = క.ల; ఘనతరో స్థ్రంబులు __ బె; 


222 


విల. 


224 


229 


224 


శ్రీమదాం[ధనుహాభారతము ర్‌ి? 


ఆ. జాతమైన తురగళతన హస్రము లత,*గోధనంబు నధికఘోరవీర 


6దర్చుయుక్తులె న దళశలత దా శార్ష,వరుల నరణ మిచ్చె వామనుండు. 


| [కమము!నను గొంతిచేవిని యమనందను ఫీముగవల నా|డౌపది ను 


తృమరత్నాభరణాదుల, నమరంగ వెర్వేజ నెయ్యు(డయి పూజించెన్‌. 


. మణి'యు బలదే వాదియాదవముఖ్యు లెల్ల సుభ దార్గునులం బూజించి 


పాండవులచేతం |బతిపూజితులై ద్వారవతికిం జనీ రుసేం[దుం డింద 
నందనుతోడి యిస్టనినోదంబు ల నిం ద| పస్థపుగంబున 2నుండెనంత 


= అభిమన్యు (వభతల డఊొననయు ;_ 
so, l21958 


. ధన్యుల కాసుభదకు శత కతుపుత్తు)న కుద్భ'వించె స 


2మ్మాక్టయశుండు పుత్తు. డభిమన్యుండు వె న్యవిభుం డనన్య సా 
చేత ద్‌ ప చ స జ 

మాన్య సరా క మ(పబలనూన్యుండు పుణ్యచరె తుం డన్యరా 

జన్యభయంకరుండు *రణశెర్యు.డు పొండవవంశక రయె. 


గంధర్వహయంబులు న భాసం ఇచ్చట మూలము, తశ్రే వాళ్వతరణాంచ 
దాంచానాం వాతిరంవాసామ్‌, పి పి ఎస్‌, (పతి. పుట 1898. క. గోగణంబు - ఉ. 
6. దర్పయుక్తు లె న దాశార్హపతులను, మరదచెక రణమిచ్చె మాధవుండు క. 


1 నంగుంతీదేవిని వీ శ.వ. కొన్ని (పతులు. 


1 యు వసుదేవ జతి దేవకి కూ కొన్ని (పతులు. 2 నుండునంత - కొన్ని 
(పతులు 


1 విల — ఆ.డ.వ. 2. న్మాన్యయకుండు - కొన్నీ (పతులు. లి, సూర్యని 
భుండు వ; దై ర్యమఘనుండు మ “ము ఆ పరా[కముండు శతమన్యుని 
పౌ తుండు పోరనన్య రాజన్య--ఉ.న ; పరా ముండుళతమన్యుని సౌ తుండు పుణ్యు( 
డన్యరాజకర-ఏ : పరా[కమ |పబలమాన్యు(డు_ఆ కగ్ని.ట.డ ద.వీశమయర; 
పరా[కమ [పబలమన్యుండు = “నా కొన్ని (పతులు, ర్‌, పటు *"ర్యుండు -___- 


ల.వీ, 


శే 


ఆదిపర్వము. అప్ష మౌ శ్వ సము 


సుతజననోత్సవంబున 'విశుద్దయశుండు ంయుధిష్టిరుండు నం 
భృతహృృదయ[ ప మోదుండయి చెంపున నిచ్చె నువర్ణభూవణ 
|పతతు"లు గోధనాయుతము | బాహ్మణముఖ్యులకున్‌ నిరంతర 
వతులకు వేద వేదులకు వారిజసంభవు 2నట్టివారికిన్‌ . 


సకలబనుః నాసందం 
ఇటుదయించిన యభిమన్యుండు దల్లిదం[ డులకు సకలజ వ Tow 
వ అట కంల ణన Ym 5 
బొనరించుచు ధామ్యశనిర్మితజాతకర్శ చెలో వసయనుం, యి *"పెరుంగుచు 


_ న జర్ర గ్‌ 
మ త్తకోకిలము. ఆదింగో లెను గృష్షుచే దయ నావృతుండయి ధామ్యుశి 
చేద 2 మంగయుతంబుగా6 జదివెన్మ్‌ ధనంజయుతో ధను 
శ్వేద మిమ్ముగ నభ్యనించె: (బవీరి_వె రిపతాకినీ 
శ వి, కముసంవదన్‌ . 
భేద మార్గము లెల్ల ses న భద్య [5 ఎసంవ 


్న్‌ FY an ny 
. అంత |దుపదరాజనందనయుం (గమంబున( తాండు రాబన ౧దనుఖవలన (6 


(బతివింధ్య [కుతసోమ శ్రుతకీర్తి శతానీక , (శుతసనులను 1-వారియ 


బంచోపపాండవులను సుపుత్తు)లం బడసిన. 


. *నుతవంతులయి విశుద్ద,|శుతనయవంతులయి పొండునుతు లతుల “గుణా 
న్వితులు జగజ్జననుత క (శుతులు మహో రాజ్యలీల సుఖమున్నంతస్‌ . 


1. లతోడరత్నములు _ ఐ. ౨. నంత, వంటి -- అని వాఠములు. 


1. నిర్వర్హిత -- ఉ.ల. 2. పెరిగి, పరగి _-- అని పాఠములు, 


1. నాదతుండయి _ ల. 2. మరయుతంబుగా __- ఆ. లి, వె రినమూపిని, 
ర్భేద అము కర్ర శ ను పేతవి క్రమనంపదన్‌ , ను పేందవికమనంపదన్‌ మో 
అని పొఠములు, 


~~ 


ls నేవురనుపు తుల = గ్నించ.భాసం,వీ,శో ష, 


 మత6మంతులయ = వనం పె, గుయోన్న తులు స్‌ కొన్ని (పతులు; గులో 
న్నత కిరి సమేతులు వి/శుతులు -- వ. తి. విళుత చరితులు, రాజ్యలల eee 
క (పతులు, 


శ్రీమదాం[ధమహాభారతము ర్ర్‌2ి9 


౨80 చ. ఉరుతరదావపావకశిభోత్క-రిత!శళ్వ్యననంబులున్‌ 2సి తే 


281 వ, 


విలీలి చె, 


288 వ, 


280 


281 


282 


288 


త్రరిారిశ్ల 


తరగతి తీవ? తిగ్మకర ధామనవా| సముోలుకా బహు పవా 
హారహితనిమ్న గాతతులు నై కడుదీర్ణములై నిదాఘవా 
నరములు సర్వజీవుల కనవ్యాము లయ్యెను దారుణంబులై . 


1 ల <9 wats 2 = 
అట్టి ఘర్శ్మ'"దివసంబులు సహిొరపనోప కర్చునుం డొక్క నాండు కృష్ణున 
కిటని యె, 

ap) ~_ 

జలరువానాభ రమ్యగిరి!సానువనంబుల వేటటలాడుచున్‌ 

2జలుపుద మీ నిదాఘదివసంబుోల నీవును నేను *నున్మిష 

న్న లినరజస్సుగంధియమునా | వాదతుంగతరంగసంగ తా 

నిలశిశిరస్థ లాంతరవినిర్శ్మి త నిర్మల వార్శ 5 రెఖలన్‌ | 

అని పురందరనందనుండు గోవిందుననుమే*తంబు వడసి మి[తామాత్య 
భృత్యన మేతులయి యిద్దణు నరిగి *యథారుచిపి దేశంబు ల ినివారించుచు 
నొక్క-నాండు ఖాండవేవనసమీపంబున నొక్కచందనలతా భవన చంద 
కాంత వెదికయందు “మందశీతలనురభిమారుతం బనుభవించుచు నిష్ట 
కథాపవినోదంబుల నుండునంత. 

l. శసనంబులన్‌ - కొన్ని (పతులు ; శ్యసనంబులె_ ఎ ఆ; శ్వసితంబులున్‌ ఈ 0 
2. నిరంతరగతి కొన్ని పతులు. లి. లన్‌ -- కొన్ని పతులు; లై - ఆ 
1. దివసంబులయందర్లునుండొక్క = గిి.చ.ద.వీ.శ.ష 2. కయర్షునుండొక్క - 

జ 1 జ 

కొన్ని (పతులు, 

1. సానుతలంబుల - బు. ౨. జలుపుదుమే జా. $8.లు -- పెక్కు (వతులు. 
4. దీతితో ఇ. ఆర్‌ ౩ నిచ్చలు౯ ఎ &ి.న. 5. నది - అ,.పం.ఐ.బ.య,సం, 

1. తివడసి _ బముళటొ. చి. యధార్గ[పచేశంబుల మ నటల యధథార్డచి[త- 


ఖ.ఛాసం.య,ర ; రుచిర [పచేశంబుల _ గ్నిచ.ద.వీ.శ.ష. లి. విశమింపుచు _ 
ఎ.జా. శ, వన -- పెక్కు |ప్రతులలో లేదు. ర్‌. భవనంబున ల. రి, మంద 
స్మితసురభి __- కొన్ని పతులు. 7. తంబులు చె వీచుచుండగ -- బు.ఓ. 


680 


ఆడిసర్వము.._అస్షమా శ్వాసము 
_; అగ్శిదోవ్రుండు ఖాండఢవనబీనమున బివారించుచున్ను 
తృషారునుల ర్‌డకు వచ్చుట ల్‌ 
te లూ 
సం. 1-214_29 


౨94 మాలిని. అసితపథు(డు విపుండై మహా శాంతలీలన్‌ 


286 


297 


238 


289 


294 


296 


287 


288 


289 


మసృణక పిల కేళళ్ళ ళు లొప్పంగC తేజం 
బెన(గ 'ముదముతో నయ్యిద్దఅన్‌ డాయ వచ్చె౯ 
వసునిభు లగువారి౯ వాసవిన్‌ వానుదేవుక. 


, వారు నప్వప్రు నతిభ క్తిం బూజించిన వారలకు నవ్వి పుం డిట్టని యె. 


ఏ నమితభోజనుండ న, హీనాగ్నిబలుండ నాకు నిష్టాన్నమున. 
మ్మూనముగ, జెట్టుండో పుదు,1ేని 2నుతృపు ౦డ నగుదు నేన ట్లయినన్‌ 


. అనిన సీ! శెద్ది భోజనం లిష్టంబు దానిన పెక్తైద మడుగు మనిన వారికి 


నవ్వి పుం డిట్లనియె. 


. అగ్ని నేను నాకు నావోర మయ్యిం[దు, ఖాండవంబు 'దీనిగాల్ప(గడCగి 


2యెగువంబడితి ముంద రిం| దుపంచిన మవో, దారుణాంబుధరశతంబు చేత, 


_ తతకుండను పన్న గేం దుండిందదున కిషసఖుండ1యి ఖాండవంబు*నం 


దు 
దుండుటం చెసి దీని నమృతంబు రతీ౦చూీన ట్లతి|పయత్నంబున నిం|దుండు 
రతీంచుకొనియుండు నది నిమి తృంబుగా సర్వేన_త్త్వంబులు నిందు సుఖం 


ks [(బియముతో _ ల. 


1. శేనిని దృప్తుండ --- చ.ద,శ మ; శేనియుం దృవ్తుండ -- ఏజా. 2. సతృ 
ప్తుండ వా, 


1 కెట్టిభో జనంబు = కొన్ని (పతులు. 


1. దాని _. కొన్ని [పతులు 2, యెొగువం ఐబడితి __ పెక్కు (పతులు ; యెగవ. 
బడికి _ వా; యెగువం. బడితి ముంద రేనిం్యదుపంచిన దారుగాంబు -- ర. 


l. యిక్టైండవంబున వష యిభ్యాండవ౦బున ల. నన్‌ నా|శయించియుండు .._ 
కొన్ని | పతులు. 8, చునదినిమి తంబుగాకొన్ని (పతులు. 4 జంతువులు._ఖ. 


240 


241 


242 


248 


242 


249 


శ్రీమదాంధ్రీమహాభారతము 581 


బుండు మీరు మవోసత్స్యుల రఖిలా(న్త్ర+ోవిదుల రమ ేందుండు గావించు 
విఘాతంబులు మీయ స్త్రబలంబున వారింప నోపుదు శేనును దీని 
రననాకులంబున నుపయోగించి కృ 'తార్గుండ నగుదు. 


* అని యగ్నిదేవుం డయ్య,ర్టున చామోదరుల శార్యళోభితులం బి)యం 


బున | బార్థించెను బలసూ,దనరతఉ తఖాండవ పచాహోత్సుకుం డై 


. అనిన వినీ జనమెజయుండు వె శంపాయనున కిటని యె. 


. ఏమికారణమున నిందుఖభాండవ మగ్ని, దేవు. డట్లు గాల్పం దిఏశె దీని 


విపముఖ్య నాకు విన(గ వేడుక యయ్యై, నెజుంగ( జెవ్వమయ్య'యిదియు 
ననిన, 


ని జ్యైతకీయను రాతిరి వృత్తాంత ము స 
లం — 


సం. 1-215_11 (అను 118) 


- జన మేజయునకు వై శంపాయనుం ిడిట్లనిచెప్పెం దొల్లి శ్వేతకి యను 


రాజర్షి మృతసంపూర్ణదటిణానే కాధ్వరుండయి శతవార్షి కన త్త) 
యాగంబు సేయ సమక ట్టి బుత్విజులం బ్రార్థించిన బుత్విజేలు నేము నిరం 
తరశ్షేశంబున *కోపము నీవనవరతయజనశీలుండవు *నీకు నీశ్వరుండ 
యాజకత్వంబు సేయ నోపుంగాని యొరు లోపరని *విసివి పలికిన 
నాతండును గైలానంబున కరిగి కై లానవాసు నిఖలలోక వంద్యు 
నిందుశేఖరు నీశ్వరునుర్దేశించి య్యుగతపంబు నేసిన. బర మెళ్వరుండు 
7 పత్యతుంబయి వాని కిట్లనియె. 


5. వేదులరు ___ కొన్ని (పతులు. రి. నిరాకులత్యంబున = ఖ.ర, 
1 యిదియుననిన _ పెక్కు (పతులు ; యిద్దచరిత — ఫాసం.వా.ళ, 


1. అనిన జన మేజయునకు _ కొన్ని పతులు. శి. డిట్లనియె ౬ కొన్ని పతులు. 
లి. లునునేము _ అ.బు.ఎ. 4. కోర్వము _ ఈ.ర. క. నీయాజకత్వంబు నీశ్వ 
రునకు సేయనోపుంగాని మేమోపమనిన _ ఓ. 6. విసివి _ కొన్నింట లేదు. 
Ts పనన్నుండై — ఏఐ; (పత్యతుండయి అటా స 


ర్‌32 


ఆదిపర్వము. అమా శ్వా సము 


244 క. శ్వేతకి నీతపము!న శే |వీతాత్ముడ నయితి నీకు. (బియ మెయ్యది ఏ 


ఖ్యాతముగ నిత్తు దానిన, యాతత*మతి వేడు మనిన నన్నరపతియున్‌. 


245 వ. దేవా న్నీపసాదంబున శతచార్థికస త్రియాగంబు చేసెద నాకు నివు 


246 


వశ" 


244 


245 


246 


247 


బుత్విజుండవు గావలయునని (వార్షించినం గరుణించి యాజకత్వంబు 
బాహ్మణులకు “విధిదృష్టం బగుటం జేసి దాని నొరులకు. చేయం గాదు 
గావున నింక నీవు (బహ్మచర్యంబున( బం డెండెండ్డు నిరంతరీఘృత ఛారం 
జేసి హుతాశను. దృప్తుం జేయు మనిన వాండును బరమేశ్వరు పంచిన 
ఉ*విధంబున నగ్ని తర్పణంబు నిసిన సంతుష్టుండై యీశ్వరుండు వాని 
పాలికి వచ్చి యప్పుడ *దుర్వాసు రావించి. 


. ఈత6 డనవరతయబన, |పీతుం డీతనికి దురితఖీతునకు మనః 


(ప్రీతిగ నా ర్హ్విజ్యమ్ము మ,వో శకేజోధికు(డ చేయుమని 'దయ( బంచెన్‌. 


+ శ్వతకియు6 దనకు దుర్వాసుండు బుపిగణంబు!లతో బుత్విజుండుగా 


నథిమతంబయిన స_త్తగియాగంబు సేసె *నట్లాశ్వేతకి చేసిన, నిరంతర 
“ఘృత ధారా కారణంబున *నగ్ని దేవుండు దన కగ్నిమాంద్యంబును దేజో 
హీనతయు దప్పియు నై నం వీతామహు పాలికిం జని తన శరీరస్థితి చెప్పిన 
బితామహుండును దాని నపరిమితఘృతోపయోగంబున నయిన మహో 
వ్యాధింగా 6నెజింగి యగ్ని దెవున కిట్లని యె. 


1 నకుం (వీతాత్ముండ — ల. 2. ముగ -- కొన్ని (పతులు. 


Lh నివు క్కు [పసతులలో లేదు. 2X. విధిక్భతంబు, విధియు కంబు అని 
పారములు. లి. ఘృత ధార _ఖ గ్మి చ.ద. భాసం.వీ,శ,ష ; ఘృతవసుధార __- 
వా.ళ. కొన్ని (పతులు. మూలము సతతం త్వాజ్యధారాభిః; యది తర్పయ సేఇన 
అమజజపీ పొయస్‌, (పతి. పుట 1416. 4. మార్గంబున -- బౌ. 5. దూర్వాను _- 
పెక్కు తాళప్మత( పతులు ; దుర్వాసను _ గ్మిచ.భాసం.వా.ఏీ.ళ.ష. 


1, నియథమించెలా -- ము.గ, 


1. అ పెక్కింట లేదు. 2. నట్టి శ్వేతకి = కొన్ని (పతులు, ౨5. నిరంతర __ 

కొన్నింట లేదు. 4. ఘృతవనుధారా _ వా. కొన్ని (పతులు ; ఘృతధారా - 

చ.ద.వీ.శ.ష. ర్‌. నగ్నికి నగ్నిమాంద్యంబు -- ఉ.ఐ.ఓ. 6. నెరింగి యిట్లనియె __ 
య 

పెక్కు. (పతులు, 


48 క. 
వ49 క 
౨50 వ. 
248 
249 
250 


శీమదాం[ధమహాభారతము 539 


ఈవ్యాధి! యొంట( దిఅదు, దివ్యౌషధయు క్తమైన *దివిజవనంబున్‌ 
హవ్యాళన భకింపు మ,హోవ్యాధిళమంబు దాన నగు నక నికర 


న్‌ ta 'గాల్పంగ, మొనసి మహావా న్పియూథములం బోని 


ఘనా 
ఘనములచే వాధితుండయి, వనజజుకడ *కరిగి పావ్యవాహను, డని యున్‌. 


ఏను 1 మీయానతిచ్చిన విధంబున ఖాండవం బుపయోగింపం బోయి త|దకు 
కులు గావించు విఘాతంబులు వారింపనేరక 2*యేడుమాటులు విఫల 
ప్రయత్నుండనై తి “నింక నెద్ది యుపాయంబు నాకు నెవ్విధంబున 
ఖాండవభతణంీబు *దొరకొను నని దుఃఖంచిన యతనిం జూచి కమల 
భవుండు కరుణించి 6భావి కార్యం బప్పుడు దలంచిియు( గొంతకాలంబు 
నకు నరనారాయణులను నాదిమునులు నరలోకంబున దేవహి తార్గం 
బర్జున వాసు దెవులయి జన్మించి యాఖాండవసమీపంబున వివారింతురు 
వారు భవత్సార్లితులె తమ య్యన్త్రబలంబున నఖలవిఘ్న ౦బుల 
నపనయించి నిరాకులంబున నీకు ఖాండవోప యోగంబు ప్రసాదించు రనిన 
నగ్ని దేవుండు గరంబు నంత సిల్రి కమలజువచనం బవలంబంబుగా. బెద్ద 
కాలంబుండి తద్వచనమార్షంబున నప్పుడు కృ స్టైర్జనులం గని ఖాండవదవా 
నార్థంబు పాొర్టించిన నగ్నిదేవున కర్దునుం డిట్లనియె. 


1. యిట్లుదీ ఇదు _ వ. లి. చేవవనంబున్‌  ఉ. 
1, గాల్వంగ = అ.ఆ.బు,ఖ. జ, గ సెక్కు (పతులు. 


1. మీరానతిచ్చిన - గ,గ్ని.చ.జ.ద.శ,ష. 2. యేడుమాజులు - గ్ని.చ,ద.శ.వ., 
8. నింకెద్ది - కొన్ని (పతులు; నింశేది కొన్ని (పతులు. 4. బెన్నండు 
దొరకొను ౬ కొన్ని పతులు. 5. దొరకునని  ఖ,గ్న్మి చట.బ.ల.ళ.ష. 
6. భావికాలకార్యంబు _ చ.ద.వీ.శళ.ష. 7.యు.. కొన్ని [వతులలో లేదు. 
8, నిత్తరని _ బు.ప. 9. సంతోసిల్లి - అ.ఎ.ట. 


వరే సీ, 

లి 
వలి వ, 
25కి మ. 


251 - 


2658 


ఆదిపర్వము__అ షమాళ్వాసము 
(ws) 


పో అగ్ని దోవుండు కృష్ణార్తునులవం ఉఊ(తాడ్భుకాదు లొనంగుటు వ 
సం, 1-215-12 


వారణహాస్తానుకారంబు లగువారిధారలు గురియు దుర్వారఘోర 
తరవారివావాపకరములు వారింప నుర'నివవాంబుతో సురగజణేశు 
నైన నోర్వను*ళ కృమెన మవోదివ్యశర సంచయము నాకపరిమితంబు 
వగల దట్టిసాయ కావలికి నాదగుభుజబలకీ ఘనం ధానములకు( దగిన 


ఒనువు సర్వవహనఘనర ఛాశ్వములు(గ్భ,ష్టు నకం నాయుధములు నను 


యిపుడు 
'లేమింలజీసి చూచె *ఉయీమవో కార్యంబు, రగడ (గకున్న వార "మడయు. జేసి. 


అనిన నగ్ని దేవుండును నప్పుడ వరుణుం దలంచి వానిం దనకు సన్ని హితుం 
'బేసికొని తొల్లి నీకు సోముండిచ్చిన (బ్రవ్మానిర్శిత కార్ముకంబు *నమయ 
తూణీరియుగళంబును గంధర్వ్టోజవాయంబులం బూనిన రథంబు నియ్యతి 
రథుండయిన యర్జునున కిమ్ము నుట్‌ చ కంబును గదయును వాసుదేవున 
కిమ్మని పంచిన, 


అమ రాహీంద్రవియచ్చరాదుల 'కడేయం “బ్మపధృష్యం బి 
ద్యము వ జస్థిరమన్యసాధనభిదాదతంబు నై సర్వలో 

కమనోట్బం బయి దివ్యమై వెలుంగు నగ్గాండీవ *మన్‌ చాపర 
త్నము నిచ్చెన్‌ వరుణుండు పార్దునకు నుద్యద్వి క మోద్భాసికిన్‌ . 


1. గణంబులతోడ _ ఆబు,గ్ని,చ,ద.శ.ష; నికరంబుతో _ అ.ఎ.జా.క.జ.డ, 
వి, శక్య మైన -- ఆ.బుఐ.ఖ.నల. లి గలవట్టి _ ఆబ.కఖ.టడ. 4.నీ_ 
అ ఒ.ఓ.గ.జు.య 5 దొడ,.గకున్న - భాసం.వీ.ళశ.వ. కొన్ని [పతులు $దెడర ౫ 
బు.న, స 


1 నికు _ పెక్కు [పతులలో లేదు. 2. నతయతూణీర _ అఆ. ఈ.బు.ఐ.క, 
గి.చ.ళ.ష , నమయభాణతూణీర - వా.వీ. కొన్ని (పతులు. నతయతూణీ రంటు 
లును---అని పారము. లి. యుగళం__ పెక్కు (పతులలో లేదు; 4. జ. పెక్కు 
[పతులలో లేదు ప 
1 కజయ్యంబును _-- భానం. వి. బ్యపతర్క్యంబభే Se ముంజాపరత్న ము. 
ఒ ఓ.క గ.ట.బ.య,ర ; మన్‌ జాపరత్నము _ ఖ.గ్ని. 


వట్రశీ 


బిర్‌ల్‌ 


256 


257 


లిర్‌కీ 


శ్రీమదాం(ధ్రమహాభారతము . 585 


వన. మజీయు [బతిపతు సంతయకరంబులయిన  *ీయచతయబాణంబులుగల 


తూణీరంబులును వివిధాయుధభరితంబె. సింహలాంగూల*కపిధ్వజ విరాజ 
మానంబె మవోంబుధర ధ్వానబంధురం బె మనోవాయువేగసిత వాపా 
వాహ్యూమానంబై రణితీరమణియ మణికింకిణీకలాపాలంక్ళతం బె సకల 
దిగ్విజయాధి్యథానం బె యొప్బుచున్న దివ్యరథంబు నర్జనున కిచ్చి సనాస 
కర 5నవాసదుస్స్నహ *మవాఃపటలభాసురంబగుచు. దేవదెత్యదానవ 
యతరాతనస పిశాచోరగ (పశమనంబయి వెలుంగు చున్న సుదర్శనం బను 
చ్మకంబును గామోదకి యను గదయును నారాయణున "కిచ్చె నట్లు 
సంపా) ప్పదివ్యచాపరథాయుధులయి యున్న నరనారాయణులం. జూచి 
యగ్ని దేవుం డిట్లనియె. 


శీ 


. ఘనభుజ యిది గాండీవం,బనం బరగిన ధనువు దిని నస్తాంవలి వి 


ల్బన తాశీి భగ్నమగు స,త్యనుపనువ జాఖి!హతళిలావలివో లెన్‌ 


. ఈరథ మపతివాతము స, మీరజదో వీత వాయసమేతము దీినిన్‌ 


1 
భూరిబలు( డెక్కిసోము(డు, ధీరుండయి తొల్లి యెల్ల దిక్కు. ల నొడిచెలా, 


* ఈ చక్రము నుధుసూదన, నీచేత విము_క్తమగుచు నీరిపులం దియా 


మాచరుల( జంపి (కమ్మల, నీచేతికి వచ్చు దేవనిర్మితళ క్రి౯?. 


l. యకయ్యశరథులును = వా. కొన్ని (పతులు ; యతయ అాణాదులు ఓ. 
యతయ చాణంబులు గల తూణీరంబులను _ చు.ద.వీ.శ.వ, ౨. కపిధ్వజ అ 
గి ద.భాసం.వీ.శ,న , లాలిత గోలాంగూల _ వా. కొన్ని | పతులు. ౨, జితం బై _- 
కొన్ని (పతలు. 4. రమయణ యా "పెక్కు [ప్రతులలో లేదు. కీ. సవ్మాస జా 
ఎ బి, (పతులలో లేదు; సవాాసకిరణ దుస్సవా - ద.మ. 6. [పభాపటల 
“పెక్కు (పతులు. గ కిచ్చిననట్లు ---- హొన్ని (పతులు. 


1. హతినగావళిపోలెలా __ కొన్ని (పతులు. 


1 లునో రెన్‌ సు "పెక్కు (పతులు ; ల నెంవెన్‌ _మ;ల "గెల్బెన్‌ - అ.న; లు 
గెలివెన్‌ _ ఉ.ఐ. 


1. (కియాగోచరుల = ఎ.వ ఓ.జా.గ.జడ. 2 దీని తరువాత ఈ గదయు సర్వ 
మాయా భఖేదనకారణం బై డై తదానవ|పాణాపవారణం బై యుండునని — అన వచ 
నము. ఛాసం.ల.వీ (పతులందు కలదు. 


కలిత. ఆదిపర్వము___అ .మాశ్వా సము 
రు 


-: కృబ్దాద్దును లగ్సిహో (తునిచో థ్రాండవందు దసాంవంోయటి :_ 
సం, 1-216_28 


ళ్‌ 
7 


2కరి వ. అని తత్స భావ|ప్రకారం'బు చెప్పిన గృష్టార్హునులు సంతసిల్లి సన్నద్దులయి 
రథంబెక్కి యగ్ని దెవుం జూచి నురాసురపరివృతుండయి సురపతి 
వచ్చినను జయింతు మింక శంకింపక ఖాండవదవానార్లం బుప|క మింపు మనిన 
నగ్ని దేవుండు వార్షించి తె జసంబయిన రూపంబు ధరియించి. 


59 చ. వెడిలి సువర్షపర్వతము పెక్కు' దెఅంగుల [వయ్యునట్టు ల 
౯9 లు 
ప్పుడు పివిధ పకారముల భూరిళిఖా*వలి ఖాండవంబున 
,.. ల్లిడం గడు బర్వంగాం రే బెల్రిగి *కాల్చ్బందొడంగ పహుతాళనుండు సే 
డ్పడంగ వనంబులోని మృగపకిభుజంగమభూత సంఘముల్‌ . 


౨60 వ. 'అంత. 


261 మ్‌ చ కధరుం1డయ్యు జలరువానాభుండు గాండవధరు.డయ్యు. బాండవుండు 
నుండి రవ్వనమున 3కుభయపార్శ్వంబుల. దొలింటేయటులు పెలు కేగి 
ag) ee (nn 
యన లంబు నార్చంగ నార్చుచు( బఅఖి తెంచి వనరవతకు లు వార్జునునిశిత్యాన్త్ర 
ధారల నపగతదర్పులై యరిగిరి యమీసనదనంబున కమితబలులు 


ఆ. శిఖయు నుగదీర్భ జివ్వాలు సాంచియు,ద్దురసమీరణంబు తోడుసేసి 
కొని 6యుగాంత కాలకుపి తానలా కారు(,డ య్యె ఖాండవమున”కద్భుత 


ముగ. 
258 1.బులు కొన్ని [వపతులు. 2. తేజోమయంబయిన __ కొన్ని వతులు. 
వర్ట్‌రి 1. విధంబుల  ఆ.జన.ల, ౨. తతి _ కొన్ని పతులు. లి. బెరసి __ 
గ్నిచ.దశ ; గణంగి న, శీ కాల్వదొడంగె ౬ ఆ.బు.ఖ. ర్‌, చేడ్వడ(గ ఎ 
ఐ ఖ.గ్ని.డ.ళ .మ, 
260 1. అంత _ వెక్కింట లేదు. 
261 ఓ. డయి _ గ్నిచ.భాసం.వీ; శప. ౨. డయి పాండవుండు  గ్ని.భాసం. 
వీశ.వ. లి. నభయపార్శ్వ్వ = నవీ.శ,వ. కొన్ని పతులు, 4. యట్లను 


జెల్లురేంగి __ ఆ.ఓ.క,చ,శ.వ,. ర్‌. సాదనంబున  ఖ. 6. యుగాంత్య'కాల _ 
సెక్కు (పతులు. 7. నద్భుతముగ = చ.ద.భానం.వీ.శ.ష. 


262 


268 


264 


265 


266 


262 


268 


264 


265 


266 


శ్రీమదాంధ్రమహాభారతము 587 


; ఘనధూమధ్వజదహ్యూమాన 1లవలీ కర్పూర తకో్కూలచం 


దన కాలాగరు సల్లకీ తరు2ల యుద్యద్దూమీధూపాను వా 
సాన నొ ప్పెన్‌ సుర ఖీక్ళతంబు లగుచున్‌ సంకీడమానామృతా 
శనవిద్యాధరసద్విమానవితతుల్‌ సావితవ_ర్మంబునన్‌, 


. జంలనశిఖాలియుకా విజయు ]సదిఇశిఖాలియు. జటుముటినం 
ఏ స్‌ ఈల 6౬ 


దలరి భయాకులంబులగు తద్వనజీవుల యా ర్రనాదేమం 
దులియుచు నొక్క పెట్ట దివి నుదతమ య్యెనమందమంద రా 
చలపరివర్త నీ పసభసంకుభి తార్హవ *ఘోషఘోరమె. 


. *నెగయుడు నెగసి పిటుందం, దగిలెడు 2మిడుగుబులచేత దగ్గచ్భద మై 


గగనమున( బఅవీనోవక, ఖగనివవాము వహ్నియంద  *కడువడి, 
బడి యెన్‌ , 


. తన శతేజోజాలము ప,ర్విన దగ్గములగు ననేకవిధ'దేహుల చే 


వానికాయంబుల బహువిధ, తనువులు గలచా(డపోలె దవానుం డొ ప్పెన్‌. 


" అమితక్ళ శానుదగ్గ మగు నయ్యమ రేం1 దువనంబులోని యు 


తృమనసలిలాశయావళుల త ప్రజలంబులయం ద పేతజీ 
వములయి తేలుచుం జె *వరవారిచరంబులు వారిపకులుం 
తగమ్ర"రె న శషకోకనద్న కెరవపంక్తులు ఇ వలంబులున్‌. 


1. కదలీ _ ఈ. 2 సముద్యద్ధూమ —_ బు.ల వ. ధూపాది _ బు. 
hb, నబొల్బెన్‌ ఆ ము 


1. శస్త్ర - ఖ.వ. 2. మెందులియుచు _ చ.ద వీ.శ.పు ; మట్టులియుచు _ ఖ; 
మందొలయుచు ల. లి. ప్రభవ _ అ.గ.జ.ల; [పళయ న. 4 ఘోర 
ఘోషవై. - కొన్ని [పతులు 


1. ఎగయుడు _ కొన్ని (పతులు. 2. మిణుగురు = కొన్ని (పతులు. 
లి. నేరక __ పెక్కు (పతులు 4. [కమ్మర _ ఆ, 

1 జీవుల -- ఉ.ఖ. 

1s (దునికానలోని — వ. ౫2 వనచారి చయంబులు _- ల;  ఘనవారి 


చరంబులు --_ బు.ఖ,న ; వనరాళశిచరంబులు __ గ. లి. గమిఆర, గమీలె 
అని పాఠములు, 


538 


267 


268 


269 


270 


267 


268 


269 


య 
1] 
షై 


/ ఆదిపర్వము --అ స్టమాశ్వాసము 


. అలుగు*ేలవడి ఖాండవముకం, గలయాళశీవిషమహోరగము లెల్ల విషా 


గ్నులు (గక్కుచు నత్యు[గా, 2నల బహులజ్వాలలందు నాశము వెండెన్‌. 


. అంత దేవతలెల్ల 'మహోవహ్ని శిఖా హాతికి( 2వెజుచి దేవేందుపాలికిం బోయి 


లో 


ఖాండవంబున కె న యశాండ|పళయంబు సెప్పిన విని కయదరిసడి 
యిం దుండు తతకరతే*ేణా పిత. ననేకధారాధరనివహాంబుతో నతి 


త్వరితగతి ఖాండవంబునకు వచ్చి హుఆాళనుమీంద మపహోవారిఛారలు 
గురియిం చిన, 


ం ఆవారిధార లెల్ల మ్క,హావహ్ని కీఖాపహాతంబులయి శుష్కుములె 


లావజి నడు!'మన యడయగుటం, జావకుపయి నొక్కచినుకు. బడదయ్యె 
వడిన్‌. ఆం 


. ఉయుముచు *మెటుముచు. విడుగులు, వజల6ంగ నలుగడల.: బడ నవారిత 


వృష్టుల్‌ 
గులుకొని కురియ(గ6 బంచెను, మజియును నయ్యనలు మీంద మఘవుం 
2డలుకన్‌. 


1. లు - ఖ.ర. 2. నలతీవతరార్చు లందనాశము వొందెన్‌ _ నన. 


1. మవోవహ్నిశిభాహాతికి _ పెక్కు |పతులలో లేదు. 2. వనరి - స, 
లి, యుదరిపడి _-_ ఐఒఓఖట.డవీ. 4ఉ. ణార్లంబుగా --చదశమ. లీ, 


నతీత్వరితగతి __ చ.ద.శ మ, [ప్రతులలో లేదు 


1. మనెయుడుగుచు  గ్మి ట.ద శ,ష 3 మన యుడుగుడు _ ఖ 


1 మెఅయుచు, మెతియుచు _ ఆ.క.నం.గ్ని.చ.ద్వి.శ.శక.ష. 2. డలుకన్‌ _- 


ఇచ్చట 'సి |ప్రతియందు అధిక పొరము గలదు అంత నగ్నిదెవుండు వెజచి యర్దు 
నున కిట్లనియె. 


. వానకు నోడుదు సకలో 


ర్వశా థా నజికైన వెజవగిరీటీ 

వాననుమీ వానస్తుమీ 

వానను నీవోర్వు నేను వానవుగెలుతున్‌ ” 
(పతియందు కొంత భేదముతో నిట్టున్నది. 
“వాన సుమీ నన్నొడుచును 

వానకునై_ వెజతుంగాని వానవుగెలుతున్‌ 
అనిన నగ్ని దేవు నోడకుమని” 


271 


272 


278 


274 


275 


276 


271 


బి72 
278 


2/4 
275 
276 


CJt 
(షా 
cD 


శ్రీ మదాం(ధమహాభారతము 


. పాండునుతులేడంత నానా, కాండసహ్మనములినేసి ఘనముగంజేనెన్‌ 


ఖాండవిగ్భహమున ఖండా, ఖండలధారలకు6 దూ. *గాకుండంగన్‌ . 


. *ఇటు కావించిన, 
౧౧ 


. దాని వెల్వడ నేరక 'తద్వనంబు, జీవు లెల్ల న జావకళిఖల. జేసి 


దగ్గులగుచున్న ( దతకతనయు. డళ్వ, సేనుండను *భుజంగమ మగ్నిశిఖల 
కపుడు, 


. వెఅచి తల్లి ందోంక( గఅపించుకెని దివి, బఅఖచు! వాని(జూచి పార్గు(2డలిగి 


వానితల్లి శిరముతోన తళ్పుచ్చంబు, దునిసి యగ్ని శిఖలం దొరంగనే నె. 


. *వెండియు నశ్వసేనునేయ సమకట్టిన యప్పార్టునకు6 దత్త ణంబ మోహిని 
ల ® హై 


యను మాయ గావించి యమనేందు. డశ్వసేను విడిపించి యందు. 
దతకుండు దగ్గుండ య్యె*ను కావగచి కడు నలిగి. 


న ఇం/దుంఢు రృృషార్తుచులతోం నోడుల్‌ ౩ 
అస 
సం. 1_218..18 


ఉ. ఆ నరుమీంద ఘోరనిశిళాశని వె చె నఖండచండర్వుం 


రూనిల1జర్దరీకృతమవో జలధారలతో నిరంత-రా 
నూనప యోధర పకరిముద్దత మై వారిదంతరంబులన్‌ 
భానుపథంబు నొక్క_ మొగి బర్వి భయంకర లీల ోగవ్న(గన్‌. 


అనుమనం సని "పెక్కు[ పతులు. కీ. మునకు గృహాంచా ఖండల 
ధారలకు  ఉ.ఖచ.ద,భాసం.పీ.శళ,ష.స, 4. గాకుండనడి౯ _ కొన్ని (పతులు. 


1. ఈ వచనము పెక్కింట లేదు, 


1. తద్వనమున_ సెక్కు |పతులు. 2. వాడు పొవకశిఖలకపుడు -- గి చద. 
శ మ; వన్నగుండగ్ని శిఖలకపుడు  ఛానం వీ, 


1. చున్న - ఐ.ల.న, 2 డరిగి _ బము,వి.ఓ, 


1. మరియు_పఏ,న. 2. డు కావగచి _ ద, 


1, జర రీకత మ గ. కొన్ని (పతులు. వ. ముదత _ ఒ,ఓ, బి .గ్ని.ట.డ.య.ల. 
యి గ 
కి. వర్వగన్‌  డ; నొప్పగన్‌ _ కొన్ని |వతులు 


గ్‌ 0 


277 


278 


279 


280 


281 


277 


278 


279 


280 


281 


కే 


ఆదిపర్వము__అష్టమాశ్వా సము 


. అన్న వవారివావా'నివహమ్ముల (జాచి భయ(ప్రపన్ను (డై. 


యున్న హుతాశనున్‌ విజయు(డోడకు మంచును మారుతా(స్త్రృ మ 
త్యున్నత “*చిత్తుంజేనె నదియు౯ విరియించె రయంబుతో సము 
త్నన్న సమీరణావాతి నపారప యోదకదంబకంబులన్‌. 


అంత. 


. బల*వై రి కృష్ణువై బార్జువెం గడునల్లి పంచిన( *గలయంగం బన్ని కడగి 


ed 


సురగరుడోరగానురోసిద్ద గంధర్వు లార్చుచుందాంకి యుగ్రావావంబు 
సేసిన నమరుల శెచ్చెర(జార్గుండు *భంజించె దనదివ్యబాణళ క్రిం 
జక ధరుండును జ[కబలంబున గరుడోరగానుర ఖచరీవరుల( 


. దత ణంబ విగతదర్పులంజేసే న, య్యిద్దఅకు సురాను రేళు'లెల 
(కుం టి య 


భీతులగుట * చూచి * పెద్దయు విస్మిత, వాదయు (డయ్యె నురగ ణేళ్వరుండు. 


. మణీయును వారల బలపరా|కమంబు లెటుంగ వేండి శ |కుండు థిలా 


వర్ష ౦బు( *నృరియిం చిన, 


: నిశితశరవర్ష మున ను, (గళిలావర్ష ముం జ్మితగతి నస్త్రకలా 


కుళలు(డు నరుండ శమమునల | బశాంతి. బొందించె నమర'పతి వెరంగందన్‌. 


1. నిచయమ్ముల _ ఐ.గ్ని.చ,ద.వ.వీ.శ,ష. 2. నమీరణ్శాన్తృ -ల. లి. శక్తి 
నేసియవి _ ఐ. 4. ధరమండలంబులన్‌ _ జా. 


E 


1. ఈ వచనము కొన్నింట లేదు. 


1. భేది = డ.ల. ౨. గడు వేగంబన్ని తను సం తల గ్మి-చ.ద.ఖానం సము 
4. యతు..చ.ద.భాసం.వీ.శ.ష. ల్‌. భంగించె య 6. తతుల _ బొ.డ. 
7. లిట్లు - పెక్కు (పతులు; లట్లు _ అ.ఎ.జౌ,క. రి. జేసి _ ఐచద.ల,.ళ షస. 
9, భీతుడై . పల్కురి - అని పారములు; చెద్దయు —ఐల,స; (పితు.డై--వా 
కొన్ని (పతులు 


గుర సిన ఆడక. 


1. పతివెరగంద౯ బు; పాలక్కుమోలన్‌ __ వా. పెక్కు (వతులు. 


ఏర0ఏ క, 
28కి చ, 
284 క. 
295 వ. 
286 క, 
287 చ. 
282 
288 
284 
286 
287 


శ్రీమదాంధ్రమహాభారతము ర్ర్‌41 


కొడుకు "భుజవిక)మమునకు(, గడుసంతనపడియు6 దృ ప్తిిగానక చలమే ' 


ర్పుడంగ హు తాళనీి నార్చం, గడంగి మహో రౌదభంగి. "గౌళికు(డు వడిన్‌. 


అరుదుగ దివ్యరత్ననివహాంబులలే జేసి వెలుంగుచున్న మం 
దరశిఖరంబు నె త్తికొని “తద్దవానార్చు లడంగునట్లుగా 
'దెరలంగ _వెచినం దపనశేజుడు పాండునుతుండు దాని జ 
ర్హరితము ము వ్యజమయశాతశిలీముఖ 3 వండ ధఛారలన్‌. 


ధరణీధరు చ| కమునకుం, బురుహూతతనూజు బాణముల కనిలో నె 
వ్వరు మార్కొన 1నోపరు సుర,గరుడో రగసిద్ద సాధ్యగణములలోనన్‌ , 


అంత నొక్క యళరీరవాణి పొకశాసనున కిట్లని యె. 


1పరమమునులయిన తొల్లిటి, నర నారాయణులు కృ ప్ల నామంబుల ను 
రర *నుదయించిరి *నీక, య్యిరువుర "పేర్మియును ఏంత యేదివి జేం దా. 


అలఘులు కృష్ణ పార్టులు మహాత్ములు యాదవ కౌరవాన్వయం 
బులు 'వెలు(గించుచున్న *నృపపూజ్యులు వీరల నీకు నోర్వంగా 
నలవియె పీరుదొల్లోయు సురాసురయుద్దమునా:డు డై త్యులన్‌ 
వెలయ(గ నోర్చి *యున్నరణివీరులు గావుట “మున్నెటుంగనవే, 


1 జయవ్మికమమునకు శస. 2. గాకచలంబేర్పడ కొన్ని పతులు. 
లె. నార్వంగంగడంగి ల. 


1. తోడ గ్ని,చశ.వ. &. తదృహుళార్చుల - క; తద్దయు నర్చులడంగు 
నట్టుగా _- ర. లి. చారుధారలన్‌ __ "పెక్కు (పతులు ; వారి ధారలన్‌ __ 
బు.గ్నీ.చ.ద్వి.ళ ష; భూరి ___ ఆ; శస్త్ర జన కుల్‌ 


LSS = BME Ne 


1 పరమబుషులయిన ___ వా; పరమమునులయిన -_ సెక్కు. (పతులు ; 
వరపురుషులై న జొ. 2. జనియించిరి - ఐచద.శ.ష. లి, నీకియ్యురు 
వుర - వఖర.ల; వీరియ్యురువుర _- ఆయ; పీరయ్యిరువుర ముం తం, 
4, యమశేం[దా జా క 


1. వెలు(గింపుచున్న ఘనపుణ్యులు సను క కృత పుణ్యులు - ల.స, లి. యమ 
రాసుర _ గ్న్మి,చ.ద.శ,ష; యుసురానుర __ అ.ఆ.బు.ప,క.ఖ.ట,వీ; యనురా 
సుర వా. కొన్ని (పతులు. 4, నట్టి _ అ. 5. వీరల ___ అ,ప,ఖ. 
6 నీవెరుంగవే ___ పెక్కు (పతులు. 


—_ — అ. 


5412 


288 


289 


290 


291 


258 


289 


290 


291 


ఆదీసర్వమ ..._. అ మాశ్వా సము 


. 'నీయిష్టనఖుండయిన తతకుం *డిందుండక ముందరన కురు షే తంబున 


కరిగి ఖాండవ పళయంబునకు( 'దప్పె ఖాండవం బగ్ని చేత దగ్గంబగునని 
ఏత్రాల్డి బ9హ్మావచనంబు ర~లుగుటం జేసి యిది పుతాశనున కశనం బయ్యె 


7నింక దీనికి గివగవం బనిలేదనిన చానిివిని నురవతి సురగణంబుల19తో 
11ముంలిన. 


. బలయుతులు మనుజ సింహాలు, నలి(గృష్టైర్దునులు సింసానాదముల వియ 


త లమును దిక్కులు బధిరం, బులు*గా జేసిరి | తిలోకములు 3జయమందన్‌ . 


. అట్టి 1యవసరంబున నముచి యనుదనుజు *ననుజుండు మయుం డను 


వా(డు ఖాండవంబు “వెలువడ నేరక తజకుగ్భ వాంబున( బర్మిభమించు 


“చున్నంత( దన్నగ్ని *చుట్టు ముట్టిన నచ్యుతుండును జంపవచ్చిన నతి 
నం వి 
ఫీతుండయి యర్జును మణజువు సొచ్చిన. 


. శరకాంగతరతగాత, త్పరుండు ధనంజయు(డు మయుిని (వాణము గాచిం 


గరుణను శరణాగతులగు, పురుషుల రతఊంచు'నంత పుణ్యము గలదే. 


1. నీకు నిష _ పెక్కు (పతులు ; నీకషనఖుండు _._ కొన్ని (పతులు. 2. డింతకు 
ళం (A) 

మున్న -- అ.బు ఎ.ఒ.టడ; డింతకు[గురు మేత మ! తగ Wa CRT 
ఉబఒక య; నకరుగు _. చ.ద.వీశ వష. 4. దొలంగ -- ఓ ర, తొల్లి స్ట, 
కొన్ని [పతులలో లేదు 6. కలదుగావున - ఖర. 7, నింక  సెక్కింట 
లేదు. రి. వగవనేలయనిన _ పెక్కు [పతులు 9. వినియిది యిట్టిదయని 
సురవతి __ ఖ.ర_ 10 తోనమరావశికి, తోదివికి _ అని పాఠములు, 
LLL SAAS ప చెక్కు (పతులు, 


1. సీంవాంబులుకృ్ళష్ణులు సింహనాదములు సేసి వియత్తల -- “పెక్కు (పతులు. 
2. గావించిరి _- ట.మ, శి. భీలిల్లన్‌ _ఐ 


“1. సమయంబున _ జ. 2. సూనుండు _ ఆ; తనూబుండు _ బు. ఇచ్చట 


మూలమిట్లున్నది తంపాన్రైనాభ యేద _క్టైనముచేర్భాత రంమయమ్‌. చితశాలా 


(పతి. పుట లిక్‌లి. లి, వెడలనేరక జా. 4. చున్ననగ్నియు నచ్యుతుం 

డును జంపవచ్చిన _ సెక్కు పతులు. శ్‌. చుట్టుముట్టిన -- పెక్కు 
రు (2) 

(పతులలో లేదు. 

1. నంతపుణ్యము గలదే __ కొన్ని [పతులు ; కంెంబుణ్యము సుకు, కర 


నట్టపుణ్యము ఆగ, 


శ్రీమదాంధ్రనుహాభారతము ౪49 


292 శే. మయుండు నశ్వసేనుండును మందపాల, సుతులు నలుగురు శార్హకు 'లతుల 
గ 


298 


294 


295 


296 


29" 


298 


292 


294 


297 


200 


దావ 
“దావాలీతి కయ్యార్వురు. దప్పి రన్య, జీవులెల్ల నం దవగత జీవు * లెరి. 


స్ట? మందవాలోవౌఖ్తానము వ్‌ 


సం. 1-280-1 + 


. అనిన విని జనమేజయుండు వై శంపాయనున కిట్లని యె. 


. మయభుజగ మోత్షణము నీ, రయముగ నెటింగితి నెలుంగ *నాకర్ణిత్వం 


బయినది 2నలుగురు కెళ్తార్డకు, లయు మోకణ మెట్లు నిర్శలజ్ఞాననిధీ, 
f 


* అని యడిగిన జనమేజయువకు చె శంబాయనుం డిట్టనీ యె. 


. జనవొల మందపాలుం, డనుముని ముఖ్యుండు దొల్లి యత్యు[గతపం 


బోనరంచె [వసం బున దివ్యసనవా సవ ర్ష ములు నెస్టికుండై. 


. అమ్ముని యోగాభ్యాసవ, శమ్మున 'దేవాంబు విడిచి చని 'పుణ్యులలో 


కమ్ములు 2సారలాానక వడి(, |దిమ్మరి దేవతల: గాంచి ధృతి నిట్టని యిన్‌. 


, నాకు “బుణ్య లోకంబులు లేకుండ 2నేనేమి దుష్క్బూతంబు చేసితి ననిన 


నమ్మునీంద్రు, నకు దేవత లిట్లనిరి. 


1. లతులితోగ | దావవహ్నికి నార్వురు దప్పిరన్య --- నల.స. 2, దవాన శిఖల 
నయ్యార్వురు దప్పిరన్య -- ఓ.జ ; దావాభఖీతికి నార్వురు  ఈ.ఖ గ.గ్ని.చ.ట. 
ద.శ షు. గమనిక: 'ఆజ్బ్వురు' అని గ్నిశ.షు. |పతులలో శకటనేఫ సంయుక్తా 
తరముగా [వాయం బడినది. ఇది (పాచీన సంపదాయముగా( దోంచుచున్నది ; 
దాహభథీతి నయ్యార్వురు | దప్పిరి -- ఈడ. రి. లయ్యె. ఎ బము.ఐ,చంళ.వ, 


ls కాళ్చర్యం —_ఉ 2. నలువుర _ పొగడ. లి. శార్ది కులయు __ కవ. 
ఎక్కు (పతులు. 


ls దివ్యుల ఎ ఖర. ది. వడయంగానక (తిమ్మరి — బు. 


1. నుత్తమలోకంబులు -- ల. బి. నే _ కొన్ని (పతులలో లేదు శి. నమరు 
లిట్టునిరి —-— ఖంట.ర, 


క ఆ 


544 


ఆదీపర్వము___అష్ష మా శ్వాసము 
(వ) 


౨99 క. ఎంత తపం బొనరించియు, సంతానము లేని వారు సద్గతి, *బొందం 


500 వ, 
801 క. 
299 
800 
801 


గాంతురె నీ తపమేటికి, సంతానము వడయు 2మరిగి సన్మునినాథా. 


అనిన విని మందపాలుండు "మర్శ్యలోకంబునకు( దిరిగి వచ్చి నాకుం 


శెచ్చెరం 'బెక్కండు పుత్రుల నెవ్విధంబునం బడయ నగునో యని చింతించి 
వకములయందు వేగంబ యపత్యంబు 2 పెద్ద యగుటం జూచి తానును శ శాక 


ద 
కుండై జరీత యను లావుక పెంటియందు *రమియించి దాని 5వలన ీజరి 
తార 7సారినృక్కన్నంబ మిత [దోణు లను వారల నలువురల గొడుకుల. 
బరమ్మబవ్మా విదులం బడసి వారల ఖాండవంబునం బెట్ట తన పూర్వ 
భార్యయెన లపితయుం దానును వివారించీచు నొక్కనాండు ఖాండవ 
9 10 

దహనోద్యతుం డై వచ్చుచున్న యగ్నిభట్టారకుం గని యగ్ని 


సూక్షంబుల స్తుతియించి యిట్లనియె. 


నీ వఖిల ధర్మమూర్తి వి, నావీర్య పభవు లయిన నలువురునుతులకా 
1లావుకల( గరుణ6 గావుము, పావక భువనోపకార*పర్యాప_ మతీ. 


1. వడయం __- ఏ.ఖ.న.ర ; గాంచం -- క. వి. మరలి ___ గ్మిచదళవమ; 
మగిడి __- బు ; మీవు -- కొన్ని [పతులు ; పొమ్ము ---వ 


1, మ _ర్యంబునకు వచ్చి - అఆ.ఐ,ఒఐ టయ. 2. వడయనగునగుటం జూచి _- 
కొన్ని (పతులు. లి, శార్జి కుండై  శ.వషః పెక్కు (పతులు ఇచ్చట మూల 
మీట్లున్నది. ఛార్జి కాం శారి నం సముపేయివాన్‌ -- చితశాలా 
(పతి. పుట 860. *శార ర్ల కొభూశ్వా' అని పీ.పి.యస్‌. (పతి పుట 1448. 4. రమించి. 
చ.ల. 5. యందు --- కొన్ని (ప్రతులు. 6 జితారి = అ.ఈ.ఎ.క.గ.ద.ళ.ష 

మూలము జరిశారి అనియే కలదు. 7. సారిసృక్వు  చ.శ,వగ్ని. [వతులలో నీ 
చేరు కన్చించుట లేదు ; ఇచ్చడ మూలమునందు, సారినృక్క-ః (ప్రజాయేత పిత్ఫూ 


౯ాం కులవర్ణనః, చి|తశాలా (పతి. పుట. 861. 8, చున్నవాండు కొన్ని 
(పతులు. 9. దవానోత్సుకుండై, దహానోద్దతుండై -- అని పారములు ; 
దాహోద్యతుండై --- చ.ట.ద,భాసం.వీ.ళ.మ. 10. యగ్నిసూ క్రంబుల నిట్లు 


నిస్తుతియించె _ వా.ళ. ఇచ్చట మూలమునందు అగ్నిస్న్‌ తాతక మైన ల్లీ కోకములు 
గలవు. నన్నయవానిని విడిచెను. 


1. లావుకను _ క.న; లావుకుల -ద.మ.న. 2. పరమొప్తనిథ మ్‌ పర్యా 
నిధి _ ఖ.జ.డ.న.ర.వ ; పరహితచరిశా _. గ. 


౨06 చ, 


904 


లింఫ్‌ 


806 


59959 


సు 


శ్రీమదాంధమహాభారతము 545 


. అనిన నమ్మంది వాలు పార్లనం జేసీ యా నలువురు శార్జకులను నగ్ని 
గ 


చెవుండు రకించువా(డ యె నంత నిట, 


. తనయుల నజాతపతుల, ననలళిఖా! ఫీతి *చంచలాత్ముల 3నెటయుం 


జన నేరని చాలకులను, జనసోయు వీ&ీంచి శోకసంశాపిత యె. 


. వీరలC దోడ్కొని పోవంగ, నేరను బాలకుల. బెట్ట సిర్ణయబుద్ది౯ా, 


]పీర్రల తం|డి*| కియం జన, నేరను విధిక్భతము గడవ కిచేరంగ లావే. 


. "ఇది (ప్రళయాగ్ని వోలె 2దెస లెల్లను వగవ్పంగ విన్ఫులింగముల్‌ 


వదలక "వాయుసారథి *జవంబుగ( దానిట వచ్చె నేమిసే 

యుదు నుతులార లూ బిలము నొయ్యన పోయి చొరుండు దీనింగ 
ప్పెద ఘనపాంనుజాలముోల ఫీమికిఖానళి దాశక కుండ6గన్‌. 
కొడుకుల [బహ్మ'వి త్తము౨. గోరిన "'యట్టుల పింి నణ్య్వురం 

బడసితి నిమ్మహోచ్యుల నపాయము నొంబక యుండ. బెంచుచుకా 
5నడపు మటంచు “నన్ను మునినాఖు.డు మీ జనకుండు పంచి యి 
ప్పుడ “యముెటయేనిం బోయె హుతభుక్స)ళయంబు దలంప *కక్కటా, 


1 నిక్కాడ-క. 


1. భీతచంచలాత్ముల _ కొన్ని (పతులు. 2. యుతుల నటయిట దొలగన్‌, 
జననెరని _ స, శి నెటకున్‌, నెచటం -- అని పాఠములు. 4&. యు వీజించి- 
ఊ.ఓ ఖగ; నిరీకించి _ వా. కొన్ని పతులు. 


1. వీరలు రండి కియంజన నేరరు దై ఉ.గ్మిచదశమష వీరలతం|డి|క్రియంజన 
చెరను == ఓ,ట,డ భాసం.పీ వి, [కియంజన నేరను _ వా. ఇందు "డి! 
గురువగుట గమనించ తగినది. కి. నేరంగలరే, నేరంగలదే, చేరగనగునే ; నేరను 
లావే _ అని పాఠములు. ॥ 


వ. గిశ.మ.థాసం, తాళపత్ర (పతులు ; ఇదె .. వా, 2, దిశ లెల్ల ను జ 
సెక్కు. (పతులు, రి. గప్పుచు ౬ కొన్ని పతులు ఓ. వశంబున - గ్మి.చ.ద. 
శ.ష. ఈ పొరమున యతి తప్పినది. 5. నొయ్యన(బోయి -- గ్వి.శ ష. కొన్ని 
(పతులు. క. న _ కొన్ని [పతులు _ 7 శిఖల్‌ వడిందాళ - గ్నిచద శ,మ, 


1. వెత్తలను-ఆ.ఏ.క 2 ముదంబున న కి. యట్లన _ ఆ.ఉ ఖ.ల. 4 బొందక 
యుందునట్లుగా / నడుపుము - ఏ న. 5. నడుపుమటంచు._-ఆ ఓ ఖ గి జ,ద .క,మ, 
6. మున్ను_య. 7. యప్పుడ-ఆ.డ.య. 8 యెటనేనియే?_గి,.చ.భానం.శ,ష, 
యెటయేనినేగా __ భానం.వీ. 9. డక్కటా కొన్ని పతులు. 


548 


807 


808 


809 


810 


811 


908 


809 


810 


811 


ఆదిపర్వము... అమా శ్వాసము 
ఠం రు 


. అని దుఃఖత యెయున్న తల్రిం బాచి య గతగయుండై న జరిఇారి 


యిటని యె, 
లు 


. బిలము సొచ్చితి మేని నంబెలుక చంపు, నింద యుండితి మేని. 1*దా నేర్చు 


నగ్ని 
యెలుకచేం జచ్చు 2కంచు నీజ్వలనళిఖల., (గాలి పుణ్యలోకంబుల. 
గాంతు మేము, 


U 


. మజియు మాంనపిండంబుల మయి యున్న మాకు బిల పవెశంబున మూషక 


భయంబు నియతం 1బింద యుండిన నగ్నిభయంబు *సంశయితం బెట్లనిన, 


. జ్వలనంబు వాయువశమున. *దొలంగుడు జీవనిము మాకు *దొరకొను. 


స 
బుల సంశయోయుతశకార్యం, బులు గర్హవ్యములు నియతములు వర్ణ్య 
మ్ముల్‌ . 


. కావున నీవు "మెచ్చిన చోటికి. బోవనోపము మావలని మోవాంబు విడిచి 


యరుగు మేము దవాన'కేశంిబునం భజౌందినను. నీవు. “బీవిలళి పుత్రులం 
*బడయ నోపుదువు *నీ పుణ్యవశంబున మాకు నగ్నిభయంబు దొలంగె 
నేని నీవు మాయొద్దకు వచ్చి యెప్పటియట్ల “రషింతు వని కొడుకు లెల్ల 


1 దహించునగ్ని _ ఏ.న. ఇ. కంఖను = ఆ.ఐ.ఒ.ఖ.జ.న.య, 


1. విందున్న మూరు ద కొన్ని (పతులు. 2. సంశయం బెట్లనిన కొన్ని 
(పతులు. 


1. దొలంగును _ ఏ ఖ.గ్నిచ.ళ.వ, దొలగుట--న. ౨. ములు --బు.క.జ, 


రం. రొరకును' “౬ గ్ని.ద,శ.ష, క, గష్టంబుల -_- గి.చ.భాసం.వీ కము 
5. గత బు, 


1. వలనీనచోటికిల బోవనోపుదు (వు) — పెక్కు (పతులు. 2, బుంబొందినను -_-- 
ఓ ఖ గ్మిచ.దయ.ర.శ.మ,. ల. జీవించిన బుత్తు)ల._అ. ఆ ఉ.జ.న.ల 4. బడయు 
దువు---- చెక్కు[పతులు. క్‌. మా (నీ) పుణ్యంబున--- సెక్కు [పతులు. రీ. మమ్ము 
రకించుకొని యుండుదు మా పంచినట్ల చేయుమనికొడుకు లెల్ల మొక్కిన నలువురం 
జూచి జెదరి బాష్ప -- ఉ ; రతీంచుకొని యుండుదని తనకు (మొక్కిన 


జ! 


812 క. 
18 వ. 
వ14 క, 
812 
818 
914 


శ్రీమదాంధ్రమహాభారతము 547 


(మొక్కినం జాచి జరితయు బాష్పపూ3తనయన యొ యాసన్న "తరు 
గుల్బగవానదవానమహో త్సాహుండయి వచ్చువావ్యవాహనుం జూచి 
(వాణభయంబున కిగగనంబున శకెగసి చనె నంత. 


నలుగురు నాలుగు వేద, ముల "మం తము లొప్ప |బవ్మా 2ముఖములు 


వో లె౯, 
కివెలయంగ సంన్తుతించుచు, నలఘులు “మాకభయ మభయ మనిరయ్యన 
లున్‌. 


అగ్ని దేవుం డప్పుడు మందపాలు బార్గనం దలంచి యన్న లువురు వ. 
కులు నున్న వృతంబు తెజ్రక్షింపక *వరివారించిన జరితయు చదానిం జూచి 
సంతసి ల్లి కొడుకుల యొద్దకు వచ్చి నుఖంబుండె నంత నక్యడ మంద 
పాలుండు పురందరువనంబు దహానుచేత దగ్దం బగుట యెణింగి యందున్న 
జరితను బుత్తు)లం దలంచి *యతిదుఃఖితుండయి "లపిత కిట్లనియె. 


తరుణుల నజూతవతులం జరగాంబులు లేనివారి ల న 


౧ 
ల్వుర ?నొక్క_ తయెట దోడ్కౌని, యరుగంగా నేర్చు జరిత యాపద 
| గడవన్‌, 


కొడుకుల - ఓ. / తరుదవా నోత్సుకుండయి = పెక్కు (పతులు. ర. గగనంబు 
నంబరచెనంత -- పెక్కు [సతులు ; గగనంబున శెగసెనంత _ గ్న్మి,చ దవీ.శ వ, 


l. మం తములొప్ప ఎ ఆ.ప,ఖ; మంతంబులను —-— వా, కొన్ని (పతులు, 
2. ముఖములపోలిన్‌ . కొన్ని (పతులు. లి. వెలయంగ సంస్తుతి. వేయుచు _ 
ఆ,ఐ.న.వ ; వెలయంగనన్నుతింపుచు  డఢ. ఉ, మాకిప్పుడభయమని రన్నలు 
వర్‌. జడ, 


1 జని కోన్ని (పతులు: 2. శార్జికులు -- కొన్ని (పతులు. లి, భథీంవక __ 


గ Pros ॥ 

అ.ఓ. [పతులలో లేదు 4. పరివారించె _ పెక్కు [పతులు ల్‌. నట _ కొన్ని 
(పతులు. ర. యతి _ వెక్కింట లేదు. 7. తనయ[గ భార్యయైన లపిత -- ఐ.న; 
పూర్వ భార్య మైన లపిత __ డ, 


l. ఇార్జ (క) కులనన్నలువుర--ఆ.బు.ఏ. ఏ. నొక్కతి, నొక్కట-అని పాఠములు. 


శాక 
శాసన 


548 ఆదిపర్వము... అగ్గమాశ్వా సము 


15 క మజతిదునొకె మజవకుండియు, నెఖుంగక యుడుకొకౌ యవలు. 
జెజీంగి యు!నెడనే 
మటునొకొ పుత్తు9లం *గావక, గుఖుకొని నమ్మంగ *నగునె [కూరాత్మ 
కులన్‌, 


816 వ. అనిన విని లపిత యిట్లనియె. 


లీ17 క, నా యొద్దన |పౌార్టించిన, వాయుసఖుం డపుడు నీకు వరదుం డయి శా 
ర్రెయుల 1వలువురం గాతును, ధీయుత యని పలికి మబచిశే మునినాథా. 
NN 


818 వ. 1అలికి నెయ్యుండివయి చానియోగ తేమంిబరయం దలంచితది పులు 
గెట ఈయేనియుం *బజచుం గా కెమియయ్యెడు వగవకుండు మనిన 
మందపాలుండు మందస్మితవదనుండగుచు వసిష్టునట్టొపురుషునై న నరుం 
ధతియట్టి భార్య యైనను నిర్ని మిత ౦బున (స్త్రీ విషయంబుశందు సంశ 
యింపకుండ దిదె (స్రీలకు నై జంబ యని పలికి లపిత వీడ్కొని ఖాండ 
వంబునకు వచ్చి "7పుత్తఏసహితయయి కుళలినియయి యున్న జరితంజూచి 
సంతుష్ట్రుండై నిజేచ్చ నరిగె శనగ్ని దేవుండు నిట్లు నిర్విఘ్నంబున ఖాండన 
వనౌషధంబు లుపయోగించి విగతిరోగుండయి కృ స్టైర్దునుల దీవించి 


చనియెనంత. 

815 1. నెద - గ.గ్నిచద.శ.మ. 2. గావంగుజుకొని __ క.గ్ని చ.ద.వీ .వ.సం; 
TI = అట్‌ DI “Ir రి కొన్ని (పతులు. 

817 1, నందజిగాచెద _ చద,.శష; నందటగాతును _ గి. 

918 1, అనీపలికి _ గ.జయ.న ; దానీకి నెయ్యుండవయి = ద.ఖాసం.శ.మ.న., 2, 


వయినాయొద్ద దాని _- గ.గిచ.ట.ద.భాసం,శ మ. లే. బులు దలంచితది -- 
కొన్ని (పతులు! 4. బోవుగాకేమి __ ఉ. క పురుషుండరుంధతివంటి భార్య 
మొనను నిర్నిమి త్రంబున (స్త్రీలయందు సంశయింపకుండ రది(స్త్రలకు స్వభావం 
బనిపలికి _ గి చ,.ద.ళశష. ఈ వాక్యములు మూలము నందు మందవాలు.డు 
లపితతోంగాక జరితతో, బలికినట్టు కఆదు. చితశాలా (వతి. పుట, 866. 
6. లపిత వీడొని-ఒ.ఖ జ.వీ. 7. వు త్త)సహితంబుగాం గుళలినియై యున్న - 


క,థాసం. రి. నగ్నియునిట్లు_ పెక్కు (పతులు. ర్తి, జృరుండయి = ఎక్కు 
(పతులు. 


శ్రీమదాం౦ంధమహాభారత ము 549 
: ఇండదుం డద్దునునోన నాగ్నెయ నాథణ వాయన్య్వాది 
దివ్యరలా అంబు లిచ్చుట క 
సః [=D 7 


919 క. అతిమానుష మత్యద్భుత, మతిదుష్కరమయిన కేళశవార్జునకృతి గో 


లప] 


వివి2ి 


ల్రీ22 


పతిచూచి మెచ్చి సురపరి, వృతుండయి చనుదెంచెం గృష్ట విజయులకడకున్‌ . 


. అనఘులు నరనారాయణు,లన నాదియుగంబునన్‌ నురానురనుతుల 


యును నపుడు మనుజులగుటను, వినయంబున (మొక్కి రమర విభునకు 
నంతన్‌ 


వ. ఇం|దుండు 1నుపేం|చారుకుల నతిస్పే వాంబునం- గాశిలించుకొని యరు 
|. Che a ప్ర 


నకు నాగ్చేయ చారుణవాయచవ్యాది దివ్యబాణంబులిచ్చి 2పీన్సి కప్పుడు 
*నిప్టసఖుండ "వయి యుండుమని కృష్ణుం బాభర్లించి దివ్యవిమానా రూఢుం 
డయి *దిపిజాప్సరోగణసేవితుండయి దివంబున కరిగి నిట చాసుచేవార్డు 
ని - గొ 8 (6 గ అర్య బళ అల ఒడ 
నులు మయుం ది డ్కొాని “*మగిడి యిం ద పస్టపురంబునకువచ్చి ధర్మ 
రాజునకు (మొక్కి ఖాండవదవాన[ప కారంబు నెప్పి మయుంజూపి సుఖం 


బుం'డిరని, 


యాః ఆశ్వాసాంతము ae 


. జన మేజయజనపాలున, కనఘచర(తునకు( బీతుడయి వె శంపా 


యను: డాదీపర్వ 'కథయె,ల్లను *నిమ్ముగం జె ప్పోనని విలాసమహాందా' 


1. వారము నెనంగ6 గేశవార్డున  గ్మి చ.శ.ష, 
యి జ 


1. కృష్ణార్ణునుల = చదవీళ.ష. 2. యీతనికి నీవెప్పుడు  గ్నిచ.ద. 
వీ.ళ.ష. 8. (వియసఖుండవై కొన్ని పతులు. 4 వుగమ్ము, వగుము-- 
అని పాఠములు. శక దివిజాప్పరోగణ సేవితుండయి = చ.ద.ళ వ (ప్రతులలో 
లేదు. 6. మగుడి _ కొన్ని పతులు. 7 డిరంత కొన్ని పతులు 


1. కథ లెల్లను _ కొన్ని [పతులు వ. నేర్చడంజెప్పె - న; నొప్పుగంజెప్పె - ఆ 
ల. నురువిలాస మహెం|[దా - ల, 


500. ఆదిపర్వము అగ మాశ్వా సము 


828 క. అభిమానమహోర్లవ హరి, నిభ!విభవ విభాసమాన *నిరవద్య రవి 
(పభ రాజమనోవారవై ,రిభయంకర *ార్య నృసవ రెణ్యశరణ్యా,. 


924 మ త్తకోకిలము. రాజభూషణ ]నిత్యసత్య సరన్వతీవిలసన్ముఖాం 
భోజ రాజమనోజ భూజనపూజ్యమాన మహాయళో 
రాజవాంసపయోజినీ వనర మ్యదిబ్నుఖ విక మో 
ద్వేజితాహిత 2విష్ణుసన్నిభ విష్ణువర్ధన *భూపతీ. 
గ ద్య ము 
ఇది సకలనుకవిజనవినుత నన్నయభట్ట !పణీతంబై న (| శ్రీమహో భారతంబునందాదిపర్వం 
బున విదురాగమనంబును గృప్పనందర్శనంబును రాజ్యార్షలాభంబును 1[ాండవ 
(పస్థనివాసంబును సుందోపసుందోపాఖ్యానంబును నారదువచనంబున | చౌపది 
యందు సనమయ్మకియయు నర్జునుతీర్థాభిగమనంబును నులూ*పీనసమాగ 
మంబును జి[తాంగదయందు బ్యభువాహనుజన్నంబును ద్వారకాగమనం 
బును వాసుదేవానుమతుండయి యర్జునుండు నుభదవివాహంబగు 
టయు సుభ దావారణంబును 3 వారణవోరికయు నభిమన్యు 
సంభవంబును గాండీవ దివ్యర థాశ్వలాభంబును ఖాండవ 
దహానంబును నగ్ని భయంబు వలన మయభుజంగ 
మోతణంబును మందపాలోపాఖ్యానం 
బును నన్నది సర్గం బును 
న ష్ట్ర మా శ్వాసము. 
(శీమహోఖారతము నందలి యాదిపర్వము సమా _ప్పము. 


825 1. వైభవహరి సమాన న. 2. నృపవీర్య _-_ గ్ని.చ.ద వ, 

లబ k సత్యనిత్య -- ఈ. ది పీరమర్దన _- ఈ; వీరవి కమ న. 
వీ భూభుజా = వ 

826 bk ఇంద(పస్థ సెక్కు (పతులు. వి, చీ _ పెక్కు (పతులు. ల వారణ 


చె 
వోరికయు నభిమన్యు నంభవంబును  గి.చ.ద.శ.ష. (పతులలో లేదు. 


శ్రీమదాం,ధమహాభారళము గ్‌ర్ట్‌ 1 


షత 


టీ 


—1 


గరుడశబ్ద|పయోగము; ఆది 


ఆకారాంత మెన గరుడ శబ్దమునకు ఉత్వడుజ్ఞులు రాగా గరుడు.డు, గరుడుండు 
అనురూపములు కలుగును. డుష్జుమా[తము వచ్చి ఆతమురాని గరుడండు, గరుడండు అను 
రూపములు కూడ నన్నయనా.డు వాడుకలో నుండవచ్చును, 

గరుడ శబ్దమునకు, దత్సమరూపములు వాడుటలో ఆం|ధమవేోభారత పూర్య 
[పకాళకులలోం గొందయు గరుడుడు అనురూవమును, గొందఖు గరుడ(డు అనురూపమును 
గొందఖు రూపద్వయమును అంగకరిం చినట్లు న. 


మాకు లభించినంతవఅకు( బూర్వతర ము[దణములుగాం దోంచుచున్న శ వ (పతు 
లును, 190] [పాంతమునకు. జెందిన గ్‌ వ్‌ baw భారత సంజీవినీ 
వ్యాఖ్యయు (భా సం.) కీ. శ గిడుగు రామమేూ రి పంతులుగారు సేకరించిన గి; పార 
ములును గరుడు(డు అను ఉత్వసహిత పాఠమునే [గహిం చినవి ఆనందము! దణమున ద్వితీ 
యాశ్వాఫము నందలి 71న సద్వము నొద్ద "గ్రాశత|పతులందు గరుడండు, గరుడ అను 
రూపములు చూపట్టుచున్నపి. ఇది సై 5 కృత మైన నీడ్డశబ్రమువంటిది గానోపు”నని నూచింపం 
బడినది, 


కీ శీ. దిలుకూరి నారాయణరావుగారు తాళప[త | పతుల సాయమున సంళో 
ధించి ఆం. భా. చరితము లెండవసంపుట మున, Ee గరుడో పాఖ్యానము నందును, 
కీ శే. గిడుగు రామమూర్తి పంతులుగారు గుర్తు వేసికొన్న తంజావూరు తాళప్యత పారము 
లందును గరుడండు అను ఉత్వరహిత రూపమే కనవచ్చుచున్నది. కీ శే. నారాయణరావు 
గారు భాపూచరి[త్రమందలి నిభ కి (పక రణమున “నన్నయకు బూర్వ కాలమున తక్కిన [దావిడ 
భాషలందువలెనే తెనుంగునందును ఈ ఉత్వములేకుండగనే (పాతిపదిక మేర్పడి యుండును. 
నన్నయశాల మున అత్వముతోను ఉత్వముతోను గూడ [బాతిపదికములు కాన్సించుచున్న వి. 
గరుడ, గరుడండు; దేవ, దేవ్ము (యస్‌ .ఐ అ వాల్యూమ్‌. 4 పుట 1857)” అని వాసియుండిరి. 
వారు తాము నంళోధించి [వకటించిన గరుడ 'పాఖ్యానము నం దధస్ఫూచికలో కొన్ని తాళ 
షత[పతులలో 'గరుడు(డు గరుడుండు' అను పాఠములుకూడ నున్నట్లు నూచించిరి. 


వాపీళ్ళనారి భారతము. దణమున గరుడండు, గరుడుండు అను సెండురూప 
ములును |గహింప(బడినవి. కాని మొత్తము కిక్‌ పానములలో రెండుమూండింట మాత్రమే 
ఉత్వసహిత రూపములు కనబడుచున్నది ఆది 241వ వద్యమున గరుడుడు అనురూప 
మును [గహించి అధనస్ఫ్సూచికలో వారు ““వాంతపుతులం 'దెల్లెడ గరుడండని యే యున్న” 
దని నూచించిరి,. 


సన ఆదిపర్వము. అ సమాశాంసము 
ర 


శబ్దర ౪౫ కరము, సూర్య్రాయాం ధ నిఘంటువు, వావిళ్ళ సిఘంటువు అను 
నిఘంటువులలో గరుడుడు, గరుడి అనురూపములే కాని గరుడండు అను రూప మొసంగంబడి 


యుండలేదు. 


మేము పరిశోధించిన తాళపత|పతులలో ఉత్వనహిత, ఉత్వరహిత రూపములు 
కొంచె మీంచుమించుగా సమానముగా నున్నవి. ఉత్వరహితరూపమే (పాచీనమై యుండు 
నను నూహచెతను, దై్వైవిధ్యమును బరివారింప వలెనను భావముచేతను మెము గరుడండు అను 
ఉత్వరహిత రూపమునే ఆదరించితిమి. దీనినిబట్టి నన్నయ కీయొక్కరూపమే సమ్మతము 
భావింపరాదు, ఆయనకు వై రెండు రూపములును సమ్మతములై యుండుననియే (ప్రస్తుత 
జ్ఞానమును ఐట్టి చెప్పవలయును. 


సంధి యందు “ుకారము ౩ ఆది. 5.65. వ. 


(బహ్మబుషి. సంధిచ్చెసినవో (బహార్షి (గుణసంధి), బుత్యక। అనుసూ[తముచె (బహ్మ 
బుషి అనురూపమును సిద్ధించును. పదాద్యంబులు ము 9 వర్ణ ంబులు రల తుల్యంబులు- 
అని చిన్నయనూరి. (బాల. (పకీర్ణ . నూ) ఈ సూతము [పకారము ఆబుషి యని 
యుండవలెను. ఉచ్చారణమునందు 'రలి తుల్యత్వము నీత( డంగీకరించెను. [వాంతయందు 
కాదు. ఇచ్చట థారతకూలంకమ వ్యాఖ్యలో మజియొక పద్దతి సూచింపంబడినది. “బుషులు-- 
,కర్భథారయ సమానము తెనుగుపదముతో వుంళు “రు కారము (వాయవలసినది. వొక్క 
పద మెవుంశు బుకారము వుంచున్నది. ఆరుషికుమారుకట్టినచీరలు, _ ఎల్లరుణములు. ఇది 
కర్మథారయము గనుక శేఫోకారములు వున్నవి. పితరుల బుణము-- ఇది తత్పురుషము 
గనుక “బు కారము వున్నది” కూలంక షముచేసిన ఈవ్యవస్థకు ఆకరము తెలియదు. బువర్ణ్య 
మునకు “రి'తో యతి పాటింపంబడుట (వసిద్ధము. ఇం తేకాక బువర్శ మునకు రు'తో నుతి 
వెయుటయు కొందటు |పాచీనకవులందు కన(బడుచున్నది. 


“రురువర్ష దెహంబు---బు గ్వేదమునకు.” పండితారాధ్య చరిత, 





క్‌ 


cd 


4 


OX 


గః 


9 
| న్రీ)యితోర సల విమ, లాదిత్యాత్మజ సిరంత రానంద మతీ 


కోదండపార్ష నిఖల ఫ, రాగేవస్తుశ్య రాజ రాజన రేం! దా 
a Ds జొర్భానభణు సిర్భ్రింబి ధొర్భ్రటాన రొచ్చుడు వ్‌ 


Sonal] 


. 'అక్కుథకుండు శెనకాదిమహోముకులకుం ఎ*జెప్పె నట్లు ధర్శతనయునొద్ద 
వాసుదేవనహితుండయి యున్న ౦ేరునుని కతి పీతిం గృతాంజలి యయి 
మయుం డిట్లనియె, 


ఘనముగా (బాణము రతం, చి యుప ౫ారికి? |వియంబుసేయుదు సేన 
రునెయె౮ను నీకుగ్యబియం, బనఘా 1చేయంగ నీన్ట్హమెనది నాకుజా, 


నూ. 


పను చాసిశక విశ్వకర్మ ననేకవిధ'శిల్పక లాకుళణుండ “మీకిష్టంబయిన దాని 


నిర్శించెనం *బనుపుం డలిక. నర్పునుం డచ్యుతుమొగంబు చూచి “యతని 


(a 


ఏనెద్రియని నొక్క యపూర్వుం బజయినచాని నిరం వి యొోగింవుమని "న 
గృషుండు వెద్దయుం| బోటు ఏబారించి మయున కిటసి యె. 
లా ఏ . గ 


1. అక్క-థికుండు కొన్ని [పతులు ల జెప్పినట్లు వ చ అం! 
1. సేయంగ  ర్హ్లుట 


1. శిల్చి _ ఇ.ఓకా.ఖ.గి.యు.ణ. 8. సీశెద్ది యిష్టంబు దానిన - ఉక,డ.ణ.ల ; 
నీకు నిష్టంబయిన డానీ కొన్నీ (పతులు క మీ కెద్ది యిష్ట్రంబు తు BSW కటకము రాత 
గింపుండనిన -_ కొన్ని (వతులు ; బనుపువునిన  ఓ.గ.ఘ యువీ. 4. యితని __ 
కొన్ని |పతులు. ర్‌, నెన్టియేనియు నొక్కా  ఈ.ఉ ఊ.ప,.ఐ.ఓ.క.గ.ణ.శ,ష. 6, 
పనియోగ్‌ంపుండనిన __ పెక్కు (వలు ; వంబనువుండనీిన = ర్వు.ణ. 7. నన చ్యు 
తుండు -- అ ఆ,ఏ.ఒ 


54 


వ్‌ చ, 


6 వ, 


"7 ఉ. 


సభొాపర్వము___ పధనూశ్వా సము 


కురుపతి*కిన్‌ యుధిప్పిరుంకు౯ సకలతితిపాలసేవ్య ను 
స్టిరపిభ వాఖిరామున “కతి పమదంబుగ రత్న రాజినుం 

దర మగుదాని నొక్కనభ ధాని కపూర్వముగా 'నొనర్చి చె 
చ్చెరల గొని రమ్ము నీదయిశ “శిల్పకలాకుశలత్వ మేర్చడన్‌ . 


శ 


అనిన వానుదేవునకు మయుం డిట్లనియె. 


ఇమ్మను జెందు. డింద్ర దనుశేం|దుల కంళు 'మవోివిలాన సౌ 
ఖ్యమ్ముల జెద్ద యిద్దరణి: కిగావున నీతని చేరి కిం దగా 

*నెమ్మి నొన ర్చెదన్‌ సభ మణ్మిపభ 6నొప్పంగ దేవతావిమా 
నమ్ములు నిట్టి వే యని జకమ్ములు దానిన "మెచ్చిచూడ(గన్‌. 


. తొల్లి వృషపర్వుండను 1దానవేందుక కొక్కసభ నిర్మింప సమకట్టి వివిధరత్న 


క అయిశ యుపకరిణంబు 3లెడ టూన్చ బీందుసరంబను కాల సంగ 
హించినవా.డ నయ్యుపకరణంబుల దాని విచ్శితంబుగా రచియించి తెచ్చి 
ధర్మరాజున కిచ్చెద మజియును ౩ భామాదిత్యుండను రాజర్షి చేత *నిహితం"బయి 
సకల ఏళ తుఘాతిని యనదా చాను రీమసినున కొక్కిగదను చారుణం బయిన 
దివ్య10ఘోషంబు గలుగు చెవద_త్తంబను శంఖం బర్జునున “కును నిచ్చెద నని 


|] యయ్యుధిష్టిరునకున్‌ కతా చస క రా —- ఊ.ఎ వి. కుధీరునకుం 
దగన సర్వలోక సుందర ___ మెము పరిశీలించిన 5 లన్నిటియందును, BD 
అయినను పునరు క్ర కలుగకుండుట కె కై పెపాఠమే [(గహి ౦స6 బడినది. 5. చున్న 
యొక్క లవ 4 గజేసి_-మ ల్‌; శిల్చి _- పెక్కు [పతులు 

1. విలానభోగసౌా _ రు ౨ విభూతి __ ఉణలస, లీ గావుత --ఎణ 
4, నెమ్మది చేసెదన్‌ __ మ శ్‌. వినుము నేర్చున నొప్పగ -- ఛ. 6. యొప్పగ-- 
ఎ; లొప్పగ యువీ ?. వచ్చి -_ ణ ; మెచ్చుచుండగాన్‌ --- ఇ. 

1. దానవేం్యదుండు సక లవీభవో పేతుండై యుండ ee సభ _ ఛ 2 ఇద 


వ్యంబు ఇంకక చండ చ. 5 a — ఆప జా ఘ.రు ; సమకూర్చి.చ; 
కొన్ని [పతులు 5 సార్వభెిముండను -- 
య నిష్టతో యౌవనా శ్వేవ రాజ్ఞా హత్వార ణేరిపూన్‌. అని మూలము. భం. 2_లె-ల్‌ 

పి.యక్‌. యువనాశ్వేన_థా వక్ర 6, నిగ్భహీతం బయి__౪ ఉ.క,ఛణ; పూజి 
తంకయి _ ఖ. 7. బయినదాని ఇ ఏఒ. 8 శ్మతునిర్హాతిని — ఇ.ఊ.ఛ. 
ల. గదయును __ సెక్కు (పతులు, 10. ఘోవంబగుచున్న -- ఊ; 


అచ 


ఘోవంబు గలుగుచున్న పక్ష కో న్ని పతులు. 





11. కిచ్చెదనని సెక్కు (పతులు, 


శీమడాం(ధమహాకారత వు ర్‌ర్‌ర్‌ 


12-3» అ 

చెప్పి ధర్శరాజుచేత  సనత్కృతుండై. మయుం ేడరిగా నంతోనిట 
నారాయణుండుకు చాండవుల వఏీడ్కొౌని పితృదర్శనలాలనుం డై 15-దాాం 
వతీ పురంబున కరి” నట మయుండును బూర్యో తరదిశాభిముఖుం జె 17పోయి 
కె_లాసంబు ను_త్తరంబున మనాకశె లంబునండు హిర ణ్యళ్ళుంగంబున. 


9 సీ, ఎందేని నర్య'భూ తేశుండు సృజియించె సచరాిచరములై న జగములెల 
యా 0 


10 క. 


గంగ యబత్యతంబు ిగావింప నెందేని. “గృత వానుండయ్యె భ గిరథుండు 
నలిన సంభ వనర నా రాయణస్థాణు వాసవి పళ్ళ తిగీ ర్వాణముఖ్యు 
లెందెని. |గతువు లనేకోయుగంబులం జేసిరి “రత్నవిచితవితత 


చై త్యముబు మహానిశాలహిరణ్భయ,  యూపితతులు నోలినొప్పు!ిచుండ 


నట్టి విందుసరము!!నం దున్న వివిధర, త్నో పకరణచయము లొనర( గొనియి, 


దెనళాహ్మణులకు నా,నావిధ *పూజనల; దర్పణను సేసి ధరి 
(త్రీవనిత కపూర్వ్య శ్రీ, గావింప( 3దొడంగ మయుడు గడు*రమ్యుముగన్‌. 


12. చెప్పి - అ.ఓదరయు. లలో లేదు. 1కి. కృష్ణుచేత చ. 14. డరిగిన 
నారాయణుండును _ డ. 15 నిట _- పెక్కు [పతులలో కదు. 16, ద్వారా 
వతి _ పెక్కు | పతులు. 1₹. చని - లపీశ వ, 


1. లోశేశుండు --- ఓ ల. చరంబై న జగమునెల్లి _ సెక్కు (పతులు లి. గావించి 
యెంబేని __ ఆ.ఈ.ఐ ఒ,గ.ట.ణ.లశ,వ,స. 4. గృతకృత్యుడయ్యె _ జ.ల,శ.ష,న, 
ర్‌, (వముఖ - ఉల. 6. యుగంబులు __ ఆ ఊ.ఏ.ఓ.యు. 7 రత్నవిచి తవితతి 
చిత్రములు మవోవిశేషహిరణ్మయ, యూవతతుల నోలి నొప్పుచున్న యట్టి వింధునరము 
నందున్న అను పాఠము సెక్కు (పతులందున్నది. 8. చితములు మవోవిశేష... 
అ.ల, (పతులలో తప్ప తక్కిన అన్ని [పతులందును. సువర్ణ మాలినో యూవాళ్చి 
త్యాళ్చావ్యతి భాస్కరా 8 అని భం. పలి 15, య[త యూపా నుణిమయాః 
చెత్యాశె వ హిరణ్మయాః వతు న 2, చిత్రాశ్చాష్యతి ఛాస్వరాన్‌ , అని 
భం. పాఠాంతరము. 9 తతుల సెక్కు (పతులు, 10. చున్నయట్టి _ పెక్కు 
(పతులు. 11. నందొప్పుచున్న రత్నోప __ ఏ. 


1 పూజలను -- స; వూజనసనమర్చణము = ఓ. 2. విభున __ ల. కి, గడం గ౧- 
స; దొడంగి _న. 4. వేడుకతోన్‌ _. చ. 


556 


1 క, 


1లి సీ, 


ఆం 


14 వ. 


ll 


14 


~~ 


EN చం స RR NE ఇఇ షీ ele గ ww ఇ 2 Se గ 
వంత నలల వంతము. WOOT న తనా యలు స్‌ అసస న టంట 


న్‌ 
(CX 
౮ 
: 
లీ 
& 
స 


ట్రైమముల( జుట్టేన పా ఊ్మాంముిలకు “గోవ మొప్పుచుం 
గ 


1మతియయును 


సురుచిర హరినీలకిరణ'జలంబుల( బద్ద రాగారుణ పద్భములను 
రాజితరాజకీవ రాజవాంసావకి ని నిర్మలసౌవర్డ కూర్మ ములను 

a 
గమనీయవై దూర్య “కుముదంబుఖను న|జమీనమౌ క్షికనవ ఫేనములను 


మరకళ ఇ వలోత్క నముల ౫ విలసల్లంగొలనని సః a 


4 


స బనముచూ చి 


మ 


*పలు(గురాలకుడ్యములరుచుల్‌ గపెన, జలములున్న ) చమ్చైడ్రల6 వెలయ(జూచఛి 
యననువస్థలంబులని 2 జను లెటుగక, యుండునట్టు గా మయుండుసేనె. 


మజియు సకలజన 'మనోహారయులై న She ననవరత 
కుసుమఫలభరితంబు లై న తరువనంబులును 2రాకచకవుల కుముదాభి రామంబు 
లై న జలాశయంబులును “విపేధ 'విచితగిపణా కావలంచి తతోరణనిటంక [(పదె 
క గరిగె వళకిష్క్కు [సహస (ప్రమాణ వ తాయతంబుగు సహా నకర 


అ 
(పళాప్రసర 6పస్తాం “విభూతియును విపిధరత్న విభ చాభి *శోఖితంబు నుంగా 


ర్త 
(గ 
వా 
ల్లో 
pl 
ల్లో 
యా 
గ్‌ 
థో 
ce 
య్‌ 
() 
స 


లంబుల _ లల లై. 5 మలంనులను _ మ. 2 విలసిల్లు — పెక్కు 
[పతులు 4 మ న. _ క.ఖ. భానం. Wa పచ్చ రాళ్ళ ణా షు నర్జమున) 
వ్‌, కడలు - వ. 6 గలయజూచి _ ఈఐ వ, *వలయగాంచి _ ఊ. 7. యను 
సమస్ట్రలంబులని ఆ. పెక్కు (పతులు 


Ts మోవానం జన — 6 ASIEN OOD "సక్కు_ అకు 
లలో లేదు. 4, విచితోప వనకువలయాభిరామంబు లెన  అ,.ఏజా ; విచి త్రో పవన 
కవులొావీరామవిటంక ౯6౭ ; విచి తో పలవరకమలకువలయాభిరామంబు, లె లన __ న! ఇ 

విచితకువలయా భి రామంబు కైన — ఓ. న్‌, భాసీతంబును  ఉ. 6, విస్తార... కొన్ని 


(పతులలో లేదు, 7. విభూతియును _ కొన్నింట “దు రి. రామంబునుం-_ ఘ.చ. 


15 ఉ. 


1. 


1/ఉ. 


15 


16 


17 


గ్రీనుదాం'ధమహాధారతదు ర్‌ 


స పూర్వన ఖాభవవంబు 'నంచంబవము నాలుగు నెలలు: I సంచి తాలి నేమ వెలి 
రాతసకింకరుల మహాకాయుల మవోజవీ''న త్ల సంపన్నుల సంతరెకచరులం 


= 


బనిచి మోపిం చికొని 12వచ్చి ధర్మ రాజున కిచ్చి గదయును శంఖంబును ఫీమూర్డు 
నుల కిచ్చి కేల ఫిర్మ రాజు చెత సత్య తుండయి మయుం **డరిగిన. 


వక ఛం)లా 


లే 
(౪ 


రై నథా/వవేళము వాచింయత్‌ 
సం. నిశ! 


వికుండు ధర్య్టిజుండు కుట నమ పుల § స్సు చాంరుసా 
జ అల ౮ ఆ సక ఖో ్రె ai wo) షొ 
వోరము “ఇ క్రీంబెట్ట మతి యందజకుం “జెటు "వెయునెసి వి 
Pa —2 శో rg దే ba 
సారయశుండు గెనువుల ధగవిధిన్‌ మణము[ పకాద్యలం 


i 


భో లో జ జల పో జ గొ షో : ౮ 39 ప 
కారదుకూూబ పుష్పుఫలగం౦ఫి యువలబుగ "పిచ్చి ర్చీ్రతోన్‌. 
అనుజస పాతుుడయి ద్వైవట్లైద తకుభ 'ముహూ ర్తంబున ధౌమ్యాది భూను 
చ / —0 
రాశీ ర్వాడేద పుణ్యావానాదంబు అనంగ సభా|వవేశంబు చెసి యంత, 
మంచిగ 'థూరిభూనుగి నమా_ము “ సెల్టను భ కి తోడం బూ 
— 
జం+చు యభీష్టదానములు సే సుని గ నొర్హుల6 షఫి స ోదిక్కులస్‌ 
నించి యశంబు బంధులకు 'సయ్యురికుకా హృదయ పియంబు గా 


పించి విభూతి 'యర్చడ'. బవ ముండు ఛర్మసుతు కుండు “నెమ్మి4 వసు నెలే, 


ల్‌ నరస మూ ఎక్కు | పతులరో యము Ia నిర్మిం ౦౨న _ అ,.అ.ఏ.ఐి.ద మక .గ.చ. 
lL జ 


అచ ఈ ,ఐ..థి. ees వబ్బునభ __- ఆ.ఉ.వ,ఓ క.ఖ.గ.చ.ల. 1లి, 
వారలచేత __ ఇ.ఈఐడ. 14. డరిగనంతి = ఊచ. 


. 


11. సత్తుషల క 


1. దృప్తి--ఇ;నర్జి వ, 2 దగవేంయివేజ సల, (వేరువేరు 8 వెయుజీని_ 
ME CUTTS WT DONS Ma నిచ్చె --- పెక్కు (పతులు, 
ర్‌, పీతితోన జూ టీ, 


వబ 


1. లగ్నంబున _ ఇ.క ఖచరు,డ. డి, దంబులు SL లెనంగ ధర్మ 


జుండు సభా __ ల. లీ. బులు ప 4. సెనంత - పెక్కు 
(పతులు, 

rsd యి ఈ ౧౨ లెల్టను -అ లి, దిక్కులన్నించి _ ఆణ.ల. శ, 
నెయ్యులకున్‌ ener OG చేర్ళితోన్‌ అ టీ 


Ot 
(ఇ 
oc 


18 వ. 


19 మః 


౨0 వ. 


18 
19 


20 


సభాసర్యము..|సధమూ శ్వానము 
*తదవనరంబున. 


మదమాతంగ తురంగ కాంచనలసన్మాణిక్యగాణిక రసం 
పద లోలిం గొనివచ్చి యిచ్చి ముదమొప్పం గాంచి సేవించి ర 
య్యుదయాస్తాచల సేతుశీతనగమధ్యోర్వీసతుల్‌ సంతతా 

9 l ఆగ . 
భ్యుదయు౯ ధర్మజు. దత్సభాస్థితు జగత్పూ రృ | వతాపోదయుకా. 


త 


*వుణియును. 


* 1సుబల మార్శంజేయ శునక మౌంజాయన మాండవం శాండిలం మందపాల 
గ్రా ఖీ ఫ్రీ 


బక చాల్భ్య రె భక ఇాలుక్‌ జతుకర్గ్ణ గ"తమ కాళిక క్వి కుత్స 
సావర్ణి పర్గాద సత్యగోపతి WFO మె|కేయ పవి త్రపాణి 
ఘటజాను కాలేయ కఠకలాప సుమిత్ర వోరీత తి_త్తిరి యాజ్ఞవల్క్య 


1. అంత, తదనంతరంబ, అయ్యవసరంబున — అని భిన్న పతులలో గలదు. 


ls జగత్స్పూజ్య --- చల. 
1. వుజియును __ పెక్కు (పతులలో లేదు; అట్టియెడ - ఖ; అంత __- వీ.ష 


| వెర్ల విషయమున [పతులలో భిభములున్నవి. మూలమున (థం) ఈ కిందివిధమున 
గలదు. 


అసితో చేవలః సత్యః సర్పమాలి మవెశిరా; 
అర్యావనుః సుమి| తళ్చ మె|శేయః శునకో బలిః. 
ఒక చాల్భ్యః స్ట లశిరాః కృప దై వపాయనః శుక 
సుమంతు శ్రైమినిః చై లోవ్యాన శిష్యా స్తధావయం 
తిత్తి ర్యాజ్ఞ వల్క్య్యశ్చ పో రోమవార్త ణః 
అప్సుహొమ్యళ్ళ ధెొమ్యళ్చ ఆణిమాండవ్య కెళిక్షా 
దామోప్టీష స్తై వణిశ్చ పర్హాదోఘటజానుకః 
మౌంజాయనో చాయుభతుః పారాశ ర్యశ్చ సారికి 
బలవాకః పీనీవాక: నుత్యపాలః కృత్మశమః 
జాతూకర్ణ 8 శిఖా వాంశ్చ సుబలః పారిజాతకః 
పర్వతశ్చ మహాభాగో మార్కంం జేయన్న థామునిః 
పవ్శితవాణి సావరి ర్భాలుకిర్తాలవస్త భా 
జంఘాబంధుళ్ళ రై భ్యళ్చ కోవ వేగళ్ళ) వా భుగుః 
హరిబ(భుశ్చ కొండి న్యా ఒభ్భమాలి సనాతనః 
కతీవానౌ శిజశవ నాచికేతోఒథ గౌతమః 


విజ వ, 


పల్‌ ఉ 


24 క 


శ్రీమదాం[ధమహాభారతము 559 


. వాయుభజు భార్గవ వ్యాసజై మిని, శుకనుమంతు _వైల నువ తాదు 


లయిన మునులు నేము నరిగితి మెంతయు, కమ్యమయిన ధర్మ రాజుసభకు. 


అమ్మహామునులనెల్ల న నతిభ కి ౦ బూజించి “అజ్రాశీర్వచనుం డై య 
వారలవలన ధర్భక థలు ఏతుచు( గమ్ములుం దానును నుఖం*బుండునంత 
నొక్కనాండు. 


_: నారదుంథు వొండవుల యొద్దవ వచ్చుట :- 
సరః 252 


నీంజమి|తుడోల ధరణీగతుండ య్యెడు నొక్కా యంచు వి 
స్మేరమనస్కు లై జనులు 1 మెచ్చి నిజద్యుతి చూచుచుండగా 
నారదు6 జేంగుదెంచె గగి _౦బుననుండి సురేం[ దమందిర 
స్పారవిలాసనిహాసి యగుపార్లుగ్భ వాంబునకుం *(బియంబునన్‌. 


తనపిణుంద ధర్మసంబో,ధన వాంఛను వచ్చు దేవళాఖచరమవో 
మునివరులం దపనమార్షం,బుక6 |గమ్మఅింబంచె [బవ్మాపుత్తు)ండు నెమ్మిన్‌. 


1పర్వతపారిజాత రై వత *నుముఖు లనుమహోమునులతో నిట్లు వచ్చిన నారద 
మహోమునికిం | బత్యుర్గతుండయి ధర్మరాజు దమ్ములుం దానును *నమన్క 
రించి తోడ్కొనితెచ్చి యున్న తాననంబున నునిచి యడుగుబు గడిగి యర్ష్య 


చెంగోవరాహోః శునక శాండిల్వళ్చ ముహోత పొ; 
కొర్కరో వేణు జంగశ్చ కలాప॥ కరఏతచ. 
మునయోధర్శ సహొతా ధృ తాత్మాన ో బి తేం। దియాః * 
ఏశేచాన్యేచ బహావో వేదవేదాంగ పాఠగాః, 2_4_౮_ 16. 


1. లబ్దాశీర్వచనుంగై_ ఎ పెక్కు [వతులలో లేదు చి. బున్నంత -- అ.ఆ,ఓ.చ పః 


1. మించి - ఎ. ౨. ఖాని _ ఉ ఊ.ఓ.గ.భానం. లి. [బియంబుతోన్‌ _ఆ.ఇ.ఏ 
ఘ.జ,.ర్వు.ల. 


1. పారిజా తేన రాజేం|ద రై వకేనచ ధీమతా | సుముకిన చ సౌ మేన అని మూలను 
భం. 2-5-9 9. నుమంత|పముఖుకై న కొన్ని (పతులు. క. తనయుండు __ 
కోన్ని పతులు. 4. నెదురవోయి ననుస్కరించి _- అ.ఆ.క.ఎ,ప.ఒ.క.ణ.వి శ. 


50 సదాపర్వము __ప్రడమాళ్వాసము 


కో 
పాద్యాది విధులం బూజించిన “వారల కళలంబడిగి నారదుడు రాజీకి 


విషయంబుల పయ్యుధిష్టిరు "నివ క 
న్‌ 


తో 
ఇ 


3 


=: నారదుడు ధర్భరాజును రాజునీతివిషయములం గొన్నిటో నడుగు :- 
DO SD 


26 సీ. మీవంశమున నరచేవో త్తములడై న సద్దర్మమార్షంబు నలుపుడయ్య 
గార 


“ క త్‌ CS శ లలో 
ధర్మవిదుండ వై ధర్మార్ధ కామంబు అండా. చావక కుండ ముక 
ఉషా 


కాలవిఖథ కముల్‌ "గా లీలసేవింతె భర్నువునంద చ తంబు నిలిపి 
నామ \ ww వలానే 
*యిమ్ముల నపరరా[తమ్ములం చెప్పుడు. జెంతింతె నిజబుద్ది. జేయందగిశ 


ఆ, రాజకృత్యముల( దిరంబుగా నిఖిలని, యోగవృత్తులందు యోగ్యులయిన 
—0 


వారి(గరము గారవమ్మునం బ్వచితె, సీవువారిదై న నేర్పెఆింగి. 


౨7 క. అనఘుల శా స్రువిధిజ్జుఐ,ననుర క్తుల( బి వి తామపా[ కమమున క్ష 


ల 
చ్చిన విప్రుల మంతుల౯గా.నొన3ంచి తె 'కార్యసం ప యోగము పొం కున్‌. 


™ 

లబ 

లర క, *రాజునకు విజయమూలము, రాజితేమం; నే “నుస్టిరంబుగ చాసిప్‌ 
స 


*రాజాన్వయ రతించితె ధ,రాజనలకు: గర్హ గోచరము గాకుండకా. 


నెదురుపచ్చి నమస్కరించి జల, లి. చారి = కొన్ని (పతులు ౧. గినయ 
సఠతర్‌ అజ ఆజా ws, సాం సక లని రం ము "పెక్కు. (పతులు. 
౧ 
26 1. రీతి _ ఇ. వి, ధర్య్రకామంబులొండిొంటిని - సం. తి, PE సత పు 
వా.వీశ మ; (గాలంగ ఓల; గారల  ఏ.వీ. 4 యిమ్ముల నపరరా[ తంబు 


అం దెవ్వుడు - ణ క్‌, బనుపుదె __. ఉ.జ,ల.వీ; బనుపు దెసమ్బివారి _ స, 
2 1. అళదున్‌ ఆ సభ - కరన్‌. ని 


28 1. రాజులకు కొన్ని (పతులు. 3, తంతంబు -- ఇసింసూ. శి, సుస్థ్రిరంబున జా 
ఈ.ఓ,ఛ జ.వా, “కార్య మెట్టిదియు గాసి యౌ మం తంబు, దలస నొరుల సెవులు సిఠిళె 
నేని, కాన నాల్గు సెవుల నూనంగ రకింప, వలయు నెజుక గల్లువారు ధరణి: _ ఈ 
పద్యము సకలనితినమ్మత మున (690) సభాపర్వములోనిదని కలదు. కాని యిది (మె 
(పతియందును కానరా లెదు. ఈనందర్భమ.న నుండ దగును. 4. రాజో త్తమ-ఈ ఐ, 


వర క, 


80 క. 


లప చ. 


ల5 క. 


లీ4 క, 


29 


లి 


లి] 


లలి 


శ్రీమదాం(ధమహాభారతము ర్‌ | 


ధీరుటేడు ధర్మాధర్మవి, శారదుండు బహు శుతుండు సమచిత్తుండు వా 
ఉరమణీ* శితవదనన, రోరుహు( డన. 3జనునె నీ పురోహితులటేడధిపా. 


జన1వర నీయజ్ఞ ములం, దనవరతనియుక్తుం డయిన *యాజ్జి కుడు [వయో 
గనిపుణు6 డై 'యేమజఖ కుం,డునె “నిజకృత్యముల నెప్పుడును సమబుద్దిన్‌ . 


. నానాివిధరణవిజయ మ,వహోనిపవుణు లవార్యవీర్యు లన(ఎదగువారె౯ 


నేనాధ్యకులం 3 జీసి తె,నీనమ్మిన ! వారి మాననీయుల హితులకా. 


కడు జనువా(డు వై పురుషకారియు దకు(డు నైనమంతి చెం 
పడర(గ రాజపుత్తు)ల మహాధనవంతులం జేసి వారితో 

“*నాడంబడి పత 'మేర్ప్చడంగ నుండండుగా ధన మెట్టివారికిం 
గడుకొని చెయకుండునె జగన్నుత గర్వము దుర్విమోహముకా, 


మీ తినాథ శా స్త్రద్భష్టి, వతిభను దివ్యాంతరజ భె” మో తాత 
(పతిశారు లగుచు సన్మా,నితులయి వ ర్తింతురయ్య న్నీ దెవజ్ఞుల్‌ 


అనిళము 'సేవింతురె నిన్న నభఘూా యష్టాంగ 'మెనయా యు ర్వేదం 
బున దతులై న వైద్యులు, ఘనముగ ననురక్తులె జగద్దితబుద్దిన్‌. 


1. డుదారుడు ధర్మ విశారదుడు -_ ఈ, 

తన యింటిచేటు పరులకు 

వినిపింపగం దగదు కార్య వెళనె తక్కన్‌ 

వినగం బురోహితు( డర్హుండు 

విని చక్కం జేయు దనదువిద్యామహి మ౯ా. 

ఈవద్యము నభావర్వమందలిదిగా సకలనీతి సమ్మతములో (815) కలదు. కాని యిది 
యే [పతియందును కానరాలేదు. ఈ సందర్భమున నుండ దగును. 2. యుత _ ఊ. 
ఏ, దగునె __ సిం సెక్కు. (పతులు. 4 తనమా క సయ; డన; 


క = సరః "పెక్కు (పతులు ఏ. యాజకుడు ___వ భై 


1. వితరణ -_ ఘ.రు.ణశ,ష. లి, జనువారిన్‌ వ. లి. జేయుదె _ఎ. 4, వారి 
లోన నెయ్యుల హితులన్‌ _ ఓ, 


| కులీనాళ్చాను రకాశ్ళ కృతా స్తే వీరమంతీణః. అనీ మూలము భం. 2.ర-16. 
ఏ. నొడబడ _. అ.ఊ.ఎ.ఏ.జా.ణ ; నొడ బడనిష్ట వం 


2-౨6 


ర్‌82 


తీర క, 


వీరి క, 


87 ఉ. 


౨8 క. 


లల0 క. 


సభాపర్వ్యము. ప్రథమా శ్వాసము 


సారమతి. జేసి మానన, శారీర'రుజావళులకు సతతంబు( (బతీ 
శారములు సేయు చుండుదె, *యోర6గ వృద్దోప సేవ నర సేవక; 


1ఉపధాశుద్దుల( బాప, వ్యపగతబుద్దుల 2వినీత్రోవర్తుల సములన్‌ 
*సుపరిక్ష నియోగించితె, నిపుణుల నర్థార్ణనాదిన్ఫపకార్యముల౯. 


ఉ్‌ _త్తమమధ్యమాధ*మని యోగ్యత బుద్ది నెలింగి వారి న 
య్యు_త్తమమధ్యమాధమని యోగములన్‌ నియమించితే నశేం 
(దో త్తమ భృత్యకోటికి ననూనముగా( దగు*జీవితంబు లా 
యషత్తము సేసి *యి త్తి దయ నయ్యయి కాలము దప్పకుండ(గకా, 


తమతమకని యొడుతటి జీ, తము గానక నవయు*భటుల దౌర్షత్య 2) ప్రా 
దము లేలినవాని కవ,శ్యము చె గొనరించు నతండు “శ కుం న న. 


"కులపుత్తు లె న సద్భ్భ,త్యులకును సత్కార మర్గితో "జేయుబె వా 
రలు నీప్రస్తవమునని, మ్ముల( 2గ్భృతము దలంచి [పాణములు విడుతురనిన్‌. 


1. రుజావళికిని _ ఓ. 2. యారయ __ చెక్కు. (పతులు. 


1. ఉపగతళుదులు బాప 


వ్యపగతబుద్దులు వినీతి వంతుల ఆనం, 9, వినీతివంతులు _ గణ, శి. వంతుల _ 
చెక్కు. [పతులు. 4. సపరీత _ సిం. 


1.ముల. స.ల ; మనియోగత (2) - అగ, 2, వైభవం _ ఎ. లీ, యిచ్చెద వె-ణ. 


1. బింట్ల - ఇ. 2 విచారము _ ఖ.ట. లి. శక్తుండై నన్‌ _ వ. 


1. కులభృత్యులైన _ పెక్కు (పతులు. కాని మూలమున, కులపు తాః 'అని కలదు. 


ఫం. 2.5.40. 2. గృతములు దలచి _ అ,ల; గృత్యుముదలచి నసీం 


40 క. 


4&2 క, 


48 క, 


40 


41 


49 


శ్రీమదాం(ధ్రమహాభారతము 668 


1అనఘా నీ |పస్తవమున, నని నీల్లిన వీరభటులియనుపోష్యుల నె 
లను (బో భోజనాచ్చా, దనముల వారలకు నెమ్మి దటు(గక యుండస్‌* 


] Diss i 
: ధనలుబ్దుల (ముచ్చుల. గూ, ర్బుని వారల( బగటి వలనివారల ధృతి చా 


లనివారల దుర్జనులం, బనుపవుగా *రాచకార్యభారము 5దాల్ప౯, 


చోరభయవర్డి'తముగా, ఛారుణి2జాలింతె యధికధనలోభమునం 
జోరుల రతింపరుిగా, వారలచే ధనముగొని భవద్భృత్యవరుల్‌ | 


ధరణీనాథ భవద్భుజ, పరిపాలిత! యెనవనుధ( బరిపూర్జ్యము లై 
కర మొప్పుచున్నె చెటువులు, ధరణి కవ గహభయంబు 2దనుకక యుండ౯. 


I [పొణమిచ్చియు రణమున. (బతికెసని 

నతని రతించు. దనకొజ్య కైన రాజు 

శూర వృత్తిని మోళంబు నూరగొన్న 

వారి వారల (బోవంగ వలయు. గాని 

జనవతి (బాణము లిచ్చిన 

జనువారల( |బోవకున్న సత్యము పాపం 

బున. బొరయు చారి దోచిన 

తనవారిని దోచు మీ(ద దైవము కరుణ౯. 

ఈ రెండు పద్యములును సకలనీతిసమ్మత మున  సభాపర్వమునందలివిగా గలవు. 
(428, 429) కానీ యివి యే (పతియందును గానరాలేదు. ఈ సంద ర్భమునందుండ 
దగును. 2, కగు పుతుల - వ; యప్పుత్తుల _- ఓ; యనుగు జనుల __ సిం. 
ర. సమయ పత. లై 


1, ధనవృద్దుల (బుద్దుల) ? |_--సం. 2, ఈపద్యమంత టను “వారిని" అను రూపము 
“వారలి అనుదాని స్థానమున చెక్కు [పతులందు గలదు ; వారిని పీతిలని ; వారి 
(ప్రియము సాలని చ. లి. గద _- ఉ ఏ.ఘ.ణ.ల.శ. 4. రాజకార్యభారము __- 
ట.ణ.ల,వీ ; రాజు కార్యభారము - ఆ. ల్‌. దీర్చన్‌  ల.శ.ష.స; బూనన్‌ -- ఓ 


1. తంబుగ  ఓ.జొ.ఘ,ణ.ల, ౨. రకింతె _ పెక్కు పతులు. (పూర్వమం 
దర్జానుస్వారలోవము). 8. గద  జో.ల.స, 


1. మైన సిం. సెక్కు పతులు. వి దాశకయుండన్‌ -- ఓ.ల,న; దలగుచునుం 
డన్‌ _ ఊ. న; దగులకయుండన్‌ ఎగ ససిం, 





564 


44 సో, 


45 క, 


46 క, 


47 సీ, 


48 క, 


44 


45 


46 


47 


48 


సభాపర్వము____ (ప్రధమాళ్వా సము 


కాను లగుకర్ష కులకును, భూనుశ “ధాన్యంబు వీజములు వణిజులకుకా 
మానుగ శతై కవృద్ది న,నూనముగా శబుణము లి త్తి యు _త్తమబుర్దిన్‌ : 


*పంగుల మూశాంధుల వికలాంగుల2ను నజాంధవుల దయం [బోశె తభ యయా 
రుం గడి(దిశతునై_ నను, *సంగరరంగమున6 గాతె శరణం బనినకా. 


కృత మెటింగి కర్త నుత్తమ, మతులశసభల "నంన్తుతించి మజవక తగున 
త్మృతి సేయుదె కృత మెజిగీగెడు, వతియె జగజ్ఞనుల నెల్ల *బరిపాలించుకా. 


ఆయంబునందు *నాలవభాగమొండె 2మూడవభాగ మొంజె *నం దర్గమొండె 
గాని మిక్కిలి సేయం గాదు “వ్యయం బని యవధరించి తె బుద్ది నవనినాథ 
'యాయుధాగారధనాధ్యకములయందు వరవాబివారణావళులయందు 
6బండారములయందు. బరమవిశ్య్వానుల భక్తుల “దతుల( బంచితయ్య 


 గురులోవృద్ద *శిల్చివరవణిగ్భాంధవ, జనుల నా|శితులను సాధు!జనుల( 


గరుణ( బేదటీకము వొరయ కుండ6గ6 [బోశె, నకలజనులు నిన్ను నంస్తుతింప. 


వలయు నమాత్యులు. జుట్టం,బులు 1 మూలబలంబు రాజపుత్తు ఏలు విద్యాం 


సులు బలసి యుండ *నిచ్చలు(, గొలువుండుచె లోకమెల్ల( త గొని యాడంగ౯ా. 
1. హనులకుగర్హ కులకు __ కన పానులకుంగి ర్హ కులకు, భూనుత __ నిం, బి, ధన 
ధాన్య జః ధాన్యములు SDD BS eS. కొన్ని |వతులు. 


1. పంగులు మూశకాంధులు విక్కలాంగులు నగు జాంధవుల గ.ఘ రు.డ.శ మ 


వ దగు బాంధవులను దగ ___ ౫. లి, భయార్జుం — వష 4 నంగరమున గాసతె. 
నీవు __ ఘ.చ; సంగరమున నీవుగాతె __ వ. 


1. ను నభ నంస్తు తీంచి.ఇ .ఉ, లి నంన్తుతింతె._. ఉ.ఛ జ ణఅ,ల. లి. గిన-_జఉ.ల. 
త్త ప్టైనము = ఎ.బ.పీ.జో.చ.డ.ణ ల ర్‌, [బతిపాలించున్‌ ___ ఇ ఉ.ఊ.ఎ.ఐ ఓర్లు 
1, నాలగు _ న 


; నాల్గవ - ఇ.ణ.ల; నాల్లగు వ. లి. మూడగు- ఆ.£. 
ఉర్లు ; మూడవు_కా. కి. దద్గముండె — అనం 4 [వయంబని —- ముక్కు. 
(పతులు. ల. యాయుధద్వార __ గ.చజ. 6. బండారముల _ మెక్కు పతులు; 
బండరువుల _ గ.న. 7. హితులను బనిచితయ్య ముం oer) 
లి, విప-_అ.ఖ.గ; విిపకుల-__ఉ ; సచివ....ఊ ; జనుల.చ. 10 హితుల - ఓ. 


1. వరివోసికులు-.చ'. లి. నిత్యము--ఖ.డ, లే. గొలువగ నిన్నున్‌ సిం. వెక్కు (పతులు. 


అ 


50 క, 


51 ఆ. 


52 ఆ, 


రవి చ 


రీ4 చ. 


49 


51 


ర్‌2 


ర్‌ఏ 


54 


శ్రీమదాంధమహాభారత మః ర్‌ క్రీ 


. *పరికించుచు జాహ్యాభ్యం,తర *జనములవలన నంతతము నిజరణా 


పరుండ వయి పరమహీశుల, “చరితను వీకింతె *నిపుణచరౌనేత్రములకా. 


వెలయ(గ విద్వజ్ఞగము,ఖ్యులతోడ నశేవధర్శకుళలు (డ వయి యి 
ముల లోకవ్యవహార,మ్ములు దయం బరికింతె నిత్యమును సమబుద్దిన్‌ . 


వా _ర్హ'యంద జగము వ ర్తిల్లు 2చున్నది, యదియు లేనినాండ యఖిలజనులు 
నంధకారమగ్ను లగుదురు గావున, వార్త నిర్వహింపవలయు. బతికి, 


చారసం| గవాంబు ధరణీశ రతిపు _త్త),ఫలము 1ఫీలవృ శ్రఫలము (శుతము 
ద_త్తభు_క్రఫలము ధనమువేదము లగ్ని,హో|తఫలము *లనియి నొగినెలుంగు. 


బహుధనధాన్యనం|[గవాము బాణళ రాసన యోాధవీరసం 

[గవాము నిరంతరాంత ]1రుదకంబు*లు ఘానర సేంధ నసెౌఘనం 
[గహము న నేకయం తములు( గల్లి యసనాధ్యము లై ద్విషద్భయా 
3వహు లగుచుండ నొప్పునె భవత్సరి"రత్యుము లైన దుర్గముల్‌. 


వదలక బుద్ది 'నంతరరివర్గము నోర్చి జితేంద్రియుండ వై 

మొదలన చేశ కాలబలముల్‌ మణీ దై వబలంబు! గల్లి లాం 

నిదిత*ేబలుండ వై శయహితవీరుల *నోర్వంగ నుఖ్బహింతె దు 

ర్శద మలి నాంధచిత్తుల. [బమత్తుల నిందియనిర్హి తాత్ములన్‌ . 

1. పరికింప(గ _- భానం. 2&2. ములలోవలననారతమునిజ -- సిం, లి. చరితలు - 


ఓ.ల ; చరితల్‌ = కంగ. శ, గూఢచర _ ఉ.న ; నీవుచర _- ఐ, 


1. యందు - థాసం. వెక్కు (పళులు. 2. గావుననదియు __- ఆ.రు. లీ. నాడున _ 
కొన్ని (పతులు. 


1, వృ_త్తశీల జూకో నః (పతులు. 2, లనుచు  ఎ.ల. 


1. రశరంబులు - ఉ; రవనంబులు - ఊ. 2. నుజాలగ నింధనంబు సం గవాము న్‌ 
సిం. లి. వహములనంగ _ డణ.లన.సిం పెక్కు పతులు, 4. రకములైన _- 
క్కు (పతులు ; రక్షణ మెన జర 


1. నాత్మరిపువర్లము -- అ,ఒశ.వ. 2 యశుండవై -అ.ఓ.ఘ. కి. యితర _ 
క.ఖ. 4. నోర్పగ నూ. ల. మదనాంధ ల; మలినాత్మవృత్తుల చ; 
మలినాత్మబుద్ధుల అ రర 


55 సభాసర్యము__[ఫథమాశ్వాసము 


అరధ 


కక్‌ తే. కడి(ది 1రిపులె బోవంగం గడంగియున్న , నీకు ముందటి జని గపు2నృపుల 
యందు 

వగిలి సామాద్యుపాయంబు లొగినినం[ప, యోగమున. జేసి వరి ల్లు'చున్నె 
వెపుము, 


558 వ. మటియు నా_స్తిక్యం బన్ఫతంబు [పమాదం జాలస్యం 1బనర్ధజ్జులతోడి చింత 
నంబు *కోధంబు దీర్చ చింత దీర్గ సూూతత  యెలుకగలవారి_ నెలుంగమి 
యర్థంబులయం దనర్హక చింత నిశ్చిత కార్యంబులు సేయమి మం|తంబుల రతీ.౦పమీ 
శుభంబుల( [ద యోగింపమి విషయంబులం దగులుట యనం బరగిన వదు 
నాలుగు రాజదోషంబులం బరివారింతె యని యడిగిన నారదునకు ధర్మ రా 
జిట్రని యె. 


_: ఇట్టీనభొ నౌచ్చటనైనం జూబితిరా యని ధర్భువండు నారదునజుగులి ==. 
సం. 2_86_8 


5 తే. నాయథాళ క్రింజేసి యన్యాయపథము., బరిహారించి మవోత్ములచరితలందు 
'బుద్దినిలిపి మీయుపదేశమున శుభంబు,లయినవాని ననుష్టిం*తు | బియము 
తోడ, 


కీర్‌ వ. అని కృళాంజలి యయి మునీం| చా యీ తిలోకంబులయందును 'మీచూడ 
నివి లే వెంచే నిట్టి “యపూర్వంజె న నభ చూచి యెటుంగుదురే యని మయ 


నికతం బయిన సభ చూపినం జూచి వీస్మీతుం డయి నారదుండు ధర రాజున 
కిల్టని యు, 





cn 
ct 


1. శృత్తులవై బొవగడగి _ ఉడ వీ ; వీరులడె బోవగడగి _ ఛు. 9. నృవతులందు _ 
రాం 


బి .క.తు.డ.ణ,. లి. నీ (వపయోగమున _ ఊ.జౌ,క ఖ.గ.ఘ,చ.ణ ; నీతియోగమున 
యలు, 3 వ్మిపయోగమున -- అ.ఇ.ఉ.టి, 4 చుండునయ్య — రమ ,ణ, 


దడ 1. బనరకచింత స్ట & ప 
| ర్థకచిం అని పెక్కు (పతులు. అనర్థైళ్చ చింతనమ్‌ అని మూలము. భం. 
25.97. 2. వృధా కో,ధంబు అలన చిర కోధంబు జక ఏట 

ల ఓ మనసు నిలిపి _ ఛాసం. ౨, తుననుదినంబు _ ఉ.గ.ల.స. 


వ్‌ a న 
5 క చూడనివి -ా ఇ,ఈ.జొక,చ,జర్ము,. ల యపూర్వ్రంబయిన . చెక్కు_ 
[పతులలో లదు. మూలమునందును లేదు. భం. 2_6_8, 


62 క. 


6వ వ, 


59 
60 


61 


62 


68 


శ్రీమదాం(ధమహాభారతమ 567 


= భూనాథ యిది యపూర్వమ,మానువము విచిితరత్నమయ మిట్టిసభ౯ా 


మానవలో కేశ్వరులం, దేనెన్నండు. జూచి వినియు నెలు(గ ధరితిన్‌, 


. నురవతి యమ వరుణ ధనే,శ్వర కమలాసనులదివ్య1నభ లెల్ల నరే 


శ్వర చూచితి నవి దీనికి, సరిగా వత్యంతవిభవ శ సౌందర్యములన్‌. 


. అనిన విని యవి యెట్టివి వాని వినవలతు నానేతిం డని లోకపాలన భా*విభవ 


(శ్రవణ పభూతేకుతూహల 5చేత్రన్కుండై యడిగిన ధర్మ రాజునకు నారదుం 
డిట్లనియె. 


=: ఉం/దనఖా వర్లనము :_ 
ణ్‌ 
సం ని = l 


శతమఖుసభ శుభరత్నాం,చితకాంచన1రచిత మతివిచితము లోక 
[తితయాఖిల లోక్మీసం, [శిత మలవియె దాని బొగడ శేషున కయినకా. 


అది*ేయును నూటు యోజనంబుల వెడల్పును నూట యేంబది యూజనంబుల 
నిడుపును “నేను యోజనంబుల తనర్చునుం గలిగి వై పవోయనంబయి కామ 


1. జూడ _ పెక్కు (పతులు, 
1 నభలను నఖలేశ్వర - ణ. 2. రా ౬ ఏ.భాసం. 8 సొందర్యమునన్‌ -చ.సం, 


l. తిమ్మని - ఆఅఇఘ.,. 2. విభవ - పెక్కు [వతులలో లేదు, లి. (పభూత___ 
చెక్కు [పతులలో లేదు. 4. కుతూవాలవరుండై - ఇ.ఊ.ణ; కుతూహాలాయత్త చేత 
స్కుండె - జవీశ.ష; 5. పూరితచేతస్కుండై -- ల; చిత్తుండై యు. 


ke రమ్య ఆ షన లః 

1. యును _ కొన్ని [పతులలో లేదు. 2. నూటడెబ్బది -- యని పెక్కు (పతులు, 
కాని మూలమున శతమధ్యర్థ మాయశా ॥ భం. 27-2 అని కలదు. లె. పు నయిదు 
యోజనంబుల_[ ? |. 4, [పతులలో చేనూరు నెనుబది అని పొఠ భేదములు కలవు. 


568 


64 చ, 


65 వ, 


66 సీ, 


65 


66 


సభాపర్వమః__ పధమాశ్వా సము 


గమనంబయి వ్వ -వెతశీతాతపంబయి నకలకాలకునుమభఫలీభరితసాదపవన 


సంకీర్ణ సరోవర విరాజితం బయి తపఃపభావంబున నమలెంద్రుచెత నిర్మితం 
బయి కరం బోప్పుచుండు నట్టనభయందు, 


అతులవిభూతితో మణి!మయాభరణద్యుతు లొప్పంగా శత 
కతు(డు శచీసమేతు. డయి కాంచనచారువిమాన మాలికా 
గతదివిజోత ముల్‌ గొలువంగా. గొలువుండు *వరాప్పరోంగనా 
యతవిలసత్క్మటావీకుసుమార్చిత నుందర*వ_క్తఏచం[దుండై_. 


*మజీయును. 


వదలక యేలినవాని [పస్తవమున( బోరిలో నీల్లిన వీరభటులు. 
దమకులధర్మముల్‌ దప్పకసలిపిన గృవామేధులును జగన్మహితకీ ర్తి 
బరగినధన్యులు: బరహిత్మవతులై న పురుషులు *రుగ్ద రామరణళోక 
భయీబుభుజా ర్తి పిపాసావ్యపేతులై కొలుతురు నురోరాజు నొలసి యర్థ 


. ధర్మకామములు సదషీణ* క తువులు, (శ్రీవిలానములు విశేషయజ్ఞ 


వావామంతతతులు వచ్చి'సేవింతురు, మూర్తి. మంతులగుచు ముదముతోడ. 


కాని మూలమున పంచయోజనముచ్చి)ళా యని యున్నది భం. క్‌. వ్యపగత --- 


ఇ.ఊ.ఐ.జ , వ్య పేతశీతాత పవాతవ ర్హంబయి ee "శతు సు చేత శీతాతవ[పవం 
చంబయి - ణ, రీ, భరితంబయి - ఇ.ఊ ఎ.ఏఘ.జ; భరితంబయిన - అ ఆ.బ. 
కు TT: పాద పాకీర్ణ అస పొదవననాకీర్ల ంబయి ఎ అ.ఇ.ఉ దొ క.గ,.చ.ష; 


పొదపవనాపూర్ణ ౬ యు; పాదపవన సరోపర త 


kk మయాద్యుతులెంతయునొప్పగా -- ర్లు. 2. వరాంగనాప్పరా - ఇ; వరాప్ళ 
రాంగనా _ ఆ ఉ,ఏ ఐ.క.ఖ.గ.మ ; వరోత్సవాంగనా _ ఎ. శి. కుసుమాంచిత -- 
ఘ.వ ; కుసుమాతత _ణ, కీ. చారువక్తు) డై -అ. 


1. ఈవచనము పెక్కు [ప్రతులలో లేదు. 


నడిచిన ఆ హీ హతా వళ మఖనడచిన ఆమి చరిపడుయుంఅ టకం ఖద 
వ. రుజజరా _ ఖణ, ల. బుభువాది __ శమన, శ. [కతువుల శేషయజ్ఞ దానళీల 
ములును వరునమం|త్ర _ అఏజా.ణ. ల. వావ్య - ఎ.ల.న. 6 అవితచును జ 
ఐబఒజొ.ల.వీ.శ.ష.న. 7, వంతములై ___ పెక్కు [వతులు ; మంతములై__వీ.ష. 


67 వ, 


68 క, 


69 వ, 


67 


65 


G9 


శ్రీమదాం(ధమహాభారతము 569 


మజీయు శుకబ్బృహాస్నతులు నగ్నీపోములు *నాశ్వినులును విశ్వదేవ 
తేలును ధాతయు విధాతయు *వారిళ్చందుండను రాజర్థియు సుశేంద 
సభ నుండుదురు. 


= యయననొ ఎర్హినము ఫల 
పరి a, pn | 


ధర్ముసభ లోకధర్మా, ధర్మవివెకాస్పదంబు తె జసము లస 
ద్భర్శమణితతుల దానిన్‌ నిర్మించెను విశ్వకర్మ నిపుణత! యొప్పన్‌. 


ఆది శత యోజనవిసా!రాయామరమణీయంబును గామిగామియును సూర్య 
తేజోనిభశుభ తేజంబును 'నర్ణసుఖీసంపాదనంబు నయి చూడ నొప్పు 
చుండు నట్టిసభయం దగ _స్లిమతంగాదిసిద్దమునులును బితృదేవతలును గాల 
కింకరులును మూ _డిమంతు లె లై నకాలచక[కతుదకిణ దిగ్గేవతలును నుగ 
తపంబులును గృతవీర్య జన మేజయ జనక [బహ్మద శ త వ పృమదళ్వ శంతను వె వైన్య 


k నగ్నీష్టోములు_అని "పెక్కు (పతులలో గలదు ; అగ్నీ స్ట్రోమనులు - క.ఛ.జ.ర్చ్వు. 
వి, నశ్వినులు - పెక్కు (పతులు. లలు నిశ్వక ర్మయు _ అ ఉఓ.ఖ.చ.ల. (పతులలో 
మునుల పెర్లుకూడ bi కాని పేర్ల విషయమున జల మూల 
మున చెక్కు మంది బునుల పేర్ద గలవు, ల్‌ రిథం. 4 విశ్వక 'ర్మయు విశ్యా 
వను చిత్ర సెనులును విద్యా ధర గంధర్వాది దేవయోనులును హరిళ్చందుండను రాజ 
ర్హి యు వరావాకోర్ల కాలనేమి హోమన్నేత గరుడ కంఠ మాణి భద్ర విభీషణ పింగళ 
నాదులై. న యజ wo (యతణులును?) నలకూబరుండును నూర్వశియు తిలో తమా 
మృ శావీమేనక రంభా | వభృతులయిన యప్పరసలును సేవింతురెప్పుడు నేమును "ననేక 
బుషి గణంబులతో నరిగి చూచుచుండుదుము _ ఓ. 


1. వెలయన్‌ _ అఆ ఇ ఊ.ఓ.టొ.ఖ.ఘ.న; మెరయకా - క.గ.డ.లున 


1. రాయత __ కఖ; లి. గమనంబును _ ఆ.ఉ.క.ఖ., ని. సూర్యనిభ తేజం 
BSD పులు 4. వ్య పెతతుత్సి పాసా జరాశోక భయంబును కీతోన్ట 
చైన్యకార్పణ్య రహితంబును బహురన వద్భ వ్యు భోజ్యపరిపూతంబును . . అను నధిక 
పాఠము ఓ.చ. (వతులలో గలదు. ర, నంపత్పదంబునై. టు సు సమన 
6, దగ_న్హ్య — చెక్కు[వతులు. 7. వంతంబులై న __ క్కు పతులు. ర్‌, నుగ 
తపంబులును _ పెక్కు[పతులలోలేదు. మూలమునను లేదు. 9 బృవాదళ్వ - 
అని కొన్నిపతులు _ పృవదళ్వ -- రుషదళ్వ _ భం. 26-18, పి.పి.ఎస్‌ 2_8_14. 


mt 
—~7 
చా 


70 


72 


సభాపర్విమ__ప్రధమా శ్వా సము 


భూరిద్యు మ్నేందద్యుమ్న మళ్శథ మధుకంఠోవరిచరులును _ 11మీజన 
కుం డయిన పాండు**మహారాజును నాదిగా6 గల యనేక రాజ పేబుషు [లు 
నుందురు వీరిచేత ననవరతం16బు సేవితుండయి 1/యమరాజు సమ స్తజీవుల 
శుభాళు భకర్మంబు లారయుచుండు. 


-వి బరుణనభథొ వర్గనయు వ్‌ 


సం. 2_9_1 


- "వరుణసభ సర్వలోకో, త్తర ముజ్వులమణిమయము సితపిభ 2మతినుం 


దర మం దుండు వరుణు(డును, వరుణానీనహితు (డై *ధువంబగు మహిమన్‌. 


. అది 'యమశగాజు నసభయంతియ విసారాయామ 2రామణీయకంబులును గామ 


గామత్వంబునుంగలిగి విలసిల్లు జలన ౦భంబుసేసి జలంబులలో నుండి విశ్వకర్శు 
దాని *రమణీయంబుగా *రచియించె. 


. అందు నుఖాసీనుండై న యవ్వరుణిందు 1నంబుధుల్‌ నాల్లును 2నధికభ క్రి, 


గాళింది నర్మద గంగ గోదావరి 3విదిళ విపాళ కావేరి *కృవ్వ 

వేణి సరస్వతి 5 పెన్న యొరావతి యనగ (బసిద్దంబు లయిననదులు 
Wud 

సరగ తటాక న్షర దిర్చి కాదులు దిక్కులు రనఖిలధా| తీధరములు 


10. మన్మధ అనునది క.ఘ. (పతులందును మూలమునను లేదు. 11. భవజ్జనకుం 
డయిన _ వెక్కు[పతులు. 12. మవో _ పెక్కు [పతులలోలేదు 18. రాజ్టి 
దేవర్డులచేత _ ఎ. 14. ర్షిగణంబులచేత _ జా. 15 లచేత _ పెక్కు (వతులు. 
16 బును __ ఎ.ఐ జె.ఖ.చ.రు.ణ.ల. 17. యమధర్మ రాజు _-- ఇ.ఘ.ఛ.ర్లుల., 


1. వరుణుని నభయునకు ... .. +, మణికుయుదుదా త్తత నతీగుం ఇ; వరుణపురి - 
తి 2, నతినుం-అ ఉఒభఘువ శి. [ధువంబుగ _ ఆల ; ధువంబుగ నెమ్మిన్‌ _క వి తీ, 


1. సురరాజు న. కాని మూలమున (పమాణన య ఛధాయామ్యా అనికలదు భం: 
2-9-1. 2. రమణీయంబును _ పెక్కుుపతులు లి. రమ్యంబుగా - కొన్ని 
(పతులు. 4 నిర్మించె _ పెక్కు (పతులు, 


1. నంబుధులేడు -- ఉ.చ.ల కాని, నము[దాళ్చత్వరో _ అని మూలము భం. 2.9.18 
వ. నతుల ___వ. లి. "పెక్కు[వతులలో విదిత యని యున్నది. కాని మూలమున 
విదిశాయని కలదు. భం; 3-౨9-13. 4. కృష్ణ వేళ్తాంభం; కృష్ణ వేణీ పని; 
భానం. ల. పెన్న __ మూలము “కాళింది విదిశా వర్ణా 29.19 అని కలదు. 
వెణ్జకు తదృవము వెన్న అని భానం- ఉ. 6. నధిక _ పెక్కు (పతులు. కాని తధా 


78 వ, 


71& క, 


15 వః 


76 క. 


79 


74 


75 


76 


శ్రీమదాంధమహాభారతము 571 


 "వసుమతియును *దేవావంతంబులై వచ్చి, మకర కూర్మ శింశుమార సింవా 


శరభ సామజాది జల చర సలచర, తతులతోడ సంతతంబు. గొలుచు. 


మణి యు “వాను కెర్థిరావశాది నాగ రాజులును 2 బవ్లోద విరోచన బలి నరక 
నముచి విపచి_త్తి *కాలకంర _కెటభ ఘటోదర దళగీవ విశ్వరూప విరూపా 
జాదు లయిన దై త్యదానవవరులును వరుణు* సేవించు చుండుదురు., 


ఎవి తుబొోరనఖా వర్ణనము ఫు 
నలల! జు! 


ధనదుసభ యిందనభతో, నెన యగుచు మవోవిభూతి నెంతయు నొప్పుం 
దన*దివ్యళ క్రి నాతం, డొనరంగ నిర్మించె దాని ను _త్రమమణులన్‌. 


అదియును నూలు యోజవంబుల1నిడుపును డెబ్బది యోజనంబుల వెడల్పునుం 
గలిగి సిత పభం బయి శగగనచరం బయి కనకమయతరుల తాలంకృతం బయి 
తటిల్ల తాోవిచి తోళశరదంబుదంబు ననుకరిం%చు చుండు. 


అందు. గుజబేరుండు పరమా,నందంబున నుండు ధర్మ నందన విలస 
నృందార పారిజాతక, నందన మందచానిలాభినందితు. డగుచున్‌. 


స ర్వేమహీధరాః అని మూలము భం 29.22. 7. మహాయు నమలమూ ర్తి 
మంతంబులై న 8. మూ_రివంతంబు లై జ కొన్ని పతులు, 


1. ఇంతకంకు నధికముగా నాగరాజుల పేర్లు మూలమునంగలవు. 2. ఇందు పేర్కొన, 
బడిన 'పేర్ణ్సన్నియు మూలమున( గలవు భం. బి-లి-ర . నముచి _ పేరుమూ। తము 
మూలమున లేదు ఏ, శాలఖంజ అని మూలము భం, 2.9.12, కాలఖం గళ్ళ 
రూపాంతరము 4. సేవింపుచుండుదురు. అ,ఆ.ఈ.ఐ. జొ.క. 


1, విద్య -- ఘ. 


1. ఈకొలతలు భిన్నపతులలో భిన్నభిన్నముగ నున్నవి. కాని గృహీతపాఠము 
మూలముననుసరించినది భం. 2-01. 2. వై వోయసంబై సిత _ ఉ.ఐ.ల. శి. గగన 
చరంబయి -- పెక్కుపతులలోలేదు. 4. విచ్శితంబగు శరద్మభంబు _ ఆ.ఇ.ఈ, 
అతశటతు. 159 శారదా భంబు -- కొన్ని[పతులు. 6. పుచుండు _ ఆ.ఇ, ఈ. 


1 చందనమందానిలాభిసంస్థితు డగుచుకా  ఛ. 


వ్‌ 
-— 1 
to 


77వ, 


78 ఉ. 


\ 


60 చ, 


77 


—t 
యు 


80 


నభాపర్యము._ [పథ మాళ్వా సము 


అతని ననవరతంబును నర!కిన్నరనాము లె న గంధర్వులును వరాహాకర్ష గజకర్ష 
మాణిభ[ద హేమనేత విభీషణ పింగళక (ప్రవాళకాదు లయిన యకులును 
నలకూబరుండును నూర్యళశీ *తిలో త్తమా ఘృతాచీ మేనకా ఏవిభావరీ రంఛా 
పిభ్ళతులయిశ యప్పరనలును సేవింతు శే నెప్పుడు ననేక దేవ రిగణంబులతో 
నరిగి “చూచు చుండుదు. 


వానికి నెయ్యు(డ యమర వంద్యవ దాంబుజు( డంబికాబ్బహ 
త్పీనప యోధ రా గపరిపీడితవతు (డు భూషణీకృ తా 

హీను. *డ శేషలోకగురు౯ డీళశ్వరు. ఉప్పుడు నందయుండు నా 
నాినిశితా యు ధాయుతననాథమవోద్భుత భూతకోటితోన్‌. 


ii (బివ్వానథఖా వర్ణనము కమ 
ల Teal 


. సవన దొల్లి మనుమ్యలోకంబునంిగొండొక కాలం బున్న నాకడకు సూర్యుండు 


వచ్చి పితామహుసభ వర్ణించిన దద్దర్శన “కుతూవాలుండ నయి యారిత్యు, 
తోడీన యరిగి యక్కమీలగర్భుసభం జూచితి. 


~ 


దథితవిరోధి యిట్టి దని దాని!తెఅం గెటు(గంగ (బహ్ముకుం 
గొలదింయెొ తా నవాజృననగోచర మద్భుతరూప 2కి నియ 

తల మను*కంబ *ఉమొక్కటియ తాల్పంగ సుస్టైర మై నిజప్ర భా 
వలి కవెలు(గించు చుండు శశివారిజమి తుల 6మండలంబులన్‌ . 


1. కిన్నరాదులై న గంధర్వులును -_ అని కొన్ని (పతులు కాని కిన్నరానామ గంధర్వా 


నరా నామ తధాపశే _ అని మూలము భం. 2_10_14, 2 తిలో తమా _ మూల 


మునను లేదు శి విభావరీ _. పెక్కు [పతులలో లేదు. మూలమునను లేదు. 
4. చూతుము ___ కొన్ని పతులు 


1. డుసర్వ---ఘ. 2. నిశితాయుధోత్క్మరననాధ-_--ఇ; నిశితోజ్వలాయుధ--ఉ.క.ఖ. 


1. వినుమేను _ ల. ౨. గొండికకాలంబు = భానం. లి కుతూహలవరుండనయి _ 
రుల; కుతూవాలాయ ఆ్రాచిత్తుండనయి = ఏన. 4 నరిగి _ పెక్కు (పతులు. ర్‌. 
లభవు - ఉలానను చ, 


1. విధంజెరుగంగ  చెక్కు[వతులు 2. మావియ_రయుణ. కి కంభ- 
అ అ.ఉఒ ఖ ఘ,.చ ఓ. మొక్కుడయ  ణ. శీ. వెలిగింపు -- ఇ ఖ.వా. 6. 
మండలంబునన్‌ _ చా. కొన్ని పతులు; కాంతి చాడ్పునన్‌ — ఆ, 


* 


శ్రీమదాంధ్రమహాభారతము 678 


81 వ. అం దనేక*ేవిధజీవరానుల 2న్నజియించుచు నధికతవనుుల తపఃఫలంబులు 
ం! kK 


విధించుచు విశ్వక_ర్తలె న మన్వథతి మరీచి భృగు భరద్వాజ దత వసిష్ట వాల 

0 యాజ 0 
ఖిల్య పులస్త్య పులవా[కతు కశ్యప గెతిమాంగిరః (పచేతసులును జం దా 
దిత్య గ వానకత గణంబులును *దేవగణంబులును వనుర్నుద సిద్దసాధ్యులును 
5 బజావంతులై న పంచాశత్సవహా|నమునులును నూర్ణ్వీ రేతను లయిన యష్రా 
శీతినహ స 7మునులును శనాశ్వినులును విశ్వాదెవతలును విశ్వకర్మ ౧ముం విత 
దేవతలునుం దన్నుం 10బరి వేష్టించి యుండ ఫాం కామ మోవతంబులును 
శబ్దస్పర్శరూప రనగంధంబులును ఓ దపళ్ళమ దమంబులును ధృతి!2న్మృతి మెధా 
బుది తమాకీగు లును*నంకల్పవికల్ప [పణవంబులును క్షణ లవ**తుటి కాపా 
అ అజలో © 
ముహూర్తాహో్‌రా[త పకమాస బుతు సంవత్సర యుగాత్మకంబై న కాల 
చక్రంబును బుగ్యజుస్సామాధర్వణ వేద వేదాంగంబులును " బు రాణితీిహోసంబు 
లును బహుపి)కార పేభామలును సమ న్తవిద్యలును మూ _ర్రిమంతంబు లె 
కొలువ సరస్వతీస మేతుండై పరమానందంబునం బర మేవ్లి పచ్మా''ననంబున 
నుండు నని లోకపాలురనభ లను [బిహ్మనభను న చ్రీంచిన నారదునకు ధర్మ 
రా జిట్లని యె, 


వధు కొన్ని [పతులలో కటు [2 నృజింపుచు - ఇ; నృజియింపుచు __ డ. 
8, మాంగిరస _- పెక్కు (పతులు. 4 దేవగణంబులును _ పెక్కు [పతులలో లేదు. 
మూలమునందును అదు. ల్‌, [పభావంతుల్లైన -- ఆ.ఉ ఎ,ప,బొ.క.జ.రు |[వజావ 
తాంచ పంచాశదృషీణామవి -- భం. 211-84. 6. అశతన్కులయిన -- పెక్కు 
పతులు. 7. బుషులును _ ల. 5. నశ్వినులును __ పెక్కు (పతులు 0. దన్నుం 
బరి పష్టించి యుండ _ ఉఎల,. (పతులలొ లేదు. 10. గొరిచియుండ - ఒ.డ.ఎవీ. 
శమ, ll. దపోదమళమనత్యంబులు అకు Ie శతి = లపి,.శ.ష, మూలము 
నందును [కుతి _ యనియే కలదు. మేధాధృతిః [శుత్తిక్పెవ |పజ్ఞాబుద్దిర్యళః తమా 
భం ౨-11-25 19 నంకి ల్బః [పాణపవచ __ అని మూలము భం. 2-11-1. 
14. |తుటికాస్టా -- పెక్కు |ప్రతులలో లేదు, మూలమునందును అదు. కణా 
లవా ముహూర్తశళ్చ ర్యాతిన్న ధైవచ భం. 2-11-29 ఖ |వతిలో ఈ విషయము 
లన్నియు ముందు వెనుకలుగను, కొన్ని యెక్కువగను నున్నని 15. రా తంబులును- 
ఊ.ఎ.ఐ.ల. 16. భాష్యాణి తర్కయుక్తాని చేహవన్ని_అని మూలము భం. 2.11.26. 
17. ననాసీనుం శై యుండునని _ ఇ.ఎ.ఐ.ఓ.క.ఖ.గ.డ.ల. 


సు 


574 


82 


88 ప. 1 


84 ఉ. 1 


82 


88 


84 


55 


సభాపర్వము___ ప్రథమాశ్వాసము 


త్ర నారిళ్టుం్య/దు మావోల్య్యము [= 
సం. 2.11.48 


మ ధ్యాక్కర. *పరమధర్మాత్మకు. డయిన పాండుభూపతి.2దొట్టి సకల 
ధరణీశు లెల్ల యమునభ నుండంగ.6 చా సమిపుణ్య 
చరితం (బవ_ర్తిలె నయ్య చెవేం[దసభ వహాగిళ్చందు( 


*డురుతర మహిమతో దేవపూజ్యుండై యుండంగం గనియె. 


అని యడిగిన ధర్మరాజునకు హారిళ్చం[దు *=మహిమాతిశయంబు నారదుం 
డిటని చెపు 

0౧౧9 
దిపితసత్యసంధుండు ధృతిస్కృతిధర్మపరాయణుం డయో 
ఛ్యాపురనాయకుండు జలజా ప్తకులై క విభూపణుండు వి 

ద్యాపరమార్థ వేది *శర దబ్బసముజ్ఞ్వలకీ రిచం[దికా 

థి జ బ్రబి ౨ 

స్నాపిత సర్వలోకుండు |తిశంకున కేంద సుపుత్తు) డున్న తిన్‌. 


* జయశళీలు6 డయి వారికళ్చం|దుండు దొల్లిస న్‌ ప్త'ద్వీపముల( దనబాహుళ EE 


"జేసి జయించి నిశ్ళేషితళ తు. డై తట గల ధరణివతుల 
నిజజశాసనంబున నిలిపి నిత్యం బై స్త మహిమతోసకలసా[మాజ్య మొన్న 
రాజసూయంబు MI నొనరించి శనరి యథోచితద తీణలకు 


. నెను “మడుగు లర మిచ్చి యాజకుల బూజించి భ ర్తితో విశిప్టవి|వ 


జనుల కఖిమ తార సం|పదానంబుల, ద* పిసేసె వంశదీపకుండు. 


ae 
1. పరమధార్శికుడై న పాండుభూపతి( దొట్టి నకల __ ఎ ఏ.ఓ జె.గ, (ఛందస్సు?) 
ఏ, దొంటి __- ర్వు.ల, (2). లి, ధరణళు ల్ఫెనయ్యము సభనుండ దా నేమిపుణ్య టా 
ఆ.ఈ.ఎ,ప.క.ఖ. [| ఛందస్సు! ] 4 డురుతరమహిమతో దెవపూజ్యూడై_ యుండగనియ__ 
ఈ.ఊ ఎ.ఓ. (ఛందస్సు?) 5, నుఖలిల దేవఇ, ఛ.జ.ణ. 6. బడసె--జ.క.ఖ.వీ శ.మ 


1. అనవుడు అని మాత మే కొన్ని వాత [ప్రతులలో నున్నట్లు న. 2. మావో 
త్మస్టంబు సవిస్తరంబుగా చెప్పందలంచ నారదుం డఉట్టనియె = ఏడఓ,ఛ్రణ 


1. ఉ.ఓ.ఖ వీ _-|పతులలో తప్ప తక్కిన (ప్రతులలో నీ పద్యము లేదు. 2. శరద|భ్ర-- 
ఉ.స.ల. కి. స్థాపిత _ ఉ.ఓ.ఖ, 


1. ద్వీపములు జ పెక్కు (పతులు ఏ శాననమునంద నిలిపి... ఈ ఉ.ఐ గ. లీ. విరాజి 
Pen — పెక్కు (పతులు. hw గండు పెక్కు (పతులు. ర్‌, నభథిమ తార్గ అ 
ఈ.ఒ.వీ.శ.మ. 6, సత్సదానంబుల అ 


86 క. 


87 వ, 


69 చ, 


67 


88 


69 


శ్రీమదాంధమహాభారతము ర్‌0 


ఉరుతరధన సంతర్పిత, భరణీనురు అతని నతిముదంబున 'దివిం 
శారి రాజులందు *లోకో, త్తర తేజోధర్మయు కక్షిం దనరుమ యనుచుకా, 


వాడును | బాహ్మణవచనంబు!నం జేసి యెల్ల రాజులకు నధికుం డయి రాజ 
సూయమవో*య జకరణంబునం జేసి *ద్రే వేం దుసాలోక్యంబు నడ నె నట్టి 
హరిశ్చందుమహిమాతిశయంబు రాజసూయ నిమి త్తంబువ నయినదిగా 
నెజింగి రాజలోకంబుతో వై వస్వతీసభ నుండు భవజ్జనకుండు పాండురాజు 
6న్చాత్రో నిట్లనియె. 


-: నారదుడు వొండురొదా పకనంసుతు ధర్భ్రబాని కెణీంగించుటు = 
సం. 211-65 


=, జనపతులు రాజసూయం, బీొనరించినబారు శ|కునొద్దను నురపూ 


జన "లొందుచుండుదురు కో,రినకోర్కులు “వడయుచును వాగిశ్చం్మదు।క్రియన్‌ . 


ఎగొనకొని మ ర్యలోకమునకుం జని 'సన్మునినాథ 2యిందు నా 
యునికిని రాజనూయేమఖ *మున్న తిం జేసిన ధన్యు లిం దుకశం 
దునికియు నాతనూీజున కనూనయళోనిధి మైన ధర్మనం 


దనున "కు. జెప్పి వాని ను చితస్థితి( కిబన్సుండు దాని జేయ(గకా 


1 దీవింతురు -- . SID నేకోత్తిర ఆల లి, ధర్మవృద్ది - ఎ.ల 4. మటం 


ls న నెల్ల రాజులకు -ా. పెక్కు (పతులు. .కంశు క ఖగడ. లీ, యజ్ఞ్ఞంబు 
వ. ఆ చెక్కు. (పతులు ; యజ్ఞ బు wo కారణంబున._క.ఖ డ. 4. దేవేం[ద 
సమానంభున నుండ బడ సె ఫుడ? “చేవేందు సాయుజ్యంబు J bE నభ Wade 
సెక్కు. (పతులు. 6 నాకిస్థినియె _ కొని (పతులు. 


1. లందు చుండుదురు _ ఛ.యు.డ.వీ. 2. వడయుదురు _- ఆ.ఇ.ఉ ఎ.గ ఈ పద్యను 
తరువాత కావున అను వచనము _ అఆగ.ఘర్ము, (ప్రతులలో, గలదు. 


1. గొనకొని _ డ.భానం.వీ ; కొనకొని _. వా. పెక్కు (వతులు. ౨. యిట్లు — 
"పెక్కు (పతులు తుము అతా పతం ముద్ద తి Ds | లట్టులం _ 
రు. 6. భవుడనూన యళోధన్నుజైన -- వీ.శ.షన 7. శెరుంగజెప్పుముచిత .. 
బన్ఫుము = ఒ.వీ.శ.మ. ర. బంపుము = ఊ ఎ,ఏ.జా.క ఖ.ర్లు వీ. 


5176 


90౦ చ 


91 వ, 


92 క. 


98 వ. 


90 


91 


92 


98 


సభాపర్వము__|[పధమాశ్వాసము 


అనుపమ శ కి మంతులు మదాత్మజు లేవురు దేవతావరం 

బున *నుదయించి యున్న కృత పుణ్యులు ఐారలలోన న|గజుం 
2డనఘుడు రాజనూయము మవోమతి( జేయగ నోవు ళతునూ 
దను! డయి *సార్వభెము. డయి తమ్ముల వాహుబలంబు పెంపునన్‌ . 


1అశ్లుని నాకు నన్మత్పితృపితామవానివహంబుతోడ నాకాధిపలోకినుఖా 
వా_ప్త్రియగు ననిన నప్పాండురాజేవచనంబు నీ కెజింగించువేడుక నిట 
వచ్చితి. 


న్యాయమున రాజసూయము, సేయుము నిపితృ*గణంబు6 జెచ్చెర నధిక 
(శ్రీయుత సుర గణపూజ్యుల(, చేయుము *ళ కుసభనుండ, "బేయుముచారిన్‌ = 


దిగ్విజ యోపార్టితంబు అయిన 'ధనంబుల ([బావ్మాణినంతర్పణంబును ధర్మ 
మార్గ్షంబునంజాతుర్వ* ర్ల్యాశమ రత్షణంబునుం జేసి సా మాజ్యరోబు పూజ్యం బై 
యొప్పం [బకాళింపుము మట 6రాజసూయంబు బహువిఘ్నంబు [బవ్మా 
రాతసులు దాని *రంధంబ “రోయుచు=డుదు రదియును ]నిర్విఘ్నంబున 
సమా ప్పం బయ్యె నేని నిఖల| పజా పిళయశారణం బయిన రణం బగునని 


నియంతల అదు ుశ - ల డోొనరగ్‌ టి మభఘమున్న తిం — అ ఐ.ఘ ఛ.ట, 
ల్‌, వీరులైన తన __ ఛ జ, 


1. అట్లయిన. పెక్కు [పతులు ఏ నుఖంబు గలుగు _ క.ఖ.డ, సుఖ| పాపి యగు క్ష 
ఊ.ర్లు. లీ. వచనంబులు _. చెక్కు (పతులు, 


hw DED న మ్మోదమలర జేయుము వారిన్‌ __ ణ లీ. నెమ్మిన్‌ _ 
రు; కరుణన్‌ జ, 


1. యపరిమితధనంబుల  ఉ.ల.వీ. 9. తర్పణంబును __ చెక్కు (పతులు. 8ర్షర 
తణంబు = చెక్కు (పతులు, 4, బున | బకాళింపుము - వక్క (పతులు ; బు (బకా 
శింప జేయుము _ క.ఖ.డ ల్‌. మరియు __ అఆ.ఇ ఉ.ఎ.ఏ.ఐ గల. 6 రాజనూ 
యంబునకు బహు విఘ్నంబులు _ ఊ.ల. 7. దాని రం[ధంబు నిరంతరంబు (బహ 
రాకనులు _ ఎ.ఛ.జ.ణల రి రం|ధంబు_ చెక్కు (పతులు. లి, రోయుదురది 
నిర్విమ్నంబు ___ చెక్కు. (పతులు. 10. నిర్విఘ్నుంబుగా - ఆ.లవీ. 11 తయం 
చన రణం = ఓ; మయకారణం-గ.ఛ.జ ; యుద్ధం చ పృవ్య గమనమ్‌ పృథివీ మయ 


లకీ క, 


95 క, 


96 క, 


97 వ, 


95 &, 


94 


95 
96 
97 
98 


శ్రీమదాంధమహాఖారతము 577 


చెప్పి నారదుం డరిగిగ( దమ్ములం జూచి ధర్మతనయుండు ధామ్య ్ర్వైపా 
యన సుహృద్చాంధవమంతి సమతంబున నిట్లనియె, 
-వి ధర్భరావు నారదనబచన్య(వలోధితుండ్రై రాజనూయ 
యజ్ఞుందు సేయటత నాలోబించుత :_ 
sorrel 
పితృనంకల్పము సేయంగ, నుతుల కవ'ళ్యమును వలయు సుతజన్భుఫలం 
బతిముదమునం బీతృవరులకు, హిత మొనిరించుటయ కాదె యెంతయు భకి ,౯. 
పరలోకనిలయు లగుమీ, గురులకు దీనిన హితం బగుళా లోకభయం 
కరసంగరమును గాలాం,తరమున నగు వని విరించితనయు(డు *నెప్పెన్‌. 
పితృగణహి శార్గ'ముగ న, త్మ9తు వొనరింపంగ బుద్ది గలదు (పజా*ేసం 
థి థి 
నాతి తత్కతువున నగు నని, మతి నాళంకయును గలదు మానుగ నాకు౯. 
ఏమి సేయుదు నని డోలాయమానమాననుం *డయి యున్న ధర్మరాజునకు 
ధొమ్య|వభ్ళతు లిట్లనిరి. 
చేయుము రాజసూయ మెడ సేయక 1దాననచేసి దోపముల్‌ 
2 న! 3 జ లే 
వాయు “*నిలేళ భూ ప్రజకు. బార్టివు లెల్ల భవత్స్‌ తాప ని 
రైయులు సర్వసంపదలు చేకొనంగా6 దటి యయ్యెం 5గారచా 
మ్నాయలలామ నీ *కినయె మానవనాథుల మానుషంబునకా, 


కారకమ్‌, కించిదేవ నిమిత్సంచ భవత్యత భయావవామ్‌ _ భం. 2.11.69. 19 నంత _ 
ఎ.క.ఖ.ల. 15. నమడతమంబున ___ చెక్కు | వాంచ (వతులు. కాని యీ రూపము 
నీఘంటువులందు మృగ్యము. 


1, శ్యంబవలయు --- ఆ,ఊ.ఎ.ఐ.టబ.క.ఖ ల.ళ.వ 2. రింవంగ వలడె . ఏవకొౌణ, 
రింవంగగా దె  లీ.ళ,.న. 


1. దీవన __ క.ఖ,గ.ఘ వీ.శ,ష ; దీనను _ అ.ఇ.ఊ.ఎ.ఏ.ఒ.జొ. 2, వభిశెన్‌ _ల 
1. మగు_ఇ ణ; ముగద[త్కతు ఉల 2, నంవాథి_ డ(?) ఏ. మతిలో శంక_ఆ, 
1, డెయ్యడిగిన _ అ.ఇ.ఏ.బొ.ఛ.జ.ణ ; డైనధర్శ _ కొన్ని పతులు, 


1. దీనన ౬ వెక్కు [పతులు ; దీనననేక _ ఉ ; దీననశేష _ ఘట.ల.వీ. లి. న రేంద-__ 
ఉవ; నరేశ __ ఇ.వీశ.వ;నశేవ  అ.ఐ.ఓ ఖ.ఘమ.,.ట.ల. కి, నిజ[పతాప ___ చ, 
4 నిక్టయుల - ఆ.ఆ.ఇ.ఏ.ఓ.జొ.గ,ఘ. రీ. పౌరవా ల. 6. శెదురె __ ఓ. 


391—37 


b78 


బా. 


సభాపర్వమా.| పథమాశ్వా సము 


99 వ. అనిన వారల వచనంబుిల కనుగుణంబుగా ననుజానుముతుం డయి ధర్మ రాజు 


రాజసూయంబు నీయ నమకట్టి దీని కినిర్విఘ్నంబున నిర్వహించుట కనాది 
నీధనుం డాదిపురుషుండు పురుషో తముండు పుండరీకాకుం "డజుం డయ్యును 
జగద్ది తార్గంబుగా మరర్హ్యంబున 6జవియించిన “యమ్మ హోత్ముండు వాను 
'దేవుండ యోపుం గాని యన్యుల కళక్యం బని యప్పుడ యా_ప్రచరులం కవిలు 
వం బనిచి. 


100 ౯. అనిలజవాశ్వంబుల6 !బూ, నిన యరదం బెక్కి ఛారుణీధరు మధుసూ 


దను *దో డ్హెం డని ముదమున(, బనిచి తదాగమని కాంత. బార్జిపు. డుం డెన్‌. 


ఫె ర్ట డిం(ద్యావస్థ ఫ్లరంభునవ్‌ వేచ్చుటు :_ 
సం. 2...13_80 


101 న, 'అయ్యుధిష్టి*రు నందేశంబున దాశార్తుండుోను దద్రర్శనోత్సుకుం డయి 


99 


100 


10] 


ద్వారవతి *గదలి యతిత్వరితగతిం జని నిరంతర్మవయాణంబుల నింద 
(వస్థ పురంబునకు వచ్చి. 


1. వారి  కొన్ని|పతులు. 2. న ననుజానుమతుండై -- ఉ ఊ.ట.డ, లి. నిర్విఘ్నం 
బుగా.-అ.ఆ.ఈ.ఎ.ఏ జొఖఘ.చ.వి.+శ. 4 నప్పుడనాది __ పెక్కు (పతులు. 
ర్‌, డధో తజుండయ్యును - కొన్ని (పతులు. మూలమున కామాజ్ఞాత మజం నృషు 
అని కలదు భం. 2-12.26 6. నుదయించిన _ ఇఊ చ. 7. మహాతుండు- 
పెక్కు పతులు, 8. బిలిచి, బిలిపించి, రావించిఅని పారములు. 


1. బూనిన రధ మెక్కిచనిధారుణీ _ పెక్కు (పతులు ; బూన్చిన రధముల నెక్కి 
ఛారుణీ _ గు.ఘ వీ.ళ.శర.మ. 2, దోడ్కొని చనుచెండనిబనిచి _ పెక్కు పతులు. 
ఏ. వాంఛ _. అ ఉ.ఊ.క.ఖ.ఛ.జ. 


1. అంతనయ్యుధివ్పిరాబేశంబున ....., ద్వారవతిక తిత్వరిత గతింజని యడ్రైవుం 
గాంచి భక్తిం (బణమిల్లి తన వచ్చిన కార్యం బచ్యుతునకు నెరింగించిన *౨.,*4* ల. 
ఈ పాఠమే ఈ (పతి యందును గలదు. కాని _ దాశార్లుండుకు బదులు దవ్వారి 
కుండు అని కలదు. వాశ్యాదియందు అంత లేదు. 2 రాబేశంబున-.అ.ఇ.ళఈ. 
ఎ.ఐ.ఒ.ల.శ.ష; రుశాసనంబున ___ అ ఊ.ఏ.జా.ఛ.ణ; రునాబేశంబున - జ; 
రునుపచేళంబున - రు. లి. ను _ చెక్కు. [పతులలో లేదు. 4. వెడలి. కొన్ని 
(పతులు క్‌, జని ౬ పెక్కు (వతులలో లేదు 6 (పవెళంబు చేసీ _ ఎ.ఐ.ట.ల. 


1 


109 


104 


105 


106 


107 


108 


102 


108 


104 


105 


106 


108 


౭ 


శ్రీమదాంధ్రమహాభారత మ 79 


* కుంతికి ధర్మవందనునకున్‌ వినయంబున (మొక్కి భీము థీ - 


మంతుని. గౌగిలించుకొని మధ్యమపాండవు మా దిపుత్తు9లన్‌ 
సంతతభ క్రిన్నములం |బసాద'న యోత్కటదృష్టి. జూచి తా 
నెంతయు( ౫2 బీతి నెత్తికొనియెజ మహి నెత్తిన పుణ్యుం డున్నతిన్‌. 


. తదనంతరంబ ధర్మతనయుండు, 


. పరమాసనమున నునిచి య, పరిమిత వార్ష ౦బుతో సప ర్యావిధులన్‌ 


గురుంబూజబిం1చిన విధమున, గురువృషభు( డ *ీషలోకగురు. బూజించె౯ా 


* వమటిక 1జనులయోగ, ఊేమంబుల నడపుచున్న కృష్ణుని యోగ 


ఊమంబు2లడిగి యపుడు మ,వోముదమున ధర్మనుతుండు వారి కిట్టని'యొన్‌ . 


1 ధ్యేయు (డవు సకల2లోక, నేయుండవు 3న ములకు విధేయు.డవు నయో 


*+పాయజ్ఞుండ విజ్ఞగముల, నీయెజు(గనియవియుం *గలవె నీరజనాఖా. 


* అయినను నాయర్థిత్వంబునం జేసి నీకెతింగించెద. 


. పాండుమహీపతి 1వని.జేసి నారదముని వచ్చి వీరెల్ల వినుచునుండ 


రాజనూయంబు 2తిరంబుగా. జేసి నీ పిత్భపి తామహులకు ష్టింతము సేయు 


1. దయామృత - ల.న , మృదూక్ళృత  ఊ.ఐ ఒశ.వ.న ; మృదూత్కట - 
ఓ; పురస్కత వ టై ళం ర. వియాక్ళ తి Seen పృధూకృత తపః 
టక పృధూత్సుక జుం. దై వేడ్క _ ర.ఖ, 


1. ఈవచనము ణ.వీ.శ,ష.లలో తప్ప తక్కిన [వతులలో లేదు. 
1. చువిధంబున _ పెక్కు |[ప్రతులు. 
1. గురుల యోగ షేమంబుల నరయుచుండు కృష్ణుని_యు, 2. లరసి.అ.ఐ.క.ఖ.ఘ. 


1. ధీయుతుడ వఖిల కార్య - ఆ.రు, 2. కార్య స్టయుండవు  వెక్కు[పతులు. 
8. నీవు మరి యజేయుడవు నయో __ ఏ.న 4. పాయుండ విజ్ఞగంబున --ఎ; 
పాయజ్ఞుడవుజగంబుల -- చ. 5. లేవు - ఆ,ఇ.ఐ.బొ. 


*వనిమవాన్‌ ఆవులను ఫవనువునణు 5 ఫవనిచిన జజ ము బి విళావీత రబుగ ని 
పితృ --- ఘ.వీ.స; పెక్కు [పతులలో విరాజితంబుగా జేసి పితృ అని కలదు. కాని 
గణభంగమగును. శి. [పియము - ఓ.క ; పీతి - ఏ.ఘ. ఈపారములళో రెండవ 


ర్‌8ీ0 


ఆ 
109 క 
110 
109 


110 


వ, 


సభావర్వము__ [ప్రథమా శ్వా సజ 


మని *పంచె నన్ను నెయ్యముననో నా కటి బలము సావుర్ల్యంబు( గలుగు 
ల ద 

శుటిగి 

5వంచెనో తత తుపారంథమున కొడంబడితి “నీ రెందు గడంగి దీని 


. నిత్యసత్యవచవ 7నిపుణనిర్మల బుద్ది, నిర్ణయించి కిపనువ నీ ని రోగ 


కాంత నున్న వా(డ( గమలాజియనిన ధ, ర్యాత్మజునకు నిట్టు లనియె( జి. 


జ తృృమండు ధర్భిడునికి నిరానంధునినామర్య్యము సాఖింగించుడు 
ర్‌ థు 
భజ వ వ. 


కురువృషభ సర్వగుణముల, సురుచిర* కేజమున రాజసూయాఖ్య మవో 
ధ్వరమునకు నివ యర్హుండ, వవినూదన శెర్యు2లయివ యనుజులీబలిమిన్‌ . 


తొల్లి *ఓ జమదగ్ని సుతుండయినిరామునిచేత ధాత్రి యపగతతు _త్త9ం బయిన 
నంతనుండి *యెలవంశంబును నివ్వాకువంశంబునుదక్క_( దక్కిన త త్తిియ 
వంశంబు లెల్లం గృ తిమంబూోలు గాని *విమల మకుటార్హంబులు గా వీరం0డు 
వంశంబులవలన 'నేకో త్తరశతవంశంబు లయ్యె మణి యయాతిభోజ 


పాదము పితృ పితామవులకు అని ఆరంభించి యున్నది. ఉ నన్ను ఐనిచె (బంచె) 
అని అన్ని |పతుల యందును. శ్‌. పలికెనో __ అ.ఏటఓ.జె.గరు. పనిచెనో- 
కొన్ని (ప్రతులు. 6. మీరందరు -_- అని పెక్కు (పతులు, కాని, మూల 
మున తం రాజసూయం సుహృదః కా ర్యమాహుః సవ మేతగ్రమే అని కలదు. భం. 
2_18_8. 7. నీదు _ ఇ ఉ ఎ.ఐ.ణ,ల; నీవు _ గ.యు రీ. పనుపు - పెక్కు 
(వకతులు. ర్ట ధర్మాత్మియనిన ధర్మజునకు వన (పీతి PE 


1. తెబుడవు --- అ.ఆ.ఏ.ఒ.జొ ణ.వీ.శ.వ ; విభవమున  ఛు.రయు. 2 లైన 
అను రూపము పెక్కు [పతులలొ పాటింపంబడినది 3. కలిమిన్‌  ఊ.ల. 


1. జామదగ్ను్య్యుండ్రైన రాముచేత -. వెక్కు (పతులు. ((వాంత పతులలొ 
'జామదగ్నుండై ని అనీ యకార రహితముగ నున్నది.) వ, సరశళురాముని._._ 
ఆ.రు.ల వీ శ.ష, లి, పాహయ, యదు అని కొన్ని పతులు. కాని మూల 
మున ఐలస్య అని కలదు. భం. 2_1లి_.4, ఉల లె _ అని కొన్ని [పతులు ; లైన 
యవి _ క.ఖ.గ;లు గావు రామ (విమల |] కు రారావాతంబులుగాని యూ రెండు. 


ళో 


ఇ.స. 5. విమల _ చెక్కు. [పతులలో లేదు. 6. మూలమున తానిచై కశతం 


111 క, 


119 క. 
118 వ, 
111 
112 
118 


శ్రీ మడాం(ధమహాభారత ము ర్‌8ి | 


వంశలబుల వల్సం “జతుర్దళనంశంబు లయ్యు రినిట్టి నళలిత_త్త)ంలు నెల్ల 
జయించి జరాసంధుం డున్న వాడు వాని సామర్థ్యంబు చెప్ప ''నశక్యంజు. 


We సక మవో ద్భుత భూరిబలుంణడు చేదభూవతి సేనా 
పతియయి శిళుపాలు.డు సం, తతమును నాతనినకొలుచు. దద్దయుూ 
భ కిల. 


ఆయత భుబవీర్యులు మా,యా యోగులు వాంస'డిభకు అను భార లని 
శ్రేయులు పరస్పర స్నే, వాయ త్తసుచిత్తు లతనియాప్తు *లధీశా. 


'అయ్యిద్దటును గాశికచి[తసే సేను లను నామంబులతో మహోి2సేనాన్వ్యితులై 
వానికి బామదతీఇభుజంబులుంబో లె సర్వసాధననమర్గు అయి వర్తిల్లు 
దురు *మజియు వరుణు ఏంతియ *బలవంతుండు పశ్చిమదిబ్మహీపతి న 
దత్తుం డమవా(డు పాండురాజనఖుం 5డగుటం జేసి నీకు మనంబున 
6థక్తుండయ్యును భయంబున జ రాసంధునకు వాక్క_ర్మంబులం బని సేయు 
చుండు. కు లో న( బురుషో త్తముండుమ "నంగవంగ కివుండ కి రాత 
పతులలళోన( జౌండ9క వాసుదేవుండు మదీయ నామంబులు దాల్చి 


విద్ధి కులాని ఆని కదు. భం 2-1న.5. 7, విన్నరః స చతుర్తిళమ్‌ __ భం, ర. నట్టి- 
పెక్కు (పతులు, S| aus నెల్ల చెక్కు పతులు; కు[తియ కు 
న అని కొన్నింట. 1! షల. అలు వో 


ఫటల క గర్వోద్దతుడు --. చ. 8. న్వితుడై _ఉ.జా.చ. కాని 
మూలమున సేనాపతిర్థాతః శికుపాల;? [పళాపవాన్‌ అని కలదు భం. బీ_1లె.9. 
ల, నెమ్నిన్‌ == అ.ఓ.ఘ.ల. 


1. డిచికులు-__అను పాఠమున్నదిని నలో కలదు. కాని మూలమున నీ రూపము. 
మృగ్యము ఏ వారలు - పెక్కు (పతులు. 8. లు వధిపా ___ ఇ,.ఈ.చ. 


1. ఆ యిరువురు _ కొన్ని (పతులు. 2. సేనా నమన్న్వితులై __ ఆ.ఊ.ఐ.ఓ, 
చజ.ల. లి. మణి _. వా. కొన్ని పతులు. 4. మవోబలవంతుండు _ ఆ ఈ. 
ఐ,క.ఖ.గ. లర్‌, డయ్యును నీకు __ కొన్ని (పతులు. ర. భక్తుం చెభయంబున-_ 
ఈ.ఎ ; భక్తుండై యుండి _ అఓ.ఘ. 7. అంగ -- ఇ.ఈ ఉ.ఊ, (పతులందును 
మూలమునను లేదు. 8, పౌం్యడ -- అని పెక్కు (పతులలో కలదు. కానిమూల 
మున పుళడ __- అనియే కలదు. భం. 2-18_19 శీ.చే [శే] కొని _ కొన్ని 


(ap) 
లి 
శ 


114 


115 


116 


ft 


tht 


సభాసర్యము__ ప్రథమాశ్వాసము 


జో 


స మస బతు! డున) 
జరానంధుంగొలుతురు పొగిగ్గషిణిదిగ్భూముల రాజులు ॥ 


1xరూశ కలభ నకుల సంకర్షణ నూవహిత నున్‌ డన ని Jeep 
వ జట న. గ 

యవనులును వానిన సేవింతు పరుచు లయిన యష్టైదశత కత ఏ neonn 

వారును ను తరపాంచాల నన వమ్యూర్‌ DU కళింగ కుంగి 


మత్స్యదేశంబుల bat పాకులా దమతమబేశంబుల నడిచి 
యున్న 13వారలు మణీయును. 


. మోరరణంబులోన నధికుం గృతబంధుజనా సకారు న 


దారుణలీలం గంను నతిదర్చితు. జంపుట. జేసీ యమ్మవా 
[కూరుండు కంను భార్య దనకూం.తురు గావున దాని సంగ 
(చరణ నా కువ దవము( జేసె స. 


. భూమీళ పహాంనేడిభకులు. నా మగ ధాధీశ్వరుండు నమ్మువ్వురు ను 


ద్రామభుజవీర్య సంపద, తో 2?మూ(డుజగములు నోవుదురు సాధింపన్‌. 


+" ఆ జరాసంధుండును నాయుధనివాతులుగాని వాంసడిభకుణతో వచ్చి 


మధుర్నవె విడిసిన నతివీరులయిన యదువృష్టిభోజాంధకవరు అష్టాదశ 
సవా స్త రథ వాతంబులతో నేమును సమకట్టి మహవోయుద్దంబు "సీయుచు 


పతులు 10. దిజ్బహీ పతులు — ప.జె,ఛ.ణ. 11. గరూళ కొన్ని [పథుటలో 
లేదు. [గధన, [పధన అని కొన్నింట నున్నది. మూలమున-కరూవ, భం. లీ= 19... 1ి, 
“లి కుణింద (కుళింద — అను రూపములు మూలమున! గలవు. ౪. వారధి 
ప మకియును _ పెక్కు (పతులు. నూచన __ ఈ వచనమునం గల క్షు 
మమాలమును బట్టి చూడ తారుమారుగ నున్నవి. మజియు ఇందున్నవి లకిన్ని. 
మూలమున లేవు మజికొన్ని పేర్లు మూలమున నధికముగం గలవు 


. 


న్‌ 


1. రంగుల __ ఇ ఊ ఎ.జౌ,.గ చ.ణ, 


డిచ చి 


" కులు... అను రూవములు వేజ్వేరు వం. గలవు. ఇ. నుజ్జగ 
లును - ఒ.ఘ.చ.ల ; మూడుజగంబు నోవుదురు ___ నం. (2). 


E 
# 


4 వ్‌ యో 
i సవా! సబల|వాతంబు - గ.ఘ ; వాసరంబులు సమకట్టి ee ఈ సంగామే 2. 


ళో 


11? చ 


18 $i 
110 చ 
LIT 


118 


119 


కీమదాంధ్రమహాధారత వజ TE 


2వాని నెట్లును జయింపరాకున్న *నుపాయంబున వాంనుండు సమరనివాతుం 


డయ్యె నని డిభకునకుం జెప్పంబంచిన నప్పలుకులు నిక్కువంబ కా వగచి. 


అనవరతంబు నిష్టు( డగు వాంను(డు లేనిజగంబు'లోని జీ 
వన మది యేల 2నాకనుచు ివారినిమగ్న శరీరుండై క్షణం 
బున డిభకుండు మృత్యుగతిం బొందె *ఘనంబుగ దాని *నక్కడన్‌ 
విని మృతు( డయ్యె వాంసు( డతిఏరుండు 6తర్ణతసౌహ్భాదంబునన్‌ 


“అట్లు కౌళికచ్నిత నే సేనులు పరలోకగతు లయిన నసహాయుండై జరానం 
ధుండు మగిడి మగధపురంబునకుం జనియె నేమును వానితోడి 2వె రంబు 
బలవంతంజె న నమ్మ్మగభుర నుండ నొల్లక కుశసలంబునకువచ్చి 33 వతక 
a. (టూ ౧౧ @® ఆ... 
వర్వశంబున ఘనంబుగా దుర్గంబు నిర్మిం చీకొని "భవచాశయంబున 


సుఖం బున్న వారము, 


=, ఖలు(డు బృహ దథాత్మజుండు గర్వితు( డై మహిలోనిరాజులం 


బెలుకుజ బట్టి తెచ్చి చెఅంబెట్టి గిర్మివజ మన్చు]1రంబులో 
2జొలయక నిత్య మొక్కొకని సూనరివో లె వధించి శనేమమున్‌ 
బలిమియు నేర్పడం గడంగి ఖై రవపూజ యొనర్చు న్నుగుండై. 


ష్టైద శావ రై రె 8 [లే] _ మూలము భం. 2.1లి.8!, 2 వాని నెట్లును జయింప 
రాకున్న - వెక్కు |పతులలో లేదు, 8 వాంన ఇ తీఖ్యాత కశ్చిదా సీన నృహాన్నృవః। 
సచాన షః స సహితో రాజన్‌ నంగా న బ్రై"ఏ శావర్తె ౩, వాతోవాంన ఇతి [పోక 
టం. భారత | తచ్చ ఎ శ్వాడిభకో రాజన్యమునాంభన్య మజ్జిత; మూలము - 

_ 12.49, 


1. లోన -- ఉఎ. రె. సాకుననివార్డి -- ఉల, లి, వారిధిమగ్నశళ రీరుడై_ 
ఓ ళ.ష ; వార్గినిమగ్న - చవీ. శ. నిజంబుగ - గ, ల్‌. నిక్కడన్‌ - కొన్ని 
థా ॥ 

(పతులు 6, తద్దయు -- ఆ.ఈ ఎ.ఐ.క. 


1. ఇట్లు —_ పెక్కు (పతులు ౨. విరోధంబు -- ఆ కి. రైవత -- పెక్కు 
(పతులు. రె వతేనోపళోభితమ్‌ అని మూలము. భం, 2.19.49. 4. కని 
కొన్ని (పతులలో లేదు. ళ్‌. సామర్థ్యవంతః సంబధాద్భవ న్తం సముపవా[శితాః = 
అనీ మూలము 2.18.49. వావిళ్ళ (పతిలోని భవద్యాశమంబున అను పాఠము 
[పమాదమై యుండును, 3 


1. రంబునకళా - పెక్కు పతులు. ౨. సొలవక.___ఆ.ఎ,వ,.ఓ.ఖ.చ.జ.రు,. భాసం.ల.ణ; 
సొలయక_క'.వీ.శ.ష. శి. పొపమున్‌ _ఉ వీ. తప్ప తక్కిన అన్ని పతులయందును. 


ర్‌శీ 


120 


121 


122 


128 


12! 


122 


125 


ర 


సభాప ము. (పధ నూళ్వాసము 


1ధరణీశ వాని. ఎంపుడు, నురుతర సామా జ్యవిభవ మున్నతితో సు 
స్థిర మగు నీకును మటి థా,సురముగ నమకూరు రాజసూయము సేయక, 


 రక్షణంబున భగీరథుడు జయంబున *నయ్యావనాశ్వుండు "నత్యుద| గ 


జాహుబలంబున భరతుండు తపమున( గార్తవీర్యుండును గరముబుద్ది 
నమ్మరుత్తుండును నఖులసా| మాజ్యంబు6 బడసిరి తొల్లి భూపాల యిప్పు 
డిన్నిగుణంబులు వఎెన్నంగంగలవు నీ 3కిది యేమి దుర్తభ మిద్దు రాత్ము( 


. డెంతబలియు. డయ్యు నెంతీగర్వితు. డయ్యు, డనకఠోరదుష్ప్ర తాప 


మునను 


విగతవిఖభవు( డగు వివేకవిహీనుల, శ నలత్మీ సుచిరీమగునె యెందు. 


= భీముసేనారుయులు ధోల్భీరాజొన కుతాహాందు గొల్లించుటు 3౬ 
ళో గటా 


సర నిజ కేం. 


* అనిన “వీని వీమసేనుండు ధర్మ రాజున కిట్టని యె, 


. ఆరరిభ*రపహితు. బొందునె, *2యారయ  నంవదలు హీను. డయ్యును 


బురుముం౦ 
ఢారంభ కీలు కిశయి యక్ళ, తారంభుల నోర్చు'నెంత యధికుల నయినన్‌ . 


1. ఈ పద్యమునకు ముందు అ ఇ.ఎ.ఏకాణ, (పతులలో నీ [కింది పద్య మధిక 
ముగ గలదు 


అమ్మగథిళు న్నుగబలు నాయుధ యుద్ధ మునం జయింవగా 
నిమ్మహి నెవ్వరోపరు నుమేళ్యరు డట్టి వరంబు వారికిన్‌ 
నెమ్మిగ నిచ్చె గావున వినీతుడు వాయుసుతుండు మల్లయు 
గమ్మున జంపు నాతని నుదగమవోభుజళ క్తి యేర్చడన్‌ 

ఈ పద్యమే వావిళ్ళవారి పడిలో 162 వ పద్యముగా నున్నది. 


1. నయ్యువనాళ్వుండు-- ఈ రూపను పెక్కు (పతులలో. గలదు. 2. నతిసమ[గ- 


ఊ. లీ. కదియేమి దుర్హభమర్దు రాశ్ము __. కొన్ని పతులు. కీ. దర్చితు-ఉి.వీ, 
య 
5 యగునె యెందు _ ఆ.వ.జౌక,ఖ. 


1. విని _ కొన్చింబ లేదు 


1 హీను _ ఊఎచ. 2. యారగ _ ఆ ఈ ఊ.ఎ.క.గ.ఘ.రు ల. లీ. డగుచు -_ 
ద... శీ. నెట్టి - అ ఓ.ఘమ. 


శ్‌ 


జ 


124 


125 


126 


127 


128 


129 


126 


128 


129 


శ్రీమదాం(ధమహాభారత మ సరీర 


శ 


క. థభడు నధి'కుతోడ. ?దొడరినం, బొడిచిన నొడిచినను జురుషు పురువగుణం జే 


ర్పడు(గాక కను నొడుచుట, ఎకడిదయె పౌరుషము దాకగగలుగునేె 
చెపుమూ. 


. ఈవారికరుగాయు నర్జును, సావ్వోయ్యము( గలుగ నీ పసాదమున జగ 


ద్రోంహు జ రా*నంధు మవో, ?సావాను వధియితితు ను గసం[గామమునన్‌ " 


sul మ 
. అనఘ "యేము మువ్వుళము మూ(డగ్ను లట్లు, నీమహోయజ్ఞ కార్యంబు 


నిర్వహింతు 
మా 2జరాసంధ వశువిన నఖిలశా|త, వాహుతుల(జేసి తప్పుల మగుచు 
బలిమి. 


. అనిన భీమసేనువి|కమవచనంబుల కనుగుణంబుగా నర్జునుం డిట్లనియె. 


. భూభుజులన్‌ జయింపుము విభూతి నొళర్పుము రాజనూయము౯ 


శాభుజవీర్యవి కమగుణంబులకుం దగుచున్న యీధను 
ర్లాభము దివ్య వాణరథలాభము శోభితమైన యీ సభా 
లాభము నొండుపాట సఫలత్వము. బొందునె కార వేళ్వరా. 


. 'కలరూపగుణ| దవ్యం,బులు విక) మనంతు?నందు భూనిదితము లె 


నిలుచు నవి|కమునకు నవి, గలిగియు లేన్మికియ న|ప కాశంబు లగు౯, 


1. కులతోదొడరీన _ ఎ.ఐ శి. దలసడి_క.ఖ డవ లె, కడిమి-ఆ.ఈ.ఎ ఐ. 


1. సంధుని నతి సాహాను _ ఇ. 2. సాహాసికు వధింతు __ క.ఖ.జ. లి. నేను 
[నేన] — పెక్కు [పతులు ; నధిక __ ఆ ఊ.ప. ఒ.ణ. 


1. మేము -- ఘ.చనం. ల జరానంధ పకువఖల _ ఉ.డ., లి. శస్తార న 
తీవవాతిని జేసియు తృప్తులమగుచు బలిమి _ అ.ఊ ఒ ; దివ్యా న్త్రశ(స్త్రవహాతునిగా 
జేసి _ ఆ.ఇ. (జరాసంధుడు శప్తా్ళోన్రుములచే నవధ్యుడు కావృన ఈ పారములు 
చింత్యములు.) నన్యన్త్ర నివాతి నాహుతుం జేసి _ ల. 


1. పార్థి వేళ్వరా we 


1. కులరూప-__ సెక్కు (పతులు. కాని మూలమున |దవ్యభూశాః గణ నే 
తిప్పంతిహివరా[కమే — భం. 2.15.11. 2. లకును __ అ.ఓ.ఘ.చ 


180 వ. 


181 క, 
152 వ, 
158కి క, 
L180 
191 
182 
139 


సభాపర్వము ___ [ప్రథమాశ్వాసము 


మణీయు రాజనూ'యమవోధ్యరంబు కాంణంబుగా( బరా[కమంబున 
జరాసంధు వధియించి నిఖిల =౨త _త్త్రియనిగహ మోవతణంబు సేయు నంత 
కంశు మిక్కిలి *యళోధర్మంేబు లొం డెన్వి యనిన భీమార్జునుల పలుకు 
లకు సంతసిల్లి చా రాయయణుం డిట్లని యె, 


క్ట 


వెలయ 1విధిద్భష్టి నయమున, వలయు. బరా|క మము సేయ వసు భేశ్వర య 
గల మగు బుద్దియు[ గడి'కయు(, గలేపురుషుల కిదియె చూవె కర్తవ్య 
మిలన్‌. 


కావున మేము మువ్వురముం 1[గమంబునం బరా(క్రమించి *జరాసంధు 
ోడాసి నదీ పవావాంబులు వృతోన్మూలశంబు సేయునట్లు “క్రమంబున 
వాని నిర్మూలితుం జెసెద మద్దురాత్ముండు భూతంబుల యం దంత రాత్మ 
యుంబో లె. దన యంతరం బెజుంగక యేకాంతశీలుడై. సుఖం బనుభవిం 
చుటంజీసి వాని యంతికంబున కరుగుట య్మశమం బనిన నారాయణు 
నకు ధర్మరా జిట్లనియె. 


దనుజాహిత నీ కాహవ,మున నెదిరి మహో! గదవానమున( ఒడియును గా 
లని మిడుతవో లె నతికో,పనుండు జరాసంధుం డెట్టు |బదుక(గ "నేర్చున్‌ 


మ. 


1. యార్గంబుగా పరా|కమంణఖున - అ.ఆ ఇ.ప జ క,ఖ.గ.ఘ.ర్లు; యార్ధంబు 
పర్యాకమంబున-వీ TP అల “ధ్వ రార్థంబుగా జరా[క మంబున._--ల. 2 కుతి సేయ 
'మోతణంబు | మోథుంబు | స చ రు, కత మోకుంబు ఆనం 2 యశోధ 


నం బ్‌ "ండెదై ఎట 4 భోం డెద్ది - ఈ ఉఊపఐ పెంఛ జ.గణా; బెద్దియులేదనిన -- 
ఆ ఇ,ల ; బెద్దియనిన డ్‌ క ఖండ, 


: 1. విధిద్భష్టి -- అను రూపము పెక్కు [వశులలో కలదు. 2. నయమున_అను 
బకు బదులు విధమున అని కొన్ని పతులు. నయేన విధిద్భష్టేన యదుషకమళే 
పరాన్‌. అని మూలము భం. 2-16-18. $. పురుషున __ చెక్కు (పతులు. 


1. రయంబున___ఈ.ఎ.5 .ఖ.ల ; నయంబున _ ఐ.గర్వు.డ 2. యాజరానంధు _ 


వా. ల. చాకి  అపజాఘ; దొడరి _ ఎ. ఉ. రయంబున -- కొన్ని 
(పతులు. 


1. నేళ్చిన్‌ నం. య స్వాం స్ప ష్ర్వాగ్ని సదృశం న దగ్గః శలభో యథా అని 
మూలము, భం. వఇ_16-_10 


194 


185 


156 


187 


188 


187 


138 


శ్రీమదాంధ్రమహాభారత ము రీల్‌? 


క్‌, అట్ట యతిదారుణ బ్వము, నట్ట య చేయ భుబవి క మాధిక్యాము వౌ 


డెట్టి [కీయ బడ నె నాతని, సుట్టిన విధ! మెట్లు చెప్పు పొలుపుగ 2నాకున్‌. 
అ? రృీమ్షు(ఢు ధర్భివానట జొరౌనంధుణి డినోన [కయ యట్‌ ౧గించుటు :_ 
సం. 2__16__12 


వ. అని యడిగిన ధర్మరాజునకు ఓగృష్షుం డిటని యొ. 
fa ౧౧ 


వే అతీసమర్గుండు బృవాదథుం డనువా.డు మగధాధినాధు. డు న్మార్గదూరు. 


డ తమొహిణ్మతితయంబు బలంబున(6 బరుల నోడించిన *బలిమికా.6డు 
కాళిరా జనువాని గాదిలి కూ(తులం గవల వాగల గతికాంతిమతుల 


నమరంగం బెండ్తియె *యనుపమ పీతి నయ్యిరువురయందు భో గేచ్చ సలిపి 


"తే, యం దపత్యంబు వడయుదు నని “తంంచి,వి వముని దేవపూజల వివిధవిధుల. 


బు_త్త9 కా మేష్టులను నొండు పుణ్యక ర్మ, యుక్తులను జేసి పడయంగ నోప 


కలసి, 


వ. పుత్తు)ండు లేని!విభనంబు లన్నియు నేల యని 2నిక్వేదించి పత్నీ ద్వయ 


సమేతుం డయి వనంబుశ కరిగి. 


ఉ' ఆ విపినాంతరంబున నీంం౦తరనిష్ట ననంత మోక్ష కాం 


ఇూవిధి నొక్క_బాలసవా కార “మహీజము| కింద నుజ్జ్వుల 

త్చొనక తేజు.డై తవము పాయక చేయుచు నున్నధన్యుం2గా 

జీవతుం గాంచె గెతము నకిల్చిషమానను( జండ కౌళికుకా, 

1 మెల్ల అఎ.ప ఓ.కా.భఘు. 2. మాకున్‌ _వ, 

1. నవొారాయణుం డిట్లనియె _ పెక్కు (పతులు. 

1. బలిమివాడు _ న చెక్కు. [వతులు ; బల్లి దుండు Oe 2. సమవృత్సి = 


ఆఉబఐఓమఘ.వీ; సమవృత్తి వేడ్క ___ ల; సమమైన వా; యతినమ__డ ; 
యనుపను _ శ,వ, లి. కడంగి _ ఇ.ఊ.బరుు 


1. జీవనంబు లవి యన్నియు -- క.ఖ. ది. నిర్వేదించి అత కర [పతులలో లేదు. 


bs ము|కిందను బర్వునుజ్జ్యల. ___ క్ట ఎరాంతీవనరు == అని వక్క (పతులు. 
కాని మూలమున కాకీవతః _ అని యున్నవె. భం. 216-౨28, 


1&0 


141 


142 


14కి 


149 


141 


149 


143 


సభాపర్వ ము. ప్రధ మాశ్వాసము 


రి ఈ ష్య 
. ధరణశ్వరు నమ్మునివరు(, బు నాకవ'మునీ౯ నీరాశు( బుణ్యాత్ము నిరం 


తరకృత “నియమసప ర్యా, వరివస్యుం డగుచు బక్షి వదలక కొలిచెన్‌. 


ఇ టువాస్యమానుం డయి చండ కెొకికుండు బృ హా దథునకు మెచ్చి 


1నీక్సిష్ణంబు చెప్పు మిచ్చెభ ననిన వినయవినమితో త్తమాంగుం డయి వాం 
డిటవి యు. 
౧ 


. సంతత మెన సర్వనుఖసంపద గబియు దానికిం దగకా 
ఓ... లో 


సంతతి లేమింజేసి యది సర్వము హేయము శా౭దలంచి ని 
శ్చింతుండ నై ధృతిం దపమ సేయగ వచ్చితి. బుత్తజన్న మె 
“నంతన యేను మీదయః *గ్భృశార్గత( బొందుదు *సన్మునీశ్వ రా. 


* అనినం గరుణించి 'మునివరుండు పరమధ్యానముకుళితినయనుం డై 


యున్న ంత. 


. పవనవిధూతము శుకచం, చువిలూనము( గాక యొక్క చూతఫలం *బ 


య్యవనిజము వలన నమ్ముని,| పవరుష్ఫృథూత్సంగత లము వె 2౨వడ్రి, బడి యెన్‌. 


as 
lm 


1 ముని పకాశు — శర, పెక్కు (పతులు. బు థ క్తి సపర్యావరివస్యుం ప్త 

శమ; నియమశమన్యావరి వసుం --- ల. 

1 నీకిష్టం బెద్ది __ కొన్ని [పతులు ; నీకిష్టంబయిన డాని నిచ్చెద వేడుమనిన ముకు 
లు ద (లు 

శిత కరకమలుండై వాడిట్లనియె __.. శ ష, 


| నునిత్యనుకా కడ; ముహేయముకా నం; మునేవనమకా -- ఖాసం. 
మూలము - కిం వరళాల్ప భాగ్యస్యకింరా కేనా (పజన్యమే.. భం. 216-26. 
2, నరితకునేను  నీ.శళ.ష. 8 గృశార్థుడనౌదును _- ల. 4 నంయమీళశ్వరా- 
ఓఘ, 

1. మునీశ్వరుండు  ఉవీ శ.ష, 2. లోచనుండై  యు.వీ.శళ ష-లె. యుండు 
నంత-_ కొన్ని పతులు. 


1. బయ్యవనీజమువలన ముని [పవరు  ఐ,ల. (మూలమందలి [ప శేల్చి పలుక 
నలెసు.) 2 ఒడియె వడిన్‌ _కొన్నీ [పతులు : వైనింబడియెన్‌ _ ట. | చింత్యము] 


శ్రీమదాం([ధమహాభారతము 589 


144 వ. డానిం బుచ్చికొని యఖిమం తిం చి చండ కెశికుండు బృహ్మదథున కిచ్చి 
యీ 1ఫలంబువలవ నీకొక్క_పుత్తు)ం డుదృవిల్లు నని చెప్పిన నాతండును 
“గ్భ తార్టుండై (కమ్మీ నిజపురంబునకు వచ్చి తన యిద్దణు శార్యలకు 
నప్పండు సమంబుగా "విభాగించి పెట్టినం దత్సలోపభోగంబున 
నయ్యిద్ద ఆకు గర్భిణి. లయిన6 బదియగు మాసంబున నొక్క నా:టి 
శ రా|తియందు వారలకు. " 


145 క. ఒకొక కన్నును జెవియును, జెక్కును 1జనులొడ్డు మూం.పు( జెలువగు 


| చేయుకా 
[బక్కయు. *గుణతువును గాలును, నక్కజముగ మనుజీశకలమై యుద 
యించెన్‌ . 


146 క్ర, అమ్మానిసి వయ్యలు Sey యమ్ముదితలు వఆచి వీని నాత్మజుం డని నె 
య్యమ్మున నెట్టులు చూపుదు, మిమ్మను జేశళ్వరు క కనుచు నెంతయు లజ్జ, 


147 వ. వీని నెవ్వరు!ను నెటుంగకుండ ?వెలుపలవై చి రండని తమదాదులం బంచిిన 
వార లా రెండు వయ్యలుం గొనిపోయి రాజగ్భహా చ్వారతోరణసమీపం 
- బున జదుకరేబునొద్ద నొక్కచోట "వై చిన నచ్చదుకంబున నుండెడు 

6 రాతుసి జర యనునది "దాని బలియికా వగచి పఅతెంచి, 


య్‌ 


పేత్తక్షీ 1. ఫలొపయోగంబున--- సెక్కు. (పతులు. ౨. కృ తార్జుడనె తినని...-ఉ ల. విభా 
గించి యిచ్చనం — ఊ.ఎ.చ, ఫంచి పెట్టన ఆఅ ఉ.ల. 

కీర్‌ 1. చనుకుజ _ అని అర్దము. భానం లి. బీరుదు - అ.ఉ,ఓ 8.ఖ.డ.(పౌ.వ.వీ, 
శ.ష; నూరువుగాలును __ ల, 8. శకల మది జనియించెన్‌ __. స; శకల మప్పు 
డుదయించెన్‌ ___ శ నః ఆటా 

147 1. ను_ కొన్ని [వతుఅలో లేదు ౨. గొనిపోయవైలుపల _..- ఈ.ఎ.ఐ.ల. లీ. నన 
వ్వుడ --- ఏ.ఐ,ఓ. శ. బుననొక్క = ఆ.ఓ.ఘ. శ్‌. వ్రైచివచ్చిన = పెక్కు 


ఏ 
(పతులు , వై చిపోయిన _ ఆ.ఇ ఊ.ఒ,చ,జ.నూ. 6. జరయను రావసి దాని _ ఉ. 


[. వాని __ వా, కొన్ని [పతులు ; దాని కొన్ని [వతులు. కాన సలు 
వా; కావగచి _ "క్కు (పతులు. 


590 


148 అ. 


149 క. 
150 వ. 
148 
149 
150 


సభాపర్వము____(ప ధమాశ్వా సము 
_: ఉరోయను రొజనీ బొలకుని దొబ్బి బృివా[దథుని రశొనంగుభు = 
సం. 2_16_88 


ఎత్తికొని చనంగ నిమ్మగునట్లుగా, మెదలు చున్న [వయ్యల దిమి రెంటి 

గూడలీబళ్తై నవియు. గూడి యొండొంటితో., జక్కనంటి "రండునొక్క( 
“డయ్యు. 

ఆ రాతుసి కె_త్తికొనా, భారముగా వ జక ఠినబంధురతను. డై 

ధీరుడు బాలకు. జేడ్చె మ.హోరవమున చాని!చేతు లాడక యుండక౯ా. 


అబ్బాలకు రోదనధ్వని విని 'యంతిపురంబున నున్న ముదుసలియవ్వ లెల్లం 

బఅితెంచి మవో*హర్షంబుతో వాని చనె_త్తికొని రట్టి సం|భమం *బెటింగి 

బృవా[దథుండు వచ్చి శేజోధికుం డయి *తా|మతలముప్టిం దనిముఖ 

పద్మంబునం బెట్టికొని దిక్కులు సెలంగ నేడ్చుచున్న కొడుకుం జూచి 
న్‌ 

6ఠ్ళ ఆార్జికృతలోచనుం త నట్టి “'యవసరంబున నారాతసి కామ 


రూపిణి గావున మనుష్య (స్త్రీ) rere యయి యమ్మ గధరాజున 
కిట్ల ని యె. 


1. బ్య ws 2 టయ్యు ఎక్క (పతులు ; ఈ పద్యము తరువాత 
త (పతులలో ఇట్లంటిన అను వచనము అధికముగా కలదు. కర్తుకామా 
సుఖ వపాశకలి సాతురావ్షసీ! నంయోాజయామాన తదా విధాన బలచోదిశా అని 
మూలము భం. 2-16._8లి. 


1. తతః నారాతసీరాజన్‌ విన్మయోత ల్లలోచనా | నశశాక నముధ్యోఢుం వజ 
సార మయం కిళుం _ అని మూలము _ 21641. 


1. యంతః పురంబున = పెక్కు (పతులు. 
తేనశ లైన సం భాంతః సవాసాంత పురే జనః 
నిరగామ నర వ్యా[మ రాజాసవాపరంతప 

క క్ష రి కా జ 
తేచాబలే పరిగ్లా నే పయః పూర్ణ వయోధ శే 
నిరాశ పు శ్ర లాభాయా నవహానై వాభ్యగచ్చతామ్‌॥ 


మూలము భం 2_16_49, 44. 2, హరువమంబు -. అ.ఉ.ఊ. 8 బువిని - 
వుటకు. 4 సాం|ఘీక రముస్ట్రిం రు తా|మముషి తలంబు దన ముఖంబునం - 
అణ. 5. ముఖ౦బునం బెట్టి _ పెక్కు (పతులు. 8. కృతార్టుందై బాప్పీక్ళత 
ల. 7. సమయంబున -- క.ఖగ. రి. రూపంబున వచ్చి _ పెక్కు (పతులు ; 
రూపంబు ధరియించి - ఐ.ట 


k 


151 తే. 


152 వః 


1558 ఉఉ. 


152 


158 


154 


శ్రీమదాంధమహాభారతము 591: 


ఏను జరయకు రాక్షసి నిప్పు'రంబు, చదుకమునం చాయకుండువు సంత 
తంబు 

నీకు “నిష్టంబు 'సేయంగ ) నెమ్మితోడం, గోరుచుండుదు నది నమకూంె 
నేడు. 


కని యిద్దటు దేవు లకు గుద్భవి ల్రిన యిమ్మనుష్యశక లంబులు 2 రెండును నీ 
దాదులు దెచ్చి యిచ్చదుకంబూోనొద్ద నొక్కచో వై చిపోయిన నేను 
వానిం గూడరేబట్టుడు నప్పదు 6వ జఘనఘటితకరినళరీరుండె యిక్కు 
మారుండు మేరుగిరిళ్ళంగంబునుంబో లె నాకె _త్తికొన 7నళక్యుం డయ్యె 
వీని *నొప్పుగొను మనిన విని బృవాదథుండు ముదిశహృదయుం డయి 
దాని కిట్లనియె. 


*ఇచ్చకు వచ్చుపూజనల నెంతయు నంతస మంది తొల్లి నా 


కిచ్చె మునీశ్వరుడు దయ నిత్తనయున్‌ మతి యిప్తు నెమ్మితో 
“నిచ్చితి వీవు రాక్షసి వె యిక్కుల మెల్లను *నుద్దరింపంగా 
వచ్చిన పుణ్యదేవతోవు వారిరుహోాయతచారులోచనా. 


. అని దాని నఠిపీతిం బూజించి కొడుకు నెత్తి 'కొని *దేవీద్వయంబువకు నిచ్చి 


౨జరయను రాతసిచేత సంథింపంబడి వ వాడు గావున జరానంధుం డను 


న. దీయమును _ ఇ శీ. నెమ్మి నెవుడు _ 
ఐ ; నెపుడు నెమ్మి న. (యతి?) 4 నాకు వ 


1. అది యె్టంకేనినీ _ ల, అది యెట్లనిన -- ఉజ. 2. రెంటిని __ పెక్కు 
(పతులు స్ట నొద్ద వె చిపోయిన సై పెక్కు (పతులు, ర్తీ, బెట్టిన, బెట్టుడు, బెట్టు 
టయు _ అనీ భిన్న (సల ర్‌ డ ఏ రెండును (నవియు రెండును) నొక్కటియె. 
క ఖ.డ. 6 వ[జకరిన నశరీరుండై _ పెక్కు (వతులు, is నళక్యం బయ్యె - పెక్కు 
(పతులు. 5 నొప్పగొనుమని _ న ట; నొప్పుకొనుమనిన _ సూ 


1. నిచ్చలు - ఆ.ఇ. [యతిః] లై రు[పవరు డీ తనయుకా _ ఈ.ఎ.వ శి, విచ్చితి - 
నీవు _ కొన్ని (పతులు. 4 నిస్తరింవగా - ణ; విన్తరింవగా _ కొన్ని (పతులు. 
ర్‌ ధర్మదేవత వు OS 6 వవశ్యమువంకజచారులోచనా ses 


1. కొనివచ్చి - ఈఎల ౨. పత్నీ _ ఖ జడ. 8 జరచేత _ పెక్కు పతులు. 
జరయాసంధితో యస్మాత్‌ జరాసంధస్త తో భవత్‌, అని మూలము భం. 2.17.6, 


ఏథి 


155 


156 


157 


సభావపరంనణ పధమాశ్యాసము 


పరిడి “పురం బస్ట్రళోభనంబు 'సేలుంచి యారాతసి కేంపేంట నుహోత్స 
వంబు సేయించుచుం గొడుకు నతగారవంబునం 69 బెంచిన, 


. ఈహితవిధానముల లో, కాహితదుస్ఫవా!న తేజుండయి వా(డు మహో 


అ్భాగవాముతో వర్ణిత్లె ఘృ,తాహుతుల( (బ్రవృద్దినొందు నగ్ని యపోలెన్‌ . 


_ ఏ జరొనంధుని యొద్దవ( డొంఢరొళితండు వచ్చుట 2 
సరు el (ర్‌ 


. ఇట్లు జరాసంధుండు పెరు(గుచున్న ( గొండొకకాలంబునకు 1నొక్కనాండు 


చండ కౌళికుం డందులకు వచ్చిన నతీిముదంబుతో. బు త్తంకళతమిత్ర 
భృ త్యామాత్యేసహితుం తయి బృవాదథుం "డెదురేోవోయి యమ్ము 
నీందునకు నమస్కరించి తోడ్కొని*వచ్చి యుచితాననంబున నునిచి 
యడుగులు గడిగి ీయర్హ్యపొచ్యాదివిధులం బూజించి తనరాజ్యంబుతోడ 
సర్వస్వంబును నివేదించి కొడుకుం 'జూపినం జూచి సంతసిల్లి మునివరుం 
డిట్టని యె. 


* జర యను రాతసి నీకుం, గర ముపకారంబు సేసె ఘనముగ ]దీనిన్‌ 


2భరణీశ యే నెటింగితి, నిరుపషమనిరతిశయ యోగినిష్టితబుద్దిళా, 


ర జాన దాయతాలయతనవారాజాలం కము 


155 


1§8 


157 


క్ష పురం బస్ట్రళోభనంబు "నీయించి _ కొన్ని [ప్రతులలో లేదు _ మూలమునను లేదు. 
5. గౌరవం - ఆ.క ఉ.వ ఐ.ఒ.ఓ.గ. 6 జెంచిన జెరుగుచు _. ఉ.ల. 


la శరీరుడె. : -ఘ 2. వహాంబున_ ఉవ. లి. హుతశాహొతిరివానల; మూలము 
భం. 2౬ 177. 4. బొందు _ ర్వు.ణ. 

1! నొక్కూనాడు - ఆ.ఇ.ఉ.ళ.ష. [పతులలో లేదు. 2. ముదంబున--కొన్ని పతులు. 
లి. పురోహిత నహి ల 4, వోయి మునీందునకు.-పెక్కు (పతులు. 5. తెచ్చి _ 
ఈ ఎ.ఓ.టొె.ఘ.రు.ట.ల.ళ.ష ; వచ్చియుచ్చానవంబున--ఈ. న. 6, యర ర్పృష్టంబిచ్చి B= 


ఆ.క.ఖ,ఘ. |”. రాజ్యంబుతోడ తన సర్వస్వంబును - ణ. ర. జూపిన సంత సిల్లి నా 
ప త ల. 


1. దానిన్‌ _ కొన్ని (పతులు. ౨. ధరణీశ్వరయేనెరిగితి -_. ఆ.ఇ.ఊ.ఒ.వ. 
లీ. నిశ్చిత  డ, 


158 


159 


160 వ, 


158 


159 


160 


391—38 


శ్రీమదాం[ధధమహాభారతము 593 


వ. 1ఇక్కుమారుండు కుమారునంతియిళ కి సంపన్నుం డయి ]*(తిపురాంతకు 


నంతక వారుం బరమేశ్యరుం దనకు *నన్నిహితుం జేయు నెంత బలవంతు 
లయ్యును వె రివీరులు ఏీనిం *చా(కి యగ్ని6 చాశిన శలభంబులుం 6బ్రో అ 
నడంగుదురు “గరుడనిగతి నన్యవిహాంగంబు అనుగమింప నోపనియట్లు 
మానవులు వీని శీవీర్యంబు *ననుగమింప నోపరు తేజస్వులలోన నాది 
త్యుండు 1*వెలుంగునట్లు వీంయ మూర్చాభిపి క్తులలోన "మిగిలి వెలుంగు 
నది!2రయంబులు మహావర్వత౦బుల ఛేదింపనోవనియట్లు 1 ది వ్యా(న్త్హ్రం 
బులు వీని దేవాంబు ఛేదింప నోవవు సము దంబు 11మహోనదులం జేకొనునట్లు 
పీ(డు పరమహీపతుఆనంవదలు చేకొను నని జరానంధుసామర్థ్యంబు చెప్పి 
చండకొళికుం డరిగిన. 


. 'తనయుని ?నథినవయౌవను, ననుపము ; భిషికు 6 జేసి యవనీభర మా 


తని( బూని సభార్యుం డలు, యనఘతపోవనమునకు బృవా[ దథు( డర8ిగెన్‌. 


న రృృష్ణుండ భీమార్జునులు ధొనతోం బంభ్రమని ధర్భుజు నోడుగుటు :- 


సం. 2-17-25 


1ఆ జ రాసంధుండును ?నాయుధనివహాతులుగాని హూంనడిభకులు దనకు నవో 
యులుగా నపరాజితం బయినపరా[క మంబు గం బరేచ।|కపతుల "భంజించుచు. 
1 అని పలికి మరియు నిక్కుమారుండు _ ఏ,.లఅ బి, శక్తి మంతుండ్రై -_- 
ఇ. ఈ.ఊ ఎ.ఐ.ఒక గ.ఘ జ,రు.ళ.మష; శ ,క్షివంతుం ఎం అప ఓ.జొ,.ఖ.౯ 
ఏ, పురాంతకు =. "పెక్కు (పతులు. మ మత్‌ అంతట స్వయం ద వమ్యతిమాగధ,; 
అని మూలము భం ి_11/-19. క్‌. దాకిననగ్ని -- ఇ. 6. బోలెనందయణం 
గుదురు - ల, 7. గరుడుని __ కొన్ని (పతులు 8 భుజవీర్యంబు__జె .ల , 
శార్యంబు -- వ, 9, సహింపనోపరు __ ఊ. 10. మిగుల వెలుంగు -- 


క.ఖ డ. 11. మిక్కిలి - ఆజ ఓ; మిగుల ఎ; మీరి  భ.జ 12 (వా 
హాంబులు _- అ.ఓ.గ.ఘ; (వచాహ వేగంబులు ఆరి ఖు 13. శస్తారన్ర్రంబులు న్‌ 
ఎ,ఏఐ. దేవై రపివిసృష్టాని శన్తా)న్యన్య. మూలము 14. మవో _ పెక్కు 
[పతులలో లేదు. 


1, తనయు నతిరూపయౌవను _ పెక్కు. (పతులు. £. నిరూఢయౌావను _ ట. 


1. ఆనంతరంబ యాజరా - ల ని, నృస్త్రనివాతులు గాని __ ఈ ఊ.ఎ.ఐ. 
ఓ.ఖ,.చ.రు ట.ళ,మ; శస్ర్రుని హతులు గానీ..-వ,.5ళ. లి చ కంబుల(లు ).--అ. ఓ, 
4 భంజింపుచు---రుట ల; జయింపుచు - క.ఖ.డ. 


094 


161 


162 


168 


164 


161 


162 


168 


164 


సభాప ర్యము__పదమాశ్వాసము 


చ. 'అయనవిహీనుడౌ సవితృనట్లు వీఖండికపతతిద్వయుం 
డయిన ఖగంద్రునట్లు నుజీ వాంసు(డు వాడిభకుండు నంతక 
తయగతు లై న "నిప్పు గతగర్వమునన్‌ మగభేశ్వరుండు ని 
శ్పయమతి నున్న వాడు “నిజసంకయ కాలోవిళంకితాత్ముండై . 


ఉ, *అమ్మగ ధేశు ను|గబలు నాయుధయుద్దమునన్‌ జయింప(గా 
నిమ్మహి నోప ఆవ్వరు “నుమేశ్వరు( డట్టివరమ్ము వానికిన్‌ 
_ నెమ్మినయిచ్చెం గావున వినీతుండు వాయునుతుండు మల్పియు 
దమ్మున *నోర్చు నా౭ఎు నుద్యగభుహోభుజీళ కి, యేర్పడన్‌ * 


క. బలిమిమెయి: జార్లుర జా, బలమును !బవనసనుతుజాహుబలమును 2 


ర్మలనీతిబలము నీకుం, గలుగ “నసాధ్యంబు గలదె కెరవనాథా: 


చ, తడయక యే౧గి నీతిబలదర్సము లొప్పంగ వాని జాసి క 
వ్వడియును నేను భీముడు నవళ్యము. బోర బృవా|[దథాత్శజుం 
గడి(దిరిపున్‌ జయించుము జగన్నుత నన్నెద నమ్ముదేని యి 
ల్తడ యిడు భీము నర్జును నలంఘ్యబలాథ్యుల నావశోంబునన్‌ . 


1. అయనయ హీనుడై నపతియిట్లు _ అ.ఈ.కి క.రు.డ.ణ శ ష.స; అయన 
విహీనుడై న రవియట్లు - ఇ,ఉ.ఓ.గ.చవీ, 2. చోనివృతగర్వమునన్‌ -- ఓ. 
ఏ. పతితా హూంనడిభ కె కంనామాత్యా నిషా వికి జరానందిస్య నిధ నేకాలో౬ 


యంసము వాగతః భం. 2.15.1. hs DOOD SIT, ఆలి. క్యు 
జ తాత్కుగై న 
అ Rm 


1. ఈ పద్యము _ ఏ.జా చ.ణ, (పతులలో లేదూ అఆ.ఇ ఎ.ఏ.జా .ధ. [వశులలోనీ 


పద్యము 120 గా నున్నది. 2&2 మునిశ్వరు _- అఎ. ౨. గనిచ్చె 


———— 


ఉ.ఓ.ల; నొనంగ = క,ఖ.డ.విశ.ష. 4 జంపు -- పెక్కు (పతులు. 


5. గర్వమెర్పడ౯ - య. 


1. వాయుసుతు - అ.పఏ.ము న నిర్మల అ స న (కాని యిది మూల 
విరుద్దము); నీ నిర్యల నితిదివంబలమున్‌ గలుగ ఇ. త గలుగు  గు.ఘ, 
హీ శ 


క్త ననాధ్యములుగల వె జురు 


1. లేర్చడ = ఖ._ 2. భీముపార్టుల - ఉ.ఊ ఓ; ఖీమపార్దుల - జొ.క.డ 


ద్క 


169 


167 


168 


169 


165 


166 


161 


168 


169 


శ్రీమదాం[ధమహాభారళము 595 


. అనీ నిశ్చయించి పలికిననారాయణుని _ "విజయ క్రీవిభాసితముఖు లె న 


ఫీమార్దునులం జూచి “సంతుష్టాంతరంగుం డయి ధర్ముత నయుం డిట్లనియె. 


. | పియహితసత్య వాక్య యరిభీషణ కృష్ణ భవన్ని "దేశ సం 


(శయమున నున్న మా*కధికళతుజయం బగు శుమి పెద్ద ని 
శృయముగ నింక మోఉతుల సర్వమహీ“శులు నిమ్మవోధ్వర 
(కీయయును సిద్ధి( 5జటొంచె నయకిల్సిషకీ రి వెలుంగుిచుండ(గ౯. 


. ధరణీధం సర్వగుణా, కర కరుణానిరత సర్వకా-౭. విక ధురం 


ధర నిను( బడసిన మాకును, హరివి కము పడయ రాని 2యవి ముం గల వే. 


. అని 'సంతసీల్లి నుజీయు నాత్శగ తంబున, 


. సయనములు నాకు. బవనత,”యవిజయులు మనము కమలనాభు(డు వీరం 


[బియహితులం జాసి 1నిమిషం,బయినను *నెట్లుండ నేర్తు నవిచేష్టుండ నై. 


1. వీర్మశ్రీ - సెక్కు ప్రతులు. ౨ సంతోపషాయ త్త చిత్తుండై _ సంతోషమగ్న 
మోననుండయి - నంతోష మందస్శితాననుం = ఇత్యాదిగా భిన్నవతులలో 


1. (వియహిశ కార్య నై రికులభీక ర _ అ.ఈ.ఓ , [సియపిొత వాక్య నై రికులభీక ర - 
ఆ.ఇ ఎ ఏ.ఐ.ఓ.జొ.5 .ఖ గ.ఛ.బజ ణు, లళ.మ, ఏ. యోగ __ ఆ, ఉ.డఊ.ఎ,ఏ.ఓ.౯3, 
ల.వీ,శ,ష. లీ కరయ = రఖగ. 4 పతులెల్లన _ ఈఎ.బఐి; సతు 
లిమ్మహో _ ర,గ,శ. ల్‌. బొందునునకిల్చివు _ అ, బొ"ందుక్భతక్ళత్యత hs 
బం దెక్భత కృత్యత = జొ.ఛ.టణ.ల,శ వ, 6 నట్లుగన్‌ మక 


ls నిమ్న బడని నూకును = టీ02 ఈ ఎ.ఐ ఓ.ఘ.న : నిను గలి దిన మాకును జు 
9 యదియుంగలదే _ ఊ, 


|. సంతోషించి _ సెక్కు పతులు , సంతోషించి యాత్మగతంబున -- ఇ.ఊ.ట. 
1. నిమువం _= ణ; నిమునం - డ, (నిముషము = అనురూపమిందు కనబడు 


చున్నది గాన అ నువ ఘమ అను వికృతికి మూలరూపమె యుండవచ్చును) 


ది, వ ర్హింసజాల _ అ.ఓ.ఘ, 


598 


170 


171 


172 


170 


IT 


172 


సభాపర్వము___ [ప్రథమాశ్వాసము 


. అయునను నావ్చావయంబు గరంబు "వృద్యంబగు చున్న యది కృ స్టైర్దునులం 


దలంచినవారికి (శ్రీవిజయం*బు లగు ననిన “నమ్మవోచ్ముల. దనకు.నవో 
యుల౭గా. బడసిన భీమేనునకు (శ్రీవిజయంబు అగుట యేమి నందేపాం 
బని నిశ్చయించి ఉరి కు. గార్యసిద్ది య య్యొడ మరుగుం డని వంచిన. 


. *వోరరివు( 2జంప నరిగిడు, వీరుల వార్టేయ పాండపేయుల సింహో 


వో 
కారుల జూచి మనంబున, దిరుండు ముద మంచె నయ్యుధిస్టిరు( డంతన్‌ 


క్‌ కృృషథమవొర్దులు దరొనంధు! ఉంవంజోవుఖీ్‌ 2- 
సం. 2-18.26 


బర కే జ న్‌ ఇళ. అర గే రం ౧ సభ; జ 
. కృష్ణ భీమపాళ్గులు కృతకస్నాతకు లయి చని యేకపర్వత్యపభ వంబు 


లె న కాలకూట ళోణ “గండకీ సచావీర అను శేటుల లంఘించి నరయూ 
నదియునుం బూర్యకోసల మిథిలా చేశంబులును గంగయుం గడచి 
పూ ర్యాభీముఖు లయి "నిత్య| పయాణంబుల నమ్మగధ దెళంబు సొచ్చి 
గేోరథం బనుపర్యతం బెక్కి. 

1. ముదితంబగుచున్నది_అ.ఓ; (పముదితంబగుచున్నది_ఘఘ, సంతుష్టంబగుచున్న ది. 
ఐ,ట. 2. బులుగలుగునన_ల.ణ ; బులుగలుగుననిన__ఒ.డ ౨. నమ్మవోపురుషుల స 
ఈ.ఏ.ఐ.ట వీ శ,వ. 4. ఈ వచనమున__దలంచిన వారికి విజయం బగుననిన ... 
వీజయంబగుట -- అనికొన్ని పతులు మీకు క్రొ7న్ని వతులలో రేదు ర్‌, యయ్యెడ 
మరుగుండని ___ర్వు; య య్యుడు మరుగుండని వా ఐక్ళు_ (పతులు, 


1. పోరరిపు _ ఆ.ఈ,ఖ గ.ఘళ.వమ; పోరి _ ఐక. ౨. గెలువ ల. 


ks భీమార్జునులు _ క.ఖ చ; భీమవిజయులు _ అ,ఇ.ఈ,ఎ.ఐ.గ,థు. 2. వీర క్రీ) 


విఖాసితముఖు లై కృతస్నా (ను) తకు లయి - ఐ.క.ఖ-ట ణ.ల.వి.ళ.మ.న; 
కృతన్నానులయి — అప.గ ఘ.చ.ఛజ మూలము. వర్చస్వినాం [బాహ్మణా 
నాం న్నాతకానాం పరిచ్చదాన్‌ ఆచ్చాద్య we as la? 5. యనేక 


పర్వతంబులు గడచి త(త్పభవంబులై న --- అ.వీ,.ళ.మ.స. 4. కంటకీయ గోదా 
వరీనునామ సదానిర-__-ఐ.ట ; మజియు భిన్నపతులలో కంబకీయ సాధావరము, 
కంటకీయ జనపదానిక రంబు -- ఇత్యాదిగా భేదము లున్నవి. కాని మూలమున -__ 
రమ్యం పద్మసరోగళ్వా కాలకూటమతీత్యచ గండకీయాం తధాళోణం నదానీ 
రాంత దై వచ। పకవర్వత కేనద్యః [క మేణేత్య (వజంతి తే; సంతీర్యనరయూ రమ్యాం 
దృ ప్ల్వాపూ ర్వాంశ్చ కోనలాన్‌ అతిత్యజ గ్భుర్మిథిలాం ములాం చర్మణ్వతీం నదీమ్‌ 
అని కలదు, భం. 2.16.26,27,26. 6. నిరంతర ___ ఈ.ఎ ప.ఐ.క.ఖ.డ.ల.వీ.శ.మ., 


i718 


174 


175 


176 


173 


174 


178 


176 


శ్రీమదాంధమహాభారతము 597 


! ఉరుతర హర్మ్యమాలికల నొప్పు గిరి వజ మన్వురంబు! గాం 


చికి 'నవసౌంభ( ప్రనవచిత)వనావళి గల్లుదాని నె 
వ్వంకి దు రాసదంబు లగు వజీమ యోన్న తవ పచారుగో 
పురములదాని నయ్యలక 6 5భ్రోశీ అడు దాని మహర సంపదన్‌ . 


- కని *దాని యపూర్వరామణీయక నమృద్ది కచ్చెరువడి *యచ్యుతుండు 


ఫీమారునుల కిటని యొ, 
జ గె 


. 'గేరథమును బుషభను వై,వారము బుపి.గిరియు. *జెత్యకాదియు 


ననగా 
3ఖ్టూరినిరు లేను “దీనికి, భూరభటులువో లె. "గాచి చుట్టును నుండున్‌, 


. దానన చేప్పి యిప్పురంబు గిగ|వపంబు నాయర గా నిందు దొల్లి గెతముం 


డౌశీనరి ధను "శూ దయందు? 2 గాశీ వాదుల సృజియించె "నట్టి గాత 
మాను గనాంబు" 'ను నీదుర్గబలంబు నుం కేసి యిమ్మాగధుల నెవ్వరును 
ఉయింప నోవ 'రనుచు( దద్వారంబుూనం బురంబు సొర నొల్లక “చై త్యకగిరి 
శృంగంబున కరిగి యందున్న మూ,డు 'ఖేరులం 19జూపి 11తాల్లింటి మాగ 


1 వర - చ 2. నగోచరం--ఇ.ఉ.ఛ.జ.ణ,వ '8 ఘనోన్నత -- చెక్కు 
[పతులు 4 చారువప--అ,ఆ ఊ.ఓ కఖ.గ. లీ, బోలిన___ పెక్కు (పతులు. 


1 చాని రమణీయ సమృద్ది — అ.ఊ.ఎ.ఏజబఒ కొ చ.ణ; దాని సమృద్ది ఆ ఇ.ఈ. 
ఐ,క,ఖ గ.రు.శ.ష. ప నారాయటఖుండు _- కొన్ని (వతులు. 


1. గోరధమును వృివభమునునవై శర. చెక్కు (పతులు. వై హిరోవిపుల; 
యాం \ a. 

ఇ లోవరాహోవృషభ స్త ధా | త ధ్రై వార్చి గిరిస్తాత శుభాకెత్యక వంచమాః _-- 

అని మూలము భం 2X.!9_2 వరాహో అను దానికి వరార్హా అనీ పాఠాంతరము 


2 జే.[(తశాది మలు 10D క్కు (పతులలోం గలదు కాని యిది మూల 
వీరుద్ద ము. ఏ గూరెలగిరు లేనునునివి _ రు.వీశ వమన.నసూ ; సారగిరు - 
గ.ల; బూరుగిరు  క.ఖ 4. దీనిని __ కొన్ని పతులు. ల. గొల్చి - 


అ ఆ.ఊ పఏ.జొలస; గొర్చిసూరెల --ట; నిల్చిచుట్టును --- నః 
| ట్‌ 


] శూ దిక (శూ|ది అని కొన్ని పతులు కాని మూలమున శూ|దాయాం యని - 
కలదు, భం. 9-19-5. 2 $తపాదుల, గతశీపాదుల, గకిపాదానుల_ ఇత్యాది గా 
రూసములు భిన్న [పతులలో గలవు. కాని మూలము కాశ&ి వాదీన్సు శాన్‌ అని 
యున్నది. భం. 2.19.5. కి. గావున నట్టి _ఉ.క.ఖ.డ. & 5 6. సముచ్చయార్థక 
ములు చెక్కు పతులలో లేవు. 7. రని చెప్పుచు = ఇ ఎ.ఏ.ది.ణ.ల 8, సొర 
నొల్రకఆ,క 9, చైత్యకా[ది -ల 10. జాచి... పెక్కు. (పతులు. 11 తొల్లి 


598 


177 &«. 


118 క, 


1/9 వ, 


179 


ధులు మాన పొదం బను బుషభంబు వధియించి దానిచర్శంబు శ సని 
కెనిర్మించి రవీ యిప్పురంబు వింతవారు షీచె వృశప్పు డమ్మునిళ క్రిం జేసి 
స్‌ మోయు 16 ననిన, 
దారుణ!వ|[జచారుభుజదండములన్‌ బలవిద్వెచారగం 

ఫీరులు *ధీరులాకణమ భేరులు “మూూ(టిని (వచ్చి చె త్యక 

స్ఫారనితంబీ దేశమును" భగ్నము సేసి గిర వజంబు గ. 

ద్వారము"నందు. జొచ్చి రతిదర్చితు లా యదుకౌరవోత ముల్‌. 

రో రాకారులు మాలా, కార గృహాంబ? లకు గంధికగ్భ వాంబునకుం 

దా రరిగి మువ్వురు బలా, శ్కారంబున. గొనిరి పుష్పగంధము లొవ్నన్‌. 


అందు 'మాల్యాలంక్భశిమౌళులు జందనాగరుోరూషిత వాస్తులు 
విన్మయమానీమాగధని రిష్యమాణులు నయి రాజమార్షంబు 5గద్రియం 
జని 6 యనవరతంబును (బాహ్మణులకు "సు పవేశం బగుచున్న జరానంధు 


మాగధులు.__ర్వు., 15. మామాదంబను_ఈ.ట, మహిపాదంబను కడ మా 
షోదమృషభమాససాద బృహ[దధః అని మూలము భం. 2.19.15 పి పోయస్‌; 
22151 19 నిర్మించిననవి (నివి పెక్కు (పతులు 14 వచ్చినప్పుడ_ఇ ఓ.ఓ 
15. తమ యంతన| మోయు _ ఆ. 16 నని తతణంబున _ అ.వల. 


1. వ్యజపాతభుజ - ఇ (?) 2. ద్విధాన -- ఈ.ఎఐశ.మ. లి. వీరులతణమ -- 
అ.ఆ.ఈ ఊ పబఒబఓబెఘచ.రుణ 4 మూడును __ ఈ.ఎ.ఐళ మ, ర్‌. దేళ 
మున్‌ పెక్కు. (పతులు 6, ద ద్వారము అము “కు TZ (తోవ ఆ 
ర. దర్పితయాదవ ___ చెక్కు. (పతులు ; డర్పులుయాడవ ___ ఉ.ఐ ట.ఐ. 


1 ఒలాద్భృహీ త్వా మాల్యాని మాలాశారాన్మహాబలాః విరాగవససాః సర్వే 
(సగ్విణొ మృష్టకుండలాః ౬. అని మూలము భం. 2-10-24. ౨. నకు నపుడు 
కడు వేడుకతో _ కొన్ని పతులు ; లకు గంధకర గృవాములకున్‌ _ ట.వీ.శ వ, 
లి మాల్యగంధములర్థిన్‌ - స; మాల్యగంధము లొప్పన్‌ _ ఊ,ఘ.ల. 


1. గంధమాల్యాలంకృత చెవులు __- ఊ. 2. వేషులు  శ,ష, లి, రజో 
భూషిత (శరరులు, బేహులు, వతులు, వాస్తులు) -_ ఇత్యాదిగా భిన్న[పతులు, 
4. పౌరనిరెక్యు _ అ,ప జొ; పౌరజన నిరీత్యు _ ఎ.ల ల. దరియంజని _ పెక్కు 
(పతులు ర. యందనవరతంబును _ పెక్కు (పతులు. 7 నులభ|[వవేశం - 


180 


181 


182 


188 


180 


181 


182 


188 


eA 


శ్రీమదాంధ్ర మవహోాబార తము 599 


సుందిరంబు గో వాసంబు "హిమవత్సింవాంబులు సొచ్చునట్లు యాదవ 
వె*ండవ “సింవాంబులు సొచ్చిన, 
= విరానంధుంథు త్వ బీమనేనాడశుల కాదుడువచ్చుల :_ 
ఆదు ల్‌ో శ 


Sos 0 


అర్హరా|తమయిన నభ్వ్యాగశద్విజ,స్నాతకులకు నెదురుచని కరంబు 
ఆ) స లా 


భ కిం బూజ! లిచ్చు పరమ*ే[వతుం డప్పు, డెదురు వచ్చి వారి కిష్ట మెన(గ. 
లలో ఈ, 


- ధియుతుండయి మధుపర్కము, సేయంగ సమ! కట్లి దాని. జీకొననిిమపోో 


పాయుల గర్వంబు నఖి, *|పాయంబు నెణింగి మగధపతి యిట్లని యెన్‌. 


. స్నాతకుల నేని పూవులు. 'జందనంబు(, జనునె బలిమి? మై. గొని తాల్పం 


జె త్యక్మాది 

తటము *మీరిట్లు (వచ్చి దోర్లర్స మెనంగ౧ జులుకన చ్వారమునం (బోలు 
౧౧ స ౦ 

సొర(గ నగునె. 


. మజియు నాకావిం*చిన మధువర్కంబు *పపతిగహింప *నొల్లమి యిది 


యేమి *మీంలు వేషధారుల కావలయు మీవేవంబున (బావ్మాణత్వం 


ఆ.ఊ.బఒ.ఘ. ౧ పామవత్సింహంబులు-_ పెక్కు (ప్రతులు ; పొమవత సింవాంబులు- 
ట.డ.వీ; పైంమవత సింగాకిథోరంబులు.ల.కో,ష న, గోవాసమివ వీకంతసింవో "పొ 
మవ తాయ థా __ అని మూలము భం, ౨_19-_25 9. కౌరవ __ క.ఖ.గ.రు డ వీ. 


తాన్‌ పాద్యమధుపర్మా_ ర్లాన్‌ మానా ర్హాకా ల పుకారు 
జరానంధ ఉపత స్రయథానిధి _ అని కహ భం. ౨౬19-29. 1. సేయు _ల, 


బి ధర్మ వతుం డెదురు క ఏ, పోయి - క.ఖ డ ల, 


1 కట్టీ శ, ఏ, మువోపొయుల _ బ.ఖ పై [పాయమును హ్‌ ఛం స వ. 
(పాయము చొ నెటీగి _- ఎ.ల 


1. బూతనంబు _ భాసం ౨. చేకొని _ స, గైకొని _ ఈ ఊ.ఎ; నిగొని తాల్ప--- 
వీశర. లి. ఖీరులు -_ పెక్కు (పతులు. 


1. చుమధువర్కంబు సెక్కు. పతులు. ల సర్మిగహింప “పెక్కు 
(పతులు శి. నొల్లకున్న వారు __ క.ఖ గ మీ శెందుండి వచ్చితి రెవ్వరు -- 
* ఖ,గ.డ,న. |పతులలో నధిక పాఠము 4. మీరు -- సెక్కు [పతులు 


800 


184 


ear 
10 
CI 


సభాపర్వము_|[పచమాశ్యా సము 


బును మవోన త్వ దిర్హ బాహు "పృ థులవతో లక్షణంబుల ద తియత్వంబును 
[బకాశించుచున్న యవి యనిన వానికి నారాయణుం డిట్లనియె. 


- స్నాతకులు పుణ్యకర్మన, నాతను 1లగుచున్న [బావ్మాణత_త్తి)య వి 


డాతులయందును క త్తి్రియ, జాతిస్నాతకుల మేము *జనవినుతమతిన్‌ . 
జై జాని 


* “ద్యారంబున మీ|తనీవాసంబును నద్వారంబున 2నమి|తని వానంబును 


జొచ్చుట యిది _కాహువీర్యసంపన్ను లయిన వత్తి) యులకుం గర్త 
వ్యంబు మకరి గంద మాల్యంబులయందు లత్మీ యుండుం గావున బలా త్కా 
నందున గంధమాల్యంబులు గొంటిమి *నీయందుల మాకు “నొండు కార్యంబు 
గలుగుటం జేసి ఎనీయిచ్చునర్హ్యంబు గొన నొల్ల 6మనీన "జరానంధుం 
డిట్లని యె. 


మీరు నాకు నేనుమీకు *“నెన్నండు ము, న్నహిత మాచరించినదియు లేదు 
మీకు నేల నే నమిత్రుండ నైతి ని, రాగనుండ నద్దుణాన్వితుండ. 


- సురమునివరులకు వసుధా,మరులకు భక్తుండ ను_త్తమతు_త్తగకులా 


చకితుండ ననిన "ధరణీ,ధరు( *డమ్ముగ ధేశ్వరునకు. దా ని ట్లనియెన్‌. 


ర పృధువకో _ వెక్కు [పతులు 6, చున్నవారనిన._ పెక్కు (పతులు. 


1. అనబరంగు _ యువీ.శళ.ష స 2 జనవినుతనిధీ _ పెక్కు పతులు ; జనవిను 
తమకి _. సల; సౌజన్యనిధి జనః 


మరియు ద్వారంబున - అ.ఆబమ.ల ౨2 శతు _ అ.ఊ.ప.జా.జ, 
కీ నీ యందు మాకు _ పెక్కు ప్రతులు. 4. నొండొక్క _ ల. 5. నీయిచ్చు - 
కొన్ని |పతులలో లేదు. గీ, మైతిమనిన_ఉ.ణ. 7. వారికి జరా _ ఈ.ఎ.వీ. 


శమ; వారలకు జరా _ ఓర్పు. 


1 మున్నాన్నడును నహిత _ ఈ.ఉ,ఎ.ఐ.గ.ల 


1. నవనీధరు _ చెక్కు పతులు, ౨, డమ్మను జెళ్వరునకు ౬ వ; డమ్మగ భేకు 
నకును.__ఏ ఒ ర్లు. 


188 


189 


190 


188 


189 


190 


శ్రీ మదాం(ధనుహాభారతము 601 


. కుల “రజార్థ మఖిలనృవ, *క లోద్వహుని యోగమున నకుంరితళత్రు 


[పళయేవిధాయుల మయి యిం, దులకున్‌ వచ్చితిమి దుష్టదూవణబుద్దిన్‌ . 


, కడగి యత్యు తృమత త్రియచరితంబునందు వర్తి ల్లుదు నంటి జనుల 


కెవ్వరి కెన్నండు నెగొనరింప నే నంటి సత్త త్రి)యు లవని నొరులు 
నీయట్లు [కూరులై నృపతుల జెలం బెట్టి 2పళువరించుచు బశుపతి నుమేళు 
వరదు( బూజించినేవారును గల మున్ని౦తకు నగ్గలం బెద్ది యెగ్గు 


. కారణంబు లేక *దారుణు. డయి సాధు, హింస సేయు కుజను. జె లవారి 
య 


కపి నుండ కాక య పియలతణాం, బొండుగలడె తలప ను త్తములకు, 


3 1నిర్ణయుం డై 2 సవర్హుండు నిర్దోషు లై న సవర్జుల వధియించునంతకం కు 


మిక్కిలి పాతకం బం డెద్ది *నియట్టి న పటు నుపేఉంచిన సఖిలీధర్శ 
రతణతముల మెన మమ్ము. “దత్వాపంబు వొందు నని పాపభయంబున 
నిన్ను న్మిగహింప వచ్చితిమి నాకంచు *నధికుం డై నత _త్తి)యుండు లేండని 
గర్వించి యొరుల నవమానింిచి పలుక 1'వలదు. 


| కులరడ ణార్డ బై మె నృపకులమ" భినిరూ _ ఆ ౨ రకు ణార్థముగనృప వ 
రత ణార్థముగ గురుకులో.-ఊ ఊఉ; రవణార్థముగా న మజా టీ 
వ్‌, రులోద్భవ _ ఆడక ఓ, 4 నిధేయుల మె యత ర గండ 


1. వర్తిళ్లెడునట్టి జనుల _ డ. 2 పళువుగావధియించి వరునుబుకు అట 
ఏ. వారలు _ ఎఒకి.గ.ర్లు 4. కలదు. ఆణ. 5. దారుణంబగు _ 
పీ శ ,ష.న; దారుణంబున - ఈ.ఎ.ఐ,ట 6, తలపగలదెయు త్త _ జౌ క.ఖ.ఘ.డ, 


1. నిర్ణయుండ వై నిర్జోాషులగు _ వెక్కు |[వతులు. 2. నవర్జుండు -- వా. 
కాని “నకకోస. పం కరిష్యతి అని మూలము. లి. న్వవ 
ర్డుల ఎ అ,ఊ వద; నద్దర్ముల _ క,ఖడ; సధర్నుల శమ 4, (అట్ట) ఇట్టి 


పాపకర్నుల _ nu ద్‌, కర్చు నుసపతుంచెిన. = ఉమ 
నుట ఘర యు ధరాధర్మరవణతముల — ఏల; ధరారతణపరులై న 
(తత్సరులై న) _ కొన్ని (పతులు, 7. దత్చాతకంబు - ఉ.ఊ ఏ.ఒ.ఓ. రి. నధి 
గుండు త| తియుండు సెక్కు. [పచులు 9 పనలవదు = ఉప పఖుఘు; 
10. జనదు - జా.ఛ.యు.గ 


002 


191 క, 


192 


199 


94 క, 


195 వ, 


191 


192 


198 


194 


195 


అవినీతు అయి మహాత్ముల, హమ ము నహ జంతు దధ దంభో 


దృవ కా ర్తవీర్యు'లనువా,రవజితు లయి రొరులచే మహాబలు లయ్యున్‌. 


తరలము. అశులవి|కమసంపదన్‌ రణాయజ్ఞ దిమీతు ల రిపు 
|పతితీ నోర్చినవీరు లు|గతపంబు నవారు 

ద్గతికి బోదురుగాక యి ట్లపకార చారుణవృ త్తి *ను 
ద్రతిని భై రవపూజ "ససిన చాన సద్గతి గల్లునే. 


తరలము. !చెడక నావచనంబు సేయుము చెచ్చెరకా ధఢధరణీశళులక౯ా 
విడిచి *పుచ్చుమ యేను గృష్షుండ ఎండు భీముడు వాండు గ 
వ్వడి భవత్క్బృత దారుణం *బన్సవహ్ని యార్చ (గ నున్న య 
క్కడి(దివీరులు వీర లెద్దణు గర్వతుల్‌ కురుసింవాముల్‌ . 


క డు((గూరుండ వయి నృప్త్రతుల,వీడువని నా. డాబి బాండవేయులు నీయు 
క్కడ(చి భుజళ క్షి యేర్పడ, విడిపింతరు గడిమి *నిజలవిషయాధిపులన్‌ . 


అనిన విని జఇజళానంధుండు సటా 'సముత్చాటనకుపితకుంజర వై రియుం 


బోలెం గడు నలిగి వటుకుటిల భుకుటిఘటిత *నిటలుం *జగుచు. బురు 
పో త్తమున కి ట్రనియె. 


1, లణగరెయ ___ ఇ. 


1. నుద్ధతుడవై నురపూజ ఓక ఖగ,ట; నుద్దతుడవై శివపూజ ఘు. 
నుద్ధతుడ వై నరహింన న... 


1. చెడకు __ ఒ.వీన 2 వసుధీశులన్‌ -- ఇ. లి. పుచ్చుము నేను _ ఆ.ఈ. 
ఎవీఐ.ఒంగ లవీ.ళశవ 4 బగు _ కొన్ని (పతులు ; బనువహ్నినార్పగ - నం. 


1 నఖిల _ వెక్కు[పతులు 


| సముత్చాటితకుంజర వైరి క సా సముజ్వ్వలకువిత _-ఘ. లి, ఘటిత ___ 
కొన్నింట లదు. లి. నిటలతటుండగుచు _ అ,.ఎ.ప.జొ.రుణ.ల. 4. డగుచు 
నిటనియె ___ చెక్కు. (పశులు. 

లు 


196 క. 


197 క; 


1986 సీ. 


196 


197 


198 


శ్రీమదాంధమహాభారతిము 603 


అమిత పరా[కమమున స్మా |కమీంచి పరన్ఫపుల నోర్సి 1 ౫ర్వించుట 2దో 
నమె యిది నత తి య న ర SE బగా కమ వతుండ నిలన్‌ . 
యా టు క 
1'డేవార్జముగాం చెట యిావసు ధాధిపుల చెల యే విడుతు( [బళా 
2పావజితరివుండ( "గావున. నీవెజు:గ వె తొల్లి ఛారుణీభర నన్నున్‌, 
_ఎఏ ఊరానంధుండు యద్దమనవ భీముని గోడకొనుథీ == 


సం, 2-20-25 
సమకట్టి నై న్యంబు నె వై న్యయుతో న నొంజెం దొడరి మీమువ్వురతోడ నొండ 


'నిద్దలుతో నొండె *నెక్కటి యొక్కనితో నొంజెం బొడిచెద దోర్భలమున 
కం “నెమ్మెయి. బోరంగ ని నిష్ట 'మయ్యది యుత్సహింపు. 


డనిన 
నొక్కనిత్‌' 6 బల్వు రుద్దతు లయి పూని యుద్దంబు "సేయిట యుచిత 
మగునె 


. యధికబాహుబలుల మయిన మామువ్వుర, “యందు నొక్ళరుని నమవో 


బలాఢ్యు. 
గోరకొనుము చాడు ఘోిశాజిలో. నిన్ను, మొనసి మల్ల యుద్దమున 
Wes 


1. గర్వించిన _ ఆ,ఒఘ, 2. పావమె యు, లి, క[తియులకు ధర్మమ _ ఘ, 
డీ, ధర్మము నే మన, 


1. చేవార్థంబుగ ఆల. క. పావిదితరిపుడ -- ఓటౌ; పొవర్టిత రిపుడ త 
క,ఖ,డ; క వ _ ఇ.ఊ.ఐ.గ ఏ; పాొవహితుండనుగావున_యు.ణ. లి నగు 
టను (యు) __ జి సన, 4 మున్ను _ ఆ.ఓ. 


ls నిద్దరితో - అ ఐడఓ.కి ఖ,గ,ణ. బై, నేర్పుడ = స. లీ. నేయాయుధంబుల _- 
చెక్కు. (పతులు. క్ష, నెమ్మిం ఉత నెమ్మియు = ఉంట, $ నెమ్మితో _ టం, 
(౪ ఖండయతి) ర్‌, మెయ్యది ae పెక్కు (పతులు ; హ్‌ జ కక 
3 6. బల్వురుద్ద తితో బూని __ ఊ ; మువ్వురుద్ద తి మై పంతు. Tr యల నుమా 
కడ రీ, "యందులో న నుజ్వలాత్శునొకని _ ఆ.ఘ.ల, 9, రంబుగా నిన్ను - 
చెక్కు. పతులు. LD నన్తంప్పు = "స 


న్ను 


604 


199 


200 


201 


199 


200 


సభానర్వము __ ప్రథమాశ్వాసము 


. అనిన మురవై 3 పలుకులు, విని జార్హ్హ్యదథు(డు భూరి' వీర్యు మరున్నం 


వదములగొకకొనియె సతర డని*నెన యగు నాకు ననుచు నతిోదర్పిగు( డై 8 


కట్టు జరానంధుండు ఖీమసేనుతో మల్లయుద్దంబు సేయ 2నిశ్చయించి 


తనతనయు సవాచేవుని *రాజ్యంబున క భిషిక్తుం జేసి పురో హితక్ళతస్వ_స్హ్య 
యనుండై. 


*బలియు. డపుడు * వెండుకలు పాచిముడిచీగం, శుసంగ *డాల్చి పిరరస్పిక 
pe 
నుద్దతుండు మల్లయుద్ద (పసాధనం, బమర నిలిచె వేడ. నమితబలు(డు.- 


a en WE (పతులు వ. కెనయగు __ అఘ.ల శీ, గర్వితుగై 
ఇ ఎ.బొ.చి.ర్వు. 


జవాజయొతాచవాయార్త 


1. “సి లో __- అధికపాఠము. అని యిట్లు ఖీమ సేనుం గోరికొని జరాసంధుండు 
వానుబేవునితో నీవిధంబంతయు మున్న యొజుంగుదు కిరీటి కొండొకవాండు గాన 
నాశేనగాండు ఈ భీమసేనుండు మత్సమానబలుండయి యుండనోపు ఇతని. 
దొడరి జయింతుమని పలికి _కనిషృయుండై ఫీవు నినుతో మల్ల యుద్ధ ంబు సేయ 
సమకట్టి తన 4.౬.2.2. చేసిన మంతి పురోహిత భూసురకృత, “కాని మూలమున 
అస్మదన్యత మే నేవా సజ్జీభవతు కోముధిః ఏవముక్షన్స కృ స్వేన యుద్దంవవే మహో 
దుుతిః భం. 2-2!_2 ఉవాచ మతిమాకా రాజా ఫ్వమ్స్‌ భీమ పరా[కమమ్‌. 
ఫీమయే క్స్యేత్యయా పార్ధ్మశేయసా నిక్టితంవరం. అని కలదు. భం 2_21_7T. 
ప్ర సమకట్టి -- అ.ఊ.ఐ టశ.ష లి, నిజరాజ్యంబున ఉంమూనసుర్‌ జ 
క,ఖండ. అ 


1. బలియుడప్పుడు వెండుకల్‌ పాచి (య) ముడిచి 

గండె సగదాల్చి వరవీర ఘనతవృత్తి 

యుద్ధ తుడు మల్లయుద్ద సన్నద్ధు డగుచు 

నలె నెంతయు వేడుక నమితజలుడు అను పాఠము శమన. వ, వెంట్రు, 
కలు __ “ఎక్కు (పతులు ; వెంటట్రుకు సాచి చసుడినియాం నుం. ంగఠలరచెసగటాటు 
ఆ ఎ.ఐ జౌ.ఖ యు ట.ళ.మ; గట్టిసగ __ క.డ. [?] క. దాల్చి బీర మెక్కుంగ న్నుగ, 
లెల నుద్ధతి ప మి, యుద్ధ సారణ మమరంగ నుత్సహించె ॥ వు. 
శ్‌ చావిస్పళించి "ప యోగము నన్నయలో గమనింప6 దగినది. J ర. రనెక వృతి 
— కొన్ని (పతులు ఛందన్స్ను?, 6. సన్నహించి నమిత బలుడు — ౬ 1 ఈ ఐ,గ ; 
నం|గహించె నధికజలుడు _ క ఖ,డ ; నుత్సహించె -- అ.ఎ.ప జె.ఛ,ర్వు. 


న 


వ్‌ మః 
౨05 “ము; 
904 క 
205 క. 
206 చ 
02, 
203 
204 
905 
906 


శ్రీమదాంధ్రమహాభారతము థ్రీ) 


ఖీమ సేనుండును వానికి నక్కజంబుగా మల్లయుదసన్నద్దుం డయి (పతి 
(౧ © థి 
*భటించి నిలిచె నంత. 


_ఐ భీమసేన జరానంధుల మల్టియద్ధము న 
సం, 2_21__10 
సమస త్ర్త్వాతిశయుల్‌ వృకోదరజరానంధుల్‌ 'మహోద్యత్సరా 
[కమ మొహం గడు నల్లి యొంుడొరుల.( బుల్కు.0 దాఠకి రనోోన్యదు 


రమదోర్షండ పటు పహారజనిత ధ్వానంబు (బ్రహ్మాండ భాం 
డము ?నిండన్‌ లయశకాలదండధరిచండ&ోభ మో నా జనుల్‌. 


/| ష్‌ నం. వ. 
1 కరి తరపు లనోన్యా,క ర ణసంకర్ష ణాపకర్ష ణముల నూ 


మరు లయి సనం రాహవ, వార్ష ౦బు బవనసుజాబ్బ హా 6 థపు త్రుల్‌ . 


వయా మకర్కళస్థిర, “కాయుల యుద్దము భయానకం బయ్యె నువ 
"| గాయస పరిఘాయిత కరి,నాయత భుజదండదారుణాఘాతములన్‌. 


ఆతులబలుల్‌ పనస్పర జయార్డులు పార్టివపుంగవుల్‌. మరు 

శ్సుతమగ థేళ్వరుల్‌ సమరళూరులు చాగుణలీలం బోరి రూ 

రత ఓభుజదర్ప మేర్చుడ6గ సింవా”గచేం[దములట్లు వ[జప 

ర్వతములయట్లు ఘోరతరవానవన్భతులేయట్లు నిదణలు€. 
య mn ౧ 


/ 


1. ఘటించి __ పెక్కు (పతులు. 
a సముద్య — పెక్కు (పతులు NEE INE OSS I 
చే ధర్దిత —-— ట,ల.ను; ఘర్దిత == అవ్‌, టో కస 


l. [గాయత = పెక్కు (పతులు. ౨. ఘూయత ౬ సెక్కు. (పతులు. 


1. నిజదర్చ్ప --- ఇ.ఈ.ఐ ఓ; నిజశక్తియే __ ఊంగ; నిజశక్తులే __ వీ.శ.వ, 2, 
గజంబుల యగ, టు ట్‌. గజెం|దులయట్లు - ఘ.రు.ణ.శ,పష, లి. యటు 
ణం గా _ ౧ యు 
లినరులా _ కొన్ని (పతులు. 
టు 


006 


207 


209 


207 


208 


209 


ప 4 అ [any ఆ వక న, శ్రీ జ్య 
వ. ఇటు 'కారె కమానసంబునం |ఎభథమడివసంబునం *దొడంగి ఖీమజరాసంధు 
ag) వామి 


3లెడయుడుగక 'యొండొెరులంబబ్హోయం6. గిట్టియు నడిచియుం బొడి 
చియు( దాంచియుం [దోచియు మవ హాయుద్దంబు చేయయుచుం [ద యోదశి 
నా డిదజుం గిటి మలయుద “కౌళలం మ 'బెనంగు నెడ6 జతురళి 

ళా లు య థు య చి 
నా(టిరా[కియందు కప రాసనంధు నతి శాంత భావం బువలత&ించి యధోక్ష 
జుండు భీమున కిట్టనియె. 


ఎవ భీముడు ఉరానంధుని నందొరించుటు :_ / 


సos 2.22.9 


. విరహితనత్త్వుం డయ్యెం [బతివీరు(డు వీని నశేషధారుణీ 


శ్వర నిక శావరాధు నతిసావాసికున్‌ *వధియించి నీభుజ 
స్టిరత రీరమెలర్న నయ్యనిల దేవుబలంబును *వీబలంబు ఛా 
0) 
నురముగ 'మాకు( జూపుము విశుద్దయళో నిధి మారు తాత్మజా, 


. అని 1 పబోధించిన ననిలతనయుం డనీలదేవుం దలంచి తత్స సాదంబున 


నధికన త్త్వ *నమేతుండై . 


(ఎనీ 


వ క ఆ యుల 2 తలని ఆము BPS దివారా[త నుపి శాంత 
మవర్తత _ అని మూలము భం &-21_17. 4. మీరంబారియు, బొరలంబడి 
ముక; డాసియు వేసియు, చాసియు కడిసియు నానా [వకారంబుల ముహోకోర 
యుద్దంబు సేయుచు ల. 5 యువిడిచియు _ కొన్నీ (పతులు (కాని 
అను వాసకు భంగము) 6 నాటిరా తి [ రయి] — ప.ఓ.గ ణ. 7 కెశలంబునం 


బెనంగు  క.ఖ.డ 5, జరానంధునందు  ఒ 


[arn 


నిక లాపకారు = న ; విహితాపకారు ___ ఆ [2] నిక రాపరాద్దు-_ 
న. న. = వ. లి. వెలుంగ _ పెక్కు [వతులు. 
పిల శా = మః _ నము. EIDE DS ఈసీ 


పూర్వకంబుగా 


1, పవ్మనాభుండు [వబోధించి పలికిన నయ్యనిలతనయుండు సభ క్కి 
ంపన్ను౦ణె డై_ |- కొన్ని 


నయ్యనిల చెవుందలంచి -_ ఎఊ.ల 2 సమన్వితుండై [సం 
|వతులు 


210 


211 


212 


218 


214 


శ్రీమదాం[ధధమహాభారతము 60? 


, ఆతని బట్ట్లయె ర్తి 1 నిపహాశాహిశ2విరుండు చానిముక్కునన్‌ 


వాతను గర్భరంధ) ముల వారక ళోణితధార మ మ 
వాతనుతుండు వీచె శతవారము లుద్దతచండ వాతనం 
ఘాతవీవ_రమానతృణఖండసముం డగుచుండ మాగధున్‌. 


. *మజీయును, 


. వఎఅచలణవ( బట్టకొని వడిం 'జథటీచి జరానంధునంధినంధు ల*యెమ్ముల్‌ 


విశిచి వధియించి .నూశ్చను, వటిల(గ థీముండు భువన వలయం బ| దువన్‌ *. 


. బువసీతిఅందు “వం స్సెనొ హిమా చలశ్యంగము “వయ్య లయ్యునో 


శంిదణివిదారణం బయిన శబ్దము దా నిది యేమియుొుకౌ్మ "భి 
రవ మయి !పిన్నె నంచును బుకంబున వారు భయంబు”వొంది రం 
దువిదలగక్భముల్‌ “గలంగి నుక్కుడ ౫౯ 'మగ ధేశునై న్యముల్‌ , 


ఇట్లు భీవుసేనుండు జరానంధు. ' ఎంపి వానివధియించుట జగ ద్విదత ౦బుగ*( 
దదీయ*గ్భవా ద్వ్యారతో౮ణనమీపఎబునం దత) శేబరంబు *వె చిన నది సర్వ 
జనభ యంకోరం బయి యుండె నంత నాదిత్యోదయరోబున. 


న! జరీ YY జో గ్ల ర ళా 
1, పబజిఅ* రుస, మతా = ఏ జ ఎర్యుడు జన్య 7 
ళీ 


ఖుష్‌ గా 
1. ఇది కొన్ని | పతులలో శీయు, 
సర చు యమస్య 
అరువాత అయ్య్యవన రంబున అను పచనము కొన్ని (పనులలో గలదు. 


* 


౮ a ua ON ఇ 
(పతులు, ౨, యొముకల్‌ - అ,ఓవమ.చ లే, ఈ పద్యము 


| 
we షా 4 Wn జ్‌ పర wt c) (ER 
a | దెస్సెనొ _ ౧. బి భ గ్నమ య్యునో _ పెక్కు (పతులు. లి. నిభేదనం లై న 
మ he లు అల (పతులు. 5, వొందగానునిదల _ కసం .క ర రయ్యు 
పదల __-- ఎక్కు (పతులు. "చల ౧౨ సం, 2, మగచేళ _ కసం 


1. జంపుట = పెక్కు (ప్రతులు. 2. నగర -- అబి గ.ఘ లక షు. లొ. వి 
నర్వుజనభయంక రుందై పెక్కు (పతులు 4, రుండై యుగాంత్యకాలరు దుండునుం 
బోలె నున్నం౦త _ ఉ.ఊ,వ ఓడర్వు.ల+శ.వ.న గ్‌, బైన - పెక్కు పతులు. 


608 


215 


216 


215 


216 


217 
218 


ంళొ 


న్‌ 


సభాపర్వఃము __ ప్రథమాశ్వాసము 


౨4 దారౌనంధు నోఖివీ క్ర గాబించీ సము జీమాట్టశులతో 
సం. 2200 


. గరుడధ్వజుం డప్పు కరుణానమేతు(ణై యమ్మాగధుల కెల్ల నభయ మిచ్చి 


మొగి జరాసంధుచే నిగృహీతు లయి యున్న పృథీవీపతుల 2విడిపించి చెటలు 
మోతితు లె ననర్వత త్తి) యులచేత నంశుద్దరత్న పుంజముల జేసి 
పూజితుం డయి తన శేజంబు వెలు(గంగ నవాదేవు నజ్జకాసంధతనయు 


నో డ కురా మరీ తదున్న తరాజ్యంబు, నందు నిలిపి హృదయేవేరవివిధ 


రత్న *రాజినుందరంచె న మగభేశు, రధము. దేరం బనిచె *రమణతోడ, 


. తొల్లి తారశకానురసం| గామంబున నిం|చారూఢం బయివ దానీ నిందు 


వలన వసు వనురాజు వడ సె వానివలన బృహ[దధుండు వడసె నని *తద్దివ్య 
రథ్యపభావంబు. సెప్పుచు ఫీమార్జునస మెతుం డయి *యారథం బెక్కి_ 
చ|క్రధరుం డఖలరాజచ|కంబుతో నింది[పస్టగమనోన్ముఖుండై *గరుడనిం 
దలంచుడు( దత్త ణంబ, 


అనల పభాభిళోభిత, ఘనతరతనుదీ పు 'లొప్ప(గా వచ్చి వడిన్‌ ' 
వినతాతనయు (డు వినయా, వశతోరుశిరన్ము( డయ్యె ననజాతునకున్‌. 


ఇట్లు వచ్చిన వె నతేయు “నతి పీతిం దద్దివ్యరథ సార థ్యంబు? నందు నియో 
గంచి 3మ్చుసో వాయు వేగంబునం గృవ్హేభీమవిజయు లిం|ద|వస్తిపురంబు 
(ప వశించి; రంత. 


1, యొగి_ బక్క పతులు బీ, విడిపించె చేర్మి-అ. ఈ. ఎ,ఐ జె.క ఖ.గ.ఛ,జ ర్వు.వ 
శి. మలరవారియు_జ. 4. ఖచిత ; రాజ_ఊ.ఎపఏ. శ. రయముతోడ_ఊ.2ఒ.వీ 
శప. 


1. తదీయ _ అ ఆ.ఈ ఊ.ఐ.ఒ. టె.క.ఖ గ,ఘ. 2. దాననెక్కి కొన్ని పతులు. 
లి (వస్థపుర గమనో _ ఏ.ఒ.క.ఖ.ఘ. ఉ గరుడునిం __ కొన్ని|పతులు, ర్‌ నతు 
ణంబ  దిి.గ.చ. 


1. లనగగా _ ఉ ఎ.ఓ దొ .క,.ఖ.గ.వ 


1. నాదరించి - ట, నతి|పీతిం _ కొన్ని వతులలో లేదు 2. సేయని యోగించి- 
కఖడ లి. యతడు తేరు గడప మనో _ వా. కాని, ఇది ఛ.జ (పతులలో తప్ప 
తక్కిన వానిలో లేదు. మూలమునను లేదు | భీమార్జునులిం ద _ కొన్ని| పతులు. 
ద్‌, వుర|పవేశంబు చేసిరంత _ అ ఆ ఇ.ఊ 


219 మ. 


బిలి0 క, 
౨21 క. 
వివఐ వ. 
228 క, 
219 
220 
221 
222 
229 


391—39 


శ్రీమదాంధ్ర మహాభారతము 809 


జన*న నంతా )సకరు౯ా 2మప్రళోద్దతు జరాసంధు౯ “పారి రణం 

బున భంజిం చెం బభంజనాత్మజు(డు *భూభుగ్వీరులం దన్నిరో 
ధననిర్నుక్తు ల జీసె నింక జతురంతతోణికిన్‌ ధర్మనం 

దను సా మాజ్యము పూజ్య మయ్యెనని మోదం బంది రుర్వీజనుల్‌ . 


ఆయుగధనివాతు(డు గాని య, జేయు జరాసంధు భీమసేనుడు విజయ 
(శ్రీ యెనంగ నోరెం గాక, త్యాయతభుజశ క్కి నొరుల కలనియెియంచున్‌. 


వురజను లాశ్చర్యంబున(, గర మనురాగమున6 బరమకెతుకమున( జూ 
చిరి *బోరన వచ్చి వృకో, దర దామోదర సునేందతనయులం ౫ బీతిన్‌. 


అగ || న్‌ వ 
కృష్ణ ఖీమవిజయు లిట్లు విజయవిభాసితులయి వచ్చి ధర్మ రాజునకు మొక్కి 
జరాసంధుబంధనంబువలనం దమ చేత మోతీతులైన మహీపతు*ల నెల్హం 


జూపిన. 


సవినయ'నతో త్తమాంగుల, నవనీశుల నందటను *యథార్హ్మ పియగా. 
రవమున( బూజించి కురు,(పవరు(డు త దేశములకు వబ్చకువడి( బం చె౯, 


1. సంతాప _ ఊ.ర్చు. మ మ. ప ; బలోద్దతు-ఆ. 
బౌ.చ.ర్సు.స ; మతోద్దతు - న శి. మదాంధున్‌ _ సెక్కు[ప్రతులు ; బలాథ్యున్‌ _ 

ఏ.వీ.ళ,మ.న , సముద న. 4. భూభృద్వీరులం -- ఆ.ఇ ఈ.ఉ.ఊ.ఎ. 
ఐ.ఒ.ఓ.క.గ.ఘ.ళ.మ (వీనిని బట్టి ఉకార బుకారములకు యతి అంగీకార్యము); 
తాభూభృత్తులన్‌ __- ఖాసం ; దాభూమీశళశులం --- రు. ల5.ము [మ] పూజ్య 
మంచును (బమోదం — అ,.ఆ,ఏ,.ఒ,ఓ.దొ.ఘ.జ; ; మయయ్యెనంచును |[బమోదం-_ 
రు.న, 


1. వీర శ్రీ -- భ పతి తప్ప తక్కిన అన్ని పతులు. 2 యెొందున్‌  ఐ.వ, 
ఇభ రన నికు. (పతులు. 2. నెమ్మిన్‌ వో 


1. లువిజయ _ పెక్కు [పతులు ; లు వీర్య శ్రీ) విభవ విజయ ల. 2&2. లం 
జూపిన _ కొన్ని పతులు. | 


kh వినమితగాత్రుల  ఆ.ఒ.ఘ, ల్‌ దయార్డి = ఎట. లి. బంపిరయమునన్‌ -- 
ఘ ; బరువడి బుచ్చెన్‌  ఇ.ఈ.ఎ.ణ. 


610 


౨24 


వివిర్‌ 


226 


2265 


224 


225 


226 


227 


సభాపర్వము__పధమాశ్వాసము 
_: రృ మంథు ద్యారకానగరయున తడగుఖి :_ 
E9 
సం. 2-22.98 


. నారాయణుండును 'ధర్శళాజు వీడ్కొని తద్దివ్యరథారూఢుం డయి 


2ద్వారవతీవురంబున కరిగి నంత నిక్కుడ, 


* భరతకులై కభూషణు(డు భాసుర తెజు (డు ధర్మ నందనుం 


డురుభుజవి[క్రమంబున జయోన్నతి. బోలా పీరు లోకపాొ 
లుర యని భీము బార్లు నకులున్‌ నవాదేవుని.(2బంచె. దూర్చు ను 
త రమును బశ్సిమంబు మణీ ద&ిణముకా వరునన్‌ జయింపంగల౯. 


= ఇట్లు పంచిన  నలువురు 1నపారచతురంగ*బలన మేతులై నాలుగు 


సము దంబుల్నపై నడచు నపూర్వసము। దంబూీలుంబో లె నాలుగు 


దిక్కుల *వై నడచిరనిన విని జన మేజయుండు వై శంపాయనున కి ట్లనియె. 


. శనరసుతు లయ్యొదిక్కుల, కరిగి మహీపతులచేత నర గొని ధనముల్‌ 


2దెరల(గ( చెచ్చినమార్గము?, బరువడి నెణి(గింపు కనాకు బరమమునీం్యదా. 


* ఆని యడిగిన జన మెజయునకు వె శంపాయనుం డిట్లనియె. 


1. పాండవుల -- కొన్ని పతులు ; భీమార్జున యమళుం దిగ్విజయంబు సేయ 
నాలుగు దిక్కులకుం బనుపుమని ధర్మ రాజునకుం జెప్పి వాంశవుల నందరి గని 
వీడ్కొని _ వ. [ఇది మూల్తానుగుణము కాదు]. 2. ద్వారావతీ కరిగనంత -- 
చెక్కు. (పతులు. 


న కొన్ని [పతులు జ బుచ్చె __ ఈ.ఎ,వ. 


1 తమ్ములును నపార_--ఆ,మ వి. బలనమన్వితులై __ఇ.ఉ.జౌ.చ లి. లునుం - 
కొన్ని (పతులు. 4. కరిగి రనిన _- సెక్కు (పతులు. 


1 నరపతి పనుపున దిక్కుల _ ఈణల ; నరవతు లయ్యయి దిక్కుల ఏ. 
నరవరులయ్యయి ఆరు కంకర... ఈ బొారతిలొరి స. శమాకుముూుతులు; 
ఊ.ఓ.క,ఖ చ. 


229 


290 


281 


229 


280 


281 


సీ 


శ్రీ మదాం(ధమహాభారతము B11 


_2 అర్లునుం ఢుత్‌ రి దిగ్లిరజయం దు సేయుట = 
నరః 2297 


అగ్నిద త్తం బై నయద్దివ్యరథ మెక్కి గాండీవధరు. డతిఘర్మసమయ 
*ఘర్మాంశుండునుంబో లె. గౌ బేరదిగ్విజయార్హ్ద ముగ పతాపాగ్ని 

వెలుగ 
జని *పుళించావనీశ్వరునోర్చి "| పతివింధ్యు( డనువాని నోడించి య|శమమున 
మణి యఖిలద్విపమండ లేశుల నెల్ల 6వళవిధేయులం జేసి వారుదన్ను 


. “భక్తింగొలిచి రాగ (బాగ్గ్యోతిషంబుె, పిత సదత్స్పురమున 


విభుం డశంత 
10ఏబలముతోడం బన్ని భగదత్తు( 11జేతెంచి, విజయుం దాంకె సమరవిజయ 


"కాంత.. 


1ఇట్లు కబరసాగరానూపవానులై న 2 యోధవీరులతో బన్ని భ గదత్తుండు 


పార్టుతో నెనిమిది దివసంబులు మహాయుద్దంబు సేసి తదీయ * జాణ భగ్న 
బలుండె పార్తున కిటనియె. 
రా థి ౧౧ 


* ఏ నిందసఖు(డ నీవును, భూనాధ నురాధి*నాధ పుత్తు)ండవు నీ 


తో నని సేయుట యుచిత మె, యే*నోడితి. * జెప్పు మెద్ది యిష్టము నీకున్‌. 


1. ఆదిత్యరధ మెక్కి ఇ. 2. ఖరకరుండును __ ఆ. కి. ఘనుడును.. చ 
ఓ. కుళింగావనీశ్వరు _ స. క, (పతివింద్యుడను _ ఆ.ఎ.ఐ.బొ.ఖ.గ. చ.రు.ళ,వ 
మూలమున పతివింధ్యుడు. భం £_23_15. 6. వశవర్తులుగ -- గ; ఏర 
విధయులుగ _ చ.ల. 7. బరిసిగొలిచి _ ఖ.చ. ర. దత్సురంబు విభు _ పెక్కు 
(పతులు. 9. విభుడు తన్ను బలము చ. 10. బలిమితోడ -- ఊ , బలము 
తోడ గూడ  ఆ,ఇ ఒఘ. 11. డెదురించి _ ణ, 


1. ఇట్లు న _ వెక్కు (పతులు; ఇట్లు సాగరోప వనవాసులై న యాఖీర 
శబర వీరగణంబుతో ___. రు. 2. యూోధవీరబలంబులతో __ ఈ.ఉ.ఎ ఐ.క.డ.ణ 
ల వీ.ళ.వ ; యోధబలంబులతో.__ఊ. శి, బాణభగ్న రధుం డై -- అ ఈ. ఎ.ఐ.బి. 
గ.చ.ణ ల; బాణాఖీల భగ్నుండై ---క ఏ; బాణభగ్న బాహుబలుం చె --- ఉ. 


1. పునకు పాతక ఘః నాధపుతుడవట - ర్ము; నాధ పు[తుడవగుటన్‌ మానితి 
సమరము సేయగ _ ఆ.ఇ.ఘ. 2. నోడుదుబంపుమేది __ క. లి. గోరు_అ, 


B12 


వ్‌విపి 
288 


294 


2ల5 


286 


232 


2838 


234 


285 


286 


సభాసర్వము___[పథమా శ్వా సము 


. దానిన చేయుదు ననిన విని భగదత్తునికు( జార్లుం డి ట్లనియె. 


. కురువిభుండు రాజసూయా, ధ్వర మొనరింపం గ'డంగా ధర్మజు(డు *నిరం 


తర ధర్మశీలు డాతని, కరి వెట్టుము రమ్ము పీతి నమ్మఖమునకున్‌ * 


. *అని యాభగదత్తుచేత నపరిమితధన రాసులు గొని 2ధవదది శాభిముఖుం 


డయి ధనంజయుం డరిగి, 


. అతులచతురంగ సేనా, యుతు( డంతర్లిరి *బహిర్షిరొపగిరుల భూ 


పతుల నని నోర్చి శౌర్యో, న్నతి. గొనియెను వారిచేత నానాధనముల్‌, 


. మటి యు *నులూక దేశాధిపతి యగు *బ్బహాంతుని. బరాజితుం జేసి యు త్త 


రోలూక వామదేవ *ఉమోచాపుర నుదామ *నునంకులంబు 6లనుదేశం 
బుల రాజుల జయించి దేవప౦స్పంబున చేనావిందు నోడించి ?విష్యగశ్వుం 


Be సెక్కు. [(పతులలో లేదు. 2. కరునుం డిటనియె, కునరునుం డిటని యె 
జ ౧ ణు ap) 
పెక్కు పతులు. 


1 బూనె -- చ. 2, దయాపరదానళీలు--ర్వు. రి. నీవు - ఆ.ఇ.ఒ.ల. 


1. అని భగదత్తుచేత _ ఆ.ఇ.ఒర్హు. వ. ధనంజయుండు మరియు ధనదదిశాభి 
ముఖుండై యరిగి ఏ.బె.ణ 


1. బహిర్షిరశ్వర భూమిపతుల  ఊ ల. 

అంతర్గిరించ కౌంతే యస్త ధైెవచ బహిర్గిరిమ్‌ | తధోపరిగిరిమ అని మూలము. 
భం, 28-242. _ బహిర్లిరమ్‌ అని | భం] పొశాంతరము ననుసరించి బహిర్గిరోవ 
గిరుల అను రూపము సాధువు సిద్ధాంత కౌముది యందలి “గిరెశ్చ సనక న్య 
అను అవ్యయీభావసమాస [వకరణములోని తుది నూత9ము వలన గిర్యంత మైన 
అవగ్థియీ భానసమానమునకు అచ్‌ (ప్రత్యయము వై కల్పికముగా నగును. దీనిని 
బట్టి అంతర్జిరి, అంతర్గిరమ్‌, బహిర్గిరి. బహిర్గిరమ్‌, _ఉపగిరి, ఉపగిరమ్‌ అను 
రూపములు కలుగుట కవకాళమున్నది. నన్నయ బహిర్గిర - ఉపగిరుల 
అనుచోట అచ్‌ [పత్యయము వచ్చిన రూపము వాడియున్నాండు. (పాణిని. 
54.112, సి. కౌ. 688). 


1. గరూశ - అ,బఒ.క.ఖ.ఘ,డ.నస; గులూత ఇ ఈ,జా.గ శ.షన 2 బృహ 
దృలున్‌ -_- వెక్కు[పతులు ; బృహదళ్వున్‌ _ అ ఘ.చ.న. 8. యుత్త రకులూత- 
చెక్కు. (పతులు _-- మూలమున. కులూతవాసినం రాజజా బృహన్న ముపజగ్భి 
వాన్‌ _ అని కలదు. భం. 2-244, 4. గోదావరి అని వెక్కు వతులు. 
కాని యిది మూల విరుద్ధము రీ సు నంద--కొన్ని (పతులు. కాని మూలవిరుద్దము. 
6. లను నేనుదేశంబుల -_ ఉ.ఊ.ఎ.ప.ఐ.జెంల. 7. విష్వదశ్వుండను __- 


శ్రీ మదాం[ధమహాభారతము 618 


డనురాజు వి|కమం కిబడంచి పార్వతేయుల గర్వం *బుడిపి బర్బర శబర 
తురుష్కపతుల వశగతులం జేసి 1! మాళవ!*పౌం డకాళ్ళీర |తిగ_ర్హ లోహిత 
సుధన్వ గాంధార కాంభోజ ికోసలపతులచేత విచిత్రోరత్న కాంచనవస్తు 
వాహననివపాంబులు గొని చి తాయుధరషీతంబై న సింవాపురంబు 
15మృథించి సింహాసనాసీను లయిన వనచర16దస్యుల వళ్యులం జేసి శ్వేత 
పర్వతం “బతి కమించి యట చని కాంభోజకటకుం డనురాజుచేతం 
బూజితుండై హోటకచదేశంబున మానసం బనుకొలను బుషికుల్యంబును 
జాచి యందుల రాజులచేత 20న పరిమితప దార్థంబులం ది_త్తిరి కల్మావ 
21మండూ కాఖ్య మయూర వాంసన 22శుక సవర్ణ ౦బు లె న వాయంబులం 
బర్వతనిభంబులై న యిభంబులం గొని (2'హమకూట నిషధాచలంబులు 
గడచి గంధర్వనగరంబులు గాలిచి శతసపహా స యాజనాయతం౦ బయి శుద్ద 
సువర్హ మయం బయి శతేజోరాశియయిన మేరుమహీధరంబు నాలోకించి 
జంబూమహావృవంబును జంబూమపహోనదియునుం జూచి తత్తీరంబున 
మరువునకుం [బదకీణంబు గా, జని గంధమాదనపర్వతం బతి క్రమించి 
తద్దిశాధిపత్ను లెన సిద్ద విద్యాధర చారణ గంధర్వులచెత నానావిచిితవస్తు 


సెక్కు (పతులు. 8. బుడిపి --- అ,ఊ.ఎ.ఐ.ఓ ఖ. 9. బడంచి -- పెక్కు పతులు, 
10. పారశీయ, పొరళీక —_ అని భిన్న (పతులు. [1. మాళవ __ పెక్కు [పతు 


అలో లేదు. మూలమందును లేదు. 12 పౌం|డ  కొన్నింట లేదు. మూల 
మునను లేదు. 13, కోసల _ సెక్కు [పతులలో లేదు. మూలమందును లేదు. 
14 రత్నకాంచన --- పెక్కు (ప్రతులలో లేదు. 15. సాధించి - పెక్కు 


(పతులు. 16. పతుల _ పెక్కు (పతులు ; నాధుల _ ఈ ఊ.ఏ. కాని మూల 
మున వినిర్ణిత్య్వదస్యూన పర్వగ చాసినః_అని కలదు. భం. 2-24-15. 17. బతి క్ర 
మించిచని _ పెక్కు ప్రతులు [8 భోజకటకుండను -- పెక్కు (పతులు. కాని 
మూలమున కాంభోజ. భం. 2-24-892 19. మానసం నర ఉత్తమమ్‌ | బుషి 
కుల్యాశ్చ తా? సర్వా దదర్శకురునందన 8-అని మూలము భం. 2.25.4; మానసం 
బను కొలన ___ అని వా. 20. నపరిమిత పదార్థంబులం — ఇది పెక్కు 
(పతులలో లదు. 21 మండూకాడు -_ పెక్కు (పతులు న మండూకావాన్‌ _అని 
భం 2-25-6 ; మండూకాఖ ్యన్‌ - అని భం పాఠాంతరము 28. కుకవర్హంబు 
లైన -- పెక్కు (పతులు. ౨8. మావమకూట నిషధాచలంబులు _ మొదలు 
కొని మాల్యవన్నీర పర్వతంబులు గడచి - అనునంతవరకు గల భాగము---ఉ ఓ, 
ఖ.ల వీ. [పతులలో మ్మాతమే కలదు. తక్కిన |పతులలో నీ భాగము లేదు కాని 
యీ భాగమునకు మూలము -- పిపియస్‌. (పతిలో 2.25.6 నుండి 49 వరకు 
కలదు భం. (పతిలో లేదు. పూర్వము ముదితములైన శ వ. (పతులయందును 


614 


287 


288 


289 


237 


Ts 
co 
Co 


289 


సదాసర్వము___ ప్రథమా శ్వాసము 


వాహానంబులు గొని మాల్యవ న్నీ లపర్వతంబులు గడచి) యు త్తరకురు 
2*జిశములకుం జని హరివానం బను పురంబు పె విడిసిన, 


తా. 
తూ 


| తచద్ద్వార!పాలకుల్‌ చారుణాకారు లపారబలాఢ్యులు పార్గుకడకు( 


2జనుదెంచి సుర రాజసన్నీభు నాతని( జూచి యచ్చెరువడి ళూరు లెందు 
నీయట్టి రే కురున్ఫహేవీర పర్యా ప్తమయ్యె నీవిజయీేవీశ్యాతిశ యము 
వసుమతీనాధు లెవ్వరు నిట్లు బలిమిమై “నిటవచ్చిరే తొల్లి యేయుగముల 


. నున్నత[పతావ యు త్తరకురుభూము, లండు జనులు వీని నవనిచరుల 


కివి యగోచరంబు లిందు సాధించి?యొ, ద్దియును కిగాన(గ లేదు తివిరి నీకు. 


* అయినను నీవచనంబు సేయం గలవారము 'మమ్ము( బనువు *ముసీన చారికీ 


నరునుం డిటని యె 
డ్డ య 


. రాజనూయాధ్వరము ధర్మరాజు సేయ, నుత్సహించి*నవాండు 


తదుత్సవమున 
కిండు మీయందు. గలవస్తు వెద్దియెన, నమ్మహీనాథుసా మాజ్య *మతిళ 


లుంలు. 
౧౧ 


నిది లేదు. వావిళ్ళ |వతిలో నీ భాగము కుండలీకృత మై యున్నది. 24. చెళం 
బుల [న] వారివానంబను _ చెక్కు (పతులు, 


1 పొలురు __ పెక్కు (పతులు. వ జను దెంచిసనుర నన్ని భునిఘను | నాతని_ణ 
ఈ పారమున [పాసయతి కాని యీ పద్యము సర్వయతి వమ “౩ వర్య 
(పఖ్యాతమయ్యె అటానే వరపర్యాప్త---కనం, 4 శి ర్వ్యాతిశాయనము mers. 
విద్యాతి eee ల హా బల్ఫి మెబూనియిట ఊర. "6; నిందువచ్చి3_ల. 
/, యె/య్యవియుగొనగలేరు తివిరిజనులు యొరులు | = ఆ.క.ఎ,ప,.క.ఖ ఘ,డ.ణ 
| (పానయతి యగును]; యెయ్యవిగొనంగ లెవు తివిరి నీవు---న. [|పానయతి | 
క .గొనగ నవు నివు య గ శమ మూలమున జ నఛాపికించి జ్ఞత వ్యమర్జునా 
(త(పదృళ్య త భం. 2-25-11 అనియు పార్టనేదం త్వయాళక్యం పురం జేతుం 
కథంచన ఉపావర్శ న్వకల్యాణ పర్యాప్తమిదమ చ్యుత భం బి_.లక్‌_ 9. అనియుకలదు. 





1. మమ్ము -_ సెక్కు (పతులలో లేదు; వి. మనిన నర్జునుం డిట్లనియె _ 
(ల్‌ జు య 
కొన్ని (పతులు 


1. యున్నాడు మహోత్సవమున __- ణ (ఉన్నాడు --- ఆను రూపము గమనింపం 
దగినది) 2. మతిశయిల్లి _- అ.ఇ.ఉ ఊ.చ.ల.వీ.సూ ; మతిశయముగ -__ 
పెక్కు (పతులు. 


yy 


శ్రీమదాంధమహాభారతము 615 


240 వ. అనిన నయ్యు త్తరకురు "భూముల రాజులెల్ల నర్జునున కతి“ ప్రీతచిత్తులయి 


241 


వ4వి 


240 


Dhl 


242 


యమూల్యంబు లేన యవరిమితిదివ్యరశ్నా భరణంబులు దెచ్చి యిచ్చిన. 


తరలము. "తరణిసన్నిభు ధర్మపుత్తు నుడార కెజము *పర్వ భా 
స్వర *నుసంపద6 జాకశాననిశాసనంబున నిట్టు లు 

త్వర *కురూ త్రము: దొట్టి యుత్తరధారుణీశులు *వళ్యు లై 
6కరధ్రనంబులు దెచ్చియిచ్చిరి “గొరవంబున ధన్యు లై . 


= థీమసెయుండు వూర్చదిగ్భిపయంభు "సేయటలి : 
ల న. 


అట ఫీమ సేనుండునుం 2బరచ।| కమర నం బయిన 3బలచకంబుతోయ బూర్వ 
“క్కు. కుం జని *పాంచాలపతిచేత సత్కృతుం డయి విదవారాజు జనకుం 
డనువాని జయించి "దశార్ణ పకియయిన నుధన్వుతో మహోయుద్దంబు 
సేసి తత్పరా[కమంబునకు “మెచ్చి వానిం దనకు శీసేనాపతిం -జేసికొని 


1. చేశంబుల సెక్కు (పతులు, 2. పీతులయి యపరిమిత ___ పెక్కు 
పతులు శే దివ్యాం బర రత్నాభరణంపులు ల; దివ్యాంబరా ఖరణంబులు 


నపరిమిత దనంబులు = పీ.* మ. 


1. ధరణీవుండగు = ఎక్‌ ఫుడ ధరణివిభుడగు అన, ధరణి శ బుడుఎఎఐ. చ.స 


ధరణిలోపల రు. ౨ పర్వి - రు... లి. బలాఢ్యుడు -- 
భాసం ; బలుండగు _ ప.ఖా; ఎఐంబున - వీశష. శ నృపాలుర - కొన్ని 
(పతులు ; కురూద్వహులాదిగాగల = ఓ రి. వచ్చి ఇ. 6. కలధనం 


బులు దెచ్చియిచ్చిరి గెరవంబున = ఊ ఓ.గ చ.ఛ.ష (దినిని బట్టి “రలి లకు 
(పానచెల్లవచ్చునని తెలియుచున్నది.) 7. గారవంబున నెయ్యులై -_ల;గార 
వంబున వఘ్యులై = రు; గారవంబున రమ్యులై ఆ కొన్నీ (పతులు. 


1, అంతనట _ ఇ ఊఏ.ఓ దొ,చ.ల 2, Sra భేద (మర్జ) నంబి_ న బలం 
బులతో _ ఓక ఖ.ణ. వి. బలంబు (ల) త్ర - కొన్ని (పతులు శ. దిక్కున 
కరిగిన - చెక్కు పతులు, ర్‌, Se ఏవిధోపాయెః సాంత్వయా 
మాసపొండవః = అని మూలము భం. విదిరి_9. 6. నోడించి పెక్కు 
(పతులు. 7, దాశార్జవ _ అ.ఎ.క.ఖ,గ.రు ; దళార్జవ - చణ. ర. సేనాధి 


పతిం గావించుకొని _ అ.ఒ.ఓ ; సేనాపతిం గావించుకొని _- ఆ.ఇ.ఏ.గ.ఘ.ల ; 


616 


సభాపర్వము __ ప్రథమా శ్వా సము 


9యశ్వ మేభధేశ్వరుం డయిన రోచమాను ననుజిసహితుం బరాజితుం జేసి 
చేదివిషయంబునకుం ]11జనిన. 


౨48 చ. అతని నతి పతాపు ననిలాత్మజు. గానంగ వచ్చి చేదిభూ 


బడక 


243 


పతి శశుపాలుం డెంతయును భ_క్తిపరుం డయి రాజసూయ ము 
న్నతి 'నొనరింప నున్న యమనందనుయత్న మెటింగి రత్న కో 
భితధనరాసు లిచ్చెం గడు. [బీతి *సమన్వితుండ్రై *ముదంబున౯ 


. ఖీను సేనుండును శిశుపాలుపురంబునం గొన్నిదినంబు లుండి పూర్యదిక్కున 


కరిగి పుశిందపురంబుక 1నుకుమూర సుమి తులం గుమార విషయంబున (ణి 

మంతునిం గోసలదేశంబున బృవాద్బలు నయోఛ్యాపురంబున *దీర్హ ప్రజ్ఞుని( 

గాశీరాజును సుపార్ముని *రాజపతి మయైనీసుధన్వుని మత్స్యమలదపతు 

లను గర్లాట దకిణమల్లులను మర్గించి వారిచేత నపరిమితధనంబులు 

గొని మగధపతియయిన జరాసంధతనయు సవాదేవు నాశ్వాసించి హిమ 
యీ 

వత్ప్చర్వితపార్శ్వంబునం జలోద్భృవం బనుదేశంబును భల్లాటచేశంబును 


సీనాధ్యయుం చేసికొని _ శ.ష 9. యళ్వమేధాద్వరుండయిన -- ప,జ. కాని 
యిది మూలమునకు విరుద్దరూపము. _ 10. రోచమానం నవోనుజమ్‌ | జిగాయ 
సమ రేవీరోఒలేన ఒలినాంవరః, అని మూలము భం 2.26.6. నహితుంబరాజితుం 
చేసి _ ఐవీ, నహితంబుగా బరాజితుంచేసి _ ఊ ; నసహితంబువశు౧ంం చేసి  శ.ష; 
నహితువి థయునిం జేసి గ; నహితునిహాతుం జేసి వా. కొన్ని (పతులు. 
11. జనియెనంత - ఉ.వ ఓ.డిొ.ల, 


1. మెయిశేయ __ ల. ౨. వరుండగుచుకా ముదంలబునన్‌ _. అ.ఆ.ఇ-ఊ.ఒ-ఘ. 
చి లి [పియంబునన్‌ సప సల 


లో 


1 సుకుమారును గుమార _ అని వెక్కు పతులు -- కాని సుకుమారం వశేచ[కే 
సుమితంచ నరాధివమ్‌ __ అని మూలము భం. 2._26_.[0. 2 దిర్హపజ్ఞుని నం 
చెక్కు[పతులు -_- మూలము దీ ర్షపజ్ఞం మవోబలమ్‌ భం. 2.87 -- 2, వా. 
(వతిలో దీ ర్థయజ్ఞుని అని ము[దితము. లి. గజపతియైన -- పెక్కు (పతులు. 
4 కందర్పును, సుకుమారును, కుశాయుధుని _ ఇత్యాదిగా భిన్న పతులు. 

సూచన: ఈరాజుల పెర్లవిషయమున భిన్న పతులు భిన్నవిధముగ నున్నవి. అంగీ 
కృతపాఠమే చాలవరకు మూలానుగుణముగ నున్నది శెలుగు[పతి యందలి 
చేరుల వరుసకును, మూలమందిచ్చిన పేరులవరుసకును భేడమున్నది. ర్‌. కర్జాట. 


245 


- 246 


24" 


నికీ 


246 


247 


eg. 


శ్రీమదాం[ధమహాభారతము 617 


జయించి యిందపర్వతసమీపంబునం గిరాతపతుల చేడ్వురను 6శర్మక 

వర్మకులను జం|దసేన సము[దసెనులను గర్హవత్సపతులను బుం|డపతినిం 
లం 

బెం డక వాసుదేవుని వశగతులం జేసి. 


ఉత్సాహము. అతుల శార్యు. 'డనిలతనయు( *డమిత వాహినీపచా 
3 జగ $ 

సావి ధరి|తి దలర నిట్టు అరిగి పూర్వదిజ్బ వా 

పతులచేత రత్నరజత*“భర్భుతతుల గొనియె భూ 

నుతయశళశుండు వేబువేణ 5నూటుకోట్ట సంఖ్యలన్‌ . 


_౨ నవాదోవుండు ద జీజదిగ్గదియం దు “నేయథ్‌ :_ 
సం, 2-28-1 


- "అట సవాదేవుండు దఊణిదిక్కు.న కరిగి *నుమి|త శూరసేన దంతవ క్తి 


యవనులను గోళ్ళంగగిరి నివానులను జయించి కుంతిభోజుచేతం [బియ 
పూర్వకంబున సత్కృతుం డయి 


జలజనాభు పగతు జంభకుం డనువాని, *భూరిబలునిపుత్తు( బోరిలోన 
నొడిచి వానిచేత నుత్తమగజహయ, రత్నతతులు గొని పరాకమమున. 


మూలమునలేదు. 6, కళ్యప కౌళికులను సుధర్మ ధార్మికులను చంద సేన 

సము ద సేన (ను) లను కర్షవత్సపతులను -- అని కొన్ని పతులు, కాని మూలాను 
లం 

గుణము కాదు, 


1. డనలశేజుడమీత _ న. 2. డఖల వాహినీ _ ఉ.ఎ.క,ఖ డ ; డధికవాహినీ_ 
రు. లి. దలక న, ఓ భస్మ అని చా. కానీ మూలము _ కాంచనం 
రజితం వ|జం విదుమంచ మవోధనమ్‌ భం.2.27.26. ెక్కు[పతుల యందును 
భర్మ యనియే కలదు. భ్‌ నూరుకోటి __ ల. 


1. మరియు __ సెక్కు[పతులు ; మరియు నట-- ల. జి. దిగ్భాగంబునకుంజని _ 
ఉఎ.ఓగ. లి. సుమితవమమి[త - ఉ.ఎ.ఓ.క,బ. కాని మూలమున వసు 
మిత లేదు. 


1. భూరిబల నమేెతు __ ఆ.ఉ.ఊ.ప.బ ఓ జొ.ఘ.ఛ.ల.వీ.న ; భూరిబల సమగు--- 
రు.శ.వ ; భూరిబలు సుమత్రు వ్‌ ఎ.క .ఖ.ఛ+డ ణ,స, 


618 


248 


249 


250 


ప్‌] 


ఐివ్ర్‌2 


2598 


బిఫికీ 


Aw) 
బ్యా 
అం) 


249 


251 


258 


254 


ణో 
సబాపర్వము.__ ప్రధమాశ్యా సను 


ల లి wre 
| నర్మ దాసమిపంబున వవంతివతుల విందాను!విందుల *మంవరు,లం జేసి 


త 
చని మాహిస్నతిపురంబు పయి విడిసిన. 


. "వీరుడు తత్సురవిభు( డు, |గారిఏిమర్లను(డు నీలు. డనువా(డు మవో 


చారుణబలు. డై_ సమర, = పారంభాత్యు గుం డయ్యెం బాండవుతోడన్‌ - 


అంత, 


ఎదరికొని *దహానుం ఇగసనుు వరునను సవాదేవునకల వాహినిమాద్య 


త్కరులపయి( దురంగములపయి, వరరథములసయి( బదాతివర్షములపయిన్‌ . 


. అనిన వినీ జనమేజయుండు వె శంపొయనున కి టనియె. 


అ అగ్ని) నవాదౌభ్రుచేనపై (దిచండఢణిఖలు రవంత గారణమయు ౩ 
Sos: 2-28-16 


. కడం యనబు. జేమికారణంబున సవా, దేవు సేనిపయి నతి|పచండ 


శిఖలు గె దీనింజెప్పు * మేర్పుడ నాకు,ననఘ వినంగవేడ్క మొన 
యదియు., 


. "అనిన వై శంపాయనుం డిట్టని చెప్పె: దొల్లి నీలువంశంబున నిషధుం డను 


రాజు రాజ్యంబున “జాత వేదుండు వి పుండయి వెచాధ్యయనంబు సెయుచు 
1 విందులనిద్దర  ఆ.ఏ ఓజొ.ఛల. 2, మంద దర్చిశులం జేసి _ కొన్ని 


(పతులు 


1. ఎరుండప్పురవిభుడు  వీశవ. 2 [పారంభుండయ్యె నపుడు జాం 
ఎ; (పారంభసమ్మగుడయ్యేె జాం యు. ; [పారంభోద [గుడ య్య జాం 
ఐ,.ఘ.*ల, (పారంభో ద్యతుడు నయ్యి = క,ఖ-డ. 


ందవానుడుగలి సను జులు 
1. కనలి __ ఐ.ఒ,ఖ.గు స 2. పయినిద్మీవచండ-_ వీ. వ. లి. మేర్చడగ 
నాకనఘ  అ.ఆ,ఊ.+ఏ.ఐ.బొ.యు శ మ; మునాకదివినగ వేడుక య్యె వీనులలర ___ 


ఖండ, 


1. అనినవానికి - చెక్కు (పతులు. 2. జాతవేదుండు వేదాధ్యయనంబు 


256 


బిర 


బని 


బి56 


పర్‌" 


శ్రీమదాం(ధమహాభారతము 619 


మాహిష్మృతీపురంబున కేనుండి "| పమాదవళంబునం 5 తార దాగికుం డయిన 
నఇెతింగి రాజని యోగులు వానిం బట్టికొనిపోయి చాజసమతంబున శాస్త్ర 
విహితదండంబున దండింపం బోయిన. 


. అవమానదూఖతుండయి, 'పొవయుచు *రోషానలంబు పో(డిమి వెలుంగం 


బవనేనఖు డు[గకణనులు, నవయంగ6ం దనపొడవు చూపె నివధుని 
చమోాలకా, 


. వాడును గడుధీతుం డయి యగ్ని దేవునకు నమస్కరించి *మహోపురుషూ 


“ నాయజ్ఞానంబు సహింవవలయుి నని ముకుళిత 'కరకమలుం డయిన వానికి 
వె శ్వానరుండు *|పసన్నుం డయి నీకోరినవరం బిచ్చెద వేండు మనిన “వా 
డిటనియె. 

0౧ 


. ఇప్పురంబు 1జయింపంగ నెవ్వరేని, వత్తు రుద్దతు లయి శత్రువరులు “వారు 


దర్ప ముది నీచేత నిర్ణగ్దులె పూకు *లవునట్లుగా వర మిమ్ము నాకు. 


సేయుచు ఏం మహిష్మసీ ఆ పెక్కు. పదులు, ఫ. నుండి యొక్క నాడు - 


కొన్నీ (పగులు, 1 (ప మోదింబున చాత Mere [పమాదంబున వ 
'పెక్కు(పతులు. 5. బరదారాగమనుండయిన =. పెక్కు | పతులు. 

1 పొవులుచు -- ఓ.క8,ఖ. లి. రోషూనలమున __-ఐళళశరవ. తి నఖు 
డగ్నికణములు - ఆ,ఉ.వ.ఐ.ఐ బెక.ఖ చ డ.ల.వీశర. 4 చూపు -- వా; 


కాని పెక్కు[పతులలో చూపె అనియున్నది. నూ. అదియు మూలానుగుణము. 
(పజజ్వాల తత; కోపాద్భగవన్‌ హవ్య వాహనః, 


1. నమని్క్కరంబుబేసి చెక్కు [పతులు 2. మహాపురుపా _ కొన్నింట లేదు. 
లి నాచేసిన _ ఎ. 4 పవాస్తుండయిన - ఇ.ఈ.ఐ.క ఖచ, ర. కరుణించి ___ 
ఉష? (పత్యతం బై __ ఎ,ఓ 6. నతండిటనియె _. అ ఊ ల.వీ.శ.ష ; వాడిట్ల 

ణి యా దరు య 
నియె  కొన్నింటలేదు. 


1. పాధింవంగ  ఐ; సాధింవగా --- క.ఖ, 2. పూని. అ; దారు. ఐ.ణ. 
లి. మెడలియు నీచేత _ ౪ ; మెడలి నీచేత దగ్గులె (లగుచు) - సెక్కు [వతులు. 
4. లగు -- పెక్కు (పతులు. 


620 సభాపర్వము.___ ప్రధ మాళ్వా సము 


258 వ. అనిన నారాజునకు నగ్ని 2దేవుం డభిమతం బయినవరం బిచ్చి మణి నీవు 
*నాకుం *ేబత్మ్‌పియంఒు సేయు *మిప్పురంబు నింతులెంతయు మనోజ 
రాగిణులు గావున పరల” సై రిణీవృ త్తి యెల్ల కాలంబు నహింపవలయు 
ననీ యడిగిన నాంటంగోలె మాహిపష్మతీిపురంబు( స్త్రీలకు “0న ్వరిణీశ్వంబు 
నిద్దిషం బయ్యె నగ్ని దేవుండును నప్పురంబువై వచ్చినవారల నెల్లి "దగ్గ 
నై న్యులం జేయుచు 12చాని 13రడించు చుంటం జేసి పరరాష్ట్ర్రపతు లగ్ని 
భయంబు'న నప్పురంబు *వరివారింతు రది కారణంబుగా 16న పహాదేవు 
నె న్యం బెల్ల నగ్ని "వరీకం బయినం జూచి ీసంచలింపక నవాచేవుండు 
శుచియె వార్చి దర్శశయంబున *శయనించి యగ్నినూ క్రంి!బుల 
నగ్నిభట్లారకు నిట్లని స్తుతియించె. 


విక9 సీ, 'నీతదర్గంబు లె నిఖిల వెదంబులు వ ర్తిల్లు లోకపావనము లగుచు. 
జబావనంబులలోన( ఇావనుండవు నీవ యజ్ఞ ౦బులును నీవ హవ్యవాహ 
“ధర్మనిత్యుండై న్‌ *ధర్శజుకావించు కతువు భవత్సీ" తికరము గాదె 
దానికి విఘ్నంబు దలంచుట 'ధర్శు'వె వరద వె శ్వానర వాయుమిత)) 





న 


258 1. అని యడిగిన (యా) రాజునకు  కొన్ని[వతులు. 2 చేవుండు కరు 
కించి యభి = ఓ.ఖఛ జ.ల ; చేవుండ భీష్టంబయిన _- అభ. లి. నాకతి 
పిీయంబు .ట. శీ జత్ఫ్యుపకారంబు సరము ర Te Ws 5 పుప్పురంబున 
నింతులు చెక్కు (ప్రతులు, 6 గావున సెక్కు [పతులలో లేదు. 7 
స్వేచ్చవృ క్తి wat గు. స్వేచ్చావృ త్తి a స్తే: నే సెవ్రరోవృ త్తి బాల "కల 
చెవరణవృ త్తి — ఈ.ఖ.గ. 65 వృత్తులెల్ల కాలంబును ae hE 9 పరర 
బున __ పెక్కు (పతులు, 10 స్వెచ్భావృత్తి ; నైంరిణవృ త్తి; నైవ్రరోవృశ్తి, 
_సైవరణవృ త్తి — అని భిన్నరూవములు. 11, దగ్ధాలం ఎ ఈ. 12. వారిని 
శికింపుచుదాని ల 12. రతించుటజేసి __ అ.ఊ ఎ.ఐ.బఒటఓ.క.ఖ.గ.ర్లు ణ. 
ప.ళ.ష, 14. నం జేసి యప్పురంబు సొరనొల్లక ల 15. చెవిడియ రది 
కారణం __ జ. 16. నట్లు సవా _ అ.ఊ-ఖ.ఛ-జ.వావీశుమ. 17 పరివృతం, 
పరిత పం ___ ఏ శవ. భిన్నపతులు 18 చలింపక ఆ ఇ.ఊ ఏఓ జౌారు.ష. 
19. వార్చి _ చెక్కు |పతులలో లేదు శాని మూలమున ఉపస్పృశ్య శుచిర్భూత్వా 
అనీయున్న ది భం. 2_2927.20నుండికొన్ని| పతులు, 21. బులం బరియించుచు _ 
ఉ.ఛ.జ-వా, 


ద్ర£్‌9 1, నీనిమి త్తంబులై — ఈ, వి, వర్చిల్లు -- ణ. లి, ధర్మాత్ఫులె నట్టి me Be, చే 
_ధర్మజుండొనరించు — ల; ధర్శ్మరాజెనరించు._ను., ర్‌. ధర్మ మె__ఎ.ఐ ఓ.ఘు. 


వా 


260 క. 


261 వ, 


260 


261 


శ్రీమదాంధ్రమహాభారతమ 621 


యనిన నగ్ని దేవు. డతని*కి నం|పీతు,డయి తదీయనేన కగ్ని భయము. 
“బాచె దాని నెటింగి భక్తుడై నీలుండు, కౌర వేందుననుజు. గానీవచ్చి. 


_! నవాదోవుంఢు దోజీణ దిజ్భుహీవతులచా ౧ గవ్ఫుంయులు TaD 
భం 


దేవ * పభావుం డగుసవా, దేవునకు హయద్వి పేందదివ్యాంబర నా 
నావిధరత్న *మయాభర,ణావలి లలిం బెచ్చియిచ్చె నధికపితిన్‌. 


ఇట్లు మాహిష్టృతిపురంబు సాధించి నీలుచేత నరిగొని 'నవాచదేవుండు 
దతఉణదిక్కున కరిగి సౌరాష్ట్ర దేళశంబున నుండి *రుక్మి ఖీష్మక శూర్చారక 
దండకపతులచేత దూతముఖంబున నసంఖ్యాతధనంబులు గొని వేసాగర్ర 
ద్వీపనివాస్ను లెన నిషూదులం బురుషాదుల నేకపాదులం *గాలముఖులం 
గర్జ*(పావరణుల నరరాతస యోనుల రామశై ల “కోల ల శా్యమద్వీప 
7సంజయంతీపురని వానులను కీవళగతులం బేసి. 


టీ 


6, కతిప్రీతుడయి--అ.ఇ.ఊ ఎ.ఓ.జౌ.క.గ,డ ; కినుపీతుడయి-ణ. ' వా పె 
ఐ ఖ*చ.రు ; జాపె_ల.న , బానె..అ రి వచ్చె_కోన్ని (పతులు. 


l (పావు ఖా అ (పసన్నుండగు -చ ౬2౫ మవోభరళావళులును _ ఇ, లి, 
వలులు (లను, వళులును _ అని భిన్నరూవములు ; వళులని _ స. 


1 నవాదేవుండరిగి సౌరాష్ట్ర” _ కొన్ని[పతులు. ౨. రుక్ళక _ కొన్ని (పతులు. 
సూచన;_ కొన్ని తెలుంగు పతులలో శూర్చ్పకళూ[దకాదుశైన అనియు, ళూ దక 
వర్ణకుల - అనియు భిన్నముగానున్నది. కాని ఇది మూలానుగుణము కాదు, లి, 
నాగరానూపవానులైన - ఆ,ఈ.ఒచ.ట కాని మూలమున సాగరద్వీప 
వాసొంశ్చ అనికలదు. భం విరి 44. 4. కాకముఖులం, కాశముఖులం, కాలా 
ముఖులం అని భిన్న పతులు, గోముఖులం అని “లిలోఅధిక పాఠము కానీ మూలా 
నుగుణముకాదు. వ్‌, (పపరులను -- పెక్కు పతులు కాని యిది మూలాను 
గుణముశకాదు,. 6. కాలశేల, కామశి ల - అని కొన్ని పతులు, కాని మూలమున 
లేవు ; కోలశె ల అనునది "పెక్కు పతులలో లేదు కానీ మూలమున కోల్ప గిరిం 
,చెవ_ అని యున్నది. భం-2_28_45. 7. జయంతీపుర _ చెక్కు[పతులు_శాని 
మూలమున సంజయంతీ అనియే యున్నది భం. ల-25_41. 8 వశవర్తులం_వ. 





262 క. *ళాళవన పాండ్య కేరళ, కాళింగిద్రవిడ యవన కరహాటకభూ 
పాలకుల *నొడిచి దజిణ, వేలావనభూములందు *విడిసి కడంకన్‌ - 


268 చ. *కురువిభురాజనూయమునకు౯ ధన మిచ్చిరి రాజు లెల్ల నా 
2దరమునం bE సేయునది చానును చప్పక టు. లంక క 
చ్చెరువుగం “బుచ్చె దూతల |బసిద్దిగ నంత విభీషణుండు చె 
చ్చెర సవాదేవుశాననము చేకొని సేసె గరంబు నెమ్మితోన్‌. 


2౨64 మ. 'పరగకా దతిణదిజ్బహీపతులచేం బౌలస్స్వుచే నిట్లు దు 
రరేౌశ_క్తిన్‌ సవాచేవు( డర్ధములు రత్న|చాతముల్‌ చందనా 


262 1. తాళధర _ వీ,శ,వ. తప్ప మిగత|పతులలో. మూలమున ఆం|ధాం స్తాళవనాం 
ఎవ అనియున్న ది భం.2_26_45 తాళాం|ధ పాండ్య కేరళ అని పూర్వపాఠ మై 
లంద నో పు, 2. [దవిళరూపము పెక్కు (పతులలో కలదు శి. నోర్చ్సి పెక్కు. 
(పతులు. 1. విడిసెగడంకకా  ఉ జా.యు.డ న; బిడగాకాగడకన్‌ OD 


268 1 కురుపతి _ట; కురువరు - ఘ. ఈ వద్యమునకు వూర్వమున “ఇట్లు 
సేతుబంధన నమీపంబున వ సహాదేవుండు ఘటోత్మ చుం దలంచిన we 
వచ్చి దండ[పణామంబు సే సీ ముకుళితవాన్తుండయి పవియమి: -యనుపయు నీవు 
వీఫీషణు కడకుం జని యుపాయనంబు గ్‌ గొనె రమ్మని పంచిన వాడును గగనమార్షం 
బున లంకకుం జని రాత. సేం[దుండగు విధీవణుని గాంచి కష వ నవోయుండగు ధర్భ 
రాజు రాజసూయారంభంబును, న. ఖిమార్జున నకుల నవాచేవులు 
దిగ్విజయార్దం బరుగుటయు వారలలోన వక్షిణదిళ కుం ఎమ్‌ చెంచిన సహానత నాన 
నంబున స్ట దూతయై వచ్చుటయు తన తున వర 'సేనవు భుండయిన ఘటోత్క 
చుండని బోన్నవించి” వజకు గల వచనము ఉ.ఓ.ఖ.వీ.స.ళ, [పతులందు కలదు. దీనికి 
మూలము పి పి.యస్‌ (పతీయందు 2-27-125 నుండి 20కివరకు కలదు. అంది 
వృత్తాంతము విస్తారముగా వర్ణింపంబడి యున్నది. [వతిలోలేదు. వ దర 
మున య నదిదప్పక చేయుమటంచు లంకక - ఏజోల లి. బంచె ఈ. 

ఘవ,శమష,; జెప్పిపుచ్చెను (బసిద్దిగ న్‌ 


264 1. ఈపద్యమునకు పూర్వము. 
క. పంచశతరాతుసులచే 

కాంచనమయ తాళయూప ఘననవరత్నో 

దంచిత భూవాంబరములు 

చంచద్గతి నొనగి పనిచె నహాదేవునకున్‌, 
అనుపద్యమధికపాఠముగా ఉ.ఓ.స.ళ [(పతులలొ కలదు. మూలమున తాని 
యు ప ర ని శొచరాః ఆజ| హుసృముదా 'రాజన్‌ పైడిం బేన తదా 

హా__అని పి న్‌. | పతియందున్నది లం రర, స ఎల ఇ.ఈ.ప.ఒ.జో. 


267 


265 


266 


267 


వ, 


శ్రీమదాం[ధమహాభారతము 629 


గురు కాష్టాదులు గప్పముల్‌ గొని యె. జెక్కుల్‌ * పేర్మితో నుర్వరా 
మర లకీకరు (డై న ధర్భసుతుసా| మాజ్యంబు పూజ్యంబు(గ౯. 
-: నవలుంఢు వళ్చిమదిగ్నజియండు సేయుట :- 


SO. 229.2 


. నకులు(డు పళ్చిమదిక్కున, కోకుటిలశౌర్యంబు *మెజయ *నరిగి యరాతి 


(పకర "భయానక సేనా,ధికు. డయి నిజ తేజ మెల్లోదిక్కుల * వెలు(గన్‌. 


. యోధుల సింవానాదము 'మదోత్కట వారణబృంహితంబు వ 


గారీక నాజి హేపితనువోరవమున్‌ రధనేమిఘోషమున్‌ 
బాధితక ర్యరంధమయి 2వర్వె దిగంతము లెల్ల [మోయ నం 
భోధిరవంబ పో లె. గురుపుంగవు నచ్చతురంగ వా పాని౯. 


ఇట్లు మా దేయుండు రొ దాకారంబునం గసిమసంగి మవో సెనా*న్వితుం 
డయి యరిగి మహో సేనరకితంబె న ేమహితకవిషయంబున “ద త్తక 
మయూర శాదిశూ[దులతో( గయ్యంబు చేసి మరు మాళవ బర్భర *ళర్చర 
సల; వృ_త్తిన్‌ — అట 4 ణః గురు కాష్టాదులు గప్పముల్‌ గొనియె వేడ్కన్‌ 
బక్కుగాన.ర్వ రా అయ నస గురువ  నాదులు గప్పముల్‌ గొనియె బిెకా్కా 
ధిక్యతన్‌ ఆ (అఖండయతి) 4, వస్తాగదులు_ఇ.ఈ వఏఓకొ.గుఛరున 59 
నెమ్మితో UB కతుజ.? "వేర్మితోడంధరన్‌ Pe వరలమ్మీధరుడై న 


ధర్మసుతు సొం(బాజ్యంబు పూ జ్యంబుగన్‌ _-- (9; (సొం|జాజ్యము _-- అనురూవము 
గమనింప( దగినది ) 


1. వలయ ___ కొన్ని పతులు ఏ చలు ల సుం నెరయ కటు; బి నరిగన 


రాతి - వెక్కు[పతులు, do SOE = విక్కు పతులు, ఓ. దిక్కులు - 
ఐఓఖడ. గ్‌. ఎలయక౯ా _-- ఓల, 


1. మదోద్లత -- ఓ.గ. 2. పర్విదిగంతము లెల్ల | మోనె..-ణ ; పర్వ.. ...మోసె- 
ధి గ 
ఎ.సం ; వర్విదిగంతములందు మానే క 


1. గసిమనంగి సెక్కు [పతులలో లేదు 8 నమన్వితుండయి _ ఆ.ఆ. 
ఉ.ఖ ; నమేతుండయి ఈ ఊ ఘు. లి. రోహిశాంక __ భానం; కై (ర) 
హితక  ల,పీ.న.ళ. 4 మత మయూరశకాది- ల.స.ళ; మత్తమయూర 


వాలే 


కులతో వీ. మూలము కా ర్తి కేయన్య దయితం రోహీతక ముపా|దవత్‌, తశ 


వాలే 


యుద్దం మపహద్వృ త్తంటూ_రై8 మ త్త్రమయూరశైః భం. సీ_29_4.5. 5. కర్చర -- 


అణి 


624 


268 


269 


268 


269 


వ, 


సభొపర ము.___.పంథమాళ్వా సము 


భం 


ఇ రీవక దాశార్ల దేశంబుల 6శాజుల జయించి పుష్కరారణ్యనివాసు లైన 
యాఖీరగణంబులను నరన్వతీ సింధుకూలా!శితులై న ”|గామణీయులీను 
బంచనచామరపర్వతనివానులను ివశగతులం చేసికొని 16వాను దేవు 
నకు నిజాగమనం బింగించి పుచ్చి. 


. 'శాకలపురనుందు శల్యు మ దేశ్వరు6 *దమ మేనమామ ను త్తమిగుణాఢ్యు. 


గానంగ నరిగి నత్కారపూర్వకముగా *వస్తువావానములు వానిచేత( 
గొని పశ్చిమాంబుధి కుటినివానుల6 బరమచారుణుల బర్భర కిరాత 
ఫీరుల నోడించి విభుం డిట్లు వరు ణేందపాలితదిబ్బహీపతుల చెత 


. బలిమి.( గొనినదనము పదో వేలు లొట్రియల్‌ , RA రా వె రిభీకరుండు 


వచ్చె నకులు( "డమితవాహినీపదవాతిం, దల్లడిల్లుచుండ ధరణితలము. 


ఇటు థీమారుననకులనవాచేవులు పరా కమంబున దిగిజయంబు సేసి 
య జు ల వ్ర 
1వశతురుదధిిపరీతమహీతలంబునం  గలరాజులచేతన సంభ్యార్టి తధనవస్తు 


మూలమునలేదు. ఈవచనమందలి తక్కిన పేళ్ళన్నియు మూలమున గలవు. 
మూలమునందు ఇంకను అధికములు గలవు. తెలుగున భిన్న పతులలో 
భిన్నవిధములుగ నున్నవి. గృహీిత పాఠమే చాలవరకు మూలానుగుణ మైనది. 
శిరీషకరుష హూణపారనీయ (కర్ణాటవోటక) ధుర్దరనివాసుల నోర్చి పుష్కరా- 
[శావణేయులను (ధన ధామ) వంచనదారామవర్వ --- స. ర. రాజుల-- పెక్కు 
[వతులలో లేదు. [శావణీయులను - పెక్కు పగులు. కాని సింధు కూలా[ళితా 
యేచ [గామజయా మవోబలాః అని మూలము భం.2ి.29.58. 6ఈ.ను (ధన 
ధామ) బంచన దా-స. 9. వశ్యుల జేసి _. కొన్నివతులు. 10. ఘనదామర 
పర్వత నివానుల వంచరధగరుడాదుల వళ్యులం జేసి వాను - ఆ.ఓ.ఘ,ల. 


1, శాకల్య =  వెక్కు[పతులు ; కాని మూలమున శాకలమభ్యిత్య ఆని 
యున్నది. భం 12-89-18. ళ [పతిపాఠాంతరములలో శాలక్య అని యున్నది. 
అదియు మూలవిరుద్ద మె ల పెక్కు పతులు. లః బలాఢ్యు _- ఉ.ట. 
జ్‌; [పతులలో తప్ప తక్కిన అన్నిటియందును. 4. వావాన మహనీయ వస్తువు 
అను _ ల 5 వెల యొంచులు పెజికిరాగ -- ళర ; వేలయొంకశులం టీకి 
రాంగ __ గు. 6. పెటికిరాగ __- విజీకిరాగ--శర.నూ 7. డఖిల __ సెక్కు 
[పతులు ; డధిక -- ఉచ. 


1 చతుర్ణలనిధి _ కఖ; చతుర్ద్ణలధి a స 0 (ర) వృత _ ఆ.ఓ.ఘ ట.ల; 


పర్యంతంబునం - క,ఖ.డ ; వలయిత __ అ.ఇ.ప.జెౌ.గ.ర్చు. లి. తవన్తువావాన ౬ 


2/0 క 
271 వ 
172 సీ 
270 
271 
272 


391—40 


శ్రీ మదాంధ్రమహాభారతము 625 


వాహాననివవాంబులు గొనివచ్చి వేలువేణ ధర్మ రాజీోనకుం జూపి 
యిచ్చిన, 


1ఉరుగుణవిశుద్దరత్నో, తృరన్తానాధనసమృథద్ది. గడు నధికుం డై 
కురువృషభుండు గిడ్పజిచెను, వరుణధ నేశ్వరుల *విభవవై భవయు కిన్‌. 


_: రాజనూయము సేయునుని ధర్భజున తతనియాల్చులు సెవ్హుటు :- 
సం. 2-30-8 


మణియు ధర్మోపార్టి'తరజీత|పవర్శితం బయిననుహోధ నవర్షంబు. బాచి 

2పా| త పతిపాదనంరోబు నియోగింవ నమకటి *ఉరాజనూయాధ్వరారంభ 
EU హ్‌ వ 

“8 5 6 5 7 8 

సుస్థిర నివేశితబుద్ధియె యున్న యయ్య్యూధిష్టిరు నభి (పాయంబున కను 

గుణంబుగా నా_ప్తమంత్రు లిట్లనిరి. 


కురువీర నీధర్మపరిపాలనంబున నీగుణసంపద నీవిశుద్ద 

చార్మితమునం జేసి ఛారుణి పజ కెల్ల నభివృద్ది యయ్యె నెయ్యంబుతోడ 

1-రాజవంచకులయు *రాజవల్త్లభులయు ( దన్కరుల యు బాధ దలీి( గ 
రుజయు 


చెక్కు. (పతులు. ఉ న కొప్పించిన - ఐ.ణ ; నకుంజూపి యొప్పించిన  ఎ.క.ఖ, 
గంఛధ,.ర్వు డ. 


1 ఉరుతర _ ఇ ఈ ఎ.ఐ.టఓ.క.ఖ.గ 2. వినుత - లవీ.శ.మ.స.ళ , దెన 
వైభవ = ఐ.కభూ, 


1. తంబులగు (లైన) ధనంబులుపొత -- అ.ఆ.ఊ.ఐ. ఒ.క.ఖ,గ.ఘ.చ.ణ.ల.ళ,వ, 
2. విశుద్దపా[త టట. లీ. బున (బునందు) — చెక్కు (పతులు. 4. రాజ 
సూయారంభ నివేశిత పెక్కు (పతులు. శ్‌. నిన్దేళబుద్ధి - డ; నిర్టేశిత _ 
ఈ.కఖ. 6. యున్న యుధిప్టిరున - వెక్కు (పతులు. 7. (పాయం జెరింగి 
తదనుగుణంబుగా నతని యా_ప్తమం(తులిట్లునిరి ఎ పెక్కు పతులు 6. కను 
రూపంబుగా  ల.వీ శ.ష ; కనుకూలంబుగా -- ఈ.గ.ణ. 


1. రాజవంశ జులయు __ ఇ. ఈ.ఉ,ఓ.ఘ, కాని యిది మూలవిరుద్దము మూలము _ 
దస్యుభో్యో వంచ కేభ్యోవా రాజ్మపతిపరస్పరమ్‌ రాజవల్లభత శ్చైవ నాఖూాయంత 
మృషాగిరః అవర్షం చాతివర్ష ంచవ్యాధి పావక మూర్చనమ్‌ _ భం 2_80_4, 5 
అని కలదు. జి. రాష్ట్రివంచకులయు _ ల.శ.ప. లి, దస్కరబాధలు దరి? — 


626 


278 


సభా పర్వమః____[ప్రధమాళ్వా సము 


4పగయును భయమును వగయును * వెరపును నాదిగా: గల యెగ్గు లడంగెం 
6బుడమి 


. “నర్లు లోలి( చెరి నవనీళు లెల్ల సః యనుజవీర్యవిజితు కిలయి త్వదీయ 


శాసవస్థు లయిరి జగతీథ యిదియ నీ, యజ్ఞ కార్యమునకు నవనరంబు. 


+ మజటజీయు నపరిమిత 'పరార్హ్యరత్నరజతసువ గ్ర పరిపూర్షం బయి మహో 


మేరు లంబు సన్నిహితంచె న యట్లు య ఇేశ్వరునక్ష్షయనిధులు (వత్యతం 
"బి నయట్లు 2జాండాగారంబు సమృద్దం బై బె నయది 'ఘృతలవణశతై. ల 
తండులధా న్యాదిసమ _స్తవన్తవి నృతం బయి కోపూగారంబు సకల సంకల్ప 
సిదికరం బె కల్ప దుమంబు ననుకరించు చున్నయది వేదంబులన్ని యు 
(a) (= HERES 

మూ ర్తిమంతంబు లయినయట్లు మవోయాజ్ఞికు లయిన మహీనురవరులు 
నీయభ్యుదయంబు గోరుచున్న వారు గావున రాజనూయాధ్వరం బెడ 
సేయక చేయుమని పలుకుచున్న “యవనరంబున, 


జ 


చెక్కు (పతులు, ఉ. పగయును భయమును వగయు (వు) ను వెరపునువాదిగా - 
చెక్కు [పతులు : వాయుభయంబును వరదయు వెరపును -ట; వహ్నియు 
భయమును వజపును గఅవును _ వా. ఈ పారమున |పానయతి నియమము 
తప్పినది. గృహీత పాఠము చెక్కు |పతులందుండి యీ నియమము ననునరించినది, 
కానీ మూలమందలి పావకశబ్ద మీందులోపించినది. 5 వంతయు_._ కె ల. 
క OID SN స్‌. నర్తువొప్పి (వొప్ప) బెరిగ కన్న (పతులు ; 
నర మొప్ప - ఘ.ల; నర్హ్జువులును లిన SE నర్హువ వోరి జరగి." నత; 
నిన్ను గాలిచిరి యవనీశ్యరు లెల్ల —ణ (అఖండయతి) 8. లై తదీయ -- 
పెక్కు పతులు. 


1. పదార్థ -_. ఎ.ఒ.చ. ఏ. కాండాగారంబులు సమృద్ధంబు లై నయవి (౭ యున్న 
యవి) _ "పెక్కు [ పతులు, వీ. మరియు ఘృత - ఓట 4 విసారంబయి -- 
ఉ.ఎ క.ఖ.గ.ర్వు, వ. దయంబభినందించు చున్నవారు  ఇ.ణ.న శ; దయంబ 
యభినందించుచున్న వారు - ఈ; దయంబున కభినందించు చున్న చారు చ, 
6. సమయంబున ___ కొన్ని పతులు. 


274 


275 


276 


ప్ర 


28 


274 


275 


2176 


277 


278 


ఢీమదాంధద్రమహాభారతమ్మ 627 


అ కృృమ్ల౧ఢు దాంరకోనుండే వచ్చుట :- 
So 2909 


క. ద్వారవతినుండి జగదా, ధారు(డు గృష్టుండు వచ్చి “ధర్మజు ధర్మ 


| పారంథనిత్యు ?ను త్రము, భూరి శోధనంబులను రత్నమ.ల6 బూజించెన్‌. 


'ధర్శ్మ'రాజును జగదర్శ్చితుం డయిన యచ్యుతు *నర్హ్యాదివిధులం బూజించి 


తమ్ములయు ధిమ్య దై వపాయనాదులయు బుత్విజులయు నా_్తమంతు 
లయు *నమకతంబున నధోతజున కట్టని యె. 


మ త్తకోకిలము. ధారుణీధర ధర్భ్శత_త్త్వ్వ*నిధాన దానవదర్శసం 
హోర వారిజనాభ బంధుజనానురంజని కాగి నీ 
కారణంబుీన( వేసి “మాకు జగంబునం గలభూవతుల్‌ 


. భూరివికమవళ్యు లై 9 *విభుత్వ మేర్ప్చడుచుండగంన్‌ . 


. &ఊతిపతుల 'వలన సముపా,ర్జిత మైన ధన౧బు కొలది జెప్పంగ వాచ 


స్పతికి నశక్యము దీనిం, (బతిపాదింపంగ వలయు. *జా|తవశమునన్‌, 


. చెవ1ీముఖం బయిన యగ్ని చేవుముఖంబున విధ్యు_క్షంబుగా వేల్సి 'దేవతర్ప 


ణంబును 2యధథోచితదకిణల నభీష్టదానంబుల మహీదేవళర్పణంబునుం 


చ 


న న న. 


1. ధర్మజు యజ్ఞ [పారంభ = ఐ ; దదాజమఖ [వొారంభఎ చ వ, నుత్తమ __- 
పెక్కు పతులు. కీ, ధనావళుల ___ గ, 


E ధర్మజుండును ఆ కతు వము సీతం టు, ప్‌. న ర్హ్యపాద్యాది ఆజా కంల, 
లె, సుహృద్చాంధవ (వులయు)-ఆ.ఆ. ఈ.ఏ ఒ జౌె.ఘ ల. 

1. విధాన -- ణ.శ,ష, 8 కార - కొన్ని[పతులు. కీ. నసూవెమాకు._-ణ. 
జ. నాకు జగంబులో-_ సెక్కు | పతులు. ర్‌ [పభుత్వ మొప్పు చునుండగాకా __ అ.ఇ, 
ఊ.ఐ.ఘ.వ.వీ.ళ.వ ; విభూతి నొప్పుచునుండగాన్‌ __ ణ ; విభుత్వు మొప్పుచు 
నుండగాకా _ కొన్ని (పతులు. 


1. చేత  ఎ.క.ఖ,.గ,డ. డీ. జెప్పను ---క,ఖ.. 8. జాతుల యెడలన్‌-చ; 
బా|తాంశమునన్‌ లాలు. 


1. ముఖుం (ఖ్యుం)డయిన -- పెక్కు పతులు 2. యధో క్ష___కొన్ని (పతులు 


628 


279 ఉ. 


2680 క. 


281 చ, 


279 


280 


281 


సభా పర్వము... ప్రథమాశ్వాసము 


శయవలయుం గావున నీకిష్టం బయిన యజ్ఞ ౦బు. చేయించి నాకును 
లోకంబులకుం (బియంబు సేయు మొండె నన్ను రాజనూయాధ్వరవిధా 
నంబునందు నియోగించి యను[గహింపు మనిన యుధిషిరునకు నారా 
యణుం డిట్లనియె. 


పూజ్యుండ వెల్ల వంశముల భూపతులందును ధర్మ నిర్మల 
పాజ్యవిభూతి 1 నదివిజపాలకు *నటి(డ నీక యొప్పెసా 
లు లు 
(మాజ్యము దై వసంపదయు మానుషసంపద పేర్చి కావున౯ా 
అదు 5 ఆద 
యాజ్యుండ విష్ణు నీవ భరతాన్వయిభూవణ ధర్మనందనా, 


1పంపం దగు. దగ దని శం, కింపక “నీకిష్ట మయిన కృత్యముల నియో 
గింపుము నన్ను భవద్గుణ, సంపత్ప్ర*వణుల సమ_స్తజనుల జనేశా, 


అనిన *ను పేందువాక్యమను నయ్యమృతంబునం జేసి ధర్శనం 
దను(డు ముదంబు *నొంది విదితంబుగ నాకు మనోరథంబు లె 
ల్లను సమకూరే నిప్పు నఫలత్వము *వొందె ధనాగమంబు అం 

చును *నెడ నిశ్చయించె మధుసూదన దేవు నను గవాంబునన్‌, 


లి. నీధనంబున (బులవలన) నీకిష్టం--- వెక్కు.పతులు 4. చేసి _ అ.ఇ ఈ.ఊ.ఐ.ఓ. 
ఘ.రు.శ.ష; సేసి వీ. 


1. యద్దివిజపాలకు నట్టిద--స 2. నట్టిది నీకునొప్పు సా_ క భూ. శి, నీకు 
నొప్పు సా __ ఆ ఉ.ఓ.ఘ.ణ.ల, యొప్పు నీకు-ట, 4. నీవు _ ఆ.ఒ.గ.చ. 
రుల 5. దిపక - ఆ.బఒ.ఓ.ఘ ; వర్ణన క ప స ఆ. 


1. పంవగదగుదగదని శంకింపక యిష్టంబులై న = ఐ.ఒ.క.ఖ.రు, 2, యిష్ట్రంబు 
SA కొన్ని|పతులు. రీ. వరుల _ ఆ.ఇ.ఉ ఊ.ఐ ఓ.క.ఖ.ఘ.చ. 


1. మురారి . ఆ. 2. బొంది  ఎ,బఒ.చ.యు లీ, నాదు _ ఎ*జ.యు, 
4. బొం దెడు నామఖంబునంచును మది ..ణ ; వొంచదెనయాగ మొప్పునంచును- 
ఆ.ఘ ; వొందెను నాదు యాగమంచును __ రు; వొంటదెను నాదు జన్నమం 
చును -_ చ; రి మది _ ఈ.చ,.ల.వీ.శ,మ. 


282 వ, 


289 


282 


288 


M0. 


శ్రీమదాంధ్రమహాభారతము 629 


యా? ధర్భ్రరాజు రాడజానూయందు సేయ నారంభించులి !_ 
so 290 t7 


ఇట్లు నారాయణ దేవుచేత ననుజ్ఞాతుం 2డయి తమ్ములయు తభ్రామ్య 
దె పపాయనాదులయు *నన్సుమతంబున ధర్మరాజు రాజనూయంబు సేయ 
నువకమించి సపహాదేవుం జూచి నీవు ఛా మ్యాపదిష్టంబు లయిన యజ్ఞైప 
కరణ] దవ్యంబులు చెర నిం|దసేనీ| ప్రముఖులను నర్జును సారథి యయిన 
“రుక్ళను సమర్పించి యజ్ఞాయతనంబున నానాదేశాగతులై న రాజులకు 
రసన్ని వేశంబులు *#ే కషం నిజలమహీతలంబునం (వావ్మాణ "ఏత ల్రియ 
చెళ్ళశళూ|దులనెల్ల 1*రా బనుపు మని పంచిన నతండును '*దద్వాక్యానంత 
రంబున నింద స నెనాదుల ననేక 1*శిల్చివరుల ని యోగించి. 


శాస్తో9పదిష్ట (పళ న వమాణలక్షణముల యజ్ఞోపకరణతతుల 

యజ్ఞాయత నము*న నతిరమణీయంబు లయి రడ నొనరించి యందు సర్వ 
*సంభారములు నించి *సకలదిక్కుల వారి! పస్థంబుచుట్టు నపారభూరి 
బహువిధాగారముల్‌ (పమదవనంబు*ల వాపుల దీర్చి కాావలుల 6చెలసి 


1 నారాయణునిచేత - చెక్కు[పతులు ; దేవకీనందనుచేత _ ఓ ఛ.రయు 2&2. 
డయి ధర్మతనయుండు ___ ఈవీశ.ష త. ధామ్య - కొన్ని పతులలో లేదు. 
ర్తీ, సమ్మతంబున — లఆ.ఊ,ఐ.బ,ఓ.గ.ఘటణశమష; నసనమతంబున - క.ఖ, 
డ లీ. కరణంబులు - అ ఇళఈ ఎ ఓ.గ ఘర. 6, (పభ్ళతుల (ను) _ ఉ; యా 
(య) పై గి సినులను ఈ ఎ ఓ.క.ఖ.డ (మూలానుగుణముకాదు) రుక్కును-_ 
సెకు (ప్రతులు ; రుక్ళిని -- మ.స.మూలమున ఇం[దసేనో విళోకశ్చ పూరు 
శ్చా న సారధి అని భం.వ-80-_80 పారాంతరములలో కలదు. రుకృశ్చార్జున 
సార ౩. అని పిపిఎస్‌ 2.80.49. 8. నివేశంబులు - వెక్కు పతులు ; మంది 
రంబులు _-- ఛ.రుు; లి. రచియించి - ఛ ; సేయింవ నియమించి. ఐంగ. 
10. మ్యత్తియ వై శ్యళూ[దుల వీ; వ్యతియ వై ళ్యళ్యూదాదులు -- అంప, 
జె.గ; తతియాదుల -- వా; (బాహ్మణాన్‌ భూమిపానపి ఫిశశ్చ మాన్యాన్‌ 
శూ(దాంశ్చ సర్వానానయేతిచ__. అని మూలము. భం, 28041. 11. రావింపు 
(డు) మని _ పెక్కు[పతులు 12. దద్వచనా - అ.ఐ'వీ.శ,ష. 18, శిల్పా 
చార్యుల = యఎ,రక.ఖ.గ.రుడ. 


ks లు(ల) నతిరమణయంబులై యుండ ౬ "పెక్కు పతులు. ఏ. సంఖారువులు 
చెం త. నర్వ -- "పెక్కు[వతులు. 4. లు బావులు - పెక్కు (పతులు. ఫ్‌, 
లు(ళ్రులు _ అ,ఎ,ప. గరు. ల.వీ.శ.ష. ఖ్‌! వెలయు'నాజ్య ల; జేసీ = 


త లా 


68) 


284 


234 


సభాపర్యము__ (పథమాశ్వా సము 


ఆ. యాజ్యశతై ల తండ లాది నానావస్తు; పూరితంబు లయి విభూతి7దనర 


వ, 


జననుతుండు సేసె నవాచేవు. కిడపరభూ, తలము. '*బోలి యొవె 
దత్సురంబు. 
మణీయు సవాేేదేచానుశాసనంబున6 2బు తమి త (థాత్ళ సమేతుల 
ఏిరాట దు9పద శిశుపాల గాంధారరాజులును _డ్రాద్ద్యోతిషంబున భగ 
దత్తుండును *శక సాల్వ బృవాదృల చంద సేన సము! దసేన కుంతిభోజ 
రపౌం|డక వాసుదేవులును "వనుదేవ *బలదేవ (సద్యుమ్న శూంసేనాది 
యదువృష్టిభోజాంధక వరులును నంగ వంగ కళింగ కాళ్ళీర కాంభోజ 
107ాడాంధ సీింవాళ కేరళ కుంతల 11 దవిడ మరుయవవపతులును 
బార్వతెయులును 12సాగరానూపవానులును ోనాదిగా( జతుస్సము(ద 
ము[ది*తవసుంధ రాచ కోంబునం గల రాజచ|కంబును సనమ గవేద 
వెదాంగవిదు లెన యగ జన్ఫులును “స్వకర్భనిరతు లైన వెశ్య ళూ దు 
లును వచ్చి 17యభాపరికల్పిత 1లసన్ని పేశంబుల నుండి రంత ధర్మ 
పుత్రుండు 19థ్ట ష్మూదులం 20ద్రోడ్త్క్కాని శేర గజపుర౦ంబునకు నకులుంబంచిన. 
చడ.ణ ; నిలిపి _- ఓ; వెలయనాజ్య వీ 7. మెరయ ౬ ఎ.క.ఖ.శ వష 
8 డమర భూధరము -_ ఆ.ఊ ఏ ఒమఘ. లి. వోలెనుండ -ణ ; బోలెనొప్ప - 


1. చెవు శాసనం -- కొన్ని[పళులు. 2. పుత త్త్రపా త్త, మ్నతక భత భాత్ఫ-_ -ల. 
వ, పూదీకుండగు_ఉ.జొ.చ; పషపురఠాధిశ్వరుండ గు - ల. 4. శకయవననాల్వ - 
శోష కాని యవన శబ్దము పునరు క్రము. ర్‌ సము ద [న గ. 
[వతులలో లేదు. మూలమునను లేదు; చిత సేనల. 6. పౌండ వానుదేవు -- 
చెక్కు (పతులు, 7 వనురెన_ పెక్కు (వతులలో లేదు. క. బలదేవాదియదు - 
పక్క (పతులు, రామ ౫ ఎ_ఎచ్రవానిరుద్ద శ్చబ| భుశ్చ సవాసారణ; గద(పద్యుమ్న సాం 
బాశళ్ళ ఇ చారుదేవ్షశ్చ ఉల్నుకొని సార శెవవీరః (పాద్యుమ్న రేవచ అని మూలము 
భం. ౩115 బల దేవ సాందా కూర సాట్యకి ప్రద్యుమ్న శూరసేనాది - ఉ ల, 
9 మగధ మాళవ నేపాళ కరవోట మరవోట కాట) ఘూర్డ ర — త" న్టిద్యధిక 
పారములు భిన్న పతులలో. గ అవుః.10; వానవాన్యాం ధకాస్త సక్‌ | అని మూలము 
భం వఐ-£1_11); గొడాం(ధ NEW ets గొాంళాం[ధ జకం నను lla 
(దవిళ రూపము పెక్కు (పతులు. 12. సాగర ద్విపవాసులు - డ.పి.ళ,ష; 
సాగరోపవాసులు - ణ. 18 నాదిగాగల _ చెక్కు[పతులు ; హిమవత్పర్వ 


తంబు నందున్న రాజులు పదారుగురు నాదిగాగల _ ఉ.చ.ల. తాఖిల 
మహీ - కొన్ని (పతులు 15 వ — ఆ.ఊ.ఎ.ఏ జౌ,ఘ,చ,ల, 
16 సుకర్మ -- ఆ,ఇ. 17. యథార్హనంకల్పిత - స ; యథశార్ల ల త్రై = ల,వీ. 


15. నివేశంబుల -- "పెక్కు పతులు. 19, Se చెక్కు [ప్రతులు ; 
ఖభీష్మధృత రాష్టాది బంధుజనులం దోడిశేర _ ల. 20. దోర్తేర -- కొన్ని (పతులు. 


285 


287 


288 


255 


296 


287 


288 


శ్రీ మదాం(చ్రమహోాభారత ము 681 


_: రొడినూయమునవ వీవ్వాడు అడదొంచుటు : 
సర. 2-914 


. అనుపమధన రాసులు 'గొను,చును ననురాగమున =రాజనూయమఖాలో 


కనకాౌతూవాలపరు లయి, చనుదెంచిగి ఫష్ము. దొట్ట సదృంధుకేజనుల్‌ . 


ఇట్లు వచ్చిన ఫీస్మ ధృతరాష్ట్ర విదుర |దోణ 'కృపాశ్వక్లామ ?సోమద త్త 


ప శల్య శకుని సె ౦ధవ దురి రో్యధన దుశ్యాసన “విక ర్హాదుల 
క | బవియసళతా్కారంబులం బూజించి వారలతో ధర్మ రా జిట్లని యె. 


. మీయన్నుగవామున( 'జేయంగ, గడంగితి, నిమ్మవోాధ్వరంబు నెమ్మితోడ 


దీని *నిందణజును ననూనంబు?గ* బూని, పెంపు 3-మెఅసి నిర్వహింప వలయు. 


అని 1ఓవారలయను గవాంబు కన హిరణ్య 2రజత “రత్న దతీణాదాన 
విషయంబులందు: ఉగృపాచార్యుని( గృతాకృత వగిజ్ఞానంబునందు భీష్మ 
[దోణులము సకలీవస్తువ్వయంబునందు విదురుని నానాచేశాగతు లైన 


1 గొన్నును విభవము మీర రాజసూయాధ్వర దర్శన  అ.ఆ; గొనినునిశిత 
మతులపుడు రాజ _ ల; గొని సునయోతాహమున రాజ - డ, 2. రాజ 
సూయోత్సవమున్‌ గను కెతూహల మెసగగ జను _-ణ౫. తి. వరుల్‌ కొన్ని 
(పతులు ; తతుల్‌ _ అ 


| కృప కృతవ ర్మాశ్వశ్థామ -- ల. (శాని, యిది మూలవిరుద్ద ము. వి, బాప్ఞి 

త శ సోమదతోజ జయ (దధః. తం. డి_రి2_", మ రు; 
స్‌ మిల ష్‌ అక ర వా కొన్ని | పతులు లె, చిత "నేన, లతణ, దుర్శర్ష ణ, 
su 3 యయుయుత్సు,సివింశ తి, ందానుకుజ , సంజయ వ. బర్లు భిన్న 
(ప్రతులలో నధికముగం గలవు. జీ, [నియవూర్వకంబున పము లేశ 


'బనతలదరున అరుం ఘు తప రంది త ము. కేసీఆ 
ఆ.ఇ.ఈ.5క ఖ.డ ౩ తోడ ల; నెరయ ___ ణ, 


1. వారి _ కొన్ని పతులు 1. రజత _- పెక్కు (పతులలో లేదు. లీ రత్న 
ధనచాన్య దతీణాదానవిధాన _. ల; రత్న ధనధాన్యద &ీ ణా - అ.ఏకూ. 
శ గృపాచార్య | కృతవర్ములను ఆల (ఇది మూల విరుద్దము) దశిణానాంచ 
వెదానే కృపం రాజా న్య యోజయత్‌ అని మూలము భం. 292.6 
ద్‌, పరిజ్ఞాన విషయంబులయందు — కొన్ని (పతులు. క్‌ నస్తుచయంబుల 
యందు -_-_ ఇ.ఊ.ఘ.,ర్హు.ణ ; వస్తు [పచయ్మ పతయంబున పిరుదుని ___ ల, 


682 


289 


290 


291 


విల] 


సభాపర్య్వము__|పధమాళ్వా సము 


రాజులు "దెచ్చి యిచ్చిన యుపాయనంబులు కొన దుర్యోధనుని 
కళ్ల క్య్రభో జ్యాదివిని యోగంబు నందు దుశ్శాసనుని నియోాగించి. 


వ ధర్భవాండు యజ్ఞాయతనము (వవోళించుటి :- 
సంఖ 298-1 


1] జ 
. |పొజ్జు(డు విశషధర్శ వి,ధిజ్ఞుండు ధర్మజుండు యజ్ఞ దీటీతు( డయి వి 


(పజ్జాతిపరివృతుం డయి, యజ్ఞాయతనమున కరి గె నధిక *విభూతి౯. 


. సమ్మద మంది చూచిరి శ్ర శంబుగ 2భూజను లెల్ల [(బహ్మ తే 


జమ్మును రాజ తెజముిను సదృహుభూపషణ “రత్న రాజీ తె 
జమ్మును వి_స్తోరించుచు నిజద్యుతి *యొప్ప(గ “మూర్శమైన ధ 
రృమ్మునుబోలె నున్న గుణీమండితు దీఉళు ధర్మునందనున్‌ *. 


| (బవ్మావిదులయిననిఖిల, (బావ్మాణస త్తముల చెత( బరి వేప్టితుండ్రై 


(బవ్మాణ్యు. డొపె6 గురువతి, 1 బవ్మా ర్రిపరీతు, డయిన [దివ్యాయ 
పో లె౯ా. 


7. చెచ్చిన _ పెక్కు |పతులు. ర. భక్యభోజ్య వినియోగంబున- పెక్కు (పతులు. 
9. లందు _ కొన్ని | పతులు, 


1. విశిప్టధర్శ = అ.ద్హి.తఈ.ఐ_ది,ఘ; ధర్మవి శమ = ర్వు.ల, లి, పీతిన్‌ - ఊ.లి, 


ls (పనన్నత _ అ,శ,ష, వి భూపతు లెల్ల - ఆ ఇఊ.ఘ. లె. లనదృహు -__ 
అ.ఎఐ 4. వ్యస్త్రవస్తు - ఆ. లీ. రింపగ - ఊ.బ.ఘ. ర. నొప్పగ -_-- 


ఏ.బా. '7 మూర్తియెన -- పెక్కు (పతులు. ధర్మో విగవహా వానివ అని 
మూలము భం క-లి0-45. 8. మండను _._ ఊ.రు; మండను డంచిత 
ధర్మ - ఘ. 9. ఈ పద్యము తరువాత 'మరియదియునుం గాకి అను వచనము 
అ.ఏ.2”, (పతులలో కలదు. క్ట 

1. (బవ్మార్డులు గొలువనున్న |బహ్మయుబోలెలా ___వ. 2, సమేతుడైన ___ 
"పెక్కు [పతులు ; పరివాతుడైన — అ.ఈ.ఉ ఎ.ఓ ; పరివృతై5క _(బహ్మాయు 


బోలెకా _ ణ. (| 


శ్రీమదాం ధమహాభారతము 688 


292 క. *వేదనినాదము నాకీ,ర్వాదనీ*2నాదము ననేక వాది తమవో 


& 
298 


292 


298 


వ. 


3నాదంబు6 వెలయ నన్యని, నాదంబు జనంబులకు *వినంబడ కుండ౯. 


అంత ననంతవేదమూర్తు లైన 1వైలధౌమ్యులు హోతలుగా యాజ్ఞ 
స్‌ 2 వై 
వల్కు్యుం డధ్వర్య్యుండు గా దె ఏపాయనుండు (బహ్మగా సుసాముం 
డుధాత గా వీరలోపు త్ర శిష్యగణంబులు (క మంబున మి([తావరుణుండును 
ననచ్చాఐెకుండును 5 గావస్తుతుండును "బతి పస్థాతయు నేష్టయు నున్నే 
ఎం () 6 
తయు క వావ్మాణాచ్చంసియు నాగ్నీ ధ్రుండును బోతయు( | బసోతయు. 
అధ 9 శ 0, «< os ఉద 
(బతివా_స్త సయు సు బహ్మణ్యుండునుంగా నారదాది (బహ్నర్హులు సదస్యు 
లుగా భీష్మూదిరాజర్దు రులు సవేయులుగా సర్వ కియా" సమ(గం బయి 
షడంగ న సమృద్దంబయి సంపూర్ణ దతీణాసనాథంబయి సకల 12 ధన ధాన్య 
1, ఈ పద్యమునకు ముందు - ఈ అధికపారము (వచనము) తదవసరందబున 
దిహ్మపురోగము లై న | బవ్భార్డులును రుదపురొ*గముైన రుద గణంబులును, 
నిందపురోగము లైన విబుధ గణంబులును బొిడసూపినం [(బత్యుద్ధాన |ప్రణామాది 
దివ్యోపచారంబుల నఖినందితులం జేసి త త్పి సాతంబున నాసీనుండ య్యెనంత --- 
అ.ఆ ఇ.ఈ.ఉ ఊ.ఏ ఒ.ఓ.జొ.ఘ.జ, [పతులలో గలదు. 2. నాదమును దూర్యవా 


దత ఎ ట.బొ. లే. నాదములు జెల్‌ చెక్కు (పతు లు. *ఉ. నాదములు = 
ఉ.రు. ర్‌. వినరాకుండకా - ఆ9 ఏ.దా క.ఖ.గ.ల,ళ,ష 


1. మెల _ అ.ఉ.క er లేదు. మూలమందును లేదు. 2. కృష్ణ 
'ద్వెపాయనుడు  ఎ'క.ఖ డ, . సోముండుధాతగా అని. పెక్కు | పతులు. 
కాని మూలమున నుసామా ల్‌, అనియే యున్నది భం. 2-౨0-964. 
4. పుత్త్రపౌత్త 9) (మిత) శిష్యగణంబులు --- పెక్కు (పతులు. మూలమున 
ఏతేషాం కిమ్యవగ్గాళ్ళ సు[తాశ్చ అనియే కలదు. భం. 2.90.6. 5. నచ్భా 
వాకయు __ పెక్కు పతులు ; నచ్చావోకయు నద్వాకయు ల, 6. 
(గావస్తో (స్టో) తయు -_ వెక్కు (పతులు, 7, (బతిస్తోతయు — కొన్ని 


(పతులు; | బతిస్తోతయు, గితయు, (బహ్నాభూతియు, నాగ్ని ధువుండును, ఛాతయు 
విధాతయు, హోతయు (బతిహార్తయు, నేశ్రయునున్నేతయు, నేష్టయు (బాన్మా 
ణాచ్చంసియు _ ఇత్యాదిగా భిన్న (క్రమమున భిన్న (పతులలో కలదు. ఒక 
(పతికిని మజీయొుక (పతికిని పొందుకుదరదు, ఇట్టి వివరములు మూలమున 
కానరావు. ర. [బావ్న్మాణాచ్చంసియు బహ్మసోతయును (బహ్మణ్యుండును 
బుత్విక్కులుగా నారదాది ల. 9. (బహ్మాణ్యుండునుం — కొన్ని (పతులు ; 
సు జహ్మణ్యుండు ను బుత్విజులుగా - ట. 10. మవోమునులును ఫీప్మాది రాజ 
రులు సదన్యులుగా - పెక్కు (పతులు; దేవర్డులు ఫీప్మాది రాజర్దులు సదస్సు 
ల — ల. 11. నమన్వితంబయి ల; ”నమృద్దంబయి a కం, 
12. సమ గంబయి ఎ క,.ఖడ. 1౨. జననయనా నందకరంబె __- ఆ ఇ.ఉ.ఎ.ల. 


694 


294 


294 


295 


296 


౭ 


& 


సభాపర్వము_.._ ప్రధ మాశ్యా సము 


సమన్వితం బయి జగన్నా థరతీతం బయి !సకలజనానందకరం బయి రాజ 


ఏ5సూయం బతిరమణీయంబమిన. 


శు 


అమ్మహాో మఖమునం దగ్ని ముఖంబున 1విపులమం| తాహుతివితతి( చెసి 


సకల దేవతలును నంపూర్ష*దఊణాదానోత్సవంబున ధరణిసురులు 
సముచితసతా్కారశ తసవా(సంబుల వఖిలరాజన్యులు 3నభిమతాన్న 
దానంబు పెంపున *ధరణీజనంబులు. దద్దయు. దృప్తులె ధర్మచరితు 


. ననఘు ధర్మతనయు ననుజసమన్వితు, *సంస్తుతించి రధికసమ్మదమున 


నని కురు. పభునకు నట్లు వె శంపాయ,నో క్షమెనకథ రసోత్క్మటముగ, 


ఆశ్వాసాంతము 


. భూరిగుణరత్న భూషణ, నారాయణమూర్తి రాజనారాయణ కం 


ఠీరవవ్మికమ శారద, నీరదనీహార *2హీరనిభశుభకీ రీ. 
1అంబురుహవృ త్తము, 


రాజకులో త్తమ రాజమనోహర రాజసూరిసభాంతర 
[(ఖాజితసద్గుణ పార్టివశేఖర పార్టసన్నిథ బాంధవాం 


14 సకల జనానందకరంబయి = ఇ.ఎ.క.ఖ.చ.డ ల. [పతులలో లేదు 15. 
నూయమహాయజ్ఞం = క*ఖ డ.ణఏ; నూయమవోధ్యరంబు -- ఎ; నూయంబు 
మవోరమ జ పకట 


1. వ్మిపమం[తాహుతి విధులజేసి _-_ పెక్కు (పతులు ౨ 
వంబున _ పెక్కు | పతులు, ల్‌, నభిమ తార్భదానంబు తపన 

ఛారుణజను లెల్ల en పెక్కు పతులు; ధారుణోజనములు - ఏ.జా ట. ర్‌. సన్ను 
తించి_ ఏవ, 6 [పవరునకట్లు - ఏ,దొె.క.ఖ,జ.డ 


1. సాగర - ఛుయు. 2. హోర వావీ; హీర _ వెక్కు పళులు, 


1. దీనిమారుగా మానినీవృ త్తముగా యీా| కింది పద్యము పెక్కు[పతులలోకలదు. 
రాజకులో త్తమ రాజమనోహర "రాజితసూరి నభాంతర వి 

(థాజిత సద్గుణ పార్థివ శఖర పార్టీనుసన్నిభ బంధుజనాం 

భో జన నద్యుమణీిమణి కాంచన పుంజీవిభూషిత భూరిమరు 

5 చాజ సమాజ పరాక్రమ రాఘవ రాజిత రాజ 'మమేౌం|ద పతీ. 


భ్రీమదాం[ధమహాభారతము 635 


భో జవనద్యుమణో మణికాంచనపుంజభూషితభూమరు 


| దాజసమాజ పరా[కమరాఘవ రాజ రజన రేశ్వ రా. 
గ ద్య ము 


ఇది సకలనుకవిజనవినుత నన్న యభట్ట[పణీతంబయిన ( శ్రీమవో భారతంబునందు 
సభాపర్వంబున “ధర్మరాజునకు సఖా[పా_ప్రియు. 2గింకరదర్భనంబును 
భారదువలన *లోకపాలున సభా|[కవణంబును *రాజసూయమవహోధ్య 
రారంభంబును జగాసంధ వధయు గిర వజనిరుద్దులయిన 
రాజులం గృష్షుండు ఏిడిపించుటయు దిగ్విజయంబూను 
రాజనూయంబు నన్నది 


(పథమాళశ్వాసము 


1. రంజిత = అ ఇ, సమున్నత = డ లీ. నిళభ-ణ. 4. నుపూజిత -డ. 

ద్‌. [దా సమాన పరాక్రమ ఇఖానురరాఘవ (శ్రీరతి రాజనిణా _. క.ఖ.డ 6. 
నరేం[దమణీ ఆద 

997 ‘i మయసందర్శనంబును ధర్మ _ఆఇఘ. 2. గింకర దర్శనంబును = ఒ.గ-ల, 

[పతులలో లేదు ; సకలసన్ముని సమాగమంబును _ ఈల, లె. మంత పర్యా 

యంబును లోక _. ల ; రాబనీతి విషయంబు అరుంగుటయు లోక _ ఆ.ఇ ఓ; 

లోక పాల సభా|శవణంబును _ "వెక్కు పతులు 1. హరిశ్చం[ దమాహాత్భ్యంబును 

పాండురాజ వ ర్హనంబును రాజ -- ఉల; రాజసూయారంభంబును _ పెక్కు 

పతులు. క్‌. నునానా దేశాథీశులై న రాజులు రాజసూయంబునకు వచ్చుటయు--ల. 


శ్రమడాంద్రమహాభ-రత ము 


సభాపర్వము ఫ్ర ద్వితీయాశ్వాసము 


1 క, థ్రీరమణీ పియధర్శ విశారద !వీరావశార సౌజన్యిగుణా 


బి వ, 


ఛారభువనై క సుందర వీర్య శ్రీరమ్య బుధవివేకనిధానా. 
= ధర్భజుండు కష్షంన త్‌ రిం భిచ్చుణ వ 
సం, 238.10 


అక్క-థకుండు శొన కాదిమహామునులకుం 1 జెప్పెనట్టు రాజసూయ 2మహోత్స 
ేవంబు నొప్పును ధర్మ రాజు *ధర్మనిత్యతయును స్తుతియించి నారదుండానద 
నంబున “నకలరాజినమూవాంబును రాజలో కంబులో మనువ్యసా మాీన్యుం 
డయి యున్న జగన్మాన్యు జనార్దనుంజూచి 10త్రొల్రి [(ఒహ్మాది.1నురగణ 
(ప్రార్థితుండయి యఖిలవుహిభార తావతరణార్జంబు నారాయణుండు యదు 
వంశంబున ““నుదయించుటయు నయ్యయిజ.త్తియగేకులంబుల నురచై. త్య 
చానవయవరాతస గంధ ర్వాదుల *యంశావతారంబులుం దలంచి భవివ్య 
ద్భారతరణంబునకు సంవ్భాష్ట ”వ్భాదయుండయి యుండునంత, 


దారాల లా రాలాాతొనాలుకల.. = యకక జంాలలతురానలంాాలు. 


1. లీలావతార _ గ. లి. గుణోదార _ ఊ 


ks జెప్పినట్లు -- ఇ.ఐ,ఒ.క.ఖ.రు. ల. మవోధ్వరంబు - ఇ. లి. వంబున నొప్పు 
చున్న ధర్మ - ఆ.ఊ.ఎ.ఘ ; వంబుసొంపును నతని _ చ. 4. సత్యంబును ఆభ; 
ధర్శనిత్యత యు - కొన్ని (పతులు. ర్‌, డుయజ్ఞ సధనంబున ___ అ.ఐ.ఛ.జ,ర్వు, 
ట.ల; డానవనంబున = చ.ణ. 6 గల నకల  క,.డ; నకలరాజ నమూవాం 
బును _ ఈ.ఊ.జా డ.ళ.మ, |పతులలో లేదు. 7, సమకంబున _ వెక్కు[వతులు; 
నమాజంబున _ చ; స భామధ్యంబున ఎ ఏ; నమాగమంబున - ఖ, రి, న్యుక్రై 
వడినున్న - క.ఖడ. 8 జగన్నాధు _ పెక్కు (పతులు. 10. సంతసిలి తొల్లి... 
ఎ.ఐ.ట ; మోదంబు నంధిల్ల = ఖుడ; తొల్లి -- ఐ.క.ఖడ, (ప్రతులలో లేదు, 
11. సురమునిగణ __ అ.ఊ.ఒ.ట.ణ, 12. నవతరించుటయు ___ అ. ఐ.ఏ,ట, 
జన్మించు టయు దా ఇజె.ఛ,రు,ణ. 18. కులంబులు, - శన, 14. యంశం 
బుల నవతరించుటయు దలంచి_..శ.ష. 15. వాదయుడయ్యెనంత షు కొన్ని|పతులు, 


638 


రక 


5 వ. 


సభాస ంము___ద్వితీయాశ్వా సము 
0 


'శాంతనవు(డు భీష్ముండు (పశ ఫాంతు 6డు ఏ ద్యత్కతువునూచి సంతుష్టుం డై 
యంతకే*ేతనమూజునకు ధృతి,మంతున కత్యంత ధర్మ*మతి కిట్లుని క. 


మ త్తకోకిలము. స్నాతకుండును బుత్విజుండును సద్గురుండు"ను నిష్టుండున్‌ 
భూత లేశు(డు 2*సంయుజుండును బూజినీయులు ఏంతో 
[బీతి నెవ్వండు సదుణంబుల( బఇదయటి మవోత్ము వి 
Nn (a) a) 
ఖ్య్యాతు బూబితు. చేయు 5 మొక్కని. గౌరవాన్వయవర్ష నా, 


అనిన నట్టి. వాంజెవ్యండు నా కెజీగింపుమనివ దర్శ రాజునకు ఏ ఖీష్ముం డిట్లనియె. 


. రోదసీకువారంబు రుచిరాంశుశేతతి. జేసి యర్ముుండు వెలులగొంచునట్టు లమృత 


సందో వానిష్యంద చందికం జే జేసి కీశాంకు( డానం డించుో నట్టు సకల 
*జనులకు దనదైన సదమలద్యుతి( జేసి తనరంగ( టు. _దనుపవు6 చాన 
చేయుచునున్నస త్సవ్యుండు పుండరీ కాముండు గృష్టుం డనాదినిధను. 


- డబ్దనాభు. రత్తుండ వర్గ రృష్టంబు "నకు నిందు, నర్షులొరులు గలరె యజ్ఞ పురుషు 


రణలలోకకిపు పూజ్యు నచ్యుతు(బూజింపు, వ. యదియచూవె యజ ఫలము 


(1 


1, శంతనుతనూభవుండు[ ప తం న. 2 నర బు కక్‌ టర త నయిు 
నకును __డ. కీ మతినిల్లనియెని పజ: కై 

1ఎసహాముున్‌. ఆజ అతనా నఖిష్టుడున్‌ ఆ ఉ ఊ ఏ.జా జె.ఘ.చ.న, నుపుణ్యు 
డున్‌ _ ఎ.క ఖ.గ.డ.స; ను విష్ణుడుల Ge rt చ ఇ _- వ ౨. నంయ 
ముండును __ పెక్కు (పతులు; నంయమీం|దుడు న్‌ వ కఖగ.డ.న; సంయ 
తుండును ___ వీ.శ షస; నర్యము మూరు ముర. 5, a ఆ,ఏ ఒ, 
రుల. 4. నెవ్వరు - ఇ ఈ.ఎ.క.ఘ.చ, ర్‌. 'మొక్కరు _ ఆ.ఊఐ.ఒగ; 
మొక్కురి - మ 


1. వా రెవ్వరగుదురు __ కొన్ని [పతులు ; వాడెవ్వడగు నెరింగింపు  ఊ.ఐ.ఒ.గ, 


1. గలి _ అ.మ.౫. 2. శీతాంకుం (శుుడు వెలిగించునట్లు — ఛ.ర్వు.ణ.ల. 
వ్‌ నట్టు - చెక్కు (పతులు, ఓ. జనులను దనదైన సదమలద్యుతిం జేసి తనరు తేజం 
బును చనుపుడాన _ వ. ర్‌. శాముండధోతుజు 'డచ్యుతుండు నబ్ద యు 6. డీత 
డర్హ్యమునకు నరు డను దొరకు గ 1 గొనగనింద ర్లులొరులు జలము 

5. నాధు చత. ర మనఘ జౌ 


ర" 


రమ. 


శ్రీ మదాం(ధమహాభారతము 6839 


అనిన వీష వ చనంబున నప్పుడు సహాదేవోవనీతంబయినయర్గ వ్రోబర్హణీయుం 
| ఖు యె 
డయిన చానుజవు కు “శా స్తృదృష్టవిధానంబుక ధర్మితనయుం ఉచ్చిన దానిం 
జూచి సహింవళ శిశుపాలుం డేపాలంభన పరుండయి *యరధోతజు నా తే. 
పించుచు ధర్మ రాజున కిటని యః 
కథ 


: తితువొలుండు ధర్భ్రరాజు నాక్షేవీంచునీ ;_ 
అ 


అవనీనాథు అవేకులుండంగ ఏశిప్లా'రాధ్యు *లార్యుల్‌. నుహీ 

దివిజుల్‌ “పూజురలు పల్ఫురుండ (గ ధరి తీనాథ కగాంగేంయుదు 

ర్వ్య్యవసాయంబున( *గ్భృషుం "గష్షచరితున్‌ వారేయు బూజించి నీ 
Ym ఠి యి 


దం 
యవివేకం బెజింగించి తిందణకు దాశార్ద్హుండు పూజార్హ్ముండే. 


1. ఈ వచనమున కాదిగా = స లో నిచ్చిన భాగము -- ఉ.ఒ. (పతులందును 
కలదు. ఈ విషయమంతయు సువిస్తరముగా మూలమున వర్ణిత మెయున్నది. భం, 
అనుబంధము. 1, ఈ [కంది భాగము చానికి సం చేపము 

అనుచు ధర్మతనయుం జూచి యాభూతలేళ్వరుండు తొల్లి యజ్ఞ వం౭హమూ ర్హియె 
దం స్ట్ర్యాగంబున ధా(తీతలంబెత్తె , హిరణ్యానుని సంవారించె , నరసింవారూపంబున 
నాదై త్యుహిరణ్యక శిపుక రనఖరంబుల[వస్సే , నదితికి గశ్యపునకు వామనుం డై 
జన్నీంచి తి వికముంవై బలిని ఒంధిం-బె. భృగువంశంబున పరశురాముం డై జన్మించి 
కార్త వీర్యుండాది గ సరలకు|తకులంబు నాళంబుచేనె , రవీకులంబున దశరథుండను 
రాజునకు రాముండై జనియించి, రావణకుంభ కర్హాదుల వథియించె; ఇప్పుడు 
[బిహ్మోది సురగణ (వార్థితుం డై యదువంశంబున నుద్భవించె, నిదియాదిగా నొన 
రించిన దివ్యలీలలు మహాద్భుతంబులు వినుము. పూతన |పౌంంబులుగ్గొనె, శకటం 
బులు విరుగదగ్నో మద్దులనున్నూలించె, గోవృపంబుల గూల్చె, గోవర్టనశై లం బెత్తి 
షేవులంగాచె, కాళీయ్యని గీటణంగించె, కంసుని సమయించె నయాగడి నారాయ 


ణుండీ కృస్తుండర్హ్య్యంబున కోర్టు అజ నిన విని. = న సా జబునర వ్రనీయుం డైన జ 
కురా ఇం | యౌ క ఇం యా 

"పెక్కు. (పతులు , బర అయుం డైన ఆలు భా నరః బర్హ్హణయుండై న = ఛ.ణ,వో, 

Ss” Wi శాస్తోవదిష్ట _ ఈగడణ.వీశ మ. ఉ, కోపంబున నధోతజు -- 


క ఖ.డ; యనూయాపరుండయి _ చ. 5స ఉపాలభ్య ఖీష్మంచ ధర్మరాజంచ 
సంసది ఆపాతిపకా చాసుదేవం. భం. 2-98-3౨. 


1. చార్యు _ ఈ.ఐ జౌ.చ.జ ౯ స; చారులార్యుర్‌ ల వీ,.శ.షన ౨. లాఢ్యుల్‌ - 
క,ఖ.గ.డ ఏ. పల్వురు పూజ్యులుండగ - ఊ.జటొ,ఛర్లు ; పూజ్యు ల నేకులుండగ _ వ. 
4, గాంగేయ. అ.ఆఎగరు,డ. ర్‌. నీవు దుష్ట చరితున్‌ wee, 6, గ్లిష్టచరితుకా _ ఒ; 
దుష్ట చరితుజా —- ఓ.ణా.ల. 


640 సభాపర్యము_ద్వి తియాశ్యా స 


రి ద, కడుకొని ధర్మత త్వ 'మెటు6గంగ శక్యము ధర్మ వాహ్యు ని 
న్నొడ(బడ నిష్టుండై 1ళఅపి యు త్రములుండ(గ వాసుదేవుం. డ 
నడునకు. బూజయిమ్మని విచార*2విదూరు(డు ఖీష్ము (జెంతయు౯ 
వెడంగుదనంబునం *బనిచె వృద్దులబుద్దులు 5సంచలింప వే, 


10 చ, ఇతనికి. గూర్తు రెని ధనమిత్తు రభీష్టములై న కార్యముల్‌ 
మతినొనరింతు రిష్టుండని మంతురుగాక *మహోత్ములై న భూ 
అగ ను అత 2 “యు 
పతులయు ఏ|పముఖ్యులసభన్‌ విధిద్భష్ట విశిష్ట పూ జనో 
యత్రికి *ననర్హు నర్హుండని యచ్యుతు *నర్చితు. జేయంబాడి యే. 
రి ఎలా 


11 సీ. 'ఈతని వృద్దని యెటింగి పూజించికే వసులేవు. డుండంగ వసుమతీళ 
బుత్విజుండని విచారించి పూజించి తె ద్ర్వైపాయనుండుండ ధర్మియు క్తి 
యాచార్యు( డని *వినయమున6 బూజించిేే కృతమతుల్‌ (దోణుండు. 
గృపుండునుండ 
భూనాథు(డనియెడు బుద్దిబూజించి తె యాదవుల్‌ రాజులే యవని*ేమీ6ంద. 


ఆ. బూజనీయులై న పురుషులలోపల, నెవ్వడయ్యె( గృమ్హం డిట్టులేల 
పూజ్యులయిన చారి బూజింపనొల్లక , ఫిష్ముపనుపుం జేసి 'బీలవయితి. 


12 చ. పురుషవి శేషవి త్తముండు పూజ్యుండు రాజులలోన నీ యుధి 
రు(డని నీగుణాళి *వకటించి నమునంబీలలోన ఛారుణీ 


ope 


9 1. కరపెనుత్తము ఆ. 2. ఇ నంజు టిని. ౨ భీష్ముడి య్యెడన్‌ వ న. 
4. బలికె _.. ఈ.క ఖడ.ల.స. 5. చంచలింపవే __ ఈ.క.ఖ.ణ. 


10 1. మవోప్తులైన --క,ఖ. &. విధాన _ ఈ; ములైన -- క.ఖ.డ; వేష _ చ, 
లి యతవిధి కీతడరు ___వీశషస.ళ. 4, ననరుడరుడని _ ల, ర. నర్చన -- 
యా బు? బా 
అ.క ఢడ.ణ 


ల 


11 l. ఈ తం(త)డు _ అ.ఒ.క.ఖ.ఛ.ఛం డలు ప. 2. వృత్తి - చ; తనయ ఎ. 
లి. విచారించి పూజిం -- ఊ.ఖ. 4. లోన _ ల.గ.ల.వీ.శ,ష. ర్‌, వలుకు __ 
ఆ,ఉ.రు.వ, 


12 1. వరెణ్యు డుత్తముడు- గ; వరేణ్య యు త్తముడు-అ ; విశేషుడుతృము - వీ.శ; 
విశేషయు త్రముడుణ ; వివేకన త్రముడుజ; విశేషయు త్తముడు పూజ్యులలోన 
సుపూజ్యుడీయుధి.__-ఘ. 2. (పకటింప---క.డ.ళ.వ. లి. ననమ్మి-- పెక్కు (పతులు ; 





14 క, 


15 ఉ. 


18 


14 


Ld 


16 


lL 


శీమదాంధమహాభారతను (4! 


శ్వరులు భవన్నఖంబునకు వచ్చిన *నిందట కివ్విధంబునం 
బరగ నవజ్ఞ సేయుటిది *పాడియె ధర్మువె ధర్మనందనా. 


- సీవెజటు6గక యిచ్చిన!నిది, నావిషయమె యని మనంబు*నం దల(పక ల 


జ్లావిరహితుండయి యర్హ్యము, గోవిందుడు గొనియెం దనకు. *గొను టుచి 


తంబే. 
చనం జేడికి దార |కియ, యును ెవిటికి మధుర గికియును 'జీకున క 


త్యనుపమసురూవదర్శన,మును జేయుట 2బోలు( గమ కిబూజించు టిలన్‌. 


ఈ యవనీశ్వర [పవరులిందఖు నిన్నునగంగ 'నిట్లుగా6 

"జేయు బె ధర్మ రాజను విశషసమాఖ్య నిరర్దకంబుగా 
2దీయయుతయంచు ధర్మజ నదీసుతకృష్ట్రల నెగ్గులాడుచుం 

బోయె 3నదంబు 'వెల్వడి సపు త్త బలుండయి చైద్యుం డల్కతోన్‌. 


, ఆ శిశుపాలు పిజుందన "చని ధర్మ*నందనుండు వానిం బియవ చనంబుల 


ననునయించుచు నిట్లనియె. 


. భూరి'గుణోన్నతు లన(దగు, వారికి ధీరులకు ధరణివల్లభులకు వా 


క్చారువ్యుము చన్నె మహో, దారుణ మది వీషముకంలు దహనము కంబన్‌ 


నబొంగి - ఏకా జల, 4. వీ (వా) రలని (క) వ్విధంబునం ___ పెక్కు (పతులు 
ర్‌, పన్నుగ ధర్భ్మువె __ణ; పాడియి నీకిట _ ఉ.ల.న. 


11. య (యి) ది _ కొన్ని |ప్రతులు. 9. ననువగవక == అమఫి నంవగవక ౬ 
ఆ.వీశ.ష శి. గొనుటర్థంబే _- అ.ఉ.ఊ ఐ.ఘ.ణ.ల; గొననుచితంబే _ ఈ.ఖ 


1. నంధునక ___ర్వు. 2. బోలె __ జా.ఖయు. లి. బూజించుటయుకా __. ఆల. 
1. నిట్లొగిం -- ఆపుజొ.ల.న; నిచ్చటన్‌  చజ. 2. నీయెడనంచు _ స, 
(యతి?) 8. సభ దొరంగి నహవు శ్ర _ వీ.ళ,వ; సథ దొరంగి హితపు[త _ట 
సదస్సు వెల్వడీ లా ఊ.బఒ.ల. 

1. ౨౪౦ ala ne సెక్కు. (పతులు. వ తనయుండు - చెక్కు. (పతులు. 


1. గుణాన్వితు _ ఈ.ఊ. 


391—41 


642 


18 &. 


0 క. 


21 వ, 


22 ఉ. 


18 


20 


21 


22 


సభాసర్వ ము ద్వి తీయాశ్వా సము 


ఆదిజు(డె న (బ్రహ్మాయుదయంబున 'కాస్సద మెన వాండు వె 
చాదిసమస, వాబ్బ్యయములందు. 2 బళంసితుండై నవాండు తె ల్రోే 
కాది(త్రిలోకపూజ్యులేడని యాత్మ నెఅింగి పితామహుండు దా 
మోదరు6 జెప్పెం బూజ్యుండని యు క్షమ కాకిది యేమిదోనమే. 


. పరమా !ర్థ*| పతిభ దమో, వారు నచ్యుతు భీష్ముం డెటింగి నశ్తైలుంగంగ నీ 


కరిది శిశుపాల "పెద్దల, క దరితం బల్ఫులకు నెలు(గ శక్య మె యెందున్‌ 


గురు(డని నమ _న్తలోకో, తృరు.డని నీకంచు వృద్దతములై న నే 
'శ్వరు లచ్యుతు*నర్చన నెడం, గరే మభినందింప నీకు గాదోనం దగునే. 


1ఆని యాశిశుపాలుం *బట్టువలుచు చున్న ౦త ధర్మ రాజునకు భీష్మం డిట్లనియె. 


_ః భేష్యుండు కికుపొలుని నిందించుటు := 
సం. 2-85-6 


పాలితదుర్రయుండు శిశుపాలు(డు బాలుండు వీనినేల భూ 

పాలక నీకు. బట్టువలుపన్‌ 1ముడ్రీ ధర్ము వెటుంగ ఫినికిం 

బోలునె రాగ*కోపరిభూతమనస్కున కల్ప రాజ్యల 

త్భీలలీ నాంధబుద్ది కనిమి _తీమవహాత్పరి చా దోశీలికికో, 

le నా|శయుడై_నవాడు జవ సక కాళయు డై నవాడు ew (బకాళితు __ 
ఉ.ఛ జ.రు.ల,శ.ష; (పభాసితు-ఘ, నే యోగాదివిశిస్ట-జి . 4. డుగనాత్మి _ అ ఐ. 


1. త్మ్మపతిభు౯ణ మురవారు --ణ 2, (పతిభుదా మోదరు---ఇ.ఉ,ఏ ; [పతివీ తాం బరు_ 
ఈ; (పతి వింవితువారు..ఆ ఊ.ఘ ల; పతిపాదకు_ఒ. ల. చరితంబుల నెణీగిపలుక._ 
వీశ.ష; చరితంబులు నొరులకెరుగ ___ ణ; చరితంబన్యులకు నెరుగ - ఇ. 


1. శ్వరునచ్యుతు డర్చితుడని కరమానందింపనికు -- ణ. 2 డర్చితుడని — 
వీ.ళ.ష. లీ. మానందింప -- ఎ.ట. క, ననేలా -- ఏ.క.ఖ,డ వ; ననగునే_గ.వ. 


1. అని శికుపాలు “పెక్కు (పతులు, 2, బట్టువటుచుచున్న ధర్మ - శర,సూ; 
పెక్కు (పతులు ; బట్టువ అచు = ర్వు.భాసం, 


1. మతి (ది) ధర్మ మెరుంగ ఫీనికిం _ ల. 2. లోభ _ అ.ఐ; దోవ _ ఉ.క ఖ. 

కీ నా త్ర _ ల. 4 మహాపరివాదం_ య ట. ర్‌, దర్శికిక౯ ణం 6 ఇటకృష్ణుని 

మావాళ్ళు మును, నతని పూర్వావతార వృత్తాంతములును, భీష్మ(డు వర్థి ంచినట్లు, 
పి.పి.యస్‌, [పతిలో వి_సృతముగాగలదు. సభా లి4_41_.భం: Su) bu 


ఏ8 వ, 


24 చ. 


25 త. 


౨6 క. 


27 క. 


ఏర క, 


24 


ప్రస్‌ 


26 


27 


28 


\ 


హహ భా 


శ్రీమదాంధ్రముహాభారతము 648 
అని ధర్నరాజును వారించి శిశుపాలుం జూచి వీష్తుం డిటనియి. 
థి శ్రిం గల 


అవినయ బుద్దివై వారికి నర్చ్య మయోగ్య!మ యంటినీవు మూ 
ర్గవు శిశుపాల యింక బలుకన్‌ వలసెన్‌ సభలోన నున్న యీ 
యవనిపులెల్ల నాతనిదయం 2బరిము కులు రేవానిచేత నా 

హావేజితులుం దదియళరణార్జులుంగా కొరులయ్య చెప్పుమా. 


ట్‌ త్తమజ్ఞూన వృద్దు నానుండెనేని, వాలుండయ్యును బూజ్యుండు ద్రావ్మాణుండు 


1« అగ అ 
త త్రియుండు 'పూజ్యు. డమితవికమనమృద్ది, నుర్విపతులలో 2నధికు(డై. 


యుండెనేని. 


| 


ఈ రెండు కారణముల *ము, రారాతియ యర్ష్హ్యమునకు నర్షుండు జగచా 
ఛారుండు మాక కాదు స,దారాధ్యుండు విష్టపత యా వాసులకున్‌, 


నృద్దులొక లశ"యున్నను, బుద్దియె యెన్వరికి వారి. బూజింపంగా 
2 ల 3 
నిద్దరణీశులలో గుణ, “వృద్దని పూజించితిమి |తివిక్రము *భ క్రి ౯. 


*పూజబితుల తృప్తులగుదురు, భూజను లొరు లచ్యుతుండు 2పూబితు( డగుడుం 
'దేజమున జగ _త్రి]తయము(, బూజితమయి *తృ ప్తింబొందు. బుణ్యసమృద్దిన్‌ 


1. మంటంటి _ ట్‌ 2 (బవిము క్తులు _ ఐ.గుగు. లి. గారెియెందునా _ ణా 
4. జీతులై _ ఆ.ఊ.ఘ ; విజితుల్‌ _ ల, 


1. పూజ్యుడు విక్రమ _ అని పెక్కు తాళపతులలో కలదు __. కతియుండు 
పూజ్యుండు విక్రమ అని యుండనోపు. ఈ వాఠము ఇల, (పతులలో స|క్రమముగ 
నీయబడి యున్నది. తాళపుత్రములందు _ పూర్ణార్థానుస్వారములి విషయమైన 
మార్పులు సాధారణము. పూజ్యుడగును వరసే పూజ్యు డె"ను_చ. 2. నెక్కుడై -- 
ఉ.రు ; నొక్కడై - లి, 


7 మురారి యెయూయ ర్హరమునకు_క.ఖ.ట.ణ ; మురారి యెయ ర్హ్యముగొనంగ_చ.ఛ. 


1. కలిగిన = ఈ.క.డ; యుండిన - ఉల & వృర్దుని_ణ; వృద్దును - శ. 
లి, ప్రీతిన్‌ - ఈ.ణ ; బుద్ది౯ - ఐ.ఓ.చ, 


1. పూజితులు _ పెక్కు (పతులు ; పూజనల _ ఆ.ల ; పూజలను _ ఊఈ.ఫఘ , పూజి 
తులు దృ ప్తులగుదురు - ట. 2. వ్యూజ్యుండగుడున్‌ _ కొన్ని (ప్రతులు. 
8. తయమును -- ఈ.జఉ, ర్స, తృప్తినొందు  ఆ.ఈ., 


644 


విరి సీ, 


లీ౦ చ. 


లీ1 చ, 


ఏఐ వ, 


29 


80 


లి! 
§2 


సభాపర్వము.._ ద్వి తియాశ్వా సము 


బుద్దియు మనమును బురుషుండు నవ్య క్రమగుచున్న (సకృతియు నంబరంబు 
ధరణీయు(దరణియు దవానుండు( జం దుండు గాడ్పును దిక్కులు గాలములును 
దానయె జంగమస్థావరాత్మక మెన సకలభూత"పపంచంబునెల్ల( 
?దనదివ్యళ_క్టిమె *దాల్చిన సర్వాత్ము సర్వభూ తేశ్వరు సర్వవంద్యు 


. “నధికయోగ నిప్పి తాత్మకులగుమహో, యోగివరులు త_త్స్వయు క్రిం జేసి 


యెణి(గీనట్టు నీకు నెలుంగంగంబోలునే, యనుచు7భీష్కు. డన్నయవసరమున, 


ఎడపక యర్హ్య మచ్యుతున కిచ్చితిమిచ్చిన దీనికి దొడం 
బడమని *దుర్షనత్వముశ( బల్కెడోపవీరుల మ_స్తకంబువె 
నిడియెద నంచు దా(జరణ మెతెనభన్‌ నవాదేవు డట్టిచో 
నుడిగి సభాసదుల్‌ వలుకకుండిరి తద్దయు ఖీతచిత్తు లై. 


చెలువుగ6 బుష్పవృష్టి గు సెన్‌ సవా ఇవుపయన్‌, 'రివరజునన్‌ 
వెలయ(గ సాధువాదములు 2*వించె స భానదు లెల్ల విన్మయా 
కులితమనస్కులె 8 తనకుంచెయు. గృప్పమృగాజినంబునుం 
బలుమటు వీచుచుం గలపహబంధుండు నారదు6 డాడె వేడుకా, 


అంత శిళుపాలుసేనాపతి *నునీథుం డనువా. డతిరోవపరువ 2వచనుం డగుచు 


.“స్వపతత _త్ర్రియులనెల్ల “నొక్కంతం + జేర్చికొని శిశుపాలు ననుమతంబున 


యుద్లీనన్న దుం డయి యున్న సమయంబున. 
© ధి 


1. (పపంచకమునెల్ల - ణ. [రూపము గమనింపదగినది| బి. దనశకి మె కుతి 

దాచిన _ చ. శీ.తనరంగ దాల్చిన సర్వాత్ము నర్వెశు నర్వవంద్యు _ కఖ. 4. 

నఖల__కొన్ని పతులు 5 యు కివలన _ ఈ.ఏ.ఒ.క.ఖ గి నట్లు_ పెక్కు పతులు. 
ఆరె య 

le ఫీష్ముడున్న జపము క యుటు ఆలి ళు నళ: 


1. దాని _ సం. 2 శేమొడం డ.వీ.ళశ.షన ; కిన్నొడం --_- రు.టట.ణ.ల; 
క_యొడం -- త. లి. దుర్ణయత్వమున  ఆ.ఈ ఊ.పబఒ.జాఘ. 4. వారల _ 
ఆల. ంచతనమునుల వలలు రట నన్‌ ము డన 


1. దేవునివ్నై = అ.ఆ.ఓ.ఖంగ.ఘ.రు.ల 2. వీచె. పెక్కుపతులు. 


1. నునీతుండను _ అని పెక్కు (పతులు , శాని మూలమున నునీధః భం-2._86._ 18, 
సునీధుండతిరోష _ ల 2 వచనుండై -కొన్ని[పతులు. శీ ననేక బలంబులతో 
న్వపత న. 4. నొక్కచెంతంటేని (ర్చి) కొని __ డర.వీ.మ.న.; నొక్కింత 
చెసికొని_కొన్ని పతులు. 5. జేసికొని__డ. 6. సన్నద్ధుడయ్యె నంత, నన్నస్టంగై 

థ ఏ యా 
యుండె నంత_వివిధ[వతులు. 


లి 


౪6 వ. 


లి7 క. 


జజ 
నుక 


86 


87 


శ్రీమడాంగధమహాభారతమా 645 


. రయవిచలత్తురంగమతరంగములన్‌ మదనాగన కసం 


చయముల 'సంచలచ్చటుల సై నికమత్స్యముల౯ భయంకరం 
బయి యదువృష్టి భోజ కుకు రాంధక *వాహినియుం గలం ని 


ర్షయతరదోషమారుతని తాంతీనమీరిత మె వణంబునన్‌* 


- అట్టి సకలత త్రియతోభంబు నూచి భయసం[ భమాకాంతహృదయుండయి 


ధర్మ రాజు ఫీష్మున కిట్టని యె, 


తరలము. ధరాణిలో (గల రాజు లెల్లను దారుణకయ కాలసా 
గరములట్లు గలంగి రిప్పు మఖప యోగము విఘ్నముం 
బొరయకుండC "| బజావకారము వుట్టకుండ (గ నివ్వు. ఇ 
చ్చెరం బితామహా వీరి కిచ్చటం జిత్తశాంతి * యొనర్చనే. 


అనిన ధర్మ 'రాజునకు ఎఫీష్ముం డిట్లనియె. 


నీయజ్ఞ్ఞమునకు విఘ్నము, సేయ(గ నోపుదుశె యొరులు జితదై త్యుండు నా 
రాయణు(డు యజ్ఞ పురుషు. డ, చయపరా[ కముండు దీని.జేకొని "కావన్‌. 


fF 


1. జంచలచ్చటల _ అడ ఊఘ,చ.ల , నంచరచ్చటల  ఏజా.రు.వీ శ.ష 
2, వారిధియుం  వెక్కు[పతులు. తతస్సాగర సంకాశం దృష్ట్వా నృషతిసాగరమ్‌ 
భం. 287-1. ల$. సమాకూలమె _ వీ.శవ స, 


1 [బజాపవాదము — ఇక.ఈ.[; [బజావరోధము — ఉ.బెం.క,ఖ.ల; (బజావిరో 
ధము న; |బజావరోధము- ఎఒచర. ౨. జేయు _ పెక్కు [పతులు ; 
గావు  ఆ.ఊలవీశవస. లి, యొనర్చుచున్‌ _ పెక్కు వతులు ; యొనర్చు 
చున్‌ ఆంవమపుగ.రు 


1. సందనునకు. = ఈత మో పుత్తునకు _ఇపట. 2. గాంగేయుం - ఆ; 
నదీనూనుం డిట్లనియె __ ఛ, 


1 అముఠడన్‌ ఆత ప శాచున్‌ జజ గక 


646 


సభాపర్యము__ద్వి తీయాశ్వా సము 


88 సీ. చై ద్యునకై పూని సన్నడ్డులెయున్న యీరాజు1లిందలు నీక్షణంబ 


లలి ఉ. 


లెరి 


89 


హరియల్లి 2దూడుడు నంతేకక్షయమున కరిగెడు*+వార ఘోరావావమున 
దమిఘోషనందనుదర్పంబు నిప్పుడ యడంగడుటీగడు.బెక్కులయ్యు. గుక్క 


లిభకుంభ దళనమహిష్షనిషుర నఖీముఖు( డగువారిమీ(ద మొతణి(గి యేమి 


. సెయనోపుంగ్భృమ్షు సింవాపరా[కీము, నెజుంగకున్న వారె యెల్ల 10 వారు 
aC ౧౧ 


11నవనిన ఖీష్కుపలుకు లవి క ర్షశూలంబు, లయిన! జీదినాథు. డా గహించి. 


_; శికుపొలు(డు భీముని దూలనాణుథి :_ 


సం. 2_9౩8-| 


1 
ఇమ్ముది వెలి వ్‌ బర మేశ్వరుంా. గొని*ియాడె ధర్మత 


తమ్ములు “పొండవేయులును దానును గాని యెటుంగిరశు సా 


మమ్మున నెల్ల వారి నవమాన్యులరే జేసె నమాన్యుడంచు రూ 
ౌక్షమ్మున భీష్ముంజూచి *ీబలగర్వితు డిట్లని పల్కె నల్కతో౯ా, 


1. లందరు. పెక్కు (పతులు. వ చూచిన_._ఎ.ఏ.ఓ జొ.ఖ.చ. లి. కాలయమున __ 
పెక్కు (పతులు 4. వారు పెక్కు. (పతులు. 5. ఘోవణంబులు తనుదర్పమిప్పుడ- 
ఊ.ల , ఘోషణంబులు దర్పంబునిప్పుడ__-ఒ ; తమరోవంబు-చ ; ఘోవనందను దర్భ 
భరంబిప్పుడడగెడు--ఆ 6. నదిక.ఖ. 1. పటివృ-ఉ జొ.క.ఖ.భాసం.శ.ష. [నిత్య 
సమాసయతి |; భూయివ్ట _--ణ. 5. ముఖరుడి _ అ.ఉ.రు ; ముఖమగు-ఎ గ నీ.న. 
ల. మమెరుగ' = పెక్కు (పతులు. 10 జనులు _ అ 11 లటు - ఏ; లతి_ఒ. 


1. యాడి _ గ.ళ వ, కొన్ని|వతులు. 2. పాండు సూనులును - ఈ,క.గడ. ల, 
రంచు _ ఎగవీశవన, 4. జేసిన మాన్యుడంచు బపు టు ఓ కెగంఘ చ, 
రుణ; జేసెనుమాన్యు — వ ఈ.ఊ.కగ. ర్‌, తంబు మ్ము |గ ee 
నం, 6. యతి ___ ఓ 


శ్రీమదాంధమహాభారత మః 647 


ఓ0 ఉ. నెట్టన ధర్మనందను(డు నిన్నవ*లంబము సేసి యోడతోం 


41 


40 


41 


గట్టిన 2యోడవేలె గతి గారవుండె కడు. దూలె. గృ్తు6 3 
కలాం ca 

“పట్టి కల్చిక్సీపి కల్‌ ధరణిపాలుర కిప్పుడు “నూపిశె=దు నీ 

యట్టిదురా”త్ములుం గల యంత యరధీరులె ధఛారుణివపతుల్‌. 


. పూత నాఘాతంబుం జేతనేతరమైన శకటంబు[ తోపును జరణ !నివాతి 


వీ.కతో( గడుం ?బూచు[మా(కుల ఏటుపును వల్మీకమాతపర్వతమునే త్తి 
కొని లావుగలండు వీ(డన నేడుదివసంబు లునికియు వృషవధయును ననంగ( 
*బమ్మినకృష్ణు వీరమ్ములు *వొగడుచు నున్ననీనాలుక యొక్క (డయ్యు 


| (వయ్యవలయు నూలు|వయ్యలు గాయగన,ట్ట్లయినగాని బాలవతని(భొగడ 


నెల్ల చాని నేన యెటుంగుదు 7నెందువా(,డ ర్యదానయోగ్యుండ య్యెం జెపుమ. 
ఇం 


1. లంబన _ అ.ఆ ఈ ఉఒకర్నుల; లంబన చేసి _ భానం. [| అవలంబయి త్వా --- 
ఏక పదము. 2. ఫీలి _ వస. నావినౌరివసంబర్హా య ధాంధో వాంధమన్వియాత్‌ 
భం, లి-లెర_ఓ. కి. గర్వమునన్‌  ఎణ. 4. పట్టితిఖీష్మయీధరణి పాలుర కెల్లను 
"బ్రీసి తెగ్గుని, యట్టి దురాత్మకుల్‌ గలం యొంతయుభీరులె ధారుణీపతుల్‌ - లస; 
పట్టితి;ష్మయీధ రణిపాలున — అ 5, విఖిషికల్‌ -- అనురూపము "క్కు 
(వతులలొ గలదు. 6. నూపెదీవు -- వీశ ష; నూపెదెందు -క డం 7 త్మకుల్త 
లశె-ఆ.ఇ.ఉ.రు 8 యొంశయు ఖీరులె_గ డ.ణ ; యంతయు రిక్తు లె-చ. 9 శ్వరుల్‌ _ 
అట? ణి 
1. ములను _ జొ చ.ణ,ల. 2. [బొళ్ళ,బొల్చు _ అనురూపములు భిన్న[పతులలో 
గలవు. అర్క[పమాణా తొవృకా యద్యననేననిపాతితా భం. 2.989867. అధస్ఫూ 
చిక. విపిఎస్‌ 9-4-9. $. కొనె_ ణ 4. బిరిగినకృష్టుని కీరంబు _- ఆ.£. 
ఘ.రు.ల , శేర్చినకృష్ణుని బీరంబు -- ఈఎ 3 (పబ్ఫినకృష్ణుని బీరంబులు -- కంఖ, 
ఈపారములన్నింటను యతినియమము పొటింపబడినది ఇది చెపాదముల యందలి 
పాసయతి నియమమునకు విరుద్దము. బెరిగినకృష్టునిదుర ములు _ భాసం ; బంచిన 
క: ష్టుఖీరంబులు -- జనుపితువం.. ఈకరించ (పు | చున్న కొన్ని ప్రతులు; 
వ ంచుచున్న ఇ. 6. నెల్లవాని నీవ | వె- కడ; నెల్లయదియు -- ఇ.ఊ పి. 
చె విధులు = ఐ= 7. నందు వీడర్భ దాన యోగ్యుడగు నెచెపుమ అ ఏల విశ: 


ఆగ 


ఇ, = 


648 


42 వ, 


48 క. 


44 వ, 


42 


48 


44 


సభాపర్యము__ద్వి తీయాశ్వా సము 


(స్త్రీలను గోబా9 హ్మణులం గూడు ' వెట్టువారిని విశ్వసించినవారిని వధియిం 
చుట మహాపాతకంబని “చెదలు సెప్పుదు “రట్టి వానియందు గోవిందుడు 
(స్ర్రీవధయును గోవధయునుం జేసె *నీవునుం గడు ధర్మువెజింగినవా.డ 
వయి వీని కర్ణం విప్పించి తదియునుంగాక “యన్య కామ యయిన యంబ 
యనుకన్యక 'నపహారించి నీవుదెచ్చిన నెజింగి నీతమ్ముండు విచి|తవీర్యుండు 
“ధర్ము వెజింగిన వా. డై బాన్‌ క్‌ డల న) పుచ్చి 


జననిందిత మయి నీయం,దనపత్యత యను నధర్మమదియుండ(గ le 
ర్మనివృ త్తచరి శక ని యనుశానన మెటు నమ్మనగు జనములకున్‌. 
ఆట్‌ . య 


త్‌ ల్లి నము దతీరంబుననుండి యొక్కవృద్ద హంస “ధ ర్మాధర్మంబులు సెప్పుచు 
ధర్మమార్గంబు”న వర్తిల్లుచుండు(డని పకులనెల్ల శికించుచుం [బాణిహింస 
సేయక తపోవృ త్రినున్న దానికి *న కేన నము దజల చరంబు లయిన పతులు “రుచ్యంబు 
లగు భత్యుంబులు దెచ్చి పెట్టుచుం దత్సమీవంబునం ఏదమతమ యండంబుల 
నెల్ల నికేపించి "భత్షుణార్లం బొక్కనాం డతిదూరం బరిగిన”నిట యా వాంసయు 
కనయ్యండంబుల భతించిన దాని నొక్కపహి!గని యాపకులకెల్టం జెప్పిన 
సం దద్దయు దుఃఖించి 12యాయంచను వధియించెం గావున నట్ల'నీవు 


1. వెట్టిన___ పెక్కు పతులు. వ. మహాపురుషులు పెక్కు పతులు ; విందు అన. 


లి. రబ క. 4ఉ నీవు గడు -- కొన్ని (పతులు 5 వీపంచితది  వీశమవష 
6, యన్య కామిని (కాంత ,భామిని, భామ) -యని భిన్న పతులు ; కాని అన్య కామాహి 
ధర్మజ్ఞకన్యకా భం. 2-98-2! 7 నపహరించి __ పెక్కు [పతులలో లేదు. 


8 ధర్మువుగలవా డై --అ ఆ ఇ ఈఊ ఏ ఒ.దె.కడ; ధర్మం బెరించాడువాడు గావున. 
రు లి. పుచ్చెమరియును __ ఉ.ఓ.రు. 


] నిన్నును ధర్మ చరితుడని-___ అఉఊ ఏ.ఐజ.లవీశమస 


| ధర్మువులు నెప్పుచు_. పెక్కు (పతులు. 2, దప్పివ ర్తించు పకములళితీంచుచు-అఐ; 


వ ర్తిబ్లుం_అ ఇ ఊ.ర్వు; నపవర్తిల్టుం-ఊ-ఓ ఘ " న్మపవ ర్తిల్లుచుండి--క ఖ న పవర్మింపు 
ల ల కి, సము[ దచరులయిన- - సెక్కు (పతులు, & న. న_కొన్ని పతులు. 
5 దమయండంబులు-- పెక్కు (పతులు. 6 భ ఖ్యార్థంబతి.ప ఐ.ఒ ఓ. క.ఖ , భతమణా 
రం బతి. చెక్కు. (పతులు. ‘2 వృద్ధహంసంబును- అ ఇఘ; నిటవృద్ద--అ.ఊ.ఒ. ఓ ఖా, 
పీ.శ, ర, నధిక యత్ప్చిపాసా పరవళంబై (యె) ఎ ఉఅటచ,ర్వు. 9; లనెల్ల _ పెక్కు 
(పతులు, 10 జూచి = పెక్కు (పతులు. క్‌ విని దుఃఖంచి_ పెక్కు (పతులు. 1౯] వృద్ద 
హంసను-- పెక్కు | పతులు. 18. నీవును ధర్మశిక సేయుచు గారవుల.-.ఆ,ఇ.ఐ.ఘ; నీవు 


శీర్‌ క 


47 వ, 


48 ఆ. 


45 


46 


48 


శ్రీమదాంధమహాభారత వజ 649 


నధర్శ [పవృత్తుండ వె 'ధర్మశిక సేయుచు. గారవుల'్‌ కాపదయాపాదించు 
చున్న వా(డవు., 


విదితముగ 1నధికబలనం, వదినోశ్చె నుపేం[దు( డవనిపాలురనంచున్‌ 
మది బొగడితి *నాయెటు(గని, యదియె జనార్దనుబలంబు నత్యున్న తియున్‌. 


అగ ] ఆద 
. సకలతమ్యత్రభయంకరు,నకు ]బార్హ్హదధికి నని మొవన్‌ మార్కొన నో 


వక 2వలియం చాబ(డె యూ, ముకుందు(.డు భయాతి రేకమునతీబదిమాలుల్‌ . 


జ ఉజరానంణగుం 1బ! ౧ “Ne 
అమ్మవే సత్తు జరాసంధుం బరమ.బహ్మణ్యు | బాహ్మణ వేషంబున ఖీమార్దును 
లం దోడు సేసికొని 2వధియించె *నవి యెల్లం (దివికము పరాకమంబులుగా 
న శాంతవచనుండవయి. 


1బూతువొగడినట్లు 2వొగ డెదు పొగడంగ, వలయు నేని *సుగుణవంతులయిన 
కర్ణశల్యు లాదిగా(గల వీరుల, బొగడుచుండ రాదె * పొద్దువోక, 


నధర్మయుక్తుండ వై _ఒ.జ.ర్హు. 14. ధర్మ సవృత్తులెన "ళెరవుల  అ.ఏ,.ఐ; యధర 
శిత [లు | సేయుచు--ఖ రు 15. కపాయం చాపాదింపనున్న వాడవు  వీ.శ,ష, 
16. లాపాదింప నున్నవాడవు -క ఖట. 


1. బావుబల_ఆ.ఇ ఊ ఘ ల; గివులబల రు. 2. నోరు -- ఈడ ఊ.ఎ ఏ ఓ.క.ఖ 
వీశ.ష; నోర్చును గృష్టుడవని _ కఖ; నొప్పును పేందుడవని పాలకుడంచున్‌ - 
ణ ల. మాయెరుగని __ పెక్కు. పతులు 


] బార్ల దధున కనిమొనన్‌ _ ఆఇఊపగ.మఘ 2. వెలవెల __ణ; వెలియె ---- 
ప.ఛరుల శి బలుమారుల్‌ - అఖ.ఓ జొ గ. 


క బరమ|బవ్మాణ్యు --- ఓ 8.ఖడ కము (పతులలో లేదు; బరమ।|బాహ్మణ "వేషం 
బున. అఉవ దొ.యు.డ. 9. మాయోపాయంబున వధియించె __ ఈ ఎ.ణ.ల. 
లి నివి _ పెక్కు[వతులు 4 దలంచి య్మశాంత - వీ.శ.వ. 


1 యస్యసం నవ వక్తాత్వంబంది [వంది] వత్సతతోత్జితః భం. 241.6 2. 
వొగడితి _ పెక్కు (పతులు 8. శార్యవంతులై న ఆవి కప కమత రు 
లస 4 [పొద్దవొవ-- ఎపీశమ 


650 


49 ఆ. 


ర1 చ, 


రవీ వ, 


&9 


వ్‌! 


5జి 


సభాపర్యము__ద్వి తీయాశ్వా సము 


అ 


'అన్యకీ ర్హనంబు నన్యనిందయు దన్ను బరగ( బొగడి?కోలు( క బబ్బికోలు 
నాపగాతనూజ యార్యవృత్తములుగా, వనిర్తి వీని “నాద్యులయినమునులు, 


. అని *రూజాతక వచనంబుల *నా తేపించుచున్న శిశుపాలుంజూచి *సహింప 


నోపక ఫీమసేనుం డతిరౌ దా కారంబుేన నలిగిన 


+ 


పఏకటితకోప వేగమున( బద్మదళశాయ తనే తముల్‌ భయా 
నక"తరలీల(చాళల్ళె నరుణద్యుతి *నుద్యత మై “తోశాఖమె 
(భుకుటిలలాటదేశమున. బొ ల్బె[దికూటేతటి *త్రిమార్గగా 
నుకృతి. | బభంజనపియతనూజున కంతకమూ రి కచ్చటన్‌. 


2 ఖీమనవ భీష్యుంఠు కికువాలుని వృతాంతందు నసెవ్హుటి వ్‌ 7 
— 0 
సం. 2.40] 
ఇట్లు "నిఖిల త క్రియితాిస జననంజుగా నలిగి దంతేసందష్ట దారుణ 
ముఖుండై శిశుపాలనిర్మూలనాభీల సంరంభంబున నున్న కీమసేనువారించి 


ఫీష్మురోడిట్లని చెప్పె నిద్దుగాత్ముండు తొల్లి చేదివంశంబున దమఘోముం 
డనువానికి సాత్వతికిం జతుర్భుజలలాటీ నేత9౦బులత్‌ నుదయించి రాస 


] ఆత్మకీర్తనంబు ఇ పక తరణ కొనుటజుఅువుము. "ని, (బచ్చి 
కోలు.--వా,సన నూ ; |బిబ్బికోలు_ కొన్ని (పతులు. 4 నార్యు-గ.ర ఎక్కు (పతులు, 


|. రూవేవతణవచనంబుల = సెక్కు (పతులు ; రూచేవణ పరుషవచనంబుల __ 
ఎ.ఓ.న 2 నధోకజు నాశే_ఎక.ఖడణ శకి సహింపక _ పెక్కు పతులు. 
ఓ. గానలిగి ___ పెక్కు పతులు ; నకడునలిగి _ ఎ,.ఒఘ 

1 సగ: 2 నుజ్వలవై  ఉ; నుద్దత మై మ ముగ యంరుు పత మ! నుద్ధ్భృ 
తమై -డ; నద్భుతమె-- ఈ లి (తిరేఖమై_. స, 4. తట -ఎ.ఏజొక.న, 
ర్‌ (తీమార్ష్గభానుక్యతి - ఈబ.ఓటకఖ; |తిమాగ్గ ణానుక్ళతి క EA wT తికూట 
స్థం ంగంగాం (తీపధగామివ — భం 2_89_11 


1 నకల  పెక్కు[పతులు 2 సంతాన _ అ.ఈ ఉ.జా వీ నంతావఛ 
జరు; సం తానకరంబుగా _కఖ. లి, కడునలిగి _ ఎ.ఒ. 4. సందష్టోగ్న_ల. 
5 పాలు నిర్మూల _ అ.ఈజా. 6 డాతనికిట్టనియె _ పెక్కు [పతులు 7. 
తొల్లి _ ెక్కుపతులలో లేదు. 8. లోచనంబు - ఎ.ఒ.క.ఖ. లి. బుట్టి_ క.ఖ. 


ర్‌వీ ఆ, 


54 వ, 


వీర్‌ చ. 


"రర వ, 


రిలే 


ఫ4 


రిల 


56 


ఢ్రీమదాంధమహాభారత ము 651 


భ'రవంబున నేడ్చుచున్నం జూచి “తల్రిదండులు *భయవిన్మయాధీన మన 
స్కులయి యున్న “వారికి నొక్కయశరీర భూతం బిట్లని యె. 


వీని నొరులు చంప(గా నోప నెవ్వరు, నెవ్యరేని వీనీ నెత్తికొనుడు 
మిగిలియున్న బాహుయుగళంబు. !గన్నును, నడంగు *పినికతండ యంత 
కుండు. 


అనిన నయ్యళరీ!రి వచనంబులు విని వార లాశ్చర్య*మానను లయి యాకుమా 
రుం జూడవచ్చినవారి *కెల్ల నె తీకొన నిచ్చీచున్నంత. 
య ~— 0 


అతివిక్ళతస్వరూపధరు(డైన కుమా'రకు. |వీతితోడ సా 

త్వతి( దమమేనయ త్తను ముదంబున6 జూడగ గోరి యద్భుత 
2? పతిభులు రామశేశవులు పన్నుగ నేంగిరి చేదిధారుణీ 

పతిపురి కొఠ్కనా, డఖల బాంధవమం। తిను వాత్సమేతులై . 


"ఇట్లు వచ్చిన రామశేశవులం |వియన త్మారంబుల బూజించి సాత్వతియు 
?నబ్బాలు బలదేవుచేతికి చెతి, కొనినిచ్చి తదనంతరంబ *నారాయణు చేతికి 
నిచ్చిన. 


10 న్వరంబున అ ఊ.ఏఒ జా.ఘ జల.వీ,శ,ష. 11. వీనితల్లి — అ ఆ.ఈ.ఎ, 
ఐ.ఒ-క.ఖ.ఘ.రు 12 భయాకులిత మానసులయిన - అఆ ఉ.జ; వ్యాకులిత- 
గ. 13 మనస్కులయిన - చెక్కు పతులు 14. వారలకు _ అ.ఈ ఉడఓ గ.ల. 
పీశమ; వారలకొక్క = చ. 15. వాణియిట్లనియె యము పట క ఆగడు; 


'. తృతీయమేతద్చాలస్య లలాటస్టంతులో చనమ్‌ నిమజ్జిష్యతి యందృష్ట్వాసో౬స్య 
మృత్యుర్భవిష్యతి భం. 2.40.10. 2. వీనినతడ( ణె,డు); వీనికంతకుండు_కొన్ని పతులు. 


1 రి పలుకులు -- సెక్కు పతులు ; రవాణి పలుకులు-ఎ.ఖ. 2 హృదయులయి ,చిత్తు 
లయి----భిన్న పతులు ర్తి, చేతికెల్ల _ వా 4. చుండునంత _ ఇ ఎ.ఏ,జా.క ఖ.భఘ.ణ. 


a రు బియంబుతోడ _- ఓ.జె.రు; రుని వీతితోడ జు సున మవ 2 (పతిములు._ 
అ.ఆ.ఊ ఐ.ట గ.ఘ.చ.జ, 


ఆజా 


1. ఇట్లువచ్చిన. =... బూజించి వజకు 'పెక్కు |పతులలో లేదని _ స. 2. నకొడుకు 
క.ఉ ; నక్కుమారు -_క.ఖ ; నబ్బాలకు _ ఏ.ఐ.జె.,గ.ళ. ల. నిచ్చియనంతరంబ -- 
కొన్ని[పతులు. 4 దామోదరు -వీశమ క. చేతికిచ్చిన _- పెక్కు (పతులు; 
చేతి కెళ్తుకొననిచ్చిన _ ఎ.రు ; నెత్తికోనిచ్చిన _ ఓ, 


6002 


5/ క. 


వరి వ. 


59 క, 


60 వ. 


61 చ, 


62 వ 


ర9ి 


6] 


సభాపర్వము ___ద్వితీయాళ్వా సము 


అకొ,_డుకు "నబ్బ్దనాభుం, డక్కుజముగ నె_త్తికొనుడు నందజు. జూడకా 
(గక్కున నొక్కట శడలాను, మిక్కిలిచేతులును వాని *మిక్కిలికన్నున్‌ . 


దానిం జూచి సాత్వతి యద్భుత చిత్తయై యళరీ3"పలుకు లప్పుడు దలంచి తన 
పుత్తు) నకు ముర వై రివలక మరణం బగుట *యెఆింగి యతని కిట్లని యె. 


1కుపథ[పవృత్తు. డయి వీండపనయమున ఎనీ కనిష్టు: డయినను గరుణా 
నిపుణుండ వై నీమఅందికి, నపాధిశతంబు సె (పుమయ్య యు పెం దా. 


యా 


అని వీని తలి *తొలి జగద9(లభుం డె న జనార్లనుం | బార్జించి తత్స) సాదంబున 
౧M ళా 0.౮౧ మా 60 (6) 

వరంబు వడయుటం జేసి శతాపరాధంబులు నిండునంతకు వీ. డన్యులచెత 

ఏన పతిహతుండు కృన్ణునిచేత *నిహూతుం డగు నడి కారణంబుగా. 


ఇతనికి నిట్లు నన్ను జిక యెగ్గులు వల్కంగం 'బోలెగాక యు 
ద్దతిమతి నన్యు లీతని విధంబునం బల్కి_ మదీయ చావని 
ర్లతెచటులో|గమార్గణని కాయపయోధి మునుంగ “కిట్లు *ద 
ర్పతు లయి పోవ నేర్తురె గఫరపరా కమ మారుతాత్మజా. 


అని పలుకుచున్న ]ఖీవ్మఖీముల నతిక్రమించి శిశుపాలుండు జనార్జనున 
కభిముఖుం డయి యిట్లుని యె. 


1 కమల_ఇసజా. 2. మిగిలిన - ఉఛ.రయు. 


1 వచనంబులదలంచి _ చెక్కు (పతులు ౨ యెరింగి యిని యె. పెక్కు (పతులు ః 
య 
నిశ్చయించి యతని కిని యె_ల 





1. కుపిత ఉఓచ. 2X. నీక రిస్టు డె _ అ.ఉఊపఐక ఖ.చజరు.ణ, లి 
శత్రము సహింపవయ్య — అ, శతంబుగావుమయ్య — క ఖ,డ 


1. తొల్లి _ కొన్నిపతులలో లేదు 9 తత్పసాదంబు వడయుటం ఉని _ కొన్ని 
(పతులు. ల. నవధ్యుండు_ల వీ కమ, ఈ వింకనిపుడనివాతుండగు _ ఖ. ర్‌ నిది 
కారణంబుగాకొన్ని పతులు 


lL: జెల్లె.ఉ.వీ. వై. మతులన్యులతని_అ ఐ. లి పటుతీ|వమార్గణ_అ.ఏ క ఖ గ.ణ.ల; 
పటునాత తజ మున పవ టు తయ ఎస చన. & కెట్లు ఇ ఊ ఏ జె.క.ఖ 
గఘచడపవపీళశ.ష. 5. గర్వితులయి -- డ. [వకారభకారముల కిందుయతి |. 


1, భీష్ముని భీమసేనుని నత్మికమించి సెక్కు పతులు 


గిలి మ. 


64 వ, 


అ» 
ey 
రల 


66 వ, 


69 


రక 


65 


66 


శీమదాం(ధమహాభారతిము 658 


అవమాన్యు౯ సభలోన మాన్యు(డని 'సౌహోర్టంబునం గౌరవ 
2స్పవిర| వరణ నిన్ను. బచాండుఆవయుల్‌ తప్పంగ( కేబూజిం చి 5 
య్యవి వే కాస్సదు లైన పాండవులు మోహాంధుండు ఫీష్ముండుం ణ్‌ 
శవ నీవుం *గడ(గుండు నాకు నెదురై సం గామరంగంబునన్‌ 


అని శిశుపాలుండు గర్వించి పలికిన "విని చకధరుం డఖిల రాజీచకంబువిన 
నిట్లనియె. 
య 


. |1పాగోంతిసంబున భగదతుపయి నేము వోయిన నీత. డ న్యాయవృత్తి 
రజనీ ర్త న 


నిటబాల వృద్దుల కెల్ల భయంబుగా ద్వారకాపురి. *గాల్బె పరులైన 
భి జీరాజన్యులు పొలంతులతోడ రై వతకాది( [గీడాభిరతిం [బమత్తు 
లయి యున్న వారల తేన ద్రంయు' డె 'వధియించె దేవాభు6 డగు వసుదేవుచేయు 


. నళ్వ మేధమునకు *నభ్యగ్చితం బై న, హయము నపహారెంచి యజ్ఞ మునకు 


విఘ్నమాచంంచె ది డతిపాపుండై , బ|భుభార్యం దనకు భార్యంజేసె. 


మణియు వాగ్విషయంబు లయిన 'యపశకారంబు *లనేకంబులు సేసె 
మాయత'సాత్వలి నన్నుం | బార్జించుటం జేసి యిద్దురాత్ముండు సేసిన యప 
రాధశతంబు సహించితి నిప్పుడు మీరిందలు నెటుంగ నాయం దశకారణీవ్యతి 
[కమం బుషకమించి యత్యంత శత్రుం డయ్యె ననిన విని శిశుపాలుండతి పరుష 
వచనుం డగుచు. బురుషోత్తమున కిట్లనియె. 

1. సౌహార్జ్రంబు _ అను రూవము పెక్కు (పతులలో కలదు. 2 స్థవిధివేరణ - ణ 
8. బూజించి దా రవివేకా _. ఊలన. 4 గడు నాకు నిప్పుడెదుశే - ల. | ఇది 


మూలానుగుణము కాదు |. ఆవ్వో యే త్వాం రం గచ్చమయాసార్థం జనార్థన । 
యావదద్యనిహన్ని త్వాం సహితం నర్వపాండ వః. భం. 2._42_2 


1. విని _ కొన్నీ |పతులలో లేదు 2 చ్మకంబెల్ల - ఆ.ఈ ఉ.ఊ.గ ; వల్లభులు-రు. 


1, గాల్సి కొన్ని (పతులు 2, రాజన్యుల  సెస్కు (ప్రతులు. ఏ. ననయుడై _వా. 
4. వధియించి - అఆ, 5. నర్చిత|౦కై |మైయున్న - పెక్కు (పతులు, 


1. యపరాధంబు _ సెక్కు (ప్రతులు 2. లు పెక్కులు _ ఈ.ఉ ఎ.క.ఖ.ర్చు. ఏ. మా 
మేనయత్త _ అ.వబా.ఛర్సు 4. సొత్వతి కొన్ని [పతులలో లేరు ల్‌. రాధశ 
తంబు నిండునంతకు - ఉ ; రాధంబులు శతంబుదనుక _ ఛ. 6, ని గవాంబువ_ఆ, ఊ. 
ఒ.గ.చ. 7. పాలుండు సహార్షణ వచనుం - ఇ; వొలుండు సామర్ష ---౨.ఉ.ఊ.ఒ, 
ఫఘఫపాలుండు రోనంబున యు ఈ 


68 చ, 


70 క. 


67 


68 


69 


70 


సభాపర్యము___ద్వితీయా శ్వా సము 


నికూర్చియు నీయలుకయు, *నాకవి యేమిటికి 2దుర్గుణ్మపియ మొదలకా 


నాకిచ్చిన *యక్కన్యకం చేకొని *నీ కిట్లు వలుక సిగ్గును! లేదే, 
౧ a 
బక చ్యక్రాయధముచే జితవాలుండు భబ్బుఠు వి 
సం. 2-42.21 
అని శిళుపాలుం *డొండొకట న|పియముల్‌ *వారి. బల్కుచున్న చో 
ననలిశిఖా*లి దూల దనుజాంతకచ కము రాజీచక మె 


లను భయమంద *మూర్దవిక లంబుగ నప్పుడు సెం జేదినం 
దను తనువు౯ బృవా|దుధిరధారలు "బోరన *మీ(ది కొల్క6గన్‌. 


! [పల్లద మేది యిటు శికుపాలుండు వ[జహశా।దితుల్యు(డై 
సి ap) ర 


?తె)ళ్లుడు వానిడై న *పృథుదేవాము చెల్వడి తేజమంబరం 
బెల్ల *వెలుంగ వచ్చి వరమేశ్వరు *దేహముసొచ్చె విస్మ యో 
కత్సుల్ల విశాలనేతులయి భూవతు” లెల్లను జాచుచుండ (గన్‌. 


ఘనజాలము లేకయు( 1బెలు,చన పిడుగులతోడి 2వృష్టి చై దుర్రినిపాతం 
బున? గురిసె సము దమహా, దినికాయముతొో ధరితి దిర్దిర( దిరగెన్‌, 


1 నాకదియేమిటికి _ కొన్ని పతులు. 2. దుర్భనపియ -- కఖ. శి, కన్నియ 
దగ జకొని __ ఈ; యక్కన్నియ-__అ.ఐవీశ షమ; యక్కన్నెక -- ఇ. 4. నీకింక 
బలుక - ల. ల. గాదే  ఎ.ఒ భానం 


ఎఖ ఇఉంతయును=ల ల. వ టు సఖి డన; డిట్లు వ ర 
డొండుగ తి ఎఎ ఈ? డొ "ండ్లువారి హు వ్రు! డట్టుకడు న స. డల్కమరియ క్త న 
డుుగముగ -ట. 2 వెస _ఐ. 8. సమానవేగ _ చ ఉ. లిదూలి _ అ,ఆ 
ఊ ఏ.ఓ.జొక.ఘ ; విధూత ఖ. ల్‌. లోక _ సెక్కు (పతులు. 6. మూర్ష్నవి 
కలంబుగ = ఘ.చ. +. భోర(నిన _ చెక్కు పతులు ; భోరున-ఘచ రి మీద 
నొల్కగన్‌ కం. 


ls SPE DWI ISO i రో శ్రు ప్ర తెఫళ్లిన శర, కొనిి (పతులు ; 
శైళ్ళగ - చ. శి, యురుచేవాము_ఘు ; ఘనదేహము-_ల 4. వెలుంగుచుండ_రు 
5. కంఠము-ఏ.జా. 6 త్భుల్లమనస్కులై యచటి భూపతులెల్లను వచ్చిచూడగన్‌ _ణ, 
1. లందరు ___ చెక్కు. (పతులు, 

1. బెలుచన. విడుగుల _ నూ. 2. వాన  ఇ.ఈవ.జా రయు.ణ. లీ. నివానం 
ఎక .ఖ.యు.వీ.శ,ష. ఓ. తోడ ధరణి _ అ.ఇ.ఓ.రు.ల 


చావా 


వా. 
Tt 


శ్రీ మదాంధమహాభారతము 6 


71 క. జయజయ నినాదమున న,వ్యయు నంబుజ నాభు భువనవంద్యు ను పెందుం 


(బియమున. ౨బొగ జెడు జనముల, దయినమవోిధ్యనియు( 'జెలం౫ నతితుము 
అంబి.,. 


72 వ. "అంత ననంతశయనుండు శిశుపాలు *సంస్కరింపంబంచి వాని కొడుకుం చేది 


రాజరంబున కభిపిక్తుం జేసె నట్లు (పశాంత విఘ్న ంబయి 5్‌సుఖారంభంబయి 


పిభూతభ జ్యాన్న ధన దానస నాథంబయి 7జగన్నా థరకితంబయి రీరాజనూయ 
సూయ మవోధ్యరంబు “సమాప్త]పయోగంబయిన. 


78 ఉ. "దేవగురుద్విజ *|పకరత్భ _ప్తోకరున్‌ వరరాజనూయయ 


Tl 


72 


జ్ఞావభ్భథాభి షే కవిమలాంగు విశుద్దియశళోనిధికా జగ 


1 నాదముల_ పెక్కు [పతులు ల. బొగడు జనంబుల - యు వా; బొగడెడు జన 
ముల -- ఏ.ళ.వ. కొన్ని పతులు. లి. ధ్వనులు _ ఆఉ; రవము _వీశష., 
1. దమ ఘోమాత్మజం వీరం సంసాధయత యతమాచిరం తథా చకృతవం త స్తే (భాతు 
౭ షౌాన నంతదా. భం, 2_42_80. మూలమున నీది ధర్మజు వాక్యముగా నున్నది. 
2 నంతంబు నొందించి.ల లి, విషయంబున-ఎ.ఒక డ. 4 నిట్లు — కొన్ని (పతులు, 
ర్‌, శుభారంభంబె __రు.స , రాజనూయంబు-క ఖ 6 ధన ధాన్య సమన్విత౦ంబై __ 
"పెక్కు పతులు ; ధనధాన్య సమృద్థిం బై --ఉ.ఛ.ర్వు ధన ధాన్య సనాధంబమి - గ చ, 
7 జగన్నాధ రతీతంబయి-ఈ.ఉ ఊ. |పతులలోలేదు; జగన్మాన్యం బయి-గ. ర. రాజ 
సూయంబు- పెక్కు పతులు 9, సమాప్తం బయిన--- పెక్కు పతులు ; సమావ్యంబయి 
రమణీయం బయిన- క ఖ.డ 
1: ఈపద్యమునకు ముందు అధర్వ ణాచార్యులవని పేరెైనబడిన రెండు పద్యములు 
ఎ జౌ.రు (ప్రతులలో(గలవు మొదటిపద్యము స. లో గుర్తింపబడినది. కాని దీనికి 
మూలమునందా ధారములేదు 
పీ. తడసిన పచ్చనితడిచూడ్కులకు కొంత తొడల[గొ మ్మెటుగులు తోడుసూప 
కురులవంకలు దీర్చి ,కురియు పార్చిందువుల్‌ చనుదోయికిని వింత సరముగాగ 
పొది బోసియున్న కొ ప్పెదచక్క[దోయుచో దోర్మూలరోచులు దొంగలింప 
కజ్జ్బల రేఖల కరగినతెలిగన్ను లంభోజదళ కాంతి నపవాసింప 
రాజసూయావభ్ళధమున శేజరిల్లు 
[దువదరాజతనూజాత విపులజఘన 
తలము గనుగొని రాజకాంతాజనముల 
మనములాపోవమిని మగమనములయ్యొ 
మ. (పణుతా శేషవసుంధరాధిప శిర్మస్సగ్గంధలుబ్ద భమ 
క్వణద | బ్బభమకృద్ద్వి రేభగణ రయుంకాబద్ద నం బంధస 
(పణవృ త్తి (వధిత్మ పవ ర్రితనమ[ గవత సనూయాధ్వర 
షణ సింహాననభాసితున్‌ ధృడధనుళ్లో కానుజున్‌ ధర్మజున్‌ : 
2, నృజనతృ ప్తి-ఇ-ఈ బౌ య. లి. కరంబగు-ఎ.ఒ క ఖ.డ , కరున్‌ గృత రాజసూయ. 
అ.ఊ ఘ.ల.శ,మ. 4. ేకు-ఇ.ఈ ఊ.ఏ.ఓ బొ.య 5. యళోభిళోభితున్‌ పావను_భఘ 


656 


74 వః 


75 


76 వ, 


74 


75 


T6 


సభాపర్వము___ద్వితీయాశ్వాసము 


త్చావను ధర్మనందను "న భాస్థితు జూచి ముదంబు చెంది రిం 
దావరజాది మి తు లసహత్వము. బొందిరి ధా_ర్తరాష్టు9లున్‌ 


ఇట్లు మహావిభాతితో నున్న ధర్మరాజు1నొద్దకు వచ్చి నానాిదేశాగతు 
లయిన రాజులిట్లునిరె. 


మాలిని. జగ!దభినుత సామాజ్యంబుతో *నొప్పునీయ 
5 అం 

త్యగణిత గుణయు క్రంబెన ధర్మ లై 

మిగిలి వెలి-గ *నాజూమీఢవంళంబు అవిద్వ 

దగనతపన 6నర్వుత త్ర) వంశంబులందు౯. 

( జుం 


ఏము భవదీయ 1రాజసూయ మహోత్సవ దర్శనంబునను భవత్క్బృతనత్కార 
గారవంబుననుం జేసి కృ తార్జుల మయితిమి మామారేశంబులకుం 2బో యెద 
ముని “చెప్పి వీడని చని రప్పీ్‌డు ధర్మరాజువచనంబున భీస్మ'ధృత రాష్ట్రల 
ఫీమసేనుండును “యజ్ఞే సను నర్జునుండును సపు _త్తకులయిన 6(కర్ష్ర శల్య 


6 శుభస్టి త_ఉ T: ee [పతులు అసర్‌. 5 మతులు సు(స) 
వార్ష ము _ ఊ.ఎ ఒజె.క ఖీ మితతులు నవార్థమురు ; మీతులునుహర్ష లా 
మ. మి|తులు [పవార్షము నొందిరి మొల చారలున్‌ Re 5 Oy మితులునమర్ష ము __ 
ce ౧౧ యి 
యుుడ అళమనో శ, (యతి?) 


1. కడకు -- ఓ.గ ; వద్దకు-అ.ఆ 2 వచ్చిన ఈ. 3 దేశాధీకులయిన-ఉ.ఘ.చ ల, 


1 దభిమత _ల 2 నొప్పె - ఊ.ఘల ; నొప్పి - ఆ ఇ౪.ఈ.ఎ.ఏ.ఒ.క.ఖ.గ రు. 
ఆర్‌, 


లి, [పయుక్తిన్‌  అ.ల్ష,డ.ల. 4. నాజూమీధు ___ ఊ ఖ.ఘ వ్‌, శశ్వద్గ గన_ 


అవవ 


ఉ.ఒ-జ.ర్సు. భాసం. అ.శ; నుద్యద్గగన _ ఊ; దీవ్యద్గగన -_ చ, 6 కుద్దత[త- అ.ఘ. 
రుణ. ల, 


1. రాజసూయోత్సవ _ పెక్కు పతులు ; రాజసూయాధ్వరోత్సవ  ఐ 
బీ బోయివచ్చెదమని _ ఉ.ఛ.యుడల శి. చెప్పి - పెక్కు (పతులలో లేదు. 


ఓ వీడ 6న నవ్వుచు లల ఏమ వీర్‌ విసురు = ఈక ను 
నపవ్పుడు--ల. క్‌.డు, ధర్భనందనుండు రత్నమాల్యాంబరాభ రణంబుల వేరువేర 
నిప్పించి యనిపినం దమతమచేశంబుల కరిగిరంత ధర్శరాజు-ల. ఈయధికపారము 
అ.ఐ. (ప్రతులలో భిన్నభిన్న ని సానములందు(గలదు, 6, ధృత రాష్ట్రాదుల _ ఈ ఓంగ.ల; 
ధృత రాబ్టాది జ్ఞ జాతుల ___ లా. 7, యజ్ఞ Ey పాన్తాదుల ణు. “కన (దుపద 
యజ్ఞ నరులు ఆజా క మూలవిరుద్దము ధనంజయో య సేనమ్‌ భం.2-42_41. 
ర్‌ ఇ] త్త € చెక్కు [పతులలో తజ" మళాలమునతతుకుత దు. శల్యుడును మూలమున 


ర. 


78 వ, 


79 తే, 


77 


78 


80 


శ్రీ మదాం(ధమహాభారతము [57 


“సుబలుల నకులుండును గృపషదోణాశ్వశ్రామల సవాచేవుండును విరాట 


భగదత్తుల *0ధృష్టద్యుమ్నుండునుం. !*వార్వకేయులై న రాజుల సౌభ్మద 
(డొపదేయులును ]*నని చిరంత. 


సతతధన1దానముల. బూ,జితులయి తృప్తులయి గుణవిశిష్టమహీదే 
*వతవరులు ధర్మసుతు మా,నితేగుణు దీవించి చనిరి నిజగ్బుహములకున్‌ * 


నా రాయణుండును !బాండునందనుల నందణిం [గమంబున వీడ్కొని 2ద్వార 
వతికిం బోవుచుండి ధర్మ రాజున కిట్లనియె. 


సకలభూత *సంఘంబు పర్షన్యు( బటి,సమితిబహుఫలవృషంబు నమరులిందు 
ననిశమును 2నుపజీవించునట్లు బంధు,జనులు నిన్ను పజీవింప మనుము పేర్మి. 


. మటియు న|పమత్తుండ వయి 'నిఖల| పజారతణంబు సేయుమనిన( గృష్టునకు 


ధర్మరా జిట్లని యె. 


నాలొ 


సేరొనంబడలేదు. 9 సౌబలుల _ అని పెక్కు (పతులు. కాని యిది మూల 
విరుద్ధ ము. నకులఃను బలం రాజన్‌ సహపు త్త 9౦ నమన్వయాత్‌ భం. లె_4లి_48ి. 10. సౌభ 
(దుండును _ అ,ఉ.ఎ,ఏ.ఒ జొ ఖ.గ.వీ శప ; అధిమనుంండును _ డ. కాని యిదిమూల 
విరుద్దము విభాటమన్వయాత్లూరం ధృష్టద్యుమ్నః భం. లి-ఉ9.ఉ[1. 11 బార్వ 
తెయ సొ eel రా|ప్టపతుల _ కొన్నిపతులు ; | చొపదేయాః ససొాభ దాః పొర్వతీ 
యాన్‌ మహీవతీన్‌ భం. 2-42-48. 12. నతిపితి స పియంబున్న ననిచి (పి) 
రంత --- పెక్కు పతులు. 


క్షే ధాన్య - "పెక్కు పతులు. వ, వతలందరు. పెక్కు (పతులు క వతలాధర్మా 
త్శజు ఎ ల; వతలు వరుసధర్మజు _ ౪. తి యశు _ఆ ఈ.ఉ.ఊ.ఏ ఘ.రు.ల, 


1. జాండవులం (గనుంబున -- కొన్ని పతులు. 2. ద్వారావతికిం -- పెక్కు 
(పతులు. 


1. సంఘములు-మఘ.ర్లు.ల. 2 భజియించిన యట్లు నివు బంధుజనములు భజియించ 
(పు బరగుపెర్మి -- డ. ((పాసయతి నియమము తప్పినది), భజియించునట్లనఘ 
బంధుజనులు నిన్నును భజియింప మనుముసెర్మి -- ఛ.రు +, భజియింపంగ (భజియిం 


తురు) =. ఛాసం, 


1, యఖిల --- పెక్కు పతులు. 


391—42 


G8 


81 «. 


82 క. 


రీతి వః 


రికీ చ, 


85 క 


81 


83 


84 


85 


సభాపర్యము__ద్వి తీయాశ్యా సము 


నీకరుణం గరంబు రమణీయతరం బయి సర్వవిఘ్న దూ 
రీక్భతమై సమా ప్రినొన?ెన్‌ ధరణీధర యిమ్మఖంబు భూ 
లోకములోన నేను నృపలోకినమస్కృతిగి రి. బర్వితిన్‌ 
నాకులమున్‌ వెలింగె *సుగుణంబుల *కాస్పదమై 6వవితమె. 


చ్వారవతినుండియును !నిట,యారసి యుండునది దానవాంతకలోకా 


ధాధసమీపస్థుండవ, దూరంబుననుండియుం జతుర్భుజ మాకున్‌. 


నిన్నుంబాసి “నిమిషంబయిన నిర్వహింవ నేరమని *ధర్శ'రా ఇెట్ట కేనియు గరుడ 
గమను గమనంబున *కొడంబడి యె నంత, 


అనిలజవాశ్వయు క్షమయి వోటకరత్న విచి|తతార్థ్యకే 
తనమయి "మేఘనాదమయి దారుక*సారథియెన దివ్య కాం 
చనరథ మెక్కి *యాతణమ సాత్వతకుంజరు. డేగా భక్తి నా 
తని *ననిచెన్‌ యిధిష్టిరుండు దమ్ములుచానును బాదచారియై. 


తగిలి విలోచనగోచర, మగునంతకు 1దృష్టినిలిపి యటవ్భాదయం బి 

జమ్ముగ( జొనిపి యెట్టకేనియు, కేమగిడిరి వారిోననిచి ఏదీనమలి. బాండు 
సుతుల్‌ 

1. నేనునుదిలోక ___ వెక్కుపతులు ల. నుతస్టిరకీ ర్హి __ లస; నుతస్థితి [త] 

ధి ఎలి @ 

కీర్షి - ఓజాొ.ఘ చ; ఘనన్తుత _ వీశవ , మనస్క్మృతకీ రి -- ఛానం శి. 

బొందితిన్‌  అఐ.ఓ 4. నుగుణంబుల - ఇ; భువనంబుల  ఉ.ఛ.య,. క్‌ 

కాళయ మై ధరి తిలోన్‌ __ క; కాళయమై --ఖ 6. ధరి తిలోన్‌ హస. 


ks మమ్మారసి - ఓ ; నిటయారని యుండునది... ... నమీపస్థుడ వై దూరంబున 
నుండియును, జతుర్భుజమమ్మున్‌ త పెక్కు[పతులు 


1. యొక్కింత (పొద్దయిన--- పెక్కు పతులు. వి ధర్మతనయుం డెటకేలకు ( కేనియు)_ 
దె టె 
కొన్ని (పతులు. ఏ. కొడంబడిన = వెక్కు[పతులు. 


1. ముధునామమయ= ఆ మెఘవర (పఖ్యమ్‌ భం. 2--42_54ఉ. 2 సారథికంబు 
వైన కాం ఏ.జొ. త. తతణమ -- పెక్కు (పతులు. 4. బనిచెన్‌ _- సం 


1“ దృష్టు న 2. మ్ముగనిలిపి = చెక్కు[పతులు. వీ మగుడికి _ రు.డ,శ. 
ఓ. దలచి __ డ. ధ్‌. వినయముతి __ కొన్ని|వతులు. 


66 వ. + 


0 అఆ, 


86 


87 


శ్రీనుదాం(ధమహాభారతము 869 


_* వొండవనబామపొమువ దుర్య్వోదనుండు లన్తితుండగుణి గ్‌. 


సం, 2481 


అట దుర్యోధనుండు శకునియుం చానును నఖావిభవంబు[ జూచువేడుక నందు. 
గొన్నిదినంబు లుండి 2యొక్కనాండు దాని యపూర్వరమణీయతకు*విస్మితుం 
డగుచు నయ్యయి ప దేశంబులం (గుమ్మరువాండు ఏివృతం'బై న చ్యారచదేళంబు 
సంవృతంబుగా వగచి చెరనొల్లక సంవృతం బై నదాని పివృతంబుగా వగశి 
చెరంబోయి *లలాటఘట్టితోగ్భ హా ద్వారుం డయి సమ|పచేశం బున్న తంబుగా 
వగచి యొక్క సమకటి 6నీ లాళ్ళరశ్నిస్థగితం ఇన విమలమణిసలంబు 
6 థి a ఢి 
7జలాశయంబుగా వగచి పరిధానం కిజెగయ దో చికొని స్పటికదీ పి పిజాల 
పరివృతం'బై న జలాశయంబు 10స్టలంబుగా వగచి కట్టినపుట్టంబు దడియం 
11జొచ్చి [కమ్మిన వానింజూచి న లాండుకుమారులును నగి 


ల 


రంత, 


చాని నెణి(గి ధర్మతన యుండు ధృతరాష్ట్ర, 'శనయునకు సమీరతనయువేత 
డివ్యవస్త్ర స్ర)్రములును దివ్యభూషణములు, నిచ్చిపుచ్చె 2 బీతి యేర్చడంగ., 


1. అంతనట __ కొన్ని (పతులు. 2. యొక్కనాడు - ఇ.ఎ.ఖ.చ.ర్చు. (పతులలో 
లేదు. ౨. మ మాననుండగుచు ల 4. తత్క వాటస్ఫటికశిలాఘటితలలా 
టుండై -- పక ను న ; (పతిహతుండయిఇ.ఐ.ఒ.ట. డ. వ్‌, క సాం అ.ఈ బొ. 
6 నీలమణిస్టగితంబై. న -- చ; నీలాళ్ళ్శస్థగితందై న - ణ భాసం.వీ.శ,ష,. 7 జలంబు 
వ ee అ అప జక ఘాత రె. జెగనన దోచి — ఆ; బెగయం[దోచి __ ఉణ 
9. స్ఫటిక దీప్తి జాలపరివృతం బైన అ సెక్కు[వతులలో లేదు. 10. నిర్ణలస్టలంబు -- 
ఊ ల; నమస్తలంబు - ఆ.ఈ ఎఐ.ఛర్వు,ణ 1h, (దెళ్ళి - కర, 19. పాండురాజ 
కుమారులు నగిరంత - ఆ.ఇ.చ.ట పాంచాలి నవ్వినట్లు భం. లో లేదు పి,.పి.యన్‌. 
[వతిలో గలదు. 2-50-5. భం పాఠాంతరమున గలదు. భం £-48-6 అధస్సూ 
చిక. 


1. నాత్మజునకు గింకరాళి వేత _. వీన లది మూలానుగుణము భం 2_4ఏి_6. 
ల [సేమ --- కఖ 


660 


65 వ, 


59 క, 


99 ఆ, 


88 


89 


90 


91 


92 


సభాపర్వము___ద్వి తీయాళ్వా సము 


దుర్యోధనుం డట్లు సభా?|పలంభంబునకు లజ్జితుండయి పాండవుల వీడొని 
గజపురంబున కరిగి ధర్మరాజు రాజనూయంబు దన కనూయాజననంబగుటయు 
సకలజనమనోనయనోత్సవం బయిన తత్సభాలక్మి దనమనోనయనంబుల కగ్ని 
జ్వాలయె మవోదావాంబు సేయుటయు *సంతప్తుండై నిచాఘీచావాం 
బున నింకి తటు(గు నల్పజలాళయంబునుంబో లె. దద్దయుం దల్రి(గి. 


కందుగలపసి(డి గాచిన గంది వివర్ణ మయినట్లు కారవుకాయం 
1తెందంయగ వివర్ల మయికోడు, వండే మనస్తాపవాన్యవహదాహమునక౯ా. 


. అవనీరాజ్య1 వ్యాపా,ర*విహీనుండయి శేసనుహృూద్విరంజను6 డై “కా 


రవపాంసనుండు పాస,వ్యవసాయమునందు బుద్ది వదలక నిలి పెన్‌. 


. ఇట్లు 1సకలనుఖోపభోగ 2విముఖుండయి యెవ్వరితోడం బలుకకున్న దుర్యో 


ధనుంజూచి శకుని యిట్లనియె. 


1ఇన్నిదినముల య్యె *నేటికినాతోడ,నిభపురేశ పలుక విట్టు లేల 
నీముఖంబు దీర్హ నిశ్వాసధూమనం, వాతులం జేసి కలుషమయిన యదియు, 


I డునునట్లు [నట్టి |_కొన్ని పతులు. 2, (వాభవంబునకు మలా స్తుంల్నే. ఎక ప్రాలంభం వ. 

త్‌. ప ww renee వా 5 నంత తప్పవ్భాద 

యుండై _ పెక్కు (పతులు : సంతప్తనిదాఘ . . బోలె దందవాంమాన మాననుం డై 

దద్దయుం దరిగిన - ల. 6. సర st న త? ; శుచి శుశాగమె కాలే 

న స భం. 24821. 7 డస్సి -- కక డ; గృశుండై ౫ 
ఏ.జె".ఛ.జ రు. 


1. బుందగ = ల 


1. వ్యవవోర = ఆ.ఊ.ఓ.ఘ.ణల. ల్ల. విరహితుండయి - క. లి, సువ్భృద్విరహి 
తుండై - ఆ.ఐ.ఒ.ఘ.ణ.ల.ళ ష 


1. నకల -_ ఊ.చ.రు.ల. (పతులలో లేదు. 2X. పరాబ్ముఖుం డై --ఉ.చ.డ త 


[| ఎన్ని = కభూ, 2 నిష్టంబు _ ఆ.ఊ ఒ.ఘ-చ.ల ; నేల నాతోడ నీవిభ _ ఏ.వీ.శ,మ; 
నేల నాతోడుత _- ఇ; నెన్నండు నాతోడ _ వ, 


9లె క, 


94 వ, 


95 ఉ- 


96 చ. 


98 


yd 


95 


96 


శ్రీమదాంధ్ర మహాభారతమా B61! 


నా శెణి (గింపుము "దీనిన, నే కాగత. బొంద నేల 2యేనుండ6గ'న 
వ్యాకులభ వత్స) తావని, రాక్ళతులు ధరితిలోని కిరాజులు నీకున్‌ . 


ఇంత సంతాపింప చేల'యనిన నాళకునికి దుర్యోధనుం డిటని యొ, 
ap) 


యః దుర్యోధనుని దురాలోచనము :__ 
సం. 2_48_19 


ని వునుజూచి తట్టిసభ*నేని వినంబడ చేయుగంబులన్‌ 
భూవలయంబు'లో నదియపూర్వము నర్వమనోజ్జ *మిష్ట్రభో 
గావవా మే కియం బడ సె నయ్యమహాత్ముండు 6దాన? నేమి సం 
భావితభాగ్యు. డ య్యగోను (బభాకర ఇజుండు ధర్మజుం డిల౯ా. 


కడుభయమంది వానికి దగన్‌ మటజి వై శ్యులపో లె వశ్యులై 
పుడమి నతిపిసిద్దులగు భూపతు లెల్ల మహాధనావళుల్‌ 
దడయక శెచ్చి'యిచ్చి *5కరచానము సేయుట. బార్జివత్వ మె 
రడి యె. బృథా (గపుత్తు)నకు ౯బాండవ తెజము పర్వ నెల్లచొ౯. 


1. దీనికి నేశార్తత _ ల.న ; దీనికినేకాగత=వీ స. అనేశ్యాగంతు తం దృష్ట్వాళకుని, 
(పత్యభావత మూలము. భం 248-12 2 నేనుండగ_ఇ.ఈబఒ ల, రాజులు 
నిత ఆ 


1. యని పలుకు _ ఉ.ఛ.ర్ను, 5 


1. ఈవును _ వీ.సం. 2. నెమ్మి - ఆ.ఊ ఏమ రుల; నెన్న -- కవ; యెందు -- 
రు.వీ.శ.ష ; నెయ్యమెలర్పగనె యుగంబులన్‌ _ ఉ ఓ; నెన్నగనంబడ --- భాసం, 
(వర్గయతి). వీ నంద [ది] ది _ కొన్ని (ప్రతులు; నంగలయ పూర్వతరంబున 
నొప్పునిష్టభో a es మట్టిభోఖ మిట్టిభో---వ. రి. నన్ముహి తాత్ముడు -- గ. 
6. దాని _ కొన్ని (పతులు. 7. నెట్లు _ ఆఊటబ; నిట్లు —_ ల. 6. ను విభాకర. 
సెక్కు[పతులు ; నుదివాకర _ ఆ. (వ.భ, లకు యతి యగును) నొకొభాస్కర -- ఎ. 


1. దానికి [2] _ కొన్ని|పతులు. బె ధన్యులు ఈ. క. న (పళాపులగు---ఉ. ఓ.వ.న; 

పిసిద్దిగల _ణ. ఉ. యూగొనుచు --జొ.చ. లీ కడుదాస్యము---ఈ ; రవి_ణ.ల వీ; 

రథ న. 6, వెలెనెందోన్‌  ఒ; పన్వెనెళ్లెడన్‌ -- ఐ ; పశ్వెదిక్కులన్‌ ౭ 
గ భు ౧౧ 


గ్ర్‌గ్ర్‌లి సభాపర్వము___ద్వి తీయాశ్వా సము 


97 ఉ. యాదవుచేతి చక్రము భయంకర మై శికుపాలము_న్రక 
చ్చేడము సెసినం గడు. బసిద్దులు శూరులు నై నరాజు ల 
య్యాదవుముందటన్‌ జయజయ 'ధ్యను లిచ్చిరి గాని వానిశి 
రో(ోదయవృ త్రీ *క"క్లుదుర శేనోపర యెవ్వరు *వ్మిక్రమింపంగన్‌ . 


98 చ. అతులవరా[ కమార్షితము లె న ధనంబుల పెర్మిం జేసి 1ేయు 
న్నతమగుచున్న ఎపాండునర నాథతనూజులలత్మీ నా కన 
మృతెమయి నూవెలిం7 వెను మాతుల మానోధనాఢ్యు(డై న భూ 
“పతి సహియింవ నోపునె సవత్ను లీవృద్దియు వాత్మవోనియున్‌. 


99 వ. "ఏమీసేయుదము పాండవులలక్మి యొవ్విధంబున మనకపహరించి కొననగు 
కనిక దురో్యోధనునకు శకుని యిట్లనియె. 


100 క. దీనికి ధృత రాముగినను,. జ్ఞానము *వడయుడును మళకు సమకూరు ధరి 
మాకా! న ల 
(తీనాథ భవదభిపా, యానుగుతై శ్వర్య మతిళశయంిబుగ( |బీతి౯. 


97 1. ధ్వనిచేసిరి _ సెక్కు (పతులు. 2. కందెదుర న 8. నోపరునెవ్వరు విక 


మ౭బునన్‌.== రు. 4. విక్రమంబునన్‌ _ పెక్కు పతులు. 
9g | యున్న తులగుచున్న _ వెక్యాపతులు---&_మయిన్నర్దిమై వెలి మాతుల పెక్కు 


(పతులు ; మయితద్దయున్‌ (పెద్దయున్‌)_ఉ.ఎ ఐ క.ఖ,గ డ,లన. లి. నిధానుడై న_ 
అన శ. పతికిసహింపవచ్చునె_ఆ ఈ ఊ.గ.ఘ.రు.శ.షన ర. పేర్మియు-వ వీ.శ.వ, 


99 1. ఏమి సెయుదునె [మె] వ్విధంబున పాండవుల లక్మిన(య)పవారించి కొననగు 
ననిన -- పెక్కు[వతులు ; పమి సేయు వార మెవ్విధంబున పాండునృపతి సుతులల&ి 
యపపారించి మనకు గొనగవలయుననిన నాదుర్యోధనునకు నొనరనిట్టులనియె శకుని 
[ఆట వెలది |_ఈ__.వ చనమునకు మాజుగాపద్యము. 


100 1 వడయుటయు నీకు __ అ.వ ; వడయుటను నీకు _ ఓ.చ ; వడయుటయు (ను) 
హు శకటాల. కతన నడదయుదము: మ, యమున సీకున్‌ ఆజ ప? 
బుగనీకున్‌ __. ఆ.ఇ.ఈ. ఏ.ఐ జో.వ; బగు బీకిన్‌ —_ణ; బగునీకున్‌ _ ఖ. 


101 


102 


103 


14 


101 


102 


108 


104 


వ, 


ఖ్‌ 


M0 


ఆ, 


వ, 


ర్‌ం 


._ యొండొండ )ెరింగి దిక్కులు, నింజెం దదీయ| పతావ “నిర్మలోీరు చితో౯ా. 


శీమదాంధమహాభారత వణ 663 


అని యప్పుడ శకుని దురోధనుం దోడ్కొని ధృతరాష్ట్ర *నొద్దకుంజని 
3 వక 4 2 3 a Me 

యాతని శరీర కార్య వెవర్ష్యంబులు సెప్పిన విని యదరిపడి ధృత 
రాష్ట్ర ండు కొడుకు “నొడలంటిచూచి *కడుదుఃఖితుండయి యిట్లనియె. 


కౌర వై శ్వర్యంబు గౌరవంబున !సమర్పితమయ్యె నీయంద పేర్మితోడ 

ననుజులు మితులు ననుచరులును నీకు “| వీతులకాని య పి ములు లేరు 

వీవిధోపభోగముల్‌ దివి జేశునకు(గల యట్టులక అవు సీ కనుభవింవ 

సక లభూపతులుం జాయకభ క్రియుక్తులై *యొలసి నీపనుపుసేయుదురు 
పేర్చి 


మి గొఅంతయయ్యె "నిట్లుడ య్యను దను,చ్చాయ దటి(గి యుండ 
సకలధరణి 
రాజ్యభో గసుఖవరాజ్ముఖత్వము. బొంద, నేలీనీకు. గురుకు లేశ్వరుండ, 


అనినవిని ధృత రాష్ట్ర నకు ద.ర్యోధనుం డిట్టని యె 


పాండవులవిభవమదీ యా, ఖండలు!విభవంబుకంచకు. గడుిమిక్కిలియ 


1. పాలికింబోయి-రు ; పాొలికింజని ల. 2. కాంతి ఏవర్ణ ౦బు--౬ ; కాంతి — 
ఈ. ఊ.ఓ.చ.ఛ రు.డ. లి. యుదరిపడి __ ఈ.ఉఊఎచఛంరు 4 నొడలు తడ 
(డి) వి. ఇఎవజ బొ.క,చ.రు ; నొడలు తడిమివెదకి __ భఖాసనం. 5. కడు -- 
కొన్ని (పతులలో లేదు. 


1. సమర్పించితి నీయందు _ ల. 2 [బియులర ఈ. లి గారుణ. 4 
బలసి _ భాసం. 5. నెమ్మి - వెక్కు[పతులు. 6. నేమిగొరత యయ్యె నీకు 
డయ్యంగ _ అ (అఖండయతి); నేకొరంశయ య్యెనీకు డయ్యంగ ఈ (పాన 
యతి) 7 _ నింతతనువ్చాయ దరిగి యుండ నేల ధరణిసకల -డ 
నయ్య-ఘ. 


1. విని __ పెక్కు. పతులలోలేదు. 


1. విథవమున కంశు గడునధికంబయి--_ఈ.ల _ వినధికంటై = చువీ.శ ; 
మిక్కుటమై --ఘ శి బర్వి (ర్వి) — అఆ.ల. ఓ. నిర్నితరుచితోన్‌ - పఏ.జొ. 
5. రుచులన్‌ _ కొన్నిిపతులు ; రుణముల్‌ _ ఒ.క,ఖ.గ.డ ; యశముల్‌ ఆ. 


66 


105 క. 
106 శే. 
107 శే. 
108 శే, 
109 శే. 
105 
106 
107 
108 
109 


సభాపర్యము__ద్వి థ్రీ యాళ్వా సము 


సామాన్య మె యు త్తరకురు, భూములు మొదలుగ సమ_స్తీభూములువిజయ 
శ్రీ మహిమను సాధించె. [ది,ధామపరా కముండు శ|కతనయు(డుోబలిమి౯. 


సఖ్య!సంబంధముల( వేసి చక్రధరు(డు, (ద్రుపదుఃడును. దక్క దక్కిన 

నృపతు లెల్ల 

య 

నరియు. బెట్టని వారు లే రఖిలజలధి, వలయితకోణిలో. బాండవులకు. బీతి, 
౩ లకాననద్వీపవిశాల మయిన, వసుమతీచకమంతయు వారివళమ 

యేను నొక రాజనుతుండనై యెట్లు]దినిం, జూడ*నోపుదు. క బాభవ 

శూన్ఫునట్లు. 

a 

నన్నురత్న పరిిగవాణంబునందు(, బాండ"వుండు ని యోగించెం చార్జి వేర్యద్ర 

“నర్వరశ్నా కర క్మపళ_స్తరత్న, పుంజముల కాస్పదము ధర్మ్శపుత్తు”) 


గృహము. 
యజ్ఞ దితతు;డయిన ధర్మాత్శజునకు, ! గౌడ కాంభోజపతు లనేకపకారే. 
_ = 2 వై మాలా శ వై ఇదు ॥ ॥ 
వర్గ *కంబళములు శుకవర్లవాచా న్‌ వా. చెచ్చియిచ్చిరి. నెమ్మి 
తోడ, 


1 భూపతుల జయ (శ్రీ) ఖం. "ల వీరశీ - ఇ వి, (పితిన్‌ వ. 
1 నంబంధమున _ పెక్కు పతులు 2 దక్కుటి  ట. 


1 దీనిజాడ నెట్టులోపుదు [పాభవహీనునట్లు -కఐగ, 2. నేర్తు పశావ 
సంశూన్యునట్లు - అ.ఏ జా. 3. నథిమాన _ ఛ. 


1 వులునియోగించిరి-ణ. 2X. సర్వసౌ భాగ్య వన్తు[పశ స్తరత్నపుంజముల కాళ 
యము ధర్మప్పుశ్తునగరు _ వన. శి. క రేంద - కొన్ని పతులు ; కరయి--ట 
శీ ఈ పద్యాంత మున మరియును అను సచనము. ఇ.ఒ ఘ.ల. [పతులలో. గలదు. 
1. కాళి, కాంచి, కాంతి.అని భిన్న పతులు. మూలమున కాంభోజ మొాతమే 
కలదు, ౨. కములయిన సురుచిరవ ర్హ-__..ఒఖడ + కంబళ ములును సువర్ణ a 


ఇ ; కంబుల శుకచారువర్గ  ఛ.యు. కాంభోజః (పాహిణోత్‌ తస్మై పరార్యా 
నపికంబళాన్‌ _ భం. 2_45_19 


- కవత మాలా. ఆం == 
1 
: 


110 


111 


112 


118 


110 


EEL 


శ్రీమదాంధమహాభారతము 


ఉ. సాగర*సారవారిరువాశా కిక మౌ క్రికవి దుమ దుమై 
లాగురుచందనంబులు |పియంబున నిచ్చిరి ఆచ్చియున్నత 
(శృిగుణియు క్రిమె( *ేబరగు సింహళ శేరళ చోళ పాండ్య దే 
శాగతరాజపుత్తు)లు మవోగుణశాలి కజాతవై రీకిన్‌ 


జ 1మందితసూర్యరళ్ళ్శి *రుచిమన్టణివోరచయంబుతో 6 గటు 
స్యంది సుగంధి దానజలోనంపద నొ'చ్పెడువాని దేవకీ 
నందను. డి చ్చెరబీతి( బదునాలుగు వేలు గజంబుల౯ జనా 
*నందనకీరి మైన యమనాథతనూజున కష్టవమి[తుం డ్రై. - 


క, వారియును గిరీటి యును నొం,డొరుల కఖీష్టములు సలు పుచుండుడు “గంగ; 
య్యిరువురు 'నేకాత్ములు జన, శరయ్యి లు త్తములు నిత్యసాంగ శ్యమున[ శ 


_వ. మజియు నయ్యుధిష్టిరున కనురక్తుండయి విరాటుండు రెండువేల ౧: బులి 
నిచ్చె [దుపదుండు 'వయిగజంబులను బదివేలుపాయంబులను అరు 
నాలుగు వేలువిలాసి?నీజనంబులం 3బదివేలు “దాసిగ్భవా నుంటి. గురు 

కుకు రోలూక కెకయో కాశ్మీర కాంభోజ గాంధార మన దగి1డు Wa 

మాళవ కళిం గాంగ వంగ బంగాళ గె డాంధ కేరళ కోసల టి వుప్‌*నుతు 


___లునురాతాస్టర్యేతిషంయున భగదత్తుండును మరుకచ్చ్భనివాను౧ుము జీటివిత। 


లును నాజానేయ జాప్లిక కరా వరు రకరతల గలవా యారు 


Lr గ. మ యురుతెనుక్‌వు.. BL నమ సి 
మెరయు ers చ, 


1 (కందిన సూర్యరశ్శిరుచిరన్మణిహార = దడ. దీ మణిముండన -_ అం తే, సింతిగీ 
నొ ప్పెడు (నొప్పిన)---ఉ.ఎ.ఒ.క-ఖంచ ; సంగతి _.. ఇ.ప.ఓం.టెొ.దు ; సలవ"*ఖీ .. అ, 
స 


ఉ. నందిత _ వెక్కుపతులు. క్‌. భృత్యుడై  జా.స; ప్యాతుడై .... అ, 


1. సేయుచుండుదు - కొన్ని పతులు. మ రబ్లుయ్యిరువురు చమ మ 


1. వదివేల -___ ఎ,డ. ఇది మూలానుగుణము కాదు. 2. నుల (యు) అం 

చెక్కు[పతులు. 8. పదారువేలు దాసదాసీజనంబుల నివవొంబుల | వ. 

(పతులు. [ఇది మూలానుగుణముకాదు]. &. దాసగ్భవాన్థుల ఎ ఖభానల hb. 
3 ద అ 

దేశముల పేర్లు పెక్కు[పతులలో భిన్నకమమున నున్నవి. కురు, ఉయిాగ, 

ధార, |దవిడ, బంగాళ, గౌడఆంధధ, ఆజానేయ, పారశళీయ, 

కొంకణ, హిమశైల, రామశ్షైల. ఇవి మూలమున లేవు శ్రాని 


my 
ఫు ba 
Nee 


6066 సభాపర్వము__ ద్వి తీయాశ్యా సము 


బర్వతనిభంబులై ౫ యిభంబులను ది వ్యాంబ రాభరణభూపషితంబు లయిన 
యోషిత్సహసింబులను  నపరిమితంబులయిన యజావిగోమహిషంబు 
లను హిరణ్యరత్న రజతకంబళాంబ రాదుల నిచ్చిరి మణియు మరుమందర 
మధ్యకీచకవనవాసులయిన గుళింద పారద బర్భర తురుష్క కొంకణ 
కోంకణాధిపతులును వశగతులై హిమశై ల రామశై ల కురుదేశంబులై న 
"కౌసుమ తా దప్యాతంబులను చెవ్యౌషధంబులను నిందనీ లంద్రగోపపిక 
చం[దమయూరకీరవర్డ తురంగంబులను సౌవర్ణ కీట్రప పట్ట బాండజ 
శయ్యలను నిశితిదీర్హ ని స్త్రింశంబులను మణికాంచనీఖచితగజదంతమయ 
7ఇివికాసనంబులను నిచ్చిరి వాసవసఖుండయిన గంధర్వపతి చితరథుండను 
వాడు నన్నూటు గంధర్వహాయంబుల నిచ్చె దుంబురుం డనుగంధ 
ర్వుండు నూటువాయంబుల నిచ్చె, 


LA. a భావిపురాతనాద్యతన పార్టి వలమ్ములు పాండవేయుల 
కీ విభ వంబుతోడ నుపమింప సమంబులు గా వశేషవరా క 
జావళిలోన నత్యధికులై న సవత్నుల పేర్మిం జూవియే. 
జూ'వె సహింప నోపక కృశుండ వివర్ణుడ నైతి నెంతయున్‌. 


115 ఆ. ఒక్కలడభూసురో త్తముల్‌ గుడిచిన, మొనసి !తనకు. దాన మోయు2ళంఖ --- 
Hox 3-3 వ eds టు 
_.మొక్కనిమిషే మేని యుడుగక మో% స నయ్యధ్వరోత్సవంబు నన్ని నాళ్లు. 


(దపిళ గళ, కురుతురుమ్మ కొంకణ, కులుత, కులూత, మలయ, శబర, 
కాల 3 ల, అను పెర్టు భిన్నపతులలో కన(బడుచున్న వి 6, ఖచిత -__-- సెక్కు 
(పతులు; రచిత __ వా. 7. రధళివిశా __ కొన్ని పతులు. 6. వా డేనూరు _ 
కొన్ని (పతులు. (ఇది మూలానుగుణముశాదుు 9 పుష్పుదత్తుండను (దంతుం 
డను) గంధర్వుండు మున్నూరువాయంబుల నిచ్చె. చి|తాతుండను గంధర్వుండు 
కామగమనంబులయిన వాని నేవురకు వేర్వేర నూశేసి హాయంబుల, మున్నూట 
యేబం|డు విలాసినుల నిచ్చెనదియును గాక అని, ఉ.ఓ.ఛ జ.యు ల [పతులలో 


కలదు 
115 1. యొక్కమారు (మోయుగంట ౬ ల వ, ఘంట - అ.,ఇ; భేరి _ ఓ ఇవి 
మూలవిరుద్ద ములు శంఖమనియే మూలము లి. మెననుడుగక -__ కొన్ని 


పతులు, 
es 


శ్రీమదాంధధమహాభారతము 667 


cm 


116 స. జన్నంబుచూడంగ 'సకలభూములనుండి వచ్చిన రాజన్యవరుల నవని 
సురులను వైశ్యుల ళూూదులనాత్మీయ బంధుిసుహృద్వీర భటని యోగ 
జనులను *బేదల సాధుల నిత్యంబు. “చాన పరీఉంచి తగ *వెణింగి 
యన్న ౦బు దయం బెట్టి యందజు!( 6గుడిచిన. దనుమధ్య యర్జరా తంబు 


నపుడు 


ఆ. గాని కుడువీదస్టై కమలా&ి(దైపది, యదియు(గాక యమ్మహాధ్వరమున 
*“నధముండయ్యు. గడు బియంబున్ల నభ్యర్చి, తుండ కాని!వంచితుండు 
లేడు: 


IT కర వారిశ్చం[దు(డు భా,నురయశు(డయి చేసె రాజనూయం బదియున్‌ 
నరి'గాదనిియే వగతును, *నురుచిర*విభవమున( బాండునుతుయజ్ఞ ము 
తల్‌ 


1185 “స అట్టి రాజనూయాధ్వరంబున నవభృ్యథ!ీసమయంబునందు (బవ్మార్షి రాజర్షి 
*లోకపాలిపరివృతుండయిన *మ పహేం[దుండునుంబో లె నున్న ధర్మతనయు 
క ఏ సొారదపారాళ ర్యాదిమహోముని- - 6న మేతుండయి భఛామ్యుం డ శేవతీర్చ 


జలంబుల "7నభిషిక్తుం జేసిన, 


116 1 సర్వదిక్కుల సెక్కు (పతులు, 2 నుహ్ఫజ్ఞన _ క,ఖ. ఫీ, బేదలసాదుల _ 
నూ; బేదలసాదల ౬ భానం (సాదులు  |వతివచసా పమర్టులు), బవీవల ఆ; 
బెద్దల --- ఊ.ఏ.ఖ.గ; మరి పేదసాదల _ ల. 4 దాని నిరవీంచియు దగ _ 
కడ. ర్‌. నెజింగి--చ ఛ.య శ.ష.న. 6, దనిసిన - పెక్కు (పతులు. 7. నందు 
గాని _ ఈ.ఊ ఓరులశ మ 5. దట్టి జ ముక్య [పతులు ; 9 నల్బుడయ్యు అ 
డ. 10. వారితుండు _-- స; నార్చితుండు _. ఖ 


గ 17 1. గాదనియుపమింపరు- వ; గాదనిరి మునీం[దులు _ వీ శ,వ.న.ళ. 2. యేవగ 
రావడం కూ. నీ సురుచిర వై భవుడు పాండునుతు యజ్ఞ ముతోళా_ణ. 4, రుచి 
పాండురాజనుతు.._క.ఖ,. 


118 1 స్నాన ననుయంబు - ఆ ఇ.ఊ.ఐ.ఓ. 2. లోకపాల _ పెక్కు [పతులలో లేదు. 
లీ నమన్వితుండై న _ ఏ.జా,.రు. క. సప్తర్షిలోకపాల షరివృతుండై న _ ఎ.ట. 
ల ; దేవర్షి లోకపాల సరివృతుండైన  క.ఖ.ల. $5. పర్వతనారద _ పెక్కు 
(పతులు. 6. వరివృతుండై - ఓబొ చ.రు 7 నభిమేకించెనంత _ ఎ.జ.క.ఖ; 
నఖిమేకించిన _ ఓ.ఛ.ట.ళ.ష bu 


B68 నభాపర్వము ద్వి తీయాశ్వా సము 


119 సి. అభిషి క్లుడయిన యయ్యమరాజనుతునకుసాత్యకి మౌ _క్రిచ్చత* మొప్ప, 
బశ్లై భీముండును బార్జుండు మణీ సౌమదండచామరయుగథారు లయిరి 
కమలనాభుండును గవలును |దుపదేశిపుత్తుుండు వేర్వేఆ భూమిపతుల 
మూర్భాభిషి కుల * మొక్కించుచుండిరి దర్చంబూ వెలయంగ చాని( జూచి 


ఆ. యేను మొదలుగా మహీపతులెల్లను, ది_ప్తిదఆింగి యుండ. దివిరిిమమ్ము 
నగిరి కృవ్వపాండునందన *(దౌపది, సాత్యకులు. గరంబు సంతసమున,. 


120 వ. మజియు నయ్యు' ధివ్విరుండు. 


IDL: అనఘుడ 1మయెనుబదియెనిమీది వేవురు (బాహ్మాణ్మప్రవరుల (బహ్మావిదుల 
వెలయంగ *నల్రిండ్ల నిలిపి ప) త్యకంబ ముప్పంండడుదాసుల నొప్పనిచ్చి 
ముదముతో శేరడీ౦చు. బదివేవురు త్తమ భూసురు *లతనియ[ గాసనమునయ 
గలధాతమయపాతముల6 |బకిదిశమును కగుడువనుగట్టను దూరు 

బూయ 


ఆ ననుభవింప( గలు గుటది యేమి పురుషార్డ, కిక *రష్టవురుషు నట్టు లొరుల 
1 వెర్మజూచుచుండ, చెద్దయు!1 చేనోప, ననిన6 బతికి నిట్టులని యె శకుని. 


aE 





119 1. పన్న యమరాజ - పెక్కు పతులు. 2 మమర _ అ ఐ.ల. ౨. తన 
యుండు వెర్వేర ధరణి పతులు _ట 4. (మొక్కింపుచుండిరి _ ఎ ఏ.జా .ఖ.గ 
——-———క్‌-మెరయంగ. ఎక.డ. 6. యున్న _ పెక్కు పతులు. 7.నన్ను -ట. 
8. (దుపదేశ _ ట , ధృష్టద్యుమ్నః పొండవాళ్చసాత్యకిః కేళవో౬ష్టమః -- 


భం. 2.49.18. 
120 kL ధిస్టిరు మావోత్మ్యంబు వినుము _ ఉ.ఓ.ఛ యు, 
121 1 యెనబది - రూపము పెక్కు |పతులలోగలదు. 2 నన్నిండు = పుల,మ; 






నిల్లిండ్ల వత్తు ల. రకించె _ పెక్కు (పతులు. తీ ఒకు నిర్మి తాసనముల rs 
క్ర. డు న గుడుతురు _ పెక్కు (పతులు 6, గుడువగట్టి వ భా 
గట్టను ముడువ దొడువ -- ఉట ఇప్‌ గల్గుడదియేమి _ అ; స గలుగుడది యేమి... 
ఈఐ.కా,. 38 ఉమకు 1 .జా.రు,ణ లే, యల్ప -- ఆ.ఇ. 
10 కలిమి జూచుచుండగా నెట్టులోపుదుననిన = ణ.వీ ; యొప్ఫ్పుజూచుచుండ 


నోపుదు టు. ట, చుండ నిర్మించ ఏధి నన్ను. 11. ననిన శకుని యిట్టులనియె 
బతికి ___ మం శప. 


ల 


122 


128 


124 


122 


159 


శ్రీ మదా౦ం[ధమహాభారతమఃు 6689 


' భాను పభులగుపాండు మ,హీనా థాత్మజులమ్మీ యెల ను*నీకున్‌ 
ag) 


నే నపవారించి *యిత్తు ధ,రానుత మాయాదురోదర వ్యాజమున౯. 


. ధర్మతనయుండు జూదంబునకు. |బియుండుగాని యందుల 1యుక్సి_వం 


"బెజటుంగం డే నతవిద్యయం దతిిదకుండ నాతని న్యళమంబున 3 నోడం+ 
తదీయరాజ్య విభూతి నీకిచ్చెద వగవకుండుీమని పలికిన శకునిపలుకు 
లకు ీసంతసిల్లి దుర్యోధనుండు దండిపాదం/బులపయిం బడి మొక్కి 
యీశకుని మతంబున కొడంబడవలయు ననిన. గొడుకునకు ధృత రాష్ట్రం 

రి 
డిట్లనియె. 


. 1దీరమతి విదురుతోడ వి,చారింతమువా(డు నయవిశారదుండు కళా 


పారగు(డు 2దీర్ల దర్శి య, పారహితారంభు. డుభయపకుంబులకున్‌ . 


be దాన|వతులగు తనం! భాను పభుడైన పాండవ మానము రాజ్యంబు లమ్మీ 
మానుగ నీకున్‌ - చ. ఏ. దగనీకే _ ఒక.,ఖగ.ణ. ౨. యిడుదు .ణ 


1. యుక్తి విశేషం = ఎ.ఒ.క.ఖడ. ఓ. కుళలుండ -- చెక్కు (పతులు. 

లి, నోర్చి _ క.డ ; నొడిచి _ ఐ. 4. విభవంబు = ఎ ఒ.క.ఖ.డ.ణ. 59 మనిన 
రౌ సా అగ ® ఆత 

శకుని పెక్కు[పతులు. 5; సంతోసిల్లి __ అ,భాసం 7 బులకు మొక్కే జ 

అ.ఏ.ల. 


1. ఈ పద్యమునకు ముందు “ఈ (పతిలో నధికముగ నీ కింది పద్యమును, వచన 
మును గలవు. 


క.  ఈశకుని యత విద్యా 
కాశల్ఫ్యు(డు పాండునుతనికాయ (శీమా 
యాళకి, నొడుచు గురు వం 
చేశా యొడం బడుము దిని కిప్పుడు నెమ్మిల. 


వ, అనిన ధృత రాస్ట్రుండు కొడుకు కిట్టిని యి. 


2, దూరదర్శి _ఆఎఐ; సముడు ధర్మ[పారంభ విశాలు -- ఈ. 


126 


127 


128 


129 


125 


126 


127 


128 


i29 


సభాపర్వము --ద్వితీయోశ్వా సము 


- సురపతిగురుండై న బృవాన్పతి సేసిన నీతి'శ్వాస్త్రరవాస్యంబులం బెవ్వరి 


కంకు విదురుం?డెంతయు విశారదుం డాతని బుద్దిబలంబునను నాపగేయు 
3చాహుబలంబుననుం జేసి యీ రాజ్యతం| తంబు *వ ర్రిల్లు చున్నయది 
గావున నవ్విదురానుమతంబున నెగడుట *లగ్గగు ననిన *"దుర్యోధనుం 
డిట్లనియె. 


. వాండుపుత్తుల కెప్పుడు6 బకుపాతి, విదురుండని *చెప్పందొ ల్రియు విందు దీని 
= ౧౧ 


నెజింగి వారించు. గాకతంేడేలశకుని, కై తవంబున కొడంబడు. 
గౌర వెంద. 


= దీని కొడంబడు మొడంబడవేని*నేండ, యీూతణమ సర్వభతుచే కోతీతచుండ 


నగుదు6 *దెల్ల మే నున వగపు దక్కి, విదురుండును నీవు నుండుండు ముదము 
తోడ, 


f 


. అని కడు 2నడలుగ. బలికిన , వినిధ్భత రాష్ట్ర)ండు ఏదుఃఖవివశాత్మకుండ 


య్యును *నెదనడి యుచితముగా,దని వగచుచు నాత్మజునకు నాహ్రోదము 
గన్‌, 


అనా 


, అప్పుడు వేవురు శిలా చార్యుల రావించి కనక'రత్న ఖచిత _స్తంభసవా 


[సంబులను  విచిత చ్వారశతంబులను వివిధరత్న“రుచిర| పదేశంబు లనుం 


l శా న్త్రంబులం దందరికంకు - డ; శాస్త్ర రవాస్యంబులందు నందరికంకు - 
ఐ.ఒ.క ఖ,గ. 2, డుతద్దయు -- పెక్కు (పతులు. లి భుజా - ఆ.ఉ.ఒ క.ఖ. 
శ, (పపర్తిల్లు _ ఆ.ఇ ఎ,ఏ.ఒ.జా.ఖ గ జ.రు.ట.ల, వర్ధిల్లు = చణ, ల్‌, గావున 
విదురా _ పెక్కు (పతులు కీ. లగ్గనిన _ పెక్కు [పతులు. 7. విని దుర్యూ _ 
కొన్ని (పతులు, 


ip తొల్లియును చెప్పవిందు _ కొన్ని (పతులు. ఏ, డిపుడు శకుని కార్యమున కేల 
యొడబడు - ఆ క.ఊ,పజొ ఘ.రు లి. కార్యమున కెట్లాడం బడు ఇసక కార్య 
మున కిప్పుడొడబడు _ ఉ.ఖ.గష; కార్యమునకు నొడంబడు -ట 


1. యధివ (నధిప) __ ఎ.ఒ.క.ఖ డ.న. 2. దలపోయ నిశ్టైన పగయుదక్కి - ణ. 


'. కొడుకడలుచు - అణ 2 నడలుచు _ "పెక్కు (పతులు ; నడలున సం, 
లె, శోక _ కొన్ని (పతులు. 4. నీదితగ నుచితము - డ, 


1. రత్న -_- "పెక్కు (పతులలొ లేదు 2 రచిత _ ఆ,ఒ.శ.వ; ఖచిత బీ; 


180 


[81 


192 


[90 


181 


192 


తే, 


శ్రీమదాంధధమహాభారతము 671 


జెసి రమ్యంబుగా నొక్కసభ నిర్మింపం బనిచి యొక్కనా. *డేకాంతంబ 
విదురునకు శకుని దుర్యోధనుల యభిపాయంబు చెప్పిన విని *యతండు 
విస్శితుండై. *కలిద్వారసమీపంబగుట యు జూదం బఖిలో పజావయ"కరం 
బగుటయు నెఆజింగి ధృత రాష్ట్ర న కిట్లని' యె. 


_: విదుడండు ధృతరామ్ట్రంనితో జూదమాడం దగదిచెన్చుల :_ 
సం. 26120 


. ఇట్టి కార్యమునకు నె!ీనవశ్యంబును, నొడంబడంగ నోపనుక్కివమున 


సుతులతోడ 2నేల నుతులకు *ఖీేవంబు, సేయరేగడంగి తిదియు. 5 జెట్ట 
యనక. 


ఒలసి ]నీపుత్తు) లెల్లనొండొరులతోడ, నెట్లొడంబడి యుండుదు రట్లచేయ 
వలయు దమలోన జూదంబు 2వాదునగుట., గలవామూలంబ యెట్టి 
శాంతులకునై న, ' 


. నీనేర్చు 1విధంబున *ళకుని దుర్యోధనుల దుర్వ్యవసాయం  బుడిగించి 


యిక్కురువంళంబు రషింపుమనిన విదురునకు ధృతరాష్ట్రం డిట్లనియె, 


విచిత-ఘ ; విచితితంబుగా నొక్క సభ_ణ ఏ. జేశాంతంబున -_ కొన్ని(పతులు 
4 విదురుండు - పెక్కు (పతులు, ర్‌. కలిద్వాపర ___ పెక్కు పతులు; కలి 
యుగ ద్వాపర నంధి యగుటయు _ ద, క లిద్వాపర నమీపంబగుటయు.భానం. 
త చ్చుత్వా విదురోధీమాన్‌ కలిద్వార మువస్థితమ్‌ 

వినాశ ముఖముత్పన్నం ధృత రాష్ట్ర ముప్యాదవమ్‌॥. భం, 2.4ర్‌_50 

6 రాజ (పజా--అ ల. 7, మూలం బగుటయు, కారణం బగుటయు.__భిన్న (పతులు. 


1, నెట్టిభంగిని _- ఓ, 2. పొండుసుతులకు -- ఇ.ఉ ఖ.చ.వీ శ.న, లి వై రంబు - 
ఉ.ఎ ఒ.క.ఖ.ట.ల.వీ.ళ వన. 4 దలచె దిదయు _ వీశ.వమ;ః గడగితీవు - ఉ.ఊ. 
వుబుకగుములు. 5 కటుగా ది పునః జెడ్డయనక - డ. 


1. వారు నీపుక్తులొం - వీ.స. 2. వాదమగుట - ఎ.ప.ఒ.క.ఖ.గ.చ.ట.ళ మ. 


1. నుపాయంబున--అ.ఉ ఒ.ఘ.ల. 2, శకునికై తవంబును దుర్యోధను _ ఐ.ఓ.గ,ణ. 


184 


185 


186 


~ 188 


184 


188 


186 


సభాపర్యము__ద్వి తీయాశ్వా సము 


; పుత్తు)ల కేలకేదమగు భూనుత 1యేనును నీవు జాహ్నవీ 


పుత్తు)డునుండ(గా నహితము౯ *భయముకా దొరకొన్నెనాకు నా 
గ్య 3 4 

పుత్తు)లకుం [బసాదకృత బుద్దులు వేల్పులు గాన దినికిన్‌ 

మి _త్తగనిధీ యొడంబడుము మిన్నక నంశయ మందనేటికి౯. 


. వడిగలతురంగంబులం 1బూనినర థం బెక్కి యింద పస్థపురంబునకుం జని 


యిందులకు ధర్మ*నందనుం దోడ్కొనిరమ్మని విదురుం బంచిన నాతం 
డును నావగేయున కంతయు నెజింగించి యిది *యపకర్మం *ఉనుచుంణె 
నిట ధృత రాష్ట్రగండు దన నిక్మింపం బం విననభ దురో్యోధనునకుం జూపి 
యాతని కేకాంతంబున నిట్లనియె. 


. జూదమిదియేల "దీనను, భేదముమీలోన( బుట్టుంబెలుచన యుష్మ 


ద్భేదమునం జేసి యొగ్గు,శ్చాది*ల్లు ధర్మెతిగబజకు భయిజననంటె . 


. ఇమ్మహి నీవు జాండవులు నెప్పటియట్లపరస్పరాను రా 


గమ్మున నేలు!చున్కి యిదికార్యము పాండవలమ్మీ నీ కన 
వ్యామ్మన నేలవంచన6 బదార పరి గహబుద్ది( చెసి పా 

థి ధ 
పమ్మగు( బాప*కారులేకు. బాయు న వశ్యము *నర్జధర్మముల్‌ . 


1. నీవును నేను -__ పెక్కు (పతులు, 2. దొరకెన్నె మదిందలంపనా ల. 
లే, [దిశాంత - ఉ.ల,స. శ, వేల్పుల (లె) శె కాపునన్‌ దై సెక్కు. (పతులు. 


1. బూన్చిన - ట.ణళ.ష, ల, తనయుం-- పెక్కు (పతులు. ఏ, యవకార6గ౦-ట ; 
యకార్యం క. కర్ణంబుకాదని Se శు? యకర్మం aa గ యక రంబను. 
భాసం 4. బనుచుం జనియె __- ట. 


1 అమురతుగుము. అర్క టొ క తుద నాలం “2, ల్లును మిగుల_వ ల్‌, జనకం బై - 
తురకలు 


1 చుండుటిది ___ ఆ.ణ ; చుండుడిది _ ఊ ఏ.జొ.ఘ; చుండుటది-_ల. 2. కరు 
లకు _-. ఒక.ఖ గ.డ. వి, కవశ్యము పాయును వ (ప.వ. లకుయతి) 4. న 
ధర్మువుల్‌ _-- అ.ఏ.ఐ.బ.జొ.ఖగ.రువ 


19 


188 


189 


140 


187 


120 


139 


140 


శ్రీమదాంధమహాభారతము G73 


'ధర్మాధిర్మనిదుండై న విదురున కిది సమ్మతంబుగాదు ధర్మజు ధనసంపద 


కంశు 2నేనుమడుంగులు నీకు ధనసంపద గలదు వానిచేసిన యజ్ఞ ౦బు 
కంచు *విశవంబుగా దతీణలిచ్చి నీకిష్టం బయిన యజ్ఞ ౦బు సేయుము 
నీకును భూలోకంబునంగల రాజులెల్లం దమేినర్వస్వమ్ములు. దెచ్చి యిత్తు 
రనీన విని దుర్యోధనుండు దండి కిట్లనియె. 


8 'ఇమ్ముల ధర్మజుతో జూదమ్మాడ6గ( “గాన్న నాకు ధరణీశ్వర య 


జ్ఞ మృదియ నమ స్టెశ్వ,ర్యమ్ములు వడయ(గ *నుపాయ మభిమతేబుదిన్‌. 
Sy రై ళ్‌ 


. మీ రిందుల కందటు. జను, దేరంగ నే నంద యుండితిని నభ చూడన్‌ 


ఛారుణి నట్టిియపూర్వన, భారచనలు ఏవిన(గ( జూడ(బడ “వెవ్వరిచేన్‌. 


. కేనిర్మలసృటికళిలాని గృతం బె *శశి పకాశంబై. *వివిధరత్న| పభా*శాసురం 


బన యాసభేవిభవంబు చూచువేడుక' నందు, (గుమ్మరువాండ 7వారినీల 

» అగ ర్‌ు ల్‌ ఇ అగ లై ఆవి ఏ 
బద్దన్ని గ్గమణిస్థలంబునందు “జలబుద్దిం జేసి పరిఛాన త్కర్షణంబు సెసి 
*విమలశిలాతలబుద్ది నుదక పరిపూర్ణం బయిన 1*వాపి సొచ్చి కట్టినపుట్టంబు 


i ధర్మార్థ విదుం _ వెక్కు (పతులు ఏ నినుమడుంగులు - కొన్ని (పతులు ; 

నిను మణుగు _ ఛానం, 8 మిక్కిలి విశేషం-ఇ.ఈ ఉ.ఊ.ఎ.ఏ.ఐ.ఓ.జెౌ.గ.ఘ.ర్వు, 

4, లెలను దమతమ__కొన్ని (పతులు వ, సర్వధనంబు _ అ,ఏ.జొ ; సర్వసంవద_ 
య 

TO Ua (వతులలో లేదు. 


1 నెమ్మిని = ఆఘశ వ. 2. గాన్ను - పక్కా (పతులు , నాకు గలుగ - ౯63 
వలయునాకు - ల; గనుట చువ్వ - జె. 8 దగునుపాయముబుద్దిన్‌ _ క.ఖ.డ. 
ర్త సిద్దిన్‌ = ఆఅఈ,ఊ,.ప,రు.ళ,మ, 


1. మీరందరు నిందుల కరుదే _ ఒగ, 2 విచిత __ పెక్కు (పతులు కి గలవె 
చన్న పార్దివుల కిలన్‌ _*.ష న; గలపె చెప్పపార్టివుల కిలన్‌ _ ఆ, 4 ెవ్వరికన్‌ _ 
ఇ.ఊ.ఎ.పఏ.ఓటఓ.ఖ.చ.రు,ణ. 


l, అది యెట్లనిన నిత్సల హాస ROM బి శశి పకాళంబె -- కొన్నింట లేదు 
౨. వివిధ-రత్న సువర్ణ మయ (ప్రభా జ వివిధసువర్ణ రత్నమయ।ప శా - కొన్ని 
(పతులు, 4. భాసితంబి న -- కొన్ని (పతులు. రి. యొప్పుచుూ చు. పెక్కు (పతులు 
6, చూచుచు (గుమ్మరవాడ-_ఉ. ఛ.జ. (పతులు తప్ప తక్కిన వానిలో. న 
కొన్నింట లేదు రి. జలబుద్దిం జేసి ___ ఏ.ఛ.జ (ప్రతులలో తప్ప తక్కిన వానిలో 
లేదు; జలాశయంబుగా వగచి _ అ.ఐ.జౌ.ల. 9 నిర్మలశిలాబుద్దిన్‌ ఎ ల.604 
విమలమణిశిలాబుద్ధిన్‌ - ఆ.ఉ.ఊ.ఓ.శ.,ష,. 10. కావి  సెక్కు[పతులు. 


39143 


674 


141 క. 


‘42 క 


148 క, 


141 


142 


149 


సభాపర్వము_ద్వి తీయాళ్వా సము 


దడియం | దెళ్ళిన నన్నుం జూచి వృకోదరుండు 1*నగియె దాని నంతయు 
చెటింగి ధర్మ రాజచోదితు లయిన కింకరులు నాకుం బరిధానంబులు 
దెచ్చి యిచ్చిరి మజియు వివృతద్వారంబు. "*గవాటఘటితం బని చొర 
నొల్లక 1=కవాటఘటితంబు వివృతంబుగా వగచి చొరం బోయి తత్క 
వాటసృటిక చేశిలాఘట్టితలలాటుండ నై నీనన్నుం జూచి యనేక సవాస 
ఏలాసినిపరివృత యయి15యున్న (దౌపది నగియె నంత నకుల సహదేవులు 
పఅతెంచి "యిడె వాకిలి "యిట వచ్చునది యని నన్నుం దోడ్కొని 
కేక వ్రాశిల్స్వి రట్టి సభా పలంభంబు నాకు వహృదయశల్యం బయి యున్నది. 


"పెద్దలు హీనత? బొందిరి, తద్దయు హీనులు సమృద్ది. తనరిరి 2నియమం 
బిద్ది విధి యోగమున కసు, హృద్దర్పోన్నతులు సూచి యెట్లు సహింతుళ. 
a కా ౧౧ 


. పరవముసుఖోపాయంబున( బరసంపద చేకొనంగ. బడునేని ననే 


శ్వర యంతకం క మిక్కిలి, పురుషార్థం 1బెద్ది యొండు “భూ నాథులకున్‌ . 


నముచి యనుదనుజు( డు గత,పము సేయుచు నున్న "వాని *బలమథను6 డధ 
ర్మమున వధియించె రపుప,కము *నెమ్మెయి నై నంజిలుపం గావలయు 


౯ లజ. 


11. నగియెనంత రాజచోదితు _ సెక్కు (పతులు, ie సంవృత చ్వారంబని -- 

ముడడ, కతు 12 వివృత ద్వారంబు. సంవృత ద్వారంబని _ మ, సంవృత 

ద్వారంబు వివృత ద్యారదబని = కం 14. శిలాపట్ట ఘట్టిత -జ్జొ,గ. 15 నన్ను 

ననేక _ జా.గ 16. యుండి _ కొన్ని పతులు, 17. యిది -- పెక్కు [వతులు. 

18 రమ్మని _ క ఖ.డ; యిట విచ్చేయుమని _ ఏ.కా. 19, చనిరటి కొన్ని 
ఆ రలు 

(పతులు, 


1 పిన్నలు -- ణ. 2, నీయందెద్దియును నెరుకలేదు __ ఆ.ఊ ఒ.ఘ. 


1. బొండుగలటదె __ ఇ.ఈ ఎ.చ.వ; బెద్దితలియ __ ఐ. 2. భూపాలురకున్‌ _ 
జె .రు.వ; భూపాలులకుకా _ ఉ. 
1. చేవవతి యింగదుడధ -_-చ 2. బలవై రియ __ ఉ; బలధమనుడధ ___ 
ఘ.రు. ౨, వర్షము --- ఈఎఒ.ఘ; సంఘము  చ.ఛ.రయు. 4. నేవిధి 
నైన నిలువగా వలదు మహిన్‌ ___క.ఖ ; నేవిధినై నల. 5. మతిన్‌, మదిన్‌, 
మహిన్‌ , దుదిన్‌ ___ ఇట్లు భిన్న (పతులు. 


144 


145 


146 


147 


144 


146 


146 


14 


ఆ, 


ల్‌ 


శ్రీ మదాంధ్రమహాభారతము 675 


అల్పుండయ్యు] మనుజు డతిపరాషకమమున, పెర్మి6 దరతరంబ = పెరుగు 
చున్న 
వాడు (మాని మొదలివల్నీక “మ మాని6, 'జెటుచునట్లు గడ(గి చెటుచు( 


*బగఅ. 


అహిత వృద్ది యు పేవితం 2బగుడు నల్ప, మగు మహోవ్యాధియునుబో లె 


నది యసాధ్య 

వుయి యుసేతకు నిర్నూలి తాత్నుం జయు., గాన పాండవ, శీ, యుపే 
@ శ్ర WW 

య్యంబుగాదు. 


. దాని నెవ్విధంబున నయిన 'నపవాగింపవలయు నట్లు గానినాండు నా 


హృదయ 2త్రావంబున కుపశమనంబు ఎగా దనిన దుర్యోధనునకు శకుని 
యిటని యె. 
0౧ 


నాగరథాశ్వసన్నావా మొనర్పక యొడ్డనంబులు దీర్చ కుభయసై న్య 
వీరులకరముల వివిధాయుధంబుల నన్యోన్యసంమఘమట్టనారవంబు 

లెసంగంగ సంగ్రామ మెర్పడ(బేయక యశథ!1ముల్‌ దొలిచి యే నశ మమున. 
2 బతిపవతతుల సంపదలు జయించి ని కిచ్చెద వగవంగ నేల ధర్మ 


రాజు. దీతితోడ రావించి యతనితోం గడ (గు జూద మాడ. గౌర చేంద 
'యొండుపాటం చాండవోన్నతి వేల్పుల, కయిన 3నపవారింప నలవి గాదు. 


1. నధికుడై పరా  ఎఒక.ఖ.గ. 2. పెరుగునేని  ఛ; పెనగునని _ యు. 
త్రి మెమాను _- ఊ.ఓ. 4. బరుల _ ఆ.ఊ.ఎఏవ,జెఘపీశష 


1. వృ్తి (త! 2 బె యపాయబుగు et తే ఈ వీయపథ్యమై — ఒ; 
బెక వీష్యమగు ౨ రంఖ్యుడ..? బగుడుజాడ్యమగు = శత స,న; బగుడుజాడ్యమది - ల; 
బగుడు భయదమగు న; బగుడుచో ద్యమగు — ఆ. ఈఊ.ఐ.గ ఘ,ణ 
త. మైయుపేవకు __ ఈ.ఎ.ఘర్వు, మయ్యు పేక్షకు ఆనా. షే వారినుపే 
వీంపవగాదు మనకు -- ఆ.ఒ.వీశమన, 


1. నునుపేతింపక యుపాయంబుననప -- ఎ,ఒ; నుపేషింపకయే (నే) నప _-- 
ఖుడ. 2. రోగంబు _ పెక్కు [పతులు లి, లేదని = అ జె.క,ఖ.గ.వీళశమ 


1. ములొడ్డియే (శే) _ ఉ.ఓ; ముల్‌దాల్చి - ఐ.ఘ.వీ.శళ.న 2 పరమహీవ 
తుల. శ మ.న$; (బతిపకపతుల _ ఆ.క.ఉ.ప.ఐ.ఓ,జె.క.ఘ.జ. ల దొడరిగలువ 
నలవికాదు _ జన, 


671 


148 


149 


150 


151 


కలా 
ణా 
co 


150 


181 


సథాపర్వము___ద్వి తీయాశ్యా సము 


, అనిన 'ధృతశాష్ట్రండు దాని *కొెడంబడ నొల్లక యేను విదురుశాననం 


బున “వర్తిల్లుచున్న చాడ నాళం డగా “ర్గవిదుండు *నక లళార్యనమర్దుండు 
జూదంబున వ్మీగహూం బగు ననియె బలవంతుల్ల్తీతోడి పిగహంబు పరిహారిం 
చుట "లగ్గు నావచగంబు ధర్మో పేతంబు దీని నతి|కమించి యనుతాపంబు 
సేయక "యిప్పుడు జూదం బుడిగి యెప్పటియట్ల యుండుట కార్యం 
బనిగన విని దుర|ోఢనుం డతని కిటనియె. 


| తన! కార్య మొరుమతంబున, *నొనరింనంగ నేర నగునె యొరుని మతంబుం 


దనమశము *నొకండు గాోేనో.స్పనె చెచ్చెర *నిశ్చయింప. బోలునెోదానిన్‌. 


-_ 


. విదురుమతము పాండ వేయహి తార్టంబు, వానిబుద్ది! వెగడ వలవ దన్య 


పతపాత బుద్ది బరగు-చు నుండెడు. “ట్లివాని నాప్తుః డవంగ వేనగునె. 


*జూదం బన్నది పురాణంబులయందును 3వినంబడు దీన దోషంబులేదు 
3సువ్భూద్ద్యూతంబున *చేవతలు దేవసాయుజ్యంబు వడయుదురు గాన 
దినిం [బవ క్రైంప శకుని కానతిచ్చి యిందులకు ధర్మనందను రావింపవలయు 


ip వినీధ్భత _ అ,ఉబఒల వనన OS TE, ల (పవ రిలు - పెక్కు. 
౧౧ — 0 ఏలి, 
(పతులు , వ ర్తిల్లు దునతండర్డ జ కాకు 4 DE య 
(పతులలో లేదు. నూలముూసనన. లేదు 5 తోటి. ఇబఓ,ఖ; తోడివై రంబు 
కొరగాదు దానింపరి _ ఓఛజయు 6 మెలు _ ఎజఒ.౩.ఖ,గ,డ, 7. యిష్పు 
డుడుగుట కార్యం ఒసిన-__ పెక్కు (పతాలు యిప్పుడు జూద౦బుడిగి యనుకూ 
లుండవగుబ శారంం _ల రి నదుర్యోధనుం డిట్లనియె _ పెక్కు (వతులు. 
ల! ౧౧ 


ల కారగపనుర్లుండు - పెక్కు 
స డ్‌ ల 


1 కార్యంబొరుమతమున _ కొన్ని (పతులు 2 నొనరించుట యు కమగునె _ 
ఎబఖ. లీ. నొక్కటిగ నొప్పునె _ ఆ,ఊ.ఏ.క ఖ, నొక్కటిగానో __ కొన్ని 
(పతులు. ఓ. నేర్చున జెచ్చెర నిర్వహింప -- స; శేర్చునం జెచ్చెర _ వీ. 


రీ. నిర్వహింప _ ఈ.ఎ.ఒక.ఖ గన, 6 చెపమా. వీశ,ష.న, బుద్దిన్‌ - ట. 


1. నడువ __ క,ఖ. బి, చుండెడువాని నాపుడనగదగునె యవనీనాధ_._శ ప, 
ఏ. జనునె_ ఆఉమఘల;దగునె. ఆగ.ఘ ణ.ళ.ష, 


1 జూదంబు పురాణం -- పెక్కు (పత్తులు, 2. చెప్పంబడు --ల. ల. సుహృ 
గ్యరాతంబున 'దేవలుండు ధర్మంబులు వడయుదురని చెప్పెగావున _ ట; సుహ్మూ 


(౧ 
జా స 

వ్రతంబున (పవ ర్తిల్లుట ధర్మంబు పెద్దయందురు = అ.ల్రి; సుహృద్దూ్య్యూతంబున 
వత్వంబును ధర్మంబును వడయుదురు _ ఉ. 4. దేవతలు _ కొన్ని |పతులలో 


లేదు. స్వర్గద్వారం దీవ్యతాం నోవిశిష్టంతద్వ ర్రినాం చాపితరై వయు క్రమ్‌ __ 


శ్రీ దుదాంటగ్రమహాధారలతము 677 


ననన ధృ రాష్ట్ర్రందు "పెద్దయుం [బొద్దు 5 ఇింరించి యెట్టకేనియు 
కరా కొణడంబడి ఏసురుం న! క్ష్‌! కిట్లని యె. 


152 చ అనుపమరత్న కాంచన'చంాంచిత మీసభ దిని ధర్మం 
దను డనఘుండు చాను. ప చూ 
చిన6 గడు *సంవసం బగు విశిష్ట జనస్తుత నీక. తోనిళ.రో 
డౌొని చను దెమ్ము త బుధబందుజ నా నురంజనుక౯ా, 


158 వ, ఇట్టి ప. భావేవికాతలంబున *నతంశును దుర్యోధనుతోడం 
[బ్‌ దు వం హృద్దూత కంబు ( (బవర్తె రెంచు ననిన “వినీ విదురుండు విషణ్ణ 


స్ట్‌ గద యుండయి మాయాదురోదరంబు “దురర్జ్ణంబుగా జిండించి క 
నడిగి 3 నుభయపతంబులక. లగగు నని సెక్కుమాలులు ౧ వారించి 
(1 


—_: బిదురు(ఢు ధర్భరాహాం దోడ్కొని వచ్చుట వా 
సలు 2-21 


154 క. అవిలంఘనీయ మీదు, ర్య్యవసాయం బనుచు సత్యవచనుండు ధర్మా 
'ర్ణవిదుం డప్పుడు ధృత రా,ష్టఏ*పిధాశ్భని యోగమున కొడంబడి *యంత౯. 


Du ర. ఏ. విచిరీంచి = కొన్ని (మలు, 6. దాని కొడంబడి _ 
Pp లో లి 
RE (పశులలో గ గ్ర : 
{52 1. మయాంచిత  భాసనం; పెక్కు [పతులు ; “యి సిత =. ఈ.ఉ.ఓ; వదుం 
చిత = బు, 2 స౦| భం జటా ౨ 9, | కబురి సుయ టే. ih వోయితో 
జ లూజు 
పెక్కు (పతులు 
153 1 ఈ విచిత సభావెదికా లలంబున _ పెక్కు పనులు, 2. నళండు దుర్యొ 


సభా 
ధనుతోడం _ పెక్కు (పతులు, నీ బున (పన ర్తించు --- ఉ, బు|బవ ర్థించునది 
యనిన. ఈ ఎఖ గ.రుడ. 4. విని _ కొన్ని (పతులలో లము ర్‌ దురు క్రంబు- 
ఆల ఈ,ఉఊపఏ జె, రు స్తరంబని _- రు ౫.వ, 6, (వార్జించి ఆ బొ 5 చెప్పియు 
వారింపనేరం ___ ర్ల. 


154 ఓ. రవి విదుడు విదురుడు _ అ.ఏ.ఓ జొ.క.ఖ. 2 విభునియోగంబునకు నొడం ఒడి యె 
మదిన్‌ --- ఉ.ల, శి. యెమదిన్‌ _ పెక్కు (పతులు. 


158 


—— 
crt 
ఆ 


155 


157 


౭౫ 


df 


సభాపర్వము___ద్వి తయాశ్వా సము 
'ఇంర(ప్రస్టపురంబు న, కిం దగురుో | పతిభు( డరిగి *1యిం[దనమానుం 
ఏజం| దయశు ననుజసహితు "న్భ,పెం|దుని ధర్మ/సుతు, గాంచె నెంతయు( 
బీతిన్‌ 


"అతనిచేత నభ్యర్చితుం డయి కుశలం బడిగి నిజాగమన్య ప్రయోజనం 'బెజిం 
గింంచిన విని విదురునకు ధర్మశనయుం డిట్లనియె. 


; పుత్త వత్సలుడు విచిత వీ ర్యాత్మజు. డార్యుండు! వృత రాష్ట్ర య డాదరించి 


నిన్ను నియోగించె నన్ను ేదోడ్కొనికేర నీవును వచ్చితి నెమ్మితోడ 
లాలిఆా పూరసథభాలోకనం*బునయందు జూదంబు కార్యం బె శెపుమ 
జూదంబుకతమున ఛేదంబు గాకుండ చేరదు మాలోన నీని యోగ 


. మనఘ మా కలంఘ్య *మయినట్లు ధృతరాష్ట్ర”, పనుపసేయ నీకుంజాడి 


యదియ 
యనుచు విధినియుక్తుండయి. యప్పు విదురుతో, నేంగ నిశృయించె నిందు 
కులు(డు". 


1. ఇంద పస్థంబునకు నులేం్యదగురు (పతీముడు_ రు 2 రుం య భాసం. 
లీ. (పతీము.డ డడ --.. పెక్కు (పతులు ఓ ఇననమలేజున్‌ - ఓ ఎంద 


యమ ఒల 6, నరం దుని _- ఆ.ఇఉఘఫఘ 7 బునిగాంచి మ 
బ్రీతిన్‌ ___ ఆ ఇఎ బక.ఖంగ, 


1. ఆధర్మరాజుచేత -- కొన్ని (పతులు ౨. చినవిదురునకు సెక్కు పతులు. 


1 నెంతయు నాదరించి _ చ. చి, మిమ్మును బు త్తెంచె ముదర అకట. క క 
నిన్ను నియోగించి _ వా; నిన్నునియోగించె _ పెక్కు పతులు. ఏ దో 
రంగ _ క.ఖ. ఓ. బునునందు జూదంబు కార్యంబునట్టి జూదం౦ంబు _ వకు 
పతులు శ్‌, మైనది ధృత -- ఉచగు మౌనట--ఐ ర.నీ (మీ) 
"డేయజాడియదియ _ మ (పతులు, నీకు జేయచాడియయెం -- ఎబగ; 


నీకు జేయచాడియగును _ 7. ఈ పద్యము తరువాత కొన్ని (వాత[పతు 
లలో గల యధికపారమని 'ని లో నియ్య బడిన 


వే. ఇట్లు కృతనిక్చయుండై. ధర్శత నయుండు దివ్యాంబరా భరణమాల్యగం ధంబుల 
నలంకృతుం 2 (పయాణార్థంబు భూనురనికరంబునకు బహురత్న సువర్ణ ంబులు 
దానంబులిచ్చి, మంగళ తూర్య నాద ంబులును, వి పా శీర్వాదంబులును మాగధమం జు 
లగానంబులును వంది జన వా క్యసనం తానంబులును వీలసిల్లుచు మందిరంబు వెడలి 


155 


159 


150 


159 





గ్రీమదాంధి మహాభారతము 879 


క. అనుజులు |దుపదచాశ్శజయును, ఒనుచర 'మ.ఖ్యులును ధామ్యు( డాదిగ విద్వ 


జ”నులును దో: జను దెరంగ, నినినన్ని భ తేజుం డరిగె సిభపురమునకున్‌, 


5. 'అందు దుర్యోధనదుశ్శాననాదిపు త్రగిశతంబుతో *ఫథీష్మ శల్య శకుని వెం 


ధవ కర్ల గౌతమ |దోణాశ్వ తామ సోమద త్రోసమేతుం డయి యున్న 
a) థి యవి 

ధృతరాష్టు9నకు భానుమతీ పభృతి 'న్ను షావరివృతయయి తారకా పరి 

వృతయయి యున్న రోహిణియుంబో లె నున్న గాంధారీదేవికిం గురు 

వృద్దజనులకు నతిపినయంబున ననుజసహితుం డయి ధర్మతనయుండు 

మొక్కె నంత (ద్రుపద రాజనందనయు గాంధారికి (మొక్కిన నకో[మలిం 
శాం రర న 

జూచి గ ౦ధారికోడం | డెల్లను విస్మితలయి. 


యనేక మణిమయ [| పభాభాసురంబై న కాంచనరథారోహాణంబు చేసి, కుంతీ 
[చొపదులును దమ్ములును దోడన జనుదేర నరిగి యన్నరనాథుండున్న నాగనగర 
[వజవంబుచేని, ఫౌరణననయనానందంబు సేయుదుం జని రాజగృహాద్వారనమీ 


పరటింర ఆనుకుని పురు 


క॥1| పర మోదారుడు ధర్మజు 
ఉరద ముడిగి చని ము (వతి నన జుల.దాను౯ా 
సుకవి వన్ఫురణతోడను (గణభంగ ము) 
గురుతర బునట్ట కొలువుకూటంబునకు౯ా=- 


బు ధే ముర — ఉ. లి నములతో __ అఆ.ఇఘ, నములతోనరు __ 
క. సన్నిభు డేగు దెం చెనిభపురమునకుకా  చ.రు వ శ మ. 


న అగ్టరిగియందు es WIDE 72 భీమ్మశల్యశ కుని అ న. (పతులు 
మూలమునందును గలదు ; ఖభీమ్మశకుని క “లః బాహ్లైకభూర్మిశవసమె లే 
కొన్ని [ప్రతులలో నధికముగ6 గలవు. కాని యిది మూలానుగుణము కాదు. 
4. ఘ్నుషాపభృతినతీశతపరి _ న. 5. పరివేష్టితయెన రొహిణి _ ల. 6 తమలో 
విస్మిత లై_ — అ,ఆ.ఇ.ఊ ఎంప.టెొ.గ.ఘః; విస్టితలయి యిట్లనిరి = వా.శ.వ ; 
విస్టిత లయి వ “ఎక్కు (పతులు, 


680 


160 


161 


162 


169 


160 


162 


oO 
cd 


లో 


సభాప ర్వము_ద్వితయాశ్వా పము 


శ. అఖిలలావణ్యపుంజంబు నబ్దభవు-డు, 1మెలంతగా దీనియందు నిర్మించే 


నొక్కా 
కానినా( డిట్ట కాంతి యేకాంతలందు, నేల =లే దని సామర్ష హృదయ అయిరి. 


| ఇట్లు పాంఢడవకారవు 'లతి; సణయగొరవంబున “నద్దివసంబు నలిపి రంత. 


౫ బభాతంబ. 


. ఆధృతరాష్టు9 చెసిన యనర్గ మణి! ప్రక రానుబద్దళో 


భాధ్భతి నొప్పుచున్న సభ పార్గివముఖ్యు డు ధర్మజుండు దు 
రోధను( డర్డి( జూప6గ నహోదర2*వీరులు. దాను. జూచి ల 
తమ్మేధరమూ _ర్రి యెంతయును మెచ్చె మనంబున దద్విభూతికిన్‌ . 


అయ్యపూర్వసభా 'మణికుట్టిమంబున నందజు నుఖాసీను లయి యిష్ట 


సంభాషిణాది| కీడావసరంబున నున్న ౦త దుర్యోధనుం ౫: యుధిష్టిరున 
కిని యొ, 
Cn 


1. మెలుగా -- పెక్కు (పతులు , మేలుగాగూర్చి దీని నిర్మించె __ ఉ ఛ.జ రు. 

లస, మెలతగాధ్యాప  ఖవీశ,షన 2, లేదంచు __ పెక్కు. ప్రతులు; 
= న క్‌ 

కలదని __ ఉప యాజ్ఞ సన్యాః పరామృద్ధిం దృష్ట్వా (పజ్వలితామివ 


బో “Ou జ అద లే ఇ 
స్నుషాస్తా ధృతరాష్ట్రస్య నాతి పమనసో౬ భవన్‌ _ అని మాత మే మూలము. 
భం. 2_52-లివి 


1. లన్యోన్యవణయ = ఎన; లత్మిపియంబున నద్దిన - కొన్ని (పతులు; 

లతి పియ గౌరవం __ ల. ౨. నదినశేవంబును రాతియుం గడపిరంత -_- 
' ది . 

లపీ ౨, (వపభాతసమయండై న _ కొన్ని [పతులు 


1. పకర|పబద్ద - ఆ ఇ పకా 


వొ,ఇఖ.ల, (పవ ర్మ పబంధ ఎం ఘట (పక రానుబంధ షట 
ముఖ్యు - ఐ.వ. లి. దానిజూచి _ ఐ ఓ క.ఖ.ఘ. 


be OX 


ER mw 
ఖర్‌ + య 


1 విరచితమణి _ కొన్ని పతులు ; మణివేదితలంబున తమ్ములుందానును _ ట; 
రమణీయమణి _ ఓగ. 2. ణ్యకీడా _ సెక్కు (పతులు; ణ|కీడావినోదంబున 
(ల కడ. .వీశ.షన, ణృకీడావినోదంబుల [పొర్లు పుచ్చుచున్న యవనరం 
బున ధర్నరాజునకు చుర్యోధ నుం డిట్లనియె - ఛ.ర్వు, 


164 


165 
"66 


167 


168 


169 


164 


160౮ 


శ్రీమడాం(ధమహాభారతము 681 


"అనఘ సు వ్యాద్ద్యూతం బిం, దొనేరింతము ఫ్రొద్దువోకీయును నగు జూదం 
బునకుం బి ను(డవు దకుండ. వన విందుము ఏ నిన్నే బీతి నవజ్ఞులచెన్‌ . 


. అనిన వానికి ధర్భృతనయుం డిట్టని యె, 


' మత్తఏనీత్మికమంబులు గావు నూవె, నికృతియంను జూదమును ధర్మినిత్యు 
లెన 
వారి *కీ రెండు వర్టింపవలయు “నెందు, బాపవృ _త్తంబు జూదంబు పార్ధివులకు. 


1కుటిలమాగ్లు లయిన కుత్సితకితవుల, తోడయఎేగడంగి జూద మాడ ీజనదు 
దానంజేసి 'యర్థ ధర్మవివర్దితు, లగుదు శెట్టి వారు ఏజగములోన 


. మ౭శీయు మాయాద్యూూత౦బున జయించుట  'మహోపాతకం బనియును 


ధర్మద్య్యూతంబున జయించుట ధర్మయుద్దంబున జయించు నంతియ పుణ్యం 
బనియును నసితుండయిన దేవలుండు చెప్పె నలిన =నయ్యుధిష్టిరునకు 
శకుని యిట్లనియె. 


| ద్యూతకలా కళలుండగు, నాత(డు లోకజ్జుండును మవహోమఖి'యును వి 


2 ఖ్యాతుండూో కగు బత త్ల త్రి9య, ప దగునె దాని నిందింవగన్‌. 


is అనఘాత్శ సువ్భాద్దూూూతం బొనరింతము - ణ.ల. 2 రింతమె __ ఉక,ఖ. 
గ. లె. యున్నగు -ణ, యున్నది  ఎ.ఐ, క దూ్య్యూత మ్భునకు -- ల. ర్‌. 
వని — “పెక్కు (పతులు. 


] జాత _-- కొన్ని పతులు ; ఆతి వీరు వికబుం = ౯; ; తతియుల విక 
మం -- క.ఖడ , తత్రనీతికి [గమములు-- ఘల.విశ.ష న. నిపుణులై న - 
అఐరువ. ఏ. కివిరెండు - కోన్ని (పతులు. డీ నం వ అన ఈఫ్‌ నతమ్‌ు వ 
ఆక ఈ,ఎ.ఐ.ఓీ గ.చ; నెపుడు ల 


1. కుటిలబుద్దులయిన ప i చ్‌ 
లె. రాదు _ ఓ.ఖణ , గారు. వ.జా. 
ర జగతి _ ఉ.ఐ ఓ, 


డరిజాద మాడదగదు __ వక్కు] పతులు. 
కడ 4 కాదె గ; యణఖణల.శ షప, 


1. నధర్శ్మంయుద్ధమున జయించుట మవో _ అ,ఇ. 2 విని యుధిప్టిరునకు - 
కొన్ని పతులు. 


1 యతి విఖాంతుడును _సల; యు Na es బి, ఖ్యాతుడును 
రాజనీతివినీతుడు నగుదగునె _ అ ఇ ఈ.ఐ.గ.ఛ.ళ.ష, , ఖ్యాతుడు రాజనీతివినీతుం 
డగునేని యేబ ఎల; జ్ఞాతుండు Mr రగుశె జాని జ 
లి రాజనీతివినీత జ్ఞాడం|డు = ర.ఖడ ; రాజనీకివినీతుడు నన నగునె __ ఘ. 


172 


178 


174 


173 


సభాపర్వము___ద్వితీయాళ్వా సము 


॥ బలహీనులయిన వా౩ లు, బలవంతుల నొడుచునపుడు బపు. మాయల న 


చ్చలమున: 2 జేయుట యెందును, గలయదేయ జయంబ కాదె కర్తవ్య 
ఉం ని 


. జూదంబున కీ వోడుదేని యుడుగు మనిన *నాతనికి ధర్మ రా జిట్లనియె 


జ ధర్బ్రరాజు కకునితో జూదొంబాడుటు : 


హల 19 


. *బలవద్ద్యూతార్టముగ* ౧ *బిలువంబడి మగుడ 3నగునె *-పెక్కులు పలుకుల్‌ 


పలుకంగ నేల యని య, త్యలఘుండు ధర్మజుండు జూద మాడ. న్‌డంన్‌. 


ఇట్లు జూదంబున న య్యెడు దోసం బజింగియు దై వానుశాసనంబున ధర్మ 
జుండు "దాని కభిముఖుండయి చందనకర్బూూర 2కస్తూరీ కేపరిషి క్షం 
బయిన ద్యూతరంగంబునందు ముందటి *గంధపుష్పొార్చితంబు లయిన 
యభిమశాకుంబు *లమర్చికొనియున్న సౌబల వివింశతి చిం9సేన 6వికర్షు 
లం జూచి పీ8లో నెవ్వండు నాతో జూదం చాడెడువా(డనిన నాతనికి 
ద.రో్యోధనుం డిట్లనియె. 


. అనఘ మామామ శకుని నాకై కడంగి, జూవ మాడెడి నీళోడ6ం*గాదు నాక 


“యీళతండొడ్డిన ధన రాను లెష్వియనం, "బోడిగా నీకు నీగలలవాండ నేను. 


ks విధమాయాచ్చలములు (అ)- వెక్కు[పతులు ౨. జెయుదురెందును __ 
అపకఖ శి, యనిచె ప్పెగా దె కావ్యుడు మొదలన్‌ ___ స; యుచితంబు (బ) 
కా మమ క్‌ "న్ని వతులు, 


1. నాతనికి _ చెక్కుపితులలో లేమ 


1. బలవంతము జూదమునకు బిలువం _ వీ.శ శరవననూ. ౨. విలువగబడి -- 
కొన్నిపతులు శే జనునె_ ఎక ఖ. 4. పెద్దలకని తానలఘుడు ధృత 
రాష్ట్ర గ]జతో నలయక ధర్మజుడు - శషన, 5. దొడంగె౯ా _ కొన్ని పతులు 


1 వానికభి_ ఇఊ ఎ ఏబఒఓ.కా చ.ఛ '* వారిపరిషిక్తం _ పెక్కు (పతులు. 
ల పరెలిప్పంబయిన = ఇఖవీశ.ష ఉ పుష్పధూపదీపార్చితం - కొన్ని [పతులు. 
లి లు బుచ్చుకొని _ వెక్కుపతులు. క పక ర్షదురో గృధనులం _ కొన్ని|పతులు. 


1. గాదనాక _ ఒదొ.క,ఖ, గాదనాకు_ గచ; గాదునాకు ఘు. డా 


యీతడోడీన ___ ఈ ఊచ, యిత నియొడ్డిన జమ గ యత వికా తిను 


వై. జాడిగా _ ఖఘణ. 


175 


LTE 


Lil 


ఫ్‌ 


116 


న? 


శ్రీమదాంట్రమహాభారతిము 683 


న. అనీ తనచేతి యనర “రర్నక టకంబు లెడి* నన్యులక యి యన్యులు 
యం CG 


జూదం జాడుట యమెంతయు విషమం బనుచు ధర్మతనయుండు సాగరా 
వ రనంథభనంబు అయిన "వ రార్ట్యమణివోరంబు లాడె నిటు సుహృద్ద్యూ 

టి _ (త Co 0౧ © 
తంబు పవర్తల్లు నదియెన నచ్చోటికి వచ్చి భీష్మ ధృతరాష్ట్ర విదుర కృప 
[దోణాశ్వత్రామలు 6విచితోచ్చాననస్టు లయి చానిం “జూచుచు న పహృష్ట 
హృదయులయి యుండి రంత, 


~~ 


. అభిమతావముల్‌ 'దొల్సి మాయాపవిడదుండు, సుబలరాజాత్మజుండు ధర్మ 


సుతు జయించి 
2ఇాడుతు నేనింక నవి వెండియును *శగడంగ, శకునితో జూదీమాడ నా 


శరిరులుండు. 


. ఇట్లు యుధిష్టిరుండు ఒద్దవుత్సరుం డయి పెజి.గి! యొండొండ ?యొడ్డుచు 


నిష్కసహ స థరితా నేకాయుతకుండమండితంబు లయిన సువర్హ భాండా 
గారంబులును వజవై దూర్య మరకశమే" క్తిక నీలేప9 వాళ *పద్మరాగాది 
5 కకం గక DAD ౧ వో © 6 (వ 
వివిధశుద్దీవిపులర త్న పరిపూర్ణంబులై న రత్న శాండాగారంబులుం [(బళ్యే 
కంబ పంచ [దిణకాంచన '"సరచినంబు అయిన “చతుళ్ళతనిధులును మణి 


కింకిణీ “జాలాలంకృతంబు అయిన 10 యసంఖ్యాత హయయూధంబులును 


జాతరూస **వరూధంబులుం గనకక వ్యాకుభననాథంబు లయిన మచాంధ 


మతపు తయ జత ౫ వీరుద్దిం బను చు---అ ఎుఏ ఒఓ.జె క ఖగంర్వు. 
డ.ల క పరార్ష్య -- కొన్ని (పతులు. ఓ లొడ్డననిట్లు_కొన్ని పతులు 5 చుండ 
లం ఉట (౧ 

నచ్చోటికిగ.వీ.శ మ. 6 చితాంననస్టులయి-ట యు 7 నాతీవపీతమనన _ప్తేఒ 

న్వవ_ర్రంతభారత భం 253.19. నాతి |పహ్నృష్టమన స్క అని మూల పారాంత 
ఏ జొచియు న వపాషక ఖ; జూచుచుం| బహ్నష_వా. 3 ; 

రము; జూచియు నః ప తిష కు; చుచుం బహృష్ట వా. ఇది మూలవిరుద్ధము; 

జూచుచు న పహృృ్య-- జానం 


1. దాల్చి-కొన్ని పతులు. లి. నోడుదునె నికునని ల వీ.శ.ష.న లి. గడంగి శకు 
నితో జూదమాడె-ట.ల న, శ. మాడంగ శశికులుండు _ పెక్కు పతులు, 


| యొండెండ- పెక్కు |వతులలో లేదు. ౨ యోడుచు-ఊ ఐ ; యోడుమని [?] 
ట. లె. మణిపవాళ-ఘర్వు ల. 4 పుష్య రాగపద్భ్మ._ ఇ. ర్‌ విపుల-కొన్ని|పతులలో 
లేదు. క. ప త్యేకంబయొక్డ  అ.ఆ.ఏ ఘ; యొడ్చుచు-ఛ. 7 సమంచితంబు --- 
తపమును హాసు విశ. కి, యసం ఖ్యాత ధనంబులును_క, ఖ డ లి. మాలా ___ 
చెక్కు పతులు !0. యనంఖ్యాత జాతరూప---పెక్కు పతులు. 11. వరూధ 
యూధంబులును___ పెక్కు పతులు ; వరరథయూధం౦ంబులు=ల ; యూధంబులం గల 


(రీ. 


178 


179 


సు 4 


l 


‘a 


9 


గంధసింధుర 12నందో వాంబులుం ' “బరార్ట్యరత్న భు వణభూపి శంబు లయిన 
“*యోషిత్సహ।|సంబులును గేననుడిచాలిథిజన భోజనప్మాత్ర!రహూస్తుంయిన 
శతనహస)) పరిచా!”రకులును నర్జునునకు 1*జ్మితర థుండిచ్చిన గంధర్వ 
హయంబులందొట్టి దుగ జాన శాలితండుల ఖా వనంబులం 'బెరుంగుచున్న 
జాత్య శ్వా నే కాయుళంబులు నజావి గో మహివ ఖర రానభినివహాంబులు 
సొక్కొాక్క యొడునన యొడి యోటువడినం జూచి విదురుండు ధృత రా 
Cs యె 
ష్ల్లనకు రహస్యంబున నిట్లనియె. 
ట్ర ౧ 


ఇలు. దదుర్యోధను. 'డెగ్గులతోడన యుదృవి ల్లె గోమాయు?రుతం 


విని. క) అ ఖు ౩ 4 బట న శ 
బులు “వించి దుర్నిమి త్తం, బులు పెక్కులు వశ ఏని పుట్టిన వేళలా 


. తొల్లి యన్నండును 1 చఊచాపంబుం బ్‌ొరయని 2మువో భిష 3కి నుసేన (పతీవ 


శంతనుల కులంబు దుర్యోధను కాకణంబువం *చాపభూయిప్టంబుగా నున్న 
యది యొక్కనికారణంబునం గులంబున కెగ్గగునేని వాని దూషించి 
కులంబు రతించుట 'ఢర్శ్మంబని కుకుండు చెప్పె గులరకణార్థం "బంధక 
యాదవ వృష్టివీరులు కృష్ణు నియోగించి కులదూవకుండై న కంసుని ”వధి 


యించిరి గావున 


నతకూబరనాధంబు2 న డువో రథంబుల జూపు పీరభటసమూకమాంబులునుం 
గనకకవమ గాక శానుశాసనంబులై న మదాంధసింధుర మొవలుగా-ఈ 12 శతనవా 
(సంబులును_ కొన్ని (ప్రతులు. 1కి, వరాఘ్య_బా ల 14 దాసీశతసహ్మనం -- 
ఉఓఘర్వు ; దాసీనిచయ-ఖ డ. 15 నానావిధభోజన_ఊ ఎ ఘచరులవీ.స; 
దినార్టి జనభోేజన_ణ 16 హస్తలయిన-ఉ జా ఛ,పిళ.మ. 17 రికలను_-ఆ.ఉ.ఒ- 
ఒ.ది*ఘ.రు.వి శ. 15 చిత రధుండను గంధర్వుండిచ్చిన_ పెక్కు. (పతులు. 19. 
యేనూరు గంఢథర్వ---ఘ ల వీళ 2౨0 చణకాదిఖాదనం-_ అ ఇఉఎపట బి, 


సగ 


1. ఉలుగుల __ స ఎ, రవంబులు __ కొన్నీ! పతులు +, చయంబు అర చె 


నగళ్ళ నద్భుతములు పెక్కులు - స. యై పురా జాతమాతో రురావ 
గోమాయువద్విస్వరం పాపచేఆా;ః దుర్యోధనో భారతానాం కులఘ్నః సోయం 


యుక్ష్తొ భవితా కాలపాతుః _ అని మూలము భం. బి55. ౭ ౩ (సె) లగ _ 


ఆగలేని mE Dm eH కఖమఘ ౯౩. 


l= బాపంబునం--- శకుు [పతులు ౨. మవోభిష_ఇ.ఓ ఎ ఓ.క ఖచణ |వతులలో 

లేదు మూలమునను లేదు. కి భీమసేన __ కొన్ని | వతులలో లేదు 4. బాపభయ 

యుకంబు_ఉ యు; బాపథియవోమయు కంబుగా నష. 7 ధర్మంబగునని _ ల. 

65. బు (బి! సహ ug (పతులు ; బుగా యదువృషప్లి-ణ ; బయదువ్భ స్మి భోజూం 
ల ఇ Fe ల్‌ వ ల ల్‌ 

ధరకంటే దికళ,ఖగడ | వధయించిరి- పెక్కు. వతులు ; వభధింపిరచిరి __ చా. 


180 


181 


182 


188 


184 


150 
19t 


102 
188 


184 


శ్రీ మదాం(ధ మహాభారతము. 685 


ముత్తకోకిలము. వాన వాత్ళజు( బంపు మిప్పుడ వాండు ధర్మవదుండు నీ 
ఇ*సోంబున ని|గహించు ఏచారదూరు సు యోధనున్‌ 

భూసతీశ్వర దీన నీకులమున్‌ నుహీ|పజయున్‌ "గత 

(తాసివృ త్తి సుఖంబు వొందు: [బధానేప్యిగ్రవా మేటికిన్‌ . 


. ఇమ్మృనుజాధముకా గుణఎెహీను బహిష్కృతు( "జేసి ధర్మమా 


ర్ల్గమ్మున( గారవాన్వ చుము: 1గావుము 2పాండుతనూజులం [బళా 
పమ్మెసంగంగ నేలు మిది పథ్యము “ను మొక 'నక్క- నిచ్చి సిం 
హమ్ముల సవిల్చిధో లుఅుదె యన్యులె వారలు కారవేళ్ళ రా 


మధ్యాక్కర. ఆంగారములు గొను వేడ్క. బుష్పుఫలావళీశలలిత 


తుంగ దుమ పకరంబు' గరుణావిదూరు.6 2 కాల్చు 
నంగారకారు. బోలంగ సమక స్పై నర్జలోభంబు 
నం గురుకులహోనికరు(డు ధారుణీనాథ నీ నుతుండు. 


ఆ. అధికదర్చ!'యుకమై. బలీవర్షంబు, *నగముదరి సీదారణంబు సేయం 


గాలు [దవ్వవ్రోనట్లు గడు బగా ఢ్యులతోడ, నేచి ఈం వి|గహింప( డొడల. 


. ఇంక నయిన ను పేతీంపక్‌ యీ దుష్టద్యూూతంబు 1 వారింపు మనినంబుత 
వాల = 


స్నే వాంబున 2నెద్దియుం శేయునదినేరక ధృతరాష్ట్రుండు మిన్నకుండె 
నంత విదురుండు *దుర్యోధనున కభిముఖుండ్రై యిట్లు యొ. 

1. జిత తస = గ, వ తృప్టి-ళమ,. లి సక్రమ మేటికిన్‌ కి 

1. గాబితమై వెలుగొంద జేయు నితమ్మునీ పు[తులన్‌ నిలుపుతథరిము -- ఎ ఒసః 
రాజిత మై వెలుగొందుచుండు [శ] నీతమ్మూనిపు[తులన్‌ నిలుపుతథ్యము _ కఖడ 
౨ పాండవ విరులర ౫ కొన్ని పతులు, సి జంబుక మొక్కటిచ్చి = ఉ గ.ఛ.యు. 
గీ నక్కానుంచి సింపామ్ముల వెళ్ళదోలుదు రి ల ర్‌. బుచ్చికోలు--- ఛ.వీ.శ,మష ; 
చెచ్చికోలు _ భానం. 6 శాశేనేమాం శ్నిత్రబర్హాన్‌ శెర్దూలా౯ |(కొష్టు కేనచ 
క్రీశీవ్వ పాండవాన్‌ రాజన్‌ మామ శోక సాగ ర_అనిమూలము భం 2_55_9, 


1 వినుత -_ అఆ.ఘ ; సంగతుంగ - ఎ.జి 


1. యుక్తిమై -- ఆ.ల ;యు క్షమగునట్టి బలవర్గనంబుతోడుతను రణంబు క భఖ. 
డ. 2. నాగగణము తోరణంబు_బీ న. లి. నక్కగతి -- ఖ,డ, 


1. వారించి కులంబురతీంపుమనిన = ఎక ఖ.గడ వీ నొంజేమియు నన 
నేరక -క.ఖడ. లి. దురో్యధనునకి్ళినియె __ పెక్కు పతులు, 
ల న 


686 


185 


186 


187 


188 


189 
1505 


106 


187 


188 


189 


సథాపర్వము___ద్వి తియాశ్వా సము 


3 న్యాయంబు విడిచి సొబలు, మాయాదూూత మున ( కాపమతివై భరతా 


మ్నాయు లగు పాండవేయుల, | శ్రీయిమ్మెయిం గొనిన నిన్ను. !జీయనరె 
2 యొరుల్‌ . 


, ధృతి మంతుల భుజవికమ, జిళశత్తు")ల( జాండ పయ సింహులను మదో 


ద్దతిమె బరాజితుల( జే, సితి “వారల కిట్లు నికృతి వనేంయుట లగే, 


అనిన విని విదురున కలిగి దురోధగుం డిట్లనియె. 


. పరులగుణంబులు పలుమాలు( గీ రంతు 'పతంబ పలుకుదు పాండను=కు 


ధా_ర్త రాష్ట్రల నంతతంిబు నిందింతువు కుడిచినీ చోటికి *గూర్చ వెపుడు 
నుత్సంగతలముిన ను గవిషోర గం బున్నట్లు నీవు మా యొద్ద నునికి 
పరుల సంపద సుఖోపాయీబలంబున6 గొనుట భూపతులకు గుణముకాదె 


. “యడుగకయును గర్జోమది యిష్టుండై చెప్పు, నతని! కాడ దగినయదియ 


Posy 


నిటు నటు నవంగ నేల నీ యిమ్ముల, 12న్సుండు బుది సెప్పకుండు మాకు 
థం ర్తి ళా 


, *అనిన విదురుం డిట్టని యె. 


1. ఉయనరె __ ఉఊ.ఏ ఘ. 2 జనుల్‌ _ కొన్ని పతులు 


1 సింహముల - పెక్కు[పతులు 2 వారికి నిట్టు-కొన్నిపతులు 3. సేయం 
౧ 
దగునే _ చ 


1. అనిన విదురునకు _ కొన్నిపీతులు 


1. పతంబు -- పెక్కు (పతులు 2 బునునీందింతు __ కొన్ని (పతులు. ల 
యింటికి _ ఊ.ఎ ఛ.ణ ; యింటినె కూల్పనగుదు _ చ. 4. గుత్ససేతు _- 
ఐజి ; గూర్చవెందు  ఛ.ణ.ల.వ ; కొరతచేతు _ ఎ.ఎవ.,స ; కురుచదలతు_ 
కఖమఘడ.న సనం 5. నందుుగ మఢోరగం - అ; వైన్నుగ __. ఐ.య, 6. 
మార్గంబున - అ.ఐ. 7. యుడుగక యును గర్జమతిదుష్టుడ చెప్పునతనికోడద గిన 
యదితరు === స; యడుగకున్న  శ,ష. ర. మతి ___ పెక్కు (పతులు ల, 


చెప్పుచుండ నీకుదగునె యుక్కివమున _ ట. 10 తోడుదగిన యదియు 
గారె _ వీ.ళ,ష. 11. మమ్మునిట్ట న్యనంగనేల _ భాసం , నిన్నునికీ నంగనేల ___ 
౨ మి లట ౧ 


వీశ.ష 12 నొండు బుదిసెప్పకుండుమాకు _ ణ. 


1. అనిన దుర్యూధనునకు విదురుండిట్లనియె __ చెక్కుపితులు. 


19) 


191 


192 


198 


194 


190 


1). 


192 


198 


194 


శ్రీ మదాంధ్ర మహాభారతము 687 


 చెడంగఅపు వార తెలటులులు గడుకొని “నీయట్టి వారి కర్ణ౦బఎలు చె 


ప్పెడు వారు: గాక నీకలా, మడవక మాయట్లి వారి మాటలు గొఅ యే. 


. ప్రియము 1పలికిడు వారిన "పెద్ద మెత్తు, ర పియంబును బథ్యంబు నె నపలుకు 


వినగ నొల్లరు గావునే వేడ్క దానిల బలుక రెవ్వరు నుత్తమ *ేపతిభు 
లయ్యు,. 


, మొదల న|పియ మయ్యును దుది6 గరంబు, ఫథ్యమగు పల్టు!|పియులందు 


బలీమీ వెన 
బలుక వలయు మో మోడక 2యొలసి యట్టి, వాండు దగినవో యుండు 


భూ వల్లభునకు. 


. 'వను నవు త్రకుండై న *వై చితపీర్యుకార్యంబునకు “హితుండ నై నెగడుదు 


నటి నన్నన్యథాబుద్ది నొలక పలికితి పాండవులతోేడి నిగ వాంబు లగు 
రు అ లా | 
గాదని *చెప్పి విదురుండు విగతవచనురంీడై యుండె నంత “శకుని ధర్మ 
నందనున కిట్లని యె, 


ఎల్పధనంబు' నోటు వడి తిందుకులెళ్వర యింక “నొడ్డంగా 
*మొల్లము నాకు6 *జూపు మని ముందట సారెలు [దోచి యాడ (గా 


1 వారచుటలు --న ; వారుచెలులని _ అ.ఊ.ఏ.ఓ జొ.క ఖఘ.డ ; వారు చెడు 
గులు= శోశర మ, బి: నియిట్టివారు | ర్య_ఆ ల ర స 


1. వల్కినవారిన -- కొన్నిిపతులు; తగిలి విననొల్ల రటు గాన __ అ,క,ఖ ఘ 
MEDI: 8 దాని|బీతి _ అ ఎ.బఒ,౨ ఖ,ఘ,.చశ. 4 (పభులకైన - ళ. 
షన; (సతిభుల్తన వస (పన్ఫతులయ్యు = చలన 


1. పాతులందు _ ణ; పొతులకు - ల 2 పలుకునట్టి aa Wes టి. 
వెలయునట్ట తపతప మ తుడగును పం 


పనపు[ తకుండయ్యు ఎ అబఐ,డొ ; ఏనపుతకుండ నై _ ఈక.ఖణ ౨. 
విచిత ఏ ర్యాత్మజు కార్యంబునకు సహాయుండ _ వీ శ.ష. లీ నసహోయుండ - 
ల. 4. నీకుల గ్గు = అ,.ఊ.ఏఐ హొ.ల. రి చెప్పి -- "పెక్కు [పతులలో లేదు. 
6, డ య్యెనంత న "పెక్కు. పతులు 7. శకుని ధర్మనంద నున కిట్సని యె.__ పెక్కు 
(పతులలో లేదు 


1. గోలుపడి - గ. వె నాడగా -- ఉ.ఛ.రు.ల స. శి. నొల్లమినాకు జెప్పు 
మని యొడ్డిన _ లన. 4 జెప్పుమని _ ఆ ఈ.ఒ, 


688 


195 


196 


197 


195 


198 


సవా పసర్యము_ద్వి తీయాశ్యా సను 


నొల్లక యున్న సౌబలున కున్నతచిత్తుడు ధారుణీశంం 
బెలను న్‌డ్డ యోటు వడి యెకా ఒలవద్వ్యరన నాభిభూతుడై. 


- ఇట్లు దేవ'భోగ |కావ్మాణ “వృత్తులు దక్క దక్కిన ిమహీతలంబును 


4 జ్య అగ కషం అర్య 5 న 
ద్రావ్మాణులు దక్క సర్వ పకృతిజనులను రాజపుత్తు)ల నొకొ్కాక్రా 
యొడ్డున నొడ్డి యోటువడి వెండియు. 


జ ధర్భరాజూ తమ్ములను ద్రావదిని పొదోయునం దొడ్డ యోడుటు ఎఎ 


తమ్ముల నళ్యంత ధర్మ 1సమేతుల *నాయఆబాహుల నాజిజయుల 

*నాదిత్య 'తేజుల నాదిభూపాలక చరితుల నభిమాననత్యరతుల 

సవాదేవ నకుల వాసవనుత ఖీముల. [(గమమువ నలువుర( గౌర వేం్యదు 

"డొకొ)క్క యొడ్డు కనొడ్డి తన్నును నొడ్డి -యుక్కివంబున "నప్పు డోటు 
వడిన 


. “నతని. జూచి శకుని యనియె నిశ్లేల ని, న్నొడ్డి తధిప నీకు "నొండుధనము 


గలదు మబచి కెట్లు కమలాఊ పాంచాల, కన్య నీకు BD భన ముని యనిన 


* అలయక వెంకియుం గడ6గి యకు!కతుం డయి దౌపదికా మహో 


త్పలదళ “చారునేేతం గులభామ( బణంబుగం జేసి యొడ్డి నూ 
బలఖలుచెత నోటు వడి పాండునుతుం డుడిగెకా ధనంబు ల 
గ్గలముగ *నొడ్డలేమి గతగర్వమునం గడు దీనవక్తు)డ.. 


FEN — కొన్ని (పతుల్నల్రో లేదు. 2 భూముల - కఖడ. లి నర్వ 
మహి __ అఆ.ఈఊజఒజ,ఘ; నిఖల _ కొన్ని పతులు, er డ్రాహ్మణులు స్తో 
అ ఈ.ఊ.ఘ. ్మపతులలోలేమ క నునొడ్డియోబుపడి వెండియు -_ పెక్కు 
(పతులు. 


1. న్వరూపుల __ జ. ౨. నాజానుబాహుల __- ఊల తి, నతుల వతాపుల .. 
క ఖ.డ. ఉ. ధనముల __ అంఐబకఖ.డ.వపఫప , చరుల- ఎ.వ, ల్‌, కొక ర 
యేటున నుక్కివంబున నొడ్డియోడి తన్నును నొడ్డియోటువడిన ___ తి. 6. 
నోడి _ అ.ఇ ఈ. 7. నాడియోటువడిన _ క.ఖగ.డ.న ర. యతని _ 
రు.ట. లీ. నొడ్డుధనము- స 10. నీవనంబుగాదె ___ పెక్కు పతులు. 


1. ధరుండయి = ఉఎజొౌ. ౫ చారమనేత్రి _ చెక్కు[పతులు. శి. నొండు __ 
క.ఖ శ.ణ న, 


108 


199 


200 


201 


198 


199 


200 


201 


శ్రీమదాం[ధమహాభారతవజ 689 


. ఆతని. జూచి [దోణాచార్య కప ఫష్ము లవిరళ స్వేడాంగు "లగుచు వృద్ద 


జనులును చారు నిశ్శబ్ద *నిరంతరముఖ్ను లర విదురుండు మొగము వాయ 
నిడి తలవాంచి తన్నెలు(యగక దుఃఖతుండై యుండ దక్కిన యా సదస్యు 
లందయి(6 (బబలజాబ్బూంబు ధారా 3కులితాకములై రత్యుచ్చమై ప యోధది 


. పటురవాఖ మె నభామోభేమయ్యు దు, శ్యాసనుండుం గర్శ వై ంధవులును 


నధిక 5హార్ష వికసి్‌ తాస్యంబు 7లొప్ప నాం, డొరుల జూచి నగుచు నుండి 
రిరపుడు. 


. ధృతరాష్టుఏంకేడును నిది యేమి సభామోభం బెవ్వ రవ్వ శేవస్తువు *లొడ్డి 


రని విదురు *నడుగు చుండె నట్టి *1యవనరంబున దుర|ోధనుండు పాండవు 
లం దనకు దాసులంగా నొడిచినవాండై * వెలిగి. 


॥ వరవుళ్ళ. గలసి తనయిలు, పరువడి. దుడువంగ( గ్భృప్ష్య 6 బను*చువగళా భా 


సురరాజ్యీదర్ప మొప్ప వి, దురు( జెచ్చెరం బంచె చాని దోడ్కొని కేరన్‌. 


. దాని సహింపక విదురుం, డానరపతి కిట్టు లని యె నజ్ఞూనులు నీ 


తో1నెన లే రొరు లిట్టు మ,వోనిష్టుర వృత్సిం బనుప నగునేనన్నున్‌. 


ls లైరిబంధు స, 2, నిరుత్తర - అ.౯ఎ.ఐ. ఏ. కలిశా -_. అ.ఉ-ఏ. 
రు. 4 మెనగి _ అఘ.వీ శమ. ల్‌. హర్షి తాననాంభోజులగుచు వ న్య 
6. తాననాంభోరుహులగుచునుండి రొడ్డునగుచునుండ = ఛ.రు. 7. లమర _ 
బవుపకఅుడం 56. రరత "పెక్కుపతులు. 


1. డిది యేమి నభావోభం బయ్యునెవ్వ _ కొన్ని ప్రతులు. ౨. లొడిచిరని __ 
కొన్ని పతులు. లి, నడిగిన దుర్యోధ నుండు కౌంతేయులచేత నెల్లధనంబు గెలిచె 
నని చెప్పుచున్న యవసరంబున - ఉ.ఛ.రయు.ల.స, 4&4. సమయంబున కొన్ని 
(పతులు. ర్‌. గర్వుంబున పెరిగి _ అ.వీ.శ.వ. 


1. గలపి - శర. ల పుమనుచు __ అ.[ఇ.క ఖ.రు; పదలచి _ట. లి. 
గర్వమొప్ప _. అ.అఆ.ఇ.ఈ-ఏ.ఐ.ఒ-బొ.ఘ ; గర్వమునను = రు-ల ; విభవమొప్ప-- 


క,ఖ.శ,వ, 


1. నెరినెనలేరిటు ల. 2 నీకున్‌ = కోన్ని (పతులు. 
య 


391—44 


690 


202 


208 


204 


205 


202 


208 


204 


205 


సథొవచ ము.___ద్వితీయాశ్వాసము 


మదమలిన*ేమనస్కు( డరుం, తుదుండు నృళంనుండనం బరగు దుర్దను 
నకు సం 
పద? లెడ లయ్యును నాతని, మొడలిటి నంపదేలతో నమూలంబు చెడున్‌. 


+. అవనీతల సామాజ్యో, తృవమునకు!ను యోగ్యమైన సతి [(దెౌపది వాం 


డవధర్మపత్ని “ని కం, తవమానము సేయ నేమి యనిపాశళయయిే. 


. *పల యాళశీవిషంబుల నెటింగి, యెజి(౧“మూర వై 3యలిగిం చెదు మొనసి 


'యురుల 
ధనము నికృతిమెై గొను టిదె ధర్మువగు నె, శకునిమతము౪ళం బాపంబు. 
ఓజనునె చేయ. 


. జూదంబున నెగ్గు వుట్టు దీన నయ్యడు ఫలంబు వేణుఫలంబునుం బోలె 


సవామూలవినాశంబునకు "నిమితృం బగు ననిన *దుర్యోధనుండు వదు 
రుం "దూల నొదరి [పాతికామి యనువానిం బిలిచి యీవిదురుం డెప్పుడు 
కనరిష్టంబ కాని పలుకండు పాండవులకు వెజచు నీవు వోయి ద్రైపదిం 
దోడ్కొని రమ్మని పంచిన, 


1. మనస్కుడై తుదిలక వినయము సేయు దుర్దనునకు సం _ సెక్కు[పతులు ; 
మనస్కుడు దుర్చు మడు న' ఇంనముడనబరణగు మనుజు _ ల; మనన్కు౦సై తుద 
మొద అరుగక చరించు దు నునకు 'సం, వదలేదారయనానని మొదిలిటి నంవ 
దయు జెడునమోఘముబు న్‌ _ట. శి. 'పెద్దయయ్యూనావని ess WIA 
ష; లధికమయ్యు నాతని _.ఎ. శీ. యుజెడు నమోఘము దీనన్‌ _ శమ; 
లతోన (డ) మొగిమాయమగుకా _ అ.ఈ.ప.ఐ గ.ల; లతోడ మూలము చెరు 
చున్‌ -రు ; లతో నమూలాంతమగున్‌_డ ; యు జెడునమూలము దీనన్‌_వీ. 


by నుపూజ్యమైన __ అ; నుయోగ్యమైన _ ఛ. 2. వీచే నవమానము 
బొొందనంత (నింత) యన = పెక్కు [ప్రతులు | ఉ-ఓ'చ జ, |వతులలో తప్ప] 
లి, ప్యాతంభే అ? ప్యాశితయే న. 


1. ఏలయాళింప విషమంబు శెరిగి __ ఇ; పటికిటివిధంబుల నెరిగి _ ఛ.జ. ౨. 
మూర్గవై యెరియించెదు - వ; మూర్ధతన మొనరించెదు _ ఉరు.ల; మూర వై 
యిట్టులలచెదు ముం “లః యిచ్చయించెదు _ కడ, 4 నలువదగునె ___ ణ. 


1. కారణం _- అణ; నిమి త్తంబగుననిన నవ్విదురుం _ వెక్కు పతులు. లః 
దుర్యోధనుండు -- పెక్కు |పతులలో లేదు. 8 బదరి  అ.ఘ' 4. నహి 
తంబ ౬ క.ఖ. ; నికృష్టంబులేకాని._ణ 


_ 


206 


207 


208 


209 


206 


207 


208 


209 


శ్రీమదాం(ధమహాభారత నజ 09! 


య (ెతికాయి ద్రౌపదిని సభకు దోడ్కొని వచ్చుకు గ 
సం. 2.60. 


ఆ. అవనినాథుచేత నాజ్ఞాపితుం డయి, సూతనందనుండు పా,తిశామి 


7 
'పాండ వా! గమహిపి. పాలికి జని భక్కి, *వినతుండగుచు నిట్లు లనియె సతికి. 


తరువోజ, 


ధనసంపదలు నీజధరణిరాజ్యంబం( దనయులం దమ్ముల. దన్నును(.నిన్ను.( 
దనర6 జూదం కాడి ఛార్హరాష్ట్రలకు ధర్మతనూజుండు చానోటు వడియి 
వనజాఉ. *1కెరవవరువని *నిన్ను వడిందోడుకొనిపోన వచ్చితి కీనిపుడ 
చనుదెమ్ము * కౌర వెళ్వరుకడ కనిన జలజాయ తాడి పాంచాలియి ట్లనియె 


ఏ యుగంబునందు నెట్టి 1దుష్కితవుండు, భార్య నొడ్డి యోటు వడిన చేభర్త 
గలండె *యిది వినంగం గడు *నపూర్వంబయ్యి, నిట్లు. సేయు నొక్కా 
యిందుకులు (డు. 


. మున్ను 'దన్నోటువడి మటి నన్ను నోటు, వడి యెనో*నన్ను మున్నోటు 


వడి విభుండు 
[గన్న దన్నోటువడియెనో యన్న నాకు, నెలు6గం జెప్పుము దీని నీ 
. వెటు(గుచేని. 


| 


1. పొండవెయ ___ ల. 2&2, వినయు_అ.ప.జెర్ను. 


1. కారవేళ్వ్యరుడు పు.త్తేర వడిని దోడ్కొని _ ల; కెరవవరుడన్న _ ఎ,స 
"కౌరవుపనుపున -- ఈ.క-ఖ.డ ; కౌరవవరుడు పు శ్తేర వడిగ దోడ్కొని _ ఆ.ఇ. 
ఊంతుయు.. బి సెయ జు పతాటిన 8, ల! ; నిన్ను -- ఆ.ఆ.ఇ, 
ఈ.ఊ.ఘ.య. 4. కురుకులేశ్వరు సభకనిన -_ ల, 


l. దుష్కుతమందు = 6; దుష్కుర్ముండు - ఛంరు. ౨. వాడు -. పెక్కు 
(పతులు. లి. యిదియు వినగగడుచో ద్యమయ్యె దానిట్టు క. చోద్య 
మయ్యె దొ. ఆ.ఇ.ఈ.ఊ.డ ల, 


1. దానోటువడి _ అ; మున్నునన్నోటువడి మణి తన్నునోటువడియెనో _ 
వీ శర. ౨. మున్నునన్నోటు ౬ ఆ.ఇ; విభుండు నన్నోటువడియ పిదప ౬ క ఖ. 


i 


692 


210 


211 


212 


210 


211 


2]2 


సభాపర్వము-___ద్వితీయాశ్వా సము 


వ. ఎజుంగవేని యక్కితవు నడిగి వచ్చి మణీ నన్నుం దోడ్కొౌని 1పోవ నగు 


వ 


నేని తోడ్కొని పొమ్మనినం [బాతికామి |కమ్మలి *వచ్చి పాంచాలి పలు 
కులు ధర్మ రాజునకుం జెప్పిన *దురోదరపరాజయదుఃఖత చేతన్కుం డగు 
టం కేసి యతండు వానికి నద త పతివచనుం * డైన | బాతికామికి దుర్యో 
ధనుం డిట్లనియె. 


. *సందిగ్ద మయిన యర్థము, నిందఅ నన్నిధిన యడిగి *తింద అజుంగక 


సుందరి బాంచా లేందను,తం దోడ్కొౌని రమ్మువామ్ము తడయక యనినన్‌. 


వాండును | దౌపది పాలికిం బోయి దేవీ నీయడిగిన 1యర్హంబ నిర్ణయించు 
వారయి సభ్యులు నిన్ను రా(బంచిరి రమ్మనిన దుర్యోధను 2దు శ్చేష్టితం 
బునకు ధర్శరాజు సమ్మతంబునకు వెఅచి యక్కోమలి (పాతికామి 
పిటుంద నేకవ్యన్ర్రయు *నధోనీవియు నవిరళగళిత నయనోదకవిందు 
సందోవా 6పరిపీడ్యమానపీనస్త న “ఫరిధానాంతరయు నగుచు నభకుం జను 
దెంచి కురగీవృద్ధు సమీపంబున నుశ్నంత ద్రౌపదిం జూడినోపక లజ్జితులయి 


1. పోవందగునేని _ ఇ.ఈ ఊ,ణ ; పోవలనెనేని ప పొమ్మనిన ఎ. 
ప-ఒ.జె.క.ఖ.గ.ఘంరుళ.ష , పొమ్మనిన (బాతికామీ షు (పతులు. వ 
చని  కొన్ని|పతులు. లి. నతండు దురోదర పరాజయ దుఃఖచేతన్కుండగుట 
జెసి వానికి _ చెక్కు[పతులు. 4, డయ్యెనంత |జాతికామికి _ పెక్కు (పతులు, 


1. సందేహమైన _ ఆ.ఏఛర్వు. 2 యర్థం బందరిసన్నిధిని-ణ ; యర్ధంబిందరి 
సన్ని ధిని _ ఒ.ఘ.రు ; వచనంలిందర ___ క.ఖ.ద. లి. కివచ్చి యిందరినడు 


గన్‌ _ క.ఖ.డ; కివచ్చి యేర్పడనడుగన్‌ ఎ 4. యెరిగెడుగాకా _ ల; యరి 
గాడుగాకా = ౧, 


1. యర్థంబు = పెక్కు[వతులు న యర్థం బచ్చో మతు 223 దుర్వ్యువనాయంబు 
నకు _ ల.పీళ.వ లే. నలుకుచు-ఒసన ; నులుకుచు _ ఎ.ఐ.క.ఖడ ; నలుగక- 
ఆఈ.ఇ ఈ ; గినియక = ణల; నలిగి __ ఊమఘశష. 4, నధోముఖయు_ 
చెక్కు[పతులు. 'అధోనీవి మూలానుగుణము భం. 2-60-14... 5 నయ 
నాంబుజ్యాళుబిందు ఎఎ, అ ౩నయనారవిందబిందు - ఘ, 6. నిమ్యందమాన Ine 


చెక్కు[పతులు : నివ్యందపరిషి క్షపీన _ ఏ-జౌ.రు 7. విధానపరిధానాంత _ 
స; పరిధానాంతయు __ కొన్నివతులు. రి, వృ ల _ పెక్కు (పతులు, 
శ్వకురస్యాాగతోఒభవత్‌ భం. 2౨-601; వృ అలోనున్న ని జేశ్వరు 


నమీపంబున నుండెనంత _ ఉ.ఏ.ఒ.ఛ.యు.ల. 9. నొల్ల --- అ.ఈ.వ.ఐ ఒ.ర్చ్వు. 


218 


214 


215 


218 


214 


215 


శ్రీమదాంధ్రమహాధారతము 693 


10దుఃఖాయమానమానను లయి తలలు నాంచి యున్న పాండవుల 
వె లత్యం బుపలషించి సంతసి ల్లి దుర్యోధనుండు దుశ్శాసనుం బిల్చి పాతి 
a. యా © 
కామి పృకోదరుకకు వెబచు నీవు వోయి | చదెపదిం దోడ్కౌని రమ్మని 
వంచిన. 


3 నిర్ణయాత్శు( బాపనిరతు దుశళ్ళాసను(, *బనుచు ముతి(గి కప్ప పంకజాడీ. 
య £2 


గడుభయంబు నొంది గాంధాగి? యొద్దకు, నరిగె€ గడు నడంగి యతిర 
యమున, 


+ తడయక కౌరవానుజు.(డు దాని పీజటుందన పాణీ యింక నె 


క్కడ కరుగంగ( !బోలు( జాలుక్రం జనుదెమ్మిట సౌబలుండు ని 
న్నొడిచె దురోదరంబున+ 2గురూ త్తము నర్భమవె తి నిన్నుేనుం 
*బుడమిని దమ్ము( గోల్పదడిరి ప్రా భవత్సతు లైన పొండవుల్‌ 


l« ఆర అధ 
. అనుచు డాయ వచ్చిన 1నక్కోమలి రజస్వల నన్ను ముట్టకు మేకవ(్త్ర, 


గయి యున్న చాన 2గురు బంధుజనాధిష్టితం బై న సభకు నెట్లు రా నేర్తు 
ననిన నీ వేకవ్యస్త్రివై కేమి విగతవ(న్త్ర “వై కేమి నిన్నెట్లుం దోడొని 
పోదు నని బలాత్కారంబున. 


10 దుఖాకులితమననుులయి --- లీశ,వ. 


1. బంపుకరిగి ఎ. శి. యొద్దికి = క,ఖ. లి. వడకివడకి [ వణకివణకి | 
సెక్కు[పతులు. 


1. వచ్చు -- ఐ, జాలు ఇ; బోలుబలుకం జనచేమియు __ వీ.శ.ష. 2. 
గురూద్వహు  ఐణ.వ; సుయోధను . ఆ.ఊ.ఘ. త. నీబుడమియు -_- 
అఎ. ఉ బుడమియు _- పెక్కు పతులు. 5. పూని--ల; పోలభవద్వరు 
లెను యు క, 


1. నేను రజస్వల నన్నుముట్టకుండు మేక  వెక్కు[పతులు. 2. కురుజనాధి_ 
క; గురువృద్ద _ ఉట, 3,4. వై శతెనేమి (వై_శేమి) జు. రంపోవక 
పోనని ల. 


694 


216 


21 


218 


219 


216 


217 


218 


219 


సభాపర్వము.___ద్వి తీయాళ్వా సము 


-: దుళ్భానను(డు దౌవదిని నభలోని తీజ్చీ తెచ్చుటి 2 


. ఆవనజాననం గురుకులా'వశదుండు గడంగి రాజనూ 


యావభ్యృథంబునందు వనుభామర మం తపవి తవారిధా 
రావళి. జేసి పావనము లైన శి రోజము2లం చెమల్చి పా 
పావహు( డీడ్చి తెచ్చె సభ కందటు శనంభమ మంది చూడంగన్‌ 


. ఇట్లు 1వాతావధూశం జైన పతాకయుం బోలె దుశ్భాస నాకృష్టయె 


ద్రౌపది వికీర్ణో కేళ యు వివర్ణవదళయునై. కర్ణదుర్యోధన శకుని నె ౦ధ 
ర్‌ దుష్టభూయిష్టం జైన సభకు “వచ్చి ) కోపలజ్ఞాపరవళ 


. అనుపమ దె వయోగవహాతు( డయ్యు న వశ్యము ధర్మ సంవదం 


దనరున కాక ధర్మజుడు "ధన్యుడు ధర్మపథంబు తప్ప? [దొ 
క్కు నె కురూవృద్దులార భృశకోపను( డీతండు నన్నునేలదు 
రను డిట *యీడ్చితెచ్చె *నవిచారపరుండయి దుర్మదంబునన్‌ 


. ఇది యుచితంబు గాదనక యిక్కు_రు"ముఖ్యులు నూచుచుండ *దు 


ర్మదు(డయి వీడు నన్ను నవమానిత. * జేసెడి సర్వధర్మనం 
ఏదు లన నున్న యీభరతపీరులవంశము నే డధర్మ సం 
పద నతినింద్యమ య్యెనని భామిని గృష్షు. దలంచె భీత యె. 


1. ముడ్‌ జట్లు సం సెక్కు (పతులు. ల లం[గహించి _ పెక్కు పతులు ; 
లంట బట్టి ఇం Ds. ఎ? విసష్మయమంది — పెక్కు (పతులు. 


1: వకర్ష వాయు; కదలీమివా రామ్‌ _ భం. 2.60.24, వ, నకరావ 
ఈ.ర్వు ; నక రాకృష్ట యై అ ree కి. వెణియు __ Ne) 
జనుబెంచి _ 'పెక్కు[ పతులు. 5. యయి యిట్లనియె Pe శ్రా(పతులు. 


మ్‌ 
వ 


4, 


1. ననంగ _ అణ; నుగాని _ ల, నకాని _వీళ; లి. ధర్భవథం బది యేల 
తప్ప[దొకొ-ను (నె--వీ.ళ.మ. వ్ర ముఖ్యులార __ "పెక్కు వతులు 4 కీడ్స్‌ యాజ 
ఆ.ఊ-క.ఖ. ర. నువిచారవిదూరుడు_ఉ. చ. 


1. వృద్దులు. ఏ-జా. ౨. నున్మ్నదుడై -ఒ. లి, జేయునె _ ఇ.ఈ.న ; జేయుడు_ 
అ.ఆ.ఉ.ఊ.ఐ.కచ 4 నొప్పు నిభ్భరత ప 


జనా 


220 


221 


ఇవివి 


ప్‌బిల 


౯ 
Db 
లు 


221 


బి22 


228 


శ్రీ మదాం(ధమహాభారతము 696 


వ. ఇట్లు "జగ _త్త)యవిజయభుజవీర్యసననాథులై న నాథులు గలిగియు 


ననాధయుంబో ల. బాంచాలరాజేపు త్రి) భయా ర్తయైె యార్తజన శర 
ణ్యుంతై న "జగన్నాథు జనార్దనుం దలంచుచు. గపటద్యూత “మధు 
మదోనృత్తుం డయినధర్మపుత్తు నీమిత ౦బున నుద్దతం బయిన పాండవ 
పరాజీయదవానంబుం దన రూవక టాతీవీఠణవచనంబులం (బవ _ర్టించు 
చున్న దాని. జూచి దుఃఖతుండ భీమసినుండు ధర్మ రాజున కిట్టని యె. 


- ధనకనకఓరత్నవరవా,వాన ధరణీ రాజ్యములును నాయుధములు మ 


మును నోటువడుట యుచితమేయినసన్ని భ వీని కెల్ల నీశుడ వగుటన్‌. 


1 దుపదతనూ?జం బణముగ6, గ్రపటద్యూతమున క జయం గాం దగునె జనా 
ధిప “యిది దుష్టద్యూతము, నెపమున. బరిభూతయ య్యు నిష్కరుణులచన్‌ . 


వ, శకుని కై తవం బెశింగియుం బాపద్యూతంబున( (బవ ర్హించి యధర్శ 


[వవృత్తుండ వయితి కావు న 'భవచ్బాహు *దాహాంబు సేయవలయునని 
వరోపించి. పలికినం బవనతనయునకు నర్జునుం డిట్లనియె, 


1. జగశ్త యాజేయ _ ఉఊ.జ,ల.స; జగ|తయ రక్షణ - ఎన = రన 
కొన్ని (ప్రేశులు, ఫ్‌ జగన్నాథు - ఆఊవఐఘల, (పతులలో లేదు. 4. మద 
క్‌ డి న వ క న Bp; మధురాపానమత్తుం_డ 3 


పరా కిశుంే న. ముఖి గ యయలాబరు న వనలంబుత ను తకు ములు న 
ర గ ర క రి తో పు 


1. వస్తు - ఒ.క.ఖ.చ.డ ; రత్నగజ -- ల. 2, ను మవాోయుధములును _ పెక్కు 
పతులు శే. యిన నిభ యిన్నిటికి నీవధీగుడ వగుటన్‌ అ ;యిననిభ యింతటికి 
నీవ యీూశుడ వగుటన్‌ ఈ ఎ.ఏ.ఛ.రయు; యిననన్నిభ యింతకీ వధీశుడవగు 


టన్‌. = లా 


1. ఈఈ పద్యమునకు ముందు అదియునుంగాక అను వచనము “లి ny 
బి, తక... మో పెక్కు (పతులు, ల్‌, నొడ్డగా పయి. ఈ: బిళ్ల ;, నోడగా అ 
SA rr 4, యీ దుష్ట  అ.ఈ,ఎ.ఏ ఏ.ఒ క.ఖ.డంవీ.ళ.ష 


lL సం|పధజ్యూమి నవాదేవాగ్ని మానయ భం. 2.61.6. 2. నికృంత, 
నందు - ఖ, శీ. రోషపావేశంబునంబలి వీ శవ 


698 


ప్రనీత 


225 


246 


227 


లిలిర్‌ 
226 


227 


సభాసర్వమూ.._ద్వి తీయాళ్వా సము 


వ ధర్మతనూజుండు ధర్మువు దప్పిన ధరణీతలం బెల్లం దల్రడిల్లుం 


దగిలి సుహృద్ద్యూతధర్మయుద్దములకు బరులచే6 బిలువంగంబడి విభుండు 
గడగక విముఖుండు గాం*జన దని శుభ 2జా త్స) ధర్శంబు లోకంబునందు 
నిలిపె దా నిది పతినేరమియే దైవవైపరీత్యంబెన తెవనర( దగునె 


, గురుల ధర్మపరుల. గోపించి ధీరు ల,తికమింతు గే తదీయోనిత్య 


ధర్మ గౌరవం బధార్శికులగు చున్న, పరులచేతం జెటుపంబడి యోనిట్లు. 


= అనుచు దుఃఖితు లగుచున్న పాండవులను దు శ్శాన నాపకృష్ట్టయె సశాంత 


రంబున నున్న (చౌపదిం జూచఛి*ేవికరుం డ న్యాయ ళవిణ వికర్లులె మిన్న 
ళా ఇం సూ 
కున్న సభ్యులకి టన్‌ యొ. 


. సమచి త్తవృత్తులగు బు,ద్దిమంతులకు నిపుడు దౌపది పశ్న విచా 


రము సేయవలయు నవిచా,రమున( | బవర్తిళ్లు![టది నరక పాతువగున్‌ 


క 1ఇక్కురువృద్దు లెన భీవ్మధ్భత రాష్ట్ర 9) 2విదురాదులును నాచార్యులయిన 


(దోణకృ్ళపాదులుం బలుకరై రి యున్నసథానదులెలం గామి[కోధా 
దులు దక్కి విచారకెంచి చెప్పుం డనిన నెవ్వరుం జలుకకున్న నే నిందు ధర్మ 
నిర్ణయంబు సట్‌ నెల్టవారును *వినుండు జూదంబును *వేటటయు. 
బానంబును రబహుభతుణకాన క్తియు నను నాలుగు దుర్వ్యసనంబులం దగి 
లిన పురుషుండు ధర్మువుం దప్పి వ ర్తిల్లునట్టి వానికృత్యంబులు సేకొనం 


1. జనడదిగాన__ల ; జన చెంతయు రమణతోకు త్రధ ర్మంబులందు-_-ణ ; దగదని_ 
కండు. ౨ తత్త ధర్మంబు -- ఈ.ఉపఏఖ.జ. లీ. వగవనగునె __ అ ఏ.ఒ,జాొ, 
వీ.ళ.ష ; వగవదగునె __ కొన్ని పతులు. ఓ, సత్య-ఐ.ణ.ల. 5. నేని _ క.ఖ,డ, 


1. వికర్చుండున్యాయ__రు. ఏ. ణాకరులె _జాొ.ల. 
వో ర 


1 డది _ అ.ఆ; నది-_ఉ.ఊ.ర్వు. 


1. కురువృద్ధుల్లన __ కొన్ని పతులు. 2. విదుర దోణకృపాచార్యులుం-- పెక్కు 
పతులు. లీ. [కోధంబులు దక్కిదీని __. పెక్కు. పతులు. క. వినుండని యి 


ట్రనియె ___ ఆ.ఊ.ఒ.ఘ.ల.వీ.ళ, ర్‌, చశ్వార్యాహుర్నర। శేష్టా వ్యననాని. 
మహీశి ఆమ్‌ మృగయాం పానమజాంళ్చ (గామ్యేచైె వాతి స _క్షశామ్‌ | 


మూలము 2-61-20. 6. పరనారీబహుళాసక్తయు __ ల. (మూలాను 


228 


229 


జి 
ho 
లం 


229 


శీమదాంధ్రమహాభారతమః _ 697 


7దగవు శీకితవాహూతుండ్రై వ్యసనవ_ర్రియరు పరాజితుం డయిన పాండ 
వా[గజుండు పాండవుల కందకు *సాధారణధశం బయిన పాంచాలి. 
బణంబుం జేసెం గావు (దౌపది 'యధథర్మవిజిత 1ీయకో్కోోమలి నేకవ(న్త్ర 
"నిట దోడ్కొని తెచ్చుట యన్యాయం బనిన వికర్ట్ణుపలుకుల కొడంబడక 
కోకర్లుండు వానికిట్లని యె. 


. ఎల్లవారు నెటు(గ నొల్లని ధర్మువు, బేల నీకు: "జెప్ప నేలవల సె. 
య ౧ 


బిబిత వాని కింత 2తయిసంటివలుకులు, సన్నె వృద్దజనము లున్న *చేట. 


Ns) దొపది నధర్మవిజితయని పలికితి నభా'సదు లెల్టనెలటుంగ ధర్మజుండు 


*దనసర్వస్మృమ్భు నొడ్డి యోటువడినప్పు డిది వానికి వెలిగాదు గావున 
ధర్మవిజితీయ యిట్లు గానినాండు పాండవు లిందును దీని విజితంగా 
నేల యొడంబడుదురు మణి యేకవ్యస్త్రయె యున్నదిని నథకుం 
దోడ్కౌని వచ్చుట *ధర్మువుగా దంటి భార్యకు దై వవిహితుం డయినీభ ర్త 
యొక్కరుండ యిది యనేకథ _ర్హ్భక గావున బంధకి యనంబడు "నిట్టి 
దాని విగతవన్త్రం “జేసి *తెచ్చినను ధర్మవిరోధంబు లేదని కర్టుండు వికర్ణు 


అణాల 


గుణము) Th వము 8 తాహూతుండై _ ణ; 
కితవదురోదరోవహాతుండై _ క ఖడ; ;దుర్దు ఇన పొనరతుండ్రై = ఇ.ఐ. 9, 
సొ ధారణంబయిన- పెక్కు [పతులు. సాధా య. సర్వేషాం పాండవానాం 
అనిందితా అని మూలము భం 2-628. 10. నధర్మ విజిత నిక్కోమలి-- 
వి ll యేకవస్ర్రదినినిట —_ ఆ.ఉఎ.ఐ. 12 నీటచెచ్చుట - క.ఖడ ; నిట 
దోడౌ్మనివచ్చుట- అ అ,చఊహ ణల వ బద్ధం డిని యె జమ కొన్ని పతులు. 


1. వెరుగనేల _ పెక్కు (పతులు ; నెరుగబోలనలసె _ వ జా. 2, గరువతనం 


విరి _ శమన; చిబునఐది తనములు - ఒణ ; పరుసదనంబిది _ ల; పరుసనదన 
మ్యులు_తి ; తరుసంటి శనమిది _ ఈ.ఖ,డ ఏ; గరువంపు బలుకులు- ఫి, ౨. జనులు 
నున్నచోట - క.ఖడ. ' 4. యెడల _ ణ 


1. జనులెరుంగ _ ఆ, ఈ,ఊ.ఘ. 2. దన-_ఇ.క.ఖ.డ. [పతులలో లేదు. లి. యగు 
నట్లు గాని — ఎఐ.బ.ల, 4 యభధర్శం బంటి dS Os DD; ధర్మ విహితుం 
డయిన _ ఇ.ఉ.ఎ.ఐ.కొ ; దే వాధిస్టితం బై న---ణ 6. భర్తయెందును నొక్కు 
రుండ - కొన్ని (పతులు '. మరిదిని (దీనిమరి) _ కొన్ని (పతులు, 8. తెచ్చి 
నను ల. కొన్ని (పతులు ; తెచ్చిన ధర్మ —-— చా లర గాదని _ ఆ-ఉ.ఎ. 


698 


280 


ఏవి] 


20 


281 


౭ 


సభాపర్వము___ద్వి తీయాశ్వాసము 


వచవంబులకుం [బ త్యాఖ్యానంబు 0 సపిన పన 11 దుర్యోధనుండు దుశ్శాస 
నుం ]1*బిలిచి యిప్పాండవులయు _దౌపదియు వ స్త్రంబు లపవారింపుమని 
పంచిన దాని నెణీంగి. 


1కశనవ్యవసాయపరా, జితు లగుటం చేసీ బలిమి చెడి పొండునుతుల్‌ 


ధృతి. దమపయిపుట్టము లా, యత కీర్తులు మున్న పెట్టి యాసభ నున్న ౯. 
పక దుళ్ళాననుండు (జొవదిగట్లిన వ్రుట్లం బొలుచుటు 2 
య (v9) 
Sor | 


*ఇది సయం గాదని మది విచారింపక నద్లర్ష్హితుండు దుశ్ళాసనుండు n 


ఐబర్వు. 10. సేసెనంత కొన్ని పతులు. 11. దుర్యోధనుండు సంతసిల్లి -- 
ఏజి.ల, అది క రుని వాకరముగా మూలమున6గలదు. 

“దుశ్శాసన సుజూాలోద రుం వికర్ణ్యః _వాఖ్రైవాదికః 

పాండవానాంచ వాసాంసి (చాపద్యా  శ్చవ్యపాహర భం 2. 61-98. 

13 జూచి _ కొన్ని (పతులు, 


1. కృతక వ్యవహార = చ,స ;కితవ న్యవవోర — కొన్ని (పతులు 


1. ఈ పద్యమునకు పూర్వము  'ఖి ఖి (పతిలో నధిక పొరము కలదు. చౌవది 
కృత మైన ఈ కృష్ణ స్తవము పిపి యున్‌; (పతిలో ః కలదు. ఇందలి కందపద్యము 
మా(తమే స (వతిలో కలదు 


కో. వనింక నేమి సేయుదు 
నినిర్టయు చేక కనుచు హృదయ కత స 
మ్మానిని మణరుచు కష్ట ద 
(9౪ te z= 
యానిధి గోవింద కావు మనుచున్నంతన్‌ 


శో వోక్ళష్ష ద్వారకావాన క్యాసీ యాదవ నందనః 
ఇమామవస్థాం నం|పాపో మనాధాం కిము వేత సే।। 
శంఖ చక్ర గదా పాణి ద్వారకా నిలయాచ్చ్యు తా 
గోవింద పుండరీకాత రవమాం శరణాగశామ్‌॥। 


హోళ్ళప్ల పోయదూద్వహ 

వాకేళవ హోముకుంద హోగోవిందా 
హపాకములనయన వోవారి 

పోకమలా పృాదయలోల వోగోపాలా. 


వ. అని విష్ణుచెవు పార్థనము చేసి యున్నంత, 


యె, 


లలల మ, 


వవ 


శ్రీమడాం[ధమహాభారతము 699 


నెట్టన (దౌపది గట్టిన పుట్టంబు సభలోనివిడ్సె నాళంక లేక 


యుడుగక  యొలువంగ6ం బడీయు మున్నపనీతమైన తద్వ(స్త్రంజు 
నట్టి వలువ 
లలితాంగి జఘనమండలమున( జాయక  యొప్పుచు నున్న నయ్యువిద( 


జూచి 


సభ్యు లల నుదితినమ్ముదు అయిరి దు, శ్యాసనుండు వస్త్రృ్రచయము పర్వ 
య 
వమానమయిన నొలువంగ నోపక,యుడిగె లజ్జం బొంది యుక్కు"దకి.. 


ర 


“ఇట్లు కీవముసేనుండు | దొవదరాజినందనకు దుశ్శాసనుండు వేసిన యవ 
మానంబు నూచి కోపరక్తాంచనయనుం డగుచు నంత కాకారంబున దంత 
సందష్ట్రదారుణముఖుం డయి యెల్ల వారును ఓ5న నిట్లనియె. 


కురువృద్దుల్‌ గురు వృద్ద బాంధవు లనేకుల్‌ సూచు2చుండన్‌ మదో 
ద్దురుండై |డౌపది నిట్లు సేసినఖలున్‌ దు శ్శాననున్‌ లోకీ 
కరఖీలన్‌ వధియించి తదింపుల వక్షశా లేర కఘని 

కర *ముర్వీపతి నూచుచుండ నని *నాస్వాదింతు ను గాకృతిన్‌. 


2, నొలిచెను (దా) శంకలేక సెక్కు పతులు, 2. మున్ను వనిత మై, గట్టిన 
వంయవల%రణిమిగుల - ణ. 4. నంటి  ట. ళ్‌ దరిగి కొన్ని (పతులు. 
ధిక్‌ కబ్బస్తుశతసృళ్ర, నమభూల్లామవార్ష ణః సభ్యానాం నరబేవానాం దృష్ట్వా 
కుంతీనుతాం సధా |, భం. 2-61-49. ఆలుంగుభారతము నందిది 9౨94 వచన 
మందు చెప్పబడి యున్నది. 


1. అ(య్యట్టి యవనరంబున _ పెక్కు (పతులు. ల పు! తిక అకా (పతులు, 
ని. సంద సాధ రదారుణ _ ల, 4. వినుచుండ - కొన్ని (పతులు. 


1. విప -- క.ఖ; ముఖ్య -- ఊ ఘ. లి. చుండంగ నుద్దురుడై -- ఒ.క.ఖ. 
6 చా 

8. వవమఃపొంత __- ఊ.ఒ.ఘ,జ ; వతోపాంతర క్తంబు నిర్ణరులాళ్చర్యము (త) 

నొంది చూడనని నాస్వాదింతు కౌ[దాకృ్ళతిన్‌ -- ఛ.రు  వక్షుస్ఫీతరక్కంబు -- ఏ, 

4 రకాంబు  ఈ.వ ; రకము నిర్ణరులాశ్చర్యము పొందిచూడ -- వ. ర్‌, 

ముల్‌ వీరలు --- కొన్ని పతులు. గ. నా[ఘాణింతు -- ణః 


ఖ్‌ 


700 


284 


26 


297 


288 


28 + 


297 


959 


సభాపర్వము.____ద్వి తీయాశ్వా సమః 


వ. ఇట్లు సేయనై తినేని 'పితృపిశామహులగతికిం దప్పినవాండ నగుదు 

ననిన నతని యతిమానుషం బయిన *మహావ్యవసాయంబున “కద్భుతం బంది 

. దిక్కులుచూడక _ ధికృబ్ద్ణముఖరితముఖు లగుచు “నభాజనులు తమలో 

సప త్త్రకుం డయిన ధృతరాష్ట్ర” నిందించుచు దుపదరాజపు త్తి? వాక్యం 

బులు *నిచారింపక వృద్ద రాజు లు పేతీంచి రనుచుండిరంత 6నుద్యత బాహుం 
డయి విదురుం డెల్ల'వారిని వారించి యిట్లని యె, 


క. సుమతులు పాంచాలీ |ప,శ్నమునర్లము !నేర్చడన్‌ విచారింపు, డు 2పా 
వముువొఠదు ధర్మనంచదే, వాము దీర్పునీనాండు సభ్యులగు *సజ్జనులన్‌ . 


ము త్తకోకిలము,. ఈవికర్టుండు జాలుండయ్యును 'నేర్చరించి యథావిధి౯ 
దేవమం|కియ పోల *ధర్మువు6 చెల్పె నీత నిబుద్ది ప 
రేవగింపక చేకొనుం డిది కియె ల్లgయందును స. న 
చావ మొక్కని కేర్పగంపంగ |బవ్మాకై నను బొలునే. 


ఆ. నభకు వచ్చి ధర్మనందేవా మడిగిన, నెటి(గి!చెప్పకుండి శేని సభ్యు 


లన్భతదోషఫలమునం దర్గమొందుదు, రనిరి ధర్మవేదులై న మునులు. 


ఆ. *ధర్ము వెజీ(గి దాని: చా నొండుగా లాభ ,లోభ పతపాతలోలబుద్ది 


సభల నెవం( డేని కినభుంండ పలుకువా౧డనృతదోషవవలము ననుభవించు. 
ఎ SE లి' 


io యస్నత్చితృ - కొన్ని (పతులు. 2, నావాసవ్యవ _- ఇభబొె.ఛర్వు. లి. కునం 
దరు నాళ్చర్యంబంది = ఎటట? కద్భుతంబంది థిక్స్ఫబ్దముఖరిత లు పెక్కు పతులు 
ఓ సభాజనులు తమలో _ కొన్ని |పతులలో లేదు 5. నిర్ణ యింపక - ఇ.ఎ.జా, 
రు. 6. నుద్గత _ చెక్కు (పతులు న్‌ నుద్దత బామృనయనుం డై వ es 
కషం సచారును వినన్న్విని యె — పెక్కు (పతులు, 


1. నేర్పడగవిచారింపరు-ణ ; నేర్పడన్‌ విచారింపరు ఆ. 2 దోనమువొందు-ల. 
లి. వారు సభ్యులగుదులె జగతిన్‌ __ క.ఖడ 4. జనములకున్‌ ఎ ఏ ఐ.ఒ.గ.ల. 


1. నేర్చరించె ౬ కొన్ని|పతులు ; నిందరుకా వినుచుండగా _ వ. 2. కర్ణము_ఆ. 
త. యిట్టులెందును  వీ.శ షస, యిష్టమందును _ ఎఐ 4 జూడ-క.ఖ.డ. 


1. తీర్చ్పకుండి - కొన్ని [పతులు ; తెలుప ఆ. 


i ధర్ము వెరిగి యెరిగి దానీనొండొకలాభ __ ఉ,స; ధర్మ మెరిగియరిగి దాని వా 
రొండుగా ౬ ౫. లి. కామలోభ _ ఈ. లి. సరగున __ ణ.ల.న, 


289 


240 


241 


240 


24] 


శ్రీమదాంధమహాభారతము 701 


తశ టీరొ బన్‌ నుధన్నుంల వృతాంతము “గ 


| ఈయర్హం *రిరి పో నంబులయందు వినంబడు( దొల్లి [పవ్హోదుని కొడుకు విదో 


చనుండును 2నంగిరనుండనువి[పునికొడుకు నుధన్వుండు"ను నొక్కకన్యా 

[పతిగహ నిమి_త్తంబున నెల్లోసుగుణంబుల నేన పెద్ద నేన పెద్దనని తమలో 

నిద్దణును ప్రాణంబు లొడ్డుగా నొడ్డి వివాదంబు సేసి | పవ్లిదు”పాలికిం 
© (ల ట్‌ య 

జని రందు నుధన్వుండు (పహ్షాదున కిట్లని యె. 


ప్‌ ధర్మ1విదుండవు మావి వాద, మెతి(గి తీర్పు గుణ శేస్టుం డిత(డొ నసేనొ 


చెప్పు మన్యథాబుద్ది వై చెప్పి లేని మఘవుకులిశంబు (వచ్చు నీమ_స్తకంబు. 


. అనినం (బహ్లోాదుండు భయంపడి "'కశ్యపుకడకుం 2జని విరోచన *సుధన్వులు 


తన్ను వివాదనిర్ణయం బడిగినవిధంబును 'జెప్పి*ేన విని వానికిం గళ్యపుం 
డిట్లనియె. 
౧౧ 


1. బుననందొక్క(నళొోక్క) యితివోనంబు గలదు -- ఎ.ఐ.ఒ.క ఖ.డ ; బితివోన 
రూపంబున _ ఆ ఈ.ఊ ఘ చ.ణ.ళశ.వమ. 2 నంగిరమండను విపుని కొడుకు - 
చెక్కు (ప్రతులలో లేదు శి. ననువారలు వై వాహికకన్యా పర్మిగహణ నిమి త్తం 
బున ల. 4. గుణంబుల ___ పెక్కు (ప్రతులు. 5. మేమపెద్దలమని తమలో 
నిద్దరును వివాదంబు సేసి సెక్కు (పతులు. 6. | పాణంబులొడ్డుగా నొడ్డి _- 
చెక్కు (వతులలో లేదు. కాని మూలములో. గలదు. తయోన్టేవ నమత్రూసీత్‌, 
ప్రాణయోరితినఃకుతమ్‌. భం. 261-60. 7. కడకుం -- కొన్ని (పతులు. 


1. వరుండవు - వ. 2. తీర్చి గుణోత్క్బృష్టుడితడొ నేనో -- ఇ; తీర్పుగుణొ 
త్మృష్టుడితడొనేనొ __ గ. 


1. కళ్యపమవోముని పాలికిం-ల ; కళ్యపమవోముని  ఎ.ఐ. 2. బోయి-- చెక్కు 
(పతులు. లి, సుధన్వుల వివాదవద పశ్న నిర్ణయంబును ప్రాణంబు పణంబు చేసి 
యడిగిన _- వీశామ,. 4, నగళ్యపుం డి్టినియ - కొన్ని (వతులు, 


702 


242 తే. 


248 వ. 


242 


248 


సభాపర్యమా__ద్వి ఓ యాళ్వా సము 


సాతీయును ధర్మ దర్శి యు 2సాథి స. సిథులు దప్పంగం జెప్పిన నవమ 

వ్భ_త్తి 
వరుణపాశనవా సంబు వానింగట్టి, !పాయునెంయేంట నొకొకడాయత 

ముగ. 
1ధర్మం బధర్మవిద్దంబయి సభకుివచ్చి 3 చానిం దీర్చనినభ్యు లధర్మవిద్దు 
లగుదురు “మటీసభ్యులు కామ।|కోధంబులు విడిచి 'యధర్శంబు నాపనినా. 
డయ్యధర్మంబునం దొక్కాపాదంబు సభ్యుల నొక్క _పాదంబు భూపతి 
దక్కి నయది గర్తనుం బొందు శీసమంజసులై న నభ్యులచేత విధ్యు కం 
బయ్యెనేని నధర్మంబు క_ర్తనుం బొందు గావున ధర్మంబు దప్పక చెప్ప 
వలయు ననినం[ బహ్లోదుండు 10ధర్మమతియొ విచారించి తన1ీ కొడుకుకం శు 
గుణ శేష్తుడుగా సుధన్వుం 'జెప్పినం బుత్త)స్నేవాంబు విడిచి ధర్మువు 
దప్పక చెప్పి తని (వహ్హాదుం [బళంసించి సుధన్వుం డర” గావున 


|| ధర్యవర, తం en ల; ధర్మవిదుడును రు. ౨. సభలయందు -_ ఆ.ఊ. 
ల.పఏీ.శ.మ, న; సాథ్యవిధులు నూ ; ల దప్పంగ జెప్పిన నధమ 
వృతి er EN ప్రానయతి సరిపో వుటకై ఘ,.స. లందలి పాఠము (గహాంవ(బడి 
నది ; సభలయందు 'నేప్ప జెప్పిరి యేని నథరా నృత ; సభలయందు దివ్వుగా జెప్పి 
శేని యధర్మ్శవృత్సి--ల ; సాత్యు విధులు దప్పంగాదు తప్పినను నధర్మయు క్రి- 
ఛ,జ.వా. లీ, ధర్భువును దప్పజిప్ప నర స్భ లాలు 4, te 
శుళుట నాయతముగ చంక న సళ. నెప్పుడు సట నాయతముగ __ 
కడ; పాయశెప్పుడు నేచుట |దోయునతని  ఎ.గ. 


1. Ss దాని దీర్పని సభ్యులు ౫ ర్మవిరుద్దులగుదురు కావున __ 
; ధర్మాధర్మవిరుద్దంబయి సభకు వచ్చినదాని నిశ్చయించి దిళ్యన కొన్ని. 
హి. 2 వచ్చి ధర్మనిర్హయం బడిగిన దాని ee చెప్పని స (లు ధర్మ 
విరుద్ద అగుదురు -— ల, మూల మిట్లున్నది. విద్దో ధరో శ్రివౌర్టి ధరణ సభాం యత 
(పపద్యశే నచాస్య శల్యంకృంతంతి విద్దంస్త[త I భం. 2_61_69.8. చెప్ప 
కున్న-ఇ.ఎ ఐ 4. మజినభ్యులు-కొన్నింట లేదు. ల్‌. ధర్మువు.బొవనినా_క, ఖ డ, 
6. బుదోషంబునం---అ.ణ.ల 7. బాదంబుగ ర్తను, దకి గ్రాన యది భూవతిం బొందు 
గావున -- ల. ఇచ్చట మూలమిట్లున్నది. అర్ధంహరతివై గోప ౩ పాదోభవతి 
క_ర్శృషు, పాద్నక్పైవ సథానత్సు యేననిందంతి నిందితమ్‌. భం. 2.61.70 8. 
సజ్జనులై న__ఆ.చ,ణ, 9 విధ్యు క్షంబై న యధర్మంబు న వ విధినియు క్షం 
జైన యధర్శంబు-డ; విధ్యుక్తంబుగాదిర్పంబడిన యధర్శంబు_జొ. 10. ధర్మంబు- 
ఓ.జటె,.క.ఖ.ఘ.డ ; ధర్మమతి విచారిం చి.అ ఈ.ఎ ఏ.ఐ ణ. 11. తనూజుకంకు_కొన్ని 
పతులు. 12. చి విరోచనునకు (బాణంబెసంగి = ఒ.వీ శ,ష. 18. గావున - 


బైర్మీ్య్యీ 


245 


244 


245 


శ్రీమదాం(ధ్రమహాభారతమ 748 


కును 11 దొపది | పళ్నంబునందు ధర్మ బుద్ది సేయుండని విదురుండు 
పలికిన దుర్యోధనుభయంబున సభ్యు లెవ్వరుం బలుక*ీరయి3 |చౌపది యు 
నట్లు నకల''తు_త్తీి|యసమకుంబుక  దుశ్శాసనుచేతం బరిభవింపంబడి 
18 దుుఖత యయి. 


. *“అప్విధంబున నొప్పి యాన్వయంవరమునా: డఖిలభూ పతులచేనట్లు మూడయ 


బడి పాండవుల ధర్మపత్ని నె గోవిందుచెలియలినై వీనిచెత నిట్లు 
పరిభూత నగుచు స భామధ్యమున మహీపతులచే( జూడంగ. బడితి నింత 
వడుదునె యిపుడు నాపలుకుల కెవ్వరు( |బతివచనం బేల పలుక? రె 8 


| ధన్యులారే యే నచదాసినే, చాసినే యొజుంగ/ జెప్పి పనుపు( డెల్లోదాని 


ననుచు *వనరుచున్న “*నాపగానుతుండు శాం,తనవు( డిట్టులని యె దాని. 


జూచి, 


. అవ్వా నీీపళ్నంబునకు నుత్తరం బయ్యుధిష్టిరుండు సెప్పవలయుం గాని 


2నాండు ధర్మసూత్మత యెవ్వరికి నెలుంగ గవానంబు దీనీఫలంబు 
వేగంబ యిక్కు_రుకులపాంనను లనుభవింతు రని పలుకుచున్న “యవసరం 
బున నకో-మలిం జూచి 7నగుచు. 


కొన్నింట లేదు 14. |[దువదశాజ పుత్రి యడిగిన ధర్మనిర్ణయంబు తప్పక చెప్పుం 
తని పక 15. (వశ్నయంమ — కొన్ని (పతులు ॥ [పశ్నార్థంబునందు జ 
ఎఐఒక.ఖ డ, (పళ్నంబునకు ధర్మనిర్లయంబు తప్పక చెప్పుండని-ల 16 కుండిరి 
పెక్కు. పతులు, ఇట నభాదులు మిన్నకుండగా, కర్జుడుద"పదిని ద్యూత విజిత 
యని చెప్పుటయు _ ఇత్యాది మూలమున గలదు. కర్జిగదుశళ్ళాసనం త్వావాక్ళ స్టైం 
దాసీంగ్భవొన్‌ నయ తాంవెపమానాం సన ఏడాం (వలపంతీం స్మబాండవాకా దుళా 
సనః సభామ భ్యే విచకర్ష తపస్వినిమ్‌! భం 2-61-11. 17. త త్త —_ కొన్ని 
(పతులు 18. మహోదుఃఖిత యె-_వీ.శ.మ., కొన్ని|పతులు 


1. న్వయంవశే యాస్మ్నినృ వె రృష్ట్వారంగే నమాగత్రైః నద్భష్ట పూర్వాచాన్యత 
సావామద్యస భాం గ తా-- ఇ త్యాదిళ్లోకములు భం. 1-62__4ఉనుండి 18వజకు ఈ 
పద్యమునకు మూలములు; ఆవిధంబున నట్టులా ఇవ Dn 2 రయ జ “పెక్కు 
పతులు. లి. యేనుదానినేవీని | 6కి శర. పెక్కుువతులు. ఉ. వారు- ఈ.ఏ. 
ర్‌. నరచు  కొన్ని|పతులు. 6, యానభలోన  క.ఖ డ. 


1. గానినాడు--ఇ.ఈ ఐ.క.ఖ,ఘ,డ. (పతులలోలేదు, బి నాడు-- పెక్కు |పతులలో 
లేదు. లీ. యొరింగి చెప్ప నెవ్వరికి.ఎ.ఏ.ఐ డ ; యెొవ్వరికి న్నెరుగంగ-ల. 4. ఫలంబు 
వేణుఫలంబునుంబోలె యిక్కురు--ఇ.ఎ. 5. యిక్కురుపాంసను_ఆ,.ఇ.ఈ జొ.గ చ. 
6. యవసరంబున.కొన్ని[పతులలో లేదు, 7. నగుచు కర్టుండిట్లనియె_ కొన్ని పతులు. 


104 


246 


247 


248 


249 


246 


247 


న్ర48 


249 


సభాపర్వము __ద్వి తీయార్యాసము 


. తరుణి *యేవురకంచు నొక్కరుడ భర్త యగుట శలగ్గు జూదంబున 


నాలి “నోటు 
వడనివాని(గా( దగుభ _ర్హం బడయు మింక,ననుచు రాధేయు( డుల్లసమౌడె 


నంత. 


| *అమ్ముదిత౯ విఖీత పారిణాడ( *గలావవిభాసి కేశ ఛా 


రమ్మున నొప్పుదానిం దనరమ్యపవృథూరుతలంబు నెక్కంగా 

అగ చ 4 WO, హాం అ 
రమ్మని నన్ననసేనె ధృత రాన్ట్ర్రను ఆ గజం డప్పు దాని దూ 
రమ్మున( జూచి కౌరవకురంగమృ్మ గేం[దుండు భీము. డల్కతోన్‌. 


= లయసమయదండధర శని,రయు.డై. ధరణీశు లెల్టం దనపలుకులు వి 


*స్మయనం[ భమభయనంభృతు,లయి వినుచుండంగ నిట్టు లనీ యొన్‌ 
సభ లో౯ా, 


ధారుణి రాజ్యసంవద మదంబున. గోమలి(గృహ్థంోజూాచి రం 


భోరు నిజోరు దేశమున నుండంగం బిల్చిన యిద్దురాత్ము దు 


1. ఇట — ఓ (పతిలో నధికముగా పద్యముక లదు. ఈపద్య మే ఉద్యోగపర్వ (వథ 
మాశ్వాసమున లిళ0వ పద్యము. ఇంచుక మార్చుతోనున్నది. 
క, లేరిచట మగలునీకును 
వీరలుజూదమున నోడి విడిచిరి నిన్నున్‌ 
"వారిజలోచన నీవె 
గూరిమిగల మగని వెతకికొను మొరు ననియె౯. 
లి, యేగురికంచు _ ఇ.ఈణ. లీ. మేలు ల; లగు జూదంబునందాలి -__ స్త 
శస. 4 గోలువడని అ, ర్‌. నధివ_ట. 


కే ఈపద్యమునకు ముందు, అయ్యవ నరంబున, అనువచనము ఉ.రువ. (పతు 
లలో. గలదు చి. విలూనవికీర్ల కేశ జు 2 మృదూరు —_ ఈ.ఉ.ఎ. శీ 
రాష్ట్రని య|గనుతుండు దాని _ ఏ.గ.చ.వ- ల్‌. గాంచి _ కొన్నిపతులు. 


l; నిర్ణయ కోవసముద్గత [(పతాపానలవి __ ల. న. సృయభయసం[ భమ 


క.ఖ,గ; స్మయభయ నం|భమపరివృతులయి ఎ అ.జొి.గ,ణ ; న్మయనం[భమ 
సంభృతులయి భయమున వినుచుండనానభన్‌ దగబలిశెకా _- ల.ళ.మ. 


1. నిట్లు _యుస; జారు వ; |గమ్మరం, గోరినిజోరుదేశమునకున్‌ దగ 


280 


251 


ఏరి 


ఏ0$ీ 


280 


261 


252 


బితిరి 


శ్రీమదాం ధమహాభారతము 705 


శ్వారమదీయజాహుపరివ ర్తితచండగదడా*భిఘాత భ 
3గ్యో రుతరోరు. జేయుదు నుయోధను నుగిరణాంరోతరంబునన్‌. 


. అని సర్వజన భయానక కో ఛా వేళ !వివళుం డయి *యాయుధంబు లున్న 


నలనికి *దృమ్ములు నలుపుచు నగశిజుమొగంబు సూచుచున్న *ఫఖీమసేను 
నతిరౌదా9 కారంబు సూచి భీష్మవిదుర|దోణాదు లిది కోపంజున కవస 
రంబు గాదని యాతనిం (బశాంతచిత్తుం చేసీ రంత. 


. ధృత రాష్ట్ర నగ్ని వో[కా, యతనంబుశ 1నణచె వణళు లగ్నులు శాంత 


ద్యుతుల య్య. గౌరవ స్త్రీ, తతి హృదయము లధికళోకత_ప్రము లయ్యున్‌ 


1 2 > ier «0 3 
కూర రాత్మకు లై దుష్పద, శేరతులగు ధార్త రాష్ట్ర వీరులశ య్యా 


గారముల నెగసెనెంతయు, ఘో"రంబుగ( గాకఘూకఘూత్యారంబుల్‌. 


. అట్టి మవో తశ్చాతంబులు, పుట్టిన(గృపవిదుర 'కలశభ్మూశగాంతనవుత్‌ 


నెటన ధృత*రాష్ట్ర జులకు(, 3బ్పళు నరిషమని రిషమున( దమలోనన్‌. 
లు ప్‌ జబ “బట పి 


బిల్చిన _ ణ 2. విభాత - ఇ.ఊ.ప ఐ.ఒ.క.ఖ.గ ఘ,రు.ణ, ఏ. గ్నోరుగ 
-జేయుదున్‌ ఖలు --- వ. ఉ4ఉ. గణంబునన్‌  ఏ.ణ వ, ఇట|చౌపదీ శాపవాక్య 
ములు పి.పి.యస్‌., (పతిలో, గలవు 2.68.80 


1. మానసుండయి - వజొ. 2. తన (తమ) యాయుధంబు - చెక్కు.[పతులు. 
లి. దృష్టినిలుపుచు  అ.ఘచ. 4. భీమసేను రౌ(దా-వెక్కు[పతుళు. 


Fs వరళ్ళరచె నగ్నులు --- ఈ.గ.చ. 


1. (కూరాత్ములు నతిదుష్పథవీరులునగు - ణ.(?); [కూరాత్చకులును దుష్పద 
వీరులునగు _-- ఒ. (1); [కూరాత్మకులగు శకారవవీరులయును -___ క,ఖ.డ ; 
కూరాత్మకులును దుష్ట[పారంభులు నయిన ధార్హరాష్ట్రుల -- వీ.శ,ష 
£. అను దుష్పదవీ - ల. 8. విసృత_ఉ.వ. 4. రముగా -- పెక్కు పతులు. 


1. కలశభవ _ఊ.ఎఐట్లు ౨. రాష్ట్రు9నకుం -- ఇ.ఎ.కంరు.డ. లి. బుట్టు 
నరిష్టమని ___ కొన్ని [పతులు ; బుట్టు నరిష్టమని రపుడు పొల్పుగ రముతోన్‌ = సః 
బుట్టునరిష్టంబు ననిరి బొలుపుగ దమలోవ్‌ ఆరవ. 


39145 


నె 


706 సభాపర్వము___ద్వితీయాళ్వా సము 


ను 


వ. అంత నంతయునెటింగి గాంధారి విదురుం దోడ్కొని ధృత రాష్ట్ర 1కడకుం 
బోయి  పాండవపరాజయంబును (చెపదిోపరిభ వంబును దుక్ని మితో 
త్ప_త్తియుం శెప్పిన విని*ధృతరాషస్ట్రుండు దుర్యోధనుం *బిలిచి యిట్లనియె. 


2ిరి& 


2ర్‌ర్‌ చ. పరమపత్నివ్రత౯ "సభ( దపస్విని. బాండవధర్మపత్ని" ధ 
ర్మరత నయోానిజం [బకృతిమానవ భామిని గా దలంచి చె 
ప్పరములు వల్కగా( దగునె బాల్యము*నాదిగ దుష్ట్రోఖావనం 


బెరిలతి నీనిమి త్తమునం జెద్దయు దుఃఖతులె రి పాండవుల్‌. 
౨56 వ. *వారలవలన ఎని దురా[గహాం బుడుగువుని కొడుకును *భంగించి నకల 


బాంధవహితంబు సేయం “దలంచి [చౌెవపదిని రావించి శాంతవచనంబుల 
నిటని యె. 
౧ 


మః ధృతరాష్ట్ర ంఢు (దౌవది గోలంినవరంభు లిచ్చుణు ప్ట్‌ా 
స. 2-63-27 


9౨57 క. సుందరి నా*కోడం డుర, యందేభ్య ర్హైత నీవ యతిముదమున నీ 
కుం దగ * బియంబు సె సెద, నిందుముఖీ వేండు మెద్ది యిష్టము నీకుళా. 


258 వ. 'అనినం చాంచాలి యిట్లనియె 


24 1. పాలికిం —_ కొన్నిపంతులు చ. పరిభవపశకారంబును సెక్కు (వతులు. 
ఫ్‌ ధృత రాష్ట్రు)ండదరిపడి ఇ ఊ.ఘ అ.శ.మ. 4 విలిపించి- ఎ.వ.ఐ.క.ఖ-చ, 
ద ల. 

255 1. సతి = కొన్ని|పతులు. 5, దక్కవు - “పెక్కు[పతులు ల. వాసనల == 
ఈ,.ఎ-ఐ ఒ క,ఖ.గ రుణ ల.శ.ష 

256 1. నీవు వారివలన [(కోధంబు విడువుమని కొడుకునువారించి.. శ వ. ౨, వీ___ 
చెక్కు[వతులలో లేమ. లి భర్జించి _ ఆ.ఇ ఎఒ.చస; వారించి - క.ఖ,డ, 
కప.న; బదరి అన. శ, దలంచినవాడై -- పెక్కు పతులు. 

257 1. కోడండుర _ ఇ.నం. 2 భ్యర్షితవు - గు|పౌ.శ వనసూ నం.ళ; భ్యర్చి 
తవు --ఐ. వా, క. కొంద౮౫-వా కొన్నిపతులు; కుందగ _ కొన్ని పతులు, 
వీ. వర౦బులిచ్చెద — ఉల.న. 

కిం 


l, అనిన ధృత శాష్ట్రనకు (దౌొపది యిట్లనియె ఎ ఎ.*బఐి*ఖ.ల. 


280 


261 


282 


268 


250 


280 


26 1 


శ్రీమదాంధ్రమహాభారత మ 707 


. కరుణతోడ నాకు వరము (పసాదింప, బుద్ది యేని లోకపూజితుండు 


*మనునిభుండు ధర్ముతనయుండు దాన్యంబు, వలన ఇజాయవలయు 


వసుమశీళ. 


. అట్టయినం గురుకుమారులు గురువృద్ద'జనలాలితుండై పెరిగిన “ప్రతి 


వింధ్యు చాసపుత్రుం డన కుండుదు రిదియ ఏేనాయిప్టం బనిన నిచ్చితి నింక 
*రెండవవరంబు వేండుమనిన | దౌపది యిట్లనియె. 


- నెమ్మిని ధర్మజు నలువురు, 1దమ్ములుందమయాయుధ*"ముల దిమవర్మవరూ 


శేధమ్ములయు(దోడ నకలహి,తమ్ముగ, బాయంగవలయు దాస్యమువలనన్‌ / 


. అనిన ధృతరామ్హ9ండు శనీకోరినవరం*బిచ్చితి నింక “మూండవవరంబు 


"వేంయడుమనిన | చౌపది యిట్వని యె. 


. వై శ్యసతికి నొక్కవరము సత్త _త్తి)య, సతికి రెండు ళూదనతికిమూండు 


పి పసలికి 1నూఠు వేడ *జన్వరములు, గాన యింక వేండగాదు నాకు. 


1. ఘననిభుండు క. 


1. జనోపలాలితుండై ఎ.ఏ.ఐ.ఒజౌ ; జచాంధవోపలాలితుండై ఈగ. 2. పతి 
వింధ్యుండు కొన్ని పతులు, లి, నెకునిష్టంబనిన___కొన్ని పతులు, 6. నొక,- 


ఆదం 


[. దమ్ములు శస్తారిన్రములయు దమవర్శవరూ ట; దమ్ములు దమి 
వ(స్త్రములయు దమ శ(న్ర్రవరూ --- [పౌ ల,వీ,శ మ; దమ్ములు దమయ స్త్రము 
లయు దమ దివ్యవరూ--డ. 2. ములు దమదివ్యర థాళశ్వమ్ములతొడను సర్వ 
హితమ్ముగ _ కొన్నిపతులు. 8. ధమ్ములతోడను సకల _గు.|పౌ వీ సం. 


1. దానికోరిన వరంబిచ్చియింక_చెక్కు|పతులు. 2. బిచ్చియింకను వరంబు--ట. 
లీ. నొక్కవరంబు - ల, 


1. నూరువేడంగ జనుగాన నింక వేడగాదు ఇభపు రేళ (కొన్ని పతులు ; నాల్లు, 
వేయు, మూడు అని భిన్న|పతులలో(గలదు. కాని యిది మూలవిరుద్ధము ; నూరు 
వేడంగ జనుగాని (గాక,గాన) యింక వేడగూడ దిభపురీశా _ కొన్ని (పతులు; 
నూరువేడంగ వరములు  ల(?) 2. నౌవరములు _ క.ఖ. కి గాననింక - 
ఆ.రు.సం ; గాకయింక - ఊ.ఎ.ఏ,ల ; గానియింక - ఇ,ఒ.గ.ఘ'వ, 


708 


264 


264 


సభాపర్వమః.__ద్వి తీయా శ్వా సము 


వ, అనిన ధృత రాష్ట్ర ండు రో డలిగుణంబు లకు *ధర్భం జెలుంగు టకు 


సంతసిల్లి ియనుజసహితుం *డయిన యుధిప్టిరు రావించి "నీవు నర్వ 
1. నక్కోమలి యు త్తమగుణం -- జె.ఘల. ౨. ధర్మసూజ్ముత యెరుం___ఎ.ఐ. 
లీ. ఇక్కడ ఈవచనమునడును ___ ఇ.లో గుర్తింపబడిన యధికపాఠము కొద్ది 
మార్పులతో స (పతిలోం గలదు. కాని దీనికి మూలము మృగ్యము. 
వ. శకునిం బిలిచి చౌపదితో నొక్క యొడ్డెడ్డి యాడు మనిన నతంబులు చెచ్చి 
యిచ్చి నీకిష్టం బైన యొడ్డిడ్డుమనిన |(దౌపదియు నత్యంతశుచిర్భూతయె నీళ్లు 
నతతలు పుచ్చుకొని త,...న మా దెయులకునమన్కరించి నాకుం |బకికూలురరయి 
పాండవులను నన్నునుం గలుపించి శతృలం దృంచువిధంబు గావలయు నాకు నను 
కూలురు గండని వేడుకొని యడ్డనా లెలు బుచ్చుకొని శకుని కిట్టనియె. 
క. ఈసభ యెల్లనుజూడగ 
దాసత్వము సేయగాని దానత్వమునం 
కేసి మీతోడ బోరగ 
గాసిల్రినచోట నేను [కమ్మరదివుతుకా, 
ఆ. వె. నీవువోడి తేని నీకతంబ యేశ్రుర 
దాసవృత్తి వాసి తద్దయెరుగ 
4. యొండు యాడంగ గణగుము 
యనిన శకుని యిట్లనియె మగుడ, 
ఆ. వె. ఆడియోడిపోవుడది ధర్మువె వారి 
కనిన నాతీయిట్లనియె నతని 
కోపమలడియు నిల్వకొలది యె వాయుజు 
గరుడి దాసితనము గణగనట్లు. 
వ. అనిన దుర్యోధనుండు | దౌపదిపలికిన యబ్ల మా కోపంబులు వారికోపంబులు 
నుడుప (ఉహ్మోదులకు నగునె యిదియె యొడ్డొడ్డ యాడు మనిన శకుని యాగాక 
యని యొడ్డొడ్డన యళ్కోమలికి వరదులై న నూ(దేయులు (దౌవది గెలుచు 
నట్లుగాబడిన, 
క. ఇంక నొడ్డుక యొడ్డువినుమా 
శంకిత దివ్యాంబరములు శరములు రధముల్‌ 
కంకటములు భూషణములు 
ముంకొని నీవొడ్డియాడు మున్నతిమతివై. 


క. ఆనియట్లు యొడ్డి యోడిన 
మనమున గౌరవుడు వెరచి నూనుమని నీ 
వనితకు నీసారెలు గడు 
ననయంబును గెల్వనిచ్చు న్మశ్రమలీలన్‌ 4 


వ. అని వారించె |చౌపదియు దనపురుషులకడకు వచ్చియున్నంత_ఇ. 4. డై విన్న 
నైయున్న యుధిష్టిరుం బిలిచి పెక్కు (పతులు. క్‌, నీవు నీసర్వ---ఆ.ఎ.ఏ ఐ.గ. 


26 


266 


267 


265 


266 


బరి? 


తె, 


వ. 


శ్రీమదాంధమహాభారతము 109 


సంపదలు స్వ రాజ్యంబు “నొప్పుగొని యెప్పటియట్ల యింద ప్రస్థ పురంబు న 
కరిగి సుఖం బుండుము నీకు రిలగ్గ య్యెడమని 9వెండియు. 


నీవునిత్యంబు వృద్దోపసేవ(శేసి, 1యెొజు6గు దెల్లధర్మంబుల చెలుక లేక 
కడ (గి నీ కెగ్గుసేసె నాకొడుకు దీని, నుఅచునది 2నీకు నేనొండ్లు గఅపనేల, 


మనమున 'వెరమి( దలంపమి,యును *సషమ చిత్తు. డగుటయును శేగుణ 
ములు “3 
కొనిదోషంబులు విడుచుట,యును నుత్తము6 డయిన పురుషునుత మ 
గుణముల్‌. 


ఏను బుద్దిలేక జూదం! బు పేతీంచితి నల్పబుద్దోసత్తుండయిన వృద్దునన్నును 
మీ తల్లి యయిన గాంఛారినిం దలంచి దుర్యోధే నాదులు సేసిన దుర్నయం 
బులు 'శకానకుండునది సర్వశాస్త్ర పిదుం డయిన పిదురుండు మం|తిగా 
సర్వధర్మవిదుండ వై న నీవు రకకుం”డవుగా నిక్కురుకులంలునకు లగ్గగు 
నని ధర్మరాజు క ళాండు రాజు 'రాజ్యంబునందు “సమర్పించిన. 


6. లును రాజ్యంబు = చెక్కు_[పతులు 1 నొప్పంగొనిఉ,.ల.వీ, 6. లగ్గయ్యెడు 
మని _అఆ.ఉ జొ,గ ల. దీవించి - అ.ఘ; వెండియు ధృత రాష్టం డర్టీ నియె 
కొన్ని (పతులు 


. యెరుగుచువు నధర్మువు లెరు5 లేక ౮; యెరుగు దెల్లధర్మంబులు నెరుక లేక 
పెక్కు (పతులు. ర్తి యేను నిన్నొండ్లుగరప నేల మ త వీ.శ.ష ; నిన్ను 
నేనొండ్లు [డు | — ఈ ఈ 5.ఖ గ ట.డ.ల. 


1. ఎరము -- పెక్కు (పతులు, బి నద్ద ర్యాత్ముడగుటయును __ వీ.శ,ప;ను త్తమ 
చిత్తూూఛ. రయు.వ. శి, దోవంబుల్‌ గొన; గుణంబులు విడువమియును __క ఖ.డ. 
4, “చేకొని. 'పెక్కు[పతులు న్‌ విద్వేపంబుడుగుటయును నుజనుల కివియె యొనర 
నుత్తమగుణముల్‌  ఉ. 6. యును నము డై నట్టి పురుషునుత్న మగుణముల్‌ ట. 


1. బపేకించితి __ కొన్ని ee కాని యిది మూలానుగుణము శాదు 
మయాదూూత మిద మాసీ దుపేక్షితమ్‌ భం. 2-65-128. 2&2. నత్తుషండనై న _ 
ట.ల.వీ. లతి.మీ తల్లి గాంధారినిం _ పెక్కు (పతులు; a9 యమ్మ గాంధారి _ 
క,ఖ,డ. ఉను దుర్గుణంబులు — క.ఖ.డ ; నాదుల దుర్గుణంబులు — పెక్కు 
(పతులు, శ్‌. దుష్కర్మం  జౌ.ట. కి. దలంపక సర్వశాస్త్ర  శ.ప 
7. డవుగాకురు - పెక్కు (పతులు. 8. బాండు రాజ్యంబునంధగు - కొన్ని 
(పతులు. 9. నియోగించిన = పెక్కు (పతులు, 


269 


270 


268 


269 


270 


సభాపర్వము___ద్విశీయాశ్వా సము 


తరలము, తరుణి ద్రౌపది యిట్లు పాండవ ధార్శరాష్ట్రులదై న ఖీ 
కరపరస్సర కోపవేగము |గన్న౭ేజాచి వివ త్తి సా 
గరనిమగ్నుల నుద్దరెంచె. |బకాశకీ రుల *ధీరులం 
బురుషసింవాములకా ని జేశులటేబూని తద్దయుే వీతితో౯ా. 


= దానినంతయు భఖీమసేనుండు "విని రాజ్యిసం[పా ప్తి పాండవ స_త్తములకు 


సతికారణంబున ఏ ధృతమయ్యు ననునింతకం కొను గష్టంబు గల దచేయుండు 
5చ్పరి నపత్యంబు. రగర్భంబు విద్యయు ననునివి తేజంబు 'లశుశితగిన 
పురుషున *కెందును నిరతంబు మిక్కిలి తేజంబు 'కర్భంబు పస చ 


. “'యలుక గాండె పురుషుం డని కోపఘూర్ష్మిత, రక్రన్నేతు. డై పరా|క 


మమున 
శ తువరుల నుగసంగరంబున (జంపి, కుతలరాజ్య మెల్ల 1వెనొందు ననుచు. 


. మృగమధ్యంబున నున్న సింహంబునుంబో లె ననుజమధ్యంబున నున్న 


1యాతనిం శ2గరంబున వారించి ధర్మరాజు ధృత రాష్ట ఏశాసనంబునం 
దమ్ములుం దానును | దొపదీసహితం౦బుగాం గాంచనర థారూఢు.డై 
యిం[దపిస్టపురంబున *కరిగిన నిట దుశ్ళాసనుచేత నంతవృత్తాంతంబూోను 


విని దుర్యోధనుండు కర్షళకుని _న్నెంధవులతో విచారించి ధృతరాష్ట్ర? 
పాలికిం జని యిట్లనియె. 


1. వాచియు దుఃఖసా _ వ; చాపి _ ల.ణ. జీ. వీరులన్‌ _ వక్క (పతులు. 
ష్‌ భావము మూలము ననుసరించి క కర్టుని వాక్యముగా నున్నది. భం బి_రడీ. 15. 

ఖ్‌ ర్తి (బొల తి) చెక్కు ప్రతులు; బోచివ ; , బోల---డ. 4, భ్‌ రి ర 
పతులు : శక్తి తో __ ౧. 


1, నిజరాజ్య-_ఘ. బి. సంపద_ఉ.వ. లి. ధృతినయ్యి_కొన్ని[పతులు. 4 యెందు 
చెక్కు పతులు. 5. ెర్మినపత్యంబు పెంపును బలమును నలముతేజంబును కలిమి 
తగిన _ ఛ, ((పానయతి ని యమభంగము) "పేర్మియు సత్యంబు జెంపును బలమును 
నలఘు తేజంబును గలిగి తెగిన_రు ([పాసయతి భంగము). 6. ధర్మంబు-కొన్ని 
(పతులు. 7 లట్ల -_ ఒ.ల ₹,వ, రి. వఖలు _ వీ.శ,వ. 9. కెప్పుడు  ఛ.యు. 
10 ధర్మంబు--- పెక్కు [పతులు ; తోగూడ్డ చెరగువిడిచి __ వ; శార్యంబు దీని 
విడిచి..ట. 11. యలును_ల ; యలతి.._డ, 12 నోర్చి ఎ ఐంద.క,.ఛ"ర్ను.డ. 
18. గొందు ననియె.__ పెక్కు (పతులు 


కే భీమ సేనుం_కొన్ని పతులు. 2. గరతలంబున-చా; సొంత్వవచనంబుల-వీ.శ,మ్మ 
గరంబున- చెక్కు ప్రతులు, 8 కరిగెనిట_ఆ.ఉ.క.గ.ల. 4, నెరింగి-కొన్ని పతులు, 


ప్ర'/1 


272 


278 


274 


271 


272 


278 


274 


శీమదడాం(ధమహాభఖారతము 711 


. అహితుల నెల్ల విధంబుల, 'విసాతుల(గా జేయునది వివేక మనీ మరు 


న్నహితుండు చెప్పె "నిది మును, బృవాన్పతి *ను శేశ్వరునకు( బియహిత 
బుదిన్‌, 
అ 


'అప్పాండవుల ?కెంతలగ్గు సేసియు నింక పాతుల మయ్యుద మె 3యాశీ 
విషంబుల “*నలిగించి కంఠనమీపంబున విడుచునట్లు వారల విడిచి పుచ్చి 
కరంబు దప్పితిమి. 


| భూ'నిదిత ప్రతాప పపరిభూత విపతము.డు సవ్యనాచి గాం 


డివము గొన్న భీముండు వడికా గద గొన్నంగవల్‌ కృపాణిచ 
ర్యావరేణాదిభాసిత మవో భుజవిక9ము .లెన వారలకా 
లావె రణంబులో మన కలంఘ్యబలాఢ్యుల నింక ీనోర్వ(గన్‌. 


. కావున వారల "ననుద్యూతంబున( బరాజితులం *గావించి “విరళ దేశ 


నిర్వాసితులం జేయుట కార్యం బనిన విని ధృతరాష్ట్రం 'డొడంటడీ 


1. వివాతముగా చేయునది నీపేకము:నన - ణ; నివాతులగా - ఊ ; నివాతుల 


జేయునదియని యనేకములు _- ఉ; విపితులుగా __ వ.ఐ.ఒ జొ.క ఘ.ల. 
2, నృహితుడు దాజిప్పెనుమును = గ౧శ.మ. ఏ నట  ఆ.9్హ ఈ.ఉ,ఊ; 


నది రె TD మురి యాబ్బహాస్పతీ - అ; నదిమరి = డె,రుట; 
నటమరి _ ల. 4. సుళేం[దునకును = ఆఅ.ఇ.ల. 


1, కావున నింకపాండ _ ఖ.ళ వమ ; కావుననీంక మన మప్పాండ - వీ; కావున 
నప్పాండవుల_ల. 2 కునెంతయుమేలు _ క,డ కెంత మేలు _ ఎ.ఐ ఒ.ఖ; 
కునెంత సేసియు _ ణ; శెంశహితంబు _ ఏ.జొ లి. యాశీవిపోరగంబులనతి 
(కాంతంబుగా _ ఈ.ఐ. 4 గీలించి _ య; నలిగించి యుపకరణంబున - ణ, 
5. వారి ___ ఆ ఇ.ఈ.థు ల. 


1. వినుత _ఆ,ఇ.ఈ ఏ.జొ.గ.భ.రు ణ,ల.ళ.వ 2. వర్మావర_ఎ.ఐ,గ.ణ.ల,వీ,శ.ష, 
రి. గావిభాసిత_వ, ణావిభూషీత_ణ ; ss ణగోవళోధిత-బఒ,క ఖ. 
గండ ; ఇాధిళొభిత-మఘ.రయు, 4 పరాక్రమ విగహులైన వారలక౯ా - ఎ.ఐ ఓ 
5. లోన నవిలంఘ్య న. ; లోవలనలంఘ్య-రు, 6, నోర్యగళా - ఖ,ణ.ల, 


1. ననుద్యూత పరాజిశుల  అ.ఇ.ఈ.క ఖ.గ.ఘ రు.డ.ణ.వీ. 2. చేసి వెలున 
రించుట కార్యం -- అ.ఏ.జౌ.ఘ.రు ; గావించి భూమి వెలువరించుట  ఉ ప్ర 
జెసి భూమి వెలువరించుట కార్యం - ల.శ,వ. కి. చేశనిర్వాసితులం -- ఆ.ఇ. 
ఈ.ఊ క.ఖ.గ; దేశనివృచ్తులం —- ఎ.వి. ణ ; నవీరళదేళనివాసితుల _- ట. 
4. డెట్టకేనియు దానికొడంబడి _ పెక్కు (పతులు. పునర్హ్యూతము విషయమున 


275 


273 


DTT 


2175 


276 


Pf 


సభాసర్వము..._ ద్వితీయాశ్వాసము 


యప్పుడ 'యనుద్యూతార్లంబు ధర్మీనందనుం "దోడి తరం (బాతికామిం 
బంచినం కవిత్స ని మమోగంబును *విధి ని యోగంబు నతికమింప 10నణుసయని, 


| నృపవరు. డనుజులు(6 దానును, [దుపద 1తనూజయు (6 2 వియంబుతో 


నరిగానువా 
స్తి'పురంబునకు నేన, న్వవత ేజనహృదయములకు సంతావముగక. 


అం దెప్పటియట్ల ధృతరాష్ట్ర 'నిర్శితస ఖాసీనులై *యున్నంత ినఖిమశా 


తుం డెన శకునీకిత వుండు ధర్శరాజున కిట్లని యె, 


శరన సంపద రాజ్యంబున, దినకర తేజుండు “మిమ్ము ధృతరాష్ట్ర (డు పెం 


పున( *బూజించెం గావున, జన దింకను "వా ని నొడ్డి సరి| కీడింపకా. 


భీష్ముడు తన అసమ్మతిని వెలిబుచ్చుట గాంధారి ధృత రాస్ట్రునకు హితబోధ గావిం 
చుట - ఇత్యాదులు మూలమున(6 గలవు, దురోధ నునిత్యజించి కులమును 
రకీంపుమని గాంధారి బోధించినది. ఈవిషయము శెలు(గున లుప్తము ల పున 
ర్ల్యూశార్థంబుగ [గా -- పెక్కు పతులు రీ. తనయుం _ పెక్కు (పతులు. 
Re దోడొనితేర - 'పెక్కుపతులు 8 వాడింద పన్థపురంబునకుం జని ధృత 
రాష్ట్ట్రశాననం జెరింగించిన విని ధర్మతనయుండు తమ్ములు చానును పిత్స_ఛ. 
జరు.ణల ధర్శజుని మార్షమునం దే [పాతికామి కలిసినట్లు మూలమ.నం గలదు, 
తతోవ్యూధ్వగతంపార్థం [పాతికామీయుధిప్టిరమ్‌ భం. 2-671 $. విధినియో 
గంబు కొన్ని |పతులలోలేదు. కాని మూలమున ధాతుర్నియోగాత్‌ 
భూతాని ప్రాప్నువంతి శుభాశుభే ననివృ త్తి స్తయోరసస్తి దెవితవ్యం పునర్యది అని 
కలదు. భం 2.67.8 10 గాదని యిప్పుడకదలి _ ఆ.ఇ.ఈ.పజె ఛజ.రయు.శమ 


1. తనూజయును [బియముతో నరిగికి _ ౬ఒ కొ.భు.ట.డ-ణ, తనూజయును 
బీతితో నరిగిరి __ గ.రు; తనూజయును ముదముతో నరిగిరి _ణ లి. [బియం 
బుతో నరిగరి _ చెక్కు పతులు. [పియంబుతో ముదముతో అనుభావము మూల 
మునలేదు లి. పురమునకు నిశ్ళష - ఖ.డ 4 జనములకు పృాదయనం తాపము 
గాన్‌ - పంబొ. 5 సంతోషముగకా - అని పెక్కు (పతులు. కాని అది మూల 
నిరుద్ధము. వ్యధయఎతిన్మ చేశాంసి సువ్భాదాం భం. 2.67.6 


l నిర్మితం బై న సభామంబపమున (మండపంబున)-వీ.శళ. మ, | యిష్ట సంశావణ 
[కీడా సంరంభంబున నున్నయవసరంబున —_ ఉ,ల; యిష్ట వినోదంబు లనున ర 
ల. నభినముతాఊఈంబులుగొౌనీ _ ఎక్కు (పతులు 


లు ఎ పెక్కు (పతులు ; సంపదలును రాజంము = ఐట. 
-- ఇ, శీ. దానుజూచె _ అ;యొప్పించెం -- ఉ; 
నిప్పించెం -- స. కీ. దాని _- ఈ.టఊ.క.ఘ.ణ. 


278 


279 


శీమదాం(ధమహాభారత వః 718 


న. ఇది *ేయపూలర్వంబై న పణంబు ౫దీనినొడ్డి యోటువడిన వార లజినవల్మ_ 


లంజులు గట్టి “వన్యమూలఫలాశను లై బ9వ్మాచర్యంబునం బం డెం జేండ్లు 
వనవాసంబు “సేసి *పదుమూం.డగు నే-డు జనపదంబున 6నజ్ఞూత వాసంబు 
నేనీ "యంచెఆుంగం బడిరేని వెండియుం జం డెం డేండ్లు వవవాసంజు 
నొక్కు యేం డళ్లుత వాసంబు. 'జేయుచుండువా రిట్లోపు!9దేని 11జూదం 
12బ్రాడుద మనిశ "ననుద్యూశార్గం చేబావూతుండనై మగుడ నగునే 


యని, 


ఎట్‌ ధర్భృరాడు కకునితో లెంఢథవోమాటు వాదం థొడుది :_ 
సం. 2-67.21 


. ధర్ముసుతు. 1డొడ్డి శకుని”క, ధర్మస్థితి నోటువడియె *_దెవముచెయిదిన్‌ 


నిర్మిత మయిన శుఖాళుభ, కర్మఫలం జెట్లు దేహి *గచవం గ నేర్చు౯. 


1. యొక్కయపవూర్వం _ ఉ ఎ.ఐ ఒ.ఘ.రు ల; ఈ యపూర్వుంబయిన పణంబున 
నోటువడినవారలు _ ఆ.ఇ.ఈ 2 దీననోటువడిన _ ఆ.బె,ఘ. కి. కంద _ 
శపష.ల. ఓ సేయువారు _ ణ. 5. పదమూడన ___- ఇ.ఉ.ఊ.ఐలె.ణ,వీ.శ.ష 
6. నెరులరుంగకుండ నజ్ఞాత _ ల.వీశ.ష. 7. యం చెవ్వరు నెరుంగకుండనుండి, 
యెరింగిరేనియు ___ ఊఏ.జా.ణ ర. చేసి పదమూడవ (గు ఏ) నేడు జశపదంబున 
నజ్ఞాత -- కొన్ని [పతులు 0. నది యిట్లోపు దేని . కొన్ని (పతులు. వనవాసాజ్ఞాత 
వా సములు సక్రమముగా చెళ వేర్చినచో నురల తమ శాపమును తాము. ఓడిన 
వారు పడయగలరని మూలమున. గలదు. ఆయంశ మిందు లోపించినది. 
మణీయు భీష్మ (దోణ బాహ్లిక సోమదశ్శ వికర్ల యుయుత్సాదులును గాంధారీ 
ద్రౌపదీ కుంతీ చేవులును, పునర్జ్యూతమునః బవోర్తి రింప వలదని ధర్మజునకు బోధించి 





స్ట మూలమున, గలదు. త్త శేలు(గున లోపించినది. 10. దుేశేని __ పెకు 

రౌ 
(పతులు. ll, యొడ్డిజాదం...ఇ. ఈ. ఉ ఏ .క.ఖ.గ,.ణ 12, బాడుమనిన - పెక్కు 
(పతులు 19. విధి పేరితుండై ననుద్యూ (పునర్జ్యూ) — ఎ,ఐ.ఓ క.ఖ,గంట,డ. 


14. బుగా విలువంబడి మగుడ - శ.ష. 15. సనా రకల; 


1. డాడి - ఎ.ఐంఓ.క,డ.వ. 2. యధర్శస్థితి _ ణ లి. దైవముచేతన్‌ సెక్కు 
(పతులు ; దైవ వశమునళా - ఊ; దై వోపవాతి౯ా వ. 4. గడప గనోవున్‌ ఆజ 
హ్‌ గడవగవచ్చున్‌ వ. 


14 


280 


281 


22 


బిరిలి 


251 


252 


LD 
uD 


సభాపర్వ మ___ద్వి తీయాశ్వా సము 


. "అంత ననుద్యూత పరా*జితు లయిన పొండవులు దమీరాజ్యోపవభోో గంబులు 


విశ్రీశ్సి *వి పసుహృ ద్చాంధవ జనానుగమ్యమాను లయి వాంబునకుం 
ఆ ష్ష్‌ 4 ఇట అభ ( నా గో ॥ 6 

న్‌ సమకట్టి ఫీష్మ ధృత రాష్ట్ర విదుర కృ [దోణాచార్యుల నామం తిం 

చిన విదురుం డిట్లనియె. 


, వనవాస పరి క్లేశం, బున కోపదు కుంలిదేవి భోజాత్మజ గా 


వున నాగ్భవామున నుండెడు, ననవరతము 2 కితో మదభ్యర్చిత యొ. 


ధర్భజ్ఞుండవు నీవు! వెర్మి( బరా కమాధనుండు తెల్టీమ్నుం డిం|దతనయు( డఖల 


యుద్దవిశారదుం *డిద్దయశళోనిధి నకులు(డర్జాఢ్యుండు [వకటబుద్ది 
చెంతయు “సంయమవంతు(డు సవాదేవు( డ ధ్యాత్మవిద్య నా రాధ్యు( డెందు 
ననఘుండు ధామ్యుండు విను! తార్ధధర్మంబులందు విచతణ సుందరాంగి 


[దుపదోతనయ యిట్లు వివులగుణాళి క,నోన్యహితుల రగుట నన్యు లుర్వి 
నాదరిం!ిప(గాక భేదింప నోపెడు. వారు గలరె 11వి.మ్ము ధీరమతుల. 


మజియు. గృష్షడై పపాయనుచేత శిడితులరు. 'నారదుచేత రఊీతులరు 
పఏీకుం బురోహితుండు ఛథ"మ్యుండు “దె వమానుషసంపన్ను లరు వేపులప"రా 
[కమంబులం* జేసి రాజులను ధర్భచరతంబునం చెసి బ్ఫుషహు లను మవా_త్త్వ్వంబు 


1 కట్లు పునర్యూత--- పెక్కు[పతులు 2. జిత్సులెపా ఎ ఘ.రుణ, 
వ్ర రాజ్యభోగంబులు -- ఊ.ఒ.క.గ.రు త్త నిప-ఏ భ్‌ జం ఇ [వతులలో లేదు 
ఫ్‌ జనోపాస్యమునులయి hes SS ధౌమ్యాాది పజానుగమ్య — ల 
6. వీడ్కొనినన (య జాతశ త్రునకు విదురుం డిజినియె —_ పెక్కు (పతులు. 


1. కృతాయాసంబున__ఒ. ౩. |పీతితో _ జ; భక్తి తోడ నభ్యర్చిత యె --ఎ.ణ; 
భ క్కి తోమదర్శ్చిత యగుచున్‌ __కభూ 


1. నెమ్మి EE ధర్మ__ఘ. ర మనుడు ఖలు ర మర ముడిం[ద Ee 
అప.ఐబజాక,గ. 4. డిందకేజోనిధి --- ఆఇఖ ; డిద్దలేజోనిధి _. పెక్కు 
[పతులు క. డర్జజ్జుండు--- పెక్కు పతులు. రి. సద్దుణ_ఈ రు ల , విజ్ఞాన 
అ ఎ.జొ.ఘ ; విక్రమ__ఖ ; వలన 1 మర్గధర్మం__ఎ.ణ , అార్థధర్ముండు 
నెందు-భ. రి రాజతనయ విపుల.-ఎఐణ.లశ.వష 9. లనంగ నన్యు enn 
ఎ.ణ. 10. చికాక_ పెక్కు (పతులు. 11. యిట్టి ధీరమతుల _ అ 


1. నారాయణుచేత రడితులరు, నారదుచేత నిరికుతులరు __ పెక్కు పతులు. 
2. మీరుదై వమానుష _ అ.ఐఒజె.ఘచ లి మీబల -- పెక్కు పతులు. 
4, జేసిరాజులరు... *.. బుషులను ... కుబేరాదుల ,.. జయించినవారలు _ అని 


284 


285 


“266 


౭m 


శ్రీ మదాం(ధమహాభారతము 715 


నం జేసి కుబేర వాసవాదులను జయించిన వారలరు మిమ్ము భూమియు 
గాడ్పును జం దాదిత్యులు నెల్ల కాలము రఊంచుచు నుంజెడ మెల్ల 

అన 6 7 
కార్య ంబులయందును న| పమత్తుల రయి వదర్తిల్దునది భవత్పునర్జర్శ న 
మ య్యెడ మరుగుండని రికర్యైపిన గురువృభ్రానుమతంబునం దమ తల్లి 
చరణంబులకు మొక్కినం గొడుకు 10ల. 


| అధిక లజ్ఞావన తాస్యుల 1న వపగళతాభర*ణాంబరుల ధర్మపరుల నజిన 


వల్క_లధారుల వరముని వేముల. జాండుకుమారుల *ేభానునికుల. 
జాచి దుఃఖత యయి సుతులాక యిట్టి దుర్వుసనోవవాతులై నవారి మిమ్ము. 
జూడక ముందట సురలోకమున శకేంగి పాండుభూవతి పుణ్య థాగి యయ్యు 


. భరి బతితోన*పోవం దపంబుసేసె, నూది యే నేల పోవక మందభాగ్య 


“నయితినని విలాపిరీచుచు నపుడుగుంతి, యేడ్చె దుఃఖతులగుచుండ నెల్ల 


వారు. 


. *మజీయును. 


మత్తకోకిలము. వీర లిట్లు లనాథులై మునివృ త్తి *నుండెడువారె వో 
ద్యార కాపుర*నాథ కేశవ దైత్య భేది భవత్సచదాం 


కొన్ని (వతులు, 5, నెప్పుడు రథీంచుచుం డెద రెల్ల — పెక్కు (పతులు; నెప్పుడు 
రకశించు-డ,. 6 -రె_యుండునది ర్లు. Ta నంబ య్యెడుమని.__-ఉ, ఊ.ఏ రు; 
నమ య్యెడుమని -- ఇ.ఈఏబఒబొ ఖ.గ. ర. పని(ంచి)చిన-_ ఎ ఒ.క డ,.ణ, లి, నృద్ద 
జనానుమత్తులి _ అ.ఆ.ఇ.ఈ ఏఐ ఒ.జా.గ.ఘ.రయు ణ.ల. 10. ల జూచి _ కొన్ని 
(పతులు. 


వు 


1. మణిభూషణాంబర రహితులు నగుచునజిన __ ణ, 2. ణాను లేవనాంబరు 
లనబిన __- ఉదర్ము.వీ లకి. భరత నీభుల _ ఈ.బజా ; భరతవిభుల - వీ; భరత 
కులుల_అ. 4. నరుగ__ కొన్ని (పతులు. 5. నని విలాపింపుచును విశాలాడీ 
కుంతి _ డ. రి. చి లోలా& గొంతికొన్ని (వతులు. 7. చుండిరెల్లవారు-- 
అ ఉ.బొ.చ.ణ 


1. ఈ వచనము కొన్ని పితులలో లేదు ; ఇట్లు గొంతి ళోకా (కాంత యగుచు 
మరియును  జఉ.ల. 


1. బొందెడు  ఆ.ఇ.ఏ.జొ.చ.జ ; బోయెడు--క.,ఖస. ి, వాన-కొన్ని పతులు, 


716 


287 


2వ వ 


289 


290 


291 


nm 
0 
- 


ద్వితీయాశ్వా సము... సభాపర్వవణ 


భోరువో]శితు లై లె న ివీకలం బూని కానక యుండగా 
గారుణీధర నీకు ధర్ముు వె ధర్మశ*నిర్మలమానసా. 


తరలము. 1అమ్‌తసత్తు్వులు ధర్శ్మమూక్తు లవార్పతి పతిముల్‌ రెపు 
[దుమేహుతాళను లాపగేయు (డు [(దోణుండున్‌ మిదురుండు గె 
తముడు నుండల ధర్మ మార్గము దప్ప వాడి యె పాండవో 

i అ “qd అ అగ 5 
తృము"లు రాష్ట్ర ని వాన యూగ్యుల్‌ ఛా ర్త శాష్ట్రు9ల వంచనన్‌ ”. 


. అన్న సవాదేవ నీవును, నన్నలతో నరా 'దయ్వ యట నడవుల కీ 


లి 
వున్నను *నుతు లందణు నిం, దున్నట్టుల తే నాకు; జ తమూఆడియుండున్‌ . 


. అనుచు శోకా కాంత యయి కుంతీ*దేవి ద=కు వినయవినవి.తో త్తమాంగ 


యయిన పాంచాలిం జూచి,*జాస్పజలంబు ఆురుల నిట్లనియె. నానాటి 


. ధవశాత నీకతంబున(, అవి తమై [దుపదకులము. 2 చాండుకులంబున్‌ 


*భువనముల వెలి(7 సీవు,దృవ మౌటను జొచ్చుటను శుభస్టితితోడన్‌. 


. పురుషవృషభు లయిన పురుషులతోడన, యరిగి పరమభ క్రిం బరిచరింప. 


తో వల గనుటు వు పుణ్యాంజు సేసితి,వంచుం (బీతి. గాగిలించుకొనియె. 


లీ వారల - ఎ.జాఛ.రు. 4 నిర్ణయమానసా _ వ 


1. అమితనిళృలజాహుసత్తుల వాట 2 కురారులునాప-ణ సన; కురారకులాప_ 
లు; పరశ్వథులాప_ఉ ఏ గ. sa లర జ్యనివాన ప్రల కొన్ని పతులు 4. వియోగ 
యోగ్యు లన. వ్‌ ఈ పచ్యాంతమున. అని మరియును_ట ; అనీ కుంతి మరియు 
నిక్లని యి — 9 


1! వన్నయడవులకునునీ _ చెక్కు (పతులు. వ్ర నానుతులందరు నున్న ఫ్లు (కు) 
కు _ ఖడ , నాసుతులందరు నున్నట్టులు-ణ. ఏ, నామనంబున నూకతడి..ఐ ఓ. 


1. చవి వినయ _ పెక్కు [పతులు ; దేవివనయావనతో త్త __ ల. ౨. భావ్చ 
కణంబులా రాల--ణ ; బాష్పపూరిత లోచనయగుచు __ ఆ, 


1: re అక కులు 2 చాండవ కులమున్‌ __ పెక్కు (పతులు. 
వ్‌ భఘువనమున _ ణి. ప్రీ వుద్భవిల్లుట | డు]ను _ అ.ఇ.ఈ ఉ ఊ.ఏ ఏ జె.గ. 


౯౧ సా ధ్వానీవు పుణ్యంబు సేసితివనుచు గృష్ష 7గగిటందు చేరె - ౪ గాంచి 
గత్నవై తని కాగిలించికొనియె _ గోడలిగొడుకుల. గుంతిచేవి _ట. ౨. 


ఆ. వనవాసకాలమునందు సవారేవుని నాదరముళో జూచుకొనవలయు 
తక | చౌవకికి కుంతియా జేశించినట్లు వమూలమున6(గలదు. 


292 


298 


294 


295 


296 


292 


299 


294 


295 


296 


శ్రీమదాంధమహాభారతము 717 


. ఆని యిట్లు కోడలిం గొడుకులను దీవించి కుంతీదేవి విదురుగ్భవాంబుక 


నుండ నంత. 


. పతులపితు(ద మందగతి ముక్త కేశియె,.పోవుడాని |దుపదపు త్తి). జూచి 


వంత గార వేందునంతిపురంబున, వార లెల్ల( దలలు వాంచి రడలి. 


ధరషుతనయు పిళమి౬ద( దమ్ములు నలువురు, నరుగుచుండి తతృభాంతరమున 


జనులు వినుచునుండ 1సంభృత కోధుతై , పలికి రధిక పరుషఖభాషణముల. 


సావానమున మచ్చాహుగ, చావాతి దుర్యోధనాదు లగు రిపుల జగ 
ద్దోహుల( జంపుదు నత్యు, (గాహావమున వారిహారాదు లడ్లం ఇ నవ్‌. 


1 అ a అ / ౮ 
. శదుష్టచిత్తుండై న కష్టు దుర్యోధను, శిరము దన్ను వాండ ధరణిం గూల్చి 


హీను(డ న దుస్ఫసేనుని వధియించి, వే(డిర క్ర మానువాండ(ం గడంగి. 


1 అనియిట్లు __ పెక్కు (ప్రతులలో లేదు. ఇవ్విధంబున వారికి ననుజ్ఞ యిచ్చి 
న జ్‌ యం జో 
కుంతి దివి ప ఐ.టఓట-రుు జను, \ 


1. వంత-_ఉ,.ఏ.ఐ.బ.గ,రు.పీ.శ.న,న ; యంత వాన కొన్ని [పతులు, 1. 
అస్లాం త్వద్భ ప పూ'ర్వాం ళం (వజంతీం పద్భిరేవచ | ఏక వస్తాం రుదంతీం తాం 
ముక్త శేళిం రజన్నలామ్‌ || ద్భష్వా తదా స్రాయస్సర్వా ఐవర్శవదనా భృశమ్‌ విలప్య 
బహుధా మాహత్‌ రుఃఖళోశీనపీడితాః సి,పి.ఎస్‌ 70.29, 2. భారతానాం 
త్రయః నర్వా గాంధథార్యాసపాసంగశాః |పొ|కోళన్‌ భి రవం త తద్భృష్ట్ర్వాక్ళ హాం 
సభాగతామ. భం. 2_.72__19. 


1. సంభమాకాంతుల్రై -- ఉభఛం.ర్చు, "కొరవులలో నొకనిని పతిగా వరింపుమని 

[చౌపదికి దుశ్ళాసనుండు చెప్పుటయు, పిమ్మట దుర్యోధనుడు _దౌపదిని నిందా 

వాక్యములు వల్కుటయు మూలమునంగలపు, 

1. శ,తులము;దోహుల ఇ; ఖలుల -- న; నుతుల, శకుల - కొన్ని 
పనన న 

(పతులు. 


1. ఈపద్యము RS Mn (పతులలో మాత మే కలదు. కాని యీూవిషయము 
మూలమునం గలదు. సుయోధన మిమం పావంహంతాస్సి గదయాయుధి శిరః 
పారేన చాసాంవా మధిష్థాస్యామి భూతలే. 268.28. యదివతసి భిళ్వాతే నపి 
బేచ్ళ్చోణితంర ణే ఛార్తరాష్ట్రాాన్‌ రణేవాశ్వా మిషశాం సర్వధన్వినామ్‌ శమం 
గంతాస్మి నచిళాత్సత్య మే త దృవీమివః 1_68.21నుండి 22 వటుకు. 


718 


వీల మ, 


298 క. 


౨299 వ. 


800 సీ. 


297 


298 


299 


800 


నభాపర్వ మా__ద్వి క యాశ్వాసము 


1కనకోర్వీధరపానుపారరుచిమ దాండీవనిర్ము క్ష ప 
త్హి9నిపీళారుణవారి శేషము. బత తి వాతముల్‌ (చావు న 
య్యని నాతోడ( జతుర్ణశాబ్ద్బమున మాళై పోరు కర్ణాదిదు 
ర్షనసంఘంబుల కేమార్తురం దునుముదున్‌ సంగామకంగంబునన్‌ . 


1మాయాద్యూతంబున ని 5 ని, క్షయులంగా మమ్ము నిట్లు సేసిన ఖలు న 
న్యాయపరు శకుని నన్మ,తాయక జితివాన్తు. జేసి - చంపుడు *మాబిన్‌. 


అని ఖీమార్తుననకులసవా దేవు*ఓలును విజృంభించి కృత [పతిజ్ఞులై రట్లు 
పాండవులు పరిత్య క్త*విభవు లయి నిజాయుధంబులు ధరించి గజపురంబు 
వలువడి రంత. 


“ధృత రాష్ట్ర విభుని మందిరమున నఅచుచు( 2బఅచె గోమాయువుల్‌ పట్ట 
రిప్ట్రగల 
ీయ|[పద&ిణఇముగా నయ్యె నుల్కాపాత *మపమెఘమై యున్న యంబర 
మున 


1 ఈపద్యమునకు వెనుక అని ఖీమసేనుండు పలికిన ఆనువచనము ___ వీ.ళ.మష 
పతులలోకలదు. వ, మ _ ఆమ లి. [దుంతు ఘోరబలవత్సం 


[గౌమ — ఈ.ఎ.ఐ ఒ.క ఖ ఘ ఛ.య,డల; [దుంతునను విలవత్సం[గామ రకా 
ఆ ఇ.ఊ, 


1 దినికిముందు “అనియర్థునుండు పలికిని _ అను వచనము కళ ,వ. (పతులలో 
కలదు నకుల సవారేవులు వేర్వేరుగా శపధములు పల్కినట్లు మూలమునంగలమ_ 
భం--2--66/87 1. నవానెవుళకు: 

265 /42_44 నకులుడు. 
2 సత్తువ = ఈ.ఎ.ఐ ఒక. తీ. నాజి౯ -- పెక్కు (పతులు. 


1.లు విజృంభించి _ సెక్కు. పతులు, వ. పరిచరవిభవు - ఉవ ; విభవులయి 
గజపురంబు వెలువడీన ___ ఉ.ఓ ఛ.జ (ప్రతులు తప్ప తక్కిన (పతులు. 


న. అ సి అర 
క్షే, ధృత రాష్ట్ర (స్ట) రాజమందిరమున _ అ.ఇ ఉ.ఊ,ఐ.ఒ ఎ.క.ఖ,ఘ.చ.డ. 
వ. బరగె = ఆ.ఈ.ఎ.ఏ.క చ.ట ; బరతెంచెనక్కలు _- అఆ. 8. పగలు -- 
కొన్ని (పతులు. 4, న|పదతిణ — కొన్ని (పతులు ; య|పదశిణమయ్యె 


నగ్నులుల్కా = ఉఎ.ఐ.ఒ.ఖ.ల.స. "లి మప మేఘమయ్యును నంబర - ఏఓ ఖ.గ. 
మప మేఘమయ్యునయ్యం బర --ణ ; మతి నిర్మలంబగునంబర _ ఉ; మతి నిర్మలం 


801 


909 


80! 


802 


శీమదాం[ధమహాభారత ము 719 


రనిద్యుత్సహ్మాసముల్‌. వలసి ల్లె "మటి రాహు పర్వంబు కిగాకయ భాను, 
బై 

భూకంప మయ్యె నప్పుడు సభాంతరమున నరు లెల్ల వినుచుండ నార 
దుండు 


ఆ. పలి? నద్భుతముగ( బదునాలు**గవయేండు, భారతాజి యగు నపారవీరు 


లయిన పాండవులు జయం బందుదురు !2ఫీవు, మఘవసుతుల 13వి క్రమమున 
ననుచు. 


. ధృత రాష్టు9ం'డును దాసీ నంతయు విని కొడుకుల దుర్హయంబుల 3 నింక 


నెట్టి యరిష్టంబులు “పుశుడునో యని "కగచుచు విదురుం బిలిచి ధౌమ్య 
(దౌపదీ 7సహితు లయిన పాండవు “లెట్లు వోయి రని యడిగిన నతనికి 
విదురుం డిట్లనియె. 


_: విదురుడు ధృత రాష్టు)నవం వొండవు లడవితి( 
లోయినో రీతి సెవ్ఫుటు =. 
సరః. 2 (18 


. వదననరోజంబు 'వస్తా)ంతమున? గప్పి కొని“్యేలా ధర్భ్మనందను(డు 


మఠియు 
బైన యంబర ౬. ఎరు. 0. విద్యుత్సవా[సంబు = అ.కఈ.ఉ.ఊ.చరు. 7 
రాహువుపర్యంబు ౬ ఆచ, 8, గాకయు _ గు. పౌ; కొన్ని (పతులు ; 


లేకయు _ కభూ. 9 గప్పి  9ఇ.ఈ,ఏ.గ.గు,య.ట ణ.శ ప. పొ. 10. నరు 
లెల్ల - పెక్కు (పతులు ; పరు నెల్ల మో (ఈ పాఠము సర్వయతి నియమునకు 
భంగకరము ఏ) 11. డగునేటి _. ఉఖ.ల; గగునేడు __ ఈ,ఊ.ఎ.ప.ఐ,ఓ.క. 
గ.చ.రు. 12. థీమసేన మఘవనుతులచేశ జేసి - అ.ఇ.ఈ ఏ.గ భు. 1ని. విక 
మమున చేసి __ ఉ.ఊ,ఎ,ఐ ఒ.క.ఖ.డ.ల.వీ.శ.ష., 


1. డుదాని _. అ.ఈ.ఎ.క ఖ,ఘ.ణ. 2. కులు సేయు దుర్ణయంబున _ ఆ.క,ఊ. 
ఎఐ ఓ కొ,ర్వు ; కులవలని దు యంబున_ఒ.చ.ట ; కులుచేసిన దుర్గ యంబున _ ల. 
లి. నింక నేను, నింకేమి, నింకె __ భిన్నపతులు +. వుట్టునో  కొన్ని|వతులు 
ర. వగచి _ అ.9.ఈ ఏ.ఒ.గ. .య.ల. 6. బిలిపించి _ అ.ఈ.ఉఊ.ఐ.ఒ క.ఖ.డ.ల; 
బిలుపింది - న; బిలచి - ఐ. 7. సహితులయి పాండవు - పెక్కు (పతులు. 


8. లెవ్విధంబున _ ఉ; లెందు -- క.ఖడ. 9 నవిదురుం -- పెక్కు (పతులు; 
నవానికి విదురుం _. క.ఖ ల, 


1. వ్యన్ర్రంబుననుగప్పి _ ఈ; వస్తా౦ర్ధమున __ ఉట, ల. పోయె _ట. 


809 


804 


805 


908 


504 


806 


సభాసర్వ మా _ ద్వి తీ యాళ్వా సము 


ఫీమళాహులు రెండు *బెద్దలుగా. కాచి ఘనసత్తుు( డమ్మరు త్తనయు, 

డరిగె 
నిసుము చల్లుచు నమశేందోపుత్తు")(డు వోయె భూశేణులి_ప్తశరీరు(డగుచు 
నకులుండు *ననియె మానక లజ్జ జెసి యధోవక్తు)(డై సవాదేవు( డరి7 


. 6వివృత కేశ భరము 7 వేలంగ (దొపది,సనియె రౌ దయామ్యసామగాన 


ముఖరి తాను డగుచు (మోలీ ధామ్యుం, డే, 'నకలజనులు శళోళజలధి. 
చేల: 


. అనిన నేల వార లరిగి రని యడిగిన విదురుం డిట్లనియె, 


. 1నీకాదుకు నికాతి. జేసీ య, పాకొత2రాజ్యు6 డయి ధర్నవతి నిజరూజా 
లీ ల ఫీ ఠి 


లోకన *జనదావాభయ ఎ వ్యాకులు. డై చనియె దృష్టి వారించి వడిన్‌. 


. సమరమున జాహుబలద ,రృము 1మెజయం గంటి ననుచు *ఇజాపహు అలతివిశా 


లములుగ( జేయుచు నరి?ను, సమీరజు. డ రాతిఖీతిసంజననుం డై . 


ల, బెద్దలుగాంజూచి వొ; జెద్దయుగాజాశ వ. బెద్దలుగా6 జని = శ వునా; 
బెద్దలుగా(జాచి -_ ర షు నూనుడు డు ర" బో యమాొనక. ఎ తతః 
చశాచూనక ఆఆ ఘు. భో యనూరక ఆజా ఆప ననీయమానన డడ. 6 


వికృత కేశ _ ఊ. బె గ.భఘచ.ణశ,వ మూలాను గుణము కాదు కృష్ణాేేశై ః 
(వతిచ్భాద్య ముఖమాయతలోచనా అని మూలము భం,2-71.6. 7. వలు 
Hof = కము - 61 ధామ్యుడరి” _- అ ఈ.పఐ ఘంర్వు.ల, లి. నఖలజనులు 
విస్మయంబునొంద ఆ పెక్కు (పతులు 

Ww 


1. అనిన నప్టేలవారలి (ల) వ్విధంబున నరిగిరని యడిగిన ధృత రాషస్ట్ట్రనకు విదురుం 
డిట్లనియె — పెక్కు (పతులు. ౮ 


1. నీ కొడుకుల దగునికృతినపాకృ్ళత -_. పెక్కు (పతులు; నీ కొడుకులచేని 
కృతిన పాక్ళత అనక మ ఎల; విభవుండుధ ర్భ య్యా, (కు రే. ఘనదాహా __ ణ 
శ, వ్యాకుల మశినరి7 దృష్టి --. పెక్కు (పతులు ; వ్యాకులగతి _- ఇ.ఉ.క.ఖడ 


1. మరయగగంటి _ ఇ.ఈ ఉ.ఊ.ఏ.ఒ బె.డణ; చూపను,గగంటి _ ఖ-వీ.ళ.వ, 
౨ బాహులు సువిశాల _ ఊ ఎ వ.ఐ జొ.క ఖగ.డ ; బాహులొగి __ ఇ.ఈ.ఘ, 
ఛ.రయు.ల. 8. భయదసంవాననుండై - శవన; భయదనంశీలుండై స, 


క్రీ06 క. 


807 వ. 


808 చచ. 


806 


807 


808 


శ్రీ మదాంధ్రమహాభారతమా 721 


1వజచలవ నింతికంచుం, దలుచుగ చాణంబు లేసి తడయక ేపగలిం 
"జెజుతు నని యినుము చల్లుచు, నుజుక ధనంజయురేడు రణీజ యోన్నతు. 
డరిగ౯. 


1మజి 2దుఃఖానుభావంబున కనుచితం జై న కతన సుందరరూపంబు సూచి 
జనులు *దుఃఖింపకుండవలయు నని ధూళిధూసరితీశరీరుండై నకులుం 
6డరిగ దీనం బై న, తనయాననంబు సూచిన వారికి నెల్ల నెగ్గగు నని 
కియవనతవదనుం డయి సవాదేవుం *డరి”. 


1తడిసిన యేకవ(న్త్రపరిధానముతోడ విముక్త శేశియె 

2శాడరుచు దుఃఖిఖభావమున *దోవది వోయె మవో్‌వావంబునం 
బడిన ని జేళీమి _త్ర నుతబంధుజనంబుల కోక వేదనం 

గడుకొని కియట్ల 'యేంగుదురు కౌరవథామిను “లన్విధంబునకా. 


1. వెఅచటువ ..ల.న, 2 కంశును - పెక్కు (పతులు. లి రిపులన్‌ ___ 
ఎ.ణ. శ. డమిత రణోన్నతుడరిగ౯ా యు ; డురణజయోన్నతినరిగెన్‌ ల 
ర్‌ం జయోద్ధతు డర6ర7న్‌ _-ఉఘ; జయోన్నదు ఆరిగెన్‌ కః జ యోన్ముఖు 
డరిగెన్‌ _ ఖ. 


1. మరియును __ కొన్ని పతులు, ఏ. దుఃఖానుభావంబున _-- ఇ'ఉ.టఊు ఐ.మ. 
చ.ర్హు.వీశ మ; దుఃఖానుభవంబున - వా. లి. తన - కొన్నింటలేదు. 
4. దుఃఖింపకుండ ధూళిధూసరిత --- వెక్కు[పతులు. ల్‌. వదనుండై -- చ. 
మూలవిరుద్ధము | ధకాళిధూనరిత వదనుడు - అనునది మూలము ననునరించి 
సహాచేవునకు వంర్తించుచున్నది. మాదీపుత్రః నహదేవో ముఖమాలిష్యగచ్చతి 
2_71_4. 6. డు చనియె _ ఎ.ఎఐ.ఒ.క-చ. 7. వారిశెల్ల నెగ్గగు - పెక్కు 
(పతులు. 8, తలవాంచి సవాదేవుం డరి7 - "పెక్కు పతులు. మాదిపు[త 
సవా దేవో ముఖమాలిష్యగచ్చతి. ౨.1.4. 9. డరిగి మరియును ___ అని 
కొన్ని[పతులు. 


1, తడయక ._ ఆ.ఇ.ఒ.ఖమఘ'చ. 2. తొడరిన _ ఉ.జొ- రి. ఛారమున. 
అ.ఈ.ఉ.ల, 4. (చౌపది ఎ. పెక్కు (పతులు. ర. రణంబునేకా -- అ. 
6, పుత్త 9 సఖ బంధు _ ఏ+క.ఖ,గ ; పుత్తనఖిబంధు -డ' 17. శోకవేదనల్‌ గడు 
కొనియుండ నేగుదురు.-ణ. ర. యిట్లయేగుదురు _ కొన్ని పతులు ; యిట్టు 
లేగుదురు._వీ.శ.ష. 9. లను దెల్పుచుకజా--ప.ఒ.గ.ఘ.వ.ళశ.మ.న. 


391—46 


722 


809 


810 
811 


12 


818 


809 


310 


81! 


812 


818 


క్ర, 


సభాపర్వము.__ద్వి తీయాశ్యా సమా 


భారతరణవాతు లగుకురు, భూరుల పరలోకవిధులు 'నూచించి [కియా 
2పారగు (డు ధామ్యుండరిగ విచారజ్జుండు శాదయామ్య *సా మోద్దీతిన్‌ | 


= అనిన విని ధృత రాష్ట్ర)ండు దుఃఖతుం2డయి. 


తరలము. సమర*ళూరులు పాండవుల్‌ జితళ్యశు ?లున్న తచిత్తు లు 
త్తములు వాొరలతోడి'వై రము ధర్మయు క్రి గరం బయు 

కము (పజాతయశకారణం బని తద్దయున్‌ భయ మందుచున్‌ . 
*విమను.డై. పడియుండె వా యని వెచ్చ నూర్చుచు విన్నచె . 


. 'అట్లు వగచుచున్న ధృతరాష్ట్రు9 నకు *సంజయుం డిట్లనియె. 
య లు ap) 


పాండు!కుమారుల( బరమధార్శికులని వగవక రాష్ట్ర్రంబు వలన, బాపి 
2వసుపూర్ణ మైన యివ్వసుమతి సేకొంటి 3వసుధేశ నీకింక వగవనెల 

కోలశజ విదుర గంగా*సుత "(ప్రభృతులు 6వారింప వారింప వశముగాక 
కర్ణ గాంఛారుల కణిపులు విని వార కపకారియయ్యె ని యాత్మజుండు 


1, సూచించు! కియన్‌ — ఐ.క.జడ,ణ,స. 2. ధీరుడు ధౌమ్యుడు ధర్మవి - 
అ.ఇ-ఈ ఎ.ఏ.ఒ.గ.ఘ-ణ.ల.వీ శ.ష.న. కి. విచారు డరిగ రౌ[దయామ్య నామా 
దతుడై  వీ.శళ,వ. క. సామోద్లతినిన్‌ - అ; సామోద్గతితోన్‌ వ; 
సా మోద్గతులన్‌ —ట, సామోద్గతియై  క-ఖడ; సామగతి నరి గెన్‌ = మః; 
సరణిన్నరిగె౯ా — ఎ; సద్గతినరిగాన్‌ __ ఊ. 


1. చనియెననిన  ఉ*ఏ.ఐ.బ+ఖ.గ.న. 2. డయి యిట్లని యె___ ఈ. ఉ.ఎ.ఐ.ఒ.ఖ.ఘ. 


1. వీరులు _ ఏ.గ, 8. లుద్దతచిత్తులు---జౌ. 8 దురటిల్లుదున్‌ _అ.ఆ. ఇ.ఈ.ఊ .ఘ; 
దురపిల్లుచున్‌ ల. 4. వివశుడై ప; విమతుడై -క.ఖ,డ.ణ.ల ; విముఖు డ్రై _జ.ర్వు; 
విమతియె_అ. 5. నెంతయు వేదనం గడువిన్ననై -ణ. 6. దీనుడై జా: 


1. ఇట్లు -- వెక్కుపతులు. శ. విదురిండిట్లనియె - ఊ.క.ఖ,య. [మూలము 
ననునరించియు యిది సంజయుని వాక్యమే]. 


1. తనూజులు -- ఐ.ఒక.ఖ.డ ; కుమారులు_ఆ.ఈ ఉ.బా.ఘ.ట-ణ. 2. వనుపూర్వ 
మైన-రు.ణ ; పరిపూర్ణ మైన_ఘ. కి ధర్మంబు విడిచి యధర్మవృ త్తి-ఘ ; ధర్మువు 
విడిచి యధర్శ్మప్ళ ర్తి మం! ధ ర్మమువిడిచి యధర్మవృ త్తి ఇ, 4. సూనుకృపులును 
వారింపగా వారివలనుబోక_ఈ 3 సుతుల్‌ వినయోకి, వారింప వారలవలనబోక 
ణ: ర్‌. (పముఖులు-_ఎ-ఐ.ఒ-క+ఖ,చ. 6. వారింవనెంతయు వశముగాక .- ఎ.ల; 
వద్దని వారింప-ఐ ; వారింపగా వాని ఘ. 7. దుశ్శాసనుల్‌ గరవగవిని.__క.ఖ ; 


న్స 


814 


816 


816 


817 


814 


ల1ల్‌ 


816 


817 


శ్రీమదాం[ధధవమహాభారతము 728 


. వగవీకధికు లయిన వారితో వై రంబు, సేసికొంటి కరము చెట్ల యనక 


[నీవు నీసుతుండు 'నేర్తురుగా కొరు, లేమి సేయ నేరు 1200దుకులు(డ, 


* అనీ సంజయుండు పలికిన విని విదురుండు ధృత రాష్ట్రన కిట్టని యె, 


తరలము. వగవ నేటికి నింక నై నను *వారలం బిలిపించి యీ 
జగతి నెప్పటియట్ల యేలుచు సంతసంబున నుండగా 
జగదధీశ్వర పంపు వంచన చన్నె2యన్యులసంపదల్‌ 
మిగిలేచేకొన నిట్లు సేసిన మెత్తురే *మది ను _త్తముల్‌. 


. అనిన విదురు పలుకు లాధ్భృత రాష్టు9ండు, వినియు వినని'యట్లు విపినవాస 


గతుల జాండుసుతుల( [(గమ్మజింపక యు పే,ఉంచె.౫ బూర్వవిహిత 
కిల్చిషమున, 


. *మజియు [దోణుండు పాండవులకు 2నెయ్యుం డయ్యును దొల్లి యాజోప 


యాజుల వరంబున నగ్నికుండంబున నుద్భవిల్లిన [దుపదాత్సజుండు ధృష్ట 


సౌబలుల యిక్కరపులు-శ.ష; గాంఛారులు గరపంగవిని_ల. 8. నధికులై న-ఆ.ఇ. 
ఏ.గ. 9. కొనుట - ఈ.ఎ.గ.ఘ.రు.ల. 10. చెడ్డ - ణ. 11. నీవునుతుడు 
మిగుల - ఈ.వ. 12, రిందువంళ (2) టప 


1. అనిన విదురుండు -_- పెక్కు (పతులు ; అనినవిని సంజయుపలుకుల కను 
గుణంబుగా = రు.ల. 

1. వారి బిల్వుగబంచి యిజ్జ్ఞగతి.౨ ఆ.ఏ.జొ.గ, 2 వారల — అ-ఇ. ఈ.ఉ.ఎ.ఒ. 
ఘ,జ-ర్వు. లి. చేకొనియిట్లు---ఆ. ఈ-ఎ.ఏ-ఐ.ఒ-బొ.క.ఖ.గ.ర్వు.వీ, స, 4 మరక = 
ఎ.ఓ.క-ఖ-ఘ.ర్ము.ణ.ల ; భువి అ. 


ls యట్ల — కొన్నిిపతులు. ది, బూర్వక ర్శ్మకి లృిషమున ఎ ఉఎ.ణల,పీ; 
౧ 
బూర్వచి త్తకలిత అ. 


1. మజియు _ ెక్కు[పతులలోలేదు ; అంతపాండవులు కామ్యకవనాభిముఖు 
లై రిట భీష్మ[దోణ కృపులు వారివెంటన పోవువారయ్యును పోవక నిలిచి రెట్టం 
చని, భీమ్మపరిభూత యైన యంబయను కన్యక శిఖండియై [ద్రుపదునకుం బుట్టుట 
జేసి భీష్ముండు పోవక నిలిచె ___ మరియు |దోణుండును సంబంధుంగై తనకు పతి 
వీరుం ... యెరింగినవాడె. ... నొద్దనయుండె కృ పాచార్యుండును తత్సంబం 
ధంబునం జేసి పోవక నిలిచె -. ల. 2 హితుండయ్యును _ పెక్కు (ప్రతులు, 


818 


819 


820 


ల్‌21 


818 


819 


820 


లబ] 


సభాపర్వము___ద్వి తీయాశ్వాసము 


ద్యుమ్నుండు *పాండవసంబంధి యయి పతివీరుం డగుట నాతనిీతో. 
దనకు సమరరీబగు నని యొజింగి పొండవానుగమగంబు “సేయ నొ ల్లక 
గజపురంబున ధృతరాష్ట్ర” నొద్దన యుండె నిట్లింద(పస్థపురంబున నిరువది 
7మూ( జేండులు రాజ్యంబు సేసి కిపాండవులు ిపాపద్యూత పరాజితు లయి. 


. పీరు లగుపాండునుతులు మ,వోరణ్యని వాసనిరతు లయి ధరణీబ్బం 


దారకనవా[సములతో, సారమతుల్‌ సనిరి నిత్యసత్య|వతులై . 


* అని యిట్లు సభాపర్వం,బున కథ జన మేజయునకు 1మొగి వె శంపా 


2యను చెప్పిన విధ మంతయు,మనునిభేళుభ చరిత నిత్యమహిమాతిశయా. 


రథోద్దతము. 1హారహీరధవళాంశునిర్మలో, చారకీ _ర్రిరణదర్ప సద్దుణా 
కవ రివీరరనసవై ద్యమన్మ థా, కార ధీర పరగండ భె రవా. 


. *కరుణావతార ధరణీ,నురవరినురభూజ రాజసుందర నయబం 


ధుర *ధర్మధురంధరమం,దర థై ర్య నువ్భాన్నిధాన చానవినోదీ. 


లీ. పాండవులకు సంఒంధుంగై _-ఐ.క ఖ.ణ $. తోడ _ కొన్ని పతులు, ర్‌. బుగల 
దని-__-ఆ.ఎ.మ ణ 6. సేయక పెక్కు పతులు. 7 మూడేండ్లు_కొన్ని(వతులు. 
ర. పాండవులు _ పెక్కు[పతులలోలేదు. 9 కవబద్యూత__కొన్ని పతులు, 


1. వీరుల [లి] ట -- ఒజా.ఖ వ.న; ధీరులు పాండుతనయులు _ ఆ.ఇ. 2, 
గణ్యాసత్య[వతు లై జపత? 


LL, మునుల టల రు. పతన ముని నసెప్పినయంతయు ల. 8. 
చారి[త నిత్యమహిమాతిశయా oe సుచరి తనిత్య ఎ అ,క.ఊ.ర్వు. 


1. వోరశారద సుధాంకునిర్మ -. అ-ఈ.ఉ.ఊ.ఎ.ప.ఐ.టె.క.ఖ.గం.ఘ ణ.స ; ఈ 
పద్యము పెక్కు (పతులలో కరుణావతార అను పద్యము తరువాత కలదు. 
దినిని స్వాగతవృ త్త మని వ్యవవారించినారు ; తారశారద సుధాంశునిర్మ -- యు. 
2. గుణదర్ప -_ ణ. శీ. ఛారథిర నిరవద్యమన్మధా _ ఉఊ ఘ ; వారవర 
నిరవద్య -- ఇ-ల.వీ ; వారథిర నిరవద్య  అ.న 4. వీరపర కొన్ని 
(పతులు ; వీరన్ఫపగండ టు కనులున 


l, కరురగాభిరామ..ఉ.ల, ఈపద్యము రాజవంశ వార్జిచం[ద అనువద్యము తరు 
వాత_._ఇ.ఎ.ఐ.ఖ,ణ.ల.ళ ; [పతులలో కలదు. 2. భువనైక రాజనుందర-_-ఘ,. 
శీ, ధర్మగుణై కధురంధర హామగిరీం[ ద (ల యుతం? గుణధ్నరె క ధురంధర 


ఐారు సువ్భా___ణ. 


శీమదాంధద్రమహాభారతము 725 


వవి2 ఉత్సా వాము. 1రాజవంశ"వార్జిచం ద రాజబేవ నిత్యల 
3 
వ్యీజంయాభిరామ *ధర్మమి త్త) మి త్త నిద్వదం. 
భోజవ నప యోజమి త్తి భూరికీర్తి కౌముదీ 
రాజిత త్రిలోక నిఖలరాజ *నిత్యపూజితా. 
గ ద్య ము 


ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట పణీతం బయిన (శ్రీ) మహో భారతంబునందు 
సభాపర్వంబున నర్హ్యాథభివారణంబును 9ిశుపాలవధయు"!ను రాజసూయనిభూతికి 
దుఃఖతుండై సథాస్టలితుండై యున్న దుర్యోధనుంజూచి (చెపది భీము 
సేనులు నగుటయు 2రాజసూయిీివిభూతి నూచి సహింపక' దుర్యో 
ధనుండు జూదరోభొనర్చుటయు నందు శకునికై తవంబున ధర్మ 
5 జ పరాజయంబును ద్యూత దుఃఖా ర్హ వమగ్ను లయిన 
పాండవులం చాంచాలి యుద్దరించుట -యు6 బున 
ర్ల్యూతప రాజితులయి పాండవులు వనవాస 
గతులగుటయు నన్నది సర్వంబును 
ద్వి సీ యా శ్వా స ము. 
సభాపర్ణము సమాప్తము. 


శే 


822 1. ఈ పద్యము ఇ.ఎ.ఓ ఖ ణ.ఐ వీ శ.వ, పితులలో మాత మే కలదు 
2. రత్న రాజ  ఎ.ఐఖ.ణ; పార్టి వేం దశ సలి ధర్మమి[త---ఎ.ఐ : ధర్మ 
మిత బంధు  ణ, ధర్మశల అ వా ధర్చమీ తవృ త్త ఎ అ,కఇ.బఒ. 4 లోక 
పూబితా --- ఎ.ఐ.ణ ల; రాజపూజితా -- ఖ,ళ.మ. 


9298 1. ను నభాస్కలితుండైన దుర్యోధన _ పెక్కుపతులు, ను రాజసూయ 
నమా_ప్తియు, నభాస్కలితుండైన దుర్యోధను---అ ఎ.జౌ.ఘ.ల. 2. దత్కార 
అంబున జూదంబగుటయు _ ఎ.ఐ. లీ. మహోత్సవంబునకు సహింపక __ 
క.ఖ  విభూతికి సహింపక దుఃఖితుండై--ల. 4 బొనర్చి శకుని కైైతవం 
బున -- ఇ.ఉ.ఊ.ఏ.జొ గ.యు. 5 రాజునోడించుటయు (నొడుచుటయు )-_-భిన్న 
(పతులు. 6, ననుద్యూత పరాజితులై -- కొన్ని|పతులు. 





ఇ 


శీ మదాంధమహాఖారతము 


0౨ ద్ర పర్వము 


గద్య పద్య (పథమ వాద సూచి. 


పద్యము 


ఇక్‌ TE 
అంగ జరాజ్యలమ్మ్బీ 
అంగనాజనుల 
అంగములలోన 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంతం గెం తెయు(డు 
అంత గృషహ్హ ద్వ పాయనుండు 
అంత [బభాతం బగుటయు 
అంతకు ముందట 


అగ 


పుట 


509 
157 
256 

62 

74 
108 
124 
160 
190 
284 
257 
ప్రభం 
999 
878 
శీ82 
480 
495 
526 
596 
540 
889 
296 
896 
897 


పద్యము 


ఆంత 
అంత 
అంత 
అంత 
అంతే 


ఇంత 


దానీ వినయంబునకు 
దేవత లెల్ల 
'దేవాహిశులు 
'దెౌమ్యంతళి సంతాన 
[(దుపదరాజనందన 
దోణుచేశ 


అంతనట 


ఆంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 


అంత 


ననంత బల 
నయ్యయాతి 


నయ్యర్జునుండు నవ్వింటి 


నయ్యురగులు 
నయ్యేవురు నయ్యయి 
నర్జునుం డనిల 

నాత్మ తియులొక్క 
నాదిత్యుండు 
నారాతసులు 


నారాజనందనులు 


అంత నేము శిష్య గణంబు 
జంత నొక్కయశరీరవాణి 


అంత 


అంత 


నిక్కనాండు 
ఫీమదుర్యో ధనుల 


అంతరికుంబువలన 


అంత 


అంత 


విదుర సేషితుండైన 
సభాపాలుండు 


అం దమర బృంద వంద్యున 


§T9 
585 

ర్‌ 
210 
520 
829 
269 
825 
178 
447 

Bl 
457 
881 
485 
261 
899 
$45 
192 
641 
418 
లర్‌ 
178 
869 
525 
520 


728 


అందు. గరమొప్పి సుందరీ 
అందు దనద్భష్టి నాటుడు 
అందు ధృతిమందరుండు 
అందు నీత్యంబును 

అందును గోదాన భూదాన 
అందు రోహణంబను 
అందులకుం బోవుదమనినన్‌ 
అందుల కేగి యేనిందీవర 
అందు శాపానుభవ 
అంబాలికకును గుణరత్న 
అంబుజమి తు. డంబుద 
అంబుజముఖఇ యక్కన్య 
అంబుజలోచన కడు 
అంబురువో ప్తు( డస్త 
అకట దుఃఖాతిశయంబున 
అక్కట పురోచనుం డొకరుండ 
అక్క థకుండు వెండియు 
అక్కాథకుండు కెనకాది 
అక్కథకుండు శౌనకాది 
అక్కథకుండు శొనకాది 
అక్కథకుండు శినకాది 
ఆఅక్కథకుండు శెనకాది 
అక్కథకుండు శానకాది 
అక్కథకుండు శొనశాది 
అక్క-న్యక యు నట్టి 
అక్క-శ్యఫుండును జనూదెంచి 
అక్కు. మారుల ధనుర్విద్యా 
అక్కుమారులు వాని 
అక్కొడుకుం జూచి పు త్తి 
అకోమలి యొక్కనాండు 
అభిలజలధి వేలా 

అగ్గరుడని మవోత్మ్యంబు 
అగ్ని దేవుం డప్పుడు 

అగ్ని దేవుండు బృవాస్పతి 


ఆదిపర్వము 
లె2ిలి- అగ్ని నేను నాకు నాహోర 
191 అగ్ని” హతి( చేసి మానవ 
517 _అజితళ క్లియుతుల 
ర్‌04 అజినో త్రరీయుల నతి 
507 అట జనమేజయుండు 
69 అట పొండవులును 
408 అట వానుదేవుండు 
51 అట వె వస్వతుండును 
62 అట వా _స్తిపురంబున 
286 అట్టి కళ్యపుండను బ్రహ్మర్షి 
వర్‌ అట్టి కృ పాచార్యు రావించి 
124 అట్టి ఘర్మదివసంబులు 
191 అట్టి చిీ|తవధం జూచి 
౨86 అట్ట నవామనకు; [వియవాన 
ర్రిడ్డీఫ్‌ అట్టి [బహ్మ కేజోజనితం బయిన 
478 అట్టి మహోాద్వంద్వయుద్ధంబున 
9 అట్ట మవోచావాు' డత్యంత 
రఫ్‌ అట్టి మహోత్సవంబు చూడ 
119 అట్టి యవనరంబున 
179 అట్టి యవనరంబున 
259 లట యవనరంబున 
321 అట్టి యవనరంబున 
401 అట్టి యవనరంబున 
475 అట్టి యిం|దోత్సవంబున 
259 అట్టి యెడ 
259 అట్టి రురుం డనుముని 
§17 అట్టి వ జకాయుండు 
814 అట్టి విచితవీర్యు నారూఢ 
219 అట్టి వ్యుపి తాళ్వుండు 
90 అట్లచేయుదు నమృతంబు 
లి అట్టయగు నేని యిక న్య 
72 అట్లా త_్రి]యు లండటి 
4&7 అట్లు కశ్యపుం (గమ్మజీంచి 
412 


అట్టు నిలిచి ర కచందన 


ల్‌లి0 
489 
1831 
459 
22 
865 
476 
467 
860 
98 
808 
529 
877 
148 
427 
840 
512 
441 
807 
828 
448 
తరలి 
ర్‌డ్కవి 
122 
874 
ర్వీ" 
894 
281 
275 
66 
461 
495 _ 
100 
924 


జ 


అడవికి. బువ్వులు చేరగ 


శ్రీ మదాంధ్రమహాభారతము 


147 


అడవిలో నేకాంతమతి 96 
అడవులు నేబులు నివి 411 
అడిచిన( దిట్టినన్‌ కీల 
అడుగకయు విప 408 
అతండు మృగయా వ్యసనంబున రి 
అతగులచే (దుపదుండు నవ ప్రల? 
అతని నియమించిన 458 
అతనికి ననంతపుణ్యా వ్ర] 
అతనికి సరన్వతీనది 181 
అతని తపంబు 436 
అతిథి యె వచ్చిన 991 
అతిదురిత కియాభి విల 
- అతిమానుష మత్యద్భుత 549 
అతిరుచిరాగతుం డయిన 184 
అతిరౌ[దాకారలీలా 268 
అతివేగాకులచిత్తులై. 105 
అతిశయరూపయౌవన 209 
అతిసం|భమమున 159 
అతులత పంబునన్‌ 221 
అతుల పతాపలీలా విగిలి 
అతుల బల| పతాప 215 
అతుల బలాఢ్యు లై న L29 
అతులోర్వీసురముఖ్య 110 
అది కారణంబుగా 271 
అది యిచ్చటికిలతు TL 
అదియు నమ్మహీపతి 218 
ఆదియునుం గాక 41 
అదియునుం బౌొమ్యంబు Ll 
అదియును గొండొక 466 
అదియును నంబరంబున (8 
అచెయును ననంత 187 
అదియును బురంబు 442 
అదియును సురేం[ద 499 


అది యెట్లంుని 
అది యెటనినం దొలి 
య ౧౧ 
అది యెటనీనం బు త్త 
౧ లి 
అది యమెటనిన నొక్క నాండు 
య 
అది యెట్లని యడిగిన 
అ ద్రవయానిం 
అధిక పుణ్య మూర్తులెన 
అధికవీరుండు రక్కను, 
అనం బరగిన 
అనఘచరితు(ండు 
అనఘ యిదియేటి తవ మే 
అనఘా మున్ను శమ౦త 
అనఘా యోయజ్ఞ ము 
అనఘు(డు పొరవకుల 
అనఘు(డు రాజర్థి యె 
అనఘు(డు వంశకరుం గె 


అనఘు(డు నురగురు 


అనభఘులు కృతమంగ భాభి 
అనఘులు నరనారాయణు 
అనఘు వేదాధ్యయ నాన కు 
అనపత్యు(డ నై 

అనల తేజులు దిర్హ 
అనలనిభుండు 

అనవద్య ధర్మచరితంబున 
అనవద్యు వెద వేదాంగ 
అనవరత భక్తి బాయక 
అనవరతము 

అనవరత వేదాధ్యయన 
అనవరత | వతాయాస 
అనవర తార్థదాన 

అనవుడు ధృత రాష్ట్రండు 
అనవుడు నద్దివ్య 

అనవుడు నిద్దణు 

అని కటిపిన నట్ల 


729 


219 
lal 
480 
116 
164 
162 
217 
లవ 
192 
408 
87 
29 
108 
208 
189 
208 
197 
472 
549 
494 
278 
ర్‌లి 
68 
178 
416 
90 
805 
481 
89 
41 
927 
89 
500 
488 


730 


అనికుమారుల నెల్లం జూపి 
అనీ కేలు మొగిచి 

అని గరుడండు దనకు 

అని గర్వించి 

అని గాంధారిం బదరి 

అని చెప్పి గొరముఖుం 
అనీ చెప్పిన గరుడని 

అని జనమేజయు నాతని 
అని తపోఖభిమానంబున 

అని తత్ప్సథావ[పకారంబు 
అని తన భార్య యైన 

ఆని తన్ను నిందిలచి 

అని తమలో విచారించి 
అనీ తలంచి చింతా[కాంత యె 
అని తానును భీము 

అని దాని రమణీయ 

అని దేనవదనుం డై. 

అనీ దుఃఖించి 

అని దుఃఖిత యై 

అని దురోధనుండు 

అని దుష్యంతుండు 

అని ధరణి నుండి 

అని ధర్మరాజు నభిషి కుం 
లనీ ధృత రాస జాంధ బందు 
అసి ధృష్ట్రద్యుమ్నుండు 
అనిన గర్హుండు 

అనీనం గుంత యూ 
అనినం బష్ముం డిట్టి 
అనిన; (బతీపు. డిట్లనియె 
అనిన గంధర్వుం డిట్లనియె 
అనిన గంధర్వుండు 

అనిన దానీ కర్చునుం 

కొన చాన్‌: దుష్యంతుం 


అనిన చొసికి రుుదుం 


ఆదిపర్వ ము 
811 అనిన దేవయాని 
259 అనిన నంద టికు 
80 అనిన నగుచు ధర్మ తనయుండు 
380 అనిన నగుచు వానుచేవుం 
281 అనిన నగ్ని చేవుండును 
98 అనిన నట్ల చేయుదునని 
79 అనిన నది యని 
109 ఆనిన నది యెట్టులని 
178 అనిన నన్నారదు 
ర్‌ళ6 అనిన నబ్బలి సంఆానార్ధి 
484 అనిన నమరపతి 
267 ఆనిన నమ్మంద పాలు 
299 అనిన నమ్మవోమునులు 
1౪0 అనిన నమ్మునికుమారుని 
450 అనిన న మ్మునివరుండు 
154 ఆనిన నయ్యిం దున 
4&8 అనిన నయ్యురగులు 
272 అనిన నరుడు వల్లియని 
546 అనిన నర్జునునకు 
478 అనిన నర్జునుండు 
194 అనిన నవనతానన 
443 అనిన నాక చునకు 
491 అనిన నాగరుడని 
968 అనిన నా|దువదునకు 
4కీలైె అనిన నాయుదరంబు 
ల్రిల84 అనిన నారద మహాముని 
౨85 అనిన నినతనయు 
వో అనిన నీకెద్ది భోజనం 
216 అనిన ను[గ|శ వనుం 
423 అనిన నుదంకుం డల్ల 
440 అనిన నుదంకుం డిట్లనియె 
506 అనిన నుపయాజుం జే నిట్టి 
194 అనిన నెొర్వుండు 
466 


అనిన భీష్ముపలుకులు 


148 
489 
లి57 
455 
ర్‌ల4 
922 
466 
49" 
518 
241 
467 
ర్‌కేఫ్‌ 

88 

146 
126 
173 

65 
418 
417 
509 
506 
151 

68 

468 
149 
501 
829 
590 

10 

లిక 

40 
408 
488 
241 


అనిన 
ఆనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
ఆనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 


మాండవ్యునకు 
యొడం బడి 
రుుదుండలిగి 

వసిష్షు 

వాని కర్డునుం 
వానికి నర్జునుం 

వాని వచనం 

వారల కయ్యయాతి 
వారలకు 
వారలలో', 
వారిపలుకులు 
వాసుదేవుం 

విని కర్గండు 

విని క ర్ణుండు 

విని కురుకుమారు 
విని జన మేజయుండు 
విని జన మేజయుండు 
విని జన మేజయుండు 
విని జన మేజయుండు 
విని జన మేజయుండు 
విని జన మేజయుండు 
విని జన మేజయుండు 
విని జన మేజయుండు 
విని జన మేజయుండు 
వని జన మేజయునకు 
విని జరత్కారుం డతి 
విని దుర్యోధనున 
విని దుష్యంతుండు 
విని |దోణుం డదరి 
విని [దోణుండు 

ఏని ధర్మతనయుండు 
విని నగుచు 

విని నగుచు 

విని నగుచు 


శ్రీమదాం(ధమహాభారత మః 


వర్‌0 

89 
468 
425 
415 
417 
109 
169 
479 

84 
256 
429 
882 
451 
815 
102 
180 
140 
143 
211 
247 
801 
లీల! 
ఫ్‌48 
130 

87 
లెలిలె 
199 
815 
918 
895 

99 
458 
514 


అనిన విని నరుల 


అనిన విని నాగరాజానుజుండై న 


అనిన విని పార్గునకు 
అనిన విని వెద్దయుం 
అనిన విని భీమ సేనుండు 
అనిన విని ఫీష్ముండు 
అనిన వినీ మందపాలుండు 


అనిన 


అనిన విని యుదంకుండు 
అనిన విని రోమవార్షణ 
అనిన విని లపిత . 
అనిన విని వెల్లనైై 

అనిన విని శకుంతల 
అనిన విని శు కుండు 
అనిన విని శెనశకాది 
అనిన విని సూర్యుండు 
అనీన విని హిడంబ 
అనిన శకుంతల 

అనిన శర్మిష్ట 


అనిన సదస్యు లందయి- 


అనిన సర్వజనాను 


అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 


నియోగించిన గుంతీయుం 
నియోగించిన(6 గుంతియు! 


నిశ్చయించి గొంతిని 
నిశ్చయించి [దుపదు 
నిశ్చయించి పంచినం 
నీచేత( బరాబితుండ 
పంచినం బురోచనుం 
పంచిన వారును 
పనిచిన నదియును 
పనిచిన నెప్పటియట్ల 
పరశురాముచేత 
పలికి యప్పుడ 
పలుకుచున్న ,న్ఫప 


విని మాండవ్యుం డలిగి 


781 


271 

84 
880 
227 
886 
286 
544 
261 

84 

29 
548 
199 
194 
147 

29 
260 
871 
204 
152 
109 
109 
279 
255 
269 
810 
471 
418 
55 
859 
లీగ్రిలి 
281 
8086 
288 
420 


732 


అని పలుకుచున్న 

అని పలుకుజనుల 

అని పాండవ కా తా 

అని యిటు పాండునృప 
ఛా 

య అనీ వాపబుద్ధియందు 

అని పు _త్రిముఖావలోకన 

అని పురందరనందనుండు 

అని పూరుం గబపితి 

అని చెద్దయుం| బొద్దు 
ది ది 

అని పౌగడుచుండ 

అని పౌరు లెల్ల దీవించు 

అని (పసన్నుం డై 

అని (వార్థించి 'వెండియు 

అని (బహ్మ్నా నీయోగించిన 

అని (బావ్చాణన్వరూపంబు 

అని వీమసేను 

అని మహెనురాగంబునం 

ad న 
అని మాండ వ్యాఖ్యానము 


అపవిమవమ కాంతయున్‌ 
అనిషమిపనారముగు ప 
లీ 


ఆదిపర్వ ము 
454 అని యడిగివాని 
వ్రి26 అని యప్పుడ భీష్మ 
114 అని యమ్మవోమునులతో 
400 అని యయాతియప్ట కాదు 
998 అని యజచుచున్న 
278 అని యాత్మపరి త్యాగంబునందు 
529 అని యానతిచ్చిన 
172 అని యాస కుండువానుకి 
డీల్‌ ఆని యి :య్యుదంకుండు 
827 అని యిట్లిద్ద ణు నొండెరులకు 
490 అని యిట్లు గంగావసువు 
T1 అని యిట్టురగపతుల నెల్ల 
404 అని యిట్లు సత్యవతిని 
82 అని యుధిష్టిరుండు 
67 అని యొడంబడకున్న 
819 అని రురుం డలిగి 
207 అనిలం బప్పురి 
బిసి! అనిలజ నీక్కెని 
441] అనిలజవంబునం 
100 అనిలజు( డు గం6డ్రై 
80 అనీలజు పుట్టిన దివనము 
521 అనిలనుతుం డంతన 
218 అనిలసుతు ఐట్టికొని 
473 అనిలాత్యజు బలమును 
6 అనిలుండు పకమయుగ్భ 
వ్‌ల! అని వగచుచు 
14! అనివాని సాశ్వాసించి 
ర్‌టి అని విచారించి 
లలి అని విచారించి వాస్త 
“లతే అని విచారించుచున్న 
243 అని విజృంభించి 
జస అని వితర్కించుచు 
J అని విదురునకు 
801 


అని చె_శంపాయనుండు 


82 
882 
250 
176 
418 
విం 


107 
42 
61 
౨15 

87 
929 
489 
168 

49 
493 
కిలో 
99 
999 

౨99 

299 

898 

వ్ర? 
68 

297 

418 
49 
99 

161 

ర్‌ి 

419 

479 

472 


అని శాపంబిచ్చిన 

అని శు|కుండు నురాపానంబు 
అని సక లభువన 

అని సత్యవతి కృష్ణ 

అని సత్యవతి సీయోగించిన 
అని సభాసదుల కెల్ల 

అని సరమ యదృశ్య యైన 
అని సౌవనశ్షాఖ్యానశవణ 
అని స్తుతియించి 

అనుచు. పాంచాలుపురం 
అనుచు నిజజననీ 

అనుచున్గా సమయంబున 
అనుచు మదనాతురుండయి 
అనుచు సమీరణనుతుండు 
అనుజులు నల్వురుం 
అనుపమకార్చ్ముకాది 
అనుపమనిత్య సత్య 
అనుపమబలులగు 
అనుపమముగ 
అనువమనియమాన్వితు లై 
అనుపమ రాజ్యవిభూతిన్‌ 
అనుపమ రాజ్యసంపదకు 
అనువారు నందు. గొందయు 
అన్న యిది ధర్మువని 

అన్న వవారివాహనివవా 
అన్యు లెటు(గమి "జేసి 
అన్యోన్య [పియథాపణు 
అపరిమ్‌ తాజ్జ 6 "జేసియు 
అపు త్తఏస్యగతిర్నా స్త్‌ 
అప్పరళు రాముండు 
అప్పలుకులు సవి స్తరంబుగా 
అప్పాండవులతోడి 
అప్పురునుం డిందు 

అబ్దజు ఏడ్కొని 


శ్రీ మదాం(ధ మహాభారత వజ 


289 
149 
1 
244 
249 
229 
లిపి 
ర్‌0 
64 
రిల 
412 
486 
198 
వ్‌ 
494 
842 
862 
21 
61 


498 
248 
446 
879 
540 
206 
50! 

48 
272 

80 

85 
488 

40 
499 


అభిజాతుండవు 
అభిమతంబగు 
అభిమన్యునకు విరాటాత్మజ 
అభిమానమవోర్గ వ 

అభ్య న్త వేద వేదాంగులు 
అమరగణంబులోన 
అమరపతి ఖాండవము 
అమర విభుండు దాని విని 
అమర సన్నిభయేను 
అమరాధిపు( డమృతము 
అమరాపగాసుతు 
అమరారిమర్షనుండు 
అమరావతికి నెన 
అమరానుర ముఖ్యుల 
అమ రాసుర వీరులు 
అమరాహీం[దవియచ్చరాదుల 
అమరు(డ వజరుండ 

అమ రేం దసుతుండు 
అమ రేం దారాతులు 
అమలను ధారమ్య 
అమలసువర్డ శృంగ 
అమలాచార పనిిత 
అమలిన తార కా 
అమలినమతి నాత్మ 
అమవస గావున 
అమితకృశాను దగ్గమగు 
అమితజగద్భయంక ర 
అమితత పోవిభవంబున 
అమితపరా[కమంబును 
అమిత వివృద్దళోక 
అమితస్టావరజంగమం 
అమిశాఖ్యానక శాఖలం 
అమిఆార్థయు క్తితో 
అమిళో | గాటవిలోనం 


788 


485 
25 
92 

550 

141 

285 

193 

174 

158 
al 

బిఫ్‌లె 
ర్‌T 

919 

128 
ర్‌ర్‌ 

ర్‌లెష 
78 

28 


987 
శీలి 
178 
65 
480 
468 
వ్ర 
26 
196 


స్నా 


1834 


అ మీతోశ్చాహుండు 

అమి తెజుండగు వాని 

అమి తమదఖేది 
అమూల్యమణి 
అమృతముళో నుద్భవ మై 
అమృ శాశనంబు చేయక 
అమ్మం|[త ము దనదగు 
అమ్మను జేం[దు(డై న నలు 
అమ్మ నోధ్యని విని 
అమ్మవహోమునివచనంబు 
అమ్మ వహాముని వచ్చి 
అమ్మవే శాఖ నవలంవించి 
అమ్మృవెళ్వంబు ధవళ 
అమ్మహీ వతి యొక్కనాండు 
అమ్మవోోే|గ|గావాంబు 
అమ్మ హాేత్సవము 
అమ్మూదిత( జాచి 
అమ్ముదిత. జూచి 

అమ్మూని యల్లి చూచుడును 
అమ్ముుని యుక్కనాం డభఖి 
అమ్మని యోగాఖ్యాస 
అమ్మునివరు కణివిన 
అమ్మును లడిగిన కథ 
అయినను దేవా నీయను[ గవాంబు 
అయినను నాకు 

ఆయినను నాడెందంబునం 
అయినను నా నేర్చువిధంబున 
అయినను వచ్చిమినక 
అయ్య దికయు మానుష 
అయ్య మోఘవీర్యం బొక్క 
అయ్యయాతియు. 
అయ్యయాతియు దానిం బట్టు 
అయ్యార్డునుతొడి వ్‌ద్యా 


అయ 


౧దానునుతి 
లిక ఈ 


ఆదిపర్వము 
ర్తీర్మీ( అయ్యవసరంబున 
485 అయ్యవసరంబున 
ల అయ్యవనరంబున 
270 అయ్యహీం|దవిష 
59 అయ్యాజుండును 
FT అయ్యా నీతపోమవా తంబు 
259 అయ్యా నీవు | బావ్మాణుండవు 
వ నలు 
975 అయ్యిరువుర యన్యోన్య 
46 అయ్యుదంకుండు 
159 అయ్యురగంబుఅలం 
70 అరిగి మహపాందదాచలమున 
60 అరిదితపోవిభూతి 
152 అరియని వి|పులచేతను 
919 అరుదుగదివ్యరత్న 
444 అరుదుగ సర్వశౌె లముల 
శి)2 అలఘుండు పొరవ 
499 అలఘుండు కామ|కో ధాధుల 
190 అలఘుతరంబులై 
04 అలము లేజుల 
ధిశీలై అలఘుఫణం [ద 
లఏ2 అలఘుబలుండు 
29 అలభఘులు కృన్ణ పార్జులు 
ధి అలయక ధర్శశెన్త్రృముల 
7 అలయక నా(డుగా(టికి 
226 అలయక నిమిత్త జం బగు 
190 అలయక పరాత్మ 
198 అలయక యేన 
124 అలసత యొప్ప(గా 
128 అరిగిన నలుగక 
LST అలిగి యోౌడుగబచి 
165 అలినిలకుంతలుం 
లై12 అలుక మెయిమున్న 
లబ? 


అలుగుదురయ్య 


255 
881 
448 
99 
405 
496 
50 
456 
520 
లివ్‌ 
17 
805 
86 
891 
ర్‌41 
ర్‌ర్‌ 
422 
188 
492 
54 
60 
800 


278 
518 
487 
946 

47 
19] 
154 
996 
518 

96 
ర్‌!2 


అలుగుల పడి ఖభాండవమున( 
అవని యరాజకంబయిన 
అవనిచక్రము పాద 
అవ సరజ్ఞండయి 
అవిచారం బని పల్కు 
అవిరళ కరితదానార్డ? 
అవిరళ భస్మమధ్యమున 
అవిరళ వివఫణి 
అసద్భుశయావనం విది 
అసిచర్శ్మ కళలం 
అసిత వపధు(డు వి|పుండే 
అ(స్హ్రవిద్యలు గలచి 

వ He 
ఆ కాచు? డత్యంతవిబాదా 
ఆ క ల్మాషవాదు 
ఆ కాననాంత రంబున 
ఆ కృష్ట చతుర్దశినాడు 
ఆగ్నేయళరమున 
ఆత త పవమారుత 
ఆతని జూచి నహింపక 
ఆతని నత్యు[గానల 
ఆతని యజ్ఞంబున 
ఆతని య(స్త్ర విద్యా 
ఆతని రాజ్యంబు న 
ఆ తనూజుల 
ఆ తరుణి కటాషేతణ 
ఆ తరుణియందు 
ఆ (తసునకు. గాళింది 
ఆది గో లెను గృష్టుచె 
ఆ దిక్కున కాతణంబ 
ఆదిమ తచరి త 
ఆదిత్య _దె త్యదానవ 
ఆదిత్యున కు6 బు శ్రి 


శ్రీ మదాంధమహాభారతము 


లర 
241 
825 
2415 
160 
526 
445 
800 


924 
ర్‌లి0 
811 


150 
429 
368 
961 
928 


839 
110 
275 
812 
182 
288 
వ్ర) 2 
428 
181 
ర్‌28 
లకి 
51 
180 
41"7 


ఆదిని నంయాగవి యోగ 
ఆది భరద్వాజుండను నారి 
ఆ దీర తముండును 

ఖం 


ఆ దుర|ోధను( డుద్భవిల్లుడును 


ఆ దుమ్యంతు( డనంత 

ఆ దోవంబజెట్లు పరిహృతం 
ఆ [దుపదుండు దనకూ(తు 
ఆనక దుందుభి వభ్భశి 

ఆ నరుమీంద ఖఘోరనిశిశాశని 
అ నహుషాత్మజుండగు 

ఆ నారాయణ పాండ వేయ 
ఆపద మైనను ధర్నువ 

ఆ పన్నగ ముఖ్యుల 

ఆ పవనజు నతిఘన 

ఆ పూర్ణ తెజు డపగత 

ఆ (పబేశంబునకు 

ఆ (వవ్హోద 

ఆమీవమవమని దానీం గొనంగా 
ఆయతకీ ర్లితో వివిధ 
ఆయతపతతుండవాతి 
ఆయతభబాపహు. డాతనికి 

ఆ యతులపుణ్యునకు 
ఆయము గర్వమున్‌ 

ఆ యమునాద్విపమున 
ఆయుధవిద్యల యందు 
ఆయురర్గులకు దీర్హాయుర 
ఆయుష్మృంతుండ వ్ర 
ఆయుష్యం వితిహాస 

ఆ లలిళాంగి జూచి 

ఆ లలి శాంగి యందు 

ఆలికి నెయ్యుండ వయి 

ఆ రక్కసున కే నళన౦ం 
ఆరణ్యప ర్వమన గా 


795 


986 
$02 
240 
2న! 
192 
228 
402 
526 
589 
102 
120 
వ్ర 

రల 
299 

91 

81 
181 
128 

వ్‌ 

64 
4917 
177 
వర్‌ 
126 
914 


101 
116 
510 
(ర్‌ 4 
548 
887 

17 


186 


ఆ రాతసుండు భీము 
ఆ రాజసుతుల విద్యా 
ఆర్యవృత్తుండు 
ఆరి హర కియాభిరతు.( డై 
ఆ వారిధార లెల్ల 
ఆ విశ్వక ర్మనిర్మిత 
ఆ విశ్వామి[తుం డిక్యాకు 
ఆ వై_నస్వతు వీర్యము 
ఆ వె శంపాయనుండును 
ఆ శమీకు పుత్తుం డంబుజ 
ఆశితపోషణంబున 
ఆసన్నపలితు ననఘు 
ఆహవభూమిలోన 
= 3 
ఇంక నెన్న ండు రక్కు-సు 
ఇంక నైన మమ్ము నెబుగంగ 
ఇంచుక యేని పావమున 
ఇంతులగోష్టి నున్న 
ఇంతుల నిమిత మున 
ఇందీవరలోచన 
ఇంచు? బుట్టిన సుతుడు 
ఇందుల కెమ్మెయిన్‌ 
కందు లత్యు మెవ్వం డే సె 
ఇందు నుఖ ముండితిమి 
ఇం[దసమానున 
ఇం[దియార్ధంబులం 
ఇం[దుండు నుపెం దార్జునుల 
ఇందుగ నర్వలోక 
ఇక్కమలాతీ శకుంతల 
ఇక్యా-శీ రాజదుహితల 
ఇక్కాళ్యపుండైన 
ఇక్కుమూారుండు 
ఇక్కుమారున కెందు 


ఆదిపర్వ ము 
పఫ్‌ ఇక్కురు వంశంబున 286 
లిన్‌ ఇగ్గరుడండు భువన 70 
481 ఇచ్చునది పాతునకు 171 
108 ఇట పాండవ కారవు 818 
5్‌వ8 ఇట వారణానతంబున _ 862 
184 ఇట వృష పర్వు కూంతురు “i561 
427 ఇట్టి రేని మనకు 859 
467 ఇట్టి భరత కుల ముఖ్యుల 119 
115 ఇట్టి మవో భారతంబు 27 
98 ఇట్టి మవో భారతంబు నిర్తి 
2 ఇట్టి మహోశత్వాతంబులు 72 
808 ఇట్టి యింద (వస్థ 494 
487 ఇట్టి లోక విరుద్ధంబుల 205 
ఇట్టి (క్రీ మవో భారతంబునకుం 120 
599 కట్ల కన్య పిజటుంద 468 
841 ఇబ్లడిగిన గుంతీచేవికి 889 
997 ఇట్ల తినిష్ట నేక పాద 285 
415 కుతి ప్రయత్నంబున 150 
501 క్షణ దృళ్యం బయిన 420 
476 ఇట్లు నవరత శాంతిక 88 
5g ఇట్లన్నయుంద ముండు 69 
869 ఇట్లమృ త హర భార్థంబు న్‌! 
444 ఇబ్ణిరిగి జనార్దనుండు 516 
895 ఇప్లరిగి యవ్వనంబున( 156 
406 ఇట్లరిగి యర్జునుండతి 509 
269 కిట్లరిగి వనంబులో లీ14 
519  ఇట్లరుగుడెంచి యధిక oie 
29 ఇల్ల |కమంబున §18 
1889 ఇట్లిం[ ద్మవస్థపు రంబున 524 
249 ఇట్లుండి యొక్క_నా(డు 509 
186 ఇట్లు కావించిన 589 
436 ఇట్లు కుపిత శతమఖ 174 
258 ఇట్లు కృతనిశ్చయుండై 109 


(శ్రీమదాం ధమహాభారతము 


ఇటు [కమంబునం బుటిన 

య బ 
ఇట్లు గురుకు కూ బూ 
ఇట్లు చతుర్విధావోరంబుల 
ఇట్లు చి తాంగదుండు 
ఇట్లు జర త్కారుండు - 
ఇట్టు జరా(కాంతుండై న 
ఇట్లు దద్దయు దుఃఖించి 
ఇట్లు దనకడకు వచ్చిన 
ఇటు దనయిషంమిు 

య లబ 
ఇట్లు దన వలన విలువిద్య 
ఇట్లు ద న్నెయింగకుండ 
ఇటుదయిం చిన 

ల 
ఇట్లుద యించి “నురి (గ 
ఇటు దలంచిన 

య 
ఇట్లు దురో్యోధనుండు 
ఇట్లు దుర్యోధను చేయు 

ర్‌, 
ఇట్లు దుష్యంతుండు 
ఇట్లు దేవయాని నుద్దరించి 
ఇట్లు [దుపదుండు [దోణుచేత 
ఇట్లు ద్రోవదిచేత 
ఇట్లు నాగలోకంబున 
ఇట్లు నారాయణు౦డు 
ఇట్లు నిఖలక[ తియ 
ఇటు నిజజననికి 

౧M 
ఇటు నిగరవరుల 

యగ జి 
ఇటు వటుకొని 

౧ ట 
ఇట్లు పదునొకండు 
ఇట్లు వరమపురుషు 
ఇట్లు పరాశరుండు 
ఇట్లు పాంచాలియందు 
ఇటు పాంచాలు బాణవృష్టి!ి 

య ట 
ఇట్లు పాండవులు (దువదు 
ఇట్లు పాండుకుమారు లవార 

391—47 


947 
146 
425 
281 

89 
167 
205 
514 
811 
402 
16 
ర5్‌£5 
217 
421 
801 
117 


118 
154 


841 
రిక్‌ 

98 
గిలి 
289 

68 

76 
500 

ర్‌6ి 
515 
489 
454 
998 
477 
842 


క 


పాండురాజు 


ఇట్టుపాయంబున ననురుల 


ఇటు 


౧౧ 


ఇటు 


౧m 


ఇటు 


(గా 


ఇటు 


(౧౧ 


ఇటు 


ట్ల 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 


బకాసురుండు "భీము 

[బహో్నేత్త రంబుగా 

(వావ్మూణవీర్య పథవు 
[బావ్మాణశాపంబునం 
భీను బకానురు 

భీమ సేనుం డిస్టాన్న 

మన్మధ వ్యధా 

యమ నియమ వత 


ఇట్టురగు లమృత బు 


ఇట్లు 
భట్టు 
కను 
అ 
కటు 


౧ 


ఇటు 


య 


కటు 


౧ 


ఇటు 


గా 
ఇట్లు 
ఇటు 


౧ 


ఇటు 


య 


కటు 


౧ 


ఇటు 


న్ని, 


ఇటు 


౧ 
ఇట్లు 
ఇటు 


య 


కట్టు 


రాజపుతు లవ్విల్లు 

(య వో 
రాజ్యంబు సేయుచు 
లోకం బెల( 

౧ 

వచ్చిన క్భష్ల 
వచ్చిన వేదవ్యాస 
వనంబులోని 
వనునీవవాంబుతో 
వాసుదెవుండు 
విక లాంగుండై 
విగతలజా 

ప్త 
విశ్వామి తుండు 
వేలి ముందటి 
శత్తశ్ళంగంబున 
శరీరదుఃఖంబు 
శాపవిముక్తుండై 
సకలరాజ లోకంబు 
సకలవ్యావార 


787 


264 
ర్‌7 
497 
406 
£80 
181 
481 
899 
254 
129 
429 
998 
996 
870 
215 
Bl 
446 
శిక5్‌ 
228 
462 
980 
196 
262 
ల్‌డ్లి! 
వీర్‌ 
125 
426 
479 
270 
249 
432 
284 
286 


788 


ఇట్టు సద్య్వోగ ర్భంబునం 
ఇటు సము దతీరంబున 


న్న 


ఇటు సర్వభూత 


ఇట్లు హితోపదేశంబు 
ఇటు వహృదయనుఖావవాం 
ర్తి, 


ఇ ఒలవారలకు 
Slap 


బ్ఞశ్తేక తంబ యేకవ్యస్త్రయె 
కన్సుకోత్త తశ తపుత్రులం 
కన్లుసి య బ్బాణంబులు 


omy అల 
కిది క నిమిషంబున 


ఇతని వి|కమ 


కది తల్లి నాలాయ 


ఇది చేవాందిడి యర్లంబిడి 


కది నావల 


జీ 


కది పరమసాధ్వి 
ఇదె (వళయాగ్ని 


ఆదినర్వము 


ఫీ5్‌లీ ఇననమ లేజుఐ 


b9 ఇను( 


చపా 


కాకి “ఇ 
సములు యు 
హల్‌ 


291 ఇన్న రేం|దుచేత మున్న 


501 కప్పొాండుపు[ యుల నెలకో 
185 ఇప్పావగ్భ్ళహా పకారంబు 
9 అ ఒడ 

206 ఇప్పురంబున | జావ్మాణుం 


125 కమ్మనుజేం[దనందను 


ఇ kL 
కీ ఇ కళ న్‌ా య. 
Vee ఖీ మ 
సే చో 

అల్‌ తో. 
పటన as Bien 
న స యగ 
చ 

కా కాగ 
ముగ నిర్వ 
Eo! re సుష 


రీరెకే ఇ వ్పెహాయనల త్యం 
ర 
రి = కి ఏ 
lil ఈశార్యనిద్ది యగుడును 
itz ఈకులము వివరింపగ 
a 
రె కనా హాకుడంంబులు 
రః ది 
వదం ఈచ కను మధ్గునూదన 
su ఈత: ఉవవరశయ జన 
STs తతా దేరి c 
వ్‌ 
క్‌ కతనింం దొదొటని 
లు 
వ్‌? ఈ దేవయాని కెద్ది యిష్ట్రంబు 
ళు 


వ్ర! ఈచేవియును బతితో డన 
౪93 ఈవాలు నెళ్తుకొని 


229 ఈమునిప బ్లెనుండు టీదె 


267 

91 
159 
విర్‌రి 
860 


410 
458 


లెరిది 
న్‌బ్‌ర్‌ 
889 
ర్‌లిరి 
ర్‌కెజ 
లలిత 
453 
156 
295 
261 
198 


శ్రీమదాం,ధమహాభారతమూ 


ఈయగ్ని దేవు. డనురకు 
ఈయన్వయ విచ్చేదము 
ఈయున్న పౌష్యుపాలికి 
ఈయుపాయంబులలో 
ఈ యేనింటియందు 
ఈరంగభూమియ స్త్ర 
ఈరథ మ|పతివాతము 
ఈరాజునంద నాహవ్చాదయంబు 
ఈ 'రాజ్యంబు మొదలింటంగో ల 
ఈవంశము విచ్చేదము 
ఈవల్కలాబినములకు 
ఈవను ధాధినాథుల 
ఈవిల్లు మో పెట్టియేను 
ఈవృషపర్వుపురం 
ఈ వ్యాధియొంట. దీఅదు 
ఈసా పన్హాఖ్యానము 
ఈహిత కార్యసిద్ధి 

ఆవిడ ఏ 


ఉండు నితండు పద్మజు 
ఉడుగక యేమహితము. 
ఉడుగక యొండొరుం 
ఉన్న్వమవ[ తియ పవరోవ 
ఉ_త్తమకు[ తియుం 
ఉత్తమా ళమనిప్టి తు 
ఉత్సవ సందర్భనోత్సుకులె 
ఉదంకుండు గరంబు 
ఉదంకుండును వానితోడన 
ఉదరభిదాముఖమున 
ఉపాంశళువధ (వేసి 

ఉరగక శబర 

ఉరగపతి తలలవల స 
ఉరగమ్మ వైయుండిీ 


44 
243 

99 
481 
169 
990 
కలె 
161 
951 
255 


449 


894 
158 
452 
88 
86 
149 
298 
94 
ర్‌రీ 
49 


ఉరుత రదావపావక 
ఉరుశారూలభయంబున( 
ఉరుసోరసీవనంబులు 
ఉర్వీరువానివవాముతో 
ఉఆ(దు సులేందులైన 
ఉటుముచు మెటుముచుం 
ఉల్లనంబులాడి 

ఎవి ఉక్‌ ఏ. 
ఊరుమూల మేర్పడ(గ 
ఊర్జితులు యుథిస్పి ర 

ఇక శమ ఖమ 
బుతుమతియొ పుత్తా 9ర్ధము 
బుతుమతీవయిన 

సన్న 
ఎంత కాలముయిన నిస్పాట 
ఎంతకు? గృత కార్యుం 
ఎంత తపం బొనరించియు 
ఎంత మిక్రులైన 
ఎందుండి వచ్చితిందుల 
ఎండుండి వచ్చి తిందుల 
ఎందులదాన వేకతమ 
నీ రాజులును 
ఎట్టి విశిష్ట రులంబున 
ఎట్ట సాధ్వులకును 
ఎట్టు సూచి చూచి 
ఎటయి6గ( జెప్పుమ బల 
ఎజుక లేమి. జేసి 
ఎజీ(గితిమి దీని 
ఎణీ(గీ నాకు జివ్వ 
ఎటీ(గ యిణీ(గి 
ఎలు(గం డొకొ నన్ను 
ఎణుకగల (డేని 


789 


529 
284 
409 
182 
త్రి 1 
రీకిర 
409 


91? 
289 


166 
276 


289 
467 
ర్‌44 
415 
240 
809 
225 
428 
268 
[97 
887 
419 
260 
969 
386 
249 
197 
497 


40 


ఎలుక గలవారి 

ఎ ల్లి కార్యగతులు 

ఎల్ల వారును జూడంగ 

ఎవ్వరికిని మో పెట్టను 

ఎవ్వరును శీమి'సేయుదు 
Ere 

పచి తనర్చి తలిర్చిన 

ఏడ కూహిణి లన్న6 కాండవ 

పనళా దిక్కన్యక 

ఏ నపు త్తగకుండనై 

ఏ నమితభోజనుండ 

ఏ నమ్మవోమునివ చనంబున 

ఏ ని ర్రవయానియందు 

ఏను గచుం డనువా(డ 

ఏను గుర్వర్ద మర్జినె 

ఏను జాహ్నుక న్య 

ఏను దాశరాజు కూంతుర 

వను ధర్మపధంబున 

ఏను |దోణుం డనువా(డ 

ఏను నీచెప్పిన 

పను నీయింతియును 

ఏనును దినిన తలంచి 

ఏనును | బజలును 

పను భారద్వాజుండ 


పను మంత శకి యెజు(గక 


పను మదీయ మాతృ 

ల 
ఏను మిమ్ము చెట్‌ ంగియు 
వీనుమీ దృష్టులు 

ఈ 

ఏను మీయానతిచ్చిన 
ఏ నులూచియను 
ఏను వందయను 
ఏను సహా; నపాదుండనము 


iT! 
వ్‌” 
126 
407 
£489 


184 

25 
461 
210 
530 
162 
166 


పర్వము 


ఏనెట నీవెట సుతు. జెట 

ఏ నెల్ల పొద్దు నాయొడలోన. 
౧ © 

ఏ నెటు(గ నిన్ను నెక్కడి 

ఏ నేమి సెప్పుదు 

ఏమి కారణమయ్య 

ఏమి కారణమున 

ఏమి తపం బొనరించితి 


వమీ దోషంబు 


ఒనర జరళత్కారు 
ఒనరు (దయోదశపర్వం 
ఒరుల వలన(బుట్టు 
ఒలసి యంతకాల 


ఒవ్వమి. గ రవులకు 


మ స 
ఓనరిలి పజచు 

SE 
జెరన చె[ళజ 

జక కడ 


కడంగి (దుపదానుజుండు 
కడంగి మదియా(న్హ్రృముల 


63 
461 
110 

24 

50 
888 
455 


188 


279 


339 
449 


కడంగి వృకోదరు(డు 
కడంగి నూతుండు 
కడవ౭బడి మున్నువహ్నిం 
కడవసములు( గోలలు 
కడు! బెద్దకాలముండితి 
కడు ననురక్తియు 
కడునలుకయు. గూర్మియు 
కడుని[ద6 గానక 

కడును గము దల[కిందుగ 
కడుపునిండ6 గుడువ 
కద్రువ కొడుకుల 
కవ్రవయు వినతయు 
కనక మహీధర (పతిమ 
కనకవతతీవితతుల 
కనకావదాతకోమల 

కని క[దువ వినతం జూచి 
కని త మ్మెజింగించి 

కని_నీ వెవ్వరిదాన విశుల 
కని పుట్టిననాండ 

కని మునీం (దా నాచేత 
కని యనిమిషలోచనుండయి 
కని యయ్యురగక్ష శ బరంబు. 
కనియె నొక కన్య 
కనియె ముందట నమ్మహీ 
కని వనకన్యయో 

కని వినయమ్మున 

కని వినయమ్మున 
కన్నియలతోడ నాడుచు 
కమనీయ ధర్మార్థ కామ 
కమనీయలీల నొక్కాట 
కమలభవుండు వారి 
కమ్మనిల తాంతములకు 
కర మిష్ట్రము సేసితి 


శ్రీ మదాంధ్రమహాభారత వజ 


898 
398 
107 
457 
408 
165 
947 
362 
66 
895 
él 
[రి 
1! 


69 
228 


60 
450 
168 
228 

98 
418 


ల 
418 


223 
218 
409 
142 

47 
116 
29) 
498 
290 

41 


కరిఘటల(చాశి వీముండు 
కరుగానిరతులు 

కరుణించి యిండు నాకు 
కరువలిచే దూలు 

క ర్హశల్యులు మొదల్‌ 
కర్గుండున్‌ విజయుండు 
కర్గుండును జనుల నందఅ 
కర్భజంధనములు 

క అికుదర్భపూరి 

కలధ్యన మెల్ల ముందటి 
కలయంగ నార్చుల బొబ్బల 
కలయ నసి ముసల దండం 
క లహామున నిట్లు 

క ల్పాం తానలకీలా 

క ళింగవిషయంబు 
కవలవారు సూ ర్యేందు 
కశ్యప పజాపతి 

క శ్యపుండును నప్ప్పుడయా 
కాంతివిశషవిలాస 

కాదన కిట పాటి 

కాదన కిట్టివాటి 

కాదేని నాకు నీ పుణ్యమూర్తి 
కామవ్యా మోహితుండయి 
కాఅడవి. బణిచు 

కాల మేఘంబును బోలె 
కావున( జతురంగబల 
కావున ధృత రాస్ట్రనకు 
కావున నాక శళక్ళంబు 
కావున నాకు నీ జన్మంబున( 
కావున నిప్పుడు 

కావున నియ శాత్ము 
కావున నీ విక్కుమారునిం 
కావున నీవు కృతదార 


741 


838 
199 

లి2 
164 
477 
450 
929 
299 
457 
805 
182 
397 

T1 

74 
607 
288 

[4 

99 
470 

42 
101 
276 
268 
184 
872 
482 
266 

85 
160 
284 
241 
197 

88 


742 


కావున నీవు మెచ్చిన 
కావున నే సత్యంబునకు' 
కావున నేను భవద్విహీన 
" వున బుద్ధి గలవారికి 
కావున మన మిందు 
కావున మా చేసిన 
కావున మీర లేమజిక 
కావున మృత సంజీవని 
కావున లోకఠిబులయందు 
కావున [వతదానంబు 
“కావున సత్యము మిక్కిలి 
"కావున సర్వ పశారంబుల 
కిందముశాపము ఇందము 
కీర్తియు నప కీర్తియు 
కీ ర్తి లేనివానికి 
కుండలమ్ములు వేగ 
కుంతి భోజాధిపు కూంతురు 
కుంతీ యంత సహాజ 
కుంతీయు నమ్మునివరు 
కుంతియును దాని 
కుతీచ్యుతు( గై 
కుడుచు సడవాని 
కురుకులజుండుపాండునకు 
కురుకులవిభుండగు 
కరుపతీినూడ6గ 
కురుముఖ్యులు ధృతరాష్ట్ర 
కురువంశనిసారకుల 
కులపవ్మితసి కేత 
కుతపాంసనులై 
కులచముగలవా(డు 
కులమునకు నఖిల 
కులమును రూవము శీలము 
వలయంబునచారి 


ఆదిపర్వము 
548 కూడికొజల। కీడలాడుచో 
క్ష్‌ కృత మెటు(గుట పుణ్యము 
898 కృపుడు |దోణుండు 
1క్‌5 కృప్పదై ప్రపాయనుండును 
959 కప్ప మృ గాజినధరు 
ర్‌ 12 కొడుకుం [దిలోక విజయుం 
క” కొడుకు జవ్వనంబుగొని 
145 కొడుకు పల్కు విని 
499 కొడుకు భుజవి కమమునకు 
గ్ర కొడుకుల నింద ఆ కిల్లడ 
బి04 కొడుకుల (బవ్మా వి తముల( 
949 కొడుకుల యభ్యుదయము 
991 కొడుకులు సమర్థ్ములెనం 
(69 కొని |వచ్చుడు లోపల 
499 కొలది యుణబుంగ కిట్టి 
99 కోడలి యు త్రమగుణముల 
866 కోపితుం డైన విపుండు 
£85 కోరిన క్‌ కిందగయగ 
£59 [కచ్చ నొక్కరక్కను:డ 
శద [కచ్చఅ వేంట వచ్చియిట 
44 [కమమునను గొొంతిదేవిని 
461 [కూరకర్ములయ్యు 
ల్రీలిలి (కూరాకారుల జగదప 
950 [కూరులు విలు పధ ర్యా 
450 [కోధమ తపముం జెజచును 
499 క్యణదణు కింకిణీ 
299 ఇక్‌ టే ము 
405 చత వరురగెన 
లి త తియ కన్యక ల 
832 త్యతియవంళ్యు లై 
259 శ[తీయులము వాండు[పియ 
267 యమలేని తవసి 
108 తమ విడిచి నీవు 


297 
గీరిర్‌ 
801 
246 
కేశ? 
284 
170 
80 
511 
నిర్రివై 
545 
479 

65 
101 
806 
478 

67 
872 
187 
ర్రీ27 
803 

85 
296 

94 
518 


204 
158 
లి 
460 
94 
96 


ద ఆనొథ కడునంరుణా 
కోణీచ్మక్రభ రంబు 

వి ర్స్‌ ఫం 
ఖలు నసురనోర్వనో పెడు 
అలం తరాలు 

కస. 
గంగనిజాంగదీపు లెసంగం 
గంగాధర పింగజటా 
గగనమునందు నెందు 
గతమదమత్సరుండు 
గరుడండును గ[దువ 
గరుడండును దొల్లి 
గరుడండును నిజపడ 
గర్వించి వలికి 
గాదు చూలిపయిందు? 
నతు DE DOWD 
గుణముల నొప్పి 
గురుకు చయుగ్య్మముల్‌ 
గురుకులమునందు 
గురుగుణయుతులగు 
గారునాాశమంబునను 
గురులకు శిష్యులు సుతు? 
గురులలోన( ? రమ 
గురున చని 
గురువచనానంతోర మున 
గుజకొని "కా ర్యా కార్య్ధము 
గొనకొని' వతు సను 
గో త్రమహామహీధ ర 

చక 
ఘనదురితానుబంధ 
ఘనధూమధ్వజద వ్యామాన 
భఘనపజతజానిలచలి తావని 


ఖీ 
ow 


$92 
867 


215 
504 
£18 
124 
68 
66 


469 


ఘనపాళముఅం చేని 
ఘనభజ యిదిగాండీవం 
ఘనభుజుండు నరు(డు 
ఫఘనభజుండు రాధయను 
ఘనభుజుం డన్నియు 
ఘనమగు వక మంబున 
మన ముగ నయ్యింద్రోత్సవ 
ఘను లయ్యిరువురు 
ఘృత నదులును 
ఘోరవికార సన్నిహిత 
ఘోర్యవతములు సలుస్ముచు 
ఘోరాకారులు కృత వోవ* 
ఘోరాన్త్రుశ(న్ర్రవిద్యల 
జనన సప 
చండకోపులడయిన 
చందనతమాలత రులందు 
వక్కనగుమనిన రక్కను 
చక ధరుండయ్యు 
చతురంభోధిపరీత 
చతురుదథివలయ 
చని భాండవంబు( గాల్ప(గ 
చని చని ముందట నాజ్య 
చనుదెంచి ముందట 
చనుచదెంచి యమ్మవోజనపతి 
చనుదెంచి శరద్వంతుండు 
చను బొంక6గ. (బాళాత్యయ 
చపలావీ చూడ్కుల 
చరణవొతిన్‌ మహోతరులు 
చబఅచియొక చేత. గూూర్చుము' 
చల్లిని దశిణమారుత 
చారుమణ్మ పభాపటల 
చారునునన్సమ్ముద 
చారుసువర్ష్మ హోసి 


748 


481 
[రీ 0 
024 
262 
284 
492 
121 
600 
424 

76 

B86 
439 
821 


లిం 
సమము 
వాలే 


290 
శ్రీల 
536 
142 
476 
Gp 
188 
896 
100 
808 
168 
125 
974 
69 
190 
470 
826 
291 


744 


చిరముగ [బహ్నూకుం 
చెప్పుమని యర్లునుం 

చెలగి లేవనేడ్చు 

చెల” నురదుందుభి 
చెలియలు మజందియు', 
చేసమరికొంచు( బోడువంగ 
చ్యవనసుతు(డై న [వమతి 
చ్యవనునకు సుక న్యకు 


— లి ఏటా 


జంబూఖండ వినిర్మాణ్ఞం 
జగతీవల్లభ యే 

జగద భివంద్యు. డాతణవు 
జనకునకును స్వామిత్వము 
జననాథ వేంట నెవమున 
జననీశా పథయ 

జననుత కృవ్ల దై ప్రబాయన 
జననుత (దావ్మాణకార్యుము 
జననుత యా(మానిని 
జననుత యేను 

జననుత సర్వధర్భములు 
జననుతు(డు పాండు 

జనవతి పనుప(గ 
జనవతియెన వానికి 

జనపాల మందపాలుం 
జనపాలు(డు మృదు 
జనమేజయ జనపొలున 

జన మేజయుండు విద్వజ్ఞన 
జన మేజయునకు వై శంపాయ 
జన మేజయునకు వై శంపాయ 
జనమేజయుని చేయు 
జనవినుత యగ్నిహోే|తం 
జని శామర్ష ణు డంత 


ఆదిపర్వము 
52 జనుల యాళీళవంబును - 
424 జనులెల్లం గడు 
191 జలజ|పియ తేజుల 
448 జలధివిలోలవీచి 
525 జలములంద యుండు 
974 జలరువా నాభ 
91 జ్వ్వలనంబు వాయు 
47 జ్వలనశిఖాలియున్‌ 
జ్వాలాఖీలాంగుండు 
ఖ్‌ తే? 
188 తం|డిచేయు లిలోదక దాన 
{99 త తకుండను పన్న గేం[దు. 
dd తడుకుం డతిథీతుండై. 
pe తకుకుడను పన్నగుండు 
110 తడుకు(డీ కుండలముల 
గ్ర తగగ వివావాం 
రిక తగియెడు పుత్తు లల 
Sl తగిలి జరయు రుజయు 
తగునిది తగదని 
970 తడ(బడ(బడి యెడు 
286 తడ(బడ నేసియు 
918 తడయక పుట్టననాండ 
900 తడయక [మొక్కి యున్న 
949 ౬ శ్రడయక సామఖేదముల 
548 తత్కళథాపారంభం 
లశ తత్పరిజనంబు లందు 
549  తత్సమీపంబున 
115 తదనంతరంబ 
128 తదీయాభ్మి పాయం బెణింగి 
081 తనకపకారము మును 
88 తన కాజ్ఞావశవర్తు లై 
227 తన కిమ్మగు నంతకు 
581 


తనకు మణీ తాన చుట్టంబు 


472 
828 
884 
154 
488 
b29 
546 
ర్‌ 
400 


086 


167 
82 
100 
74 
205 
68 
948 


101 
969 
968 
426 
947 
వీనీశీ 
947 
194 


శ్రీమదాం[టధమహాభారతము 


తనకుల బ్రాహ్మణు 

తన గర్భాండంబుల 

తనజనకు నణిుత 

తనతేజో జాలము 

తనదివ్య లేజమున 
తనపలుకు లోక మెల్లను 
తనపియిందన వచ్చు 
తనపురంబునకు వచ్చి 
తనభార్యకు రాలకు 
తనయుండు తల్లి దం డులు 
తనయుల నజూతపముల 

తన యెశకి(గినయర్గం 

తనర జనకుండు నన్న 
తనరిరి త సైళంబున క్‌ 
తనరుచు దైవ యు క్షి మెయి 
తనవగచిన కార్యము 
తనవిద్య పేర్మి నృవనందన 
తనవిష వహ్ని మజ్జనకు 
తనసతికవకారము 
తననుతులు పాండునుతులని 
త నుమధ్య దానొక్క్ల కన్య 
తనువును బీవము సత్వం 
తనువు మీన్పొలవల్పు 
తపన్సా్వాధ్యాయ[ బవ్మాచర్య 
తమకుందార య జేయు 
తమము నడంచుచున్‌ 
ల యట్టుల తనకు 
తమ్ములు, దానును 
తరళనయనాబ్బద ళ ములు 
తరళాయతలో చన 
తరుణ|[పచేశినులు 

తరుణుల నజాతపతుల( 


తణలీయగు నంతకు రిపు 


4 
54 


217 
149 
125 

86 
486 


487 
496 
157 
218 
160 
4 
947 


తలంప(గనాండు వల్కిన 
తలరంగ కేణు [కథన 
తలవడ(కం దొడ౦గ” 
తల్లి నీకుల గో త సౌందర్య 
తల్లియు, బుత్తు ? లేవురు 
తల్లియు నా సహోదరులును 
తానవోరులకును దాపికాం్యణె 
తాన తననీడ నీళ్లులలో 
తా నలిగి యిచ్చె శాపం 
తా నొక్క మునిక న్య 
అ*మరసనే[త నీపేరేమీ 
తాలాభమగు విల్లుదాల్చి 
తెరుగుచు. బుక్టులం బౌదల 
తిలాణుమణికోటి 
తివిరియ భోజ్యం బగు 
దివిరి సుత జన్మ 
తూర్చురుణంబుగా. దొడంగె 
తెరల వలవె చి జాలరుల్‌ 
తేజిత బాణవాన్తు 
తొ ల్రింటి మహాత్ముల యందును 
తొల్లి దితిపుత్తు)౦డై న 
తొల్లి దేవేంద్రుండు 
తొల్లి యగన్మ్యమవహోమునీం ద్రుండు 
తొలి బ, హ్మూశాపనిమిత్త్మంబున 
(తిద శాధినాథ సద్భుశుండు 
[తిభువనలమ్మీ యే తెంచి 
(తిభువనసా మాజ్య (శ్రీ 
| తిభువనాంకుళదిప్పనిధీ 
| తతాగ్నులెల్లను చెజరిల్ల 
(కెళాద్వావర సంధి 

త te 
దండధర యిట్టి దారుణ 


దండి తాహితవీరనూరి 


745 


198 

76 
167 
190 
488 


498 
429 
245 
9876 
128 
814 
4/0 
497 
407 
267 
128 
295 
418 
966 
251 

46 

80 


250 
178 


746 ఆచిసరం ము 


దజాధ్వరమధ నునకు 167 ఏివిజమునీం|ద దానవ 186 
దక్షిణగంగ నాందద్దయు 507 దితి యను దానికి 181 
దజిణపాంచోలంబు 408 దితి నుత దానవ యడ 129 
దతీణాంగుష మిచ్చిన 816 దివ్యభూ ప ణాలంకృత 224 
దయ నీచే నుత్చాదితు లయిన 244 దీనికంశును నొ ప్పెడివాని 425 
దానం జేసి మహీతలంబున 428 దీనికి సద్భశ ముగా 388 
దానం జేసి విగత జీవుండై. 299 దీని తెఅలాణి(గినః, 959 
దాననశేసి పౌరజానపద 849 డని నగస్తి క 548 
దాన నపరార్గకాయ ఫర డీని నెజింగి మీకు హితోప 381 
దానములం దపంబుల 218 డీఏ నొరునకిం గాదనిన 425 
దానింజూాచి దారి[ద్యంబున 810 దీని పొలు (దావి మానవుల్‌ 991 
దానింజాచి పాండురాజు 284 దీని జాణ పరంపరం జేసి 808 
దానింజూచి భీముండు లలల దిని మానవుల యందు 8413 
దానిక.డకు.( దిక్యేక ంబ 465 డిని యందు రాతవభావంబు 878 
దానికి భీతుడనై 163 దుహిత్భ్ళ స్నెహంబునం జేసి 140 
దానిదయినపతిభ క్షి {65 Bee ల. 151 
దాని ధ్యతరాహండుూ సర చపల. పటు i590 
దానిన్‌ సేరకయయలదజున్‌ క్‌ దవమనుమ్యలోక ముల వ్ర 
డాని న్మపియంబులు వలి స దవయూనీ "యను చాన 193 
దాని న|శమమున 519 BI [వసాదంబున ర్‌ఫ్రై 
దాగి నెజింగి కరుణా 7 దేవానురరణమున 144 
దాని నెజింగి చేవత లెల్ల 144 చెవానాశంబు తోడన పలి 
దాని నెజింగి వరాకర 250 ద్యుతి దజింగి నిజని యోగ వ 
దాని కెజింగి శరద్వంతుండు $02 స్రాణాచార్యు పిజుంద నొప్పి లీ 24 
దారి స వకుల శతకన సలి దోణుండును నర్జును చేసిన 840 
దాని విడిపింప [దోణుండు . 819  చ్వాదశమాసిక[వతము" 506 
దాని విని పాండునందను 408 ద్వాదశ మాసిక[వతము ర్‌ 14 
దాని వెల్వడ నేరక రిశరి చ్వారవతిశే.గి యర్దును 118 
దాని శరరసారభము 2కి ద్విజవర వినిర్మితములగు 498 
దాని సహింవ నొవక 293 ద్విజవరులం గుమారుల 100 
దాని నుభదంగా వెజింగి 517 చె్వపాయనుండును ధౌమ్యుండు 49! 
దారుణకల్పాంత మరు 62 పకల 
డారుణజాను చండమున కం ధన దానములను |వియ d6l 


3 
దారుణమౌ వృకోదరు ఫ్రై ధనపతితో దరి[దునకు 306 


(శ్రీమదాం[ధమహాభారతము 


ధనపతుల జాలురు 
ధనమున విద్యను సంతతి. 
ధనములతో నతు త్తమ 

న్యం ఒ య్యే ఖవత్కులం 
ధన్యుండ నైతి నీకీ కన్యక 
ధన్యుల కా నుభ|దకు 
ధరణి గల రాజు లెల్లను 
ధరణి బరాచరభూాత 
ధరణి నతి వ తావబల 
ధరణి పజ ధర్మనుతు 
ధరణ యె ల్లను రతించు 
ధరణిసుర మం[త హోమ 
ధరణినురుల గురుల 
ధరణీదిశా (వసారిత 
ధరణీధరు చ! మునకు 
ధి రట రా జ్యవిభూతియు 
ధరణీశ నందనుల్‌ 
ధర/4కుండుద్యతదండుందై 
ధరణనురవరులకు 
థరికుసురవిరహితమగు 
ఫరణసురు లాదిగ 
ధర్మ త్వ్వజ్ఞు. డి ధర్మ తనూజుండు 
ధర్మ త్య్వజ్జులు ధ ర్మశా(న్రుంబని 
ధర్మసుతు( డున్నచోటను 
ధర్యినూత్ముత నిర్ణ యింవ 
ధర్మార్టి కానుసాధన 
ధర్మార్గవి త్తముల్‌ 
ధవళ విభూవణ 
దీరవుతియుతులతోడ 
ధీరుడు యతిరూవంబున 
దిరులొ ధృత రాష్ట్ర పాండు 
ర టాకా. 

త రాము 
న బడువుచు కత 


909 
289 
307 

89 
509 
ర్‌? 
407 

97 
120) 
195 

98 
103 
ర్ర్‌0కీ 
YG 
511 
298 
148 
dla 
v0? 

70 
279 
404 

10 


[69 
201 
486 
413 
8419 
518 
432 
85 
విరి” 
884 


ధృతి( బూని (బహ్మాచర్య [వత 
ధృతి దజీంగి మోవా మూళ్చా 
ధృతి నీయనుజుంతై 
ధృతి నెవ్వని నేని 
ధృతి'మెయి శత సంఖ్యయు 
ధృతిసెడి వేణెడువానిని 
ధృతిహీనుల చిత్త ముల 
ధౌమ్యుండును వారి నతి |పీతిం 
ధ్వజినీపాతభరంబునం 

న 
నగియును బొంకునందు 
నడు రేయి సంధ్వలందును 
నన్ను గాంధర్వ వివావాంబున 
నన్ను నీ నర్హు లెల్ల 
నన్నును మిమ్మును రతీంచి 
నన్ను మున్న యెలుంగు 
నన్ను వివా పామై నవువ. 
నన్నేల యుపీషించితి 
నరగంధ ర్వాధిపు 
నరచావ్మపవిముక్త 
నర నా గాళ్వవరూథ 
నరనుత కీ 3 యీయనిల 
నరనుత నీ (పసాదమున 
నరలుగలకాము సై నను 
నరవరు. డగు శంతనున 
నరవరు(డ న ఖీము 
నరనురసిద్ద కింపురుష 
నరు డస్త్ర శస్త్ర విద్యా 
నరునకు దయ నిట్లానంద 
నరు నిం|చాత్శజు నిందా 
నరునునికి యెణీి(గి 
నలసారము సంసార 
నలిరే(గి కడంగి తదృల 


T47 


229 
981 
248 
128 
284 
991 
611 
440 
268 


826 
§14 
986 
427 


748 


నలువురుదమ్ములున్‌ 
నలుగురు నాలుగు వేదమ్ముల 
నాంటంగో లె రాహువునకు 
నాకంచును మీకంచును 
నాక ట్లినపుట్టంబు 

నాక భిమతంబు నిట్టిద 
నాకభిమత మొనరి౦ చితి 
నాకుం బరమవిశ్వాసివి 
నాకు. బతివయిన నిన్నుం 
నాకు! బుణ్యలోకంబులు 
నా శెడ యిమ్ము లెమ్ము 
నాకొం డెద్దియు నిష్ట ంబు 
నాజన్న్మపకారంబు 
నాజరా భారంబు( దాల్చిన 
నాదు రోదనంబు నన్ను 
నానా దవ్యనిరంతర 
నానావిధమార్ష జిముల 
నానావిధశరశ రధుల 
నానావివోర శై లోద్యాన 
నాయందు నీకుం (బియంబు 
నాయనుజునకు వివాహాము 
నాయమర' జక్కన 
నాయెణీ గి నట్టు యిన్నియు 
నాయొద్దన (వార్చించిన 
నారదుండు వచ్చు. దద్వచ 
నారాయణుండు క్చ్య తమ 
నారాయణుండు వారి 

నా వచనం బమోఘం బనిన 
నా వచనంబున 

నా వచనమున నపత్యము. 
నిండుమనంబు నవ్యనవ 
న్మిగహ మేది నన్ను( ధరణి 
నిజమహీ మండల పజం 


841 
547 

08 
815 
152 
214 


265 
888 
508 
846 
421 
281 
451 
200 
548 
495 


56 
96 
466 
287 
88 


158 


నిత్యంబు నిలువరున 
నిమిషాంతరమున 

నిరతంబు దైహ్మ మొదలుగ 
నిరవద్యన రేశ్వర 

నిరుష[దవ సుఖిని|దా 
నిరుపమ కీ _ర్రి 

నిరుపమ ధర్మమార్ష 
నిరుపమ పరార్థ్యరుచి 


నిరుపమాన ళ"ర్య క 


సిశితశర వర్ష మున 
నీకతమున నా దాన్యము 
నీక అపుల నిక్కురుకుల 
నీకారణమున వంశ 
నీగుణములు దొల్లియు 
నీచేత ననుజ్జాతు లె 

నీ తదర్ద్హమ కాంగ చేవ 
నీతోడ నఖ్యంబు. జేసెద 
నీదు కులమునకు. దగగ 
నీధర్మ చరితంబునకు = 
నీపుణ్య తనువు వలన 
నీమందులు మం|తంబులు 
నీయిష్ట సఖుండయిన 
నీయాగ్నేయా స్త్రంబున 
నీయిష్టపఖుండయిన 
నీరిలోనం దోంచు తారక 
నీలగళోపమానకమనీయ 
నీలగిరి దశ్ళంగమున 
నీలజీమూతంబు లీల 

నివ కడు నేర్పు కాండవు 
నీవఖల ధర్మమూర్తి వి 
నీవఖలధ ర్న విదుండవు 
నీవతి|కూరుండవు 

నీ వ పొక్ళత బలుండవు 


890 


నీవర్ణధ ర్మ పతిపాఅ 
నీవలనం బరమ సం పీత 
నీవ, స్త్రశ(న్రవిద్యా 
నీషిజరయో శాహామునకు 
నీవు ధర్మమూర్తి వి 
నీవు నాకవమానంబు 
నీవును [దోణుండును 
సీతను దిహ్మశచారివి 
నీవు (బాహ్మణుండవు 
నీవును ఫీష్ముండు ద్రోణుండు 
సీత మాచుట్టమవపో లె శ 
నీవు లౌకిక ప్తె దిక ధర్మ 
నీవు సుభ|దయందు 
నీవెటుం/గకుండ గర్వము 
నీవొరులకు నీయమృతం 
నుతజలపూరితంబులగు 
నుతముగ నన్మత్కుల 
నుతసౌపి కాదిపర్య 
నెగయుడు నెగసి పిబుందం 
నెమ్మి జని ఖాండవ పస్థమ్ము 
నెమ్మిని సి దతీణహన్న మున 
నెటీకురులున్‌ విలోలసిత 
నెజీినుజక వె రివీరుల 
నకు పుణ్యదినము 
నై మిశారణ్యపుణ్య తే| త 
శు 
పంక జభ వసనన్నిభు 
పంకజాతి నీపతి|పతిపక్ష 
పంవిన శోక భారమున 
సం బియ జ నాధ్యయన దానం 
పతతుండా[గనఖతత 
పభిళిరంబు దిరంబుగ 
పగఅంగనివై తు రేనియు 
పడయంగరాని కొడుకుల 


శ్రీ మదాంధ్రమహాభారతము 


12] 
41 
227 
T7 
222 
91 
489 
180 
45 


191 
816 
419 
282 
471 


88 
626 
480 
495 

75 
818 
267 
220 


జీ 


పడినయామిషంబు 
పతదుర్వీధ ర ధాతు 

పతి బడసి నుతుల( 

పతి నియోగించిన దానిం 
పతియు భరియించు. గావున 
పతియులేక' జీవించు 
పతివిపా తాను రాగమున 
పఠతిహీనలయిన భామిను" 
సదంపడి యే(బం|డు గూతులుం 
పదిదినంబులు ఖమ్మ 
పదుమూ(డగు మానంబున 
పని యమ పంలికః 

పన్నగ వైరి విక ముడు 
పరగ నన్ను నాల్వపతి 
పరచ కవతులచే 
పరనిందయు నాత్మగుణోత్క ర 
వపరమగురూవ దేశమున 
పరమతపోనిధి 
పరవమతపోనిలయు 
పరమద్విజళు ళూమా 

పరమ బవ్మాణ్యు జగ ద్దురు 
వరమ బహ్మానిధిం 
వరమమునులయిన 
పరముదివికసౌరక 
పరమాన్న భవ్య భయా 
పరమా స్తైకవిశారదుల్‌ 
పర మేశ్వరుండును వానికిం 
పర మేస్టికల్చుండగు 

పర మోపకారియైన 
వరళుకులిశ కుంత 
వరళురాముండు భీకర 
రళురాము. డొండె వారు 


రి 


వరహిత ఫలవంతులు 
పరాశరుండును బులస్త్యాది 


749 


988 

59 
16! 
278 


160 


180 

28 
508 
146 
978 
284 
లీరి0 

79 
119 

86 
489 
499 
014 
119 
84] 


984 
840 
608 
126 
395 

75 
128 
452 
368 
489 


150 


సరాశరుండును సత్యవతి 
పరిఘజలంబులం 

పరులకు దుష్కరం బయిన 
పరులవలన బాధ 

పరువడి నొండొరుం బన.గి 
పర్విన భా వభృతిగ 

పర్వుచు లే రాటాదిక 
వర్వుచు (స్రీ పర్వాదిక 
పఅవనోపకయున్న 
పలుకుల( జఇయ్వుల 

పలుకుల ముద్దును గలికి 
పలుదెఅంగుల పిండివంటలు 
పలుమటు శపథంబులు 
పవనతనూజుం డక్కమల 
పశువతినివానంబయిన 
పాండవులును ధృత రాష్ట్ర 
పాండవులును బరా|క్రమ 
పాండవులును రధంబు లెక్కి. 
పాండుకుమారులం విలువ 
పాండుకుమారులు ననేక 
పాండుకుమారులు పాండుభూావతీ 
పాొండుపుత క నీవు 
పతా. 3 బర మోత్సవంబునం 
వొండుసుతు. డంత 
పాశాశి_కనికేతనా 
బాదంబులు పెట్టుడు 
పాపుకై తత్ని యాధ ముల్‌ 
పాయక చీకటి యందును 
పొాయకపాకశాననీకి 


పిత్ళవధజాతకోపపరి 


పిలువంగం6 బడక 

ఇవ్వక శ 
టెనప్బు డకన్యక (బోలు 
పుట్టు. జీకు వృద్దు( బూతి 
పుణ్యత పోమయుండు 


5 ఆ 


గ్‌ 


4రి 1 
495 
996 
853 
805 
116 
416 
257 
లీల 


98౧ 


లి 
వ్‌ 


రిం 


వ్‌ 


30 


ట్‌ 


బ్య వంత అ నిత్యన్వైమిత్తిక 
పుత్తు రండు నీకుదయించు 
పున్నా మ్నోనరకాత్తా యత 
పురందరుండును ద్‌ "ల్లి 
పురజను లెల్లను 

పురుషవి శేవవి వేకా 
సురుషుకంఖు మున్ను 


కురుత ధర్శస్థితీ 


స 


వుడూరొవుంశును 5 రాజ్య 

పులోమయు నక్కాడుకు 

పూని పరాకమేం బఇసంగ 

వూరుండు గొండొెక యయ్యును 

పృధివ్యాదిమవోభూత ంబులు 

వెంచితి ధర్మ మార్గమున 
చెక్కులు వలుకక 

చెడిలి సువర్ల వర్వతము 

కాలంబునకు నీయిలు 

వెద్దవా వాండుండ6 గొండుకవానికి 

వెత త్భకి ంబగు లత్త్మీ 

పొతువున( [బాయంబునం 


el) 


|e 


బాొలువగు రాజ్యసంపదుప 
వొలుపుగ6 బూసి కట్టి 
పోరను మృతసంజీవని 
పోల(గ ధర్మళలుండయి 
[పకటముగ వంశ విస్తార 
(పక టిత తభూత సంత తికి 
(వమీణవర్చు (చావదు 
(పణమద ఖిల ధాత 
(పతిహత నాగకో 
(పతీవాతశ(త్రువి|కముడు 
(పతీపుండును దానిం జూచి 
(పమదావాదిపయః (పపూర్ణ 
[పల్లదుల2ైన యొక్క 
(వవిమలాగమతత్న్వ వేది 


పతయ 


ణ్‌ 
ఇ 


476 
69 
287 
10] 
972 
5లరి 
891 
454 


427 
ర్‌] 5 
145 
890 
248 

46 
940 
400 
421 

al 
216 
86 

42 
496 


శ్రీ ముదాం(ధమహో 


ప్రన్తుత ఫణిసత్త భయ 
|పియ మొన రంగ సిద్ధియు 
(పీతితో మీరును ఖీష్మాది 
(పొద్దునేండు కతన యు 
2 © 
(పోోవెన శస్మంబు వాయ 


ఎల చేవసాతి పత్ర. మ 
బలదేవాచుంత సాతంకుల్‌ 
ల అ 
బలమటిీ కామ కే ధంబులు 
బఅము వెచ్చ గలిగి 
బలయుశులు నూటయిరువది 
బలయుతులు మనుజసింపహులు 
బలవంతుల్‌ భ రతాన్వయస్టితి 
బలవంతుల బలమఅ(గె 
బలవళ్ణ గం ద కోపానల 
ణు 

బలవన్శ్మద నాగాయుత 
బలపరి కషప బార్లు వె. 

యెలా 00 రా యర 
బలహీను(డై నవానికి 
బలహన్నులెనచో శ్మతుల 
బహుగుణము త్ర మో గామము 
బహుపు త్తా 9ర్ధంబు 
బహు భామల బవెాు విధముల 
బహువన వాద వాసి 
జాధితశ|తువర్గులగు 
దాలకుం డొర కొండుక 
బాలవయ్యు నత్తుర్ణశ్సమశీల 
బాలహారిణముల( బ స్టైడు 
బాలాఠ్క. లేజుండగు నీవాలు(డు 
బాలుండవు నియమ్మ వత 


106 
110 
114 
d9¢ 
౪63 


గ్‌ 1న 


415 

75 
246 
540 
459 
345 
484 
LAT 


విగ్ర 
964 
§59 
1683 
181 
199 
145 


భారతము 


బాలుండని తలంచి రిపుతో 

బిలము సొచ్చితి మేని 

బృహచ జ చ మేఖలాఖిల 

(బహ్ముణ్యు. Gr శప [బైస్మా 

(బహ్మయు భృగుశావ 

[బివ్మావచనంబు నిట్రైద 

(బావ్మాంబు దైవంబు 

[బాహ్మూంబు మొదలుగాగల 

| బాహ్మాంబు మొవలుగాంగల 
WE 

భ కణవీవయందబున 

భరతకుల పనూతులరు 

భరతకుల( శేమ్షుండ వయి 

భరత కులా[గణి 

భరతు( డశేవ భూభువనభార 

భర చేత నియోగింవ( బడక 

థవత్చితృ్భ పపితామహుం గ న 

భవత్చ )సాదంబున 

భపద నుజ్ఞా గ"రవంబున 

భవద భిరజీత తీతికి 

భవద భిరత్యుములగు 

భానునిభుండు వొండుబజనపాలు.డు 

భారత భారతీశుభగభ సి 

భారతవంశావార్యుండు 

ఫీముసేనుండును ల 

ఫముయడును వాని ప్‌ గా నన త్త్వుంగా 

ఖ్‌ష ర దనరథంబు 


ర దీపకుండగు 
లు 


భూజనపరివాద౦ 

భూనాథ నీకు భార్యంగా నన్ను. 
భూనుతకీర్తి బాహృణుండు 
భూసనందను లివ్విధంబున 


751 


847 
646 
388 

ల 

46 
106 
198 
232 
d19 


67 
908 
274 
వీది4 
207 
277 

లిపి 
274 
౨52 
227 


( 


భూపాలకుండు (బాహ్న్మణ 
భూపాలనీకు నిక్కోమలి 
భూరిగుణునిట్టకుల 
భూరినిజద్యుతితోడ 
భూరిపదఘాతజాతధ శరా 
భూరి పజానిరంతర 
భూరిభుజుం డర్దును6 డతి 
భూవినుతనిన్ను [దిభువన 
భూసురులాదిగం గల 
ఖభృగుండను విపుండు 
[భబువి మోవాలోభభయ 
| భాజిత శాతకుంభ గృవా 
వ నన 
మండితగుణనంవద 
మంతయు క్షంబుగా 
మంతులు దమతమబుద్ది 
మంద భాగ్యులమయిన 
మతిం దల(వ(గ సంసారం 
మతిం బాండుకుమారుల 
మతిమబచియని స్తీర్ల 
మతిలోకో త్తరు(ణై న 
మది. బ“మ్యపర్వమాదిగ 
మనదుర్యోధ ను జన్మంబున. 
మనపశకంబున 
మనపితృవర్గమువడసిన 
మనమివ్విధంబున. 
మనమునకు( బి)యంబును 
మనసిజరాగంబున 
మనుకుల పవిత్తు" (బు త్త 9కు 
మనుజభచు6 డిదియ 
మనుజ యోని బుట్టు( డని 
మనుజాధివ వృషవర్వుం 
మనుజులకు నెవ్విధంబున 


ఆదిసర్వము 
432 మనుమల నెల్లంజూపి 
296 మయభుజగ మోక్షణము 
బి0కి మయుడు నళ్వనేనుండును 
వి మరుతులయంశంబున 
తీ7క మఠర్ధ్యలోకంబున 
129 మ_ర్ష్యలోకంబున రాజర్షి 
827 మణ చినం దల పింప(గ 
ల్ర4 మణబచునగొెకొ నముబవకుండియు 
149 మజీ పాండవ ధా ర్హరాష్ట? 
£9 మణీ భీమ సేనుండు దొల్లి 
894 మణీ యంగిరను(డను 
515 వముజీ యకొ్క్కామలికులగో (త 
మల యట్లుంగాక 
265 మల యట్లుం గాక రాజులకు 
886 వుజీ యదియునుంగాక 
495 మణీ యదియునుం గాక 
87 మణీ యదియునుం గాక 
£96 మణీ యదియునుం గాక 
86s మణి యమృతమధనంబు 
&£37 మణీ యాళ్శభఘాతంబు 
149 మజీయు 
18 మజీయు 
2898 మజియుం గల వస్తువు లెల్లను 
lie మణియుం దనయొద్ద కువచ్చి 
68 మణియుం దొల్లి గౌతమి 
524 మణియుం బా జెడు 
171 మజీయు గ ర్హాభి మేకంబును 
266 మలీయు+ గామ పవృత్తుండయ్యు 
488 మజీయు. గోటిశమానస 
890 మజీయు. దనకు ధృత రాష్టు9ం 
222 మజియు' దిర్యగో్యోనులయందు 
144 వముజియు౬ వితామహుండగు 
887 


మజశీయు. బులన్వుండను 


811 
ర్‌4లి 


221 


045 
212 
491 
182 


892 
224 
405 
210 
480 
469 
ల్ర25 

21 
417 
104 
268 
వ 


188 


శ్రీమదా(౦ధవమహాభారత నజ 


మ అజీయు;, బౌమ్యిదంక 

వము జీయు? (అతీపవ సంతయ 
మజటియు గదా కార్ముక 

మ శీయు గర్భ యోనియందు 
మటఖలియు గాం ధారి6 దొట్టి 
మశీయు జంబూఖండ విని ర్మాణ6 
మటీయు శ్యష్టయు( జం|దుండును 
ముజీయు దత పజావతి 
మజణియు దుర్యోధన 

మటీయు దేవ దై త్యచానవ 
మజియు దేవయానియు 
మజటీియు (దో ణాభి షేకంబును 
ముజటజీయు ధర్మరాజునకు 
ముజియు ధృత రాస్టుఏండును 
మజియు నగ్ని దేవుచేత 
మజణియు నతీశానాగతులై న 
మజియు నత్యంత ళోకార్లవంబున 
మజియు ననంతరంబ 
మ౭కియు ననేకవినోదంబుల 
మణతీయు నప్పాండురాజు 
నుతీయు నప్పురంబునం 
మ౭కియు నయ్యా స్తీకుచరితంబు 
మజియు నళ్వ మేధారంభశబును 
మజియు నస్మద్వంశ కరుం 
మజీయు నీకును 

మజియును 

మజకీయుమ 

మ౭కియును, 

మత్‌యును 

మణీయును 

మ౪౭కియుమ 

మఆకియుమ 

మంకియును 

మశకియుమ 


s91—48 


18 
కిక్‌ 
8183 
175 
864 

19 

అ? 
221 
282 
127 
159 


16 

లర్‌ 
118 
207 
విఫరీ 
804 
265 
264 


లకీ 


110 

కిస్‌ 
(షష 
211 


184 
20! 
810 
828 
ఫ్‌42 
406 
516 
శ్రర 


మజణీయును నొక నా(డివ్వరు 
మజీయును వొారళ బల 
మజీయు నేశాదళరు[ దుల 
మజియు నొక్కానొండు 
మణీ జంధువర్గంలు నెల్ల 
మల్రీయు బలదేచాది 
మజీయు అహ్మృకుఛాతయు 
మటియు భాతతరణోద్యోగులై న 
మజియు ఇారతవీదు లెల్ల 
మజియు ఇార్యపురుషున॥ 
మటియు భీముగదాఖి 

మ జియు ఖీష్మానుమతత బున 
మజియు మరీచ్యాది 

మజియు మ _ర్హ్యలోకంబునందు 
మణియు మహారణ్యంబునందు 
మజణియు మాంపపిండంబుల 
మజియు మృగశాపథయః 
మణియు యాతవు లెల్ల 
మజియు కెండగు 

మణియు చాని కంటు 

మజియు వారలకాచార్యుం డైన 
మణియు విరాటనగరంబునకుం 
ముజియు విషాపపహారంబులయి 
మణీయు వీరవల్నీవిలావంబు 
మటజీ యు వకలలావణ్యా 
ముజీయు నకలలోక 

మజీయు ననత్కుమారు 
మజీయు సింహికయనుదానికి 
మకీయు స్థాణునకు 

మణి వమవుళు పుట్టుచు 
మఅవోరిజాథ 

మాండవ్యు*డను మువివరు 
మాండవ్వు నా|ముచ్చుశితోన 
మాకు శతి పియుఆడవు 


®00 
540 
188 
విర 

24 
క27 
135 

18 

21 
వం] 


268 
286 
196 
16 
ర్‌4ీ 
298 
26 
487 
లల్‌0 
కి0ఏ- 
18 
97 
23 
410 
8s 
187 
12 
184 
221 
400 
140 
249 
439 


ral 


754 


మాకులమునందుందొల్లి 
మానాగ్నిహో[ తమును 
మానితంబగు నాతపోమహిమం 
మానిత సత్య వాక్య 
మానితులై న పాండవ 
మానుగరాజకుమారులతో 
మాపుణ్యంబునం జేసి 
మాయంఆదొక్కొాక్కళ్ళ 
మాయయ్యకుంబాయక 
'మాయీదాస్యము వాయు 
మితవచన నీయ థార్థ 
మితహిత సత్య వాక్య 
మిమ్మిట్లుచూచి హిత మృస్తుగు 
మీకుం బుణ్యలోకంబులు 
మీకు నాయంద య్యెడు 
మీకులగో [త నామములు 
మీపంచిన విధంబున 
మీయందీకృష్ణును 

మీరలు నాపితృ దేవత 
మీరలు స్నా తాలంకృతుల రై 
మీరాజుమనోరథంబు 

మీరు [దుపదుపురంబునకుం 
మీరుధ ర్మానిలళ | కాశ్వినుల 
మీరును గుంతియు 

మీ రెటుంగనట్టి లోకాచారము 
మీవచనం బమోఘంబు 
ముదమున( [బఖానుండను 
ముదుసళులు దమకిమ్ముగా 
మునినాథ నాకుసత్సుత 
మునినాథ వాకుసత్సుత 
మునివరు( డట్లుండియు( 
మునిసవా[సపరివృతులయి 
మునీం[దా నీయాడనితీర్థంబు 
మృగంబులమైయున్న మమ్ము 


ఆదిప రము 
508 మృగశా పభయవన 
176 మృదురోమములును 
క్తప మెనకయు విశ్వామితు 
109 మేరునగోత్త ౦న మహీ 
406 మేరుమహామహీభరము 
818 మొదలి పెక్కు జన్మముల 
496 మొనసి యవకారి. గడనిడి 
214 - యః 
1§2 యై సేన పభు యజ్ఞ మవో 
65 యజ సేనుకూ(తు నభిజాత 
88 యతినంఘంబుల సంగతిన్‌ 
41 యదు డ[గతనూజు(డు 
రం యదుకుల విమలవయ; 
LTT యమతనయు ధర్మ'రాజ్యుము 
889 యమునంశమునంబుపై ష్‌ 
45 యము అమిత శార్యు లరినృప 
468 య" దవకులవిభుండగు 
441 యాదవవంశంబున 
88 యాదవవృష్టిభోజవరు 
80 యాదవుల నాదరింపక 
459 జర్‌. శ 
410 రజనీనాథకులై క 
416 రణరంగఆబున |దోణు 
లీర్‌డ్తీ రణవిజయు( డనల తేజుం 
462 రధమును రథ్యంబులు 
78 రమణి నిజ భాతృనియోగము 
187 రయమున (మింగుడు గాలము 
485 రవినిభ తేజుండై న 
408 రవిసుత పార్థుల 
404 రావసావిమ్టుండ్రైనప్పు 
249 రాజకులశేఖర 
294 రాజకులా|గగణ్య 
519 రాజకులై కభూవణు(డు 
266 రాజతీీ రులు వచ్చి 


289 
425 
191 
415 

రఫ్‌ 
149 
848 


441 
479 
270 
169 
262 
509 
140 
842 
258 
187 
478 
ర్‌2లి 


107 
409 

78 
బి94 
870 

67 
489 
లలి] 
428 
820 

bl 


454 


శ్రీమదాం(ధవహహాభారత మ 


రాజభూషణ నిత్యసత్య 
రాజమహేం[ద కవీం్యద 
రాజ య్యెడువాండు 
రాజరాజ గుణరాబిత 
రాజవరుల్రై న పార్జుతో 
రాజ్యపదస్థుండ 
"రేయును బగలును 

వన 
లలిత జటాబినకుళ 
లలిత హయద్విపంబుల 
లలితాంగి యెల్లలో కంబులు 
లలితాంగి శయన మొక్క (డు 
లాలితరూప యావనవిలాన 
లావు'సడలో నిట్టువీవంగ 
లోకనుతుండు పాండు.డమలుండు 
లోకో త్తరచరితుండగు 

జు క 
వందురి వగచుచున్న 
వగవక సంజీవని 
వడముడియారక్కసు 
వడిగొనీ కాఠవులొండొరు 
వడిననురవాత ముక్కున 
వడి నౌడు గజుచివల కేల్‌ 
వదన బాణానన వ్యక్త 
వదలక కురుపతి 
వదలక వెనంగి పదుం[డం 
వదలక మర ణార్జియగుచు 
వదలక మాయాయుద్ధా 
వదలక (ముచ్చుల 
వధకు నర్లు (డై వచ్చిన 
వన కేళీ కాతుకమున( 
వన జశవ| పభావుః 
వనజాశ& యేమికారణమున 
ననజాతాయత నేత్రు 


550 
110 
ల50 
478 
882 
860 
479 


888 
268 
218 
162 
285 
8T7 
850 
152 


262 
148 
ల74 
887 
877 
446 
171 
117 
497 
491 
ఏలి] 
502 
877 
156 
189 
611 
870 


వనజాసను ననుమతమున 
వననిధిలోని రత్నములు 
వనమున జదియు శెండే(డు 


_ వరరథ మొక్కండు 


వరుణు( డాదిగంగల 
వర్షధర్మముల్‌ గాచుచు 
వలనుగలమం తివరులం 
వతయు నమాత్యులం 

వలరాజు నచివుల 
వలవదుడుంగుడని 

వల్లేయని రాజనందను 

వను దేవాదియాదవ 
వనునిభుండు వై తృకం బగు 
వనువులకు మనః[పియంబుగా 
వనువులనువార సేత 
వాండిమయూ ఖముల్‌ గలుగు 
వాడు రెండవ యిం|[దుండ య్యెడు 
వానింజూచి కానికుడువ 
వానితోడి డేమి దివ్య 

వానీ పేరంగురు కత బు 
వానిమనోవల్లభకుం 
వానియవ్య క్షనచనంబులు 
వారణ మోటకథాండాగారం 
వారణ వహాస్తానుకారంబు 
వార ళావతమున 

వారల నందటజ ఈ చాశారుండ్రై 
వారల నర్హ |పియసశ్కారుల 
వారల బలపళా కముతబు 
వారల శరములు నడుమన 
వారలు ధర్మానిలశ|కాక్వినులు 
వారలు ఖహు|[సకారాకారులు 
వారితో విగహించుట 
వారిదాకుణత పోవహ్ని 

నారు నవ్వి పునతిభ కిం 


166 


129 
499 
119 

90 
210 
144 
రిక2 
186 
492 
్తీర్‌2 
986 
ర్‌లిగ్ర 
281 
214 
220 
147 

78 
148 
89 
౨08 
412 
989 
155 
ర్‌లి4 
రిల 
22 
100 
487 
రిల 
469 

74 
484 
497 
క్‌ల్రి0 


756 


వారు వచ్చునంతకునొక్కు 
వాలుపయి నతచునట్ల 
వాసవనలతదనుండుగుడువళి 
వాసవ పతిముండు 
వాసవనన్నిభుండు 
విగతజీవుండై పడియున్న 
విగతాఘుండ్రైన యాభ్ళగునకు 
విడిచి దిగంబర వేషము 
వితత| పదఉ&.'ణావర్తిత 
వితతబహురత్నరుచి 
వితతమఖ[ వయోగవిధి 
వితతయళశు,డరిగి 
వితతోల్కాశని పుంజ మొుక్కౌ 
ఏదితంబుగ( బుక్యామర 
విదితంబై. యుద్యోగము 
విదితముగ నీకు వరమిచ్చెద 
విదురుడు పొండవహితుండని 
విదురు(డేశెంచియొరులకు 
విద్యావిలా స బార్థివ 
విద్వన్ముఖ్యు(డు ధర్మమూర్తి 
వినతకునాత్మజుండయిన 
విననేడగు పర్వము 
వినయమున [దోణురూపు 
వినవయ్య కృత వీర్యుండను 
వినవయ్య గెతముండన 
వినవయ్య యెకపుత్తుండు 
వినవయ్య యే మేవురము 
వినికుంతియు. బాండవులును 
వినిడానీనుడు ప6గా 
వినిఖీష్కుండని యె 
వినిరోయుతీ(గగాళ్లం 
వినుడు పసిద్దుల్తెన 

విను(డే హిరణ్యధన్వుం 


ఆదిపర్వ వజ 

187 వినుకాలర్త పీర్యుకం కును 
90 వినుగార్హ్యవత్యమను 
ఫలి వినుతధ నుర్విద్యావిదు 

120 వినుతపరా|క ముల్‌ 

265  వినుతయళుండుపాండు 
150 విను బేల యెట్టికష్టు (డు 

184 వినుమైనను సాపత్న్యం 

వీరీ విపరీత (వతిభాష 

472 విపరీతమతిని నుందుఃడు 
$870 విపుల కేజంబునను 

108 విపుండనున్నవాండ నపవ్షిత 
606  వమలతపోవిభవంబున. 

74  నిమలమశింబురాణములు 
ఏఫ్‌ఏ విమలమతియన్యులకు 

19 విమలములయి లోక లిత 
276 విమల యళోనిధీపురుష 
479 విమలాదిత్యతనూజుండు 
857 విలసద్దర్మవిశుద్దవ్భ త్తులు 
478 విలసిత రాజ్యలీల 

108 విలువిద్య( గఖిచుచుండిరి 
82 విలువిర్యనొ"రులు 

21 విలువిద్యనొరులు 

818 వివిధా స్త్ర కోవిదుడు 

494 వివిధోత్తుంగ తరంగ 

80! వివనిధికుడి నపంఖ్యము 
2కి7 విషయోపభోగాభిలమణ 
జ! వీ,కంబఆజతెంచి నలుగడ 
979 వీ(డుపుట్టిన పదియగునాండు 
1&2 వీండెకృతపాన్తుండభిలా(న్త 
287 వీండొక మం|తసిద్దుఃడగువి|పు 
810 వీతసమ స్త దోషుండయి 
228 _ వీరలం దోడ్కౌనిపోవంగ 
§14 


పీరలతిలలితమృదులా 


క. 


286 
202 


లెకిర్‌ 
115 


264 
871 
228 
202 
50] 
144 

68 
106 


462 
416 
200 


484 
477 
80! 
315 
816 
889 

60 

66 
148 
ర్‌ని2ి 
894 
826 
899 
440 
భ్‌ఉర్‌ 
271 


పీఠరలు వళ క్రిం (బశ వించిన 
వీరలు నీకుల పుత్తులు 
వీర శ్రీవనిళా శిత 
వీరావతారసుకవిన్తుత 
వీరికిని దాభంగము సేయనోప 
వీరుడగునరుని 

పీరుడు పొండుమహీపతి 
వీరు(డు (వతీపుండఖిల 
వీరు,డువీండు పాండవుండు 
వీరుకుంతీమనో చేవులని 
వీరునమ్మం గం దగుదురు 
వీరులని పొండునుతులకు 
వీరెవ్వరయ్య [దుపద 
వీరెవ్వరో యెందుండుదురో 
వీర లులు. బౌరవులును 
నృవశాఖాగముననున్న 
నృతుచె గీర్వాణవిభు(ఉల్లి 
వెండియు నళ్వ సేనునేయ 
వెండియు వారలనిమ్ముగా 
వెడ(గయిట్టిపాటి 

వెడ(ద యురంబును 
వెఅచబవనీరిలో 

వెఅచిత ల్లిందోంక 
వెలయంగ? బిత్భ మేధ 
వెలయంగ నశ్వ్యమేధంబులు 
వెలయం(గ ధర్మాధ ర్మంబులు 
వే.డుబుంతయు( గష్ట్ర మైనను 
వేడుక నమ్ముని ముందట 
వేడుక నొక్కరుండు 
వేదంబుల్‌ చదివించె 
వేదంబులందు( |అవీణు(డై 


వేదము వేదియుంగలుగు 
వేదవిహితవిధుల 


భ్రీవుదాం(ధవమవనోకారత నజ 


294 
241 
177 
111 


319 
ర్‌ఏల 
298 
208 
150 
310 
bl 
' 290 
908 
257 
417 
174 


వేల్వంగ సమకట్టి 
వైశంపాయన [వభ్ళతి 
వై పోయనందైన వరమత్స్యు 
వ్యనసనవివర్జిత మాన 
వ్యాసపుర సూ ఆావని 

అవి శ. 
శంకరనిభు(డగువి[పు 
ఫోంతనుండు దానింజాచీి 
శంతనుండును బరమానుశాగంబున 
శశితను సంశానంబును 
శకి చదువునులో లె 
శకి రాతస నీవాతు. 2 
శతశ్ళంగ న గం దము 
శతశ్ళంగ నిలయుఅగు 
శవము. *ను(డైన విశ్వామి[ తు 
శరశరాగతరతణ 
శరనికరసవా సంబుల 
శరనిధి నినాదనీభమగు 
శరనీధి పరిన్భత విశ్వం 
శరమోతణ వేగ నిరంతర 
శాన జై(త తెజమున 
శావజలంబు లె త్తికొని 
శాపమిచ్చునా(డు జనని 
శు కుండును సురాపాన 
శూరుల జన్నంబు 
(F వణసుఖంబుగా 
(శ్రజయవిశ్లాసి వినమ 
(శ్రీనాథమూ ర్తి విబుధ 
(శ్రీపతిగడు నెయ్యంబున 
(శ్రీమచ్చళుశ్యవంశకిఖామణి 
(శీరాజఠాజవీర (శ్రీరమణీ 
(శ్రీలలనా న్తనఘటిత 
(శ్రీవనితావల్లక 


767 


506 
114 
4కి 
§20 
828 


స్‌ 
218 
280 
286 
481 
488 
286 
280 
424 
5642 
887 
492 
26 4 
940 
279 

ర్ట 

84 
148 
లిశిర్‌ 
186 
విత్తి] 
259 
515 
118 
401 
179 

ర్‌9 


168 


(శ్రీవాణీగిరిజాశ్చిరాయ 
(శ్రీవిభవ నిత్యనిలయ 
శ్రీవెలు(గరోహిణికి 
శ్వతకి నీతపమున కే( 
శ్మేతకియు( దనకు 

మ హు 
పడరత్నిధనుర్దరు( డెయ్యెడ 

వ స 
సంచిత పుణ్యుండంబురువా 
సంతతగ్భ వా మెధిఫలం 
నంధ్యలందొనరించు సద్విధుల్‌ 
నకలజీనరా? సుక్ళత 
నకలధర్మవిదుండవు 
నకలరాజసమతశంబున 
సకలహిత౦ వై శాంత్యాదిక 
సకలోర్వీశు(డశి పయత్న 
సతికి నొక్కరుండపతిగాక 
సతియును గుణవతియు 
సశివిముక్కయయిన(బతికి 
సత్యవతియును బెద్దకాలంబునకు 
సళ్యాశయ కులశేఖర 
సదో్యోగర్భంబున నహిమ 
నద్వినుత చరి తుండు 
సభల విన్తరిల్లి 
సమకట్టి యొక్క మొగి 
సమశీల (శుతయుతులకు 
సము యుయుత్సుతయ్యన్న ము 
సముదిత సూర్యనవా[సోవమ 
నరభనసనపరి చలిత 
సరననురవధూ 
నరళతమాలశాల 
సర్పయాగం బిట్టిదని 
సర్యశీ రా భిగమనంబు 


ఆదివర్వ ము 
1 సర్వధర్శజ్జులరుర్వీళ 
475 సర్వభూత దయకు 
187 సర్వలోక కర్మసా&. 
ర్‌లి2 సలలిత మైన పుట్టు 
ఫ్‌లి2ి సవిశేషముగ ధనుక్వేద 
సోంగంబులగుచుండ 
406  సాత్యవకేయ విష్ణుపద 
నారణ సత్యకా|కూర 
127 సారమతిం గవీం[దులు 
200 సాల|పాంళు నిజో జ్ఞ్వుల 
90 సావాసికుండై నరుడవ 
248 సుందరి మాయిద్దఅలో 
1717 నుతజనసోత్సవంబున 
485 నుత వంతులయి విశుద్ధ 
వికీ సుతళత వర్దిశా| శమము 
97 సుతుడు సభ స్వ్యదంశమున 
466 నుతులనఘులు వేవురు 
200 నుతులరాకన నివాతుల 
888 సుతుల నిద్యా[పవీణత 
242 సుత్తా)మపుత్తు”( డభిజన 
251 సునిశిత తుండహాతిని 
126 సుతగరుడ విషోరగ 
808  సురగరుడోరగ కిన్నర 
22 సురడైత్య యశతురాకున 
74 సురపతి నాతవమున 
807 సురపతినభ( జూడంజూడ 
809 సురల వర[పసాదమున 
44 సూరెలనున్న మం[త్రులను 
188 సూర్వుండును నీకు దుర్వాసుం 
287 సూర్వుండును వసిష్టమవోముని 
్నీెల్టీ సెల్లుడట్లు నేల దెళ్ళి 
102 సొలయక తూని(గలం 
204 


సొలయక యెల్ల దేశములు 


496 
174 
490 
261 
808 
224 

29 
516 


829 
510 
500 
528 
520 
480 
281 
180 
480 
828 
461 
128 


‘416 


498 
172 
178 

71 
299 
100 
260 
422 
41 
250 
401 


శ్రీ మదాంధ్రమహాధారతము 


సౌభద పెౌలోమకారంధమ 510 వాకిపరా|కమయేను 
స్థావరజంగమ (పవితతం 79 వారియిం[దు( దల(చె 
స్థిర పౌరుషుండు లోకో త్తరు( 205 హరిహరాజ గజాననార్క 
స్వయంవర లబ్దయయిన 461 వారువచనమున 

న చ వోరివిచి[త హేమకవచా 
పహారిందల.చె సుభద వ్‌90 హిమకరుండు శై త్యమును 
నారికులిశ వతి 62 హిమకరు దొట్టిపూరు 
వారితనయుండు పార్థుండు ర్‌లిలీ హిమశె లకందరాభాగము 
హరిపంచిన మార్గంబున 522 _సామవతోత్తుంగ హేమ 

సభా పర్వ వు 

=? అః అటదురో్యోధనుండుశ కునియుం 
అంగారములు గొను వేడ్క. 6885  అటభీమసేనుండు నుం 
అంత 618 అటనవా దేవుండు ద&ీణ 
అంతనంతయు నెణింగి 706 అట్టి మహోత్చాతంబులు 
అంత నంత వేదమూర్తులై న 688 అట్టి యలిదారుణత్వము 
ఆంతననంతశయనుండు 655 అట్టి రాజనూయాధ్యరంబున 
అంత ననుద్యూత పరా 714 అట్టి సకలతు త్లి9య వోభంబు 
అంత శిశుపాలు సేనాపతి 644 అట్టయినంగురుకునూరులు 
అంద నేకవిధ జీవరాసుల 578 అట్లు కౌశికచి[త సేనులు 
అందు. గుబేరుండు 571 అట్లు వగచుచున్నధృత 
అందు దుర్యోధనదుశ్శాసనాది 679 అశ్లుని నాకు నస్మత్పితృ 
అందు మాల్యాలం కృత మౌళులు. 598 అతనిచేత నభ్యర్చితుండయి 
అందు సుఖాసీను(డై న 570 అతని నకి|పశాపు 
అంచదెప్పటి యట్లధృత 712 అతనీ ననవరతంబును 
అక్కథకుండు శొనకాది రల అతి దర్చోద్దతుండు 
అక్కథకుండు శౌనకాది 687 అతివిక్భత న్వరూపధరు( 
ఆకొ-డుకు నబ్బనాభుం 652 అతినమర్థుండు బృహ దథుం 
అఖిల లావణ్యపుంజంబు 680 ఆతుల చతురంగ సేనాయుతు. 

611 


అగ్నిద త్తం బై నయద్దివ్య 


అతుల పరాకమార్జిత 


750 


266 
491 


469 
826 
237 


71 
A411 


659 
61$్‌ 
617 
705 
587 
రికి 
645 
707 
ర్‌రి5 
722 
576 
678 
616 
572 
501 
651 
587 
612 
662 


760 


అతుల బలుల్‌ పరస్పర 

అతుల వికమసంపద౯ 

అతుల విభూతితోమణి 

అతుల ₹"ర్యుండనిల 
అదియమరాజు సభయంతియ 
అదియును క క 
అదియును నూటుయోాజబనంబుల 
అదిశత యోజన విసారాయామ 
అధికదత్సయుక మె 

అధిక లజ్జ్ఞావన కాస్ఫ్యుల 

అనఘ మామామశకుని 

అనఘ యేముమువ్వురము 
అనఘ స హృద్దూతం౦బిందొన 
అనఘానీ |పస్తవమున 
అనఘు(2_ యెమబది 
ఆనఘులశా న విధిజ్ఞుల 

ఆనల [పభాభిళోభిత 
అనవరతంబు నిష్టుండగు 

ఆనీ కడునడలుగ. 
అనికృ*ాంజలియయి 
అనితనచేతియనర్హు 

అని దానిన తీ|పీశిం 

అని ధర్మరాజును వారించి 
అనినంగరుణించిమునీ 
ఆనినంకాం'చాలి యిట్లనియె 
అనినం| బవ్లోదుండుభయం 
అనిన ధర్మరాజునకు 

ఆనిన ధృత రాష్ట్ర ండుకోడలి 
అనిన ధృత రాష్ట ండుదాని 
ఆనిన ధృతరాష్ట్ర 9౦డు నీ 
ఆనీన నట్టివాండెవ్వండు 

ఆనిన నేల వాఠలరిగి 

అనిన నయ్యళరీరి 

అనిన నయ్యు త్త తకురు 


స ర్వ వః 

605 అనిన నారాజునకు నగ్ని 
602 అనిన నుపేం|దు వాక్యమును 
ర్‌రీ9 అనిన భీమ పేను విక్రమ 
617 అనిన ఖీష్మువచనంబున 
570 అనిన మురవైరి పలుకులు 
56 అనిన వానికి ధఠ్శతనయుం 
o7l అనిన వారల వచనంబుల 
669 అనిన వాసుదేవునకు 

686 అనిన విదురుండిట్టనియె 
7165 అనిన విదురువలుకులు 

689 ఆనిన విని జనమేజయుం 
ర్‌కిర అనిన విని జరానంధుండు 
681 అనిన విని ధృత రాష్ట్రఏండు 
568 అనిన విని ధృత రాష్టునకు 
668 అనిన విని భీమ సేనుఆడు 
560 అనిన విని యవి యెట్టివి 
608 అనిన విని విదురున 

588 అనిన వె శంపాయనుం 
670 అని నిశ్చయించి పలికిన 
566 అని పలుకుచున్న భీష్మ 
688 అని (బోధించిన ననిల 
59! అని భీమార్జున నకుల 

648 ఆని యడిగిన జన మేజయు 
588 ఆని యడిగిన ధర్మరాజు 
706 అని యడిగిన ధర్మరాజు 
701 అని యప్పుడ శకుని 

645 అని యాఖభగదత్తుచేత 

708 ఆని యాకిశుపాలుం బట్టు 
676 అని యిట్లు కోడలింగొడుకుల 
707 అని యిట్లు నశావర్వంబున 
688 అని రూజూతర వచనంబుల 
"720 అనిలజవాశ్వుంబుల. 

రర! అనిలజతాశ్యయు క్రనుయి 
616 


అని వారల యను గవాశిబు 


620 
828 
ద్‌55్‌ 
689 
604 
681 
578 
ర్‌ర్‌4 
686 
728 
618 
602 
722 
668 
రర 
567 
686 
618 
ర0ఫ్ర 
6క2 
608 
718 
610 
574 
$57 
668 
61౨ 
642 
717 
724 
650 
5/8 
658 
681 


ఆని వీని తల్లీ తొల్లి 
అనిశము సేవింతుశి 

ఆని శీశుపాలుండు గర్వించి 
అని శిశువొలు: డెండొకట 
అని సంజయుండు వఖికిన 
ఆని సంత సిల్లి మఈకియు 
అని సర్వజన భయానక 
అనుచుడాయవచ్చిన 
ఆనుచు దుఃఖతులగుచున్న 
అనుచు శోశా కాంత యయి 
అనుజ సహితుండయి 
అనుజులు [దువదాత్నజ 
ఆనుపమ చెవయోగ 
అనుపమ ధనరానుఅు 
అనుపమ రత్న కాంచన 
అనుపమ శక్రిమంతులు 
అన్న నహాళేవ. నీవును 
అన్యకీ ర్తనంబు నన్య 
అప్పాండవుల శెంతలగ్గు 
అప్పుడు వేవురు శిలా 
అబ్బాలకు రోదనధ్యని 
ఆభిమళాతముల్‌ దొల్చి 
అభిషి క్షు;డయిన యయ్యమ 
అమిత పరా(కమమున 
అమిత స తులు ధర్మమూార్తు 
అమ్మగ ఛెకు నుగ బలు 
అమ్మహామఖము నండగ్ని 
అమ్మహామునుల నెల్ల 
అమ్మవేన త్తు జరాసంధుం 
అమ్మానిసి (వయ్యలుగని 
అమ్ముదితన్‌ విఖీతవారి 
అయనవిహీను.డె సవిత్భ 
ఆయినను నాయర్థి త్వంబునం 
అయినను నావహృదయంబు 


శ్రీ మదాం[ధమహాభారత వః 


6కి 
501 
[వ 
654 
728 
595 
70 
698 
896 
716 
కర? 
676 
694 
691 
677 
576 
716 
60 
711 
670 
గరం 
889 
866 
609 
716 
594 
634 
ఫర్‌0 
649 
589 
704 
594 
519 
598 


అయినను నీ వచనంబు 
అయ్యపూర్వ సళానుణి 
ఆయ్యిద్దణును గౌళికచిత 
ఆయ్యుధిష్టిరు నందేశంబున 
ఆర్జరాతమయిన నఖ్యాగత 
అలయక వెండియుం గడంగి 
అల్బు;ండయ్యు మనుజు(డతి 
ఆననితలంబు [వస్సెనొ 
అవనినాధుచేత నాజ్ఞా 
అననీతల సా[మాజ్యో 
అవనీనాథుల నేకులుండ(గ 
అవనీ రాష్యవ్యాపార 
అనమాన దుఃఖతుండయి 
అనమాన్యున్‌ నభలోన 
అవినయ బుద్దివై వారికి 
అవినీళులయి నుహాత్చుల 
అవిలంఘనీయ మీదుర్వ్యవ 
అవ్వానీ పశ్నంబునకు 
అవ్వీధంబున నొప్పియా 
అహిళవృద్ధి యు పేథితం 
అహితుల నెల్ల విధంబుల 

జ Fs 
ఆ జరాసంఛుంధదును నాయుధ 
ఆ జరాసంధుండును నాయుధ 
ఆతనింజూచి దోణాచార్య 
ఆత ని బట్ట య త్రినిహిశా 
ఆది జుడై న (బహ్మయుదయం 
ఆఅధ్భత రాష్ట్రచేసేన 
ఆయఠబునందు నాలనశాగ 
ఆంయయత భుజ వీర్యులు 
ఆయుధ నీవాతు(శుగాని 
ఆరంభరహితు.: బొఆదు నె 
అరాతసి శె ర్రికొనన్‌ 
ఆవనజాననంగురు 


761 


814 
680 
581 
578 
699 
688 
675 
607 
691 
690 
689 
660 
619 
658 
643 
€02 
677 
71083 
708 
675 
711 


582 
898 
689 
607 
642 
680 
564 
581 
609 
554 
690 
694 


762 


ఆవిపినాంతరంబున 
ఆ శిళుపాలు పిుఆదన 
“Qt 
ఇంకనయిన నుపేతింపక 
ఇంత సంతాపింపనేల 
ఇం[ద్మపస్థపురంబున 
ఇక్కుమారుండు కుమారు 
ఇక్కురువృద్దులెన భీష్మ 
ఇచ్చకువచ్చు పూజనల 
ఇట్టికార్యమునకు నే 
ఇట్టి విచితరత్న సభా 
ఇట్లు కాంర్థికమాసంబునం 
ఇట్లు జగ త్రయ వీజయ 
ఇట్లు జరాసంధుండు 
ఇట్లు జరాసంధుండు 
ఇట్లు జూదంబున నయ్యొడు 
ఇట్లు దెవభోగ జావ్మాణ 
ఇట్లు నారాయణ బేవుచేశ 
కట్లు నిఖిల కతియ|తాన 
ఇట్లు పంచిన నలువురు 
ఇట్లు పాండవకొరవు 
ఇట్లు బాస్యమానుండయి 
య 


ఇట్లు భీమ సేనుండు జరాసంధు( 


ఇట్లు భీమ సేనుండు[దుపద 
ఇటు భీిమారుననకుల 

గా ప్ర 
ఇట్లు మవోవిభూతితో 

ఇట్లు మా దేయులడు రొ దా 
ఇట్లు మాహిష్మతీపురంబు 
ఇట్లు యుధిష్టి రుండు బద్ద 
ఇట్లు వచ్చిన భీమ్మధ్భత 
ఇట్లు వచ్చిన రామ కేశవులం 
ఇట్లు వచ్చిన వైనతెయు 
ఇట్లు వాతావధూతందైన 
ఇట్లు శజరనాగరానూప 


సభాప ర్వ మ 
587 ఇట్లు సక లసుఖభో పభోగ 
641 ఇట్లు సేయనై తినేని 
ఇతనికి గూర్తుశేని 

685 ఇతనికి నిట్టునన్ను టక 

661 ఇదియ పూర్వంబైన పణంబు 
78 ఇది యుచితంబుగాదనక 
598 ఇది సక లనుకవిజన 

696 ఇది సకలసుకవిజన 

591 ఇది సేయంగాదనిమది 

671 ఇన్ని దినముల య్యునేటికి 
677 ఇప్పురంబు జయింపంగ 

606 ఇమ్మనుజాధమున్‌ గుణ 

695 ఇమ్మను జేందుండిం[ ద 
రరివి ఇమ్మహినివు బాండవులు 

604 ఇమ్ముది వెట్టివీని. 

682 కమ్ముల ధర్శజుతో. 

688 ఆ క 

629 ఈతని వృద్ధని యెజింగి 
650 ఈ యర్థంబితివాసంబుల 
610 ఈయవనీశ్వర పవరు 

680 ఈరెండు కారణముల 

558 ఈవికర్దుండు బాలుడయ్యును 

807 ఈహరికరుణయు 

699 ఈహీత విధానములలో 

ర్రిఫక్తీ న ల 

656 ఉత్తమ జ్ఞానవృద్ధునా 

628 ఉత్తమ మధ్యమాధమ 

621 ఉప ధాళుద్దులంతాప 

683 ఉరుగుణ విశుద్దరత్నో 

68! ఉరుతర ధననంతర్చిత 
651 ఉరుతర హార్మ్యమాలిక ల 

605 అకు ఇటు 

694 ఎందేనీ సర్వభూ తెళుండు 


611 


ఎడవక యర్హ్యృమచ్యుతున 


680 
T00 
640 
652 
718 
694 
685 
729 
698 
660 
619 
689 
ర్‌ర్‌4 
672 
646 
678 


640 
701 
641 
648 
700 
505 
ర్రలిల్లి 


648 
662 
ర్‌డ్ర2ి 
629 
ర76 
ర్‌ 


ర్‌డ్రీఫ్‌ 
644 


ఎత్తికొని చనంగనిమ్మగు 
ఎటులగవేని యక్కి తవు 
ఎల్లధనంబునోటువడి 
ఎల్లి వారు నెబు(గనొల్లని 

ఎక 
ఏనిం[ద నఖుండనీవును 
పనుజరయనురాతుసి 
ఏనుదానవ విశ్వకర్మ 
ఏనుదొల్లి మనుష్య 
నుబుద్దిలేక జూదంబు 
ఏనునపు త్త )కుండై న 
మజకజనులయోాగ 
మి సేయుదము పాండవుల 
ఏమి సేయుదుననిడోతాయ 
వఏముశవదీయ రాజసూయ 
ఏయుగంబునందు నెట్టి 
పలయాశివిమంబుల 

ప 
ఒక్కలతు భూసురోత ముల్‌ 
ఓకొ్కాక కన్నును జెవి 
ఒలసి నీ పుత్తు" లెల్ల 

ఎకరం 
_ కందుగల పసిండి గాంచిన. 
కడ(గి యత్యుశ్నమ త త్తి9య 
కడగి యనలు దేమి 
కడింది రిపులవై  బోవంగం 
కడు. [గూరుండవయి 
కడు జనువా(డు నె పురుష 
కడుకొని ధర్శతశ్స్వ 
కడు నధికు తోడ. దొడ 
కడుభయ మంది వానికి( 
కనకోర్వీధరసానుసార 
కనిడాని యపూర్వ 
కరుణతోడ నాకు వరము 


en 


చా 


భ్రీమదాంధమహాభారతము 


590 
692 
687 
697 


611 
591 
రల 
572 
709 
687 
579 
662 
577 
656 
691 
690 


666 
$69 
671 


660 
601 
618 
566 
602 
561 
640 
535 
661 
718 
ఫ్‌ 
707 


కరు ణావ శారధరణీనుర 
కర్పిత రిపుఅనిగ్య న్యా 
కలరూవ గుణ (దవ్యంబు 
కావున మేము మువ్వురము 
కావున వారల నను 
కితవవ్యపసాయపరా 

కుంతికి ధర్మనందనునకున్‌ 
కుటిఅమార్గులయిన 

కుపథ | పవృత్తుండయి 
కురుపతికిన్‌ యుధిష్టిరు 
కురువిభు రాజనూయమునకున్‌ 
కురువిభుండు రాజనూయా 
కురువీర నీ ధర్మపరి 

కురు వృద్దుల్‌ గురు వృద్ధ 
కురు వృషభ సర్వ గుణ 

కుల పుత్తు9రెన నద్శృత్యుల 


కుల రతార్థమఖిల 
కృత మెణి(గి కోరను త్తమ 
కృ థీమపార్ణులు 


కృష్ణఖీమ విజయులిట్లు 
కొరవ శ్వర్యంబు గెరవం 
(కూరాత్మకు లై దుష్పద 
తత్త 9నీతి|క్ర నంబులు గావు 
ఉతినాథ శా స్రృద్భృప్ట 
తీతిపతులవలన సము 

ET ఫం 
ఖలుండీ దుర్యోధను, డెగ్గు 
ఖలు(డు బృహ|దధాత్మజు(డు 

Et 
గరుడధ్వజుండప్టు కరుణా 
గురుండని సమన్మలోకో త్తరు 
గొనకొని మర్త్యలోళమున 
గోఠథమును బుషఖము 


763 


724 
605 
85 
586 
711 
698 
579 
681 
652 
ర్‌ర్‌ 
622 
612 
625 
899 
580 
562 
Gol 
ర్‌రీ4& 
596 
609 
668 
705 


581 
561 
627 


684 
ఫ్‌ ప్ర 


608 
642 
575 
08 


781 


జము i= 
ఘనజాలము లేకయు, 
ఘనముగ (బాణము రకించి 
భఘోరరణంబులోన శధికుం 
ఘోరరిపు. జంప నరిెడు 
ఘోరాకారులు మాలాకార 

అకద సు 
చనం బేడికి దార్మకియ 
చెడంగఅపు వారచెతులుం 
చెడక నావచనంబు 
చెలువుగ( బుష్పవృ్శష్టి 
చేయుము రాజసూయ మెడ 
వైద్యునకె పూనిసన్నద్దు 
చోరభథయవర్థితముగా* 

OR = ఏ. 
జగదథఖీనుత సా[మాజ్యంబు 
జతేనిం దితమయినీ 
జనపతులు రాజసూయం 
జనపరనీ య జ్ఞములం 
జనసం|తానకరు౯ా మహో 
జన్నంబు చూడంగ సకల 
జయజయ నినాదమున 
జయళశిలుడఉయి హరిళ్చం|దుండు 
జరయను రాతి నీకఘుం 
జలజనాఖథు పగతు 
జాదంబన్నది పురాణంబుల 
జూదంజున కీవోడుదేని 
బూదంబున నెగ్గువుట్టు 
జూదమిది యేల దీనను 

జత రిం 
తగిలి విలోచన గోచర 
తడయక కెరవానుజుండు 
తడయక యే(గినీతి 


654 
ఫీరిలి 
ర్‌కీల్లి 
596 
598 


641 
687 
602 
644 
577 
040 
569 


666 
648 
$75 
561 
609 
667 
G55 
574 
$02 


617 
678 
682 
690 
672 


658 
698 
594 


తడిసిన యేకవ,స్త్రపరి 
తదనంతరంబ ధర్మ 
తదవసరంబున 
తద్ద్వార పాలకుల్‌ రారుణా 
తనకార్య మొతుమతంబున 
తనపిటు(ద ధర్మసంబో 
తనయుని నభినవ 
తమతమకనియెడు 
తమ్ముల నత్యంత ధర్మ 
తరణి సన్ని భు ధర్మ 
తరుణేయిట్లు పాతిడవ 
తరురో యేవురకంచు 
అాళవన వొండ్య "కేరళ 
తొలి బనుదగ్ని నుతుం 

™ 
తెలి శారకాసుర సం|గామం 

ap) 
తొలి యెన్నండునుం రాసంబుం 

౧ 
తొల్లి వృషపర్వుండను 
తొలి సము[దతీరంబున 

య 

SHON 

దనుజాహిత నీకావావ 
దరికొని దవానుండగసె 
దళిత విరోధి యిట్టిదని 
దాననచేసి యిప్పురంబు 


“దాౌనింజూచి సాత్వతియద్భుత 


దానిం బుచ్చికొనీ య ఖీ 
దానినంతయు భీమ సేనుండు 
చానిన చేయుదు ననిన 

దాని నెటింగి ధర్మ 

దాని నెవ్విధంబున నయిన 
వానినహింపక విదురుం 
డారసం|గహాంబు ధరణీశ 
దాళుణవ(జచారు భుజ 
దిగ్విజయోపార్జితంబు 


721 
579 
$55 
61d 
676 
$59 
890 


556 
618 
972 
590 
652 
589 
710 
612 
669 
675 
689 
585 
598 
576 


దీనికి ధృత రాష్ట్రునను 
దీనికొడంలడు మొడ. 
దీపిత సత్యనంధుండు 
దుర్యోధనుండట్లు నఖా 
దుష్టచిత్తుడై న కష్టు 
చేవగురుద్విజ[పక త 
చేవ ఫభావుడగు సహ 
కేన బాహ్మణులకు నానా 
'దేవముఖంబయిన యగ్ని 
దేవార్థముగా( దెచ్చిన 
ద్యూతక లాకుళలుండగు 
[దుపదతనూ జం బణ 
దొక్టారంబున మి[తనివానం 
ద్యారవతి నుండి జగదా 
ద్యారఠనతి శుండియును 
ఇరు నల 
ధన కనకరత్నవర 
ధనదునభ యిందనభ 
ధనలుబ్టుల ముచ్చుల. 
ధనసంపద రాజ్యంబున 
ధననసంపదలునిజధ ర (| 
ధరణిలోంగల రాజులెల్లను 
ధరణీ వారిశ్చం[దు(డు 
ధరణీధర సర్వగు౯ా 
ధరణీనాథ భవద్భుజ 
ధరణీశ చాని(జంపుడు 
ధరణీశ్వరు నమ్మునివరు 
ధర్మం బధ ర్శ్మ విద్ధంబయి 
ధ ర్మజ్ఞుండవు నీవు పేర్మిం 
ధర్మత నయుండు జూదంబు 
ధ ర్మతనయుపిణు6ద( 
ధర్మతనూజుండు ధర్మువు 
ధర్మరాజును జగడర్చితుం 


శ్రీమదాంధ్ర నఈహాభారత వణ 


662 
670 
674 
660 
717 
65రీ 
821 
రరర 
627 
608 
681 
695 
600 
627 
669 


695 
671 
668 
712 
691 
645 
667 
695 
568 
634 
b88 
702 
714 
669 
717 
696 
627 


ధర్మనుతు. డొడ్డిశకుని 
ధ ర్మాధర్మవిదుం డైన 
ధర్భు వెతి(గిదానిదా 
ధక్కుసభ లోకధర్మా 
ధవళాడి నీకతంబున 
ఛారుణి రాజ్యసంపద 
ఛారుణీధ రధ ర్మత_త్త్వ 


ధీయుతు.డయి మధువర్మము 


ధీరమతి విదురుతోడ 
ధీరుండు ధర్మాధర్మ 
ధృతరాష్ట్ర, ఏిభునిమశదిర 
ధతరాష్ట్రుండునుదొని 
ధృత రాస్ట్రుండునునిది 
ధృత రాస్ట్ట్రు నగ్నిహో[ శా 
ధృతిమంతుల భుజవి|కమ 
'ధ్యేయు(డవుసకలలో క 
నక 
నకులుడు పశ్చిమదిక్కున 
నన్నురత్న సరి|గవాణంబు 
నముచియనుదనుజు( 
నయనములు నాకు(ంబనన 
నరసుతుల య్యుదిక్కుల 
నర్మదా నమీపంబున 
చా కెలటి(గింపుముదీవిన 
నాగర థాళ్వపన్నావా 
నానావిధ రణవిజయ 
నాయభాళ క్రిం వేసి 
నారాయణుండునుధ త్మ 


నారాయణుండును కాండు 
నిన్ను ంజాసీ నిమిషం బయిన 


నిర్ణయాత్ము. జాపనిరతు 

నిరయుంణ నవరుండు 
లు మ... హ్‌ 

నిత్మలన్ఫటిక శిలా 


\ 


765 


718 
6783 
700 
b69 
116 
704 
627 
0909 
669 
661 
718 
119 
689 
706 
686 


579 


62998 
664 
674 
b9b 
610 
618 
(క్ష 1 
675 
b61 
b66 
610 
657 
658 
698 
601 
673 


766 


నీకరుణంగరంబు రమ 
నీకూర్మియు నీయలుకయు 
నీకొడుకు నిక్ళతి(జేసి 
నీతదర్థంబులై_ నిఖిల 
నీనేర్చువిధంబున శకుని 
నీయజ్ఞ మునకు విఘ్నము 
నీయిద్దలు 'దేవులకు 
నిరజమి తు డేలధతణీ 
నీవు (చౌపది నధర్శ 
నీవు ధ ర్మపిదుండవు 
నీవు నిత్యంబువృద్దోప 
నీవును జూచి తట్టి సభ 
నీ వతు(గక యిచ్చిన 
నృ పవరు. డనుజులు( 
నెట్టన ధర్మ నందనుడు 
నెమ్మిని ధర్మజు నలువురు 
న్యాయంబు విడిచి సౌబలు 
న్యాయమున రాపసూయము 
ర. 
పంగులమూకాంధులవిక 
పంపందగు(దగదని 
పతులపిఖుదమందగ'తి 
పరగన్‌ దక&ిణ దిజ్మహీ 
పరమ ధర్మాత్మకు( డయిన 
పరమ పతివతన్‌ సభ? 
పరమ సుఖోపాయంబున. 


పరలోక నిలయులగు 
పరికించుచు జావహ్యోభ్యం 
పరుల గుణంబులు పలు 
పర్వత పారిజాత చైవ 
ఫవన విధూతము కుక 


సభాపర్వ ము 
650 పాండవుల విభవ మది 
Gb4 పాండు కుమారుల( జఠమ 
790 పాండు పుత్తు)ల కెప్పుడు( 
620 పాండు మహీపతి పని. 
671 పాలిత దుర్దయుండు శిళు 
645 పితృ గణహి తార్థముగ 
రర! పితృ సంకల్పము సేయగ 
కరి పుత్స వత్సలుడు విచ్శిత 
697 పుత్తు)ండు లేని విభవంబు 
701 వుత్తు ల కేల భీదమగు 
66! పురుష విశేష విత ముడు 
641 పురుష వృషభుఆయిన 
719 hes తృప్తు లగుదురు 
84? పూజ్యుండ వెల్లి వంశముల 
70? పూతనాఘాతంబు6 చేత 
686 పెద్దలు హీనత(6 బొందిరి 
[ప్రకటిత కోవ వేగమునం 
576 
(పల్లద మేది యిట్లు శిశు 
(పొద్టో తిషంబున భగదత్తు 
564 (వాజ్జుండు పాన ధర్మ 
628 వియము పలిశెడు వారి 
17 [పేయహిత సత వాక 
622 ల్‌ ల్‌ 
— బి ఫా 
ర్‌ (4 బలవద్ద్యూ తారముగా, 
౧ థి 
708 బలహీను లయిన వారలు 
674 బలిమి మెయి. బార్గుర మూ 
642_ బరియుం డపుడు వెండు 
579 బహుధనధాన్య నం|గహా 
577 బుద్ధియు మనమును బురు 
565 బూతు వొగడినట్టు వొగ 
686 (బవ్మావిదుణఅయిన నిఖల 
659 అ 
588 


థరతకు లెక భూషణుడు 


668 
722 
670 
679 
642 
గ్‌ 
గ్ర్‌77 
678 
b87 
672 
609 
640 
716 
649 
628 
641 
674 
650 
6b4 
6bg 
639 
687 
b85 


689 
682 
694 
604 
5b 
644 
649 
632 


810 


శ్రీ మదాం(ధమహాధారతము 


భాను[పభులగు పాండు 
భారత రణవాతు లగు 
భావిపురాతనాద్యతన 
భీమ సేనుండును వానికి 
ఖీమ సేనుండును శిశు 
భూనాథ యిది యపూర్వ 
భూభుజులన్‌ జయింపుము 
భూమీశ వాంస డిభకులు 
భూరిగుణ రత్న భూషణ 
భూరి గుణోన్నతులన( 
భూ విదిత [(పతాప పరి 

వ 
మంచిగ భూరి భూసుర 
మందిత సూర్య రళ్ళిరుచి 
మదమలినమనన్కు-( 
మద మొతంగ తురంగ 
మనమున వేఠమి.దల(ప 
మణీ దుఃఖాను భావంబున 
మ౭కీ యు గృవ్లద ్చ్రవాయను 
మజీయు [(దోణుండు పొండవు 
నుఆశీయు ధర్మోపార్టిత 
నముజీయు నపరిమిత 
మం౭కియు న్మవమత్తుకడ 
మ౭ీయు నయ్యుధిష్టిరుండు 
మటణియు నయ్యుధిష్టి తున 
మజీయు నాకావించిన 
మ*ియు నాస్తి క్యం బన్నతం 
మజీయును 
మజశీయును 
మజశీయును 
మజశీియును 
మజశీయును 
మరియు నులూక దేశాధి 


669 
722 
666 
605 
616 
567 
585 
ఫీరి2 
694 
641 
711 


ఫ్‌థి7 
665 
690 
ర్‌5్‌8 
709 
721 
114 
729 
625 
626 
657 
668 


రరర 


ర్‌గ్ర్‌9 
566 
bb6 
550 
080 
6() 
716 
612 


మణీయు మాయా ద్యూతంబున 
మణియు రాజసూయ మహో 
మజీయు వాగ్విషయంబు 
మటియు వాను కై్యారావ అది 
మటీయు శుక బృహనృ్పతులు 
మజియు నకఅజన 
మజీయు నవాజేవాను 
మాయాద్య్యూతంబున ని శ్టేయుల, 
క్‌ యనుగ వామునం 
మీరిందులక ందణు( జను 
మీరు నాకు నేను మీకు 
మీవంళమున నరబేవో 
మున్ను దన్నోటువడి మటి 
మృగమధ్యంబున నున్న 
మొదల న|పియమయును 
మకర 
య జైదీ తు;డయిన 
యాదవుచెతిచకము 
యాధుల సింవానాదము 
జర సము 
రడణంబున భగీరథుడు 
రయవిచఅత్తు రంగ 
రాజకులో తమరాజ 
రాజవంశ వార్దిచం ద 
రాజసూయాధ్యరము ధర్బ 
రాజునకు విజయమూలము 
రోదసీకువారంబు రుచి 
పల 
లయసమయదండధర 
వ్‌ సు 
వగవ చేటికినింక 
వడిగల తురంగంబులం 
వదనసరోజంబు వస్తాంత 


787 


681 
586 
659 
ర్‌] 
506 
ధ్‌ర్‌08 
680 
718 
681 
678 
600 
560 
691 
710 
687 


664 
662 
682 


684 
645 
634 
7260 
614 
60b 
638 


704 


728 


672 
719 


766 


వదలక మిద్ధినంత రరి 
వదలక యేలఠినవాని 
వనవాస వఠిక్థేశంబున 
వరవుళ(గఅపితన 
వరుణుసథ నర్వతోకో 
వలయునమా తులు జుట్టం 
వాడును గడుభీతుండయి 
వాడును _దొపదిపాలికిం 
వా(డును (కావ్నాణవచనం 
వానికి నెయ్యుండై యమథ 
వారలవలన నీ దురా[గవాం 
వార్తయందజగము 
వాస వాత్మజు( బంపుమిప్పుడు 
విదితముగ నధీకబల 
విదురునుతను పొండు 
విమలమణిమయము 
విరహిత స త్పుండ య్యె, 
వీని నెవ్వరును నెజుంగ 
వీని నొరులు చంప(గా 
వీరలిట్టు లవాథులై ముని 
వీరుడు తత్పురవిభుండు 
వీరుడు ధర్ముజుండు పరి 
వీరులగు పొండునుతులు 
వృర్దు లొకలతయున్నను 
వెణచణవ( బట్లకొని 
వెజచటవనింతకంకును 
వెలయ(గ విడ్వజ్ఞన 
వెలయ విధిద్భషప్టనయ 
వేదనినాదము చాశీ 
చె_శ్యసతికి నొక్క్ళవరము 
వ్యాయామకర్కశస్థిర 
జుట్‌ వు 
శకుని కై తవఠ చెణింగియు 


సా ర్జము 


566 
965 
714 
689 
570 
564 
619 
692 
575 
72 
706 
ర్‌80 
085 
649 
676 
న్‌శ్‌ర 
606 
500 
651 
715 
618 
55 
724 
649 
607 
721 
566 
586 
688 
707 
605 


695 


కతమఖునభ శుఖథ 
శాంతవ (వుడు భీష్ముండు 
శాకలపురమందు శఖ్యు 
శాస్త్రాంపదిష్ట్య పశ స్త 
క్‌ లకానవద్వీవవిశాల 
మ్‌ 
(శ్రీదయితోరస్థఆ విమ 
(శ్రీరమణీ[పియధర్న 
తి సస 
నంతత మైన నర్వనుఖ 
సందిగ్బమయిన యర్థము 
సకఅత_త్త ఏభయంకరు 
సనకతభూతనంఘంబు 
సఖ్యసం బంధముల, జేసి 
సతతధనదానములం 
సభకువచ్చి ధర్మసం దేహ 
నమకటి న న్యంబు 
లు మొటానా 
సమచి త్తవృత్తులగు 
నమురమున బవాహుబల 


_సమరఖూరులు పొండవుల్‌ 


సమసశ్వారిళయుల్‌ 
సమ్ముదమంది చూచిరి 
నవీనయతో త్రమాంగుల 
సాతీయును ధర్మదర్శియు 
నాగర సొర వారిరునా 
సామాన్యమె యుత్తరకురు 
సారమళి. కేసి మానన 
సాహానమున మద్చాహు 
సుందరి నాకోడం[డుర 
సుబల మార్కంజెయ శునక 
నుతులు పాంచాలీ పశ్న 
రపతిగురుండైన 

సురపతీ యమవరుణ 
సనురమునివరులకు 


జ్ర 


జ్ర 


567 
685 
624 
629 


558 
687 


689 
692 
649 
67 
664 
కథ? 
700 
708 
696 
720 
722 
608 
632 
609 
702 
గిరీ లి 
684 
562 
717 
708 
568 
“00 
670 
ర్‌రీ' 
600 


సురుచిర వారినీల 


(స్త్రీలను గో జాహ్మణులం 
న్నాతకుండును బుత్విజుం 
స్నాతకుల రేనిపూవులు 
స్నాతకులు పుణ్యకర్మ 


వరుస ముద్రణ 
నెం కౌలము 
1 180809 (2) 
2 1847 
8 1050 
4 1855 
5 1868 
6 1868 
7 1864 


391—49 


\ 


శ్రీమదాంధ్రమహాభారతవణ 


586 


Sr నుట ముఖా! 


పర ఏము 


ఆది స్వర్గ 
గ 
రోవాణపర్యములు 


ఆదిపర్వము 


ఖీష్మ:[దోణ, 

కర్ణ,శల్య,సౌ సిక 
ణ్‌ వావీ 

పర్వములు 


సఖాపర్వము 
(నటీక) 


ఆదిపర్వము 


భారతము 


648 
638 
శ99 
600 


౨ ఏకాము. 
ఆలూరి మ 


వె యాక రణ 
రామానుజా 
"ార్యులు 
చిన్నయనూరి. 


రా. వెంక టక్ళష్ల 
శాస్తు9లు 
ఆలూరు ఏకా[మ 


జో బ్రతీష్యూలు 


ర కషమా 
elm 
చార్యులు 


సరన్వతి తిరువేంగ 


డాచార్యులు 


వంగీపురం రామ 


కృష్ణమాచార్యులు. 


చలనాయుడు 


ఆ 


వారియును గిరీటియును 
వోరహీర ధవళాంళు 
హీనులగు కర్షకుల 


——0 





ముదాక్షర శాల 


నరస్వతీపీఠము 
ముదావర శాల 
మ[దాసు, 
జ్యోతిష [నిధి 
ముదాతర శాల 
మదాను 


సరన్వతీ 
ముదాతర శాల 
మ(దాసు 


వాణీనికేతన 


ముదాతర శాల 


మ।దాను 


ఉద్యోగపర్వము మాదిరెడ్డి శేషా విడ్యావిలాస 
ముదాజరశాల 
మ[దాను 


789 


660 
724 
$64 


ఉన్న చోటు 


ఆం. ను 
ఫా. వెం 


ఆం, మం 


భా.(పొం 


ఆం. మ, 
భా. వాం 


(ది. మ్యూ. 


(టి. మ్య్యూ, 


770 


8 


9 


10 
11 


12 


14 


15 


16 


17 
18 


19 


1864 


1885 


1866 
1867 


1870 


1870 


1870 


1878 


1874 


1875 
15/0 


1876 


అనుబంధమ 


ఆది స్వర్గా 
రోవాణవ ర్వములు మాచార్ఫులు 


సభాప రము 

సభానర్వము 

ఆదిపంచకము వింజమూరిక్ళొన్ల 
మాచార్యులు 


(శ్రీమదాతధ వావ్‌ళ్ళ'రామ 
మహాఖారతము స్వామీ శాన్తు9లు 
సరన్వతి తిరు వేంగ 


డాచార్యులు 
ఆదిపర్వము తిరునగరి రామా 
నుజయ్య 
ఉద్యోగ ఎస్‌. తిరువెంగళా 
పర్వము చార్యులు, ఎన్‌. రామ 
స్వామి శాస్త్ర 
ఆదిపర్వము కందాడై శ్రీమాన్‌ 
రామానుజాచార్యులు 
ఆదిపర్వము పండితులు 


సౌ ప్తికపర్వము సమర్జిరంగయ్య 
ఆజ థ 
యుద్ధ పంచకము 


ఆదిపర్వము పండితులు 


వింజమూరి కష్ణ మ|దాను 


(లి. మ్యూ, 
శారదానీలయ (బి. మ్యూః 
ము దాతర శాల 1 
ను దాసు 
వాణీని కేతన నెల్లు"రు డు 
ము[దాతర ళాల తిక్కన (గం 
మచాసు ఛాలయము. 
హిందూభాహపా 

నంజీవిని ముదా సారస్వత 
తరశాల నికేతనము. 
మడాను. వెటపాలెము. 
శ్రీనికేత ముదా 

తర శాల, 

మదాసు 

హిందూఖావూ మ ది, ఆ. 
సంజీవిని ముదా 

తర శాల. 

మ(దాసు. 

వివేకకళానిధీ మ, రి. ఆ. 
ముద్రాతర శాల, 


కళావిలాస ముదా 
శరశాల. మదాను, 


సరస్వతీ ముద్రాతర మంరి.ఆ, 
శాల మ్మదాను, 
మద్రాసు 


మదాను, (బి.మ్యూ, 
విద్యావిలాన, సత్వ మ. రి. ఆ. 
విలతణవిద్యావిలాస 
ముద్రాతర శాలలు 

మదాను, 


20 


ద] 


22 


28 


24 


25 


26 


వి 


28 


29 


$0 


1877 


1879 


1879 


1879 


1880 


[880 


1880 


1881 


1881 


1881 


1888 


శ్రీమదాం(త్రమహాభారతము 


ఆదిపర్వము 


ఆదిపర్వము 
ఆశా 18 


ఆదిపర్వము 


ఆదిపర్వము 


ఆదిపర్వము 


ఆదిపఠ్వము 


శాంతీపర్య 


ఆది-స్వ రా 
గ 
రోవాణ 
పర్వములు 


ఆదివఠ్వము 


ఆదిపర్వము 


ఆదివర్వము 


వారణాశి సుబ్బ 
రానుశాన్తు9లు 


యం. యస్‌. వి. వి. 


యల్‌ , యస్‌, 
పండితులు 


ఆ, సఠస్వతీ 
నృసింవోచాత్యులు 


పండితులు 


పండితులు 


పండితులు 


థ[దాచలము 
తీరుమల నర 
సింవోచార్యులు 


తిరుమల నరసిశవో 


చార్యుఅు 


అ౭. వారరాాసి 
నుబ్బారామ 
pre) 


పండితులు 


మద్రాసు 


శీ భారశీనిలయ 
ము దాతర శా 


771 


మ, రీ, ఆ, 


మదాను, 


జ్ఞాన సూరో్టోదయ మూరి; 
ఖా 


ము్రదావతర శాల 
మ|దాసు 


(శ్రీ భారతీనిలయ 
ముదాతర శాల 
మ(దాసు 


విబుధమనోవోరిణి 
ముదాతర శాల 
వముదాను 


శ్రీశారతీనిలయ 
ము దాకర శాల 
మ|దాసు 


శ్రభారశతీనిలయ 
ము[దాక్షుర శాల 
మ[దాను 


(శ్రీ శారతీనిఆయ 
ము[దాతర శాల 
మ దాసు 


కవిరంజనీ 
ముదాతరశాల 
మ(దాసు 


మ, రి, ఆ, 


(టి మూ. 


విబుధమనోవోరిణి మ. తీ.ఆ 


ముదాతరశాల 
మచాను 


772 


81 


82 


లల 


84 


85 


86 


87 


88 


89 


40 


1858 


1884 


1887 


1890 


1890 


1890 


1890 


1891 


1898 


1894 


అనుబంధమ 
ఆదిపర్వము శ్రీమాన్‌ పంచాం 
గం రాఘవా 
చార్యులు 
ఆదిపంచకము పండితులు 
ఆది_స్వర్గా శ్రీ ములుకుట్ల 
రోవాణ విశ్వనాథ శాస్తి, 
పర్వములు 
ఆది-ఉద్యోగ పండితులు 
పర్వములు 
సం] 
భీవ్మ-న్వగ్గా పండితులు 
రోవాణ పర్య 
ములు.నం_లి, 
ఆది... ఉద్యోగ నిమ్మగడ్డ లమ్మీ 
వర్వములు నృసింహ 
సం] సిదాంతి 
థి 
భఖీష్మ-న్వగ్గా నిమ్మగడ్డ లకీ 
రోవాణ పర్వ నృసింవా 
ములు సం. సిద్దాంతి 
(శీమవహాథార నేలటూరి వెంకట 
తము సుబ్బశాస్తులు. 
కీొండగుంట రాఘవ 
ఇాన్తు9లు, 
ఆదిపర్వము గుది మెళ్ళ వెంకట 
వరదాచార్యులు 
ఆదిపర్వము 


(శీ, శాత లీనిలయ మ. రి. ఆ. 


ము దాతమర శాల 

మ[దాను 

వ వేకక శానిధి ఆఆ. మ. 
ము[దాతరశాఆ థా. వా. 
మ్రాను 

విబుధమనోవోరిణీ 
ము[చాతర శాల ము దాసు 
(శ్రీరంగవిలాన. ఆం. మ. 
సరన్వతీవిలాన ఇా. పా. 
ము[దాతర శాలలు 

మ(దాసు, 

శీరీరంగవిలాన ఆం. మ. 
సరస్వతీ విలాన ఛా పా. 
ముదాతరశాల 

మద్రాసు 

గ్రీవాణివినోద ఆం మ. 
మందిర ముద్రాతర భా. వా. 
శాల మ|దాను 

(శ్రీవాణీ వినోద ఆం. మ. 


మందిర ముద్రాతర భా.[పా. 
శాల మదాను 


సరస్వతీ విలాస 
ము[దాతర 
శల. 


మ్మచదాను 


వాక్సతీనిలయ 
ముదావరశాల మ[చాసు 
[శీ తంగనాయక మ.రి. ఆ. 
విలాన ముదాయం 

[తము మ్మదాను 


4&1 


42 


48 


4 


45 


46 


47 


48 


49 


60 


51 


1894 


1895, 
1896 


1896 


1898 


1899 


1900 


1900 


1901 


1904 


1905 


1910 


Wm ల 


శ్రీ మదాం(ధమ హాధారత వణ 778 


శౌాంతిపర్వుము నేలటూరు పార్థ 
ఆమ్నాయ కళా సారథి అయ్యం 
నిధి సహితము గారు 


ఆది._నభా 
పర్వములు 


(శ్రీమవోభా |క్రీరంగనాయకిీ 


రతము విలాస ముద్రాతర 
శాలాధి కారులు, 

ఆదిపంచ పండితులు 

కము 

సభా సి. జూనకి 


పర్వము రామయ్య 


ఆదిపర్వము 
ఉద్యోగ పనప్పాకం శీని 
పర్వము వానాచారి 


ఆది...న్వరా కందుకూరి నీరేళ 


రోవాణ లింగం పంతులు 
పర్యములు రాయదుర్గం నర 
సయ్యశా స్త్రి) 


ఆదిపంచ పండితులు 
కము 


ఆదిపం-చచ తాటికొండ రామ 
కము శాస్తు9లు 


ఆదిపర్వము 


ఎడిన్‌ బరో ముదా ఆం.మ. 
క్రరశాల మదాగ”ను ఛా.[పా. 


(బి. మ్యూ. 
నెలూరు 
తి, 
8 రంగనాయికీ మ, రీ. ఆ 


విలాస ము ద్రాతర 
శాల, నెల్లూరు 


శ్రీరంగవిలాన మ. రీ. ఆ. 


ము(దాకురశాల 

మ|దాను. 

ఆదిల క్రీ నారా 

యణ [వెన్‌ అం. ము. 

మ|దాసు భా (వా. 

మదాను [(ి.మ్యూ. 
ఆం. మ. 

మద్రాసు 


[శీరంగవిలాస ఆం. మః, 
ము[దామరశాల శా. వా. 
మ దాసు 


సారన్వత 
మదాసు నికేశనము 
వేటపాలెము 


శ్రీరామానుజ 
విలాస ముద్రాతర 
శాల, మ।|చాసు 


114 


59 ఇ 


ర్‌ి 


లి 


56 


58 


59 


60 


61 


1912 


1912 


1918 


1914 


1915 


1915 


1915 


1917 


1917 


1917 


అనుబంధము 
ఆది..సభా పండితులు 
వరములు 
మనోఛార తంజనగరము 
తము తేనప్పెరుమా 
శయ్యగారు 
ఆదిపంచ మారేపల్లి రామచంది 
కము _ శాస్ర్తీ), రాజా|శీ 
ప్మ్‌కమ చెవవర్శ 
విరాటో తంజనగరము 
ద్యోగ పర్వ శవ ప్పెరువూ 
నులు శృయ్యగారు 
ఆది సర్వము చదలువాడ నుందర 
(భారత నంజీ రామశాస్త్రి, 
వని వ్యాఖ్యా దండిగుంట సూర్య 
సహితము) నారాయణశా స్త్రీ 
ఆర ణ్యపర్వము 
శాంతిపర్టము 
| 
ఆదివంచ మారేపల్లి రామచం[ద 
కు శాస్త్రీ, రాజీ వి|కమ 
దేవవర్శ 
ఆది...స కా తంజనగరము శవ ప్పెరు 
మాళ్ళయ్య 
ఆది-స్వగ్గా 
రోవాణ 
సర్వములు 


నుజనరంజనీ ఆం[ధ 

ము[దొకరఠ శాల నాహాత్య 

కాకినాడ పరిషత్తు 

కాకినాడ 

వేమూరు వేంకట పారన్వత 

కృష్ణ మసెట్టిఅండ్‌ నికేతనము 

సన్సు మదాను వేటపాలెము 

[శీ రదామకుట విశాఖ 

ము|దాకుర పటణము 

6 

శాల 

ఆనంద ముదా ఆంధ 

తరశాల సాహిత్య 

మ[దాసు పరిషత్తు 
, కాకినాడ 

శారదాంబా ఆంధ 

విలాస ముదా నాహిత్య 

తరాల పరిసత్తు 

మ[దాసు కాకినాడ 

ఆదిసరస్వతీనిలఅయ 

ము[దాతర శాల 

మ[దాసు 

వావిళ్ళ “రామ 


స్వామి శాన్తు ఏలు 
అండ్‌ సన్సు మదాసు 


యస్‌ .యస్‌ .యమ్‌ 
ముదాతర వీశాఖ 
శాల పట్టణము 


ఆనంద ముదా 
తరశాల 

మదాసు 

వావిళ్ళ రాను 
స్వామి శాస్తు లు 
ఆండ్‌ సన్ను మ[దాను 


శ్‌ 


62 


68 


64 


65 


66 


67 


68 


69 


70 


7] 


1917 


1917 


1925 


1925 


1927 


1928 


1928 


1929 


1982 


1938 


ఉద్యోగ 
పర్వము 
(ఆమ్నాయ 
కళానిధి 
BES 
సహితము) 
అది నభా 
పర్వములు 


ఆరణ్య 
పర్వము 


ఖమ్మ (దోణ 
సర్వములు 
శాంత 


సప్తకము 
మవోఖాఠర 


తము 


మవోశార 
తము 





వావిళ్ళ "రామ 
స్వామీ శాస్తు లు స్ట్‌ 
ఆండ్‌ సన్ఫు మ|దాసు 


వానీళ్ళ రాను 

స్వామి శాస్తు 9లు 

ఆండ్‌ నన్ఫు మ్మదాను 

వావిళ్ళ రామస్వామి సారస్వత 
శాస్తు లు అండ్‌ నికేతనము 
నన్సు మ|దాను వేబపాలెము 


నేలటూరి గోమతి ఆంధ 

వార్థ సారథి ముద ణా సాహిత్య 

అయ్యంగారు లయము పరిషత్తు 
ను[దాసు కాకినాడ 


వావిళ్ళ రామ 
స్వామిశాస్తు"లు 
అండ్‌ సన్ను మ।|దాసను 


వావిళ్ళ రామ 

స్వామి శాస్తు లు 

అండ్‌ సన్సు మ దాసు 
బుక్కపట్నం ఆనంద ము[చా 
రాఘవాచారి తర శాల మదాను 


వావిళ్ల రామ 
స్వామి శాస్తు9లు 
అండ్‌ సన్సు మద్రాసు 


పళ్ళిపూర్ణ ధ్‌ చం[దికా 
చార్యుఅ వారి ముద్రామర శాల 
లఘుటీకా వ్యాకరణ గుంటూరు 
విశేవములతో. 

తూములూరి శిన ఆం|ధ|గంధ 
రామశా స్త్రి మండలి 
ఎలమర్సి విశ్వపతి తెనాలి 


కపిరాజు (లఘు టీకా 
వివరణములతో) 


776 


72 


18 


75 
76 


77 


78 


79 


50 


81 


82 
88 


84 


1935 


1988 


1986 


1987 
1989 


1944 


1960, 61 
1962, 68 
1964, 65 


ఆనుబంధము 


ఆదిపంచ వావిళ్ళ రామ 

కము స్వామి శాస్తు9లు 
అండ్‌ సన్సు మ[దాను 

ఉద్యోగ మున్నంగి రామా అండ కో ఏలూరు 

పర్వము లవ్మీనరసింహ 

లఘుటీకా శర్శ 

సహితము 

యుద్దపంచ వావిళ్ళ రామ 

కము స్వామిశాస్తు లు 
ఆండ్‌ సన్ఫు మచాసు 

ఆదిపర్వము మ|దాను 

విరాటోద్యోగ బుక్కపట్నము ఆనంద 

పర్యములు రామానుజయ్య ము[దా 

సరా కరణాల మ|దాను 

ఆనం ద బుక్కపట్నము ఆన ఆద ముదా 

మవోభార రాఘచాచారి తర శాల మద్రాసు 

తము 

(భీమదాం[ధ వావిళ్ళ రామ 

మవోభార సాషామి శాస్త్రులు 

తము అండ్‌ నన్ఫు మ|దాసు 

సం 

\ 
భొబ్బిలిపండితులు 


[శీ ఆంపోలు అప్ప 
లాచార్యులు. (గుజలీ వతి) 


ఆదిపంచ ఆదిరాజు భాస్కర వెస్టువార్డు కంపెనీ విజయ 


కము శాన్తు)లు నగరము 
ఆదిపంచ శ చిలకూరి వేంకట 
కము శాస్తుంలు గుజలీ పత్తి 
ఆదిపంచక ము గుజలీ[పతి 
ఆడిపంచ వంకాయల కషప 
కము స్వామిశెట్టి గుజలీ|పతి 
లు 
ఉద్యోగ పండితులు విద్వన్మ్శోద తరంగిణీ 


పర్వము | ము[దాతర శాల మ(దాసు 


" శ్రీమదాంధమహాభారత వు 777 


ఆ. మ, భా. (వొ. ఆంధ మహాభారత ప్రాజెక్ట్‌ a ఉస్మానియా విశ్యవిదాాల యమ 
(బి. మ్యూ. (బిటిష్‌ మ్యూజియమ్‌, లండన్‌, 
మ, రి. ఆ. మద్రాసు రికార్డు ఆఫీసు. మద్రాసు. 


TSR 
—— [OY —— 
ముదితా ముదిత ఆం|ధ మవో భారత పంతుల నొసంగినవారు. 
తాళప్యతపతి — ఉద్యోగ పర్వము. ముదిత ప్రతి. ౨ సంపుటములు. 18 పర్వములు 
మ్మదాసు క్రీరంగ విలాస, సరన్వతీవిలాస ము[దాతరశాల 1890. 
శీ వి, నరసింవోనెడ్డి ఎమ్‌. ఏ. తెలుగుశాఖ, ఆరు అండ్‌ సైన్సు కళాశాల వరంగల్లు. 
© G లు ఈ. ౧ 


ఆం[ధభారతము ముదిత [పతి (ముఖష్మత్రము లేదు) ఆడి, సభా, ఆరణ్య, విరాట, 
ఉద్యోగ పర్వములు. భీష్మ, [దోణ, కర, శల్య, సౌప్తిక, శాంతి, అనుశాసనిక, అశ్వ 
మేధపర్యములు. 


(శ్రీ పి, వరవరరావు. తెలుగులెక్చరరు. జడ్‌ చర్ల కళాశాల, జడ్‌ చర్ల. 


తాళపత్ర (పతులు. విరాట, భీష్మ, శాంతి పర్వములు. 


శీ) కందాళ వెంకట అప్పలాచార్యులుగారు. శిరోమణి. బి. ఎ. బి. ఒ. యల్‌. ఉపాధ్యా 
యుడు. మొగల్‌ పుర మిడిల్‌ సూలు చార్‌ మీనార్‌. వా|దాజాదు, 


తాళపత్ర (పతులు, సభా, సౌప్తిక, అశ్వ మేధ, ఆశ్రమవాస, స్వర్గారోహణ పర్వ 
ములు (దోణ, కర్షపర్వములు. 
(శ్రీ కందాళ వెంకట సుందరాచారిగారు. ఉపాధ్యాయుడు, ముఫిర్‌ అఆనామ్‌ హైస్కూలు 
ఏత బార్‌ చౌక్‌. పై(దాబాదు. 


తాళప్మ్యత పతి. ఆది, నఖాపర్వములు, విరాట ఉద్యోగ పర్వములు. భారతం విడికమృలు. 
ఆది, ఆరణ్య, (శ్రీ ఎ. రా జేశ్వరళర్మ. తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వ విద్యాలయము. 


తాళపత(పతి. ఉద్యోగపర్వము. (శ్రీ శె. వై. ఎల్‌. నరసింవారావు. వాడ ఆఫ్‌ ది 
ఇంగ్లీషు డిపార్టు మెంటు. ఖమ్ముంకాలేజి. అదే కాలేజిలో సీనియరు తెలుగు లెక్చరరు. (శ్రీ) 
యడవల్లి ఆదినారాయణగారి ద్వారా వచ్చినది. 


తాళపత |గంథము. ఆది సభాపర్వములు-ఆం|ధ్రమవోభారతము. (శ్రీమతి పి. యళోదా 

"రెడ్డి. ఎమ్‌. ఎ, తెలుగు లెక్చరరు. శ్రీల కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయము 
Ce 

చా|[దాజాదు. 


778 


10 


fl 


1కి 


14 


18 


16 


17 


18 


అనుబంధము 


పరగు ఆదిపర్వము (ముఖప్మశము లేదు) (క్రీ ఎమ్‌. వీరేశలింగం. విద్యార్థి 
ఎనన (| పీవియస్‌ ) "అలుగు (1969_64) ఉస్మానియా విశ్వవిద్యాలయము. 


[దోణ, శల్య, అనుశాసనిక, ఆశ్వ మేధ వర్వములు. సూర్యరాయ విద్యానంద 
[గం థాలయము, పికాపురము తూర్పు గోదావరిజిల్లా. (శ్రీ) వి శశాంక (ఎమ్‌ ఎ. 
[పీవియస్‌ విద్యార్థి 196864) ద్వారా వచ్చినది. 


తాశషత [పతులు (1) ఆనుశాసనిక పర్వము ఆది, ఆరణ్య, ఉద్యోగ, ఫీమ్మ, |దోణ, 
కర్ణ, శల్య, సౌ విక, స్రీ: ఆనుశాసనీక వర్గములు, గ సుల్లాది సూర్య నా రాయణ 
మూర అలుగు "శెక్సరకు. గద్వాల కాలేజీ. గద్వాల. 


ము(దైళ పతి. ఆంధమవోళారతము. (శ్రీ టి.వి నమ్మళ్వారుగారు. రాఘవపురం. 
వయా ఏలూరు. వైన్‌ |సెసిడెంటు పంచాయతీ సమితి. చింతలపూడి. పళ్చిమగోదావరి 
క 


ముదిశ|వకతి, భారతము. ఆదిపంచకము-..1రి9ిరి. 


ఆదిపర్వము. ఆది సభాపర్వములు, ఉద్యోగపళ్వము, ఉద్యోగపర్వము, విరాటవర్వము, 
శాంతి, ఆనుశాసనిక పక్వములు, |దోణపర్వము, (స్త్రీ - శాంతిపర్వములు, విరాట 
పర్వము, సభాపర్వము అశ్వ మేధపర్వము, కర్గపర్వము, అత్ముణరాయ పరిశోధక 
మండలి. మ్రై(దాచాదు. 


తాళ పత పతులు శారతము _ ఆది, స కాపర్వములు. ఉద్యోగ, భీమ్మ, | దోణపర్వములు. 
అశ్వ మేధ, ఆ శమవాన, మౌనల పళ్వములు, ఇ భీష్మ, దోణ, కర్గపర్వ 
ములు, విరాట పర్వము, [శి లి వెంక [టామాశరావు. కరీంనగరం వైర్మ౯. లోకల్‌ ) (బరీ 
అధారిటీ. కరీంనగరము 


తాళప్మ్యత( పతులు. 129 కట్టలు ఆది,సభా, ఆరణ్యపర్వములు (శ్ర దంటు భాస్కర 
రావుగారు, కార్యదర్శి. ఆంధనాహిత్యపరిషత్తు కాకినాడ. 


1. ముదిత పతి ఆంధధమహోభారతము. (స్తీపర్వము నుండి స్వరారోవాణ పర్వము 
వరకు ర పర్వములు. 1567 సంవత్సరమునకు ముందు ఆచై నది, 

సంస్కృత భారతము (నాగరలిపి కుంభకోణ( పతి) ఆదిస భాపర్వములు తప్ప మిగిలిన 
16 పర్వములు. (శ్రీమాన్‌ రాళ్ళప ల్లి అనంతకృష్ణశర్మ్శగారు. తిరుపతి. 


విడిప(శాలు. ఆదిపరశిము .._ (శ్రీ శి యస్‌. కోదండరామయ్యగారు, పోసూరు 
చేలం జిల్లా. 


ఫీష్మ, [దో ణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వములు. స్రీ, శాంతీ, ఆరణ్యావర్వములు. నభా, 
విరాట, ఉర్యోగ పర్వములు "అనుశాసనిక నుండి స్వశరారోవాణ వణకు. శాంతి, అను 
శాసనిక, (స్త్రీ! పర్వములు, వాయల్పాడు (శ్రీ శీ కన్యశాపర మేశ్వరీ చేచాలయమునుండి 
కార్యకర్తలు శ పి. కలచామయ్యగాడు ర్పించ్‌నవ 


19 


50 


ద] 


22 


29 


24 


25 


26 


ప 


ఏరి 


29 
లి0 


లి! 


ల2ి 


శ్రీ వదాంధ్రమహాభారతన్కూ 778 


అచ్చు[పతులు. ఆదినుండి భీష్ముపర్వము వణకు. [దోణనుండి మౌనలవణకు. (శీ) తిపురారి 
భట్ల వీరరాఘవస్వామిగారు. తెనాలి 


ఆదిపర్వము. ఆదిపర్వము 4 (సతులు (శ్రీ నండూరి రామక్ళ వ్ల మాచార్యులు చిత్తూరు. 


శాళపత| పతి ఉద్యోగ, దోణ, క ర్థపర్వములు. క్రీ) తిగుళ్ళ చేంక శేశ్వర శర్చగారు. 
తెలుగు పండితులు వా[దాశాదు. 


తాళప్యత (పతులు, శాంతి పర్వము లీ అ శ్వాసముల అసంపూర్ణ (పతి, (శ్రీ యన్‌, వి, 
రామారావు, (శ్రీరంగపూర్‌. విలెబి, వనప ర్తిశాలూకా. 


ము[దితఖ్తారతము. క ర్ధపర్వము (క్రీ దివాకర్ల రామమూర్తిగారు. విశాఖపట్టణము. 


శ్రీనుదాం[ధ ఇారతము _ 8 సంవుటములు. కందుకూరి వీరేశలింగం పంతులుగారు, 
రాయదుర్గం నరనయ్యశా స్త్రగారు పరిష్కరించినది. 1901. [శీ దేవరపల్లి వెంకట 


అ 2) 


కళ్లూ రెడ్డి గారు, ఉలవపాడు. నెలూరు జిలా. 
to ద ౧ రా 


తాళషత[ పతులు. భీష్మ, (దోణపర్వములు, శాంతివర్వము, ఆనుశాసనిక పర్వము. 
ఆం|ధ సారస్వత పరిషత్తు, వా|[దాకాదు. 


తాళష[త|పకతి. ఆదిపర్వము. డాక్షరు వల్లా దుగ్గయ్యగారు, _రీడరు, తెలుగుశాఖ, 
త్ర న్‌ fy 
ఉన్నానియా విశ్వవిద్యాలయము. 


తాళప్మత్మపతి. ఉద్యోగపర్వము -- జె. చెన్నా రెడ్డిగారు. [శీ వేంక శేళ్వర విశ్వవిద్యా 
లయము _ తిరుపతి. 


తాళషత| పతి. అశ్వ మేధనుండి స్వరారోవాణ పర్యమువ ణకు శ) క. రామానుజా 
చార్ఫులుగారు. కనిగిరి, నెల్లూరు జిల్లా 


ముదిత పతి. ఆదిపర్వము ( పెద్దచ్చు) నెల్లూరుజిల్లా సోమరా జుపల్లి చెంచయ్య గాకు. 


కాళ పత పతులు, సభాపర్వము, స ఖాఆరణ్య పర్వములు, ఆదిపర్వము, సఖా 
పర్వము; ఆరణ్యపర్వము , ఆదిపర్వము, ఆదిసభా ఉదో్యోగపర్వములు, ఆదిపర్వము, 
ఆదిపర్వము, ఆరణ్యపర్వము, ఆది ఆశమవాస పర్వముతు. కార్యదర్శి గాతమీ 
[గం ఖాలయము. రాజమం॥డి. 


ముదిత పతులు, ఆదిపర్వము యుద్ధపంచకము. భీష్మ-ప్వగారోహణ. భీవ్మ_మవో 
(పస్థానిక పర్వములు సఖా ఉద్యోగపర్వములు. శార్యదర్శి. గౌతమీ [గంఖాలయము 
రాజమండడీ. 


ము[దిత్మపతులు [శీ మవోభారతము విరాటపర్వము (సంస్కృతము) [శీ మవిభార 
తము 1౪ 1915 ఉద్యోగపర్వము | సంస్కృతము ] సారస్వత సర్వస్వము వతి)కా సంపు 
టము. మవాశారత త_త్వ్వకథనము -__ ఏ, 4 శాగములు. మహాభారత తత్త్వ కథ 


780 


లర్‌ 


లిడ్తీ 


ఆనుబ౦ధవణ 


నము క్‌, 6 భాగములు, కర్గోత్సత్తి -- 1,2 భాగములు. భారత ఇావదిపిక, 
నీలకఆత. 


కీ శే. ఏలూరిపాటి రామభ|దచయనులు గారు వేగేశ్వరపురం. పశ్చిమ గోదావరి జిల్లా 


ముుదిత[పతి. ఆం| ధమవోథార తము. (ఆమ్నాయ కళానిధిబ్యాఖ్యతో) 1894 శాంతి, 
ఆనుశాననిక. శీ ఆర్‌. సు బవ్శాణ్యంగారు హై(దాబాదు, 


ముదిత పతులు. [ఫీవదాంధమవోఖారతము. ఆది _-- ఉద్యోగపర్వములు. సం _ 1, 
1890. (శ్రీమదాం[ధమవోఖారతము. సం -- 2 భీష్మ - స్వన్లారోవాణ పర్వములు 
1890. [8 వై. వి. రామానుజంగారు. ముత్తు రాజువారి వీథి, నెల్లు*రు-._!. 


